శ్రీవ్యాసమహర్షి ప్రణీతం 
కూర్చ మహాపురాణం 


(తెలుగు అనువాదంతో) 


అనువాదకులు 


ఆ|| క.వి.సుందరాచార్యులు 


సంపాదకులు 
“మహామహోపాధ్యాయ” 
ఆ సముద్రాల లక్ష్యణయ్య 
ప్రత్యేకాధికారి 
పురాణేతిహాస ప్రాజెక్టు 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


2019 


KURMA MAHAPURANAM 
(with Telugu Translation) 


Translated by 
Dr. K.V. SUNDARACHARYULU 


Chief Editor 
Sri Samudrala Lakshmanaiah 


T.T.D. Religious Publications Series No. 1359 
© All Rights Reserved 
First Print : 2019 


Copies: 1000 


Published by 

Sri Anilkumar Singhal, L.A.s., 
Executive Officer, 

Tirumala Tirupati Devasthanams, 
Tirupati. 


Cover Design and 

D.T.F. Type Setting 

Office of the Special Officer, Purana ltihasa Project, 
TTD,Tirupati. 


Printed at 
Tirumala Tirupati Devasthanams Press 
Tirupati - 517 507. 


వేంకటేశ్వరస్వామివారు 


శ్రీ 


ద్మావతి అమ్మవారు 


శ్రీప 


వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే । 
నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః ॥ 


తిరుమల తిరుపతి దేవస్థానములు 
పురాణ ఇతిహాస వ్రాజిక్టు 
పండితపరిషత్తు 
(సలహామండలి) 
అధ్యక్షులు 
శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఐ.ఏ.యస్‌. గారు 
కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానములు. 


సభ్యులు 


శ్రీ పోల భాస్కర్‌ ఐ.ఏ.యస్‌. గారు 
సంయుక్తకార్యనిర్వహణాధికారి,తి. తి. దే. ,తిరుపతి. 


డా॥ కందాడై రామానుజాచార్యులుగారు డా॥ కొంపెల్ల రామసూర్యనారాయణగారు 
విశ్రాంత ప్రాచ్యకళాశాలాధ్యక్షులు విశ్రాంత ఆచార్యులు 


శ్రీవేంకటేశ్వర వేదాంతవర్ధినీ సంస్కృతకళాశాల రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం - తిరుపతి 


హైదరాబాద్‌ 


ష్య శ్రీ మాత్ర సుబ్రహ్మణ్యంగారు డా! ఈ. ఏ. శింగరాచార్యులుగారు 


విశ్రాంత సంచాలకులు, 
ఓరియంటల్‌ మాన్‌స్కివ్లు లైబ్రరీ - హైదరాబాద్‌ శ్రీవేంకటేశ్వర ప్రాచ్యకళాశాల - తిరుపతి 


విశ్రాంత కళాశాలాధ్యాపకులు 


డా॥ ధూళిపాళ మహదేవమణిగారు దా! కె, ప్రతాప్‌గారు 
విశ్రాంత కళాశాలాధ్యక్షులు విశ్రాంత ఆచార్యులు 
ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం 
రాజమండ్రి తిరుపతి 


కన్వీనర్‌ 
డా॥ సముద్రాల లక్ష్మణయ్యగారు 
ప్రత్యేకాధికారి, పురాణేతిహాస ప్రాజెక్టు, 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


తిరుమల తిరుపతి దేవస్థానములు 
పురాణేతిహాస ప్రాజెక్టు 


పరిష్కరణ పరిషత్తు 


డా॥ కందాడై రామానుజాచార్యులుగారు డా॥ వేదాల వేంకటసీతారామాచార్యులుగారు 
విశ్రాంత ప్రాచ్యకళాశాలాధ్యక్షులు విశ్రాంత కళాశాలాధ్యక్షులు 
శ్రీవేంకటేశ్వర వేదాంతవర్దినీ సంస్ఫృతకలాశాల ఎస్‌. బి.ఎస్‌. సంసృతకళాశాల 
ధ లి లి 
హైదరాబాద్‌ పొన్నూరు 


దా॥ కొంపెల్ల రామసూర్యనారాయణగారు డా॥ ధూళిపాళ మహదేవమణిగారు 


విశ్రాంత ఆచార్యులు విశ్రాంత కళాశాలాధ్యక్షులు 


ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల 
రాజమండ్రి 


డా॥ ఈ. ఏ. శింగరాచార్యులుగారు డా॥ ధూళిపాళ అన్నపూర్ణగారు 
విశ్రాంత కళాశాలాధ్యాపకులు 


రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం 
తిరుపతి 


విశ్రాంత కళాశాలాధ్యాపకురాలు 
శ్రీవేంకటేశ్వర ప్రాచ్యకళాశాల ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల 
తిరుపతి రాజమండ్రి 


డా॥ శ్రీపాద సుబ్రహ్మణ్యంగారు డా॥ పెన్నా మధుసూదన్‌గారు 
విశ్రాంత సంచాలకులు, విభాగాధ్యక్షులు, భారతీయదర్శనవిభాగం 
ఓరియంటల్‌ మాన్‌స్కిప్ప లైబ్రరీ, కాళిదాస సంస్కృత విశ్వవిద్యాలయం 
హైదరాబాద్‌ నాగపూర్‌ 
కన్వీనర్‌ 
డా॥ సముద్రాల లక్ష్మణయ్యగారు 
ప్రత్యేకాధికారి 
పురాణేతిహాస ప్రాజెక్టు 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


తొలివలుకు 


మానవుడు ధర్మబద్దమైన జీవితాన్ని గడపినప్పుడే అతని మానవత్వం సఫలమవుతుంది. ధర్మస్వరూపాన్ని 
ప్రతివ్యక్తీ తనకు తాను గ్రహించలేడు. తల్లి దండ్రులు, ఆచార్యులు, లోకమాన్యులైన పెద్దలనుండి దానిని గ్రహించాలి. 


పైన పేర్కొన్న పెద్దలు గూడా ధర్మ స్వరూపాన్ని గ్రహించడానికి వేదాలను ఆశయింపక తప్పదు. 
వేదో, ఖిలో ధర్మమూలమ్‌’ అన్నట్లు ధర్మానికి మూలం వేదమే. 


వేదాలలోని ధర్మతత్వాన్ని నిరూపించడానికే ఇతిహాసాలూ, పురాణాలూ అవతరించాయి. అందుకే 
“ఇతిహాసపురాణాభ్యాం వేదం సముపబ్బృంహయేత్‌” - ఇతిహాసాలతోనూ, పురాణాలతోనూ వేదాన్ని విస్తరింపజేయాలి 
అని చెప్పారు. 


పురాణకర్త అయిన వేదవ్యాసుడు అష్టాదశపురాణాలు రచించి తద్ద్వారా ధర్మస్వరూపం నిరూపించాడు. 
భగవంతుని అవతారాలలో వ్యాసుడు గూడా ఒక అవతారమే. ధర్మరక్షకుడైన భగవంతుడు వ్యాసరూపంలో 
అవతరించి పురాణాలు రచించాడు. వాటి ద్వారా ధర్మం ప్రచారంలోకి వచ్చింది. 


తిరుమల తిరుపతి దేవస్థానం ఒక మహోన్నతమైన ధార్మికసంస్థ. ధర్మ పరిరక్షణకై పాటుపడవలసిన 
బాధ్యత ఈ సంస్థకు ఉన్నది. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు మొదలగు ప్రాచీన గ్రంథాల ప్రచారం ద్వారా 
ధర్మప్రచారం కావించడానికి వీలవుతుంది. ఈ ఉద్దేశంతోనే దేవస్థానం పురాణఇతిహాస ప్రాజెక్టును స్థాపించి తద్ద్వారా 
వ్యాసభాగవతాన్నీీ వాల్మీకిరామాయణాన్నీ వ్యాఖ్యానాలతో సహా ప్రచురించింది. అనంతరం అష్టాదశపురాణాలనూ 
తెలుగులో అనువదింపజేసి ముద్రించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా పలువురు పండితులు 
పలుపురాణాలను అనువదించారు. వాటిని పరిష్కరించి ప్రచురింపజేసే ప్రయత్నం కొనసాగుతున్నది. 


మొదట విష్ణుపురాణం ముద్రణకు సిద్ధం చేయడమైనది. అది ముద్రణలో ఉన్నది. ఇప్పుడు కూర్మపురాణం 
ముద్రణానుకూలంగా రూపొందించబడింది. సృష్టిస్వరూపం, రాజవంశాలు, శ్రీకృష్ణుని మహిమ, యుగధర్మాలు 
ఇత్యాది విషయాలను విపులంగా నిరూపించే ఈ పురాణం ఎంతో ఆసక్తిదాయకమైనది. దీనిని పాఠకులకు 
అందింపజేయడానికి చేసిన ప్రయత్నం సఫలమైనందుకు సంతోషిస్తున్నాము. 

ఈ పురాణాన్ని అనువదించిన శ్రీకె. వి సుందరాచార్యులవారిని, ఈ రచనకు సంపాదకత్వం వహించిన 
ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మహామహోపాధ్యాయ డా॥ సముద్రాల లక్ష్మణయ్యను అభినందిస్తున్నాము. ఈ (గ్రంథ 
పరిష్మరణలో తోడ్చడ్డ పండితులకూ, పండిత పరిషత్‌ సభ్యులకూ మా అభినందనలు. విద్వాంసులు మరియు 
పాఠకుల సహకారంతో త్వరలో అన్ని పురాణాలనూ ప్రకటించాలన్న దేవస్థానం ప్రయత్నం సఫలమగుగాక! 


ఈ జ్ఞానయజ్ఞంలో సహకరించిన వారినందరినీ శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహించుగాక! 


తిరుపతి కార్యనిర్వహణాధికారి 
తేది. ౩1-12-2018 తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


నివేదన 


ధర్మం, అర్థం, కామం, మోక్షం-అనేవి చతుర్విధ పురుషార్థాలు. అర్థం మున్నగు మూడు పురుషార్థాలు 
ధర్మం నుండే సిద్దిస్తాయి. అందువల్ల ధర్మానుష్టానం ఎంతో ప్రధానమైనది. 


(శుతులూ, స్కృతులూ ధర్మనిరూపణ చేశాయి. కాని వాటినుండి ధర్మతత్వాన్ని గ్రహించడం అంత సులభం 
కాదు. ఇతిహాసాలూ, పురాణాలూ ఆ ధర్మతత్వాన్నే కథలతోనూ, ఉపకథలతోనూ సోదాహరణంగా వివరిస్తున్నాయి. 
అందువల్ల ప్రాచీన సంసతవాజ్మయంలోని ఇతిహాస పురాణాల ప్రాముఖ్యం విస్మరింపరానిదై యున్నది. 


విస్తారాయ చ వేదానాం స్వయం నారాయణః ప్రభుః । 
వ్యాసరూపేణ కృతవాన్‌ పురాణాని మహీతలే ॥ 


వేదార్థాలను విసృతంగా జనానీకానికి అందించడానికై సర్వలోకప్రభువైన శ్రీమన్నారాయణుడు వ్యాసుడుగా 
అవతరించి పురాణాలను రచించాడు. 


ప్రాచ్యపండితులే కాక పాశ్చాత్యపండితులు గూడా అనేకులు సంస్కృతం అభ్యసించి పురాణాల విలువ 
గ్రహించారు. ఆధునికమైన వైజ్ఞానికయుగంలో గూడా పురాణాలనుండి గ్రహించవలసిన విజ్ఞానాంశాలున్నాయని 
వారు ముక్తకంఠంతో అంగీకరించినారు. 


తి. తి. దేవస్థానంవారు భాగవత ప్రాజెక్టు నెలకొల్పి తద్ద్వారా మూడు వ్యాఖ్యానాలతో వ్యాసభాగవతాన్ని 
పరిష్కరించి 14 బృహత్సంపుటాలుగా ప్రచురించినారు. తరువాత వాల్మీకి రామాయణాన్ని రెండు వ్యాఖ్యానాలతో 
పరిష్కరించి 8 సంపుటాలుగా ప్రకటించడం జరిగింది. 


ఆపై ప్రాజెక్టుకు పురాణ ఇతిహాస ప్రాజెక్టుగా నామకరణం చేసి తద్ద్వారా అష్టాదశపురాణాలను 
ఆంధ్రానువాదంతో ప్రచురించాలని నిర్ణయించారు. పాఠకులకు అష్టాదశ పురాణాలకు సంబంధించిన అవగాహన 
కల్లడానికి 'పురాణప్రశస్తి అన్న పేరుతో నేను ఒక విపులమైన పీఠిక రచించాను. ఈ పీఠికను ప్రతిపురాణానికీ 
ముందు సమకూర్చడం జరుగుతున్నది. దీనిని విడి (గ్రంథంగా గూడా ప్రచురించదమయింది. 


పురాణాల అనువాదానికి సుప్రసిద్ధపండితులనేకులు సహకరించారు. ఇప్పటికి మూడు లక్షలకు పైగా 
శ్లోకాలను అనువదించడం పూర్తి అయింది. వాటిని పరిష్కరించడం, డి.టి.పి చేయడం మున్నగు పనులు 
నిర్విరామంగా కొనసాగుతున్నాయి. 

మొదట విష్ణుపురాణాన్ని ముద్రణార్హంగా తీర్చిదిద్దడమైనది. అది ప్రస్తుతం ముద్రణలో ఉన్నది. 
కూర్మపురాణాన్ని గూడా అదే పద్ధతిలో ప్రస్తుతం రూపొందించడం జరిగింది. 

భగవంతుని దశావతారాలలో కూర్మావతారం రెండవది. అమృతం కొరకై దేవాసురులు క్షీరసాగరాన్ని 


మథించినప్పుడు భగవానుడు కూర్మరూపం దాల్చి మందరపర్వతాన్ని మునిగిపోకుండా ధరించాడు. ఈ కథా 
కథనం ద్వారా - 


9 


శివతత్వం కూడా ఈ పురాణంలో పొందుపరచబడింది. అంతేకాక వర్ణాశ్రమాలు, సామాన్యవిశేషధర్మాలు, 
సృష్టిక్రమం, పరమేశ్వరుని వివిధనామాలు, యుగాలు, మన్వంతరాలు - ఇత్యాదిగా పెక్కు విషయాలు ఇందులో 
నిరూపించడమయింది. కూర్మపురాణంలో 17000 శ్లోకాలున్నట్లు ప్రాచీన గ్రంథాలు నిర్దేశిస్తున్నవి. కాని మాకు 
లభించిన ప్రతులలో 5896 శ్లోకాలు మాత్రమే ఉండటం గమనార్హం. 


ఈ పురాణాన్ని సుప్రసిద్ధ విద్వాంసులు, బహుగ్రంథకర్తలు శ్రీకె. వి.సుందరాచార్యులవారు అనువదించారు. 
అనువాదాన్ని రమణీయంగా రూపొందించిన ఈ విద్వదగ్రేసరులకు కృతజ్ఞతాభివందనాలు. 

ఈ (గ్రంథాన్ని ఓపికతో సరిచూచి అవసరమైన పరిష్మరణలు గావించి ముద్రణార్హంగా రూపొందించిన 
పరిష్మరణపరిషత్తు సభ్యులకు కృతజ్ఞతాపూర్వక నమస్సులు. 

ప్రాజెక్టులో సహాయపరిశోధకులైన శ్రీ యస్‌. బి. యస్‌ భట్టాచార్యులనూ, డా॥ యస్‌. దశరథనూ, గతంలో 
పనిచేసిన శ్రీమతి డా॥ యస్‌. పూర్ణవల్లిని అభినందిస్తున్నాను. ఈ సంపుటాన్ని ముద్రణయోగ్యంగా రూపొందించిన 
డి.టి.పి ఆపరేటర్‌ శ్రీ బి. వెంకట్రాయులకు అభినందనలు. 

ప్రాజెక్టు కార్యనిర్వహణకు తగినంత ప్రోత్సాహమిస్తూ పురాణ వాజ్మయం ఈ రీతిగా వెలుగులోకి రావడానికి 
ముఖ్యకారణభూతులైన తి. తి.దే ధర్మకర్తలమండలివారికీ, విశేషించి ధర్మకార్యనిరతులైన కార్యనిర్వహణాధికారి శ్రీ 
అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, ఐ. ఎ. యస్‌. గారికీ, సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌, ఐ. ఎ. యస్‌. 
గారికీ, ప్రాజెక్టు పండితపరిషత్తు (సలహామండలి) సభ్యులకు కృతజ్ఞతా పూర్వక ప్రణామాలు. 

ఈ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన 18 పురాణాల అనువాదం, వాటి ప్రచురణ కార్యక్రమం త్వరలో నిర్విఘ్నంగా 
నెరవేరునట్లు సప్తగిరీశ్వరుడు అనుగ్రహించుగాక! 


సముద్రాల లక్షణయ్య 
ప్రత్యేకాధికారి 
పురాణేతిహాస ప్రాజెక్టు, తి.తి.దే., 


కూర్మమహాపురాణ సారాంశం 


డా॥ కె.వి. సుందరాచార్యులు 


అష్టాదశ పురాణాల్లో పదిహేనవది కూర్మపురాణం. పరబ్రహ్మగా శివతత్వాన్ని నిరూపించే దీనిని మొదట 
కూర్మరూపంలో భగవానుడు చెప్పడం వల్ల కూర్మపురాణంగా పేరుపొందింది. 


మొదట దీనిని ఇంద్రద్యుమ్బుడనే రాజుకు, రెండవసారి సముద్రమథన సందర్భంగా దేవతలకు, మునులకు 
భగవానుడు వినిపించాడు. అట్లా ఒకరినుండి మరొకరికి చేరుతూ మూడవసారి నైమిషారణ్యంలో రోమహర్చుడనే 
సూతముని ద్వారా ఎనబైవేలమంది బుషులకు వినిపించడం జరిగింది. 


దీర్హయాగం తరువాత నైమిషంలోని మునులు రోమహర్షునితో పుణ్యదాయకమైన సంహితను తెలుపుమన్నారు. 
వ్యాసమహర్షి ముందుగా నీకే ఉపదేశించాడు. కాబట్టి నారాయణాంశతో జన్మించిన నీ నోట పాపాలను నశింపజేసే 
పురాణగాథను వినిపించు అన్నారు. దానికి అతడు ఈ పురాణకథను నాస్తికులకు చెప్పకూడదు. శ్రద్ద, శాంతం, 
ధర్మం పాటించే మీ వంటి ఉత్తములకు వినిపించదగినది కాబట్టి వినిపిస్తాను అన్నాడు. 


రాక్షసులతో కలిసి అమృతం కోసం దేవతలు సముద్రాన్ని మధించే సమయంలో అందుండి లక్ష్మి 
ఉద్భవించింది. ఈమె ఎవరని నారదాది మునులు, దేవతలు ప్రశ్నించగా విష్ణుభగవానుడు ఈమె నాతో అభిన్నమైనది. 
మాయారూపం గలది, సమస్త ప్రపంచాన్ని ఈమె సహాయంతోనే మోహింపజేస్తున్నాను. ఈమె అంశాలు గ్రహించి 
(బ్రహ్మ, శివుడు, దేవతలు శక్తిమంతులైనారు. ఈ లక్ష్మి సకలలోకాలకు కారణభూతురాలు, నా కంటె ముందు 
కల్పాలలోనే పుట్టింది అన్నాడు. ఈమెను నేను స్వీకరిస్తున్నాను అని జవాబిచ్చాడు. ఈమె మాయను ఎవరూ 
అతిక్రమించలేరు అన్నాడు. దానికి దేవతలు మునులు ముందు కాలాంతరంలో జరిగిన ఘటనలు చెప్పమన్నారు. 


పూర్వం ఇంద్రద్యుమ్నుడనే బ్రాహ్మణుడు తన గత జన్మలో రాజుగా ఉండి శంకరాదులకు కూడా 
నిగ్రహింపరాని కూర్మరూపంలో ఉన్న విష్ణువు ద్వారా ఇతర మునులతో కలిసి పురాణగాథను విన్నాడు. 
బ్రహ్మరుద్రాదులు కూడా కూర్మరూపి విష్ణువుకు అధీనులుగా గుర్తించి, విష్ణువును శరణు పొందాడు. అప్పుడు 
విష్ణువు ఆ రాజును తరువాతి జన్మలో ఇం[ద్రద్యుమ్బుడనే బ్రాహ్మణుడుగా జన్మిస్తావని, వైవస్వత మన్వంతరం 
గడువగానే నన్ను చేరుకొంటావని అభయమిచ్చాడు. 

విష్ణువు చెప్పినట్టే ఇంద్రద్యుమ్నుడు విష్ణువును చేరుకుని శ్వేతద్వీపంలో కొన్నాళ్ళు గడిపి విష్ణుసంబంధమైన 
దివ్యకళను దర్శించాడు. ఈ కళారూపాన్ని ఇంద్రద్యుమ్నుడు స్తుతించి ఓ దేవీ! నీవెవరవు? యథార్ధాన్ని 
తెలుపుమన్నాడు. ఆమె తనను తాను నారాయణ స్వరూపిణినని, తనను మునులు, ఇంద్రాది దేవతలు చూడలేరని 
చెప్పుకుని కర్మ్శమార్గ్లాలను అనుసరించి నారాయణుని పూజించమని సూచించింది. ఆ విధంగా ఆచరించి 
ఇంద్రద్యుమ్నుడు పర(బ్రహ్మజ్ఞానాన్ని, విష్ణు సాక్షాత్మారాన్ని పొంది తన సంశయాలను నివృత్తి చేసుకుని, మోక్షమనే 
స్థానాన్ని పొందాడు. 

ఈ ఇంద్రద్యుమ్నుడికి చెప్పిన పురాణకథను మళ్ళీ ఇంద్రాది దేవతలకు, మునులకు సముద్రమథన 
సందర్భంగా వినిపించాడు కూర్మరూపి భగవానుడు. అపుడు వారు తిరిగి ఓ దేవా! ఆ బ్రాహ్మణునికి తెలిపిన 
ధర్మాదుల జ్ఞానాన్ని తమకు కూడా తెలుపుమన్నారు. 


11 


ఈ విషయాన్నే సూతుడు నైమిషంలోని మునులకు తెలుపుతున్నాడు. 


శ్రీమన్నారాయణునికి ముందుగాని, తర్వాతగాని ఏమీ లేదు. దీర్హకాలంగా శేషశయ్యపై నిదురించి మేల్ళొనగా 
సృష్టిగురించి ఆలోచన వచ్చింది. ఆ అనుగ్రహ బుద్ధితో ఉండగా చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. ఆ సమయంలో 
ఒకానొక కారణంగా క్రోధం కలుగగా ఆ క్రోధంనుండి రుద్రుడు పుట్టాడు. అదే సమయంలో లక్ష్మి పుట్టింది. 
ఆమెను చూచి (బ్రహ్మ విష్ణువుతో ప్రాణులను మోహింపజేసే ఈ సౌందర్యరాశిని నియమిస్తే నేను చేసే సృష్టికి 
ఉపకరిస్తుందని అన్నాడు. దానికి నారాయణుడు ఆమెతో జితేంద్రియులు, ధర్మప్రవృత్తి గలవారిని విడిచిపెట్టి, 
దేవదానవ మనుష్యాదులను సంసారంలో పడేట్టు చేయమన్నాడు. ఆ ఆజ్ఞను లక్ష్మి నిర్వహించింది. 


అపుడు బ్రహ్మ - భృగువు, అంగీరసుడు మొదలైన తొమ్మండుగురిని తన ముఖంనుండి సృష్టించాడు. తన 
భుజాలనుండి క్షత్రియులను, ఊరువులనుండి వైశ్యులను, పాదాలనుండి శూద్రులను సృష్టించి, వారికి వివిధ 
కర్మలను కేటాయించాడు. ఈ ధర్మాలనే స్వాయంభువ మనువు బోధించాడు. ఈ మనువు (బ్రహ్మ రూపాంతరంగా 
సృష్టించబడ్డాడు. వివిధ వర్గాలకు వివిధ కర్తవ్యాలను నియమించాడు. అదే విధంగా (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, 
సన్వ్యాసాలనే ఆశ్రమధర్మాలు ఏర్పరచాడు. 


పిదప బుషులు కూర్మరూపి భగవానునితో ప్రపంచ ఉత్పత్తి విధానాన్ని చెప్పుమని కోరగా - మొదట 
ఆద్యంతాలు లేని సూక్ష్మరూపమైన బ్రహ్మరూపం ఆవిర్భవించిందని, అతనిలో సత్వాది త్రిగుణాలు సామ్యం చెంది 
మళ్ళీ విశ్వసృష్టి పర్యంతం ప్రాకృత ప్రళయం ఏర్పడుతుందని, దీన్నే బ్రాహ్మీరా త్రి అంటారని చెపుతాడు. ఈ 
క్రమంలో మహత్తు నుండి తేజస్సు, భూతాదికమనే అహంకారాలు పుట్టడం, అహంకారంనుండి పంచభూతాలు, 
ఇట్లా క్రమంగా శబ్దం మొదలైన తన్మాత్రలు వాటినుండి గుణాలు ఏర్పడిన విధం వివరిస్తాడు. 


తరువాత బుషులు అడుగగా కాలసంఖ్యా వివరణం చేస్తాడు సూతుడు. అందులో బ్రహ్మవిష్ణురుద్రులకు 
కూడా కాలనియమంతో ప్రాకృతిక లయం కూడా జరుగుతుందని చెపుతాడు, ఈ లయం -సృష్టి మధ్య కాలాంతరాలను 
వివరిస్తాడు. 


సృష్టి క్రమంలో పృథివి ఎట్లా ఉద్ధరించబడింది అనే వివరణ ఇస్తాడు భగవానుడు. ఇంద్రాది దేవతలు, 
మునులకు, (బ్రహ్మ తనతో సమానులైన సనక, సనాతన, సనంద, క్రతు, సనత్ముమారులను సృష్టించగా, వారు 
వైరాగ్యాన్ని ఆశ్రయించారు. దానితో బ్రహ్మ కూడా మాయామోహానికి లోనయ్యాడు. ఆ మోహంలో నిద్రకుబోవగా, 
నారాయణుడు మెల్మొలిపాడు. అపుడు బ్రహ్మ తీవ్రతపం చేశాడు. ఆ క్లేశంలో ఆయన కండ్ల నుండి బాప్పబిందువులు 
రాలాయి. (బ్రహ్మ నుదుటినుండి శివుడు పుట్టాడు. శివుడిని వివిధ ప్రజలను సృష్టించమని వేడుకున్నాడు. శివుడు 
తనవంటి రుద్రులను సృష్టించాడు. అయినా సృష్టి సాగలేదు. (బ్రహ్మ శివుడిని జననమరణాలున్న వారిని 
సృష్టించమనగా, అటువంటి అశుభప్రజలను నేను కాదు, నీవే చేయాలి అన్నాడు శివుడు. దానితో స్థానాభిమానులైన 
అన్నిటిని సృజించడం మొదలు పెట్టాడు (బ్రహ్మ. దానిలో భాగంగా జలం, అగ్ని వాయువు, భూమి, స్వర్ణం, 
నదీనదాలు, సముద్రాలు, పర్వతాలు, వృక్షాలతో ప్రకృతిని దానివెంట కాలాలను, తన అవయవాలనుండి మరీచి, 
భృగువువంటి సాధకులైన గృహస్థులను సృజించగా వారు మానవశరీరాలను అధిష్టించి లోకంలో ధర్మం (ప్రవర్తించే 
విధంగా చేశారు. 


12 


తమోగుణవృద్ధితో అసురులు వారివెంట రాత్రి, సత్వగుణ వృద్ధితో దేవతలు వారి వెంట పగలు, పిదప 
పితృదేవతలు - వారి వెంట సంధ్యలు ఏర్పడ్డాయి. ఇదేవిధంగా పశుపక్ష్యాదులు వచ్చాయి. వేదశబ్దాల నుండి 
వాటికి నామరూపాదులు గ్రహించడంతో పునఃసృష్టిలో కూడా ఆయా పేర్లే స్థిరపడ్డాయి. 


అయితే ఇవన్నీ సృష్టించినా ప్రజలు వృద్ధిపొందలేదు. దానితో తనలోని తమోగుణాన్ని పారదోలగా ఆ 
తమోగుణం నుండి స్తీ, పురుష జంటలు ఏర్పడ్డాయి. వాటి హింసాత్మక ధర్మాచరణం చూసి ఆ శరీరాన్ని విడిచాడు. 
మళ్ళీ తన దేహంలోని ఒక భాగంనుండి విరాట్పురుషుని, ఇంకో భాగంనుండి శతరూప అనే యోగినిని 
పెంపొందించాడు. ఆమె ఐశ్వర్యం, జ్ఞానవిజ్ఞానాలు కలది. స్వాయంభువును పతిగా పొంది ఇద్దరు కుమారులను, 
ఇద్దరు కన్యలను కన్నది. వారిలో ప్రసూతి అనే కన్యకు దక్షునికి వివాహం జరిపించగా మనుష్య సంతతి పెంపొందడం 
జరిగింది. ఇలా క్రమంగా మనుష్యాదులు వృద్ధి పొందారు. వీరితో తమోగుణ సృష్టిలో భాగంగా నరకం, వ్యాధి, 
జర, శోకం, తృష్ణ, (కోధం మొదలైనవి వృద్ధి పొందాయి. 


ఇవన్నీ విన్న నారదాది బుషులు పినాకపాణి పూర్వమే ఉన్నాడు కదా! అతడు బ్రహ్మకు ఎట్లా కుమారుడైనాడు 
అని ప్రశ్నించారు. దానికి కూర్మస్వామి ఇట్లా బదులు ఇచ్చాడు. పూర్వకల్పంలో నారాయణుడు సముద్రంలో 
శేషశాయిగా ఉండగా అతని నాభినుండి ఆశ్చర్యకరమైన కమలం ఉద్భవించింది. నారాయణుడు ఉన్న ఆ స్థలానికి 
(బ్రహ్మ చేరుకున్నాడు. నారాయణుడిని నీవెవరవు అని ప్రశ్నించాడు. మరి నీవెవరవు అని (బ్రహ్మను అడుగగా... 
నేను సర్వవ్యాపిని అన్నాడు. ఆశ్చర్యానికి లోనైన విష్ణువు (బ్రహ్మలో చూడగా ముల్లోకాలు కనిపించాయి. అపుడు 
నారాయణుడు తనలో ప్రపంచాన్ని చూడమనగా బ్రహ్మ నారాయణునిలో ప్రవేశించాడు. ఆ సమయంలో 
నారాయణుడు బ్రహ్మను బయటికి రాకుండా ద్వారాలన్నీ మూయగా బ్రహ్మ యోగబలంతో కమలంనుండి 
చతుర్ముఖునిగా బయటికి వచ్చాడు. బ్రహ్మ తనను ఉన్నతునిగా భావించి నీవు చేసిన పనేమిటి అనడిగాడు. దానికి 
విష్ణువు అసూయతో కాదు వినోదం కోసం నిన్ను బంధింపజేశాను. నీవు కమలం నుండి వచ్చిన కారణంగా నాకు 
కుమారుడివి అవుతావు అన్నాడు. దానికి (బ్రహ్మ అట్లే అని నీవు పరబ్రహ్మ స్వరూపుడవు, నేను ఆత్మస్వరూపుడను 
మనను మించి లోకంలో మరో పరమేశ్వరుడు లేడన్నాడు. నారాయణుడు- పితామహుడు అనే పేర్లతో మనం 
ఒకే స్వరూపం కలిగి ఉన్నాము అన్నాడు. దానికి నారాయణుడు అది తప్పు, అది వినాశకరమైన ఆలోచన, 
మనను మించిన పరమేశ్వరశక్తిని నీవు గమనించలేకున్నావు అన్నాడు. 


అటువంటి బ్రహ్మను అనుగ్రహించడానికి త్రిశళూలధారియైన ఈశ్వరుడు అక్కడ సాక్షాత్కరించాడు. అతడిని 
విష్ణువు బ్రహ్మకు పరిచయం చేసి దివ్యదృష్టిని ప్రసాదించాడు. ఆ దివ్యచక్షువుతో (బ్రహ్మ సర్వం (గ్రహించాడు. 
శివుడు విష్ణువుతో నీవు భక్తుడివి, ఏదైనా వరం కోరుకోమన్నాడు. దానికి అతడు నీ దర్శనమే వరం అన్నాడు. 
అపుడు శివుడు నీకు నాకు అభేదం. దీనిని గ్రహించకుండా, నిన్ను ఆశ్రయించకుండా ఏ యోగీ నన్ను నేరుగా 
చేరుకోలేడు అని అక్కడినుండి అంతర్జానమయ్యాడు. 


మహేశ్వరుడు వెళ్ళిపోగా బ్రహ్మ నాభికమలాన్ని చేరుకున్నాడు. చాలాకాలానికి మధుకైటభులనే రాక్షసులు 
విష్ణువు చెవుల మధ్యభాగంనుండి వచ్చారు. వారిని జయించడం విష్ణువుకే సాధ్యమన్నాడు (బ్రహ్మ. విష్ణువు కైటభుని 


13 


చంపి మధువును జయించాడు. పిదప విష్ణువు (బ్రహ్మను కమలంనుండి క్రిందికి దిగమన్నాడు. అపుడు (బ్రహ్మ 
విష్ణు శరీరాన్ని ఆవేశించి అభిన్నుడై నిద్రను పొందాడు. ప్రాతఃకాలంలో నిద్రలేచి వైష్టవభావంతో తదనుగుణమైన 
సృష్టి కొనసాగించాడు. తను సృష్టించిన సనకసనందనాదులు వైరాగ్యాన్ని పొందగా వారిని చూసిన బ్రహ్మ 
సృష్టిసాగించలేకపోయాడు. మోహానికి గురయ్యాడు. ఆ మోహాన్ని తొలగించేందుకు పూర్వం శంభువును పుత్రభావం 
పొందమన్నావు మరిచావా అని గుర్తుకు తెచ్చాడు. 


బ్రహ్మ పూర్వం ప్రజాసృష్టికి కష్టసాధ్యమైన తపస్సు చేశాడు. అంతా స్తబ్బుగా ఉండింది. కొంతకాలానికి 
క్రోధం జనించగా అతని కండ్ల నుండి బాప్పబిందువులు రాలాయి. వాటి నుండి భూతప్రేతాదులు పుట్టాయి. 
వాటిని చూచి బ్రహ్మ తన స్వరూపాన్ని వదిలాడు. ఆ శరీరంనుండి రుద్రుడు ఆవిర్భవించాడు. అతడు భయంకరంగా 
రోదించగా ఈ రోదనవల్ల నీవు రుద్రునిగా ప్రసిద్ధి పొందుతావన్నాడు బ్రహ్మ ఆ రుద్రునికి తోడుగా ఇంకో 
ఏడుగురు రుద్రులను ఇచ్చి, వారికి భార్యలను కూడా ఇచ్చాడు. ఆ సంతతే మరణం లేని రుద్రులుగా ఏర్పడ్డారు. 
కాని బ్రహ్మ జనన మరణాలు కల ప్రజను కోరాడు. ఇది ఇంతకు ముందే తెలుసుకున్నాం. 


ఇట్లా రుద్రుడు (బ్రహ్మకు ఎట్లా కుమారుడయింది వివరించాడు కూర్మరూప భగవానుడు. దానికి 
కొనసాగింపుగా.. 


రుద్రుడు సగం పురుషుడు, సగం స్త్రీ రూపంలో భయంకరంగా ఉండగా అది భరించలేని (బ్రహ్మ 
అంతర్జానమయ్యాడు. అపుడు రుద్రుడు తన రూవాన్ని విభజించి మరో పదకొండు భేదాలు ఉండేటట్టు చేశాడు. 
తన స్త్రీ భాగాన్ని కూడా సాధు - అసాధు లక్షణాలతో అనేక విధాలుగా విభజించాడు. ఆ విధంగా లక్ష్మి, శక్తి 
మొదలైన రూపాలు శంకరుని స్రీత్వంలో వ్యాపించి ఉన్నవే. ఆ విభూతి రూపంతో శక్తి బ్రహ్మవద్దకు వెళ్ళగా 
ఆమెను దక్షునికి కుమార్తెగా జన్మించమని కోరాడు. ఆమె దక్షుని కుమార్తె సతీదేవిగా అయింది. శివుని పెండ్లాడింది. 
కొంతకాలానికి శంకరుని నుండి విడివడి హిమవంతుని భార్య మేనకయందు పార్వతిగా జన్మను పొందింది. 
తిరిగి ఈమెను హిమవంతుడు శివుని భార్యగా చేశాడు. ఈమె గొప్పదనం మునులు ప్రశంసించారు. ఆమె 
(ప్రభావాన్ని శంకరుడు, విష్ణువు కూడా తెలుసుకున్నారు. 


కూర్మరూపుని మునులు ఈ పార్వతి శంకరుని శరీరంలో సగభాగం పొందడంలోని ఆంతర్యాన్ని వివరించమని 
కోరగా.... 


ఈ పార్వతి శివస్వరూపిణి. త్రిగుణాలకు అతీత. శాంతి, విద్య, (ప్రతిష్ట నివృత్తి అనే నాలుగు శక్తులు 
కలది. అందువల్లనే శివుడు చతుర్వ్యూహుడు అయ్యాడు. ఈమె ఈశ్వర సంబంధంతో సంసారబంధతాపాలను 
నశింపజేస్తుంది. తండ్రి హిమవంతునితో భక్తిభావంతో ఈ రూపాన్నే ఆరాధించమన్నది. బ్రహ్మశాసనంవల్ల నీయందు 
పుత్రికగా జన్మించాను అన్నది. దేవీ మాహాత్యంగల అధ్యాయాన్ని పఠించినవాడు బ్రహ్మలోకాన్ని దాటి దేవిస్థానాన్ని 
పొందుతాడు అని అభయమిచ్చింది. 


14 


మునులు అడిగిన ప్రశ్నకు సూతుడు... దక్షకన్య ఖ్యాతి వంశాన్ని వివరిస్తూ, దక్షుడు తన పుత్రిక సతీదేవి 
ఇంటికి వెళ్ళగా తనకు తగినట్టుగా మర్యాద జరుగలేదని భావించాడు. ఒకసారి సతీదేవి తన ఇంటికి రాగా 
ఆమెను, శివుని నిందించి తిరిగి వెళ్ళమన్నాడు. దానికి (ప్రతిగా తండ్రిని నిందించి అగ్నిలో తనను తాను ఆహుతి 
చేసుకున్నది. ఆమెయే మళ్ళీ హిమవంతునికి పుత్రికగా జన్మించింది అని తెలిపాడు. అపుడు మునులు ఆ దక్షుని 
గురించి తెలుసుకోవాలని ఉందనగా.... 


పూర్వం శివశాపాన్ని పొందిన దక్షుడు... ప్రాచేతసరాజుగా జన్మించాడు. గంగాద్వారంలో యజ్ఞం చేయ 
సంకల్పించి అందరిని పిలిచాడు. ఆ సందర్భంగా దధీచి శంకరుని ఎందుకు పిలువలేదని అడిగాడు. దానికి 
శివునికి పెండ్లి కానందువల్ల అర్హత లేదని, కాబట్టి యజ్ఞభాగార్హత లేదని పిలువలేదన్నాడు. దధీచి శివుడు ప్రపంచ 
స్వరూపుడు అయినందువల్ల పిలువవలసిందని అన్నాడు. అంతే కాకుండా నీవు చేసిన ఈ పని నీవు పూజించే 
విష్ణువు కూడా నచ్చడు. అతడు కూడా నీకు దూరమవుతాడు అని హితవు చెప్తాడు. అయితే దానికి దక్షుడు 
ఒప్పలేదు. ఇదే విషయాన్ని దధీచి శివునితో అంటూ పూర్వజన్మలో దక్షుడు తనకు తండ్రి అయినపుడు కూడా 
శివుడంటే విలువనిచ్చేవాడు కాదని, కేవలం విష్ణువును మాత్రమే గౌరవించేవాడని అన్నాడు. కాబట్టి ప్రస్తుతం 
జరుగుతున్న యజ్ఞాన్ని ఆపాలని ప్రార్థించాడు. దానికి శివుడు వీరభ[ద్రుడనే రుద్రుణ్ణి సృష్టించి ఆ పని అప్పగించాడు. 
ఆ వీరభద్రుని వెంట వెళ్ళమని శివపత్ని ఉమ కూడా భద్రకాళిని పంపుతుంది. వీరభద్రుడు, భద్రకాళి వెంట 
వేలాది మంది అనేకులు రుద్రులు వెళ్ళి యజ్ఞవాటికను ధ్వంసం చేస్తారు. గరుడుడు, దేవతలు ఎవరూ వారిని 
ఎదుర్మోలేకపోతారు. ఆ సమయంలో విష్ణువు అక్కడికి వచ్చి, రుద్రులను ఆపి, దక్షునికి హితబోధ చేస్తాడు. ఆ 
పరమేశ్వరుడే పరమదైవమని, తాము కూడా అతని భక్తులమేనని, తమ మధ్య భేదం లేదని, వేదపురుషుడైన 
అతనిలో, వేదంలో విశ్వాసం లేనివారు నరకానికి పోతారంటాడు. దానితో దక్షప్రజాపతి తన తప్పును గ్రహించి, 
శివుని శరణు వేడుతాడు. 


పిదప (బ్రహ్మ ఆదేశానుసారం దక్షుడు దేవగంధర్వులను, సర్పాలను సృష్టించాడు. ముందు సృజించిన 
(ప్రజలు వృద్ధి పొందనందువల్ల స్రీపురుష సంయోగం వల్ల ప్రజల సృష్టిక్రమాన్ని మార్చాడు. దక్షునియందు కలిగిన 
కన్యలను ధర్మునికి, కశ్యపునికి, చంద్రునికి అరిష్టనేమికి భార్యలను చేయగా వారిద్వారా క్రమంగా విశ్వదేవులు 
మొదలైనవారు, వారి క్రమంలో వసువులు పుట్టారు. 


కశ్యపుని భార్యలైన అదితి, దితి, దనువు, అరిష్ట, సురస మొదలైనవారు వారి సంతానాన్ని వృద్ధి చేశారు. 
అదితికి ఆదిత్యులుగా పేరుపొందిన దేవతలు, దితికి దైత్యులుగా పేరుపొందిన రాక్షసులు ఉద్భవించారు. దైత్యులలో 
హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మొదలగు ప్రఖ్యాత కుమారులు కలిగారు. 


హిరణ్యకశిపుడు ముల్లోకాలను జయించి రాజ్యం చేస్తుండగా, దేవతల ప్రార్థనకు సహకరిస్తూ విష్ణువు 
దానవులపై దండెత్తాడు. విష్ణువుకు వ్యతిరేకంగా హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు తండ్రికి సహాయంగా 
యుద్ధం చేసి ఓడిపోతాడు. తరువాత నరసింహ రూపంలో విష్ణువు హిరణ్యకశిపుని సంహరిస్తాడు. దీన్ని చూచిన 
హిరణ్యాక్షుడు తన పరివారంతో పారిపోయాడు. విష్ణువు ఆ విధంగా పారిపోయిన హిరణ్యాక్షుడిని అతడు వేదాలను, 


15 


భూమిని పాతాళంలో దాచిన కారణంగా వరాహావతారం రూపంతో సంహరించాడు. హిరణ్యాక్షుడి మరణం 
తర్వాత ప్రహ్లాదుడు రాక్షసభావాన్ని వదిలి తన రాజ్యాన్ని పాలించాడు. అయితే దేవతల మాయవల్ల ఒక బ్రాహ్మణ 
శాపంతో వైష్టవభావాన్ని మరచి ఆ విష్ణువుతోనే యుద్ధం చేస్తాడు. అంతిమంగా తిరిగి తన పూర్వసంస్మారంతో 
సత్యాన్ని తెలుసుకుని తిరిగి యోగసిద్ధిని పొందాడు. 


అతడు తన కుమారుడైన అంధకుడికి రాజ్యాన్ని అప్పగించి మోక్షస్థానాన్ని పొందుతాడు. అంధకుడు 
శివపత్ని పార్వతిని కామిస్తాడు. దారువనంలో గృహస్టులైన మునులు ఈశ్వరుని గురించి తపస్సు చేసే సమయంలో 
తీవ అనావృష్టి కలిగింది. ఆకలితో బాధపడుతున్న మునులను తపోనిధి అయిన గౌతముడు ఆదుకుంటాడు. 
పన్నెండేండ్ల తరువాత సుఖభిక్షమేర్చడగా మునులు తాము తిరిగి వెళతామంటారు. మరికొంతకాలం వారిని 
ఉండమంటాడు గౌతముడు. అట్లా ఆజ్ఞ ఇవ్వడని ఆ మునులు మాయాగోవును కల్పించి, గౌతముని ఆశ్రమంలోకి 
తోలారు. గౌతముడు దయతో దానిని తాకిన సమయంలో అది అకస్మాత్తుగా మరణించింది. అది కారణంగా 
గోహత్యా పాతకానికి పాల్పడిన గౌతముని ఆశ్రమంలో ఉండలేమని మునులు అక్కడినుండి వెళ్ళిపోతారు. వారి 
కుతంత్రాన్ని తెలుసుకున్న గౌతముడు వారిని వేదదూరులై మహాపాతకులు కందని శపిస్తాడు. 


శాపనివృత్తికై మునులు శివకేశవులను ప్రార్థిస్తారు. అపుడు విష్ణువు శివునితో వీరు పాపాత్ములే అయినా 
మన భక్తులు, కాపాడదగినవారని అంటాడు. అటువంటివారికోసం అంటే వేదబహిష్బతులైన వారికోసం 
మోహకారకాలైన కాపాలం, నాకులం, నామం, భైరవం, పాంచరాత్రం, పాశుపతం వంటి మార్గాలను సృష్టించాడు 
శివుడు. 


శంకరుడు శుభంకోరి భిక్షనాచరిస్తూ కపాలమాల ధరించి, శృశానభస్మం పూసుకొని లోకాన్ని 
మోహింపజేస్తాడు. పార్వతిని విష్ణు ఆధీనంలో ఉంచి కాపలాగా భైరవుడిని నియమిస్తాడు. స్తీరూపంలో ఉన్న 
విష్ణువుకు కుమారుడు కలుగుతాడు. బ్రహ్మ అగ్ని మొదలైనవారు కూడా ప్రీరూపధారులై శివుని సేవించారు. 


పార్వతిని అపహరించదలచిన అంధకాసురుడు అక్కడికి రాగా శివుడు యమధర్మరాజ రూపుడై యుద్ధం 
చేస్తాడు. శూలంతో పొడవగా, అంధకాసురుని రక్తం నుండి వేలాదిగా అంధకులు పుట్టి యుద్ధం చేయసాగారు. 
యుద్ధంలో ఓడిన శివుడు విష్ణువును ఆశ్రయించగా, అతడు వందమంది దేవీగణాన్ని సృష్టించాడు. ఆ దేవీగణం 
అంధకగణాన్ని యమలోకానికి చేర్చింది. అంధకుడు పారిపోతాడు. శివుడు పన్నెండేండ్ర (క్రీడావినోదం అనంతరం 
మందరాన్ని చేరుకుంటాడు. విష్ణువును చూచి ఆనందించి, ఆదరంతో తనతో పాటు ఆసనంపై 
కూర్చుండబెట్టుకుంటాడు. తన పరివారానికి పరిచయం చేస్తాడు. ఇతను నారాయణుడు నాతో అభేదం కలవాడు. 
లక్ష్మీ పార్వతులు కూడా నా రూపాలే. ఈశ్వరుడిని విష్ణువును ఒకరుగానే గ్రహించి శాంతిని పొందండి. భేదదృష్టితో 
చూసేవారు రౌరవం చేరుతారు అంటాడు. గణేశ్వరులు, మాతృగణాలు అంతా భక్తిని గలిగించమని కోరుతారు. 


అంతలో మళ్ళీ అంధకుడు పార్వతిని అపహరించాలని వస్తాడు. హరి శివునితో నీవే ఇతనిని సంహరించ 
తగినవాడివి అంటే, అంధకుడిని శివుడు శూలం కొనలో నిలిపి నృత్యం సాగిస్తాడు. దానితో అంధకుని పాపాలు 


16 


తొలగి విజ్ఞానం కలిగి పరమేశ్వరుని స్తుతిస్తాడు. అతడిని తన గణాలలో చేర్చుకుంటాడు శివుడు. పార్వతి కూడా 
అతనిని అనుగ్రహిస్తుంది. 


అంధకాసురుని తర్వాత ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు రాజైనాడు. ధర్మమార్గంలో రాజ్యం 
నడుపుతుండగా ఒకసారి సనత్కుమారుడు అక్కడికి వస్తాడు. సనత్ముమారుడి నుండి ఆత్మజ్ఞానరూపధర్మాన్ని 
ఉపదేశంగా పొంది, తన కుమారుడైన బలిని రాజుగా చేస్తాడు. బలి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ స్వర్గం 
సాధిస్తాడు. ఇంద్రుని తల్లి అయిన అదితికి ఇది దుఃఖకారణం అవుతుంది. మంచి సమర్థుడైన పుత్రునిగా తనకు 
జన్మించమని విష్ణుని తపస్సు చేసి వేడుతుంది. దానికి విష్ణువు సరేనంటాడు. 


బలి తన రాజ్యంలో ఉత్పాతాలు కలుగగా తాత ప్రహ్లాదుని మార్గం చూపమంటాడు. అతడు విష్ణువునే 
శరణువేడమంటాడు. అదే విధంగా బలి విష్ణువును శరణువేడుతాడు. 


కొన్నాళ్ళకు అదితికి విష్ణువు జన్మిస్తాడు. చిన్నబ్రాహ్మణకుమార వేషంతో బలి నిర్వహిస్తున్న యజ్ఞవాటికకు 
వెళ్ళి మూడు అడుగుల నేల అడుగుతాడు. బలి దానికి సరేనంటాడు. మొదటి అడుగుతో నేలను, రెండవ 
అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమిస్తాడు బాలుడు. బ్రహ్మాండాన్ని పాదంతో తాకగా ఆకాశగంగ ఉద్భవించి స్వర్గాన్ని, 
హిమవత్సర్వతాన్ని చివరకు భూమిని చేరుతుంది. ఇక మూడవ అడుగు మేర చోటు చూపమని బలిని కోరుతాడు 
(తివిక్రమరూపంలోని వటువు. బలి తన శిరసును చూపుతాడు. దానికి నీ సంకల్పదానంతో ఈ మూడులోకాలు 
నా అధీనాలే. నీవు పాతాళంలోని మూల ప్రవేశించు. అక్కడ దేవతలు పొందలేని భోగాలను అనుభవిస్తావు. 
కల్పాంతంలో నన్ను చేరుతావు అని ఆశీర్వదిస్తాడు విష్ణువు. బలి తనకు ఇచ్చిన ముల్లోకాల ప్రభుత్వాన్ని ఇంద్రుని 
పరం చేసాడు. 


బలి చక్రవర్తి కుమారులు నూర్లురు. వారిలో బాణుడు అత్యంత బలశాలి. శంకరుని భక్తుడై ముల్లోకాలను 
వశం చేసుకున్నాడు. ఇంద్రుడిని బాధించాడు. దేవతలు శంకరుని వేడుకున్నారు. అపుడు శివుడు బాణుడి పట్టణాన్ని 
ఒక్క బాణంతో కాల్చివేశాడు. బాణుడు కోరికలు వదిలి శివలింగాన్ని తలపై పెట్టుకొని శివుని శరణు పొందుతాడు. 


మునులు కోరగా సూతుడు ఇట్లా చెప్పసాగాడు. మరీచికి కశ్యపుడు కుమారుడై ప్రజాపతి పదవిని పొందాడు. 
కశ్యపప్రజాపతి ద్వారా వినత కుమారులైన గరుడుడు, అరుణుడు ప్రసిద్ధులు. గరుడుడు శివుని కరుణపొంది 
విష్ణువుకు వాహనంగా, అరుణుడు సూర్యుని సారథిగా నియమితులయ్యారు. చంద్రుని ఇరువదేడుమంది భార్యలు 
కూడా కశ్యపుని కూతుళ్ళే. కశ్యపుని సంతాన క్రమంలో తృణబిందువు పుత్రులు ఐలబిలులు ప్రసిద్ధులు. పులస్సునికి 
ఒకరాజర్ని తన కన్యనిచ్చి పెండ్లి చేయగా, వారి నుండి విశ్రవసువు, అతనికి దేవవర్ణిని యందు పెద్దకుమారునిగా 
కుబేరుడు జన్మిస్తాడు. విశ్రవసువు ఇంకొక భార్య కైకసికి రావణుడు, ఇంకొక భార్య పుష్పోత్మటకు కుంభకర్ణ, 
విభీషణులతో పాటు శూర్పణఖ అనే సంతానం కలుగుతారు. మహోదరుడు, ప్రహస్తుడు మొదలైనవారు వాక 
అనే భార్యకు జన్మిస్తారు. ఈ క్రమంలో సందర్భవశంగా సప్తర్షుల పుట్టుక, వారి భార్యలు, వారి సంతానం గురించి 
వివరిస్తాడు సూతుడు. 


17 


ఇంకా ఇట్లా చెప్పసాగాడు-కశ్యపుని వల్ల అదితి ఆదిత్యుని పుత్రునిగా పొందింది. అతని వారసుడుగా 
ఇక్ష్వాకుడు, అతని వారసత్వ పరంపరలో కకుత్భుడు-యవనాశ్వుడు-కువలయాశ్వుడు మొదలైనవారు ప్రముఖులు. 


ఈ పరంపరలో ఇక్ష్వాకు వంశంలోని సుధన్వుడు రాజ్యపాలన చేశాడు. ఇతని మనుమడు సత్యవ్రతుడు 
భార్య సత్యధనకు హరిశ్చంద్రుని పుత్రునిగా పొందాడు. హరిశ్చంద్రుని కుమారుడు రోహితుడు. అతని ప్రపాత్రుడు 
సగరుడు. సగరునికి భానుమతి అనే భార్యలో అసమంజసుడు, ప్రభ అనే భార్యలో అరవైవేలమంది కుమారులు 
కలిగారు. అసమంజసునికి అంశుమంతుడు, అతనికి దిలీపుడు, అతనికి గంగను భూమికి తెచ్చిన భగీరథుడు 
పుట్టారు. ఈ పరంపరలో ఏడు ఎనిమిది తరాల తర్వాత రఘువు, అతనికి అజుడు, అతనికి రాముని తండ్రి 
అయిన దశరథుడు జన్మించారు. దశరథునికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టారు. రాముడు 
రావణ సంహారార్థం జన్మించినవాడు. రామునికి జనకుని కుమార్తె సీతతో వివాహం జరుగుతుంది. పిదప కైకేయి 
భర్త దశరథుడు తనకు పూర్వం ఇచ్చిన వరం కారణంగా భరతుని రాజుగా చేయమనడంతో రాముడు సీత, 
లక్ష్మణులతో అరణ్యవాసానికి వెళ్ళాడు. అక్కడ సీత్రాపహరణం జరుగడం, సీతను వెతుకుతూ, సుగ్రీవ హనుమంతుల 
సహాయంతో రాముడు లంకకు చేరుకొని యుద్ధంలో రావణుని వధించడం జరుగుతుంది. తిరుగు ప్రయాణంలో 
సముద్రంపై కట్టిన వారధి ప్రాంతంలో శివుడు ప్రత్యక్షమై నీవు నిర్మించిన ఈ మందిరంలో భూమి, ఈ వారధి 
ఉందేవరకు ఇక్కడే అదృశ్యరూపంలో ఉంటానని అభయమిస్తాడు. పట్టాభిషేకం అనంతరం తన పుత్రులైన కుశ, 
లవులకు రాజ్యభారం అప్పగిస్తాడు రాముడు. లవకుశుల వారసులుగా అతిథి, అతనికి నిషధుడు, అతనికి నలుడు, 
అతనికి దేవానీకుడు మొదలగువారు పుడుతారు. ఆ పరంపరలో చంద్రగిరి, భానువిత్తు, శుతాయువు వరుసగా 
జన్మించారు. వీరంతా ఇక్ష్వాకు వంశంవారు. 


ఆపై సూతుడు మునులతో చంద్రవంశ వర్ణన చేస్తాడు. 


ఇల కుమారుడు పురూరవుడు రాజయ్యాడు. ఇతని వారసులలో ప్రముఖులు ఆయువు, నహుషుడు, 
యయాతి. యయాతి శుక్రాచార్యుని పుత్రిక దేవయానిని భార్యగా పొందాడు. అట్లే రాక్షసరాజైన వృషపర్వుని 
కూతురు శర్మిష్టను కూడ పత్నిగా స్వీకరించాడు. దేవయానికి యదు, తుర్వసులు పుత్రులు. శర్మిష్థకు ద్రుహ్యుడు,అనువు, 
పూరువు పుత్రులు. తన (తండ్రి) మాట పాటించినందువల్ల పూరువును రాజుగా చేశాడు యయాతి. దేవయాని 
పుత్రుడైన యదువుకు సహస్రజిత్తు, క్రోష్టువు, నీలుడు, జనుడు, రఘువు మొదలైనవారు కొడుకులు. సహగ్రజిత్తుకు 
శతజిత్తు కుమారుడు. ఇతనికి దాయాది అయిన దుర్దమునికి అంధకుడు అనేవాడు పుత్రుడు. ఈ అంధకుని 
పుత్రుడే కార్తవీర్యార్డునునిగా పేరు పొందిన కృతౌజుడు. ఇతడు విష్థ్వవతారం. ఇతని మృతికి కారణమైనవాడు 
జమదగ్ని కుమారుడైన పరశురాముడు. కార్తవీర్యార్డునుని వంద కుమారులలో జయధ్వజుడనే వాడు మాత్రమే 
నారాయణభక్తుడు. మిగిలినవారు శివభక్తులు. వీరి మధ్య శివకేశవుల ఆరాధనకు సంబంధించి భేదాలు తీవ్రమైనపుడు 
సప్తర్షులను అడిగి సందేహం తీర్చమన్నారు. వసిష్టుడు రాజులకు విష్ణువు ఆరాధనీయుడు అని చెప్పాడు. కొంతకాలానికి 
విదేహుడనే రాక్షసుడు వారిపై దండెత్తగా అందరూ పారిపోయారు. జయధ్వజుడు విష్ణువును స్మరించగా సుదర్శన 
చక్రం అతనిని కాపాడింది. విశ్వామిత్రమహర్షి సూచన మేరకు జయధ్వజుడు శివుని శరీరభూతుడైన విష్ణువును 


18 


ఆరాధించాడు. ఈ జయధ్వజుని సంతతిలోనివారు వృషుడు మొదలైన యాదవసంతతివారు. ఈ వృషుని 
మునిమనుమడు దుర్భయుడు. ఇతడు యమునానదీతీరంలో ఊర్వశిని చూసి మన్మథవికారం పొంది ఆమె ఒడంబడగా 
చాలాకాలం ఆమెతో గడిపాడు. తిరిగి రాజ్యానికి వచ్చేందుకు తనభార్యను చూసేందుకు భయపడి, ఆమె 
పాపపరిహారం చేసుకోమనగా కణ్వముని సలహా మేరకు హిమవత్పర్వతానికి వెళ్ళాడు. అక్కడ ఒక గంధర్వుని 
మెడలోని మాల ఊర్వశికి తగినదని నిర్ణయించుకుని, అతనితో యుద్ధంచేసి ఆ మాలను సంపాదించాడు. దానిని 
హేమకూటపర్వతంలోని ఊర్వశికి ఇచ్చి చాలాకాలం అక్కడే గడిపాడు. ఆమె తిరిగి పొమ్మనగా అతను 
ఒప్పుకోకపోవడంతో ఆమె వికార రూపం పొందింది. దానితో అతడు విరక్తి చెంది పన్నెండేండ్ల పాటు కందమూలాలు, 
మరోపన్నెండేండ్ల వర్షపునీరు, మరోపన్నెండేండ్లు వాయువునే ఆహారంగా తీసుకుని కణ్వమునిని కలిసి ప్రాయశ్చిత్తం 
కోసం వారణాసి వెళ్ళీ గంగా స్నానం చేసి పునీతుడయ్యాడు. 


ఇక యదు రెండో పుత్రుడైన క్రోష్టుని పరంపరలో విదర్శుడు, అతని కొడుకు క్రథునికి కుంతి, అతని 
కొడుకు నవరథుడు కలిగారు. ఈ నవరథుడు ఒక సమయంలో అడవిలో వెళుతుండగా రాక్షసుడు ఒకడు 
వెంటపడ్డాడు. నవరథుడు సరస్వతి రహస్యస్థావరం చేరుకొని ఆమె శరణుపొందాడు. ఆమె ప్రభావంతో ఆ 
రాక్షసుడిని ఒక మహాభూతం వచ్చి సంహరించింది. 


ఈ విధంగా వంశంలోని తరువాతి చాలా తరాలకు ఉగ్రసేనుడు, అతని తమ్ముడు దేవకుడు జన్మించారు. 
దేవకుని పుత్రికులు ఏడుగురిని వసుదేవునికి భార్యలుగా ఇచ్చాడు. వీరిలో దేవకి శ్రేష్టురాలు. ఈమెయే కంసుని 
చెల్లెలు. దేవకీవసుదేవులకు నారాయణుడు పుత్రునిగా జననం పొంది కంసుని, శిశుపాలుని అంతం చేశాడు. 
కృష్ణునిగా ప్రసిద్ధి పొందాడు. శివుని గూర్చి తపమాచరించి, జాంబవతి యందు సాంబుని శివుని అంశగల 
కుమారునిగా పొందాడు. 


తనను గూర్చి తపమాచరించిన కృష్ణుని కైలాసానికి తీసుకువెళ్ళాడు శివుడు. కైలాసంలో కృష్ణుడుండగా 
ద్వారకను రాక్షసులు చుట్టుముట్టారు. గరుత్మంతుడు వారిని చంపి ద్వారకను కాపాడాడు. ద్వారకకు తిరిగి వచ్చిన 
కృష్ణుడు మార్మండేయునితో పుణ్యకథా ప్రసంగం చేశాడు. ఆ సమయంలో ఈశ్వరుడు పరదైవతమని, లింగార్భనకంటె 
శ్రేష్టమైనది ఇంకొకటి లేదని, లోకం తెలుసుకోవడానికి లింగరూపంలోని శివుని పూజిస్తున్నానని అంటాడు. 
అపుడు మార్మండేయుడు ఆ లింగం గురించి తెలుపమంటాడు. 


దానికి కృష్ణుడు లింగోద్భవ ఘట్టం చెపుతాడు. తాను విష్ణువుగా సముద్రంలో శయనించగా (బ్రహ్మకు 
తనకు మధ్య చర్చలో మనకు మించిన ఇంకో దైవం లేదనుకుంటారు. ఆసమయంలో వారి ముందు లింగం 
ఉద్భవిస్తుంది. దాని ఆది అంతాన్ని వీరిద్దరూ కనుక్కోలేకపోతారు. అది మొదలు లింగార్చన మొదలయిందని 
కృష్ణుడు మార్మండేయునికి చెపుతాడు. 


అంతట భృగువు మొదలైన బుషులు కృష్ణదర్శనానికి వస్తారు. వారితో నేను పరమపదానికి వెళుతాను. 
ఇపుడు ఘోరమైన కలియుగం వచ్చింది. (ప్రజలు పాపమార్గం పడుతారు. అజ్ఞానులకు హితాన్ని కూర్చే విజ్ఞానాన్ని 


19 


వ్యాపింపజేయండి, ఈ కలియుగంలో నన్నొక్మసారి స్మరించినా పాపం నశిస్తుంది. భక్తితో నన్ను పూజించేవారు 
పరమపదాన్ని పొందుతారు. అదే సమయంలో శివుని నిందిస్తే నరకాన్ని పొందుతారు అంటాడు కృష్ణుడు. 


ఇది విన్న మునులు సూతునితో కృత త్రేతా ద్వాపర కలియుగాల గురించి వాటి మహిమ గురించి 
తెలుపమంటారు. 


కృష్ణుని నిర్యాణం జరిగి పరలోకక్రియల తరువాత అర్జునుడు తిరిగి వస్తూ దారిలో తొందరగా వెళుతున్న 
వ్యాసమునిని దర్శిస్తాడు. ఇంత త్వరగా ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నిస్తాడు అర్జునుడు. దానికి వ్యాసుడు ఇట్లా 
చెపుతాడు. 


అర్జునా కలియుగం (ప్రారంభం అయింది. అందుకే కాశికి వెళుతున్నాను. కలియుగంలో జనులు అన్ని 
ధర్మాలు విడిచి పాపమార్గం అనుసరిస్తారు. లోకంలోని పాపాలను తొలగించేది వారాణసి నగరం. కృత త్రేతా 
ద్వాపర యుగాల్లో జనులు ధర్మాలను పాటిస్తారు. ఈ కలియుగంలో విడుస్తారు అన్నాడు. 


అర్జునుడు యుగధర్మాలను తెలుపమంటే వ్యాసుడు యుగధర్మాలను వివరంగా చెప్పి కాశీనగరం వెళు 
తాడు. 


కాశీనగరం వెళ్ళీ వ్యాసుడు ఏం చేశాడో తెలుసుకోవాలనుందని అంటారు మునులు సూతునితో, 


వ్యాసుడు కాశిలో గంగాస్నానం చేసి గణేశ్వరుని కొలిచాడు. అక్కడి వివిధ తీర్థాలను శిష్యబృందంతో సహా 
దర్శించి తీర్థమాడాదు. ఏఏ తీర్ధంలో ఏఏ క్రియలు చేస్తే ఏ పుణ్యం లభిస్తుందో వివరించాడు. శిష్యులను వారివారి 
ప్రాంతాలకు వెళ్ళమని చెప్పి తను వారాణసిలోనే నివాసం ఏర్పరచుకున్నాడు. భిక్షవల్ల లభించిన ఆహారాన్నే 
తీసుకుంటూ గడిపేవాడు. ఒకనాడు భిక్ష దొరకలేదు. కోపంతో కాశిలో నివసించేవారికి పుణ్యలోకప్రాప్తి కలగకుండా 
ఉండాలని శపించబోయాడు. ఇంతలో ఒక ముదుసలి స్త్రీ వచ్చి భిక్ష వేసింది. పిదప నీవు కృతఘ్బుడవై కాశీవాసులనే 
శపించబోయావ. కోపాన్ని అదుపులో పెట్టుకోలేనివాడివి ఈ కాశిలో ఉండతగవు వెళ్ళిపొమ్మంది. ఆమెను అన్నపూర్ణగా 
గుర్తించి క్షమాభిక్ష కోరాడు వ్యాసుడు. అందుకామె అష్టమి, చతుర్దశి రోజులలో మాత్రమే కాళిప్రవేశాన్ని అతనికి 
కలిగించింది. అప్పటి నుండి వ్యాసుడు కాశీకి సమీపంలోని ప్రాంతంలో ఉండసాగాడు. 


ఇది తెలుసుకున్న తరువాత ప్రయాగ క్షేత్ర మాహాత్యాన్ని తెలుసుకోగోరారు మునులు. వారికి సూతుడు 
దానికి సంబంధించిన వివరాలు తెలిపాడు. గంగ యమునా సంగమస్టలి ఎంత పవిత్రమైందో వివరించాడు. 

నైమిషారణ్య మునులు మూడులోకాల మండలవివరాలు, సముద్రాలు, ద్వీపాలు, వర్షాలు, పర్వతాలు, 
గ్రహాలస్థితులు తెలుసుకోగోరగా వారికి వివరంగా తెలిపాడు సూతుడు. ఏది ఏవిధంగా ఏర్పడింది, ఏ ప్రాంతంలో 
ఏమున్నది, ఎటువంటివారు ఉంటారు మొదలైనవి వివరంగా తెలిపాడు. 


పిదప మునులకు గడిచిన, గడుస్తున్న, రాబోయే మన్వంతరాల గురించి వివరించాడు. 


20 


భూతభవిష్యద్వర్తమానాలు తెలుసుకున్న తరువాత సూతమహామునిని బ్రహ్మవిషయకమై అదుగబోయారు 
నైమిషారణ్య బుషులు. ఇంతలో అక్కడకు కృష్ణద్వైెపాయన వ్యాసుడు ఏతెంచాడు. వ్యాసుడినే ఆ విషయం చెప్పమని 
కోరారు. అపుడు వ్యాసుడు ఇది పూర్వం సనత్ముమారాదులు మహాదేవుని ప్రశ్నించగా ఆయనే స్వయంగా చెప్పిన 
విషయమని ఇట్లా చెప్పడం ప్రారంభించాడు. 


ఒకప్పుడు సనత్ముమారాదులు బదరికాశమంలో తపస్సు చేశారు. అక్కడ వారు నరునితో కలిసి ఉన్న 
నారాయణుని చూశారు. స్తుతించారు. వారి కోరికను తెలుసుకున్న నారాయణుడు పరమరహస్యమైన (బ్రహ్మతత్త్వాన్ని 
వివరించడానికి తాను శంఖచక్రగదాది చిహ్నాలతో లక్ష్మిదేవితో కూడి కనిపించగా నరుడు ఆ వెలుగులో కనిపించకుండా 
పోయాడు. ఆ సమయంలోనే చంద్రశేఖరుదైన మహేశ్వరుడు సాక్షాత్మరించాడు. ఇద్దరూ కలిసి తమ అభేదత్వాన్ని 
ఆత్మస్వరూపాన్ని తెలియజేశారు. దీనినే ఈశ్వరగీతగా పేర్కొంటారు. ఈ సందర్భంగా తన విశ్వరూపాన్ని చూపుతాడు 
శివుడు. తన సృష్టి స్థితి లయ కారకత్వాన్ని నిరూపిస్తాడు. ఇట్లా చెప్పిన ఈశ్వరుడు పక్కనే కూర్చున్న నారాయణునితో 
(బ్రహ్మవాదుల హితంకోసం ఆత్మయోగాన్ని బోధించాడు. తరువాత ఈ గీతను వ్యాప్తి చేయమని చెప్పి 
అంతర్జానమయ్యాడు. నారాయణుడు కూడా దివ్యదేహం వదిలి తాపసవేషం తిరిగి పొందుతాడు. యోగులు తమ 
తమ స్థానాలకు వెళ్ళిపోయారు. 


ఈశ్వరగీతను ప్రసాదించిన అనంతరం వ్యాసుడు కర్మయోగాన్ని గూర్చి చెప్పాడు. ఎవరెవరు ఎటువంటి 
కర్మలు చేయాలి. మానవులకు సరియైన కర్మలు ఎట్లా విహితం చేయబడ్డాయి, ప్రతిదినం చేయాల్సిన కర్మలు 
ఏవి? శ్రాద్ధకర్మలు ఎట్లా ఎవరు చేయాలి? అశౌచ నియమాలు, ఆశ్రమధర్మాలు, విధులు అనే విషయాలు 
తెలియజెపుతాడు. 


'ప్రాయళ్చిత్తవిధి గురించి చెప్పగా మునులు పూర్వం రుద్రుడు బ్రహ్మశరీరానికి సంబంధించిన కపాలాన్ని 
భూమిపై ఎట్లా స్థాపించాడని (ప్రశ్నించారు. దానికి సూతుడు ఇట్లా సమాధానమిచ్చాడు. 


ఒకసారి బుషులు మేరుశ్ళంగానికి వెళ్ళీ (బ్రహ్మకు నమస్కరించి జగత్మారణమైన తత్త్వమేది అని అడిగారు. 
దానికి మాయామోహితుడైన బ్రహ్మ జగత్తును ధరించేవాడిని, ఈశ్వరుడిని నేనే, ముక్తి పొందడానికి నన్ను పూజించాలి 
అన్నాడు. అప్పుడు నారాయణాంశతో ఉత్పన్నుడైన భగవానుడు కోపంతో నవ్వుతూ (బ్రహ్మో! అజ్ఞానంతో 
మాట్లాడుతున్నావు. నా ప్రేరణతో నీవు లోకాన్ని సృజిస్తున్నావు అన్నాడు. దానికి విభేదించిన బ్రహ్మ వివాదం 
చేస్తుండగా నాల్లువేదాలు వచ్చి తత్వయథార్ధాన్ని తెలుసుకొమ్మని బ్రహ్మకు చెప్పాయి. ఈశ్వరుడే పరమాకాశరూపుడు 
అన్నాయి. వాటి మాటలు విన్న బ్రహ్మ-అతడు సర్వసంగవర్ణితుడే అయితే ప్రమథులతో, పార్వతితో ఎట్లా కలిసి 
ఉంటున్నాడు అన్నాడు. ఆ సమయంలో ప్రణవమూర్తి (బ్రహ్మతో ఇట్లన్నాడు. శంకరుడు పల్షితో రమించటం లేదు. 
అతడు ఆత్మారాముడు. పార్వతి అతని ఆత్మయే. అతని ఆనందమే ఆమె రూపాన్ని పొందింది, కొత్తది కాదు 
అన్నాడు. 

అయినా అజ్ఞానం తొలగలేదు. ఇంతలో ఆకాశంలో ఉన్న జ్యోతిని విశ్వస్రష్ట చూశాడు. అజ్ఞానంతో 


కోపించిన బ్రహ్మ ఐదవ శిరస్సు వేడెక్కింది. క్షణంలో నీలలోహితుడు శూలంతో ఆవిర్భవించగా అతడిని గమనించిన 
(బ్రహ్మ పూర్వం నీవు నా నుదుటి నుండి పుట్టావు. నన్ను శరణు వేడుమన్నాడు. అపుడు కాలభైరవుడు ఈశ్వరుని 


21 


పనుపుతో (బ్రహ్మబదవశిరస్సును ఖండించాడు. అపుడు సత్యాన్ని గ్రహించిన బ్రహ్మ ఉమాసహితుడైన ఈశ్వరుడిని 
స్తుతించాడు. ఈశ్వరుడు నీలలోహితునితో ఈ (బ్రహ్మ నీ తండ్రి, ఇతని తలను ఖండించిన నీకు (బ్రహ్మహత్యాదోషం 
అంటుకుంది. దానిని తొలగించుకో అన్నాడు. అందుకు భిక్షాటన చేయమన్నాడు. నారాయణుని చూచినపుడు 
దోషపరిహార మార్గం ఉపదేశిస్తాడు అన్నాడు. అతని వెంట (బ్రహ్మహత్య అనే కన్యను పంపి వారాణసి చేరేవరకు 
అనుసరించమన్నాడు. ఆ కాలభైరవుడు అంతటా తిరుగుతూ మధుసూదనుడున్న మందిరంలోకి ప్రవేశించబోయాడు. 
అతడిని వారించిన ద్వారపాలకుడు విష్వక్సేనుడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో విష్వక్సేనుడిని అంతం చేసి ఆ 
మృతదేహంతో అభ్యంతరమందిరంలోకి వెళ్ళాడు. అతడిని చూచి విష్ణువు తన శిరస్సు ఛేదించుకొని రక్తధారను 
కురిపిస్తూ, హే భగవన్‌! ఈ భిక్షను స్వీకరించు అన్నాడు. అయినా ఆ బ్రహ్మకపాలం నిండలేదు. ఈ బ్రహ్మకపాలం 
ఎందుకు మోస్తున్నావని అడిగితే కాలభైరవుడు నారాయణునితో జరిగిన విషయం చెప్పాడు. నారాయణుడు 
బ్రహ్మహత్యను పిలిచి కాలభైరవుడిని విడువుమన్నాడు. అది వదలలేదు. అపుడు అతడిని వారాణసి వెళ్ళమన్నాడు. 
అతని ఆజ్ఞమేరకు కాలభైరవుడు వారాణసి వెళ్ళగా బ్రహ్మహత్య అతడిని విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళింది. అక్కడ 
ఉత్తమస్థానంలో కాలభైరవుడు బ్రహ్మకపాలాన్ని ప్రతిష్టించాడు. తర్వాత విష్వక్సేనుని శరీరాన్ని బతుకుగాక అంటూ 
మహావిష్ణువుకిచ్చాడు. ఈ తీర్చానికి వచ్చి స్నానం చేసి దేవపితృదేవతలను తృప్తిపరిస్తే బ్రహ్మహత్యాపాతకం తొలగి 
పరమపదాన్ని పొందుతారని అన్నాడు. వ్యాసుడు తరువాత ప్రయాగ, గయ, కురు, త్రయంబక, సోమేశ్వర మొదలైన 
తీర్థాల విశేషాలు మునులకు తెలియజేస్తాడు. 


కాలంజర తీర్ధ మాహాత్యాన్ని చెపుతూ సూతుడు ....పూర్వం శ్వేతకేతుడనే రాజు ఇక్కడ లింగాన్ని స్థాపించి 
రుద్రుని జపించాడు. కాలుడు శ్వేతరాజును తీసుకుపోవడానికి రాగా భయంతో లింగాన్ని పట్టుకొని శతరుద్రీయం 
చదువుతూ రుద్రునికి నమస్మరించాడు. శంకరుని పూజించే తనవంటివారిని వదలి ఇతరులను వధించమని 
కాలునితో కోరుతాడు. కాని కాలుడు అందరూ నా వశంలోనివారేనని బంధిస్తాడు. అపుడు శంకరుడు పార్వతితో 
సహా వచ్చి ఈ ఒక్కడిని విడువమంటాడు. కాలుడు వినకుండా శివునివైపే రాబోతాడు. మహేశ్వరుడు కాలుడిని 
ఎడమకాలితో తన్ని చంపాడు. (బ్రహ్మ వచ్చి చెప్పినతర్వాత కాలుడిని బతికిస్తాడు..అని చెప్పాడు. 


శ్రీకూర్మపురాణ ప్రాధాన్యం-ఫల [శ్రుతి 


నియమంతో సావధానంగా ఈ పురాణాన్ని పఠించినా, విన్నా సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకాన్ని 
చేరుతారు. దీన్ని వ్రాసి వేదవిదుడైన బ్రాహ్మణునికి దానం చేస్తే సర్వెశ్వర్యాలు కలిగి స్వర్గంలో 
దివ్యభోగాలననుభవిస్తారు. స్వర్ణం నుండి (భ్రష్టులై విప్రకులంలో పుట్టి పూర్వసంస్మార (ప్రభావంతో (బ్రహ్మవిద్యను 
పొందుతారు. పురాణార్గాన్ని పరిశీలించినవారు పరమపదాన్ని పొందుతారు. ధర్మాల్లో ఉత్తమత్వం, నిష్టాతత్వం 
కోరేవారికి ఈ పురాణంతో సాటి మరొకటి లేదు. ఇది పౌరాణికీ బ్రాహ్మీసంహిత, సకల పాపనాశిని. ఈ 
పురాణం తీర్చాల్లో ఉత్తమం. తపాలలో ఉత్తమతపం, జ్ఞానాలలో పరమజ్ఞానం, వ్రతాలలో ఉత్తమవ్రతం, 
మోక్షార్థులు విశేషించి ఈ పురాణాన్ని చదవాలి. 


కె.వి. సుందరాచార్యులు 
హైదరాబాద్‌ 


పురాణప్రశస్తి 
(అష్టాదశపురాణాలు) 
మహామహోపాధ్యాయ డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే । 
నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః ॥ 
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్‌ । 
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్‌ ॥ 


అతి ప్రాచీనకాలంలో గురుకులాలలో విద్యనభ్యసించే విద్యార్థులు పదునాలుగు విధాలైన విద్యల 
నభ్యసించేవారు. ఆ విద్యల నిలా పేర్కొనడం జరిగింది. 


అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయవిస్తరః । 
పురాణం ధర్మశాస్త్రం చ విద్యా హ్యేతాశ్చతుర్దశ Il 
శిక్ష వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం-అనే ఆరు వేదాంగాలు, బుగ్యజుస్సామా థర్వణము 
లనే నాలుగు వేదాలు, మీమాంస, న్యాయం, పురాణం, ధర్మశాస్తం-అనేవే పదునాల్లు విద్యలు. 


“వేదో? ఖీలో ధర్మమూలంి” అన్నట్లు వేదమంతా ధర్మమూల మైనది. వేదోక్తమైన ధర్మాలను గ్రహించడం 
అందరికీ సాధ్యం కాని పని. అందుచేత వేదాలను విభజించిన వేదవ్యాసుడే వేదార్థాలను సామాన్యులు గూడా 
(గహించడాని కనువుగా పురాణాలను రచించాడు. అష్టాదశపురాణానాం కర్తా సత్యవతీ సుతః -అను ప్రమాణవచనం 
కూడా పదునెన్మిది పురాణాల రచయిత సత్యవతీ సుతుడైన వ్యాసుడే అని నిరూపిస్తున్నది. 

ఇతిహాసపురాణాభ్యాం వేదం సముపబృంహయేత్‌ I 
బిభేత్యల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి ॥ 

అల్పజ్జుడు తనకు హాని కల్షిస్తాడేమో అని వేదం భయపడుతుంది. అందువల్ల ఇతిహాసాలతోనూ, 
పురాణాలతోనూ వేదార్థాలను విస్తరింపజేయాలి. ఈ దృష్టితోనే, అనగా అల్చ్పజ్ఞులను దృష్టిలో పెట్టుకొనే వ్యాసుడు 
వేదార్థాలను పురాణాలద్వారా విస్తరింపజేశాడు. అట్లని పురాణాలు అల్చ్పజ్ఞులకు మాత్రమే పరిమితమైనవి కావు. 
అధికజ్డులు కూడా గ్రహించవలసిన విషయాలు పురాణాలలో ఎన్నో ఉన్నాయి. 


వేదం ప్రభువుతో సమానమైనది. శబ్దప్రధానమైన వేదవాణి కర్తవ్యవిషయంలో రాజాజ్ఞను పోలివుంటుంది. 
పురాణవచనం మిత్రతుల్యంగా వుంటుంది. అది అర్ధప్రధానమై (శోతను కర్తవ్యానికి పురికొల్చుతుంది. కావ్యం 
కాంతాసమ్మితమై సరసంగా బోధించి పాఠకుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుంది అని ఆలంకారికులు వేదార్జాలను వివరించే 
పురాణాలకు మిత్రసాదృశ్యాన్ని ప్రతిపాదించారు. 


యద్వేదాత్రభుసమ్మితాదధిగతం శబ్దప్రధానా చ్చిరం 
యచ్చార్థ ప్రవణాత్పురాణవచనాదిష్టం సుహృత్సమ్మితాత్‌ | 


23 


కాన్తాసమ్మితయా యయా సరసతామాపాద్య కావ్యశియా 
కర్తవ్యే కుతుకీ బుధో విరచితస్తస్యె స్పృహాం కుర్మహే ॥ (ప్రతాపరుద్రీయం) 
పురాణాలలో గూడా కావ్యశైలిని పాటించి రసవత్తరంగా కర్తవ్యబోధ కావించిన ఘట్టాలెన్నో ఎడనెడా 
కానవస్తాయి. 


పురాణాలలో పూర్వకాలానికి చెందిన అనేక కథలున్నాయి. కథా కథనం ద్వారా ధర్మ స్వరూపం అందులో 
నిరూపింపబడింది. పురాణ కథలు వాగ్వెభవాన్ని ప్రదర్శించడానికి చెప్పినవి కావనీ, విజ్ఞానవైరాగ్యాలను విస్తరించి 
చెప్పడానికే ఆ కథలను వివరించడమయిందనీ భాగవతపురాణంలో వ్యాసభగవానుడే చెప్పాడు. 


కథా ఇమాస్తే కథితా మహీయసాం 
వితాయ లోకేషు యశః పరేయుషామ్‌ । 
విజ్ఞానవైరాగ్య వివక్షయా విభో! 
వచోవిభూతిర్న చ పారమార్థ్యమ్‌ ॥ (భాగవతం-12-8-14) 
ఇక్కడ “విజ్ఞాని మంటే వేదవిజ్ఞానమనే గ్రహించాలి. 
“వేదాః ప్రతిష్టితా స్సర్వే పురాణే నాత్ర సంశయః 
పురాణాలలో వేదాలు ప్రతిష్టితాలై ఉన్నాయి. ఇందులో సందేహం లేదు. కథల ద్వారా అవి 
ఆవిష్కృతాలవుతాయి. 
పురాణ ప్రాముఖ్యం 
యన్నదృష్టం హి వేదేషు తత్సర్వం లక్ష్యతే స్ఫృతౌ | 
ఉభయోర్యన్న దృష్టం హి తత్పురాణే ప్రతీయతే ॥ 
వేదాలలో గోచరం కానిదంతా స్మృతులలో కనిపిస్తుంది. శ్రుతి స్మృతులు రెండింటిలో కనిపించనిది పురాణం 
ద్వారా అవగతం అవుతుంది అన్న ప్రమాణాన్ని బట్టి (శుతులలోనూ, స్మృతులలోనూ లేని విషయాలను సైతం 
విసతరచనావిధానం కల పురాణాలద్వారా (గహించవచ్చునని తెలుస్తున్నది. “పురాణం సర్వశాస్తాణాం ప్రథమం 
బ్రహ్మణా స్పృతమ్‌” అన్నట్లు శాస్తాలన్నింటిలోను మొదటిదిగా పురాణాన్ని విధాత స్మరించాడని విదితమవుతున్నది. 
యాగానుష్టానసమయంలో పురాణాలు పఠించే సంప్రదాయం కద్దు. ఇంకా పురాణాలలో భగవన్మహిమ, 
భగవదవతారాలు, భక్తిప్రబోధం, నానా విధాలైన ఆచారాలు, ధర్మాధర్మాలు, సాంఘిక -చారిత్రకాంశాలు, కళలు, 
వేదాంతతత్వాలు, నీతి ఇత్యాదిగా ఎన్నో విషయాలు నిరూపితాలయ్యాయి. 
పురాణం ఐహికాముష్మిక సుఖసాధనం. మన సంస్కృతి సంప్రదాయాలను గ్రహించడానికి పురాణజ్ఞానం 


24 


పురాణ శబ్దనిర్వచనం 


పురాణం అంటే - పురా భవం ప్రాచీన కాలంలో రచించబడినది అని అర్థం. 

పురా౭_పి నవం - ప్రాచీనమైనా విషయ విశిష్టతను బట్టి క్రొత్తది అని మరొక అర్థం. 

పురా-అణతి-ఆగతానాగతే కథయతీతి పురాణం-అంటే జరిగిన, జరుగనున్న కాలానికి చెందిన విషయాలను 
వివరించునది అని వేరొక అర్థం. 

పురా-పూర్వస్మిన్‌ జాతమితి పురాణమ్‌ -పూర్వం ఎప్పుడో జరిగిన వృత్తాంతం పురాణం అని భావం. 

పురా-అంటే పరంపరను వ్యక్తం చేసేది పురాణం అని మరొక వివరణ. 

పురా-ప్రాచీన కాలోదంతం అనక్తీతి పురాణం - పురాతన కాలానికి చెందిన చరిత్రను చెప్పునది పురాణం. 

ఇలా పురాణ శబ్దానికి పలు విధాల నిర్వచనం పెద్దలు చెప్పారు. 


పురాణోత్పత్తి 
అథర్వవేదంలో పురాణ శబ్దం ప్రయుక్తమైంది. యజ్ఞోచ్చిష్టంనుండి పురాణం పుట్టినదని అందులో చెప్పబడింది. 
బుచఃసామాని ఛందాంసి పురాణం యజుషా సహ । 
ఉచ్చిష్టాజ్ఞజ్జిరే సర్వే దివి దేవా దివి శ్రితాః ॥ అథర్వ సంహిత (11-7-24) 
నాల్గువేదాల తరువాత ఇక్కడ పురాణోత్పత్తి నిర్దేశించబడింది. పురాణాల ఉనికి వేద సమకాలికమని 
తెలుస్తున్నది. 
అందుచేత వేదసంహితల కాలంలోనే పురాణాలకు చెందిన మూలస్వరూపం రూపొందిందని భావించవచ్చు. 
బృహదారణ్యకోపనిషత్తులోని ఈ (క్రింది వాక్యం గమనార్హం 
“అస్య మహతో భూతస్య నిఃశ్వసితమేతత్‌ యద్భృగ్వేదో, యజుర్వేద స్సామవేదోం_థర్వాజ్లిరసః పురాణం 
విద్యా ఉపనిషదః శ్లోకాః సూత్రాణి”. (2-4-10) 
ఈ ఉపనిషద్‌ వాక్యం వేదాదులతోపాటు పురాణం కూడా పరమాత్మయొక్క నిఃశ్వాసరూపమైనదని వ్యక్తం 
చేస్తున్నది. దీనివల్ల వేదం ఎంత ప్రాచీనమో పురాణం కూడా అంతే ప్రాచీనమని గ్రహించవచ్చు. ఇక్కడ పురాణ 


శబ్దం ఏకవచనంలో ప్రయుక్తమైనది. అందుచేత పూర్వం సంక్షిప్తంగా ఉండిన పురాణం కాలక్రమంలో విసతరూపం 
సంతరించుకొని వివిధ పురాణాలుగా విస్తరించిందని భావించవచ్చు. 


భారతీయసంస్కృతిని ప్రతిబింబించే దర్పణాలు పురాణాలు. సామాన్య జనానీకంలో సనాతన ధర్మతత్వాన్ని 
ప్రచారం చేయడంలో అవి ప్రముఖపాత్ర వహించాయి. ఆధునికకాలంలో ప్రాచ్య పండితులేకాక పాశ్చాత్య పండితులు 
కూడా పురాణాల విశిష్టతను గుర్తించారు. పురాణం అన్న వ్యవహారమే ఇది అతిప్రాచీన సాహిత్యమని తెలియజేస్తుంది. 


పురాణాలకంటే భిన్నంగా ఇతిహాసాలను గూడా మన పెద్దలు పేర్కొన్నారు. గతకాలంలో జరిగిన 
సంఘటనలను తెలిపేవి ఇతిహాసాలు. ఇతి హ+ఆస = ఇతిహాసం అనగా ఇలా పూర్వం జరిగినది -అని అర్థం. 
పురాణంలోని విషయాలు ఇతిహాసంలోని అంశాలకంటె వ్యాపకంగానూ, విస్ఫతంగానూ వుంటాయి. 


25 


సాధారణ పురాణాల నుద్దేశించి నిర్దేశించిన సర్గం, ప్రతిసర్గం మొదలైన లక్షణాల కంటె భిన్నమైన వివిధ 
విషయాలు పురాణాలలో గోచరిస్తాయి. ఉదా: అగ్నిపురాణాన్ని పరిశీలిస్తే వివిధ విద్యలు, పదార్ధలక్షణాలు, స్వప్నాలు, 
శకున ఫలితాలు, కావ్యనాటక లక్షణాలు, ప్రళయస్వరూపం, నరకం తీరుతెన్నులు, అద్వైత (బ్రహ్మతత్వం మున్నగు 
అంశాలు అందులో ఉండడం గమనార్హం. అందుకే అగ్నిపురాణాన్ని 'జ్ఞానకోశం” అన్నారు. 
(Sy 
సృష్ట్యారంభంనుండి నేటివరకు సమాజంలోని స్థితిగతులను చెప్పే పురాణాలను శ్రద్ధతో పఠించి 
పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అంతేకాని అవేవో కల్పనాత్మకమైన కథలని ఉపేక్షించడం తగదు. 
పురాణాలను ఏ దృష్టితో వ్యాసభగవానుడు రచించాడు? అన్న ప్రశ్నకు ఈ క్రింది శ్లోకం సమాధానమిస్తున్నది. 
విష్ణోరంశో మునిర్జాతః సత్యవత్యాం పరాశరాత్‌ । 
పురాణసంహితాం దధ్యా తేషాం ధర్మవిధిత్సయా ॥ 
విష్ణంశంతో జనించిన సత్యవతీ పరాశరుల పుత్రుడగు వ్యాసుడు ధర్మస్వరూప నిరూపణకై పురాణసంహితను 
రూపొందించాడని భావం. 
అంతేకాక శ్రీమన్నారాయణుడు స్వయంగా వ్యాసరూపుడై వేదార్థాల విసృతి నపేక్షించి భూతలములో 
పురాణాలు రచించాడని ఈ క్రింది శ్లోకం నిరూపిస్తున్నది. 
విస్తారాయ చ వేదానాం స్వయం నారాయణః ప్రభుః | 
వ్యాసరూపేణ కృతవాన్‌ పురాణాని మహీతలే ॥ 
సూతుని ద్వారా ఈ పురాణవాజ్మయం ప్రచారంలోకి వచ్చింది. నైమిశారణ్యనివాసులైన శౌనకాది మునులు 
సూతునినుంది ఈ పురాణాలను విన్నారు. 


విష్ణువుయొక్క అవయవాలే పురాణాలు 


త్రిమూర్తులలో ఒక్కడుగా, స్థి సితికారకుడుగా, దుష్టశిక్షకుడుగా, శిష్టరక్షకుడుగా, ధర్మసంస్థాపకుడుగా ప్రసిద్దుడైన 

శ్రీమహావిష్ణుదేవుని యొక్క అవయవాలుగా పదునెన్నిది పురాణాలను పేర్కొనడం కద్దు. దీన్నిబట్టి ధర్మప్రభువైన 
అచ్యుతునికీ, ధర్మస్వరూపనిరూపకాలైన పురాణాలకూ కల సామ్యాన్ని (గ్రహించవచ్చు. పురాణాలు ఈ (కిందివిధంగా 
విష్ణుదేవుని అవయవాలుగా పేర్కొనబడ్డాయి. 

బ్రాహ్మం మూర్తా హరేరేవ హృదయం పద్మసంజ్ఞకమ్‌ I 

వైష్ణవం దక్తిణో బాహుః వాయుర్వామో మహేశితుః ॥ 

ఊరూ భాగవతం (ప్రోక్తం నాభిః స్యాన్నారదీయకమ్‌ | 

మార్మండేయం చ దక్షాంఘిః వామో హ్యాగ్నేయముచ్యతే I 

భవిష్యం దక్షిణో జానుర్విష్టోరేవ మహాత్మనః । 

బ్రహ్మవైవర్తసంజ్ఞం తు వామో జానురుదాహృతః ॥ 


26 


లైంగం తు గుల్ఫకం దక్షం వారాహం వామగుల్భకమ్‌ | 
స్మాందం పురాణం లోమాని త్వగస్య వామనం స్కృతమ్‌ I 
కౌర్మం పృష్టం సమాఖ్యాతం మాత్స్యం మేదః ప్రకీర్యతే । 
మజ్జా తు గారుడం ప్రోక్తం బ్రహ్మాండం చాస్థి గీయతే ॥ 
ఏవమేవాభవద్విష్టుః పురాణావయవో హరిః । 


దీని తాత్సర్యం ఇది -శ్రీమహావిష్ణువునకు (బ్రహ్మపురాణం -శిరస్సు, పద్మపురాణం -హృదయం, 
విష్ణుపురాణం -దక్షిణహస్తం, వాయుపురాణం-వామహస్తం, భాగవతపురాణం-తొడలు, నారదపురాణం -నాభథి, 
మార్మేండయ పురాణం-దక్షిణపాదం, అగ్నిపురాణం-వామపాదం, భవిష్యపురాణం -కుడిమోకాలు, బ్రహ్మవైవర్త 
పురాణం-ఎడమ మోకాలు, లింగపురాణం-కుడి చీలమండ, వరాహపురాణం-ఎడమ చీలమండ, స్కాంద 
పురాణం -కేశాలు, వామనపురాణం -చర్శం, కూర్మపురాణం-వీపు, మత్స్యపురాణం -మెదడు, గరుడపురాణం-మజ్ఞ, 
బ్రహ్మాండపురాణం-ఎముకలు. ఇలా శ్రీహరి పురాణాలే అవయవాలుగా కల్లి వున్నాడు. 


పురాణ సంఖ్య 


పురాణాలు మొత్తం పదునెనిమిది. వీటిని ఆయా పురాణాల పేర్లలో మొదటి అక్షరాన్ని మాత్రం పేర్కొనే 
ఒక శ్లోకంలో ఇలా చెప్పడమయింది. 


మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయమ్‌ I 
అనాపలింగ కూస్మాని పురాణాని విదుర్చుధాః ॥ 


“మి అనే అక్షరంతో ప్రారంభమయ్యే పురాణాలు రెండు-(1) మత్స్య పురాణం (2) మార్మండేయ పురాణం. 
“భి అను అక్షరంతో ప్రారంభమయ్యేవి, రెండు -(1) భాగవతం (2) భవిష్యపురాణం -'బితో ప్రారంభమయ్యేవి 
-మూడు (1) బ్రహ్మ పురాణం (2) బ్రహ్మాండ పురాణం (39) బ్రహ్మవైవర్త పురాణం -'వి కారంతో ప్రారంభమయ్యేవి 
నాల్లు (1) విష్ణు పురాణం (2) వాయు పురాణం (3) వామన పురాణం (4) వరాహ పురాణం -అ=అగ్నిపురాణం 
నా=నారదపురాణం-ప =పద్మపురాణం, లిం=లింగపురాణం, గ=గరుడ పురాణం, కూ =కూర్మపురాణం, 
స్మా=స్మాందపురాణం ఇలా మొత్తం పురాణాల సంఖ్య పదునెన్నిది. 


పురాణ విభాగం 


పురాణాలను మహాపురాణాలనీ, ఉప పురాణాలనీ రెండు విధాలుగా విభజించడం కద్దు. పైన ప్రథమాక్షర 
నిర్గేశంతో పేర్మొన్నవన్నీ మహాపురాణాలే. ఈ క్రింది విధంగా కూడా ఈ పురాణాలను పెద్దలు నిర్దేశించారు. 
బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ వాయవీయం తథైవ చ । 


భాగవతం నారదీయం మార్మండేయం చ కీర్తితమ్‌ ॥ 
ఆగ్నేయం చ భవిష్యం చ (బ్రహ్మవైవర్త లింగకే । 


2/ 


వారాహం చ తథా స్మాందం వామనం కూర్మ సంజ్ఞకమ్‌ I 
మాత్స్యం చ గారుడం తద్వద్రృహ్మాండాఖ్యమితి త్రిషట్‌ ॥ 


ఈ పదునెన్మిది పురాణాలనూ పద్మపురాణం సాత్తికాలు, రాజసాలు, తామసాలు అని మూడు వర్గాలుగా 
విభజించింది. 


సాత్పికాలు- 
వైష్ణవం నారదీయం చ తథా భాగవతం శుభమ్‌ । 
గారుడం చ తథా పాద్మం వారాహం శుభదర్శనే I 
రాజసాలు- 
బ్రహ్మాండం బ్రహ్మవైవర్తం మార్మండేయం తథైవ చ । 
భవిష్యం వామనం బ్రాహ్మం రాజసాని నిబోధత ॥ 
తామసాలు- 


మాత్స్యం కౌర్మం తథా లైంగం శైవం స్మాందం తథైవ చ । 
ఆగ్నేయం చ షడేతాని తామసాని నిబోధత ॥ 


ఇందులో (1) వైష్ణవం (2) నారదీయం (8) భాగవతం (4) గారుడం (5) వారాహం (6) పాద్మం 
- అనునవి సాత్తికపురాణాలు. (1) (బ్రహ్మాండం (2) (బ్రహ్మవైవర్తం (3) మార్మండేయం, (4) భవిష్యం (5) వామనం 
(6) బ్రాహ్మం-అనేవి రాజసాలు. (1) మాత్స్యం (2) కౌర్మం (3) లైంగం (4) వాయవీయం (శెవం) (5) స్మాందం 
(6) అగ్నేయం అనేవి తామసాలు. 


ఇలా ఒక్కొక్క వర్గంలో ఆరేసి పురాణాలు లెక్కకు వస్తాయి. 


సాత్తికపురాణాలు శ్రీమహావిష్ణువు యొక్క ప్రాధాన్యాన్నీ రాజస పురాణాలు చతుర్ముఖ బ్రహ్మ ప్రాముఖ్యాన్నీ, 
తామస పురాణాలు శివునియొక్క ఆధిక్యాన్నీ వర్ణిస్తున్నాయి. ఈ ముగ్గురు దేవతలు త్రిమూర్తులుగా ప్రసిద్దులు. 


అన్ని పురాణాలూ ఈ దేవత లందరికీ సమప్రాధాన్యాన్ని ప్రతిపాదించక కొన్ని పురాణాలు ఒక దేవతను 
ఇతరదేవతల కంటే అధికుడని చెప్పడం యుక్తమా? అనే సంశయం కలుగవచ్చు. 


వేదం “ఏకం సత్‌ విప్రా బహుధా వదంతి” అని చెప్పింది. అంటే సద్రూపుడైన పరమాత్మ ఒక్కడే, తత్తజ్ఞులు 
ఆయనను నానానామరూపాలతో వర్ణిస్తారని భావం. పర(బ్రహ్మోనికి మూర్తమని, అమూర్తమని రెండు రూపాలు 
కలవనీ; అందులో మూర్తం క్షరం-అంటే నశించే స్వభావం కలిగినదనీ, అమూర్తం నాశం లేనిదనీ (గ్రహించాలి. 
క్షరాక్షరాలు సకలభూతాలలోనూ సమంగా ఉన్నాయి. అక్షరం పరబ్రహ్మం కాగా, ఈ చరాచరజగత్తు క్షరం 
అవుతున్నది. ఈ విషయాన్ని విష్ణుపురాణం ఇలా వివరించింది. - 


28 


ద్వే రూపే బ్రహ్మణస్తస్య మూర్తం చామూర్తమేవ చ । 
క్షరాక్షరస్వరూపే తే సర్వభూతేష్వవస్థితే | 
అక్షరం తత్‌ పరం బ్రహ్మ క్షరం సర్వమిదం జగత్‌ ॥ 
దీనినిబట్టి పురాణాలలో వర్ణింపబడిన త్రిమూర్తులలో ఒకరు పెద్ద, మరొకరు చిన్న అనే తేడాలు లేవు. ఒకే 
తత్త్వం మూడు రూపాలతో విరాజిల్లుతున్నది. ఆ దేవతలు నిర్వహించే క్రియలలోని భేదమే వారిని మూడురూపాలతో 
నిర్దశించడానికి హేతువైనది. ఈ సంగతినే విష్ణుపురాణం ఈ విధంగా వివరించింది. 
సృష్టిస్థిత్యంతకరణాత్‌ బ్రహ్మవిష్ణుశివాత్మికామ్‌ । 
స సంజ్ఞాం యాతి భగవాన్‌ ఏక ఏవ జనార్దనః ॥ 
ఒక జనార్దనుడే సృష్టి, స్థితి, లయం - అనే మూడు కార్యాలు నిర్వహించడంవల్ల (బ్రహ్మ, విష్ణువు, శివుడు 
అన్న మూడు సంజ్ఞలు పొందాడని భావం. 


ఈ సత్యాన్ని గ్రహిస్తే ఆయా దేవతల పట్ల వైషమ్యం తొలగి సమత్వం నెలకొంటుంది. అందువల్ల త్రిమూర్తుల 
(ప్రభావాలను సమయానుగుణంగా వర్ణించే పురాణాల పట్ల సమన్వయదృష్టినే కలిగివుండాలి. 


మహాపురాణాల లాగానే ఉపపురాణాలు గూడా పదునెన్మిది ఉన్నాయని కూర్మ పురాణం పేర్కొంటున్నది. 


ఆద్యం సనత్ముమారోక్తం నారసింహం తథా9 పరమ్‌ । 

తృతీయం స్కంద ముద్దిష్టం కుమారేణ తు భాషితమ్‌ ॥ 

చతుర్థం శివధర్మాఖ్యం సాక్షాన్నందీశ భాషితమ్‌ । 

దుర్వాససోక్తమాశ్చర్యం నారదోక్తమతఃపరమ్‌ ॥ 

కపిలం వామనం చైవ తథోశనససేవితమ్‌ । 

బ్రహ్మాండం వారుణం చాథ కాలికాహ్వయమేవ చ ॥ 

మాహేశ్వరం తథా సాంబం సౌరం సర్వార్థ సంచయమ్‌ । 

పరాశరోక్త మపరే మారీచం భాస్మరాహ్వయమ్‌ ॥ 

ఉపపురాణాలు-(1) సనత్ముమారోక్తం (2) నారసింహం (3) స్మాందం (4) శివధర్మం (5) దౌర్వాసం 

(6) నారదోక్తం (7) కాపిలం (8) వామనం (మానవం) (9) ఉశనసఃప్రోక్తం (10) బ్రహ్మాండం (11) వారుణం 
(12) కాలికా పురాణం (13) మాహేశ్వరం (14) సాంబం (15) సారం (16) పరాశరోక్తం (17) మారీచం 
(18) భాస్మరం (భార్గవం). 


కొందరి మతంప్రకారం ఉపపురాణాల సంఖ్య ముప్పదినాల్లుగా నిర్దిష్టమయింది. వీటికి తోడుగా బెపపురాణాలు 
అన్న పేరుతో మరొక పదునెన్మిది పురాణాలను గూడ నిర్దేశించడం కద్దు. 


29 


పురాణ లక్షణం 
సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వన్తరాణి చ । 
వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణమ్‌ ॥ 
సర్గం, ప్రతిసర్దం, వంశం, మన్వంతరాలు, వంశానుచరితం -అని పురాణం ఐదు లక్షణాలు గల్లి యుంటుంది. 
వీటి సంగ్రహవివరణ ఇది. 
1. సర్గం - అవ్యాకృత తత్త్వం నుండి మహత్తత్వం, దానినుండి అహంకారతత్వం, దానినుండి సూక్ష్మభూతాల 
సృష్టి. 
2. (ప్రతిసర్గం - మరీచ్యాదులవల్ల జరిగిన చరాచరసృష్టి. 
౨. వంశం-ఆయా బుషుల, రాజుల వంశాలు. 


4. మన్వంతరాలు- మనువుల పరిపాలనకాలంలో జరిగిన విషయాలు మరియు ఆయా మన్వంతరాలలో 
సప్తబుషులు, మునులు మొదలగువారి వివరణ. 


5. వంశానుచరితం-ఆ యా రాజవంశీయులైన రాజుల పరిపాలన మున్నగువాటికి చెందిన కథలను వివరించడం. 


పక్షాంతరంలో పురాణాలకు పది లక్షణాలు గూడా నిర్దేశించడం కద్దు. పైన చెప్పిన ఐదు లక్షణాలు 
సాధారణపురాణాల లక్షణం కాగా, క్రింద చెప్పబోయే పదిలక్షణాలు మహాపురాణాలకు చెందినవని పెద్దల అభిప్రాయం. 
అత్ర సర్లో విసర్గశ్చ స్థానం పోషణమూతయః । 
మన్వంతరేశానకథా నిరోధో ముక్తిరాశ్రయః ॥ 


రం, విసర్గం, స్థానం, పోషణం, ఊతులు, మన్వంతరాలు, ఈశాన కథలు, నిరోధం, ముక్తి, ఆశ్రయం-అనేవే 
ది 


లకణాలు. 


WM 


వీటి సంగ్రహ వివరణ ఇది- 


es as 


ఈ 


(1) సర్గం -భగవత్ర్రేరణతో సత్త్వరజస్తమోగుణాలలో క్షోభ ఏర్పడి పంచభూతాలు, పంచతన్నాత్రలు, ఇంద్రియాలు, 
అహంకారం, మహత్తత్త్వం జనించడాన్ని సర్గమంటారు. 


2) విసర్లం: -విరాట్పురుషునినుండి ఉదయించిన బ్రహ్మ వివిధ చరాచరాలను సృష్టిస్తాడు. ఈ సృష్టినే విసర్ణ్వమంటారు. 
8) స్థానం: -వినాశోన్ముఖమైన సృష్టిని ఒక మర్యాదలో నిల్పడమే స్థానం. 


4) పోషణం:-భగవానుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కావిస్తాడు. జగత్తుకు మేలు గల్లించే సందేశాన్ని అందిస్తాడు. 
నామరూపాలతో పుష్టిని కల్గిస్తాడు. దీనిని పోషణమంటారు. 


5) ఊతులు:-కర్మవాసనలను ఊతులంటారు. 


30 


6) మన్వంతరాలు: -మనువులు మారినప్పుడు మన్వంతరకాలంలో తత్మాలానికి చెందిన అధిపతులు భక్తినీ, ధర్మాన్నీ 
(ప్రబోధించే సంఘటనను మన్వంతరమంటారు. 
7) ఈశానకథలు: - భగవదవతారాలు, భక్తులు-వీరికి సంబంధించిన చరిత్రలు. 
8) నిరోధం: -జీవోపాధులను తనలో లీనం చేసుకొని భగవానుడు యోగనిద్రాముద్రితుడు కావడమే నిరోధం. 
9) ముక్తి:-వేరే రూపాలు వదలి స్వస్వరూపంతో వుండడమే ముక్తి. (ప్రకృతినుండి విముక్తి లభించే స్థితి ఇది. 
10) ఆశ్రయం: - అధిష్టానమే ఆశ్రయం. దీని విశుద్ధికొరకే పై తొమ్మిది లక్షణాలనూ వివరించడం జరిగింది. 
పై పది లక్షణాలూ మహాపురాణమైన శ్రీమద్భాగవతానికి చక్కగా అన్వయిస్తాయి. పెద్దలు వ్రాసిన గ్రంథాలలో 
వాటి సమన్వయాన్ని చూడవచ్చు. 
పురాణశ్లోక సంఖ్య 
భాగవతంలోని ద్వాదశస్మంధమందలి పదమూడవ అధ్యాయంలో ఆయా పురాణాలలోని శ్లోకాల సంఖ్య ఈ 
(క్రిందివిధంగా నిర్దశించడమయింది. 
బ్రాహ్మం దశ సహస్రాణి పాద్మం పజ్బోనషష్టి చ | 
శ్రీవైష్ణవం త్రయావింశచ్చతుర్వింశతి శైవకమ్‌ ॥ 


దశాష్టా శ్రీభాగవతం నారదం పజ్బువింశతిః । 
మార్మండేయం నవాగ్నేయం దశపబ్బు చతుశ్ళతమ్‌ ॥ 
చతుర్దశ భవిష్యం స్యాత్తథా పజ్బుశతాని చ । 
దశాష్టా బ్రహ్మవైవర్తం లైజ్ఞమేకాదశైవ తు ॥ 
చతుర్వింశతి వారాహమేకాశీతిసహ(స్రకమ్‌ । 
స్మాందం శతం తథా చైకం వామనం దశ కీర్తితమ్‌ ॥ 
కౌర్మం సప్తదశా౭_9 ఖ్యాతం మాత్స్యం తత్తు చతుర్దశ | 
ఏకోనవింశత్ఫౌపర్ణం బ్రహ్మాండం ద్వాదశైవ తు ॥ 
త్రయోదశే పురాణానాం సంఖ్యామాహ యథాక్రమమ్‌ | (భాగవతం-12-13-2--9) 


1. బ్రహ్మపురాణం - 10,000 శోకాలు 
2. పద్మపురాణం - 55,000 ,, 
వ్వ విష్ణుపురాణం - 23,000 ,, 
4. వాయుపురాణం : 24,000 ,, 
5. భాగవతపురాణం - 18,000 ,, 


31 


6. నారదపురాణం - 25,000 ,, 


7. మార్మండేయపురాణం - 9,000 ,, 
8. అగ్నిపురాణం - 15,400 ,, 
9. భవిష్యపురాణం - 14,500 ,, 
10. (బ్రహ్మవైవర్తపురాణం = 18,000 ,, 
11. లింగపురాణం . 11000 ,, 
12. వరాహపురాణం . 24,000 ,, 
19. స్కందపురాణం - 81,100 ,, 
14. వామనపురాణం క 10,000 ,, 
15. కూర్మపురాణం - 17000 ,, 
16. మత్స్యపురాణం - 14,000 ,, 
17. గరుడపురాణం - 19,000 ,, 
16. (బ్రహ్మాండపురాణం - 12,000 ,, 

మొత్తం శ్లోకాలు - 4,00,0000 


పురాణాలలో ముఖ్యాంశాలు 


పురాణాలు మానవకర్తవ్యాలను నిర్దెశిస్తూ కొన్ని ముఖ్యమైన సందేశాత్మక (ప్రబోధాలు కావించాయి. ధర్మాన్ని 
రక్షించవలసిన ఆవశ్యకత, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివిధ కథల ద్వారా అవి విశదీకరించాయి. 


విశ్వమంతా భగవన్మయమనీ, మోక్షప్రాప్తికి భక్తి ముఖ్యసాధనమనీ, వివిధ వ్రతాలను వాటికి తగిన కాలాలలో 
అనుష్టించి పవిత్రులు కావాలనీ, పుణ్యక్షేత్రాలను సందర్శించాలనీ, ఆయా క్షేత్రాలలో (ప్రతిష్టితులైన దేవతలను 
ఆరాధిస్తే శుభాలు సిద్ధిస్తాయనీ, పితృదేవతలకు శ్రాద్ధవిధిని తప్పక అనుష్టించాలనీ, కర్మఫలం అనుభవించక 
తప్పదనీ ఇత్యాదిగా పురాణాలు ప్రబోధించే అంశాలు అందరికీ గమనింపదగినవై యున్నాయి. 

వర్ణనాశైలి 

కవితా రూపంలో గల రచనలను కవులు ఆలంకారిక ప్రక్రియలో కొనసాగిస్తారు. ఈ ప్రక్రియ పాఠకులను 
ఆకర్షిస్తుంది. యథాతథంగా సాగే కథాకథనంతోపాటు అవసరమైనచోట అలంకార ప్రక్రియనా(శ్రయించి కవులు 
వర్ణన నిర్వహిస్తారు. అతిశయోక్తులను గూడా మేళవిస్తారు. ఉన్నదున్నట్లు చెప్పడం యథాతథకథనం కాగా కథనంలో 
ఉపమారూపకాదులను ఆశ్రయించడం ఒక విశిష్టమైన పద్ధతి. వేదాలలో గూడ ఈ పద్ధతి కనిపిస్తుంది. 
ఉదాహరణకు కఠోపనిషత్తులో 


ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు । 
బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ॥ 


32 


ఇత్యాదిగా శరీరానికి రథరూపకల్పన చేసి ఆత్మను రథికునిగా పేర్కొనడం జరిగింది. సూర్యుని కిరణాలలోని 
ఏడు రంగులను ఏడు గుర్రాలుగా వర్ణించడం గూడా ఈ ప్రక్రియకు చెందిన విషయమే. 


పురాణాలు గూడా ఈ శైలిని విసృతంగా అనుకరించాయి. అతిశయోక్తిని గూడా విపులంగా వినియోగించాయి. 
ఈ పద్దతి పురాణ వాజ్మయానికి శోభావహ మైందనడంలో ఏ మాత్రం సందేహంలేదు. 


పురాణ ప్రయోజనం 


యథా పాపాని పూయన్తే గంగావారివిగాహనాత్‌ | 
తథా పురాణ శ్రవణాద్దురితానాం వినాశనమ్‌ ॥ 


గంగాజలంలో స్నానం చేయడంవల్ల పాపాలు నశించినట్లే పురాణశ్రవణంవల్ల దురితాలు నశిస్తాయి. 
సదాచారప్రబోధం 
యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఇత్యాదిగా ఎన్ని చేసినా - సదాచారం లేనివాడు ఆత్నోన్నతి పొందలేడు. 
దురాచారో హి పురుషో నేహ నాముత్ర నందతి । 
అన్నట్లు దురాచారుడైన మనుజుడు ఇహపరలోకాలు రెండింటా సుఖానికి దూరమౌతాడు. 
ఆచారహీనం న పునన్తి వేదా యద్యప్యధీతాః సహ షద్భిరంగైః । 
సదాచారం లేనివాడిని వేదాలుగూడా పవిత్రుణ్ణి చేయజాలవు. దురాచారాలు, సదాచారాల స్వరూపాన్ని వివిధ 
కథల ద్వారా పురాణాలు చక్కగా నిరూపించాయి. రామాయణంలో రామాదివద్వర్తితవ్యం, న రావణాదివత్‌, 


-రామాదులవలె ప్రవర్తించాలి కాని, రావణాదులవలె ప్రవర్తించరాదు అన్న విధంగా నీతిప్రబోధం పురాణాలలో 
రమణీయంగా చేయబడింది. 


అందువల్ల పురాణ పఠన శ్రవణాలు సమాజాభ్యున్నతి కల్గిస్తాయి. పూర్వం (గామసీమలలో గూడ రాత్రివేళల 
పౌరాణికులు పురాణ పఠనం కావించి అందలి విశేషాలను సామాన్య జనులకు బోధించేవారు. ఈ బోధ ప్రజానీకానికి 
సముచిత సంస్కారం కల్గించేది. తద్ద్వారా వారు ఆత్మోన్నతి కల్గించే మార్గంలో నడిచేవారు. 


కాలనిరయం 
(3) 


పురాణాల కాలనిర్ణయం అంత సుకరం కాదు. శ్రీ శంకరభగవత్సాదులు మున్నగువారు తమ రచనల్లో 
పురాణాల నుదాహరించియున్నారు. బాణకవి (క్రీ. శ. 625) తన హర్షచరిత్రలో పురాణేషు వాయుప్రలపితం అని 
చెప్పి వాయుపురాణాన్ని ప్రస్తావించాడు. 

కలియుగరాజులను నిర్దేశించిన పురాణాలు గూడా ఉన్నాయి. విష్ణు పురాణంలో మౌర్యవంశం పేర్కొనబడింది. 
మాత్స్యపురాణం -దాక్షిణాత్యులైన ఆంధ్రరాజులను (క్రీ.శ 225) ప్రస్తావించింది. గుప్తరాజుల ప్రస్తావన 
వాయుపురాణంలో కనిపిస్తున్నది. 


33 


లక్ష శ్లోకాలుగల ఇప్పటి మహాభారతం రూపొందకముందే పురాణాల ఉనికిని పరిశోధకులు గుర్తించారు. 
మహాభారతవక్త అయిన రౌమహర్షణి పురాణాలలో పారంగతుడు. అతని తండ్రిగూడ పౌరాణికుడుగా ప్రసిద్దుడే. 
మహాభారతంలో పెక్కు శ్లోకాలు పురాణాంతర్గత శ్లోకాలతో సామ్యం కల్గి వున్నాయి. మహాభారతంలోని కొన్ని 
ఆఖ్యానాల ప్రాచీన స్వరూపం పురాణాలలో గోచరిస్తున్నది. దీన్ని బట్టి మహాభారతం కంటె పురాణాలు ప్రాచీనమైనవని 
విశ్వసించవచ్చు. 


కౌటిల్యుని అర్థశాస్త్రంలో పురాణ ప్రస్తావన ఉన్నది. అపమార్గగాములైన రాజకుమారులను పురాణోపదేశం 
ద్వారా సన్మార్గగాములను చేయాలని కౌటిల్యుడు వచించాడు. రాజుకు సంబంధించిన అధికారులలో పౌరాణికుడు 
గూడా ఒకడని కౌటిల్యుడు పేర్కొన్నాడు. అంచేత కౌటిల్యుని కంటె పురాణాలు ప్రాచీనాలని భావించడం సముచితం. 
కౌటిల్యుడు క్రీ.పూర్వం తృతీయ శతకం వాడని అనేకుల భావన. అందువల్ల ఆ కాలానికంటె ముందే పురాణాలుండేవని 
భావించాలి. 


గౌతమ-ఆపస్తంబ సూత్రగ్రంథాలలో గూడ పురాణప్రస్తావన వస్తుంది. రాజు శాసనవ్యవస్థలో వేదంతోపాటు 
పురాణాన్ని గూడా ప్రముఖంగా గ్రహించాలని గౌతముడు చెప్పాడు. అతిప్రాచీన పురాణభాగాలనుండి మూడు 
శ్లోకాలను ఆపస్తంబ ధర్మసూత్రాలలో ఉదాహరించడం జరిగింది. ఆ శ్లోకాలతో సామ్యం కల శ్లోకాలు నేటి 
పురాణాలలో లభిస్తున్నాయి. కాబట్టి సూత్రకాలంలో గూడా పురాణ గ్రంథాలుండేవని బోధపడుతున్నది. 

మరొక ముఖ్యాంశ మేమంటే అతిప్రాచీనములైన ఉపనిషత్తులలో గూడా పురాణ ప్రస్తావన కలదు, ఛాందోగ్యంలో 
నారద సనత్ముమారుల సంవాదంలో ఇతర శాస్తాలతోపాటు పురాణాలను పేర్కొన్నారు. 


“బుగ్వేదం భగవోం_ధ్యేమి యజుర్వేదం సామవేదమాథర్వణం చతుర్ధమితిహాస పురాణం పంచమం వేదానాం 

వేదం” (ఛాందో 7-1-2). 
అందుచేత క్రీపూ 600 సం॥ పూర్వం పురాణాల నిర్మాణం జరిగిందని పెద్దల భావన. వాటికి మూల 

భూతమైన పురాణా లిప్పుడు లభించవు. 

పురాణాలు ఏ ఒక్క శతాబ్దానికో చెందిన రచనలు కావు. కాలక్రమములో వాటిలో క్రొత్తక్రొత్త అధ్యాయాలు 
చేర్చడం జరిగింది. గుప్తకాలానికి పురాణాలు నేటిరూపం సంతరించుకొన్నాయని చెప్పవచ్చు. 

పురాణ వైశిష్ట్యం 
పురాణాలు సామాన్యులకు దుర్చోధమైన వేదార్జ్థాలను వారికవగతమయ్యే రీతిలో కథలు జోడించి చెప్పాయి. 


(ప్రాచీనకాలానికి చెందిన భారతీయసమాజస్వరూపస్వభావాలను అర్థం చేసుకోవడానికి పురాణాలే ప్రామాణికమైన 
ఆధారాలు. ఆనాటి బుషుల చరిత్రలను మనం పురాణాలనుండే సమగ్రంగా గ్రహించడానికి వీలవుతుంది. 


భారతభౌగోళికస్థితి, నదీనదపర్వతాల ఉనికి, వివిధ తీర్జాల స్థితిగతులు, పలువృక్షాలు, జంతువులు- వీటిని 
గూర్చిన విజ్ఞానం కూడా పురాణాలలో లభిస్తుంది. 


34 


పురాణాలను, శిలాశాసనాదులగు ఇతర ప్రామాణికాధారాలతో తులనాత్మకంగా పరిశీలిస్తే గత చరిత్రకు 
చెందిన అనేక విషయాలు తేటతెల్లమవుతాయి. 


కాబట్టి భారతీయులే కాక పాశ్చాత్యులు గూడా పురాణాలను (శ్రద్ధతో పరిశోధించి మానవజాతి గతచరిత్రను 
సమగ్రంగా అవగతం చేసుకోవచ్చు. 


ధార్మికంగానూ, ఆధ్యాత్మికంగానూ సామాన్యప్రజలను చైతన్యవంతులను చేయడంలో పురాణాలు నిర్వహించిన 
పాత్ర ఎంతో గణనీయమైనది. మొత్తం పదునెనిమిది పురాణాలలోని శ్లోకాల సంఖ్య నాల్గు లక్షలని ముందే 
చెప్పుకొన్నాం. ఇంత విసృతమైన గ్రంథరాశి సంసృృతభాషానిబద్ధమై లభిస్తున్నది. 

వేదాలలోని నిగూఢమైన వేదాంతతత్తాన్ని సామాన్య జనులకు గూడా అర్థం కావాలనే దృష్టితో ఆఖ్యానాలతోనూ, 
ఉపాఖ్యానాలతోనూ పురాణాలు వివరించాయి. 


ప్రాచీనకాలంలో యజ్ఞాలు నిర్వహించే ప్రదేశాలలో పురాణపఠనం విధిగా నిర్వహింపబడేది. పురాణపఠనం 
పాపనివారకమనీ, పుణ్యప్రదమనీ ప్రశసింపబడింది. పౌరాణికులు పురాణాలను పఠిస్తూ ప్రవృత్తినివృత్తిరూపాలైన 
రెండు విధాల ధర్మాలనూ ప్రజలకు వివరించేవారు. 


పురాణాలను ఆధారంగా చేసుకొని కవులు కావ్యనాటకాదులు విసృతంగా రచించారు. భారతీయుల జీవితాలకూ, 
విశ్వాసాలకూ పురాణాలు శతాబ్దాల తరబడి మార్గనిర్దేశకా లయ్యాయి. వేదార్దాలను అతివిస్ఫృతస్థాయిలో జనానీకానికి 
అందజేయడానికి పురాణాలు ముఖ్యసాధనా లయ్యాయి. 


వేదాంతతత్వాన్ని బోధించడాని కవతరించిన శ్రీశంకరరామానుజాద్యాచార్యులు గూడా అవసరమైన చోట 
పురాణవచనాలను ప్రమాణాలుగా పేర్మొనియున్నారు. 

కర్మ-భక్తి-ధ్యాన -జ్ఞాన యోగాలు మోక్షసౌధాన్ని అధిష్టించడానికి సోపానాలు. ఇందులో కలియుగంలో 
భక్తియొక్కటే సులభమైన తరణోపాయమని పెద్దలు పేర్కొన్నారు. 

“కలౌ భక్తిః కలౌ భక్తిః భక్తా కృష్ణః పురః స్థితః” అన్నట్లు కలియుగంలో అనన్యభక్తిచేతనే భగవదనుగ్రహం 
కలుగుతుందన్న సత్యాన్ని భాగవతాది పురాణాలు (ప్రహాదచరిత్రాదికథల ద్వారా మనోజ్ఞంగా నిరూపించాయి. 


అట్లే గృహస్థులు పాటించవలసిన పలురకాలైన కర్మవిధానాలూ, వ్రతాలూ, వాటివల్ల కలిగే ఫలితాలూ 
పురాణాలలో ఎడనెడా విశదంగా నిరూపించబడ్డాయి. ఈ విధంగా కర్మయోగ నిరూపణం గూడా పురాణాలలో 
కనిపిస్తుంది. వివిధ విషయాలతో కూడిన పురాణాలను విజ్ఞానసర్వస్వాలుగా, జ్ఞాననిలయాలుగా భావించవచ్చు. 


పురాణాలలో వివిధ ప్రదేశాలలో గల నానాతీర్థాలు, ఆ తీరాల ప్రాముఖ్యం, తీర్థయాత్రలవల్ల కలిగే 
ప్రయోజనాలు మొదలైన విషయాలు పలుచోట్ల వివరింపబడి వున్నాయి. తీర్థయాగ్రలవల్ల (ప్రజలలో 
ఏకజాతీయతాభావం పెంపొందుతుంది. గతచరిత్రకు సంబంధించిన విజ్ఞానం భావిపురోగతికి దోహదం చేస్తుంది. 
పురాణాలను క్షణ్ణంగా పరిశీలిస్తే భారతదేశ గతచరిత్రకు చెందిన ఎన్నో విషయాలు గోచరిస్తాయి. “పురో భివృద్ధి 


35 


గోరువారు పూర్వవృత్తాంతమును మరువరాదు” అని శ్రీమలయాళస్వామి సూక్తి. అందుచేత చారిత్రక పరిశోధకులు 
పురాణాలను పరిశీలనాత్మకమైన దృష్టితో అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. తమ పాలనలో 
ఎదురయ్యే సమస్యలను ఆనాటి పాలకులు పురాణవృత్తాంతాలను ప్రమాణంగా పరిగ్రహించి పరిష్మరించేవారు. 
అందుచేత రాజధర్మ పరిజ్ఞానానికి గూడా పురాణసారస్వతం ఉపకరిస్తుంది. 


పురాణాలలో బోధింపబడిన నీతులను కేవలం హిందూజాతికి మాత్రమే పరిమితా లని భావించరాదు. 
ప్రపంచజను లందరికీ ఉపయోగపడే శాశ్వతనైతికబోధ లందులో ఉన్నాయి. 


ఆధునిక విజ్ఞానశాస్తానికి సంబంధించిన పలు అంశాలు పురాణాలలో నిర్జిష్టములై యున్నాయని ఇప్పటి 
శాస్రజ్జులలో కొందరి భావన. అందుచేత వైజ్ఞానిక పరిశోధకులకు గూడా పురాణజ్ఞానం అవసరమే. 
అతిప్రాచీనకాలంనుండీ నేటివరకూ అమూల్య సారస్వతరూపంలో మనకు ఉపలబ్ధమవుతున్న వాజ్మయంలో 


పూర్వోక్తపద్దతిలో పురాణాలకు గల ప్రాముఖ్యాన్ని గుర్తించి మానవజాతిపురోగతికి వాటిని వినియోగించుకొని 
సర్వతోముఖమైన (శ్రేయస్సును పొందుదుము గాక! 


తిరుపతి సముద్రాల లక్ష్మణయ్య 
తేది. 10-01-2019 ప్రత్యేకాధికారి 


పురాణ ఇతిహాస ప్రాజెక్టు - తి.తి.దే. 


py -- 


అష్టాదశపురాణాల సంగ్రహపరిచయం 


1. బ్రహ్మపురాణం 
పురాణాలలో మొదటిది బ్రహ్మపురాణం. ఇది విష్ణుదేవుని మాహాత్యాన్ని విశదీకరిస్తుంది. ఆ దేవుని శిరస్సుగా 
వర్ణింపబడిన ఈ పురాణం ధర్మార్ధకామమోక్షాలనే చతుర్విధపురుషార్జాల ప్రాప్తికి తగిన ఉపాయాలను వివరిస్తుంది. 


10,000 శ్లోకాలు గల ఈ పురాణంలో పలు ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు ఉన్నాయి. నైమిశారణ్య వర్ణనం, 
ప్రళయస్వరూపం, హరిశ్చంద్రసగరాదుల చరిత్రలు, సప్తద్వీపాలు, పార్వతీ స్వయంవరం, సాగరస్నానవిధి, గోదావరీ 
పవిత్రత, క్షీరసాగరమథనం, దధీచి వృత్తాంతం, వరాహాద్యవతారాలు -ఇత్యాదిగా అనేక విషయాలు ఇందులో 
నిబంధింపబడి వున్నాయి. 

భారతావని, దండకారణ్యం, గంగాదినదుల ప్రాశస్త్యం విసృతంగా ఈ పురాణంలో వివరించడమయింది. 

ప్రతిపురాణంలోనూ తత్తాన్సీ నీతినీ, ధర్మాన్నీ బోధించే కథలు ఉంటాయి. ఈ పురాణంలోని కథలలో 


'కండు' మహర్షి కథ ఎంతో ఆసక్తిదాయకంగా ఉన్నది. అతని తపస్సుకు భంగం కల్లించడానికి దేవతలు పంపిన 
అప్పరస ప్రమ్లోచ దాదాపు 900 సంవత్సరాలు అతనితో విహరించి అతని నియమానికి భంగం కల్గిస్తుంది. 


చివరికి తన పొరబాటు గుర్తించిన మహర్షి పురుషోత్తమక్షేత్రమనే పూరీజగన్నాథక్షేత్రానికి వెళ్ళి శ్రీ జగన్నాథుని 
సేవించి ముక్తుడవుతాడు. 


తరువాతి కథలలో కార్తవీర్యార్డునుని వృత్తాంతం ప్రముఖమైనది. ఇది మిక్కిలి విస్సతమైన చరిత్ర. దత్తాత్రేయుని 
అనుగ్రహంతో సహ(స్రబాహువులు కల్లి శిష్టరక్షణ కావిస్తూ రావణాదులను జయించి ధర్మబద్ధంగా రాజ్యపాలన 
గావించిన ఈ రాజు చివరికి తనకంటే బలవంతుడైన పరశురామునిచే వీరమరణం పొందుతాడు. ఏడువందల 
యాగాలు నిర్వహించినవాడుగా ఈతడు ప్రసిద్ధుడయ్యాడు. విష్ణుతత్త్వం బోధించే పలు విషయాలు ఇంకా ఎన్నో 
ఈ పురాణంలో గోచరిస్తాయి. 


ఇదం యః శ్రద్ధయా నిత్యం పురాణం వేదసమ్మితమ్‌ 1 
యః పఠేచ్చణుయాన్మర్యః స యాతి భువనం హరేః ॥ 
వేదతుల్యమైన ఈ పురాణాన్ని శ్రద్ధతో చదివినవాడు, లేక విన్నవాడు హరినిలయమైన వైకుంఠం 
చేరుకుంటాడని ఫల(శ్రుతి. 
2, పద్మపురాణం 


మహావిష్ణువుయొక్క హృదయస్థానంతో పోల్చబడిన పురాణమిది. సృష్టి ప్రక్రియ ఆ దేవుని నాభికమలంనుండి 
జన్మించిన బ్రహ్మద్వారా మొదలయింది. ఆ ప్రక్రియయే ఈ పురాణాని కాధారం. కాన ఇది “పద్మపురాణి మనబడింది. 
ఇందులో 55,000 శ్లోకాలున్నాయి. 


సృష్టిఖండం, భూఖండం, స్వర్గఖండం, పాతాళఖండం, ఉత్తరఖండం - అని ఐదు ఖండాలుగా విభజింప 
బడిన ఇందులో మొత్తం 641 అధ్యాయాలున్నాయి. 


37 


కాలపరిమాణం, క్షీరసాగరమథనం, దక్షయాగధ్వంసం, చంద్రవంశం, వామనావతారం, తారకాసుర 
వృత్తాంతం, నృసింహావతారం, సదాచారం - ఇత్యాదిగా పలువిషయాలను ఈ పురాణం వివరిస్తున్నది. 

శరీరవర్ణనం, ఆత్మస్వరూపం, విష్ణుభక్తి మహిమ, కార్తికమాస ప్రాశస్త్యం, దీపావళీమాహాత్యం 
పూజావిధానాలు, యుగధర్మాలు మున్నగు విషయాలను విపులంగా ఇందులో చూడవచ్చు. 

ప్రపంచమంతా శ్రీహరిమయమే అని ఈ పురాణం ఘోషిస్తున్నది. ఇందులో పేర్ళొన్న సదాచారాలు అవశ్యం 
ఆచరింపదగివున్నాయి. 

తల్లిదండ్రుల విశిష్టతను ప్రశంసించి “మాతరం పితరం తస్మాత్సర్వయత్నేన పూజయేత్‌” -సకల 
ప్రయత్నాలతోనూ తల్లిదండ్రుల నర్చించాలి అని ఈ పురాణం బోధించింది. ఇది “మాతృదేవో భవ, పితృదేవో 
భవి అన్న శ్రుతివచనానికి వివరణగా ఉన్నది. 

ఇంకా ఉసిరికాయకు గల పవిత్రత, దాన్ని సేవించే విధానం విపులంగా ఇందులో పేర్కొనబడింది. అట్లే 
తులసికి గల ప్రాశస్యం కీర్తించబడింది. 

పురాణపఠనావశ్యకత, దానివల్ల కలిగే ప్రయోజనం, కలియుగధర్మాలు, ఆ యుగంలో ప్రీపురుషుల స్వభావాలు, 
జనుల విపరీత ప్రవృత్తులు విశదంగా ఇందులో నిరూపింపబడియుండడం గమనార్హం. 

కలియుగంలో ధర్మాత్మకమైన కర్మను మనుజుడు భక్తితో భగవదర్శితంగా ఆచరిస్తే సర్వపాపనిర్ముక్తుడవుతాడని 
ఈ పురాణం ప్రతిపాదించింది. ఇలా ఏ పురాణాన్ని పరిశీలించినా నానావిధములైన, ఆత్మోన్నతిహేతువులైన, 
మానవజీవితాని కవసరములైన పెక్కు విషయాలు విశదీకరింపబడివున్నాయి. 

ఈ పద్మపురాణాన్ని చదివేవారికి, వినేవారికి కోరిన కోర్మెలన్నీ బ్రియఃపతి అనుగ్రహం వల్ల సిద్ధిస్తాయని 
ఫలశ్రుతి. 

యద్యదిష్టం పఠంత్యేతత్‌ శృణ్వంతి చ ముముక్షవః । 

లభన్తే తత్తదేవాశు ప్రసాదాత్మమలాపతేః ॥ 

8. విష్ణుపురాణం 

శ్రీ మహావిష్ణువు యొక్క దక్షిణబాహువుగా విష్ణుపురాణం వర్ణించబడింది. ఆరు అంశాలుగా విభజింపబడిన 
ఈ పురాణంలో 126 అధ్యాయాలున్నాయి. విష్ణు ధర్మోత్తరంతోగూడ కలుపుకొంటే ఇందలి మొత్తం శ్లోకాలు 
23,000. పరాశరమహార్శిషి మైత్రేయునకు జెప్పిన పురాణ మిది. 

ఇరవైనాలుగు తత్వాలు, జగదావిర్భావం, కాలస్వరూపం, వరాహావతారం, భూవిభజన, సనకాదుల జననం, 
స్వాయంభువమనువు పుట్టుక, దక్షపుత్రికల వివాహం, ధ్రువచరిత్ర, నృసింహావతారం, భరతవంశవర్ణన, 
జడభరతోపాఖ్యానం-ఇత్యాదిగా అనేకాంశాలు ఈ పురాణంలో విశదీకరింపబడ్డాయి. 


38 


మరియు బ్రహ్మజ్ఞాన ప్రాశస్యం, వేదవిభాగం, (బ్రహ్మచర్యాద్యాశ్రమాలు, దేవాసురుల యుద్దం, సగరవంశవర్ణన, 
శ్రీకృష్ణావతారం, కలి లక్షణాలు, నామసంకీర్తనప్రభావం మొదలైన విషయాలు గూడ విపులంగా ఇందులో 
నిరూపించడమైనది. 


వైష్ణవులకు మిక్కిలిగా ఆరాధనీయమైన పురాణమిది. వైష్ణవసిద్ధాంతాలకు మూలభూతమైన గ్రంథం గాన 
శ్రీభగవద్రామానుజాచార్యులు ఆ సిద్ధాంతప్రచారాన్ని ఈ పురాణాన్ని ఆధారంగా స్వీకరించి నిర్వర్తించారు. 

శరణాగతి, భగవద్దుణకర్మనామాల గానం, విష్టర్పణంగా కర్మల ననుష్టించడం మొదలగు అంశాలకు ఈ 
పురాణంలో ప్రాముఖ్యం ఇవ్వడమయింది. 

మరియు శ్రవణం, కీర్తనం మున్నగు నవవిధభక్తి మార్గాలు ఇందులో విసృతంగా ప్రతివాదింపబడి వున్నాయి. 
భాగవతపురాణం లాగా ఈ పురాణం గూడా భక్తియోగానికి ప్రాధాన్యాన్ని ప్రతిపాదించింది. 

దేవతలను ఆరాధించేవారిలో అనేకులు శివకేశవులలో భేదాన్ని చూస్తారు. అయితే ఈ పురాణంలో- 

“అవిద్యామోహితాత్మానః పురుషా భిన్నదర్శినః । 

వదంతి భేదం పశ్యన్తి చావయోరన్తరం హర!” ॥ 


“అవిద్యామోహితులే నీకూ, నాకు భేదం పాటిస్తారు” అని కేశవుడు శివునితో చెప్పాడు. ఈ శివకేశవాభేద సిద్దాంతం 
ఇక్కడ గమనార్హం. 


ఈ పురాణంలో జడభరతుని వృత్తాంతం మిక్కిలి ఆసక్తిని రేకెత్తించేదిగా వర్ణితమై వున్నది. ఆతని మూడు 
జన్మలకు సంబంధించిన విశేషాలు గ్రహిస్తే మనలో జ్ఞానవిజ్ఞానాలు వికసిస్తాయి. 


యో నరః పఠతే భక్తా యః శృణోతి చ సాదరమ్‌ । 

తావుభౌ విష్ణులోకం హి (వ్రజేతాం భుక్తభోగకౌ 1 

అన్నట్లు - భక్తితో దీన్ని పఠించేవాడు, ఆదరంతో వినేవాడూ ఈ లోకంలో భోగాలనుభవించి తుదకు 
విష్ణుసాన్నిధ్యం చేరగలరని ఫల[శ్రుతి. 

4. వాయుపురాణం 

వాయుదేవుడు శివలీలలను వివరించిన పురాణమిది. అందుచేత దీన్ని “శివపురాణి మని కూడా పేర్చొంటారు. 
“చతుర్వింశతి సాహస్రం పురాణం” -అనుటవల్ల ఇందులో 24,000 శ్లోకాలున్నాయని గ్రహించాలి. కాని ఇపుడు 
మనకు లభించేవి 11,000 శ్లోకాలు మాత్రమే. శ్లోకసంఖ్యలలో ఇట్టి వ్యత్యాసాలు కొన్ని పురాణాలలో కనిపిస్తున్నాయి. 
ఈ పురాణం మహావిష్ణువుయొక్క వామభుజంగా పేర్కొనబడింది. 

ఇందులో (1) ప్రక్రియాపాదం (2) అనుషంగ పాదం (8) ఉపోద్దాత పాదం (4) ఉపసంహార పాదం-అని 


నాలుగు పాదాలున్నాయి. 


భూగోళ-ఖగోళాలు, బ్రహ్మాందసృష్టి, యుగధర్మాలు మున్నగు విషయాలతోపాటు కైలాసవర్జన, 
గంగావతరణవర్ణన మొదలగు వర్ణనలు గూడా ఇందు గోచరిస్తాయి. 


39 


ఇది శైవపురాణం. అయినా సందర్భానుగుణంగా మహావిష్ణువు గూడా ఇందు వర్ణింపబడినాడు. 

వివేకవిజ్ఞానాలు కావాలంటే తప్పకుండా పురాణాల అధ్యయనం చేయాలని ఈ పురాణం చెబుతున్నది. 

యో విద్యాచ్చతురో వేదాన్‌ సాంగోపనిషదో నరః । 

న చేత్సురాణం సంవిద్యాన్నెవ స న్యాద్విచక్షణః ॥ 

నాల్గువేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు చదివినా పురాణం చదువనివాడు విచక్షణుడు కాలేదని భావం. 
కాబట్టి పురాణాధ్యయనం ఎంత ముఖ్యమైనదో గ్రహించాలి. 

ఈనాడు మనం యోగాభ్యాసాని కెంతో ప్రాముఖ్యం ఇస్తున్నాము. వాయుపురాణంలో యోగాని కవసరమైన 
ప్రాణాయామాన్ని గూర్చి విపులమైన వివరణ ఉన్నది. బ్రహ్మప్రాప్తికది అవసరం. శాంతి, ప్రశాంతి, దీప్తి ప్రసాదం-అనే 
నాల్గు ప్రయోజనాలు దానివల్ల కల్లుతాయని ఈ పురాణం చెబుతున్నది. 


ఓంకారోపాసన గూడా ఇందులో చెప్పడమయింది. ఓంకారధ్యానపరులకు శివసాయుజ్యం కల్గుతుందని 
ఇందులో నిరూపించబడివున్నది. 


'రమణకంి అనే దేశంలోని ప్రజలు పదివేల సంవత్సరాలు, 'హిరణ్యకం'” లోనివారు పదకొండు వేల 
సంవత్సరాలు జీవిస్తారంటూ అక్కడి ప్రకృతివిశిష్టతను ఇక్కడ చెప్పడమయింది. 

అక్కడి చెట్లు ఫలాలతోపాటు వస్రాలనూ, ఆభరణాలను గూడా ప్రసాదిస్తాయని చెప్పడం ఆశ్చర్యావహంగా 
ఉన్నది. కథాకథనంకంటే ఇట్టి వర్ణనలే ఈ (గంథంలో ఎక్కువగా గోచరిస్తాయి. 

గయాక్షేత్రప్రాముఖ్యం గూడా ఇందు చెప్పడమయింది. గయను సందర్శించిన పుత్రుడు పితరులకు రక్షకుడనీ, 
అతణ్ణి చూచి పితరులు హర్షిస్తారనీ ఇక్కడ పేర్కొనబడింది. 

ఈ పురాణకీర్తనం శ్రవణం,ధారణ -కీర్తినీ, పూర్ణాయువునూ, పాపనాశాన్నీ కల్గిస్తాయని ఫలశ్రుతి. 

ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం పాపప్రణాశనమ్‌ । 

కీర్తనం శ్రవణం చాస్య ధారణం చ విశేషతః ॥ 

ర్‌, శ్రీమద్భాగవతం 

శ్రీమహావిష్ణుని ఊరువుగా వర్ణించబడిన శ్రీమద్భాగవతంలో పండ్రెండు స్మంధాలు, 18,000 శ్లోకాలున్నాయి. 
ఇది భక్తియోగ ప్రాముఖ్యాన్ని కథలతో, ఉపకథలతో వివరించే పురాణం. 

“నిగమకల్పతరోర్గళితం ఫలంి-అన్నట్లు వేదమనే కల్పవృక్షంనుండి జారిపడిన పండుగా దీన్ని 
కీర్తించడమయింది. భక్తితోపాటు జ్ఞానవైరాగ్యాలు గూడా ఇందు నిర్దేశించబడి వున్నాయి. 


వేదాలను విభజించిన వ్యాసుడు ధర్మనిరూపకమైన ఒక లక్షశ్లోకాలతో గూడిన మహాభారతం రచించాడు. 
అయినా మనశ్శాంతి లేక, చింతాక్రాంతు డయ్యాడు. నారదుడాయన చెంతకు వచ్చి 'నీచింతకు కారణ మేమి?” 
అని ప్రశ్నించాడు! “అదేదో నీవే చెప్పు” అని వ్యాసుడన్నాడు. 


40 


అపుడు నారదమహర్షి ఊరక ధర్మాలు చెప్పితే చాలదు, విష్ణుకథాప్రధానమైన గ్రంథం రచిస్తే కానీ నీకు 
మనశ్శాంతి లభించదంటాడు. ఆయన చెప్పినట్లు వ్యాసభగవానుడు భగవంతుని గుణకర్మనామాలను కీర్తించే 
విష్ణుకథలను వర్ణిస్తూ భాగవతం రచించాడు, మనశ్శాంతి పొందాడు. భాగవత రచనకు చెందిన వృత్తాంతమిది. 

దీని కథాప్రారంభమిది-పాండవవంశంలో జన్మించిన పరీక్షిత్తు వేటకు వెళ్ళి అలసిపోయి తపోనిమగ్నుడైన 
శమీక మహర్షిని నీళ్ళిమ్మంటాడు. నిర్వికల్పధ్యానంలో ఉన్న ఆ ముని కతనిమాట వినిపించదు. కోపించిన రాజు 
అతని మెడలో సర్పశవాన్ని వేసి శృంగిశాపానికి గురి అవుతాడు. వారం దినాలలో మరణించవలసిన దుఃస్థితి 
పాలవుతాడు. 

అంతట రాజకార్యాలు త్యజించి ప్రాయోపవిష్టుడై ఏడు దినాలలో ముక్తి పొందే ఉపాయమేమి? అని 
విచారిస్తాడు. అపుడు శుకుడు వచ్చి అందుకు ఉపాయం భాగవత[శ్రవణమే అని చెప్పి భాగవతప్రవచనం కావిస్తాడు. 

ఇందులో (ధ్రువుడు, జడభరతుడు, అజామిళుడు, దధీచి, ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీషుడు, రంతిదేవుడు 
మున్నగు భాగవతుల కథలు మనోజ్ఞంగా వివరింపబడివున్నాయి. ఆ కథల ద్వారా విజ్ఞానవైరాగ్యభక్తివిశేషాలు 
నిరూపితాలయ్యాయి. 

దశమస్మంధం ఇందులో అతిముఖ్యమైనది. శ్రీకృష్ణావతార ప్రతిపాదకమైన ఇందులో శ్రీకృష్ణుని లీలలు, 
ఆయన కావించిన కంసాదుల సంహారం, రుక్మిణీ కల్యాణం, కుచేలాదుల ఉద్ధరణ -ఇత్యాదిగా పలు అంశాలు 
రసవత్తరంగా చిత్రించబడినాయి. 

ముఖ్యంగా గోపికలు కృష్ణుణ్ణి (పైమించిన ఘట్టం మనోహరంగా ఉన్నది. మధురభక్తితత్వం ఇందులో 
ప్రతిపాదితమయింది. 

పదకొండవ స్మంధంలోని ఉద్ధవగీత ప్రశస్తం. శ్రీకృష్ణుడు అవసానదశలో గావించిన ఆధ్యాత్మిక (ప్రబోధమిది. 
చివరి స్కంధంలో కలిస్వరూపం నిరూపించబడింది. మార్మండేయ చరిత్రను గూడా ఇందులో చూడవచ్చు. 

“విద్యావతాం భాగవతే పరీక్షా" అన్నట్లు విద్యావంతుల జ్ఞానవిజ్ఞానాలను భాగవతం ద్వారా పరీక్షించవచ్చు. 
భగవన్నామసం కీర్తనం సర్వపాపప్రణాశకమని భాగవతం చెప్పింది. భారతావనిలో జన్మంచి గూడా భాగవతం 
విననివారు ఆత్మఘాతకులని పేర్మొనబడ్డారు. 


భారతే మానవం జన్మ ప్రాప్య భాగవతం న యెః | 
శుతం పాపపరాధీనైరాత్మఘాతస్తు తైః కృతః ॥ 
భాగవత (శ్రవణ ఫలం ఈ క్రిందిశ్లోకంలో ఇలా పేర్కొనబడింది. 


మత్మథావాచనే నిత్యం మత్మథాశ్రవణే రతమ్‌ । 
మత్మథాప్రీతమనసం నాహం త్యక్ష్యామి తం నరమ్‌ ॥ 


41 


“నాకథలు పరఠించేవాడు, వినేవాడు, నాకథలచే సంతోషించేవాడు అయిన జనుణ్ణి నేను వదలను” అని 
శ్రీకృష్ణుడు చెప్పాడు. 
6. నారదపురాణం 
మహావిష్ణువుయొక్క నాభిస్థానంగా కీర్తింపబడిన పురాణమిది. నారదుడు ఉపదేశించినది కావడం వల్ల 
'నారద పురాణం” అనే పేరు దీనికి స్థిరపడింది. ఇందులో ఇరువదియైదువేల శ్లోకాలున్నాయి. 


పూర్వఖండం, ఉత్తరఖండం అని ఈ పురాణం రెండు ఖండాలుగా విభక్తమై యున్నది. పూర్వఖండంలో 
125, ఉత్తరఖండంలో 82 అధ్యాయాలు ఉన్నాయి. 

పురాణాల (ప్రశస్తి. శివకేశవుల అభేదం, భక్తికి గల ప్రాముఖ్యం, సదాచార ప్రాశస్త్యం, పౌరాణికుల 
గురుత్వం-ఇత్యాదులు ఇందులో చక్కగా కీర్తితాలయ్యాయి. 

సత్యహరిశ్చంద్రుని గాథ ఇందులో ఉన్నది. అట్లే శ్రీకృష్ణుని ప్రభావం చక్కగా పేర్కొనబడివున్సది. 
బ్రహ్మాండోత్పత్తి ఎలా జరిగిందో ఇందులో చూడవచ్చు. 

విష్ణుభక్తికి గల ప్రాముఖ్యాన్ని వర్ణించే ఈ పురాణంలోని క్రిందిశ్లోకం గమనార్దమై యున్నది- 

లోకే స ధన్యః స శుచి స్స విద్వాన్‌ సవివవక్తాసచ ధర్మశీలః | 

జ్ఞాతా స దాతా స చ సత్యవక్తా యస్యాస్తి భక్తిః పురుషోత్తమాఖ్యే ॥ 

పురుషోత్తమునిపై భక్తి గలవాడే లోకంలో ధన్యుడు, శుచి, విద్వాంసుడు, ధర్మశీలుడు, జ్ఞాత, దాత, 
సత్యవక్త అని భావం. భక్తిలేనివాని గుణాలు విలువలేనివని తాత్సర్యం. 

ఒక్క భక్తినే కాక తీర్థయాటత్రలో సేవించవలసిన తీర్థాల ప్రాశస్యాన్ని గూడా ఈ పురాణం విశదీకరించింది. 
అయోధ్య, మధుర, మాయ, కాశి, కంచి, అవంతిక, ద్వారక-ఈ ఏడు నగరాలు మోక్షపదాలని ఈ పురాణం 
ఉదాటించింది. 

యి 

రాజధర్మాలను గూడా ఈ పురాణం వివరించింది. ప్రజారక్షణ, శత్రుసంహారం, న్యాయబద్ధంగా పన్నులు 
వసూలు చేయడం, గోరక్షణ, అన్న-వస్త్ర గృహాలు అనే కనీసపు సౌకర్యాలను ప్రజలకు కల్పించడం, 
మద్యనిషేధం -మున్నగు రాజుల కర్తవ్యాలు గూడా ఇందులో నిర్దేశింపబడివున్నాయి. 

పరులపై దౌర్జన్యం, వారిని హింసించడం మున్నగు పది పాపాలు పరిహరణీయాలు. వాటి వినాశానికే, 
'దశహరా” అని పేరు. దానికి ప్రతీకగానే నేటికీ దశరా” పండుగ జరుపుకొంటున్నాము. 


భర్భహరిసుభాషితంవంటి (గ్రంథాలలో మనం ఎన్నో సుభాషితాలు చదువుతుంటాం. వాటిని పోలిన పలు 
సుభాషితాలను మనం ఈ నారదపురాణంలో గూడా చూడవచ్చు. 


42 


యః శృణోతి నరో భక్తా శ్రావయేద్వా సమాహితః । 

స యాతి బ్రహ్మణో ధామ నాత్ర కార్యా విచారణా ॥ 

అని ఫలశ్రుతి. ఎవడు భక్తితో ఈ పురాణాన్ని వింటాడో, లేదా వినిపిస్తాడో, అతడు బ్రహ్మలోకం చేరుతాడు. 
ఇందుకు సందేహం లేదు. 


7. మార్కండేయ పురాణం 


మునులు తమ సందేహాలను మార్మండేయ మహర్షికి తెల్బగా ఆయన వారి సంశయాలు తొలగిస్తూ 
చెప్పిన పురాణమిది. విష్ణు భగవానుని దక్షిణపాదంగా ఇది కీర్తింపబడింది. ఇందులో 134 అధ్యాయాలు, తొమ్మిదివేల 
శ్లోకాలు ఉన్నాయి. 

బలరాముని తీర్ధయాత్రలు, హరిశ్చంద్రుని వృత్తాంతం, పతివ్రతాప్రీల (ప్రభావం, కార్తవీర్యార్దునుడు 
దత్తాత్రేయుని అనుగ్రహం పొందడం, రాజధర్మాలు, యోగశాస్త్రవిషయాలు, ఓంకారనిరూపణ, బ్రహ్మాండోత్పత్తి, 
దేవీమాహాత్యం, సూర్యవంశవర్ణన ఇత్యాదిగా గల వివిధ విషయాలు ఈ పురాణంలో నిరూపించడమయింది. 


దుర్గాదేవి జనుల ననుగ్రహించి వారి కోర్కెలు తీర్చే దేవత. ఆ దేవిని ఆరాధించడంలో సప్తశతీపారాయణం 
ముఖ్యకర్తవ్యం. ఆ సప్తశతి ఈ పురాణంలోని భాగమే. దేవీనవరాత్ర్యుత్సవాలలో సప్తశతిని పారాయణం చేస్తారు. 


మహిళామణులలో కొందరు మహాయోగిను లున్నారు. వారిలో మదాలసాదేవి ఒకరు. ఈమెకు సంబంధించిన 
అద్భుతమైన చరిత్ర ఈ పురాణంలో అతి విపులంగానూ, రమణీయంగానూ నిరూపింపబడివున్నది. 


బుతధ్వజుడనే రాజుయొక్క ధర్మపత్ని మదాలస. ఈమెకు విక్రాంతుడు, సుబాహుడు, అరిమర్దనుడు, 
అలర్ముడు-అని నల్గురు కుమారులు. ఆమె ఉగ్గుబాలతోపాటు మొదటి ముగ్గురికీ బ్రహ్మవిద్యను గూడా బోధించింది. 
వారు అధ్యాత్మవిద్యలో ఆరితేరి సంసారవిరక్తులవుతారు. బుతధ్వజుడు నాల్గవ కుమారుణ్ణి తల్లి వద్ద అధ్యా 
త్మవిద్యనభ్యసింపనీకుండా లౌకికవిద్యలు బోధించే ఏర్పాటు చేస్తాడు. అవసానదశలో ఆమె అతణ్ణి కూడా 
సత్సంగప్రభావముతో తత్త్వవేత్తగా రూపొందేటట్లు చేస్తుంది. ఇది ఆ కథా సంగ్రహ సారాంశం. 

విష్ణువుయొక్క నాల్గు రూపాలు వాసుదేవ-శేష-ప్రద్యుమ్న-అనిరుద్ధములని ప్రసిద్ధాలు. వీటికి సంబంధించిన 
వివరణ కూడా ఈ పురాణంలో వస్తుంది. 

ఇక ధర్మపక్షులుగా ప్రసిద్ధి వహించిన పక్షుల వృత్తాంతం గూడా మార్మండేయపురాణంలో పేర్మొనబడివున్నది. 
జైమినిమహర్షి తనకు గల్లిన సంశయాల నన్నింటినీ ఈ పక్షులద్వారానే తొలగించుకొంటాడు. 

ఈ పురాణం పుత్రులను మూడురకాలుగా విభజించింది. తండ్రినుండి సంక్రమించిన కీర్తినీ, ధనాన్నీ 


పెంపొందించేవాడు ఉత్తముడు, పెంపొందించకున్నా పోగొట్టకుండా ఉండేవాడు మధ్యముడు, పోగొట్టుకొనేవాడు 
అధముడు. ఎంతో చక్కని ప్రబోధమిది. 


43 


తండ్రిపేరు చెప్పుకొని కాలం గడపువాడు వ్యర్థజన్ముడు. తండ్రికి కీర్తి తెచ్చేవాడు ఉత్తముడు ఇలాంటి 
విషయాలు యుక్తియుక్తంగా ఆసక్తిజనకంగా ఇందులో వివరించబడివున్నాయి. 
(శుత్వా తత్పూజయేద్యస్తు పురాణం సప్తమం పునః । 
సర్వపాపవినిర్ముక్తః పునాత్యేవ నిజం కులమ్‌ ॥ 
అని ఫలశ్రుతి. ఇది విని దీనిని పూజించేవాడు సకలపాపవిముక్తుడై తన కులాన్ని పావనం చేస్తాడు. 
8. అగ్నిపురాణం 


అగ్నిదేవుడు వసిష్టమహర్షికి ఉపదేశించినదే అగ్నిపురాణం. ఇది విష్ణుదేవుని ఎడమపాదంగా వర్ణింపబడింది. 
ఇందులో 388 అధ్యాయాలు, 15,400 శ్లోకాలు ఉన్నాయి. 

దశావతారాలు ఇందులో వర్ణింపబడ్డాయి. మరియు రామాయణ మహాభారతాలలోని కొన్ని ఘట్టాలు 
ఇందులో కనిపిస్తాయి. 


దేవాలయ నిర్మాణం, సాలగ్రామలక్షణాలు, సూర్యపూజ, శివపూజ, వాస్తుపూజ, చతురాశ్రమధర్మాలు ఈ 
పురాణంలో పేర్కొనబడివున్నాయి. పలురకాల వ్రతాలు, రాజధర్మాలు, స్వప్న ఫలితాలు, ప్రే పురుష లక్షణాలు, 
ఆయుర్వేద విషయాలు, అద్వెతవేదాంతతత్త్వం ఇత్యాదిగా గల పలువిషయాలు ఈ పురాణంలో కనిపిస్తాయి. 

కూర్మావతారవర్ణన సందర్భంలో విష్ణువు దేవతలకు ఎలా ఉపకరించాడో ఇక్కడ మనోజ్ఞంగా చెప్పడమయింది. 


ఇక రామాయణ ఘట్టాలలో సుగ్రీవుడు సీతాన్వేషణ విషయంలో అగ్రద్ధ చూపినప్పుడు రాముడతనికి 
పంపిన తీక్షపదజాలంతో కూడిన సందేశం పాఠకులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. రామాయణంలో సీతాపహరణకు 
రావణుడు మారీచుణ్ణి ప్రేరేపించినప్పుడు మారీచుడు చెప్పిన ఈ క్రిందిశ్లోకం గమనార్హం. 

రావణాదపి మర్తవ్యం మర్తవ్యం రాఘవాదపి । 

అవశ్యం యది మర్తవ్యం వరం రామాన్న రావణాత్‌ ॥ 

“రావణుని ఆజ్ఞ పాటించకుంటే అతనినుండి చావు తప్పదు. పాటిస్తే రామునిచేత మరణం తప్పదు. 


రావణునికన్న రామునిచేత మరణించడమే మేలు” అని భావం. ఇలా రామాయణభారతాదులలోని కొన్ని ఘట్టాలు 
ఈ పురాణాల్లో కనిపిస్తాయి. 


భగవంతు డనే పదానికి ఈ క్రింది శ్లోకంలో ఇచ్చిన నిర్వచనం అర్థవంతంగా ఉంది. 


ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామాగతిం గతిమ్‌ । 
వేత్తి విద్యామవిద్యాం చ స వాచ్యో భగవానితి ॥ 


సృష్టిస్టితిలయాలు, జీవుల జననమరణాలు, విద్యా విద్యల స్వరూపం సమగ్రంగా ఎరిగినవాడే భగవంతుడు. 


44 


ఇక దేవాలయ నిర్మాణానికి చెందిన విశేషాలు కూడా ఈ పురాణంలో లభిస్తున్నాయి. ఆలయనిర్మాణం 
వల్ల బ్రహ్మహత్యాది దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పడం విశేషం. 


ఈ పురాణంలో కథలకు అంతగా ప్రాముఖ్యం లేదు కాని విద్యలు, పదార్థ లక్షణాలు, శుభాశుభస్వప్నాలు, 
శకునాలు, ఇవి మొదలుగాగల అనేక విషయాలు నిరూపింపబడి వున్నాయి. వివిధ శాస్త్రాలకు చెందిన విషయాలు 
ఇందులో ఉండడం వల్ల ఇదొక విశిష్టమైన పురాణంగా ప్రశంసింపబడుతున్నది. దీని ఫలశ్రుతి యిది- 


“ఆగ్నేయం పఠితం ధ్యాతం శుభం స్యాద్భుక్తిముక్తిదమ్‌” 


ఈ ఆగ్నేయ పురాణాన్ని చదివినా, ధ్యానించినా భుక్తిముక్తులు చేకూరుతాయని, శుభం కలుగుతుందని 
చెప్పదమయినది. 


9. భవిష్యపురాణం 


విష్ణుదేవుని కుడిమోకాలితో పోల్చబడిన ఈ పురాణంలో 14,500 శ్లోకాలున్నాయి. ఇందలి అధ్యాయాల 
సంఖ్య 585. 


సృష్టివివరణ, పురాణాల ఉత్పత్తి, షోడశసంస్మారాలు. సావిత్రీమాహాత్యం, ప్రీలక్షణాలు, వివిధ వ్రతాలు 
ఇందులో వివరించడమయినది. రథసప్తమీ మాహాత్యం, సూర్యుని ప్రభావం, ప్రతిమాలక్షణాలు, ధర్మస్వరూపం, 
జీమూతవాహనాదుల చరిత్రలు, అన్నదానప్రశస్తి మున్నగు విషయాలు అతివిస్ఫతంగా ఇందులో వర్ణించడం 
జరిగింది. 


భర్తపట్ల భార్య, భార్యపట్ల భర్త (ప్రవర్తించవలసిన తీరుతెన్నులు చక్కగా (ప్రతిపాదింపబడినాయి. 
సూర్యప్రభావవర్ణనా సందర్భంలో రాజు, దొంగలు, గ్రహాలు, పాములు, పేదరికం, దుఃఖాలు-ఇవేవీ సూర్యానుగ్రహం 
పొందిన వారిని బాధించవు అని చెప్పడం విశేషం. 


ఇక జీవితంలో అతిముఖ్యమైన వివాహాన్ని గురించి వివరిస్తూ సమస్థాయిగలవారిలో జరిగే వివాహాలు 
శుభకరాలని, తదితరవివాహాలు దుఃఖదాయకాలని ఈ పురాణం చెప్పింది. స్మృతులలో పేర్కొనబడిన వివిధ 
వివాహభేదాలు ఇందులో ప్రతిపాదింపబడివున్నాయి. సామాజిక జీవితంలో అత్యావశ్యకాలైన వివాహాది విషయాలను 
ఈ పురాణంలో ప్రతిపాదించడంవల్ల సంఘ[శేయస్సుపట్ల పురాణకర్తకు కల అభినివే శమెట్టిదో వ్యక్తమవుతున్నది. 


అన్నదాన ప్రాశస్త్యాన్ని పేర్కొంటూ- 
“అన్నం వై ప్రాణినాం ప్రాణా అన్నమోజో బలం సుఖమ్‌ । 
ఏతస్మాత్మారణాత్సద్భిరన్నదః ప్రాణదః స్మృతః ॥ 


ప్రాణులకు అన్నమే ప్రాణం. అన్నమే ఓజస్సు, బలం, సుఖం. అందుచేత అన్నదాత ప్రాణదాతగా 
పేర్కొనబడినాడు. ఈ పురాణంలో మరొక విశేషం విక్రమాదిత్యుడికీ, బేతాళునికీ సంబంధించిన కథలు. ఈ 
కథలు మిక్కిలి లోక ప్రసిద్ధి వహించాయి. కథలలో జీవితంలో ఎదురయ్యే గడ్డు సమస్యలను పరిష్కరించే నైతికసూత్రాలు 
మనోజ్ఞంగా నిరూపింపబడివున్నాయి. 


45 


ఈ పురాణానికి ఫలగ్రుతిని వివరిస్తూ గ్రంథకర్త ఇలా అన్నాడు - 

యద్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే మానవో నృప! | 

అశ్వమేధఫలం ప్రాష్య గచ్చేద్భానుం న సంశయః ॥ 

ఈ పురాణం వింటే సకలపాపవిముక్తి చేకూరుతుంది. అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. చివరికి సూర్య 
సాయుజ్యప్రాప్తి కలుగుతుంది. 

10. బ్రహ్మవైవర్తపురాణం 

సావర్ణిమనువు నారదమునీంద్రునికి చెప్పిన పురాణమిది. ఇందులో వరాహమూర్తికి, శ్రీకృష్ణునికి 
సంబంధించిన విషయాలు ప్రధానంగా ప్రతిపాదించబడివున్నాయి. ఈ పురాణం శ్రీమహావిష్ణువుయొక్క ఎడమ 
మోకాలుగా కీర్తింపబడింది. 

(బ్రహ్మఖండం, ప్రకృతిఖండం, గణేశఖండం, శ్రీకృష్ణఖండమని నాలుగు ఖండాలుగా ఇది విభజింపబడివున్నది. 
అన్ని ఖండాలలోను కలిపి మొత్తం 18,000వేల శ్లోకాలున్నాయి. “సారభూతం పురాణేషు బ్రహ్మవైవర్తముచ్య్వతే” 
అన్నట్లు ఈ పురాణం పురాణా లన్నింటికీ సారభూతమైనదిగా ప్రశస్తి పొందింది. 

బ్రహ్మఖండంలో పరబ్రహ్మవర్ణన చేయబడింది. ప్రకృతిఖండంలో దుర్గాదేవి మున్నగు స్వరూపాలతో ప్రకృతి 
ఆవిర్భవించడం నిర్దేశించబడింది. గణేశఖండంలో వినాయక చరిత్ర నిబద్ధమైనది. శ్రీకృష్ణఖండంలో దుష్టశిక్షణ, 
శిష్టరక్షణ, ధర్మస్థాపన మొదలగు అంశాలు పేర్కొనబడ్డాయి. 

అతిథిని పూజించవలసిన అవశ్యకతను వివరిస్తూ ఈ పురాణం చెప్పిన విషయమిది - 

అపూజితో£ తిథిర్యస్య భవనాద్వినివర్తతే । 

పితృదేవాగ్నయః పశ్చాద్గురవో యాన్వ్యపూజితాః ॥ 

ఏ గృహస్తుని యింట అతిధి ఆదరింపబడడో ఆ యింటినుండి పితరులు, దేవతలు, అగ్నిదేవుడు, గురువులు 
పూజలను తిరస్కరించి వెళ్ళిపోతారని భావం. 

ఇక జన్మకారణమైన తండ్రితోపాటు విద్యాదాత, అన్నదాత, భయమునుంచి కాపాడినవాడు, కన్యాదాత- 
ఈ నలుగురు కూడ తండ్రులుగానే పేర్ళానబడ్డారు. అట్లే సేవకుడు, శిష్యుడు, పోషితుడు, బెరసుడు, శరణాగతుడు- 
ఈ ఐదుగురు పుత్రులుగానే పరిగణింపదగి ఉన్నారు. 

ఈ (గంథంలో మొదటి పురుషార్థమైన ధర్మముయొక్క ప్రాశస్త్యం ఈ క్రిందివిధంగా ఉగ్గడింపబడింది - 


నాస్తి ధర్మాత్సరో బన్ఫుర్నాస్తి ధర్మాత్సరం ధనమ్‌ | 
ధర్మాత్రియతరః కోవా స్వధర్మం రక్ష యత్నతః ॥ 


46 


“ధర్మంకంటే (శ్రేష్టుడైన బంధువు లేడు. మెలైన ధనం లేదు. ధర్మంకంటే ప్రియతరమైన దేదీ లేదు. కాన 
ప్రయత్నంతో ధర్మాన్ని రక్షించాలి.” అని భావం. అట్లే మరొక చోట గురువులో సకలదేవతలూ ఉన్నారని గురుమహిమ 
(ప్రశంసింప బడినది. 


పై విషయాలతోపాటు భగవంతుని స్వరూపం, సరస్వతీపూజ, భూదానప్రాశస్యం, గంగావతరణం, సంక్షిప్త 
రామాయణం, తులసీమాహాత్యం, దుర్గోపాఖ్యానం మొదలైన విషయాలు కూడా ఈ పురాణంలో వివరింపబడి 
వున్నాయి. 

ఈ [గ్రంథంలో పేర్ళొన్న కథలలో ముఖ్యంగా పేర్మొనదగినది వేదవతీ చరిత్ర. కృతయుగంలో వేదవతిగా, 
త్రేతాయుగంలో సీతగా, ద్వాపరయుగంలో ద్రౌపదిగా వేదవతిని పురాణం వర్ణించింది. తదుపరి పురాణాల కథలలో 
ఈ వేదవతియే పద్మావతిగా అవతరించి విష్ణుని రూపాంతరమైన వేంకటేశ్వరుణ్ణి చేపట్టినట్లు చెప్పడమయినది. 


కశ్యపమహర్షిమానసపు త్రిక జరత్మారువుయొక్క స్తుతి కూడా ఈ పురాణంలోనే లభిస్తున్నది. 
శుభదం పుణ్యదం చైవ విఘ్ననిఘ్నకరం పరమ్‌ । 
హరిదాస్యప్రదం చైవ పరలోకే ప్రహర్షదమ్‌ ॥ 
ఇత్యాదిగా ఈ పురాణ పఠనం శుభాన్స్నీ పుణ్యాన్నీ, విఘవినాశాన్నీ, హరిదాస్యాన్నీ పరలోకంలో సంతోషాన్నీ 
ప్రసాదిస్తుంది అని చెప్పడమైనది. 
11. లింగపురాణం 


అగ్నిలింగంలో అంతర్గతుడైవున్న శివుడు ఉపదేశించినదే లింగపురాణం. ఇది విష్ణుదేవుని కుడిచీల మండతో 
పోల్చబడింది. శివుని ప్రభావాన్ని వర్ణించే ఈ పురాణంలో 11,000వేల శ్లోకాలున్నాయి. ఇది పూర్వార్ధమనీ, 
ఉత్తరార్థమనీ రెండు భాగాలుగా ఉన్నది. పూర్వార్థంలో 108, ఉత్తరార్థంలో 55 కలిపి మొత్తం 163 
అధ్యాయాలున్నాయి. 


శివుని అవతారాలను ఈ పురాణం విరివిగా వర్ణిస్తున్నది. అందుచేత శైవులు ఈ పురాణాన్ని ప్రముఖంగా 
ఆదరిస్తారు. అష్టాంగయోగ సహితమైన శివారాధన, విష్ణువు కావించిన శివస్తోత్రం, (బహ్మజననం, 
లింగార్చనావిధానం, శివునికి చెందిన మానసపూజ, యుగ ధర్మాలు, సప్తద్వీపాలు, సప్తసాగరాలు, దిక్సాలకుల 
నగర వర్ణన, చంద్రవంశరాజుల వృత్తాంతం, త్రిపురాసురసంహారం, కైలాసగిరివర్ణన, సదాచారం ఇత్యాదిగా పలు 
విషయాలు ఈ పురాణంలో అతివిసృతంగా ప్రతిపాదింపబడివున్నాయి. 


ఇందలి ఉత్తరార్థంలో పృథివి, జలం, అగ్ని వాయువు మొదలగు అష్టవిధాలైన శివుని మూర్తుల వివరణ 
వున్నది. శివభక్తిని (ప్రతిపాదించే కథలు కూడా ఈ పురాణంలో చోటు చేసుకొనివున్నాయి. 


మృత్యువు సమీపించిన శ్వేతుడు అనే శివభక్తుడు శివుని అనుగ్రహంచేత మరణంనుంచి తప్పించుకొనిన 
కథ శివారాధనవల్ల కలిగే ఫలితాన్ని వివరిస్తున్నది. 


47 


ఇక కాశీక్షేత్రమహిమ ఇందులో విస్తారంగా ప్రతిపాదితమయింది. 

కామం భుంజన్‌ స్వపన్‌ క్రీడన్‌ కుర్వన్తి వివిధాః క్రియాః । 

అవిముక్తే త్యజేత్‌ ప్రాణాన్‌ జంతుర్మోకాయ కల్పతే ॥ 

భుజిస్తూ, నిద్రిస్తూ, క్రీడిస్తూ యథేచ్చగా వివిధక్రియలాచరిస్తూ కూడ ఈ క్షేత్రంలో మరణిస్తే మోక్షం 
సిద్ధిస్తుందని ఇందులో చెప్పడమయినది. 

అష్టదిక్సాలకులుగా ఇంద్రాదులు ప్రసిద్ధులు. వారు నివసించే నగరాలు క్రమంగా 1. అమరావతి 2. తేజస్విని 
3.వైవస్వతి 4.కృష్ణవర్ణ 5. శుద్దవతి, 6. గన్గవతి 7. అలక 8.యశోవతి - అనేవి ఈ పురాణంలో పేర్కొనబడ్డాయి. 

ఇది శైవపురాణం కాన శివపూజామాహాత్యాన్ని ఘనంగా కీర్తిస్తున్నది. శివానుగ్రహంతోనే పరాశరుడు 
ఎన్నడో మరణించిన తన తండ్రిని, పినతం[డ్రులను చూస్తాడు. ఇట్టి విశిష్టమైన కథలతోను, వర్ణనలతోనూ సాగిపోయే 
లింగపురాణం చాలా ప్రభావోపేతమైనది. 

మంచినీతులు చెప్పిన సందర్భాలు కూడా ఈ పురాణంలో లేకపోలేదు. భోగాశను నిరోధించాలనీ, విషయ 
విచారణచేత అది సాధ్యమనీ, మనోవాక్కాయాలతో వైరాగ్యాన్ని పాటించాలనీ చెప్పే ఈక్రింది శ్లోకం గమనార్హం- 

భోగేన తృప్తిర్నెవాస్తి విషయాణాం విచారతః । 

తస్మాద్విరాగః కర్తవ్యః మనసా కర్మణా గిరా ॥ 

ఈ పురాణపఠన ప్రయోజనాన్ని ఈ క్రిందిశ్లోకం ఇలా చెప్పింది - 

యః పఠేచ్చణుయాద్వా౭_పి లైంగం పాపహరం నరః । 

స భుక్తభోగో లోకేం_స్మిన్ననే శివపురం వ్రజేత్‌ ॥ 

పాపహరమైన ఈ పురాణాన్ని చదివేవారు, వినేవారు ఈ లోకంలో ఉన్నంతకాలం సకల భోగాల ననుభవించి 
కడపట కైలాసం చేరుకోగలరు. 

12. వరాహపురాణం 

వరాహావతారధారియైన విష్ణుదేవుడు భూదేవికి చెప్పిన పురాణమే వరాహపురాణం. ఇందులో 24వేల 
శ్లోకాలున్నాయి. విష్ణువుయొక్క ఎడమ చీలమండతో ఈ పురాణాన్ని పోల్చడమయింది. ఇందలి అధ్యాయాల 
సంఖ్య 215. 

నానావిధ సృష్టులు, నారదమునీంద్రుని పూర్వజన్మచరిత్ర, విష్ణుభగవానుని అష్టమూర్తులు, ధర్మవ్యాధుని 
చరిత్ర, దక్షయాగధ్వంసం, పార్వతీజననం, వినాయకుని పుట్టుక, వివిధవ్రతాలు, వాటి ఫలితాలు, నాలుగు యుగాలు, 
అన్నదానటప్రాశస్యం, వరాహస్వామి భూదేవిని ఉద్ధరించడం, నాచికేతుని వృత్తాంతం ఇత్యాదిగా పలువిషయాలు 
ఈ పురాణంలోని అంశాలుగా ఉన్నాయి. 


48 


అష్ట్రాదశపురాణాల క్రమమూ, వివరణ గూడా ఇందులో నిర్దేశింపబడివున్నది. మహావిష్ణువు తన భక్తులకు 
అంగరక్షకుడై ఉంటాడన్న విషయం ఈ (గంథంలో చెప్పడమయింది. 

శ్రీకృష్ణుడు గీతలో మమ మాయా దురత్యయా అని అంటాడు. నామాయ దాటరానిది” అని దీని అర్థం. 
భూదేవి ' మాయి అంటే ఏమిటి? దాని స్వరూపం వివరించుమని విష్ణువును అడుగుతుంది. అందు కాదేవుడు 
తన మాయాస్వరూపాన్ని ఈ పురాణంలో అతి విసృతంగా వివరిస్తాడు. 

లోకంలో తరచు సంభవించే అతివృష్టి, అనావృష్టి మున్నగు విపరీత సంఘటనలు, మాయవల్లనే 
కల్గుతున్నాయనీ, సృష్టిలో క్రమబద్ధంగా జరిగే సూర్యోదయాదులు, పంచభూతాల ప్రవర్తన, మాయాప్రభావం 
వల్లనే ఏర్పడుతున్నాయనీ ఇక్కడ చెప్పడమయింది. 

దానాలన్నింటిలో అన్నదానం ప్రశస్తమయింది. అట్లే మనం వాడే వివిధములైన లోహాలతో నిర్మించబడిన 
పాత్రలలో రాగిపాత్రలు మేలైనవి అని ఈ పురాణం నిరూపించింది. 

ఇంకా ఈ పురాణంలో వివిధతీర్థాల ప్రభావం గూడా వర్ణింపబడివున్నది. ఏ తీర్ధాన్ని ఎప్పుడు సేవిస్తే 
మంచిదో ఇక్కడ వివరించబదివున్నది. 

విష్ణుమందిరాలలో సేవలు చేసే వారికి గలిగే ఫలమేమి? అన్న భూదేవి ప్రశ్నకు విష్ణువు అట్టి వివిధ 
సేవాఫలాలను వివరంగా పేర్కొంటాడు. సకల జగత్తుకు సత్యమే ఆధారం కాన, సత్యాన్ని తప్పక పాటించాలన్న 
సంగతి ఇందులో చెప్పడమయింది. 

ఇక కఠోపనిషత్తులో నాచికేతుని వృత్తాంతం ఇందులో రమ్యంగా ప్రతిపాదితమయింది. ఇంకా ఎన్నో 
కథాంశాలు ఈ పురాణంలో కనిపిస్తాయి. 

శ్రుత్వా తు పూజయేద్యస్తు శాస్తం వారాహ సంజ్ఞితమ్‌ । 

సర్వపాపవినిర్ముక్తో విష్ణుసాయుజ్యమావ్రజేత్‌ I 

అన్నట్లు దీన్ని ఎవరు శ్రవణం చేసి భక్తితో పూజిస్తారో, వారు సర్వపాపనిర్ముక్తులై విష్ణుసాయుజ్యం పొందుతారని 
ఫలశ్రుతి. 

18. స్కాందపురాణం 

స్మందుడనగా శివుని కుమారుడైన కుమారస్వామి. ఆ దేవుని పేరుతో ఈ పురాణం 'ప్రసిద్దమయింది. 
శివుడు స్కందుణ్ణి ఉద్దేశించి చెప్పిన విషయమే ఈ స్కాందపురాణం. తండ్రినుండి విన్న ఈ పురాణాన్ని తరువాత 
స్కందుడు మునుల కుపదేశిస్తాడు. 

“ఏకాశీతిసహస్రం తు స్మాందం సర్వాఘకృంతనం” - అన్నట్లు సకల పాపవిచ్చేదకమైన ఈ పురాణంలో 
81,000 శ్లోకాలున్నాయి. దీన్ని బట్టి ఇతరపురాణాలకంటె ఇది ఆకృతిలో చాలా పెద్ద పురాణమని తెలుస్తున్నది. 

మహావిష్షుని వెండ్రుకలతో పోల్చబడిన ఈ|గంథంలో మహేశ్వరఖండం, వైష్ణవఖండం, (బ్రహ్మఖండం, 
కాశీఖండం, అవంతీఖండం, నాగరఖండం, ప్రభాసఖండం అని ఏడు ఖండాలున్నాయి. 


49 


మహేశ్వరఖండంలో కేదారఖండం, కౌమారీ ఖండం, అరుణాచలమాహాత్యం మొదలైన అంశాలున్నాయి. 
వైష్ణవఖండంలో వేంకటాచల -జగన్నాథక్షేత్రాల మాహాత్యం, బ్రహ్మఖండంలో సేతు మాహాత్యం, ధర్మారణ్య, 
బ్ర హ్మెత్తరఖండాలున్నాయి. కాశీఖండంలో కాశీక్షేత్ర ప్రభావం విసృతంగా వర్ణింపబడి వున్నది. నాగరఖండంలో 
వివి తీర్జాల వర్ణన ఉన్నది. విశ్వకర్మోపాఖ్యానాదికథలు గూడా ఉన్నాయి. 

ప్రభాసఖండంలో ద్వారకానగరపరిసరాల ప్రభావం వివరించబడివున్నది. సంహితారూపంలో గూడా ఈ 
స్మాందపురాణం ప్రసిద్దమైవున్నది. 

సనత్ముమారసంహిత, సూతసంహిత, శంకరసంహిత, వైష్ణవసంహిత, (బ్రహ్మసంహిత, సౌరసంహిత, అనేవే 
ఈ సంహితలు. 

సూతసంహితలో శివోపాసనా ప్రాముఖ్యం కీర్తింపబడివున్నది. కాశీక్షేత్రప్రభావాన్ని వర్ణించే కాశీఖండంలో 
అయోధ్యాదిక్షేత్రాలలో మరణించినవారు స్వర్లోకసుఖం అనుభవించి తరువాత కాశిలో జన్మించి అక్కడ ముక్తు 
అవుతారని చెప్పడం విశేషం. కాశ్యాంతు మరణాన్ముక్తి? అన్న మాట గూడా ప్రసిద్ధం. 

జీర్ణదేవాలయోద్దరణ చేసేవారికి కలిగే ఫలాన్ని గూడా ఈ పురాణం వివరించింది. సత్యనారాయణ 
వ్రతస్వరూపం ఇందలి రేవాఖండంలో నిరూపితమయింది. 


ఇంకను రామావతారం, క్షీరసాగరమథనం, గిరిజా కల్వాణం, కుమారోత్పత్తి, ఓంకారప్రభావం, 14 మంది 
మనువుల వర్ణన ఇత్యాద్యంశాలు ఇందులో గోచరిస్తాయి. అంతే కాక వనభోజనం, కార్తికవైభవం, ఉసిరిక విశిష్టత, 
ఇత్యాదివిషయాలు గూడా గమనింపదగివున్నాయి. 

సర్వేషామేవ ధర్మాణాం గురుపూజా పరా మతా । 

గురుశుశూషయా సర్వం ప్రాప్నోతి హి న సంశయః ॥ 

అన్ని ధర్మాలలోనూ గురుపూజ మేలైన ధర్మం. గురుసేవచేత అన్ని ఫలితాలూ పొందవచ్చు అని గురుసేవా 
ప్రాశస్త్యం పేర్కొనబడింది. రుద్రాక్ష మహిమ కథాకథన పూర్వాంకంగా ఇందులో వివరించబడింది. 


పురాణ శ్రవణ ఫలాన్ని ఈ పురాణం 136 శ్లోకాలతో వివరించింది. జ్ఞానదీపాలుగా, భవరోగౌాషధాలుగా 
పురాణాలిందులో కీర్తింపబడివున్నాయి. 


14. వామనపురాణం 
బ్రహ్మదేవుడు వామనావతార ప్రభావాన్ని కీర్తిస్తూ చెప్పినదే వామనపురాణం. మహావిష్ణుని చర్మంతో దీన్ని 
పోల్చారు. ఇందలి శ్లోకాలు పదివేలు, అధ్యాయాలు 95. 


వైష్ణవధర్శ ప్రతిపాదకమైన ఈ పురాణంలో విష్ణుమందిరాలు, విష్ణుభక్తుల వృత్తాంతాలు అధికంగా కనిపిస్తాయి. 
ఉత్పత్తి ప్రళయాలు, కామదహనం, ప్రహాదవరదానం, దేవీమాహాత్యం, నానావిధ తీర్థాలు, వినాయక విజయం 
ఇత్యాద్యంశాలు ఈ పురాణంలో వర్ణించబడివున్నాయి. 


50 


వివిధ దేవతలకు చెందిన 25 స్తోత్రాలు ఈ పురాణంలో లభిస్తాయి. దేవతలలో మహావిష్ణువు, ఆయుధాలలో 
సుదర్శనం, పక్షులలో గరుడుడు, సర్పాలలో వాసుకి, ఈ రీతిగా ఆయా వర్గాలలో మేలైనవారినీ, వస్తువులను 
కీర్తించే ఇందలి ఘట్టం ఆసక్తి జనకంగా ఉంటుంది. 


లోకంలో ఎన్నో పాపాలున్నాయి, కాని అన్నింటినీ మించిన పాపం కృతఘ్నత్వమని ఈ పురాణం చెబుతున్నది. 

నిత్యమూ ఉదయం లేవగానే త్రిమూర్తులు, (గహాలూ, సప్తర్నులూ, సప్తలోకాలూ తనకు శుభావహాలు 
కావాలని ప్రార్థించాలని ఈ గ్రంథం బోధిస్తున్నది. 

జీవితంలో ఎన్ని విపత్తు లెదురైనా, షండుడు, మార్జారుడు, ఆఖువు, కుక్కుటుడు, పతితుడు, అపవిద్దుడు, 
నగ్నుడు, చండాలుడు, అధముడు-ఇట్టివారిని ఆ(శయించరాదని ఇందులో చెప్పడమయింది. 

మనుజుడు అవశ్యం ఆచరించవలసిన సదాచారాలను 122 శ్లోకాలలో ఈ పురాణం వివరించింది. 

పుత్రుడు - శిష్యుడు-వీరిరువురిలో (శ్రేష్ట డెవరు? అన్న ప్రశ్నకు ఇందులో (బ్రహ్మ పుత్రునికంటె శిష్యుడే 
(శ్రేష్టుడని సమాధానం చెబుతాడు. 

పున్నామ్నో నరకాత్రాతి పుత్రస్తేనేహ గీయతే । 

శిష్టపాపహరశ్శ్ళిష్య ఇతీయం వైదికీ (శ్రుతిః ॥ 

“పుత్‌ అనే నరకం నుండి మాత్రమే రక్షించువాడు పుత్రుడు కాగా తక్కిన సకలపాపాలనుండీ కాపాడేవాడు 
శిష్యుడని భావం. 

పాపాలను దూరం చేసుకొనే విధానాన్ని ప్రతిపాదిస్తూ దానికి ఉదాహరణంగా ఇందులో కోశకారుని 
వృత్తాంతం చక్కగా వర్ణించబడింది. పూర్వజన్మకృతపాపాలు తరువాతి జన్మలో స్మరణకు వస్తాయని ఈ కథ ద్వారా 
తెలుస్తున్నది. 

యే పఠంతి చ శృణ్వంతి తే౭_పి యాన్తి పరాం గతిమ్‌ | 

అన్నట్లు ఈ వామనపురాణం చదివేవారు, వినేవారు ఉత్తమగతిని పొందుతారని ఫలశ్రుతి. 

15. కూర్మపురాణం 


17000 శ్లోకాలు గల కూర్మపురాణం విష్ణువు యొక్క పృష్టంగా వర్ణించబడింది. పూర్వార్థం, ఉత్తరార్థం 
అని రెండు విభాగాలుగా ఉన్న ఈ పురాణంలో 53+46=99 అధ్యాయాలున్నాయి. 

కూర్మరూపంలో ఉన్న విష్ణుదేవుడు మహర్షుల నుద్దేశించి చెప్పిన పురాణమిది. లక్ష్మి ఇంద్రద్యుమ్నుల 
సంవాదం, విష్ణువు-మహర్షులకు జరిగిన సంవాదం, సృష్టివిధానం, వర్ణాశమాలు, భృగువంశవర్ణన, యుగధర్మాలు, 
కాశీప్రయాగక్షేత్రాల మాహాత్యం, సదాచారాలు, ద్వాదశాదిత్యుల వర్ణన -ఇత్యాదిగా గల అనేకాంశాలు ఈ పురాణంలో 


ఉన్నాయి. 


51 


మరీచి, భృగువు, అంగిరసుడు, పులస్యుడు. పులహుడు, క్రతువు, దక్షుడు, అత్రి, వసిష్టుడు-అనే తొమ్మిదిమంది 
(బ్రహ్మపుత్రులుగా ఇందు పేర్మొనబడినారు. మొదటికాలంలో ప్రజలు సుఖసంతోషాలతో వుండేవారనీ, క్రమంగా 
రాగద్వేషాలు కారణంగా ప్రజలకు దుఃస్థితి ఏర్పడిందనీ ఈ పురాణం చెబుతున్నది. 

ధర్మం ఆచరణీయమనీ, ధర్మంవల్లనే తక్కిన పురుషార్గాలు సిద్దిస్తాయనీ ఈ పురాణం పేర్కొంటున్నది. 

ధర్మాత్సంజాయతే హ్యార్షో ధర్మాత్మామో భిజాయతే । 

ధర్మ ఏవాపవర్గాయ తస్మాద్ధర్మం సమాశ్రయేత్‌ ॥ 

అనగా ధర్మంనుంచే అర్థ,కామ, మోక్షాలు సిద్ధిస్తాయి. కాన ధర్మాన్ని ఆశ్రయించాలి అని భావం. 

శివకేశవులకు భేదం లేదని భక్తులు వవరూపాలను ఆరాధిస్తారో భగవంతుడు ఆయా రూపాలతోనే వారిని 
అను(గహిస్తాడని ఈ పురాణంలో చెప్పిన విషయం భగవద్దీతలోని 

'యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహం” అనే వచనానికి అనుగుణంగా ఉన్నది. 

స్వధర్మాన్ని త్యజించి చేసే తీర్ణయాత్రలవల్ల ప్రయోజనం శూన్యమనీ, దేవాలయాదులను మిక్కిలి పరిశు 
(భంగా ఉంచాలనీ, మూత్రవిసర్దనాదులతో అపరిశుద్ధం చేయరాదనీ, అలాచేయడం పాపహేతువనీ ఈ పురాణం 
హెచ్చరిస్తున్నది. పుణ్యక్షేత్రాల ప్రాశస్యం ఇందులో చక్కగా వివరించబడింది. 

వేదాన్ని విభజించేవారు వేదవ్యాసు లనబడతారు. అట్టివారు 26మంది ఉన్నారనీ పరాశరపుత్రుడైన 
కృష్ణద్వైపాయనుడు చివరివాడనీ ఈ పురాణం చెప్పిన విషయం గమనార్హమై ఉన్నది. 

ఇంకను సమాజంలో వున్నవారి కర్తవ్యాలు, గురువులవద్ద ఉండవలసిన తీరుతెన్నులు, పాపాత్ములతో చెసే 
సాంగత్యంవల్ల కలిగే దోషాలు-ఇత్యాది విషయాలు మిక్కిలి ఆసక్తిదాయకంగా ఈ పురాణంలో చెప్పడమయినది. 


ఇందులో వామనావతారానికి సంబంధించిన చరిత్ర చాలా చక్కగా నిరూపించబడివున్నది. భక్తిప్రధానమైన 
దుర్భయు డనేవాని కథవంటి కొన్ని కథలు పాఠకులకు చక్కని చైతన్యం కలిగిస్తాయి. అట్టివి ఇందులో పలుకథలు 
వున్నాయి. 

ఏతత్మూర్మపురాణం తు చతుర్వర్గఫలప్రదమ్‌ I 

పఠతాం శృణ్వతాం న్యాణాం సర్వోతృష్టగతిప్రదమ్‌ I 

ఈ పురాణం చదివేవారికి, వినేవారికి చతుర్వర్గ ఫలాలు సిద్దిస్తాయి. సర్వోతృష్టగతి కూడా కలుగుతుంది. 

16. మత్స్యపురాణం 

మహావిష్ణువు మత్స్యరూపుడై వైవస్వతమనువు నుద్దేశించి చెప్పిన పురాణమిది. విష్ణువుయొక్క మెదడుతో 

దీన్ని పోల్చడమైనది. ఇందులో 14.000 వేల శ్లోకాలున్నాయి. మొత్తం అధ్యాయాల సంఖ్య 283. 


52 


ఇందలి ముఖ్య విషయాలివి-మత్స్యావతారవర్ణన, అజాండసృష్టి, సూర్యచంద్రవంశాలు, గయాక్ష్మేత్రవర్ణన, 
పురూరవుని చరిత్ర, కచదేవయానుల కథ, కార్తవీర్యార్డునుని వృత్తాంతం, కలిధర్మాలు మరియు కృష్ణాష్టమి, అక్షయ 
తృతీయ, కల్యాణసప్తమి మున్నగు పలువ్రతాల వర్ణన, సప్తద్వీపాల వివరణ, త్రిపురాసురవృత్తాంతం, తారక వృత్తాంతం 
మున్నగు విషయాలే కాక రాజధర్మాలు, చతుర్విధ దండోపాయాలు, స్వప్పఫలాలు, వామన వరాహావతారాల 
వర్ణన ఇత్యాదిగా గల విషయాలు ప్రతిపాదితాంశాలై వున్నాయి. 


పుట్టిన ప్రతివాడూ పురుషార్థసాధనకై ప్రయత్నించాలి. అలా చేయనివాని జన్మ వ్యర్థమని ఈ పురాణం 
నొక్కి వక్కాణిస్తున్నది. 

లబ్బ్వా జన్మ నయః కశ్చిద్ధ్దటయే త్పౌరుషం నరః । 

జన్మ తస్య వృథా భూతమజన్నా తు విశిష్యతే I 

శ్రాద్దకాలంలో పితృదేవతలకు అన్నపానాదులు సమర్పించడాన్ని గూర్చిన విశేషవివరణ యిందులో 
కనిపిస్తున్నది. శ్రాద్ధ కర్మలు అవశ్యాచరణీయాలని ఇక్కడ పేర్కొనడమైనది. 

ఇక కాలమానం గురించి ప్రస్తావిస్తూ బ్రహ్మ, శివుడు, విష్ణువు అను త్రిమూర్తులకు చెందిన వివిధ కాలమానాల 
విశ్లేషణ ఇందులో చేయబడింది. 


1.భృగువు 2.అత్రి 3. వసిష్టుడు 4. విశ్వకర్మ 5.మయుడు 6. నారదుడు 7. నగ్నజిత్తు 8. విశాలాక్షుడు 
9. పురందరుడు 10. బ్రహ్మ 11. కుమారుడు 12.నందీశుడు 13.శౌనకుడు 14. గర్లుడు 15. వాసుదేవుడు 
16. అనిరుద్దుడు 17. శుకుడు 18. బృహస్పతి అనే ఈ పదునెనిమిది మంది వాస్తుశాస్రోపదేశకులుగా ఇందులో 
పేర్మొనబడినారు. 

తల,లలాటం మున్నగు అవయవాల కదలికవల్ల కలిగే ఫలాన్ని కూడా భగవంతుడు ఈ పురాణంలో 
చెప్పియున్నాడు. 

ఇక పితృ(శ్రాద్ధంవల్ల కలిగే ఫలాన్ని వివరించే కౌశికుడనే విద్యావంతుడు, అతని ఏడుగురు కుమారులకు 
చెందిన విసృతమైన కథ ఇందులో కనిపిస్తున్నది. భక్తిశ్రద్ధలతో ఆచరించిన పితృశ్రాద్ధం గోహత్యను కూడా 
పోగొడుతుందని ఈ కథలో నిరూపితమయినది. (బ్రహ్మదత్తుని కథలో ఆడు చీమ, మగ చీమలమధ్య జరిగే 
సంభాషణ ఎంతో ఆసక్తిదాయకంగా ఉన్నది. 


పతివ్రతల ప్రభావం గురించి చెప్పే ఈ క్రింది శ్లోకం వారిపట్ల గౌరవంతో వుండాలని హెచ్చరిస్తున్నది. 

పతివ్రతానాం వచనం ప్రకృష్ణం తాసాం తు వాక్యం భవతీహ మిథ్యా | 

న జాతు లోకేషు చరాచరేషు తస్మాత్సదా తాః పరిపూజనీయాః ॥ 

పతివ్రతల మాట శ్రేష్టమైనది. ఎప్పుడును వారి మాట మిథ్య కాదు. అందువల్ల వారు సదా 
పూజింపదగినవారు. 


53 


ఇక ఫలశ్రుతి - 
అస్మాత్స్పురాణాదపి పాదమేకం పఠేత్తు యస్ఫో9 పి విముక్తపాపః । 
నారాయణాఖ్యం పదమేతి నూనమనంగవద్దివ్యసుఖాని భుంక్తే I 
ఈ పురాణంలో ఒక్క పాదం చదివినా పాపనివృత్తుడై వైకుంఠం పొందగలడని, సకల దివ్యసుఖాలు 
అనుభవింపగలడని ఫలశ్రుతి చెబుతున్నది. 
17. గరుడపురాణం 


విష్ణువాహనమైన గరుడుడు అడిగిన ప్రశ్నలకు విష్ణుదేవుడు చెప్పిన సమాధానాలే గరుడపురాణం, ఇందులో 
19వేల శ్లోకాలు గల పూర్వఖండం, ఉత్తరఖండం అనే రెండు ఖండాలున్నాయి. 


పూర్వఖండంలో 299, ఉత్తరఖండంలో 85 కలిపి 264 అధ్యాయాలు గల పురాణమిది. విష్ణుదేవుని 
“మజ్జ” గా ఇది వర్ణించబడింది. 


ఈ పురాణంలోని ఉత్తరఖండంలో (ప్రేతకల్పం మిక్కిలి ప్రశస్తమైనది. మరణానంతరం జీవుని స్థితిగతులను 
విసృతంగా వివరించే ఘట్టమిది. అందువల్లనే మరణించిన వానియింట పదవ దినంలోగా ఈ పురాణాన్ని పఠించే 
సంప్రదాయమేర్పడింది. 


గరుడపురాణం కేవలం యమలోకవృత్తాంతాన్ని మాత్రమే చెబుతుందని కొందరు భావించడం కద్దు. ఈ 
భావన తగదు. ఇందలి పూర్వఖండంలో ఈ (క్రింద నిర్దేశించబడిన నానావిషయాలున్నాయి. 


భగవదవతారాలు, సరస్వత్యుపాసన, విష్ణుదీక్ష శివార్చనావిధి, సుదర్శనచక్ర పూజావిధానం, సూర్యార్చన, 
దేవతాప్రతిష్ట, నిత్యనైమిత్తిక కామ్యకర్మల వివరణ, పాపప్రాయళ్చిత్తవిధి, నవరత్నాల పరీక్ష వివిధములైన వ్రతాలు, 
ఆయుర్వేద వైద్యవిధానాలు మున్నగు అనేక విషయాలు ఈ పురాణంలో గోచరిస్తాయి. పశువుల చికిత్సా విధానం 
కూడా ఇందులో నిర్దిష్టమైయున్నది. 


6లి— 
మానవజీవితానికి అత్యవసరమైన పలు నీతులు గూడా ఈ (గ్రంథంలో పేర్ళొనబడివున్నాయి. యజమానులు 
నిష్కారణంగా సేవకులను నిందించరాదన్న ఉపదేశం ఇందులో ఉన్నది. ధనం, జ్ఞానం, రూపం, మిత్రులు-వీరి 
స్వభావా లెలా ఉండాలో ఇందులో సూచించబడింది. 


అర్థేన కిం కృపణహస్తగతేన పుంసాం జ్ఞానేన కిం బహుశరాకుల సంకులేన । 
రూపేణ కిం గుణ పరాక్రమవర్ణితేన మిత్రేణ కిం వ్యసనకాలపరాజ్‌ముఖేన ॥ 


కృపణుని చేతి ధనం, మొండి మనిషికి గలజ్ఞానం, గుణపరాక్రమాలులేని రూపం, వ్యసనకాలంలో కనిపించని 
మిత్రుడు ఉండీ ప్రయోజనం లేదని భావం. కష్టకాలంలో పరిచితవ్యక్తులు సైతం ఎలా తప్పించుకొంటారో 
సోదాహరణంగా ఈ పురాణం వివరించింది. గృహంలో వుంటూనే ముక్తిని సాధించే విధానం గూడా చెప్పడమయింది. 


గరుడ పురాణంలో ఎన్నో కథలున్నాయి. కథలకంటె ఇందలి నీతివచనాలు మనోజ్ఞాలు. ఉదాహరణకు 
వేలకొలది గోవులలో దూడ తన తల్లిని గుర్తించి అనుసరించినట్లు మనమెంత దూరంగా ఉన్నా మనకర్మ మనల్ని 
విడువక వెంటాడుతూ వుంటుందని నీతిబోధ. 


54 


హయగ్రీవ పూజావిధి, పంచమహాయజ్ఞాలు, రాజలక్షణాలు, సేవకలక్షణాలు, రోగనివారణోపాయాలు 
మున్నగునవి కూడా ఈ పురాణంలో చూడవచ్చు. 


“క్రీర్రితం పాపశమనం పఠతాం శృణ్వతాం నృణామ్‌” అనగా ఈ పురాణం చదివేవారు, వినేవారు సకల 
పాపాల నుండి విడుదల పొందుతారని దీనికి ఫలశ్రుతి చెప్పబడింది. 


18. బ్రహ్మాండ పురాణం 
(బ్రహ్మదేవుని సృష్టిని వివరించే పురాణమిది. “బ్రహ్మాండం చాస్సి గీయతే” అన్నట్లు విష్ణువుయొక్క ఎముకలుగా 
ఇది పేర్కొనబడింది. ఇందులో 12,000 శ్లోకాలున్నాయి. (బ్రహ్మాండపురాణం పూర్వభాగం, మధ్యభాగం, 
ఉత్తరభాగమని మూడు భాగాలుగా వున్నది. పూర్వభాగంలో 38, మధ్యభాగంలో 74, ఉత్తర భాగంలో 44, 
మొత్తం కలిపి 156 అధ్యాయాల గ్రంథమిది. రోమహర్షణుడనే ముని కురుక్షేత్రంలో బుషులకు చెప్పిన పురాణమిది. 


ప్రక్రియాపాదం, అనుషబ్గపాదం, ఉపోద్దాతపాదం, ఉపసంహారపాదమని నాలుగు భాగాలుగా ఈ పురాణం 
విభజింపబడింది. వైమిశారణ్యవర్ణన, చతుర్ముఖబ్రహ్మ వర్ణనం, వరాహావతారం మున్నగు విషయాలు ప్రక్రియాపాదంలో 
కనిపిస్తాయి. 

తరువాతి పాదంలో చతురాశమ ధర్మాలు, మునుల జన్మవృత్తాంతం, దక్షుడు గావించిన శివనింద, సతీదేవి 
అగ్నిప్రవేశం, దక్షుడు, శంకరుడు పరస్పరం శపించుకొనడం, ప్రియవ్రతవర్ణన మున్నగు విషయాలతోపాటు సప్తద్వీపాల 
వర్ణన, సూర్యుని మహిమ, సూర్యుని అధీనంలో ఉండి ఇతర గ్రహాలు సంచరించడం, రాత్రింబవళ్ళు, మాసాలు, 
బుతువులు, సంవత్సరాలు, యుగాలు అనబడే కాలానికి సూర్యుడే మూలకారణమని నిరూపించడం, లింగజననం, 
యుగధర్మాలు, మొదలగు విషయాలు ఇందులో కనిపిస్తాయి. 


మూడవదైన ఉపోద్దాతపాదంలో సప్తర్షులజననం, నృసింహావతార వర్ణన, కుమారసంభవం, పుణ్య ప్రదేశవర్ణన, 
శ్రాద్దాలకు ప్రశస్తమైన నదులు, తీర్జాలు, అన్నదానం, గయలో శ్రాద్దం, మొదలగు విషయాలు నిరూపింపబడి 
వున్నాయి. పరశురాముని తపస్సు, జమదగ్నిని కార్తవీర్యార్జునుడు హతమార్చడం, జమదగ్నిపునర్ణననం, సగర 
యయాతుల చరిత్ర మున్నగు విషయాలు కనిపిస్తాయి. 

చివరిపాదంలో లలితాదేవి వర్ణన, కామాక్షీ మాహాత్యం, దేవీదీక్ష మొదలైన విషయాలు ఉన్నాయి. ఈ 
పురాణపఠనఫలం క్రింది విధంగా పేర్కొనబడింది. 

య ఇదం కీర్తయేద్వత్స! శృణోతి చ సమాహితః । 

స విధూయేహ పాపాని యాతి లోకమనామయమ్‌ ॥ 

(బ్రహ్మాండపురాణం పఠించేవాడు, ఏకాగ్రతతో వినేవాడు పాపరహితుడై సర్వోత్తమలోకాలను చేరుకుంటాడు 
అని భావం. 

సముద్రాల లక్ష్మణయ్య 
ప్రత్యేకాధికారి 
పురాణ ఇతిహాస ప్రాజెక్టు - తి.తి.దే. 


విషయం 

తొలిపలుకు 

నివేదన 

కూర్మపురాణ సారాంశం 

పురాణ ప్రశస్తి 

అష్టాదశ పురాణాల సంగ్రహ పరిచయం 


కూర్మమహాపురాణం కా పూర్వార్థం 


అ ౦౫ రాలా త ల ఫం గో 


24. 


ఇంద్రద్యుమ్నుని మోక్షసిద్ధి వర్ణనం 
వరాశమవర్లనం 

[0 (3) 
వరాశమక్రమవర్లనం 

[0 (3) 
ప్రాకృత సర్గవర్ణనం 
కాలసంఖ్యాకథనం 
భూమిని ఉద్ధరించుట 
సృష్టివర్ణనం 
ముఖ్యాది సర్ష కథనం 
పద్మోద్భవ ప్రాదుర్భావ వర్ణనం 


. రుద్ర సృష్టి 

. దేవ్యవతారం 

. దేవీ మాహాత్యం 

3 దక్షకన్యయగు ఖ్యాతి వంశం 
. స్వాయంభువమనురాజవంశానుకీర్తనం 
. దక్షయజ్ఞ విధ్వంసనం 

. అంధక నిబర్దణం 

. త్రివిక్రమచరితవర్ణనం 

. వంశానుకీర్తనం 

క బుషివంశవర్ణనం 

. రాజవంశకీర్తనం 

| ఇక్ష్వాకువంశవర్ణనం 

. సోమవంశానుకీర్తనం 


రాజవంశానుకీర్తనం 
యదువంశానుకీర్తనం 


విషయానుక్రమణిక 


141 
145 
154 
168 
199 
210 
213 
217 
228 
237 
249 
256 


25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
39. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
48. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 


యదువంశానుకీర్తనంలో కృష్ణతపశ్చరణం 


లింగోత్పత్తి 
రాజవంశానుకీర్తనం 

అర్జునుడు వ్యాసుని దర్శించడం 
యుగవంశానుకీర్తనం 


వ్యాసార్దునసంవాదంలో యుగధర్మనిరూపణం 


వారాణసీ మాహాత్మ్యం 
వారాణసీ మాహాత్మ్యం 
వారాణసీ మాహాత్మ్యం 
వారాణసీ మాహాత్మ్యం 
వారాణసీ మాహాత్య వర్ణనం 
ప్రయాగమాహాత్యం 
ప్రయాగ మాహాత్యం 
ప్రయాగ మాహాత్యం 
ప్రయాగ మాహాత్యం 
భువనవిన్వాస ప్రకరణం 
జ్యోతిస్సన్నివేశం 

భువనకోశ విన్యాస వర్ణనం 
భువనకోశవర్ణనం 
భువనకోశ విన్యాస వర్ణనం 
భువనకోశంలోని పర్వత సంఖ్యానం 
భువనకోశవిన్యాసవర్ణనం 
భువనకోశవర్ణనం 
జంబూద్వీప వర్ణనం 
భువనకోశ విన్యాస వర్ణనం 
భువనకోశ వర్ణనం 
మన్వంతరకీర్తనంలో విష్ణుమాహాత్యం 
వేదశాఖాప్రణయనం 
మహాదేవావతార వర్ణనం 


57 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


అ ౦౫౩ రాలా త ల [గై గో 


ఈశ్వరగీత 

ఈశ్వరగీతోపనిషత్తు 

ఈశ్వరగీత 

ఈశ్వరగీత 

ఈశ్వరగీత 

ఈశ్వరగీత 

ఈశ్వరగీత 

వ్యాసగీతాకథనం 
బుషివ్వాససంవాదం 
శిష్య-బ్రహ్మచారుల ధర్మనిరూపణం 
(బ్రహ్మచారులు మరియు గృహస్థధర్మాలు 
గార్హస్ట్రధర్మ నిరూపణం 

భక్ష్యాభక్ష్య నిర్ణయం 

(బ్రాహ్మణుల నిత్యానిత్యకర్తవ్య కర్మలు 
వ్యాసగీతలో బ్రాహ్మణుల నిత్యకర్తవ్యకర్మలలో భోజనాదుల పద్ధతి 
శ్రాద్దకల్పం 

శ్రాద్ధకల్పం 

శ్రాద్దకల్పం 

ఆశౌచకల్పం 

(బ్రాహ్మణుల అగ్నిహోత్రాది కృత్యం 
ద్విజాతులవృత్తి 

దానధర్మనిరూపణం 
వానప్రస్థాశ్రమధర్మాలు 
యతిధర్మాలు 

యతిధర్మాలు 

(ప్రాయశ్చిత్తవిధి 


452 
460 
468 
472 
477 
484 
491 
495 
498 
502 
505 
525 
534 
540 
5532 
55రి 
572 
57/5 
594 
599 
606 
613 
626 
638 
641 
644 
654 
660 
665 
672 


31. 
32. 
39. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
48. 
44. 


58 


బ్రహ్మకపాలస్థాపనం 
ప్రాయశ్చిత్త ప్రకరణం 
మానవధర్మాలు 
తీర్ధప్రకరణం 
తీరప్రకరణం 

థి 
తీరవరనం 

థ  ణ 
దేవదారువనప్రవేశం 
నర్మదా మాహాత్మ్యం 
నర్మదా మాహాత్మ్యం 
నర్మదా మాహాత్మ్యం 
జప్యేశ్వరమాహాత్యం 
తీర్దమాహాత్యం 

థి 
కూర్మరూపధారణవర్ణనం 
వ్యాసకథన స్థిత్యుద్భవ (ప్రలయవ్యాఖ్యానం 


y-- 


676 
691 
700 
720 
731 
737 
746 
769 
775 
789 
795 
801 
805 
813 


శ్రీ గణేశాయ నమః 
ణీ గురుభ్యో నమః 
కూర్మపురాణం 
ప్రథమో౭_ధ్యాయః- మొదటి అధ్యాయం 
పూర్వభాగః-పూర్వభాగం 
ఇన్టద్యుమ్నస్య మోక్షప్రాప్తివర్ణనమ్‌ - ఇంద్రద్యుమ్నుని మోక్షసిద్ధి వర్ణనం 


ఓం నమస్కత్యాప్రమేయాయ విష్ణవే కూర్మరూపిణే I 

పురాణం సంప్రవక్షామి యదుక్తం విశ్వయోనినా ॥ 1 ॥ 

అప్రమేయుడు కూర్మావతారమును ధరించిన శ్రీ విష్ణువునకు నమస్కరించి బ్రహ్మ చెప్పిన పురాణాన్ని 
చెప్పుచున్నాను. 

సత్రాన్తే సూతమనఘం నైమిషేయా మహర్షయః । 

పురాణసంహితాం పుణ్యాం పప్రచ్చూ రోమహర్షణమ్‌ m2 

దీర్గకాలయాగం తర్వాత నైమిశారణ్యములో నివసించే మహర్షులు రోమహర్షణుడను పౌరాణికుని 
పుణ్యదాయకమైన పురాణసంహితను చెప్పుమని అడిగారు. 

త్వయా సూత మహాబుద్ధే భగవాన్‌ (బ్రహ్మవిత్తమః । 

ఇతిహాసపురాణార్థం వ్యాసః సమ్యగుపాసితః ॥ 8 ॥ 

గొప్పబుద్దిమంతుడవైన సూతుడా! నీవు బ్రహ్మవిదులలో (శ్రేష్టుడైన పూజ్య వ్యాసమహర్షిని ఇతిహాసపురాణ 
తత్త్వమును గ్రహించుటకు బాగుగా సేవించినావు కదా! 

తస్య తే సర్వరోమాణి వచసా హృషితాని యత్‌ | 

ద్వైపాయనస్య తు భవాంస్తతో వై రోమహర్షకః 114 ॥ 

ఆ వ్యాసమహర్షి వాక్కులతో నీ శరీరంలోని రోమాలన్నీ సంతోష పారవశ్యముతో పులకించినవి. అందువలన 
నీవు రోమహర్షణుడవని ప్రసిద్ధిని పొందినావు. 

భవంతమేవ భగవాన్‌ వ్యాజహార స్వయం ప్రభుః । 

మునీనాం సంహితాం వక్తుం వ్యాసః పౌరాణికీం పురా ॥ ర్‌ ॥ 

పూజ్యుడైన వ్యాస మహర్షి మొదట నీకే పురాణసంహిత నుపదేశించినాడు. ఆ పురాణగాథలను మావంటి 
మునులకు వినిపించుటకు ఆ మహర్షి నీకందజేసినాడు. 

త్వం హి స్వాయంభువే యజ్ఞే సుత్యాహే వితతే సతి । 

సంభూతః సంహితాం వక్తుం స్వాంశేన పురుషోత్తమః ॥ 6 ॥ 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 
నీవు బ్రహ్మదేవుని యజ్ఞముతో అవబ్బృథస్నానమునాడు పురాణసంహితను ప్రబోధించుటకు పురుషోత్తముడైన 
నారాయణాంశతో జన్మించావు. 
తస్మాద్భవన్తం పృచ్చామః పురాణం కూర్మముత్తమమ్‌ 1 
వక్తుమర్హసి చాస్మాకం పురాణార్థవిశారద ॥ 7 ॥ 


అందువలన మేము నిన్ను ఉత్తమమైన కూర్మపురాణమును వినిపింపుమని కోరుచున్నాము. పురాణార్గాలను 
బాగా తెలిసినవాడా! నీవు మాకు వివరింపుము. 


మునీనాం వచనం శ్రుత్వా సూతః పౌరాణికోత్తమః | 
ప్రణమ్య మనసా ప్రాహ గురుం సత్యవతీసుతమ్‌ ॥ 8 ॥ 


ఆ మునుల మాటలు విని పౌరాణికులలో శ్రేష్టుడైన రోమహర్షణుడు తన గురువైన వేదవ్యాసునికి మనసా 
నమస్కరించి ఇట్లు పలికినాడు. 


రోమహర్షణ ఉవాచ :- రోమహర్షణుడు పలికాడు. 

నమస్ఫృత్య జగద్యోనిం కూర్మరూపధరం హరిమ్‌ । 

వక్ష్యే పౌరాణికీం దివ్యాం కథాం పాప ప్రణాశినీమ్‌ ॥॥ 9 ॥ 

జగత్తుకు కారణభూతుడు, కూర్మరూపధారి అయిన ఢీ విష్ణువునకు నమస్మరించి, పాపాలను నశింపచేసే 
దివ్యమైన పురాణకథను చెబుతాను. 

యాం (శ్రుత్వా పాపకర్మాపి గచ్చేత పరమాం గతిమ్‌ । 

న నాస్తికే కథాం పుణ్యామిమాం బ్రూయాత్మదాచన ॥ 10 ॥ 

ఈ కథను విన్న పాపకర్ముడు కూడ ఉత్తమ లోకాలకు వెడతాడు. ఈ పుణ్యకథను నాస్తికునికి ఎన్నడూ 
చెప్పరాదు. 

(శ్రద్దధానాయ శాన్హాయ ధార్మికాయ ద్విజాతయే । 

ఇమాం కథామనుబ్రూయాత్సాక్షాన్నారయణేరితామ్‌ ॥ 11 ॥ 

శ్రద్ద, శాంతము, ధర్మము గల ద్విజునికే సాక్షాన్నారాయణ ప్రోక్తమైన ఈ కథను చెప్పాలి. 

సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ । 

వంశానుచరితం చైవ పురాణం పజ్బాలక్షణమ్‌ ॥ 12॥ 

సర్గము, ప్రతిసర్ణము, వంశము, మన్వంతరాలు, వంశముల చరిత్ర అనే అయిదు లక్షణాలు 
పురాణమునకుంటాయి. 


బ్రాహ్మం పురాణం ప్రథమం పాద్మం వైష్ణవమేవ చ। 
శైవం భాగవతం చైవ భవిష్యం నారదీయకమ్‌ ॥ 181 


మొదటి అధ్యాయం న 


మార్మండేయ మథాగ్నేయం బ్రహ్మవైవర్తమేవ చ। 

లైబ్ణం తథా చ వారాహం స్మాన్షం వామనమేవ చ ॥ 14॥ 

కౌర్మం మాత్స్యం గారుడం చ వాయవీయమనన్తరమ్‌ । 

అష్టాదశం సముద్దిష్టం (బ్రహ్మాణ్ణమితి సంజ్ఞితమ్‌ ॥ 15 ॥ 

బ్రాహ్మము, పాద్మము, విష్ణుపురాణము, (శైవము,) భాగవతము, భవిష్యము, నారదీయము, 
మార్మండేయము, ఆగ్నేయము, బ్రహ్మవైవర్తము, లింగపురాణము, వారాహము, స్మానము, వామనము, కూర్మము, 
మాత్స్యము, గారుడము, వాయవ్యము, (బ్రహ్మాండపురాణమని పురాణములు పదునెనిమిదిగా చెప్పుబడ్డాయి. 


అన్యాన్యుపపురాణాని మునిభీః కథితాని తు | 

అష్టాదశపురాణాని శ్రుత్వా సంక్షేపతో ద్విజాః! ॥ 16 ॥ 

ఓ ద్విజోత్తములారా! అష్టాదశపురాణాలు కాకుండా, వానిని విని మునులు సంగ్రహంగా చెప్పిన 
ఉపపురాణములు కొన్ని కలవు. 


ఆద్యం సనత్ముమారోక్తం నారసింహమతః పరమ్‌ । 

తృతీయం స్మాన్షముద్దిష్టం కుమారేణ తు భాషితమ్‌ ॥ 17 ॥ 

చతుర్థం శివధర్మాఖ్యం సాక్షాన్నన్టీశభాషితమ్‌ I 

దుర్వాససోక్తమాశ్చర్యం నారదీయమతః పరమ్‌ ॥ 18 ॥ 

కాపిలం వామనం చైవ తథైవోశన సేరితమ్‌ I 

బ్రహ్మాజ్జం వారుణం చైవ కాలికాహ్వయమేవ చ ॥ 19 ॥ 

మాహేశ్వరం తథా సామం సౌరం సర్వార్థసణ్బయమ్‌ / 

పరాశరోక్తం మారీచం తథైవ భార్గవాహ్వయమ్‌ 1 20n 

ఆ ఉపపురాణాలు క్రమంగా సనత్ముమారీయము, నారసింహము, కుమారస్వామి చెప్పిన స్మాందము, 
నస్టీశ్వరుడు చెప్పినది శివధర్మము, దుర్వాసముని చెప్పిన ఆశ్చర్యము, నారదీయము,కాపిలము, వామనము, 
శుక్రాచార్యుడు చెప్పిన బ్రహ్మోణ్ఞపురాణము, వారుణము, కాలికము, మాహేశ్వరము, సామ్బము, సర్వవిషయ 
సముచ్చయ రూపమైన సౌరము, పరాశరముని చెప్పిన మారీచము, భార్గవ పురాణము. 

ఇదన్తు పబ్బుదశకం పురాణం కౌర్మముత్తమమ్‌ I 

చతుర్దా సంస్థితం పుణ్యం సంహితానాం ప్రభేదతః 1 211 

ఈ కూర్మపురాణము పదునైదవది. ఉత్తమము, పుణ్యప్రదము. సంహితల భేదాలను బట్టి ఇది నాలుగు 
భాగాలుగా ఉన్నది. 


బ్రాహ్మీ భాగవతీ సౌరీ వైష్ణవీ చ ప్రకీర్తితాః | 
చతస్రః సంహితాః పుణ్యాః ధర్మకామార్థమోక్షగాః 1 22|| 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఇయం తు సంహితా బ్రాహ్మీ చతుర్వేదైస్తు సమ్మితా । 

భవన్తి షట్‌సహగస్రాణి శ్లోకానామత్ర సంఖ్యయా ॥ 28 ॥ 

యత్ర ధర్మార్థకామానాం మోక్షస్య చ మునీశ్వరాః । 

మాహాత్యమఖీలం బ్రహ్మ జ్ఞాయతే పరమేశ్వరః ॥ 24 || 

(బ్రాహ్మి భాగవతి, సౌరి, వైష్ణవి అని కూర్మపురాణములోని నాల్లు సంహితలు పుణ్యములు, ధర్మార్థకామ 
మోక్షాలను ప్రసాదించేవి. ఈ బ్రాహ్మీసంహిత నాలుగు వేదాలకు సదృశమైనది. ఆరు వేల శ్లోక సంఖ్య కలది. దీనిలో 
ధర్మ-అర్థ-కామ -మోక్షాలనే పురుషార్థాల గొప్పతనము, [బ్రహ్మతత్త్వము, పరమేశ్వరస్వరూపము తెలియబడును. 

సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వన్తరాణి చ । 

వంశానుచరితం దివ్యా పుణ్యా ప్రాసంగికీ కథా ॥ 25 ॥ 

బ్రాహ్మణాద్యైరియం ధార్యా ధార్మికైర్వేదపారగైః । 

తామహం వర్ణయిష్యామి వ్యాసేన కధితాం పురా ॥ 26 ॥ 

ఇందులో సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వన్తరములు, వంశానుచరితమనే వానితో కూడ 
పుణ్యకరమైనది, దివ్యమైన ప్రాసంగిక కథ కూడ కలదు. ఈ సంహిత వేదాధ్యయనం చేసిన (బ్రాహ్మణాదులు 
ధరించదగినది. పూర్వము వ్యాసభగవానుడు చెప్పిన ఆ కథను మీకు వివరంచగలను. 

పురా౭_మృతార్థం దైతేయదానవైఃస్సహ దేవతాః । 

మన్గానం మన్గరం కృత్వా మమన్సుః క్షీరసాగరమ్‌ ॥ 27 ॥ 

థి ద థు 

పూర్వము అమృతము కొరకు దితికుమారులు, దనుపుత్రులతో కూడ కలిసి దేవతలు మందర పర్వతమును 
కవ్వముగా చేసి క్షీరసముద్రమును చిలికినారు. 

మథ్యమానే తదా తస్నిన్మూర్మరూపీ జనార్దనః । 

బభార మన్దరం దేవో దేవానాం హితకామ్యయా ॥ 28 ॥ 

సముద్ర మథనం జరుగునపుడు విష్ణుమూర్తి దేవతల మేలుకోరి కూర్మరూపమును తాల్చి మందర 
పర్వతమును ధరించినాడు. 

దేవాశ్చ తుష్టువుర్దేవం నారదాద్యా మహర్షయః । 

కూర్మరూపధరం దృష్ట్వా సాక్షిణం విష్ణుమవ్యయమ్‌ 129 ॥। 

దేవతలు, నారదాది బుషులు కూర్మరూపాన్ని ధరించిన లోకసాక్షి నాశరహితుడు అయిన థ్రీ మహావిష్ణువును 
ప్రస్తుతించినారు. 

తదన్తరే౭_ భవద్దేవీ శ్రీరారాయణవల్లభా । 

జగ్రాహ భగవాన్నిష్ణుస్తామేవ పురుషోత్తమః ॥ 380 ॥ 


మొదటి అధ్యాయం బ్‌ 


ఆ సాగరమథనసమయములో సముద్రమునుండి నారాయణునికి వల్లభ అయిన లక్ష్మీదేవి ప్రాదుర్భవించినది. 
ఆమెను పురుషోత్తముడైన విష్ణువు స్వీకరించినాడు. 

తేజసా విష్ణుమవ్యక్తం నారదాద్యా మహర్షయః । 

మోహితాః సహ శక్రేణ శ్రేయోవచనమటబ్రువన్‌ ॥ 31 ॥ 

తేజస్సుతో స్పష్టంగా తెలియరాని విష్ణువును చూచి నారదాది మహర్షులు, ఇంద్రుడు మొదలైన వారు 
కూడ మోహాన్ని చెంది కొన్ని మంచి మాటలు పలికినారు. 

భగవన్‌ దేవదేవేశ నారాయణ జగన్మయ । 

కైషా దేవీ విశాలాక్షీ యథావద్రూహి పృచ్భతామ్‌ ॥ 82 ॥ 

దేవతలకధినాయకుడా! భగవన్నారాయణా! సర్వలోక స్వరూపా! విశాలనే[త్ర ఈమె ఎవరు? 
తెలుసుకోవాలనుకొనే మాకు యథార్ధమును తెలుపుము. 

(శ్రుత్వా తేషాం తదా వాక్యం విష్ణుర్ణానవమర్దనః । 

ప్రోవాచ దేవీం సంప్రేక్ష్య నారదాదీనకల్న్మషాన్‌ ॥ 88 ॥ 

వారి మాటలు విని, దానవమర్దనుడైన విష్ణువు ఒకసారి లక్ష్మీదేవిని చూచి, అకల్మషులైన నారదాదులను 
గూర్చి ఈ విధముగా చెప్పాడు. 

ఇయం సా పరమా శక్తిర్మన్మయీ బ్రహ్మరూపిణీ । 

మాయా మమ ప్రియా౭ నన్హా యయేదం ధార్యతే జగత్‌ 184 ॥ 

ఈమె గొప్ప శక్తి స్వరూపిణి. నాకభిన్నమైనది. పరబ్రహ్మస్వరూపిణి. మాయారూప. అంతము లేనిది. 
నాకు ప్రీతిపాత్రురాలు. ఈ లోకము నీమెయే ధరించుచున్నది. 

అనయైెవ జగత్సర్వం సదేవాసురమానుషమ్‌ । 

మోహయామి ద్విజ[్రేష్టా గ్రసామి విసృజామి చ ॥ 85 ॥ 

ఓ బ్రాహ్మణోత్తములారా! ఈమె సహాయముతోనే దేవ- దానవ-మానవులు గల సమస్త ప్రపంచమును 
మోహింప చేయుచున్నాను. నాలో లీనము చేసుకొని మళ్ళీ సృజిస్తున్నాను. 

ఉత్పత్తిం ప్రలయం చైవ భూతానామాగతిం గతిమ్‌ । 

విద్యయా వీక్ష్య చాత్మానం తరన్తి విపులామిమామ్‌ ॥ 36 ॥ 


లోకముల సృష్టి-వినాశము-ప్రాణుల జనన మరణాలను ఆత్మ స్వరూపాన్ని కూడ జ్ఞానముతో తెలుసుకొని 
పెద్దదయిన ఈ మాయను దాటగలరు. 

అస్యాస్త్వంశానధిష్టాయ శక్తిమనో9_ భవన్‌ సురాః । 

బ్రహ్మేశానాదయస్సర్వే సర్వశక్తిరియం మమ ॥ 37 ॥ 


6 కూర్మమహాపురాణం - పూర్వార్థం 

ఈమె అంశాలను స్వీకరించినందువల్లనే (బ్రహ్మ, శివుడు మొదలైన దేవతలు శక్తిమంతులయినారు. ఈమె 
నా సకలశక్తిస్వరూపిణి. 

సైషా సర్వజగత్సూతిః ప్రకృతి స్రిగుణాత్మికా । 

ప్రాగేవ మత్తః సంజాతా శ్రీః కల్పే పద్మవాసినీ ॥ 88 ॥ 

ఈమె సమస్తలోకాలకు కారణభూతురాలు. స్తత్వ-రజ, స్తమోరూప గుణత్రయస్వరూపిణి. ప్రకృతిరూప, 
కమలవాసిని అయిన ఈమె నాకంటె ముందు కల్పములోనే (ప్రభవించినది. 

చతుర్భుజా శంఖచక్రపద్మహస్తా స్రగన్వితా । 

కోటిసూర్యప్రతీకాశా మోహినీ సర్వదేహినామ్‌ ॥ 39 ॥ 

ఈమె నాల్గుభుజాలు కల్లి శంఖము- చక్రము-పద్మములను చేతులలో ధరించినది. పుష్పహారము కలది. 
కోటిసూర్యుల తేజస్సుతో సమానమైన కాంతి కలది. ప్రాణులందరిని మోహింప చేసే శక్తి కలది. 


నాలం దేవా న పితరో మానవా వాసవోం పిచ । 
మాయామేతాం సముత్తర్తుం యే చాన్యే భువి దేహినః ॥ 40 ॥ 


ఈమె మాయనతిక్రమించుటకు దేవతలు కాని, మనుష్యులు కాని, చివరకింద్రుడుకాని సమర్ధులు కారు. 
భూలోకములోని శరీరధారులు మరెవరు కాని లక్ష్మి మాయను దాటి పోజాలరు. 

ఇత్యుక్తా వాసుదేవేన మునయో విష్ణుమ[బ్రువన్‌ | 

(బ్రూహి త్వం పుండరీకాక్ష! యద్ది కాలక్షయేం పి చ॥ 41॥ 

ఈ విధముగా విష్ణువు చెప్పగా మునులాయనతో ఇట్లన్నారు. “పద్మనేత్రుడవైన నారాయణా! మాకు 
కాలాంతరములో జరిగిన సంఘటనలను గూర్చి తెలుపుము”. 

అథోవాచ హృషీకేశో మునీన్మునిగణార్చితః । 

అస్తి ద్విజాతిప్రవర ఇంద్రద్యుమ్న ఇతి (శ్రుతః ॥ 42 ॥ 

అపుడు మునిసేవితుడగు విష్ణువు మునులతో ఇట్లన్నాదు. ఇం(ద్రద్యుమ్నుడనే ప్రసిద్దుడైన 
బ్రాహ్మణ శ్రేష్ణుడొకడుండేవాడు. 

పూర్వజన్మని రాజా౭_ సావధృష్యః శంకరాదిభిః 1 

దృష్ట్వా మాం కూర్మసంస్థానం (శ్రుత్వా పౌరాణికీం స్వయమ్‌ ॥ 418 ॥ 

సంహితాం మన్ముఖాద్దివ్యాం పురస్కృత్య మునీశ్వరాన్‌ । 

బ్రహ్మాణం చ మహాదేవం దేవాంశ్చాన్యాన్‌ స్వశక్తిభిః 1 44 ॥ 

మచ్చక్తౌ సంస్థితాన్‌ బుద్ధా మామేవ శరణం గతః । 

సంభాషితో మయా చార్భం విప్రయోనిం గమిష్యసి ॥ 45 ॥ 


మొదటి అధ్యాయం 7 


గత జన్మలో అతడు రాజుగా ఉండి శంకరాదులకు కూడ నిగ్రహింపరానివాడై కూర్మరూపములోనున్న 
నన్ను చూచి, నా వల్ల పురాణాలకు సంబంధించిన గాథను, దివ్యమైన సంహితను ముని్రేష్ణులతో కలిసి విని, 
సృష్టి కర్త బ్రహ్మను, రుద్రుణ్ణి, ఇతర దేవతలను కూడ తమతమ అధికారాలతో కూడ నా శక్తికి అధీనులై 
ఉండుటను గుర్తించి నన్నే శరణుపొందెను. అప్పుడే నేనతనితో మాట్లాడి విప్రకులములో జన్మింపగలవని చెప్పితిని. 

ఇంద్రద్యుమ్న ఇతి ఖ్యాతో జాతిం స్మరసి పౌర్వికీమ్‌ 1 

సర్వేషామేవ భూతానాం దేవానామప్యగోచరమ్‌ 1 46 ॥ 

వక్తవ్యం యద్గుహ్యతమం దాస్యే జ్ఞానం తవానఘ । 

లబ్ధ్వా తన్మామకం జ్ఞానం మామేవాన్తే ప్రవేక్ష్యసి 1 4/7 ॥॥ 

ఇంద్రుద్యుమ్నుడనే పేర (ప్రసిద్దుడవై, పూర్వజన్మస్ళృతి కలిగి ఉంటావు. సర్వప్రాణులకు, దేవతలకు కూడ 
తెలియరానిది, చెప్పదగిన మిగుల రహస్యమైన జ్ఞానాన్ని నీకివ్వగలను. ఓ పుణ్యాత్ముడా! నావల్ల ఆ జ్ఞానాన్ని 
పొంది చివరకు నాలో అంతర్లీనమవుతావు. 

అంశాంతరేణ భూమ్యాం త్వం తత్ర తిష్ట సునిర్భతః | 

వైవస్వతే౭ న్వరే౭_తీతే కార్యార్థం మాం ప్రవేక్ష్యసి 1 48 ॥ 

ఇతరాంశతో నీవు భూమిపై నిశ్చింతగా నివసించు. వైవస్వతమన్వన్తరం గడువగానే నీవు మళ్ళీ ప్రయోజనార్ధం 
నన్ను చేరుకోగలవు. 


మాం ప్రణమ్య పురీం గత్వా పాలయామాస మేదినీమ్‌ । 

కాలధర్మం గతః కాలాచ్చ్వేతద్వీపే మయా సహ ॥ 49॥ 

భుక్వా తాన్వైష్టవాన్ఫోగాన్‌ యోగినామప్యగోచరాన్‌ । 

మదాజ్ఞయా మునిగ్రేష్టాః జజ్టే విప్రకులే పునః ॥ 50 ॥ 

ఇలా చెప్పగా నాకు నమస్కరించి నగరానికి వెళ్లి రాజ్యాన్ని పాలించాడు, కొంత కాలానికి శరీరాన్ని విడిచి 
శ్వేతద్వీపంలో ఉన్న నా దగ్గరకు వచ్చి నాతో కూడి నివసించి యోగులు కూడ పొందలేని విష్ణులోక భోగాలనుభవించి, 
ఓ మునివరులారా! నా ఆజ్ఞతో మళ్ళీ బ్రాహ్మణకులంలో జన్మించాడు. 

జ్ఞాత్వా మాం వాసుదేవాఖ్యం యత్ర ద్వే నిహితే౭_క్షరే I 

విద్యావిద్యే గూఢరూపం యద్రహ్మ పరమం విదుః ॥ 51 ॥ 

సో౭_రృయామాస భూతానామాశ్రయం పరమేశ్వరమ్‌ । 

ప్రతోపవాసనియమైర్లోను బ్రాహ్మణతర్చణైః 1 52 ॥ 

వాసుదేవనామంకల నన్నుతెలుసుకొని, గూఢంగాఉన్నవి, నాశరహితాలైన విద్య, అవిద్య అనే రెండిటిని 
పరబ్రహ్మస్వరుపంగా తెలిసికోదగిన నాతత్వాన్ని తెలుసుకొని ఆ ఇంద్రద్యుమ్నుడు ప్రాణులకాధారభూతుదైన 
పరమేశ్వరుణ్ణి (వ్రతాలు, ఉపవాసాది నియమాలతో, హోమాలు బ్రాహ్మణసమారాధనలతో పూజించాడు. 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 

తదాశీస్తన్నమస్మారస్తన్నిష్టస్తత్సరాయణః I 
ఆరాధయన్‌ మహాదేవం యోగినాం హృది సంస్థితమ్‌ n58n 
తస్యైవం వర్తమానస్య కదాచిత్సరమా కలా । 
స్వరూపం దర్శయామాస దివ్యం విష్ణుసముద్భవమ్‌ 1 ర54 ॥ 
ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో, అతనికి నమస్మరిస్తూ, అతనియందే నిష్టమరియు తత్పరతగలవాదై, 
యోగుల హృదయమందే నివసించుచున్న ఆ పరమేశ్వరుని ఆరాధిస్తూ ఇంద్రద్యుమ్నుడు ఉన్నాడు. ఈ విధంగా 
ఉండగా ఒకనాడు శ్రేష్టమైన దివ్యకళ విష్ణుసంబంధమైన తన స్వరూపాన్ని ఆ ఇంద్రద్యుమ్నునికి దర్శింపచేసినది. 

దృష్ట్వా ప్రణమ్య శిరసా విష్ణోర్భగవతః ప్రియామ్‌ । 

సంస్తూయ వివిధైః స్తోతైః కృతాంజలిరభాషత 1 ర్‌ర్‌ ॥ 

భగవంతుడైన విష్ణువుకు ప్రియమైన ఆ కళారూపాన్ని చూచి, శిరసువంచి నమస్కరించి, వివిధాలైన 
స్తోత్రాలతో స్తుతించి, చేతులు జోడించి అతడు ఈ విధంగా పలికాడు. 
ఇంద్రద్యుమ్న ఉవాచ : ఇంద్రద్యుమ్నుడు పలికాడు. 

కా త్వం దేవి విశాలాక్షి విష్ణుచిహ్నాంకితే శుభే | 

యాథాతథ్యేన వై భావం తవేదానీం బ్రవీహి మే 156 ॥ 

వైష్ణవచిహ్నాలు కల్లి, శుభకరాలైన విశాలనేత్రాలు గల ఓ దేవి! నీ వెవరవు? నీ యథార్థ స్వరూపాన్ని 
ఉన్నదున్నట్టు ఇపుడు నాకు తెలుపు. 

తస్య తద్వాక్యమాకర్ణ్య సుప్రసన్నా సుమంగలా । 

హసస్తీ సంస్మరన్విష్టుం ప్రియం బ్రాహ్మణమబ్రవీత్‌ ॥ 57 ॥ 

ఇంద్రద్యుమ్నుని మాట విని మిక్కిలి ప్రసన్నురాలు, శుభకరురాలైన ఆ దేవి విష్ణువును స్మరించి ప్రియమైన 
ఆ బ్రాహ్మణుని గూర్చి నవ్వుచు పలికినది. 
(శ్రీః ఉవాచ : లక్ష్మీదేవి పలికింది. 
న మాం పశ్యన్తి మునయో దేవాః శక్రపురోగమాః I 
నారాయణాత్మికామేకాం మాయా౭_హం తన్మయీ పరా ॥। 58 ॥ 


నన్ను మునులు, ఇంద్రుడు మొదలైన దేవతలు చూడలేరు. నేను నారాయణ స్వరూపంగల నారాయశణిని. 
ఆ నారాయణరూపమైన శ్రేష్టమైన మాయను నేను. 

న మే నారాయణాద్భేదో విద్యతే హి విచారతః । 

తన్మయ్యహం పరం (బ్రహ్మ స విష్ణుః పరమేశ్వరః 1 59 ॥ 


విచారించగా నాకు నారాయణునకు భేదం లేదు. నేనాతని ప్రతిరూపాన్ని. ఆ విష్ణువు పరబ్రహ్మ, 
పరమేశ్వరుడు. 


మొదటి అధ్యాయం | 
యే౭_ర్చయన్తీహ భూతానామాశ్రయం పురుషోత్తమమ్‌ । 
జ్ఞానేన కర్మయోగేన న తేషాం ప్రభవామ్యహమ్‌ ॥ 60 ॥ 


సమస్త భూతగణానికి ఆశ్రయభూతుడైన పరమేశ్వరుని జ్ఞానకర్మయోగాల ద్వారా ఆరాధించే వారి విషయంలో 
నా ప్రభావం పనిచేయదు. 

తస్మాదనాదినిధనం కర్మయోగపరాయణ: । 

జ్ఞానేనారాధయానన్తం తతో మోక్షమవాష్యుసి ॥ 61 ॥ 

అందువల్ల ఆద్యంతాలు లేని విష్ణువును కర్మయోగపరాయణుడవై జ్ఞానయోగంతో ఆరాధించుము. దానితో 
మోక్షాన్ని పొందగలవు. 

ఇత్యుక్తః స మునిశ్రేష్ట ఇంద్రద్యుమ్నో మహామతిః । 

ప్రణమ్య శిరసా దేవీం ప్రాంజలిః పునరబ్రవీత్‌ ॥ 62 ॥ 

ఈ విధంగా ఆ ముని శ్రేష్టునికి చెప్పగా మహాబుద్దిమంతుడైన ఇంద్రద్యుమ్నుడు తలవంచి దేవికి నమస్కరించి 
మరల ఇట్లన్నాడు. 

కథం స భగవానీశః శాశ్వతో నిష్కలో£_చ్యుతః । 

జ్ఞాతుం హి శక్యతే దేవి! బ్రూహి మే పరమేశ్వరి! 1 63 ॥ 

దేవి! పరమేశ్వరి! భగవానుడు, ప్రభువు, శాశ్వతుడు, కళంకరహితుడు అయిన అచ్యుతుడు ఏ విధంగా 
తెలియదగినవాడో. నాకు చెప్పుము. 

ఏవముక్తా? థ విహ్రేణ దేవీ కమలవాసినీ । 

సాక్షాన్నారాయణో జ్ఞానం దాస్యతీత్యాహ తం మునిమ్‌ ॥ 64 ॥ 

ఈ విధంగా బ్రాహ్మణుడు చెప్పగా కమలవాసిని అయిన లక్ష్మి ఆ మునిని గూర్చి సాక్షాన్నారాయణుడే 
జ్ఞానాన్నివ్వగలడు అని పలికినది. 
(= 

ఉభాభ్యామథ హస్తాభ్యాం సంస్పృశ్య ప్రణతం మునిమ్‌ । 

స్ఫృత్వా పరాత్సరం విష్ణుం తతైవానరధీయత 1 65 ॥ 

పిదప రెండు హస్తాలతో ఆ నమస్కరించిన మునిని స్పృశించి, పరాత్సరుడైన విష్ణువును తలచి అక్కడే 
అంతర్జానమైనది. 

సోత పి నారాయణం ద్రష్టుం పరమేణ సమాధినా । 

ఆరాధయద్ధషీకేశం ప్రణతార్తిప్రభజ్యనమ్‌ ॥ 66 ॥ 

ఆ ఇంద్రద్యుమ్నుడు నారాయణుని చూచుటకు గొప్పసమాధితో నమస్కరించిన వారి ఆర్తిని తొలగించుటలో 
(ప్రభంజనునివంటి వాడైన హృషీకేశుని ఆరాధించాడు. 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 
తతో బహుతిధే కాలే గతే నారాయణః స్వయమ్‌ । 
ప్రాదురాసీన్మహాయోగీ పీతవాసా జగన్మయః ॥ 67 ॥ 


ఆ తర్వాత చాలాకాలం గడువగా పీతాంబరుడు, జగన్యూర్తి, మహాయోగి అయిన భగవాన్‌ నారాయణుడు 
అతని ఎదుట స్వయంగా ప్రత్యక్షమైనాడు. 

దృష్ట్వా దేవం సమాయాన్తం విష్ణుమాత్మానమవ్యయమ్‌ | 

జానుభ్యామవనిం గత్వా తుష్టావ గరుడధ్వజమ్‌ ॥ 68 ॥ 


అవినాశి, పరమాత్ముడైన విష్ణువు ప్రత్యక్షం కాగా చూచి మోకాళ్ళపై ఉండి నమస్మరించి గరుడధ్వజుని 
స్తోత్రం చేసినాడు. 


ఇంద్రద్యుమ్న ఉవాచ : ఇంద్రద్యుమ్నుడు పలికాడు. 

యజ్జేశాచ్యుత గోవింద మాధవానన్త కేశవ । 

కృష్ణ విష్ణో హృషీకేశ తుభ్యం విశ్వాత్మనే నమః ॥ 69 ॥ 

ఓ యజ్ఞాలకు ప్రభువైన వాడా! అచ్యుతా, గోవిందా, మాధవా, అనంతా, కేశవా, కృష్ణా, విష్ణూ, హృషీకేశా 
విశ్వాత్మవైన నీకు నమస్కారం. 

నమో౭_స్తు తే పురాణాయ హరయే విశ్వమూర్తయే । 

సర్గస్థితివినాశానాం హేతవే£_ నన్తశక్తయే ॥ 70 ॥ 

పురాణపురుషా, విశ్వమూర్తీ, ఓ హరీ! నీవు సృష్టి స్థితి వినాశాలకు కారణమైన వాడవు. అనంతమైన శక్తి 
సంపన్నుడవు. అట్టి నీకు నమస్మారం. 

నిర్గుణాయ నమస్తుభ్యం నిష్కలాయ నమో నమః । 

పురుషాయ నమస్తే౭స్తు విశ్వరూపాయ తేనమః॥ 71 1 

నీవు నిర్గుణ స్వరూపుడవు. నిష్క్మలుడవైన నీకు నమస్కారం. విశ్వరూపుడవైన ఓ పురుషుడా! నీకు 

నమస్మారము. 


నమస్తే వాసుదేవాయ విష్ణవే విశ్వయోనయే । 
ఆదిమధ్యాన్తహీనాయ జ్ఞానగమ్యాయ తే నమః ॥ 72 ॥ 


ప్రపంచానికి కారణభూతుడవైన విష్ణూ! వాసుదేవా! నీకు నమస్కారము. ఆది-మధ్య-అంతాలు లేనివాడవు, 
జ్ఞానంతో మాత్రమే తెలియదగినవాడవైన నీకు నమస్కారము. 

నమస్తే నిర్వికారాయ నిష్రపజ్బాయ తే నమః । 

భేదాభేదవిహీనాయ నమో౭_స్వానన్షరూపిణే ॥ 783 ॥ 

నిర్వకారుడవు, ప్రపంచరహితుడవైన నీకు నమస్మారము. భేద-అభేదాలు లేనివాడవు. ఆనందస్వరూపుడవైన 
నీకు నమస్మారము. 


మొదటి అధ్యాయం 11 
నమస్తారాయ శాన్తాయ నమో౭_ప్రతిహతాత్మనే । 
అనన్తమూర్తయే తుభ్యమమూర్తాయ నమో నమః ॥ 74॥ 


సంసారసముద్రాన్ని తరింపచేసేవాడవు. శాంత స్వరూపుడవు. ఎదిరించుటకు శక్యముకాని నీకు 
నమస్మారము. అనంతమూర్తివయికూడ అమూర్తుడవే. అట్టి నీకు నమస్మారము. 


నమ రమార్ధాయ మాయాతీతాయ తే నమః । 
నమస్తే పరమేశాయ బ్రహ్మణే పరమాత్మనే 11 7/5 ॥ 


నీవు పరమార్థ స్వరూపానివి. మాయకు అతీతుడవైన నీకు నమస్కారము. నీవు ఈశ్వరులకే ఈశ్వరుడవు. 
పరమాత్మ పరబ్రహ్మరూపివైన నీకు నమస్కారము. 


నమో9_స్తు తే సుసూక్ష్మాయ మహాదేవాయ తే నమః । 
నమః శివాయ శుద్ధాయ నమస్తే పరమేష్టినే ॥ 76 ॥ 


అత్యంతసూక్ష్మ రూపుడవు. దేవతలకే దేవుడవైన మహాదేవుడవు నీకు నమస్కారము. శుద్ద స్వరూపం గల 
శివుడవు. పరమేష్టి స్వరూపుడవైన నీకు నమస్మారము. 


త్వయైతత్సృష్టమఖీలం త్వమేవ పరమా గతిః । 
త్వం పితా సర్వభూతానాం త్వం మాతా పురుషోత్తమ ॥ 77 ॥ 
నీవే ఈ సమస్తాన్ని సృష్టించావు. పరమగతివి నీవే. సమస్తప్రాణి కోటికి తండ్రివి. పురుషోత్తమా! నీవే 


సేప 
pr) 
సేప 
par.) 


త్వమక్షరం పరంధామ చిన్మాత్రం వ్యోమ నిష్కలమ్‌ । 

సర్వస్యాధారమవ్వ్యక్తమనన్తం తమసః పరమ్‌ ॥ 78 ॥ 

నాశంలేని శ్రేష్టమైన పరమస్మానానివి నీవే. చిత్‌ స్వరూపుడవు. ఆకాశము, ఏ భేదమూ లేనివాడవు నీవే. 
అందరికీ ఆధారానివి. అవ్యక్తుడవు, అనంతుదవు. తమస్సుకతీతుడవై నిత్యప్రకాశస్వరూపము గలవాడవు. 

ప్రపశ్యన్తి పరాత్మానం జ్ఞానదీపేన కేవలమ్‌ । 

ప్రపద్యే భవతో రూపం తద్విష్టోః పరమం పదమ్‌ ॥ 79 ॥ 

కేవలం జ్ఞానమనే దీపంతో పరమాత్ముడవైన నిన్ను చేరుకొని నీ ఆ రూపాన్ని శరణుపొందుతారు. అదే 
విష్ణువు యొక్క పరమపదము. దానిని నేను శరణు పొందుతున్నాను. 

ఏవం స్తువన్తం భగవాన్‌ భూతాత్మా భూతభావనః । 

ఉభాభ్యా మథ హస్తాభ్యాం పస్పర్శ ప్రహసన్నివ ॥ 80 ॥ 

ఈ విధంగా స్తోత్రం చేస్తున్న ఇంద్రద్యుమ్నుణ్ణి సమస్త ప్రాణులకు ఆత్మరూపుడైన, భూతభావనుడైన 
విష్ణువు రెండు చేతులతో చిరునవ్వు నవ్వుతూ స్పృశించాడు. 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 
స్పృష్టమాత్రో భగవతా విష్ణునా మునిపుంగవః | 
యథావత్పరమం తత్త్వం జ్ఞాతవాంస్తత్రసాదతః ॥ 81 ॥ 


విష్ణుభగవానుడు స్పృశించుట తోడనే ముని శ్రేష్టుడైన ఇంద్రద్యుమ్నునికి భగవంతుని దయతో యథార్థమైన 
పరమ తత్వజ్ఞానం తెలియవచ్చినది. 

తతః ప్రహృష్టమనసా ప్రణిపత్య జనార్దనమ్‌ । 

ప్రోవాచోన్నిధపద్మాక్షం పీతవాససమచ్యుతమ్‌ ॥ 82 ॥ 


ఆ తర్వాత సంతోషించిన మనసుతో జనార్దనునకు నమస్మరించి వికసించిన పద్మం వంటి నేత్రాలు గల 
పీత్రాంబరధారియగు అచ్యుతునితో ఇంద్రద్యుమ్నుడిట్లన్నాడు. 

త్వత్రసాదాదసన్టిగ్గముత్సన్నం పురుషోత్తమ । 

జ్ఞానం బ్రహ్మైకవిషయం పరమానన్దసిద్ధిదమ్‌ 1 838 ॥ 

ఓ పురుషోత్తమా! నీ దయతో నాకు పరమానందసిద్ధినొసగే ప్రత్యేకమైన బ్రహ్మసంబంధమైన విషయంలో 
సందేహం లేకుండా జ్ఞానప్రాప్తి కలిగినది. 


నమో భగవతే తుభ్యం వాసుదేవాయ వేధసే । 
కిం కరిష్యామి యోగేశ! తన్మే వద జగన్మయ! ॥ 84 ॥ 


భగవంతుడవు వాసుదేవుడవు వేధసుడవు అయిన నీకు నమస్మరించుచున్నాను. ఓ యోగేశుడా! జగన్మయా! 
నేనేమి చేయవలెనో తెలుపవలసినది. 

శ్రుత్వా నారాయణో వాక్యమి(నద్యుమ్నస్య మాధవః । 

ఉవాచ సస్మితం వాక్యమశేషం జగతో హితమ్‌ ॥ రిర్‌॥ 


ఇంద్రద్యుమ్నుని వాక్యాన్ని మాధవుడైన నారాయణుడు విని చిరునవ్వుతో సమస్తమైన జగత్తునకు హితాన్ని 
కలిగించే వాక్యాన్ని పలికాడు. 


శ్రీభగవానువాచ :- టశ్రీభగవానుడిట్లు పలికాడు. 


వర్ణాశ్రమాచారవతాం పుంసాం దేవో మహేశ్వరః । 
జ్ఞానేన భక్తియోగేన పూజనీయో న చాన్యథా ॥ 86 ॥ 


వర్ణాశ్రమాచారాలు గల వ్యక్తులు జ్ఞానంతోను, భక్తియోగంతోను దేవుడైన మహేశ్వరుని పూజించవలెను. 
వేరు సాధనాలతో కాదు. 


విజ్ఞాయ తత్పరం తత్వం విభూతిం కార్యకారణమ్‌ । 
ప్రవృత్తిజ్చాపి మే జ్ఞాత్వా మోక్షార్థీశ్వరమర్చయేత్‌ 1 87 ॥ 


మొదటి అధ్యాయం 13 
మోక్షం కోరేవాడు చేయాల్సిన పని ఆ పరమతత్త్వము, విభూతి అట్లే కార్యకారణరూపాన్ని బాగా తెలుసుకొని, 
అట్లే నా ప్రవృత్తిని గుర్తించి ఈశ్వరుని ఉపాసించవలెను. 
సర్వసంగాన్పరిత్యజ్య జ్ఞాత్వా మాయామయం జగత్‌ | 
అద్వైతం భావయాత్మానం ద్రక్ష్యసే పరమేశ్వరమ్‌ ॥ 88 ॥ 


అన్ని విధాలైన ఆసక్తులను పరిత్యజించి ఈ సంసారం మాయారూపమని తెలుసుకొని నీలోనే అద్వైత 
భావన పొందాలి. అట్లా చేసినపుడు ఓ ఇంద్రద్యుమ్నుడా! పరమేశ్వరుణ్ణి దర్శించగలవు. 


త్రివిధాం భావనాం బ్రహ్మన్రోచ్యమానం విబోధ మే । 
ఏకా మద్విషయా తత్ర ద్వితీయా వ్యక్తసంశ్రయా ॥ 89 ॥ 


ఓ ఇంద్రద్యుమ్నుడా! మూడు విధాలైన భావనలున్నవి. వానిని నీకు వివరిస్తాను విను. వానిలో మొదటిది 
నా సంబంధమైన సుగుణస్వరూపాలను భావించటం. రెండవది వ్యక్తసంశ్రయం. అనగా భగవంతుని విరాట్‌ 
స్వరూపాన్ని ఆశ్రయించి ఉపాసించటం. 


అన్యా చ భావనా బ్రాహ్మీ విజ్లేయా సా గుణాతిగా । 
ఆసామన్యతమాజ్బాథ భావనాం భావయేద్భుధః ॥ 90 ॥ 


మూడవది (బ్రహ్మజ్ఞాన విషయమైనది. గుణాతీతమైన (బ్రహ్మను ఉపాసించటమే బ్రాహ్మీభావన. వీనిలో 
ఒకదాన్ని ఆశ్రయించి ఉపాసన చేయాలి. ఇది బుద్దిమంతుడుపాసించే విధానం. 

అశక్తః సంశ్రయేదాద్యామిత్యేషా వైదికీ (శ్రుతిః | 

తస్మాత్సర్వప్రయత్నేన తన్నిష్టస్తత్సరాయణః I 

సమారాధయ విశ్వేశం తతో మోక్షమవాప్ప్వుసి ॥ 91॥ 


అశక్తుడు మొదటి దానినాశ్రయించాలని వేదమతం. అందువల్ల ఓ ఇంద్రద్యుమ్నా! అన్ని ప్రయత్నాల 
ద్వారా జగత్‌స్వామి అయిన విష్ణువునారాధిస్తూ ఆతనియందే నిష్ట కలిగి, ఆయన ఆశ్రయాన్ని పొందాలి. అప్పుడే 
మోక్షాన్ని పొందగలవు. 


ఇంద్రద్యుమ్న ఉవాచ : ఇంద్రద్యుమ్నుడు పలికాడు. 


కిన్తత్సరతరం తత్త్వం కా విభూతిర్ణనార్దన । 
కిజ్మార్యం కారణం కస్తం ప్రవృత్తిశ్చాపి కా తవ ॥ 92॥ 


ఓ జనార్దనా! ఆ పరాత్పరుని తత్త్వమేమిటి? విభూతి ఏమిటి? కార్యము-కారణము ఏమిటి? నీవెవరవు, 
నీ ప్రవృత్తి ఏమిటి? 


(శీభగవానువాచ : శ్రీభగవంతుడిలా పలికాడు. 
పరాత్సరతరం తత్త్వం పరంబ్రహ్మైకమవ్యయమ్‌ ॥ 98 ॥ 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 
పరం కంటే పరతరమైన తత్త్వం అఖండమైన పరటబ్రహ్మమొక్కటే. 


నిత్యానన్గమయం జ్యోతిరక్షరం తమసః పరమ్‌ । 
ఐశ్వర్యం తస్య యన్నిత్యం విభూతిరితి గీయతే ॥ 94॥ 


అది నిత్యానందస్వరూపము, స్వయంప్రకాశం కలది. అవినాళి, అంధకారంకంటె ఎప్పుడు పరమైనదే. 
ఆ పరమాత్మ ఐశ్వర్యమే విభూతి అనే పేరు కలది. 

కార్యం జగదథావ్యక్తం కారణం శుద్ధమక్షరమ్‌ | 

అహం హి సర్వభూతానామన్తర్యామీ శ్వరః పరః ॥ 95 ॥ 

ఈ సంసారమే పరమాత్మ కార్యరూపం. అవినాళి విశుద్ధమైన అవ్యక్తతత్వమే కారణరూపం. నేనే ఈ 

సమస్త ప్రాణుల్లో ఉండే అంతర్యామి పరమేశ్వరుణ్ణి. 

సర్గస్థిత్యన్తకర్భత్వం ప్రవృత్తిర్మమ గీయతే । 

ఏతద్విజ్ఞాయ భావేన యథావదఖిలం ద్విజ ॥ 

తతస్తం కర్మయోగేన శాశ్వతం సమ్యగర్పయ ॥ 96 ॥ 

సృష్టి-స్థి -స్థితి- సంహారాలే నా ప్రవృత్తిగా చెప్పబడినది. ఓ బ్రాహ్మణుడా! ఈ విషయాలన్నింటి యథార్థ 
రూపాన్ని తెలుసుకొని కర్మయోగం ద్వారా (శ్రద్ధ కలవాడవై ఆ సనాతనుడైన ఈశ్వరుని బాగా అర్చించు. 
ఇంద్రద్యుమ్న ఉవాచ : ఇంద్రద్యుమ్నుడు చెప్పాడు. 

కే తే వర్ణాశ్రమాచారా యైః సమారాధ్యతే పరః । 97 ॥ 

పరమాత్మను ఆరాధించటానికి వర్ణాశ్రమాచారాలు ఏవి? 

జ్ఞానల్బ కీదృశం దివ్యం భావనాత్రయసంస్థితమ్‌ । 

కథం సృష్టమిదం పూర్వం కథం సం(హియతే పునః ॥ 98 ॥ 

భావనాత్రయంతో కలిసి ఉన్న దివ్యజ్ఞానమెటువంటిది? ఈ సృష్టి ఏ విధంగా జరిగింది? మళ్ళీ ఎట్లా దీని 
సంహారం జరుగుతుంది? 


కియత్యః సృష్టయో లోకే వంశా మన్వన్తరాణి చ । 
కాని తేషాం ప్రమాణాని పావనాని వ్రతాని చ ॥ 99 ॥ 


లోకంలో ఎన్ని సృష్టులు ఉన్నాయి? వంశాలెన్ని? మన్వంతరాలెన్ని? వాని ప్రమాణాలేవి? పవిత్రమైన 
(వ్రతాలేవి? 

తీర్జాన్యర్మాదిసంస్థానం పృథివ్యాయామవిస్తరమ్‌ I 

కతి ద్వీపాః సముద్రాశ్చ పర్వతాశ్చ నదీనదాః ॥ 

బ్రూహి మే పుండరీకాక్ష యథావదధునా పునః । 100॥ 


మొదటి అధ్యాయం క 


తీర్చాలెన్ని? సూర్యాది గ్రహాల స్థితి ఎటువంటిది? పృథివి పొడవు- వెడల్పు ఎంత? ద్వీపాలు, పర్వతాలు, 
నదీనదాలు ఎన్ని? ఓ పుండరీకాక్షా! ఉన్నదున్నట్టుగా సమస్తం నాకు తెలుపుము. 


శ్రీకూర్మ ఉవాచ : శ్రీకూర్మస్మామి ఇట్లన్నాడు. 
ఏవముకో 9_థ తేనాహం భక్తానుగ్రహకామ్యయా । 101 ॥ 


యథావదఖభిలం సమ్యగవోచం మునిపుంగవాః । 
వ్యాఖ్యాయా శేషమేవేదం యత్పృష్టో౭ హం ద్విజేన తు॥ 1021 


ఈ విధంగా అతడు నాతో పలుకగా భక్తుని అనుగ్రహించాలనే కోరికతో ఓ ముని పుంగవులారా! ఆ 
బ్రాహ్మణుడు అడుగగా ఉన్నదున్నట్లు నేను విస్తరంగా అతనికి వివరించాను. 


అనుగృహ్య చ తం విప్రం తతైవాన్తర్షితోల భవమ్‌ I 
సో౭ పి తేన విధానేన మదుక్తేన ద్విజోత్తమాః 1 103 ॥ 


ఆరాధయామాస పరం భావపూతః సమాహితః । 

త్యక్త్వా పుత్రాదిషు స్నేహం నిర్వనో నిష్పరిగ్రహః ॥ 104 ॥ 

సన్న్వ్యస్య సర్వకర్మాణి పరం వైరాగ్యమా్రితః । 

ఆత్మన్యాత్మాన మ స్వీక్ష్య స్వాత్మన్యేవాఖీలం జగత్‌ ॥ 105 ॥ 

సంప్రాప్య భావనామన్యాం బ్రాహ్మీమక్షరపూర్వికామ్‌ । 

అవాప పరమం యోగం యేనైకం పరిపశ్యతి ॥ 106 ॥ 

ఆ విప్రుణ్ణి అనుగ్రహించి అక్కడే అంతర్జానమైనాను. ఓ బ్రాహ్మణశ్రేష్టులారా! ఆ విప్రుడుకూడా నేను 
చెప్పిన విధానంతో భావనాసహితచిత్తుడై పరమతత్తాన్ని ఆరాధించాడు. పుత్రాదులయందు స్నేహాన్ని వీడి, 
సుఖ-దుఃఖాది ద్వంద్వాన్ని వదలి, ఏ దానాన్ని తీసుకోకుండా అన్ని కర్మలు పరిత్యజించి పరమవైరాగ్యాన్ని 
ఆశ్రయించాడు. తన ఆత్మలో పరమాత్మదర్శనం చేసుకొని, తన ఆత్మలోనే సంపూర్ణవిశ్వాన్ని గుర్తించాడు. అక్షరతత్త 
సంబంధమైన చివరి బ్రాహ్మీభావనను పొందాడు. దానితో అద్వితీయమైన తత్త్వసాక్షాత్మారం పరమమైన యోగాన్ని 
పొందాడు. 


యం వినిద్రా జితశ్వాసాః కాంక్షన్తే మోక్షకాంక్షిణః | 

తతః కదాచిద్యోగీంద్రో బ్రహ్మాణం ద్రష్టుమవ్యయమ్‌ ॥ 107 ॥ 

జగామాదిత్యనిర్దేశాన్మానసోత్తరపర్వతమ్‌ 1 

ఆకాశేనైవ విప్రేంద్రో యోగైశ్వర్యప్రభావతః ॥ 108 ॥ 

ఆ తత్వాన్ని నిద్రను వదలినవారు, శ్వాసను జయించినవారు మోక్షార్థులు సాక్షాత్మరించుకుంటారు. 
ఒకప్పుడాతడు అవ్యయుడైన బ్రహ్మను చూడటానికి వెళ్ళాడు. సూర్యుడు నిర్దేశించిన మానసోత్తర పర్వతాన్ని 
గూర్చి ఆ బ్రాహ్మణుడు యోగసంపత్‌ప్రభావంతో ఆకాశమార్గంద్వారా బయలుదేరినాడు. 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 


విమానం సూర్యసజ్క్మాశం ప్రాదుర్భూతమనుత్తమమ్‌ । 

అన్వగచ్చన్దేవగణా గన్భర్వాప్పరసాం గణాః ॥ 109 1 

సూర్యుని వలె ప్రకాశించే ఉత్తమ విమానం ప్రత్యక్షమైనది. దేవగణాలు, గన్ధర్వాప్పరసల గణాలు అతనిని 
అనుసరించినవి. 

దృష్ట్వా౭ న్యే పథి యోగీంద్రం సిద్ధా బ్రహ్మర్షయో యయుః । 

తతః స గత్వా౭_నుగిరిం వివేశ సురవన్దితమ్‌ ॥ 110 ॥ 

మార్గంలో ఆ యోగీంద్రుని చూచి మిగిలిన సిద్దులు, (బ్రహ్మర్షులు వెంట వెళ్ళారు. తర్వాత అతడు దేవతలు 
నమస్కరించే పర్వతాన్ని చేరుకున్నాడు. 

స్థానం తద్యోగిభిర్జుష్టం యత్రాస్తే పరమః పుమాన్‌ | 

సంప్రాప్య పరమం స్థానం సూర్యాయుతసమప్రభమ్‌ ॥ 111 ॥ 

వివేశ చాన్తర్భవనం దేవానాళ్బు దురాసదమ్‌ | 

విచిన్రయామాస పరం శరణ్యం సర్వదేహినామ్‌ ॥ 112॥ 


ఆ స్థానం యోగులు అనుభవించేది. అక్కడే పరమపురుషుడు నివసించేది. ఆ స్థానం పదివేల సూర్యుల 
కాంతులతో సమానంగా (ప్రకాశిస్తున్నది. అక్కడికి చేరుకొని ఇంద్రద్యుమ్నుడు దేవతలకు కూడ చేరరాని 
అంతర్హహంలోనికి ప్రవేశించాడు. సమస్త ప్రాణులకు శరణ్యుడైన పరబ్రహ్మను గూర్చి ధ్యానించాడు. 


అనాదినిధనం చైవ దేవదేవం పితామహమ్‌ । 

తతః ప్రాదురభూత్తస్మిన్‌ ప్రకాశ పరమాద్భుతః ॥ 113 ॥ 

ఆది-అంతాలు లేనివాడు దేవాదిదేవుడైన పితామహుని ధ్యానించాడు. అతడు ధ్యానించగానే పరమాత్మకు 
సంబంధించిన ప్రకాశం ప్రాదుర్భవించింది. 

తన్మధ్యే పురుషం పూర్వమపశ్యత్‌ పరమంపదమ్‌ । 

మహాన్తం తేజసో రాశిమగమ్యం బ్రహ్మవిద్విషామ్‌ ॥ 114 ॥ 

ఆ ప్రకాశం మధ్య తేజోరాశి రూపంలో బ్రహ్మను ద్వేషించే వారికి చేరరానిదైన గొప్ప పరమపద స్వరూపమైన 
పూర్వపురుషుని దర్శించుకున్నాడు. 

చతుర్ముఖముదారాబ్గమర్చిర్భిరుపశోభితమ్‌ | 

సో౭ పి యోగినమన్వీక్ష్య ప్రణమంతముపస్థితమ్‌ 1 115 ॥ 

ప్రత్యుద్దమ్య స్వయం దేవో విశ్వాత్మా పరిషస్వజే | 

పరిష్వక్తస్య దేవేన ద్విజేంద్రస్యాథ దేహతః 1 116 ॥ 


మొదటి అధ్యాయం 


నిర్గత్య మహతీ జ్యోత్స్నా వివేశాల 9 దిత్యమబ్దలమ్‌ 1 

బుగ్యజుస్సామసంజ్ఞం తత్పవిత్రమమలం పదమ్‌ ॥ 117 ॥ 

అతడు నాలుగు ముఖాలతో శుభలక్షణాలు గల శరీరావయవాల కాంతులతో అలంకృతుడు. ఆ 
పరమపురుషుడు కూడ యోగి అయిన ఇంద్రద్యుమ్నుని చూచినాడు. అతడు నమస్కరిస్తూ దగ్గరకు చేరినాడు. 
అతణ్ణి స్వయంగా విశ్వాత్ముడైన పితామహుడు ఎదురేగి కౌగిలించుకున్నాడు. అట్లా కౌగిలించుకోగానే ఆ ద్విజేంద్రుని 
దేహం నుండి గొప్ప జ్యోతి బయలువెడలి ఆదిత్యమండలాన్ని ప్రవేశించింది. ఆ స్థానం పవిత్రము, నిర్మలమై 
బుక్‌-యజు-స్సామములనే పేర్లు కల్గినది. 

హిరణ్యగర్భో భగవాన్‌ యత్రాస్తే హవ్యకవ్యభుక్‌ | 

ద్వారం తద్యోగినామాద్యం వేదాంతేషు ప్రతిష్టితమ్‌ 1 118 ॥1 

దేవతలకిచ్చే హవ్యాన్ని పితరుల కిచ్చే కవ్యాన్ని అనుభవించే హిరణ్యగర్భుడు నివసించే స్థానమది. అతడు 
వేదాంతంలో ప్రతిపాదితులైన యోగులకు మొదటి ప్రవేశ ద్వారము. 

బ్రహ్మతేజోమయం శ్రీమద్దష్టా చైవ మనీషిణామ్‌ । 

దృష్టమాత్రో భగవతా బ్రహ్మణా౭_ర్చిర్మయో మునిః ॥ 119 ॥ 

అపశ్యదైశ్వరం తేజః శాన్తం సర్వత్రగం శివమ్‌ । 

స్వాత్మానమక్షరం వ్యోమ యత్ర విష్ణోః పరం పదమ్‌ ॥ 120 ॥ 

బ్రహ్మతేజోయుక్తుడైన సంపదకలవాడు, మనీషుల నిష్ట కూడ అతడే. భగవంతుడైన బ్రహ్మదేవుడు చూడగానే 
ఇంద్రద్యుమ్నముని తేజోరూపుడై అంతటా వ్యాపించినది, పరమ కల్యాణకారమైనది, అయిన పరమేశ్వర సంబంధ 
తేజస్సును తనస్వరూపమే కల్గిన దానిని అవినాశి, వ్యోమరూపాన్ని చూచినాడు. అదే విష్ణువు పరమపదము. 

ఆననమచలం బ్రహ్మ స్థానం తత్సరమేశ్వరమ్‌ । 

సర్వభూతాత్మభూతస్థః పరమైశ్వర్యమాస్థితః 1 121 ॥ 

ఆనందరూపము, అచలము అయిన ఆ బ్రహ్మస్థానం పరమేశ్వర రూపమైనది. అన్ని ప్రాణులలో తన 
ఆత్మనే చూచే ఆ యోగి ఇంద్రద్యుమ్నుడు పరమైశ్వర్యంలో నిలిచినాడు. 

ప్రాప్తవానాత్మనో ధామ యత్తన్మోక్షాఖ్యమవ్యయమ్‌ I 

తస్మాత్సర్వప్రయత్నేన వర్ణాశ్రమవిధౌ స్థితః ॥ 

సమాశథ్రిత్యాన్తిమం భావం మాయాం లక్ష్మీం తరేద్బుధః 1122॥ 

మోక్షమనే పేరు కల అవ్యయము అయిన పరమాత్మ స్థానాన్ని ఆ ఇంద్రద్యుమ్నుడు పొందాడు. అందువల్ల 
అన్ని ప్రయత్నాలతో వర్ణాశ్రమవిధిలో ఉండి బుద్ధిమంతుడైనవాడు అంతిమభావాన్ని ఆశ్రయించి లక్ష్మీరూపమైన 
మాయనుండి బయట పడాలి. 
సూత ఉవాచ : సూతుడు అన్నాడు. 

వ్యాహృతా హరిణా త్వేవం నారదాద్యా మహర్షయః ॥ 128 ॥ 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 
శక్రేణ సహితాః సర్వే పప్రచ్చుర్గరుడధ్వజమ్‌ । 
హరి ఈ విధంగా చెప్పగా ఇంద్రునితో కూడ నారదాది మహర్షులు గరుడధ్వజుడైన విష్ణువును ఇట్లడిగారు. 
బుషయః ఊచుః : బుషులు పలికారు. 

దేవదేవ! హృషీకేశ! నాథ! నారాయణావ్యయ! ॥ 124 ॥ 

తద్వదాశేషమస్మాకం యదుక్తం భవతా పురా । 

ఇంద్రద్యుమవ్నూయ విప్రాయ జ్ఞానం ధర్మాదిగోచరమ్‌ 1 125 ॥ 

శుశ్రూషుశ్చాప్యయం శక్రః సఖా తవ జగన్మయ । 

తతః స భగవాన్‌ విష్ణుః కూర్మరూపీ జనార్దనః | 126 ॥ 

రసాతలగతో దేవో నారదాద్యైర్మహర్షిభిః । 

పృష్టః ప్రోవాచ సకలం పురాణం కౌర్మముత్తమమ్‌ ॥ 127 ॥ 

సన్నిధౌ దేవరాజస్య తద్వక్ష్యే భవతామహమ్‌ । 

ఓ దేవదేవుడా! హృషీకేశా! ప్రభువా! నాశరహితుడవైన నారాయణా! పూర్వం నీవు ఇంద్రద్యుమ్నునికి 
చెప్పిన ధర్మాది రూపమైన జ్ఞానాన్ని గూర్చి సమస్తము మాకు చెప్పుము. ఓ జగన్నూర్తీ! ఈ నీ సఖుడు ఇంద్రుడు 
వినాలనే ఉత్సాహంతో ఉన్నాడు. తర్వాత భగవంతుడైన విష్ణువు కూర్మరూపం దాల్చిన జనార్దనుడు రసాతలంలో 
ఉన్న దేవుడు నారదాది మహర్చులడుగగా ఉత్తమమైన కూర్మపురాణం మొత్తం ఇంద్రుని సన్నిధానంలోనే చెప్పాడు. 
దాన్ని మీకు నేను వివరిస్తాను. 

ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం మోక్షప్రదం నృణామ్‌ ॥ 128 ॥ 

పురాణశ్రవణం విప్రాః! కథనజ్బ విశేషతః । 

శ్రుత్వా చాధ్యాయమేకైకం సర్వపాపైః ప్రముచ్యతే ॥ 129 ॥ 

ఉపాఖ్యానమథైకం వా బ్రహ్మలోకే మహీయతే । 

ఇదం పురాణం పరమం కౌర్మం కూర్మస్వరూపిణా 1 130॥n 

ఉక్తం వై దేవదేవేన శ్రద్ధాతవ్యం ద్విజాతిభిః ॥ 131 ॥ 

మానవులకు ధన్యతను చేకూర్చేది, కీర్తిని కలుగ చేసేది, ఆయుషాన్ని వృద్ధి పొందించేది, పుణ్యాన్ని 
మోక్షాన్ని ఇచ్చేది ఈ పురాణము. ఓ విప్రులారా! ఎవరైనా ఈ పురాణాన్ని విశేషంగా ఏదోవిధంగా విన్నా. ఒక్కొక 
అధ్యాయాన్ని విన్నా సమస్త పాపాలనుండి ముక్తుడవుతాడు. ఒక్క ఉపాఖ్యానాన్ని విన్నా బ్రహ్మలోకంలో గౌరవం 
పొందగలడు. ఈ కూర్మపురాణం శ్రేష్టమైనది. కూర్మరూపంలో ఉన్న విష్ణువు వివరించినది. అందువల్ల ద్విజులందరు 
విశ్వసింపతగినది. 
ఇతి శ్రీకూర్మపురాణే ఇన్టద్యుమ్నస్య మోక్షప్రాప్తివర్ణనం నామ ప్రథమోధ్యాయః 111 ॥ 

కూర్మపురాణంలో ఇంద్రద్యుమ్నుని మోక్షసిద్ధి వర్ణనమనే ప్రథమాధ్యాయం ॥1॥ 


ద్వితీయో9_ధ్యాయః - రెండవ అధ్యాయం 
వర్ణా శ్రమవర్ణనమ్‌ - వర్గాశ్రమవర్ణనం 


శ్రీకూర్మ ఉవాచ : శ్రీకూర్మస్వామి పలికాడు. 

శృణుధ్వమృషయః సర్వే యతృృష్ణ్టో౭ హం జగద్ధితమ్‌ I 

వక్ష్యమాణం మయా సర్వమినద్యుమ్నాయ భాషితమ్‌ ॥ 1॥ 

ఓ బుషులారా! లోకహితం కొరకు మీరు నన్నడిగిన విషయం, ఇంద్రద్యుమ్నునికి నను చెప్పిన విషయమంతా 
నేను చెప్పుచున్నాను. మీరు వినండి. 

భూతైర్భవ్యైర్భ వద్ది శ్చ చరితైరుపబ్బంహితమ్‌ I 

పురాణం పుణ్యదం న్యాణాం మోక్షధర్మానుకీర్తనమ్‌ ॥ 2 ॥ 

ఈ కూర్మపురాణంలో భూత-వర్తమాన -భవిష్యత్‌ కాలాల్లో జరిగిన వృత్తాంతాలు విస్తరంగా చెప్పబడినవి. 
ఇది మనుష్యులకు పుణ్యప్రదము, మోక్షధర్మాలను వివరించేది. 

అహం నారాయణో దేవః పూర్వమాసీన్న మే పరమ్‌ । 

ఉపాస్య విపులాం నిద్రాం భోగిశయ్యాం సమాశ్రితః ॥ 8 ॥ 

నేనే నారాయణదేవునిగా పూర్వకాలంలో ఉంటిని. నేను తప్ప మరెవరూ లేరు. నేను గాఢమైన 
యోగనిద్రనాశ్రయించి శేషశయ్యపై పడుకున్నాను. 

చిన్తయామి పునః సృష్టిం నిశాన్తే ప్రతిబుధ్య తు | 

తతో మే సహసోత్సన్నః ప్రసాదో మునిపుంగవాః! ॥ 4 ॥ 

మునిశ్రేష్టులారా! తెల్లవారి లేచి పునస్సుష్టి కొరకు ఆలోచిస్తున్నాను. అపుడు నాకెంతో ప్రసన్నత ఏర్పడినది. 

చతుర్ముఖస్తతో జాతో బ్రహ్మా లోకపితామహః । 

తదన్తరేం_ భవత్రోధః కస్మాచ్చిత్మారణాత్తదా 1 51 

తర్వాత లోకానికి పితామహుడైన (బ్రహ్మ నాలుగు ముఖాలు కలవాడై ఆవిర్భవించాడు. అంతలో ఏ 
కారణంగానో క్రోధం కలిగింది. 

ఆత్మనో మునిశార్జూలాస్తత్ర దేవో మహేశ్వరః । 

రుద్రః క్రోధాత్మకో జజ్జే శూలపాణిప్రిలోచనః ॥ 6 ॥ 

ఆ సమయంలో క్రోధాత్మకుడైన మహేశ్వరదేవుడు రుద్రుడు శూలాన్ని ధరించి మూడు నేత్రాలతో జన్మించాడు. 

తేజసా సూర్యసజ్మాశ (స్రెలోక్యం సందహన్నివ। 

తదా శ్రీరభవద్దేవీ కమలాయతలోచనా ॥ 7॥ 


20 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


అతడు తన తేజస్సుతో సూర్యప్రకాశం వంటి ప్రకాశం కలవాడై ముల్లోకాలను సంహరించే వానివలె 
ఉన్నాడు. అపుడు కమలం వలె విశాల నేత్రాలుగల లక్ష్మీదేవి ప్రాదుర్భవించింది. 

సురూపా సౌమ్యవదనా మోహినీ సర్వదేహినామ్‌ I 

శుచిస్మితా సుప్రసన్నా మంగళా మహిమాస్పదా ॥ 8॥ 

ఆమె సుందరరూపం, ప్రసన్నమైన ముఖం సమస్త ప్రాణులను మోహితులను చేయగలది. పవిత్రమైన 
చిరునవ్వు గలది, మిక్కిలి ప్రసన్నురాలు, శుభకారిణి, మహిమలు కలది. 

దివ్యకాంతిసమాయుక్తా దివ్యమాల్యోపశోభితా | 

నారాయణీ మహామాయా మూలప్రకృతిరవ్యయా ॥ 9 ॥ 

దివ్యమైన కాంతి కలిగి, దివ్యమైన మాలికలు ధరించినది. నాశరహిత అయిన మహామాయ, 
మూలప్రకృతిరూపిణి సాక్షాన్నారాయణి. 

స్వధామ్నా పూరయన్తీదం మత్ప్సార్వ్వం సముపావిశత్‌ । 

తాం దృష్ట్వా భగవాన్‌ బ్రహ్మా మామువాచ జగత్సతిమ్‌ ॥ 10 ॥ 

తన కాంతితో ఈ సంసారాన్ని పూరిస్తూ నా ప్రక్కగా కూర్చున్నది. ఆమెను చూచి ప్రపంచానికి ప్రభువైన 
నన్ను పూజ్యుడైన బ్రహ్మ అడిగాడు. 

మోహాయాశేషభూతానాం నియోజయ సురూపిణీమ్‌ । 

యేనేయం విపులా సృష్టిర్వర్థతే మమ మాధవ! ॥ 11॥ 

ఓ (ప్రభూ! సమస్త ప్రాణులను మోహితులను చేయటానికి ఈ సురూపిణి అయిన దేవిని నియమించు. 
అందువలన నా యీ విపులమైన సృష్టి మరింత వృద్ధి చెందుతుంది. 

తథోక్షోం హం (శ్రియం దేవీమబ్రవం ప్రహసన్నివ । 

దేవీదమఖిలం విశ్వం సదేవాసురమానుషమ్‌ ॥ 12 ॥ 

మోహయిత్వా మమాదేశాత్సంసారే వినిపాతయ । 

జ్ఞానయోగరతాన్గాన్లాన్‌ బ్రహ్మిష్టాన్‌ బ్రహ్మవాదినః ॥ 18 ॥ 

అక్రోధనాన్‌ సత్యపరాన్నూరతః పరివర్ణయ । 

ధ్యాయినో నిర్మమాన్‌ శానా న్ధార్మికాన్వేదపారగాన్‌ 1 14 ॥ 

యాజినస్తాపసాన్విప్రాన్దూరతః పరివర్ణయ । 

వేదవేదాన్తవిజ్ఞానసంఛిన్నాశేషసంశయాన్‌ 1 15 1 


మహాయజ్ఞపరాన్విప్రాన్దూరతః పరివర్ణయ I 
యే యజంతి జపైర్లోమైర్దేవదేవం మహేశ్వరమ్‌ 1161 


రెండవ అధ్యాయం స 


స్వాధ్యాయేనేజ్యయా దూరాత్తాన్‌ ప్రయత్నేన వర్ణయ । 

భక్తియోగసమాయుక్తానీశ్వరార్పితమానసాన్‌ 1 1711 

ప్రాణాయామాదిషు రతాన్గ్జూరాత్సరిహరామలాన్‌ । 

ప్రణవాసక్తమనసో రుద్రజప్యపరాయణాన్‌ ॥ 18 ॥ 

అథర్వశిరసో ౨_ధ్యేత్యాన్‌ ధర్మజ్ఞాన్‌ పరివర్ణయ । 

బహునాల_ త్ర కిముక్తేన స్వధర్మపరిపాలకాన్‌ 1 19 ॥ 

ఈశ్వరారాధనరతాన్మన్నియోగాన్న మోహయ । 

ఏవం మయా మహామాయా ప్రేరితా హరివల్లభా ॥ 20 ॥ 

బ్రహ్మ అట్లా చెప్పగా నేను నవ్వుతూ లక్ష్మీదేవితో ఇట్లన్నాను. “ఓ దేవీ! దేవ-అసుర-మనుష్యాది సమస్త 
విశ్వాన్ని నా ఆదేశంతో మోహింప చేసి సంసారంలో పడవేయి. జ్ఞానయోగరతులను, జితేంద్రియులను, 
బ్రహ్మనిష్టకలవారిని, బ్రహ్మవాదులను, క్రోధంలేని సత్యపరాయణులను దూరంగా వదులు. ధ్యానించేవారిని, 
మమకారం లేనివారిని, శాంతస్వభావంకల ధార్మికులను, వేదాధ్యయనం చేసిన వారిని, యజ్ఞం చేసేవారిని, 
తాపసులైన విప్రులను దూరంగా వదులు. వేదవేదాంత విజ్ఞానంతో అశేషసంశయాలను పోగొట్టేవారిని 
మహాయజ్ఞపరులైన విప్రలను దూరంగా వదిలిపెట్టు. జపాలతో హోమాలతో మహేశ్వరుడైన దేవుని పూజించేవారిని 
స్వాధ్యాయంతో పూజించేవారిని ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టు. భక్తి యోగంలో ఉన్న వారిని, ఈశ్వరుని యందు 
మనసు నిల్చిన వారిని ప్రాణాయామాదుల్లో నిశ్చలమైన వారిని దూరంగా వదులు. ప్రణవంలో ఆసక్తమైన 
మనసుకలవారిని, రుద్రమంత్రాలు జపించేవారిని, అథర్వవేదాధ్యయనపరులైన ధర్మజ్ఞులను వదలుము. 

ఇంకా అధికంగా చెప్పేదేమున్నది తమధర్మాన్ని పాలించేవారిని నా ఆజ్ఞతో ఈశ్వరారాధనలో నిష్ట కలవారిని 
మోహింపచేయకు. ఈ విధంగా హరివల్లభ అయిన లక్ష్మీదేవిని ప్రేరేపించినాను. 


యథాదేశం చకారాసౌ తస్మాల్లక్షీం సమర్చయేత్‌ । 

శ్రియం దదాతి విపులాం పుష్టిం మేధాం యశో బలమ్‌ ॥ 211 

అర్చితా భగవత్పల్నీ తస్మాల్లక్షీం సమర్చయేత్‌ । 

తతో? సృజత్స భగవాన్‌ బ్రహ్మా లోకపితామహః ॥ 22 ॥ 

నారాయణుని ఆదేశం ప్రకారం ఈ లక్ష్మీదేవి చేసింది. అందువల్ల ఈమెను అర్చించాలి. సంపదను, 
అధికమైన పుష్టిని, బుద్ధిని, కీర్తిని, బలాన్ని ఆ భగవత్సత్ని పూజితురాలై ఇస్తుంది. అందువల్ల ఆ లక్ష్మీదేవిని 
అర్చించాలి. ఆ తర్వాత లోకపితామహుడైన బ్రహ్మ సృష్టి చేసినాడు. 

చరాచరాణి భూతాని యథాపూర్వం మమాజ్ఞయా I 

మరీచిభృగ్వజ్లిరసం పులస్యం పులహం క్రతుమ్‌ ॥ 23 ॥ 


ల కూర్మమహాపురాణం - పూర్వార్థం 


దక్షమత్రిం వసిష్టజ్బు సో౭ సృజద్యోగవిద్యయా I 

నవైతే (బ్రహ్మణః పుత్రా బ్రాహ్మణా బ్రాహ్మణోత్తమాః 11 24 || 

బ్రహ్మవాదిన ఏవైతే మరీచ్యాద్యాస్తు సాధకాః । 

ససర్జ బ్రాహ్మణాన్వక్రాత్‌ క్షత్రియాంశ్చ భుజాద్విభుః ॥ 25 ॥ 

చరాచరాలైన ప్రాణులను పూర్వం ఉన్నట్లే నా ఆజ్ఞతో సృష్టించాడు. మరీచి-అంగిరసుడు - 
పులస్వుడు -పులహుడు -క్రతువు -దక్షుడు -అత్రి-వసిష్టుణ్ణి కూడా ఆ బ్రహ్మ యోగవిద్యతో సృష్టి చేసినాడు. ఈ 
తొమ్మండుగురు బ్రహ్మపుత్రులు. మరీచి మొదలైన ఈ తొమ్మండుగురు బ్రాహ్మణ శ్రేష్ణులు, (బ్రహ్మవాదులు, సాధకులు 
కూడ. బ్రహ్మ ఈ (బ్రాహ్మణులను తన ముఖం నుండి, క్షత్రియులను భుజం నుండి సృష్టించాడు. 

వైశ్యానూరుద్వయాద్దేవః పద్భ్యాం శూద్రాన్‌ పితామహః | 

యజ్ఞనిష్పత్తయే బ్రహ్మా శూద్రవర్ణం ససర్జ హ ॥ 26 ॥ 

వైశ్యులను రెండు తొడల నుండి, శూద్రులను రెండు పాదాల నుండి పితామహుడు సృష్టించాడు. బ్రహ్మ 
యజ్ఞనిర్వహణ కొరకు శూద్రులను కాకుండా మిగిలిన ముగ్గురిని ఉద్దేశించాడు. 


గుప్తయే సర్వదైవానాం తేభ్యో యజ్ఞో హి నిర్బభౌ | 

బుచో యజూంషి సామాని తధైవాథర్వణాని చ ॥ 27 ॥ 
బ్రహ్మణః సహజం రూపం నిత్యైషా శక్తిరవ్యయా । 

అనాది నిధనా దివ్యా వాగుత్సృష్టా స్వయమ్బువా 1 28 ॥ 
ఆదౌ వేదమయీ భూతా యతః సర్వాః ప్రవృత్తయః । 

అతో? న్యాని హి శాస్తాణి పృథివ్యాం యాని కానిచిత్‌ ॥ 29 ॥ 


న తేషు రమతే ధీరః పాషణ్సీ తేన జాయతే । 
వేదార్థవిత్తమైః కార్యం యత్స్యృతం మునిభిః పురా ॥ 380 ॥ 


యజ్ఞము సర్వవేదాల రక్షణకొరకు (తైవర్ణికులకు విధింపనైనది. బుక్కులు, యజుర్మంత్రాలు, 
సామమంత్రాలు, అథర్వమంత్రాలు బ్రహ్మ సహజ రూపం. అది అవ్యయమూ, నిత్యశక్తికలది. బ్రహ్మ ప్రారంభంలో 
ఆద్యంతరహితమైన వేదస్వరూపంకల వాగ్రూపశక్తిని ఉత్పత్తి చేశాడు. దానితో అన్ని వ్యవహారాలు జరుగుతాయి. 
వేదాలకు భిన్నమైన కొన్ని శాస్త్రాలు కూడా ఈ భూలోకంలో ఉన్నాయి. వాటిలో ధీరునకు ఆసక్తి ఉండదు. 
అట్టిశాస్తాల అభ్యాసంతో పాషండులు (పాపరూపులు) అవుతారు. పూర్వము వేదార్థవేత్తలలో శ్రేష్ణులైన మునులు 
యోగ్యమని నిర్ణయించినదానినే ఆచరించాలి. 


స జ్ఞేయః పరమో ధర్మో నాన్యశాస్రేషు సంస్థితః । 
యా వేదబాహ్యాః సృృతయో యాశ్చ కాశ్చ కుదృష్టయః ॥ 31 ॥ 


రెండవ అధ్యాయం క 


సర్వాస్తా నిష్ఫలాః ప్రేత్య తమోనిష్టా హి తాః స్మృతాః । 

పూర్వకల్సే ప్రజా జాతాః సర్వబాధావివర్ణితాః ॥ 32 ॥ 

శుద్ధ్దాంతఃకరణాః సర్వాః స్వధర్మపరిపాలకాః I 

తతః కాలవశాత్తాసాం రాగద్వేషాదికో9_ భవత్‌ 133 

ఇతర శాస్త్రాల్లో లేని పరమధర్మం తెలుసుకోతగినది. వేదబాహ్యాలైన స్మృతులు, నాస్తిక దర్శనాలు అవన్నీ 
జన్మాంతరమందు నిష్పలాలు. తమోగుణం కలవి. పూర్వకల్పంలో జన్మించిన ప్రజలు ఏ బాధలు లేకుండా 
ఉన్నారు. అందరు నిష్కల్మషమైన మనసు కల్లి స్వధర్మాన్ని పాటించినవారు. ఆ తర్వాత కాలగతి (ప్రభావంతో రాగ 
ద్వేషాదులు కలిగినవి. 

అధర్మో మునిశార్లూలాః! స్వధర్శ(ప్రతిబంధకః I 

తతః సా సహజా సిద్ధిస్తాసాం నాతీవ జాయతే ॥ 384 ॥ 

ళ్‌ మునిశ్రేష్టులారా! అధర్మం స్వధర్మానికి (ప్రతిబంధకం. అందువల్ల సహజమైన సాత్తికగుణం క్రమంగా 
తగింది. 

౧ 


రజోమాత్రాత్మికాస్తాసాం సిద్ధయో౭_న్యాస్తదాల_ భవన్‌ I 
తాసు క్షీణాస్వశేషాసు కాలయోగేన తాః పునః ॥ 35 ॥ 


వార్లోపాయం పునశ్చ క్రుర్తస్తసిద్దిజ్బ కర్మజామ్‌ | 


వూ ధ 


తతస్తాసాం విభుర్హహ్మా కర్మా జీవమకల్పయత్‌ ॥ 36 ॥ 

స్వాయమ్మ్భువో మనుః పూర్వధర్మాన్పోవాచ సర్వదృక్‌ I 

సాక్షాత్రజాపతేర్య్మూర్తిర్నిస్ఫష్టా బ్రహ్మణా ద్విజాః ॥ 87 ॥ 

రజోగుణమూలకాలైన ఇతరసిద్దులు వారి కేర్చడినవి. కాలయోగంలో ఆ రజోగుణమూలక సిద్దులు కూడా 
క్షీణించగా వాణిజ్యరూప జీవిక అట్లే పరిశమసాధ్యాలైన శిల్పశాస్తాది హస్తసిద్ధి ఉపాయాలు బ్రహ్మ వారికి జీవికవ్యవస్థగా 
నేర్చరచినాడు. ఓ (బ్రాహ్మణులారా! బ్రహ్మవల్ల జన్మించి సాక్షాత్రజాపతి రూపాన్నందిన స్వాయంభువ మనువు 
పూర్వధర్మాలను ధర్మదర్శియి ఉపదేశించాడు. 

భృగ్వాదయస్తద్వదనా చ్రుత్వా ధర్మానథోచిరే I 

యజనం యాజనం దానం బ్రాహ్మణస్య ప్రతిగ్రహః ॥ 88 ॥ 

అధ్యాపనం చాధ్యయనం షట్‌ కర్మాణి ద్విజోత్తమాః I 

దానమధ్యయనం యజ్ఞో ధర్మః క్షత్రియవైశ్యయోః ॥ 89 ॥ 

దండో యుద్దం క్షత్రియస్య కృషిర్వైశ్యస్య శస్యతే | 

శుశ్రూషైవ ద్విజాతీనాం శూద్రాణాం ధర్మసాధనమ్‌ ॥ 40 ॥ 


2 కూర్మమహాపురాణం - పూర్వార్థం 

భృగువు మొదలైన మహర్షులు మనువువల్ల విని, ఆ ధర్మాలను వర్ణించారు. ఓ బ్రాహ్మణ ్రేష్ణులారా! 
యజ్ఞం చేయటం, చేయించటం, దానం చేయటం, తీసుకోవటం, అధ్యయన -అధ్యాపనాలు అనే ఆరు కార్యాలు 
(బ్రాహ్మణులకు విహితాలు. దానం, అధ్యయనం, యజ్ఞం చేయటం అనే మూడు క్షత్రియ- వైశ్యులకు ధర్మాలు. 
దండన విధించటం, యుద్ధం చేయటం క్షత్రియుల ధర్మాలు. కాగా వ్యవసాయం వైశ్యులకు ప్రశస్తమైంది. శూద్రులకు 
ద్విజులను సేవించటమే ఒకే ధర్మసాధనంగా చెప్పనైనది. 


కారుకర్మ తథా జీవః పాకయజ్ఞాది ధర్మతః । 
తతః స్థితేషు వర్ణేషు స్థాపయామాస చా(శమాన్‌ ॥ 41॥ 


శిల్పకర్మ, పాకయజ్ఞం మొదలైనవి శూద్రులకు జీవికలైనవి. ఈ విధంగా వర్ణాలుండగా వారికి ఆశ్రమాలు 
కూడ ఏర్పాటు చేయబడినవి. 

గృహస్థజ్బు వనస్థం చ భిక్షుకం బ్రహచారిణమ్‌ । 

అగ్నయో౭ _తిథిశుశూషా యజ్ఞో దానం సురార్చనమ్‌ ॥ 42 ॥ 

గృహస్థస్య సమాసేన ధర్మో. యం మునిపుంగవాః । 

హోమో మూలఫలాశిత్వం స్వాధ్యాయస్తప ఏవచ ॥ 48 ॥ 

సంవిభాగో యథాన్యాయం ధర్మో9 యం వనవాసినామ్‌ । 

భైక్షాశనల్బు మౌనిత్వం తపో ధ్యానం విశేషతః ॥ 4411 

సమ్యక్‌ జ్ఞానఇ్బ వైరాగ్యం ధర్మోతల యం భిక్షుకే మతః । 

భిక్షాచర్యా చ శుశ్రూషా గురోః స్వాధ్యాయ ఏవ చ॥ 45॥ 

సంధ్యాకర్మాగ్నికార్యజ్బ ధర్మోతల యం బ్రహ్మచారిణామ్‌ I 

బ్రహ్మచారివనస్థానాం భిక్షుకాణాం ద్విజోత్తమాః ॥ 46 ॥ 


(బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసమనే నాలుగు ఆశ్రమాలు ఏర్పరచబడినవి. ఓ ముని 
(శ్రేష్టులారా! గృహస్థుడు గార్హప్రత్యం, ఆహవనీయం, దక్షిణాగ్నులను ఉపాసించాలి. అతిథి సేవ- యజ్ఞం-దానం 
అట్లే దేవతాపూజనం అనేవి గృహస్టుని ధర్మాలు. హోమం, కంద-మూల-ఫలాహారం, స్వాధ్యాయం, తపస్సు, 
సంపదను న్యాయంగా విభజించటం అనేవి వానప్రస్థుని ధర్మాలు. భిక్షావృత్తితో వచ్చిన దాన్ని సేవించటం, మౌనం 
పాటించటం, విశేషంగా తపస్సు, ధ్యానం, సమ్యక్‌జ్ఞానం, వైరాగ్యం అనేవి సన్యాసి ధర్మాలు. భిక్షనాచరించటం, 
గురుసేవ, స్వాధ్యాయం, సంధ్యను ఉపాసించటం, అగ్నికార్యం ఇవి బ్రహ్మచారి విధులు. ఇవి చతురాశ్రమాల 
వారికి సాధారణధర్మాలు. 


సాధారణం బ్రహ్మచర్యం ప్రోవాచ కమలోద్భవః | 
బుతుకాలాభిగామిత్వం స్వదారేషు న చాన్యతః | 47 ॥ 


రెండవ అధ్యాయం క 


పర్వవర్ణం గృహస్థస్య బ్రహ్మచర్యముదాహృతమ్‌ । 

ఆగర్భధారణాదాజ్ఞా కార్యా తేనాప్రమాదతః ॥ 48 ॥ 

అకుర్వాణస్తు విపేం[ద్రా భూణహా తూపజాయతే। 

వేదాభ్యాసో9_న్వహం శక్త్యా (శ్రాద్ధజ్బాతిథిపూజనమ్‌ 149 nu 

గృహస్థస్య పరో ధర్మో దేవతా£_.భ్యర్చనం తథా । 

వైవాహ్యమగ్నిమిస్థీత సాయం ప్రాతర్యథావిధి 1 50 ॥ 

దేశాన్తరగతో వా౭£థ మృతపర్నీక ఏవచ। 

త్రయాణామాగశ్రమాణాన్లు గృహస్టో యోనిరుచ్యతే ॥ 51॥ 

(బ్రహ్మ (బ్రహ్మచర్యమును (బ్రహ్మచారి -వానప్రస్థ -సంన్యాసులకు సాధారణధర్మంగా నిర్దేశించాడు. 
బుతుకాలాన్ని విశేష పర్వదినాలు వదిలి గృహస్థుడు భార్యను చేరటం బ్రహ్మచర్యంగానే చెప్పనైనది. గర్భధారణ 
వరకు ఈ ఆజ్ఞ పాటించాలి. ప్రమాదవశాత్తు దీనికి భిన్నంగా ప్రవర్తించటం భ్రూణహత్యపాపం మూటకట్టుకోవటమే. 
(ప్రతి రోజు వేదాభ్యాసం, శక్తి కొలది శ్రాద్ధము, అతిధిపూజ దేవతార్చన, గృహస్టునకు పరమధర్మం. సాయంకాలం 
ప్రాతఃకాలం యథావిధిగా గార్హపత్యాగ్నికార్యం ఆచరించాలి. దేశాంతరం వెళ్ళినా, భార్య మరణించినా గృహస్టుడు 
బ్రహచర్య-వానప్రస్థ- సంన్యాసాశ్రమం లోని వారికిబీజప్రాయుడు. 

అన్యే తముపజీవంతి తస్మాచ్చేయాన్‌ గృహాశ్రమీ | 

ఐకాశ్రమ్యం గృహస్థస్య చతుర్జాం (శ్రుతిదర్భ్శనాత్‌ ॥ 52 ॥ 

మిగిలిన మూడు ఆశ్రమాలవారు అతని వల్లనే పోషింప బడుచున్నారు. అందువల్ల గృహస్థాశ్రమంలో 
ఉన్నవాడు గొప్పవాడు. అతనిలో అన్ని ఆశ్రమధర్మాలు కలిసి ఉన్నాయి అని (శుతుల్లో ఉన్నది. 

తస్మాద్గార్హస్థ్యమేవైకం విజ్లేయం ధర్మసాధనమ్‌ । 

పరిత్యజేదర్ధ్థకామౌ యౌ స్యాతాం ధర్మవర్ణితౌ ॥ 58 ॥ 


అందువల్ల గార్హస్ట్రమొక్కటే ధర్మసాధనమని గుర్తించాలి. ధర్మవర్దితాలైన అర్థకామాలు వదలాలి. 

సర్వలోకవిరుద్ధజ్బు ధర్మమప్యాచరేన్న తు। 

ధర్మాత్సంజాయతే హ్యార్షో ధర్మాత్మామో9_భిజాయతే "1 ర4 ॥ 

లోకవిరుద్దమైనది ధర్మమైనా ఆచరించరాదు. ధర్మంవల్ల అర్థం, ధర్మం వల్లనే కామం కూడ సిద్దిస్తుంది. 

ధర్మ ఏవాపవర్గాయ తస్మాద్ధర్మం సమాశ్రయేత్‌ I 

ధర్మశ్చార్థశ్చ కామశ్చ త్రివర్గస్రిగుణో మతః ॥ ర్‌ర్‌ ॥ 

ధర్మం వల్లనే మోక్షం (ప్రాప్తిస్తుంది. అందువల్ల ధర్మమే ఆ(శయించతగినది. ధర్మార్థకామాలు మూడు 
త్రిగుణాలుగా గుర్తింపబడినవి. 


26 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


సత్వం రజస్తమశ్చేతి తన్మాద్ధర్మం సమాశ్రయేత్‌ | 

ఊర్ధ్వం గచ్చంతి సత్త్వస్థా మధ్యే తిష్టన్తి రాజసాః ॥ 56 ॥ 

అవి సత్వరజస్తమోగుణాలు. అందువల్ల ధర్మాన్నాశయించాలి. సత్వగుణం కలవారు ఊర్థ్వలోకానికి వెళతారు. 
రజోగుణం కలవారు మధ్యమలోకంలో ఉంటారు. 


జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్చన్తి తామసాః । 

యస్మినస్థర్మసమాయుక్తా హ్యర్థకామౌ వ్యవస్థితౌ "57 

ఇహ లోకే సుఖీ భూత్వా ప్రేత్యానన్నాయ కల్బతే । 

ధర్మాత్సంజాయతే మోక్షో హ్యర్థాత్మామో౭_భిజాయతే 1 58 ॥ 

తమోగుణం కలవారు అధోగతిని పొందుతారు. ధర్మయుక్తమైన అర్థ-కామాలనాగ్రయించేవాడు ఈ లోకంలో 


సుఖంగా ఉండి మృత్యువుతర్వాత మోక్షాన్ని పొందటంలో సమర్గుడవుతాడు. ధర్మంవల్ల మోక్షం, అర్థంవల్ల కామం 
సిదిసుంది. 
సస 

ఏవం సాధనసాధ్యత్వం చాతుర్విధ్యే ప్రదర్శితమ్‌ I 

య ఏవం వేద ధర్మార్థకామమోక్షస్య మానవః ॥ 59 ॥ 

మాహాత్యం చానుతిష్టేత స చానన్యాయ కల్పతే I 

తస్మాదర్థజ్బ కామబ్బు త్యక్వా ధర్మం సమాశయేత్‌ ॥ 60 ॥ 

ఈ విధంగా నాలుగు విధాలైన పురుషార్థ సాధన -సాధ్యాల విధానం చూపనైనది. ఈ ధర్మార్థకామ మోక్షాలను 
గూర్చి తెలుసుకున్న మానవుడు అనుష్టించి మోక్షాని కర్ణుడవుతాడు. అందువల్ల అర్జ-ధర్మ పురుషార్గాలు పరిత్యజించి 
ధర్మాన్నే ఆ(శ్రయించాలి. 

ధర్మాత్సంజాయతే సర్వమిత్యాహు(రహ్మవాదినః । 

ధర్మేణ ధార్యతే సర్వం జగత్భావరజంగమమ్‌ 1 61 

ధర్మంవల్ల అన్నీ సిద్దిస్తాయి. అని బ్రహ్మవాదులు చెప్పినారు. స్థావర-జంగమ రూపమైన ఈ జగత్తు 
ధర్మంతోనే ధరింపబడుతున్నది. 

అనాదినిధనా శక్తిః సైషా బ్రాహ్మీ ద్విజోత్తమాః! । 

కర్మణా ప్రాప్యతే ధర్మో జ్ఞానేన చన సంశయః ॥ 62 ॥ 

ఓ ద్విజోత్తములారా! ఆ ఈ బ్రాహ్మీశక్తి ఆద్యంతరహితమైనది. కర్మ-జ్ఞానాల రెంటి ద్వారా ధర్మం ప్రాప్తిస్తుంది. 
సంశయం లేదు. 

తస్మాత్‌ జ్ఞానేన సహితం కర్మ యోగం సమా(యేత్‌ । 

ప్రవృత్తల్బు నివృత్తఇ్బ ద్వివిధం కర్మ వైదికమ్‌ 1 683 ॥ 


రెండవ అధ్యాయం ల 


అందువల్ల జ్ఞానంతో పాటు కర్మయోగాన్ని ఆశ్రయించాలి. వైదికకర్మ ప్రవృత్తమని, నివృత్తమని రెండు 
రకాలుంటుంది. 


జ్ఞానపూర్వం నివృత్తం స్యా(త్రవృత్తం యదతో౭_న్యథా | 

నివృత్తం సేవమానస్తు యాతి తత్పరమం పదమ్‌ ॥ 64 ॥ 

నివృత్తకర్మ జ్ఞానపూర్వకమైనది. ప్రవృత్తకర్మ దీనికి భిన్నమైనది. నివృత్తకర్మ నాచరించేవాడు ఆ 
పరమపదాన్ని(మోక్షాన్ని) పొందుతాడు. 

తస్మాన్నివృత్తం సంసేవ్యమన్యథా సంసరేత్పునః I 

క్షమా దమా దయా దానమలోభస్తాగ ఏవచ॥ 65 ॥ 

ఆర్జవం చానసూయా చ తీర్జానుసరణం తథా । 

సత్యం సనోషమాస్తిక్యం శ్రద్దా చేంద్రియనిగ్రహః ॥ 66 ॥ 

దేవతా౭_భ్యర్చనం పూజా బ్రాహ్మణానాం విశేషతః । 

అహింసా ప్రియవాదిత్వమ పైశున్యమకల్పతా ॥ 67 ॥ 

సామాసికమిదం ధర్మం చాతుర్వర్ణే౭ బ్రవీన్మనుః । 

ప్రాజాపత్యం బ్రాహ్మణానాం స్మృతం స్థానం క్రియావతామ్‌ ॥ 68 ॥ 

స్థానమైం[ద్రం క్షత్రియాణాం సంగ్రామేష్వపలాయినామ్‌ । 

వైశ్యానాం మారుతం స్థానం స్వధర్మమనువర్తతామ్‌ 1 69 ॥n 


గాంధర్వం శూద్రజాతీనాం పరిచారేణ వర్తతామ్‌ । 
అష్టాశీతిసహస్రాణామృషీణామూర్థ్వరేతసామ్‌ ॥ 


స్కృతం తేషాంతు యత్ఫ్భానం తదేవ గురువాసినామ్‌ । 70 ॥ 


అందువల్ల నివృత్తమార్గాన్నే సేవించాలి, లేనట్టెతే మళ్ళీ సంసారంలో పడవలసి వస్తుంది. క్షమ, ఇంద్రియ 
నిగ్రహ రూపమైన దమము, దయ, దానం, లోభం లేకపోవటం, త్యాగం, ఆర్జవం, అసూయలేకుండటం, 
తీర్జాల(గురు- -శాస్త్ర) అనుసరణం, సత్యం పలకటం, సంతోషంగా ఉండటం, ఆస్తికత (వేదాదిశాస్త్రాల్లో శ్రద్ధ), 
శ్రద్ద, జితేంద్రియత్వం, దేవతార్చన, విశేషంగా (బ్రాహ్మణపూజ, అహింస, మధురభాషణం, లుబ్ధత్వం లేకుండటం, 
పాపరాహిత్యం ఇవన్నీ ధర్మస్వరూపమే. ఇవి నాలుగు వర్ణాలకు సమానమే అని మనువు చెప్పాడు. బ్రాహ్మణధర్మాలను 
యథావిధిగా ఆచరించే బ్రాహ్మణులకు ప్రాజాపత్యలోకం ప్రాప్తిస్తుంది. యుద్దాల్లో పలాయనం చేయని క్షత్రియులకు 
ఇంద్రలోకం, స్వధర్మాన్ని ఆచరించే వైశ్యులకు వాయులోకం, సేవారూపమైన స్వధర్మాన్ని పాలించే శూద్రజాతికి 
గంధర్వలోకం నిశ్చితము. ఊర్థ్వరేతస్ములైన ఎనబైఎనిమిదివేల శౌనకాది బుషుల స్థానమే గురుకులవాసులకు 
కూడా స్థానం. 


£5 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


సప్తర్షీణాన్లు యత్సానం స్కృతం తద్వై వనౌకసామ్‌ ॥ 71 ॥ 

వానప్రస్థులకు సప్తర్షుల స్థానం చెప్పబడినది. 

ప్రాజాపత్యం గృహస్థానాం స్థానముక్తం స్వయంభువా | 

యతీనాం జితచిత్తానాం న్యాసినామూర్ధ్వ రేతసామ్‌ | 72 ॥ 

హైరణ్యగర్భం తత్భానం యస్మాన్నా వర్తతే పునః । 

యోగినా మమృతం స్థానం వ్యోమాఖ్యం పరమక్షరమ్‌ ॥ 783 ॥ 

ఆనంద మైశ్వరం ధామ సా కాష్టా సా పరాగతిః । 

గృహస్థులకు స్వయంభూబ్రమహ్మ ప్రాజాపత్యలోకాన్ని తెలిపాడు. సమాహిత చిత్తులు, యతాత్ములు, 
ఊర్ద్వరేతస్ములైన సంన్యాసులకు హిరణ్యగర్భమనే పేరుగల స్థానం లభిస్తుంది. అక్కడి నుండి తిరిగిరావటం 
ఉండదు. యోగులకు “వ్యోమ అనే పేరుగల శ్రేష్టము నాశరహితము అమరస్థానం ఆనందస్వరూపమైనది ప్రాప్తిస్తుంది. 
అదే పరమగతి, పరాకాష్టస్థానం. 
బుషయః ఊచుః : బుషులు చెప్పారు. 

భగవన్దేవతారిఘ్న! హిరణ్యాక్షనిషూదన! ॥ 74॥ 

చత్వారో హ్యాశ్రమాః ప్రోక్తా యోగినామేక ఉచ్యతే । 


దేవతల శత్రువులను సంహరించేవాడా! హిరణ్యాక్షుని వధించిన ఓ భగవంతుడా! నీవు నాలుగు ఆశ్రమాలను 
వివరించావు, కాని యోగులకు ఒకే ఆశ్రమాన్ని తెలిపావు. 


శ్రీ కూర్మ ఉవాచ : గ్రీకూర్మస్వామి చెప్పాడు. 

సర్వకర్మాణి సంన్యస్య సమాధిమచలం శ్రితః ॥ 75 ॥ 

య ఆస్తే నిశ్చలో యోగీ స సంన్యాసీ న పంచమః । 

సర్వేషామాశ్రమాణాన్తు ద్వైవిధ్యం (శశ్రుతిదర్శితమ్‌ 1 76 ॥ 

సర్వకర్మలను పరిత్యజించి కేవలం అచలమైన సమాధిలో స్థిరంగా ఉందేవాడు నిశ్చలయోగి. అతడే 
సంన్యాసి. అయిదవ ఆశ్రమం లేదు. అన్ని ఆశ్రమాలు రెందేసి భేదాలున్నట్టు వేదం చూపింది. 

బ్రహ్మచార్యుపకుర్వాణో నైష్టికో (బ్రహ్మతత్సరః । 

యో౭_ధీత్య విధివద్వేదాన్‌ గృహస్థాశమమావ్రజేత్‌ | 77 ॥ 

ఉపకుర్వాణకో జ్జేయో నైష్టికో మరణాంతికః । 

ఉదాసీనః సాధకశ్చ గృహస్తో ద్వివిధో భవేత్‌ ॥ 78 ॥ 


రెండవ అధ్యాయం లా 


కుటుంబభరణాయత్తః సాధకో౭_సౌ గృహీ భవేత్‌ । 

బుణాని త్రీణ్యపాకృత్య త్యక్వా భార్యాధనాదికమ్‌ ॥ 79 ॥ 

ఏకాకీ యస్తు విచరేదుదాసీనః స మౌక్షికః । 80 ॥ 

బ్రహ్మచారి ఉపకారం చేసేవాదని, కేవలం (బ్రహ్మతత్సరుడైన నైష్టికుడని రెండు రకాలు. విధివిధానంగా 
వేదాధ్యయనం చేసి గృహస్థాశ్రమాన్ని స్వీకరించే (బ్రహ్మచారి ఉపకరించేవాడు. యావజ్జీవం గురువు దగ్గరే ఉండి 
(బ్రహ్మవిద్యాభ్యాసం చెసే (బ్రహ్మచారి నైష్టికుడు. గృహస్థుడు కూడ ఉదాసీనుడని, సాధకుడు అని రెండు రకాలుంటాడు. 
కుటుంబభారాన్ని మోసేవాడు సాధకుడనే గృహస్థుడు. దేవబుణం బుషిబుణం పితృబుణం అనే మూడు బుణాలు 
తీర్చి, భార్యధనం మొదలైన వాటిని వదలి ఒంటిగా సంచరించే గృహస్థుడు ఉదాసీనుడు. అతడు మోక్షార్ధి. 


తపస్తప్యతి యో౭_రణ్యే యజేద్దేవాన్‌ జుహోతి చ ॥ 

స్వాధ్యాయే చైవ నిరతో వనస్థస్తాపసో మతః । 

తపసా కర్శితోల_త్యర్థం యస్తు ధ్యానపరో భవేత్‌ ॥ 81॥ 

సాంన్యాసికః స విజ్లేయో వాన ప్రస్థాశ్రమే స్థితః | 

యోగాభ్యాసరతో నిత్యమారురుక్షుర్దితేంద్రియః 1 రి2॥ 

జ్ఞానాయ వర్తతే భిక్షుః ప్రోచ్యతే పారమేష్టికః 1 

యస్వాత్మరతిరేవ స్యాన్నిత్యతృపో మహామునిః ॥ 88 ॥ 

అరణ్యంలో తపస్సు చేస్తూ, దేవతలను పూజిస్తూ, హోమం చేస్తూ స్వాధ్యాయంలో నిరతుడైన వాన ప్రస్టుడు 
తాపసిగా గుర్తింపబడద్దాడు. తపస్సుతో మిక్కిలి కృశించి, నిరంతరం ధ్యానంలో ఉంటూ వానప్రస్థాశమంలో 
ఉండేవాడు “సాంన్యాసికి వానప్రస్థుడు. యోగమార్గంలో రతుడై మోక్షమార్గాన్ని ఆరోహించే కోరిక గలవాడు, 
జితేం[ద్రియుడై, జ్ఞాన ప్రాప్తికోసం ప్రయత్నించే సంన్యాసి పారమేష్టిక సంన్యాసి. తనలోని ఆత్మలోనే రమిస్తూ 
నిత్యతృప్తినందే సంన్యాసి ' మహాముని. 

సమగ్గర్శన సమృన్నః స యోగీ భిక్షు రుచ్యతే । 

జ్ఞానసంన్యాసినః కేచిద్వేదసంన్యాసినో9_ పరే॥ 84॥ 

ళా 

కర్మ సంన్యాసినః కేచిత్రివిధాః పారమేష్టికాః | 

యోగీ చ త్రివిధో జ్లేయో భౌతికః సాంఖ్య ఏవ చ ॥ 85 ॥ 

తృతీయో హ్యాశ్రమీ ప్రోకో యోగముత్తమమాగ్రితః । 

ప్రథమా భావనా పూర్వే సాంఖ్యే త్వక్షరభావనా ॥ 86॥ 

తృతీయే చాన్తిమా ప్రోక్తా భావనా పారమేశ్వరీ । 

తస్మాదేత ద్విజానీధ్వమా(శ్రమాణాం చతుష్టయమ్‌ ॥ 87 ॥ 


30 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


సమ్యక్‌ దర్శనసంపన్నుడైన అట్టియోగి భిక్షువుగా చెప్పబడుచున్నాడు. యోగి భిక్షువు. పారమేస్టిక సంన్యాసి 
మూడు భేదాలు గలవాడు. కొందరు జ్ఞాన సంన్యాసులు. వేద సంన్యాసులు కొందరు. కొందరు కర్మ సంన్యాసులు. 
యోగి కూడ భౌతికుడు, సాంఖ్యుడు, ఆశ్రమి అని మూడు విధాలుగా ఉంటారు. ఆశ్రమి ఎప్పుడూ యోగంలోనే 
నిరతుడవుతాడు. మొదటి భౌతికయోగిలో మొదటి భావన, సాంఖ్యయోగిలో అక్షర భావన, మూడవ ఆశ్రమి అనే 
యోగిలో అంతిమ భావన ఉంటుంది. అదే పారమేశ్వరీ భావన అని చెప్పబడినది. అందువల్ల ఓ బుషులారా! 
అన్ని వేదశాస్తాల్లోను నాలుగే ఆశ్రమాలు నిశ్చయింపబడినవి. 

సర్వేషు వేదశా(స్రేషు పంచమో నోపపద్యతే । 

ఏవం వర్ణాశ్రమాన్‌ బుధ్వా దేవదేవో నిరజ్ఞునః ॥ 88 ॥ 

దక్షాదీన్రాహ విశ్వాత్మా సృజధ్వం వివిధాః ప్రజాః । 

బ్రహ్మణో వచనాత్స్పుత్రా దక్షాద్యా మునిసత్తమాః ॥ 89 ॥ 

అసృజంత (ప్రజాః సర్వే దేవమానుషపూర్వకాః | 

ఇత్యేవం భగవాన్‌ బ్రహ్మా స్రష్ట్రత్వే సంవ్యవస్థితః ॥ 90 ॥ 

అందువల్ల అన్ని వేదశాస్తాల్లోను అయిదవ ఆశ్రమం కనిపించదు. ఈ విధంగా నాలుగు వర్ణాలు, నాలుగు 
ఆ(శమాలను భావించి దేవదేవుడు, నిరంజనుడు, విశ్వాత్మ అయిన బ్రహ్మ దక్షాది (ప్రజాపతులతో “అనేక విధాలైన 
(ప్రజలను సృష్టించండి” అని చెప్పాడు. బ్రహ్మ చెప్పినందువల్ల దక్షాదిమానసపుత్రులు దేవతలు, మానవులు మొదలైన 
ప్రాణులన్నింటిని సృష్టించారు. ఈ విధంగా బ్రహ్మ సృష్టికార్యంలోనే నిమగ్నుడైనాడు. 

అహం వై పాలయామీదం సంహరిప్యతి శూలభృత్‌ । 

తిస్రస్తు మూర్తయః ప్రోక్తా బ్రహ్మవిష్ణుమ హేశ్వరాః ॥ 911 

రజఃసత్త తమోయోగా త్పరస్య పరమాత్మనః । 

అన్యోన్యమనురక్తాస్తే హ్యన్యోన్యముపజీవినః ॥ 92 ॥ 

నేనీ సృష్టిని రక్షిస్తాను. శూలధారి శంకరుడు సంహరిస్తాడు. పరాత్పరుని రజస్సత్వతమోగుణ సంబంధంవల్ల 
బ్రహ్మ-విష్ణువు -మహేశ్వరుడనే పేరుతో త్రిమూర్తులుగా ప్రసిద్ధులు. ఈ ముగ్గురు పరస్పరం అనురక్తులు. ఒకరొకరిని 
ఆ(శయించి ఉంటారు. 

అన్యోన్యం ప్రణతాశ్చెవ లీలయా పరమేశ్వరాః । 

బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ తథైవాక్షరభావనా ॥ 98 ॥ 

తిస్రస్తు భావనా రుద్రే వర్తన్తే సతతం ద్విజాః । 

ప్రవర్తతే మయ్యజ[స్తమాద్యా త్వక్షరభావనా ॥ 94 ॥ 

ద్వితీయా బ్రహ్మణః ప్రోక్తా దేవస్యాక్షరభావనా । 

అహం చైవ మహాదేవో న భిన్నః పరమార్థతః ॥ 95 ॥ 


రెండవ అధ్యాయం అ! 


ఈ ముగ్గురు పరమేశ్వరుడే లీలావశంగా ఒకరు మరొకరికి నమస్కరిస్తుంటారు. ఓ (బ్రాహ్మణులారా! 
బ్రాహ్మి-మా హేశ్వరి అట్లే అక్షరము (వైష్ణవి) అనుపేర్లతో మూడు రకాలైన భావనలు ఎల్లప్పుడు రుద్రునిలో 
ఉంటాయి. నాలో మొదటిదైన అక్షరభావన వైష్ణవి ఎల్లప్పుడు ఉంటుంది. రెండవ భావన (బ్రహ్మకు సహజమైనది 
నిజానికి నేను మహాదేవుడు భిన్నులం కాము. 

విభజ్య స్వేచ్చయాత్మానం సో౭ న్వర్యామీశ్వరః స్థితః I 

తైలోక్యమభిలం స్రష్టుం సదేవాసురమానుషమ్‌ ॥ 96 ॥ 

పురుషః పరతో౭£_ వ్యక్తో బ్రహ్మత్వం సముపాగమత్‌ । 

తన్మాద్రహ్మా మహాదేవో విష్ణుర్విశ్వేశ్వరః పరః ॥ 97 ॥ 

ఏకస్యైవ సృృతాస్తిస్తస్తద్వత్మార్యవ శాత భోః 1 

తస్మాత్సర్వప్రయత్నేన వన్యాః పూజ్యా విశేషతః ॥ 98 ॥ 

ఆ అంతర్వామి తన కోరికతో తనను తాను విభజించుకొని ఈశ్వరుడు అనే రూపంలో ఉన్నాడు. దేవ- 
అసుర-మానుష రూపమై సృష్టినంతటిని ముల్లోకంలోని దాన్ని సృష్టించటానికి ఈ పరమపురుషుడే అవ్యక్తుడు 
ప్రత్యేకంగా బ్రహ్మ రూపాన్ని పొందాడు. అందువల్ల బ్రహ్మ-మహాదేవుడు -విశ్వేశ్వరుడు పరుడు అయిన విష్ణువు 
సృష్టిస్థితిలయవశముగా మూడు మూర్తులుగా స్మరింప బడినాడు. అందువల్ల అన్ని విధాల ఈ ముగ్గురు నమస్మరింప 
దగినవారు. విశేషించి పూజింప తగినవారు. 

యదిచ్చ్భేదచిరాత్సానం యత్తన్మోక్షాఖ్యమవ్యయమ్‌ I 

వర్ణాశ్రమ ప్రయుక్తేన ధర్మేణ ప్రీతిసంయుతః ॥ 99 ॥ 

పూజయేద్భావయుక్తేన యావజ్జీవం ప్రతిజ్ఞయా | 

చతుర్జామాశ్రమాణాన్తు ప్రోకోల_ యం విధివద్ద్విజాః 1 100 ॥ 


అవినాశి అయిన మోక్షాన్ని శీఘ్రంగా పొందగోరినవాడు వర్ణాశ్రమాలతో కూడిన ధర్మాన్ని ప్రీతితో జీవితాంతం 
ప్రతిజ్ఞతో శ్రద్ధాభావనతో పూజించాలి. ఓ ద్విజులారా! నాలుగాశ్రమాలకు ఈ విధానం చెప్పబడినది. 

ఆశ్రమో వైష్ణవో బ్రాహ్మో హరాశ్రమ ఇతి త్రయః । 

తల్లింగధారీ నియతం తద్భక్తజనవత్సలః 1 1011 

వైష్ణవ-బాహ్మహర అనే ఈ మూడు సంప్రదాయాలు. వీరు ఆయా చిహ్నాలను ధరించి ఆ సంప్రదాయ 
భక్తులయందు వాత్సల్యం కలిగి ఉండాలి. 

ధ్యాయేదథార్చయేదేతాన్‌ బ్రహ్మవిద్యాపరాయణః: । 

సర్వేషామేవ భక్తానాం శంభోర్లింగమనుత్తమమ్‌ 1 102 ॥ 


(బ్రహ్మవిద్యా పరాయణుడు దేవతలను నిరంతరం ధ్యానించాలి. పూజించాలి. శివభక్తులందరు శైవచిహ్నోన్ని 
ధరించటం ఉత్తమం. 


32 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 
సితేన భస్మనా కార్యం లలాటే తు ప్రిపుండ్రకమ్‌ । 
యస్తు నారాయణం దేవం ప్రసన్నః పరమం పదమ్‌ ॥ 103 ॥ 


తేషాం లలాటే తిలకం ధారణీయన్లు సర్వదా । 
యో౭_ సావనాదిర్భూతాదిః కాలాత్మా౭_సౌ ధృతో భవేత్‌ ॥ 1041 


తెల్లని భస్మంతో నుదుటిపై మూడు రేఖలు ధరించాలి. నారాయణుని పరమపదాన్ని శరణు పొందిన 


భక్తుడు కస్తూరి మొదలైన వానిని నీటితో కలిపి త్రిపుండ్రాకారంగా ఎల్లప్పుడు నుదుటిపై ధరించాలి. జగత్తుకు 
కారణ భూతుడైన బ్రహ్మను శరణుపొందినవాడు తమ నుదుటిపై ఎల్లప్పుడు తిలకాన్ని ధరించాలి. అట్లా ధరించటం 
వల్ల అనాది ప్రాణులకు మొదటి వాదైన కాలాత్మకుని ధరించినట్టవుతుంది. 


ఉపర్యధో భావయోగాత్‌ త్రిపుండ్రస్య తు ధారణాత్‌ । 
యత్తత్రధానం త్రిగుణం బ్రహ్మవిష్ణుశివాత్మకమ్‌ 1 106 ॥ 


ధృతన్తు శూలధరణాద్భవత్యేవ న సంశయః | 
బ్రహ్మతోజోమయం శుక్రం యదేతన్మండలం రవేః ॥ 107 ॥ 


భవత్యేవ ధృతం స్థానమైశ్వరం తిలకే కృతే I 
తస్మాత్మార్యం త్రిశూలాంకం తథా చ తిలకం శుభమ్‌ ॥ 108 ॥ 


పైకికాని, అడ్డంగాకాని (త్రిపుండ్రాన్ని భావయుక్తుడై ధరించినందువల్ల ప్రధానమైన బ్రహ్మవిష్ణుశివాత్మకమైన 


త్రిగుణాత్మ పరమాత్మను ధరించినట్టవుతుంది. ఇందులో సందేహమే లేదు. శూలధారణవల్ల ఆ యా దేవులను 
ధరించినట్టే. సూర్యమండలం ప్రకాశంవలె బ్రహ్మతేజో మయమైన ఐశ్వరస్థానం తిలకధారణవల్ల చేకూరుతుంది. 
అందువల్ల త్రిశూలం గుర్తుకాని, శుభకరమైన తిలకంకాని తప్పక ధరించాలి. 


ఆయుప్యజ్బూపి భక్తానాం త్రయాణాం విధిపూర్వకమ్‌ । 
యజేత జుహుయాదగ్నా జ పేద్దద్యాజ్జితేంద్రియః 111091 


శాంతో దాంతో జితక్రోధో వర్ణాశ్రమవిధానవిత్‌ । 
ఏవం పరిచరేద్దేవాన్‌ యావజ్జీవం సమాహితః ॥ 110 ॥ 


తేషాం స్వస్థానమచలం సో౭_చిరాదధిగచ్చతి 1 111 ॥ 
మూడు విధాలైన (శైవ-వైష్ణవ-బ్రహ్మ) భక్తులకు ఆయుష్యం వృద్ది చెందుతుంది. విధిపూర్వకంగా అగ్నిలో 


హోమం చేయాలి. జపించాలి. దానం చేయాలి. వర్ణాశ్రమ విధానం తెలిసినవాడు జితేంద్రియుడు శాంతుడు 
దాంతుడు కోపాన్ని జయించిన వాడై జీవితాంతం (శ్రద్దగా ఆయా దేవతలను ఈ విధంగా సేవించాలి. అట్లాచరించిన 
వారికి చలనం లేని స్థానం తొందరలోనే ప్రాప్తిస్తుంది. 


ఇతి శ్రీకూర్మపురాణే వర్ణాశ్రమవర్ణనం నామ ద్వితీయోం_ధ్యాయః ॥ 2॥ 
శ్రీకూర్మపురాణంలో వర్ణాశ్రమవర్ణనం అనే రెండవ అధ్యాయం ॥ 2॥ 


తృతీయోల_ధ్యాయః - మూడవ అధ్యాయం అ 


వర్ణాశ్రమ క్రమవర్ణనమ్‌ - వర్ణాశ్రమ క్రమవర్ణనం 


బుషయః ఊచుః :- బుషులు చెప్పారు. 

వర్షా భగవతోద్దిష్టాశ్చత్వారో౭_ప్యాశ్రమాస్తథా I 

ఇదానీం క్రమమస్మాకమాశ్రమాణాం వద ప్రభో॥ 1॥ 

ప్రభూ! మీరు నాలుగు వర్ణాలు, నాలుగాశ్రమాలను గూర్చి చెప్పారు. ఇప్పుడు మాకు ఆశ్రమాల క్రమాన్ని 
గూర్చి చెప్పంది. 
శ్రీకూర్మ ఉవాచ :- శ్రీకూర్మమూర్తి చెప్పాడు. 

బ్రహ్మచారీ గృహస్థశ్చ వానప్రస్షో యతిస్తథా । 

క్రమేణైవాశ్రమాః ప్రోక్తాః కారణాదన్యథా భవేత్‌ ॥ 2 ॥ 

(బ్రహ్మచర్యం, గృహస్థత్వం, వానప్రస్థం అట్లే సంన్యాసం క్రమంగా ఈ ఆ(శ్రమాలు చెప్పనైనవి. ఏకారణంతో 
నైనా ఈ క్రమంలో పరివర్తనం జరుగవచ్చు. 

ఉత్పన్నజ్ఞానవిజ్ఞానో వైరాగ్యం పరమం గతః । 

ప్రవ్రజేదహ్మచర్యాత్తు యదీచ్చేత్సరమాం గతిమ్‌ ॥ 3 ॥ 

జ్ఞాన విజ్ఞాన సంపన్నుడైన బ్రహ్మచారి పరమవైరాగ్యాన్ని పొంది ఒకవేళ పరమగతిని (మోక్షాన్ని) 
పొందకోరినట్టెతే బ్రహ్మచర్యంనుండి నేరుగా సంన్యాసం గ్రహించవచ్చు. 

దారానాహృత్య విధివదన్యథా వివిభైర్మఖైః I 

యజేదుత్సాదయేత్చుత్రాన్‌ విరకో యది సంన్యసేత్‌ 1 41 

అట్లాకాక విధిపూర్వకముగా వివాహం చేసుకొని వివిధయజ్ఞాలు అనుష్టిస్తూ పుత్రులను పొంది విరక్తుడైతే 
సంన్యాసం [గ్రహించవచ్చును. 

అనిష్ట్వా విధివద్యజ్ఞై రనుత్సాద్య తథా౭_9 త్మజాన్‌ I 

న గారస్థ్యం గృహీ త్యక్వా సంన్యసేద్బుద్ధిమాన్‌ ద్విజః ॥ 5 ॥ 

బుద్దిమంతుడైన ద్విజుడగు గృహస్స్టుడు విధిపూర్వకమైన యజ్ఞానుష్టానం, అట్లే పుత్రోత్సత్తి చేయక 
గృహస్థాశ్రమాన్ని వదలి సంన్యాసం గ్రహించరాదు. 

అథ వైరాగ్యవేగేన స్థాతుం నోత్సహతే గృహే I 

తత్రైవ సంన్యసేద్విద్వాననిష్ట్వా9 పి ద్విజోత్తమః 161 

వైరాగ్యవేగంతో గృహంలో ఉండటానికి ఇష్టపడని ద్విజోత్తముడు అక్కడనే యజ్ఞం చేయకుండానే 
సంన్యసించవచ్చు. 


స్ట కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తథా౭-పి వివిధైర్యజ్జైెరిష్టా వనమథా(శ్రయేత్‌ । 

తపస్తప్వా తపోయోగా ద్విరక్తః సంన్యసేద్యది ॥ 7॥ 

అయినప్పటికీ వివిధ యజ్ఞాలాచరించి, వనాన్నాశ్రయించి, తపస్సు చేసి తపోయోగంవల్ల విరక్తుడై 
సంన్యసించవచ్చు. 

వ గత్వా న గృహం ప్రవిశేత్సునః । 

నస సంన్యాసీ వనజ్బాథ బ్రహ్మచర్యజ్బ సాధకః ॥ 8 ॥1 

అయితే వాన ప్రస్థాశ్రమాన్ని పొంది మళ్ళీ ఇంటికి ప్రవేశించరాదు. సంన్యాసి వాన ప్రస్థాశ్రమంలోకి రాకూడదు. 
సాధకుడు ఐన గృహస్తు (బ్రహ్మచర్యాశ్రమంలోకి రాకూడదు. 

ప్రాజాపత్యాన్నిరూ ప్యేష్టిమాగ్నేయామథవా ద్విజః | 

ప్రవ్రజేత్తు గృహీ విద్వాన్‌ వనాద్వా శ్రుతిచోదనాత్‌ ॥ 9 ॥ 

ద్విజుడు ప్రాజాపత్యాన్ని కాని ఆగ్నేయి ఇష్టిని కాని ఆచరించి సంన్యాసాన్ని గ్రహించవచ్చు. వైదిక విధానంతో 
వానప్రస్థంనుండి సంన్యాసంలోనికి ప్రవేశించవచ్చును. 

ప్రకర్తుమస సమర్శో౭ పి జుహోతి యజతి క్రియాః । 

అంధః పబ్లుర్దరద్రో వా విరక్తః సంన్యసేద్బుధః mn 10॥n 

హవనం అట్లే యజ్ఞసంబంధిక్రియలాచరించటంలో అసమర్భుడైనపుడు కూడ గుడ్డివాడు, కుంటివాడు, 
దరిద్రుడైన బ్రాహ్మణుడు వైరాగ్యం పొందినపుడు సంన్యాసం స్వీకరించవచ్చు. 

సర్వేషామేవ వైరాగ్యం స సంన్యాసే తు విధీయతే । 

పతత్యేవావిరక్తో యః సంన్యాసం కర్తుమిచ్చతి | 111 

అందరికి సంన్యాసానికి వైరాగ్యమే ప్రధానంగా చెప్పనైనది. అవిరక్తుడు సంన్యాసం గ్రహించటానికి కోరితే 
అతడు అవశ్యంగా పతితుడవుతాడు. 

ఏకస్మిన్నథవా సమ్యగ్వర్తేతామరణాన్తికమ్‌ I 

(శద్ధావానాశ్రమే యుక్తః సో౭_మృతత్వాయ కల్పతే ॥ 12 ॥ 

అట్లాకాక (శ్రద్ధావంతుడు యావజ్జీవం ఒకే ఆశ్రమంలో సరైన వ్యవహారం కలిగి ఉంటే అతడు మోక్షాన్ని 
పొందటానికి సమర్భుడవుతాడు. 

న్యాయాగతధనః శాంతో (బ్రహ్మవిద్యాపరాయణః । 

స్వధర్మపాలకో నిత్యం బ్రహ్మభూయాయ కల్పతే 1 13 ॥ 

న్యాయమార్గంలో ధనసంపాదన కావించేవాడు, శాంతుడు, (బ్రహ్మవిద్యాపరాయణుడు అట్లే నిత్యం స్వధర్మ 
పాలన చేసేవాడు మోక్షప్రాప్తికి యోగ్యుడు. 

బ్రహ్మణ్యాధాయ కర్మాణి నిస్సంగః కామవర్ణితః । 

ప్రసన్నేనైవ మనసా కుర్వాణో యాతి తత్సదమ్‌ ॥ 141 


మూడవ అధ్యాయం స్ట్‌ 


తన కర్మలన్నింటిని బ్రహ్మార్చణం కావించి, ఆసక్తిరహితుడై నిష్మాముడైన వ్యక్తి ప్రసన్నమైన మనసుతో 
కర్మలనాచరించేవాడు మోక్షాన్ని పొందుతాడు. 

బ్రహ్మణా దీయతే దేయం బ్రహ్మణే సంప్రదీయతే । 

బ్రహ్మైవ దీయతే చేతి బ్రహ్మార్చ్వణమిదం పరమ్‌ ॥ 15 ॥ 

ఇవ్వటానికి యోగ్యమైన పదార్థం బ్రహ్మద్వారానే ప్రాప్తిస్తుంది. బ్రహ్మకే ఇవ్వడమవుతుంది. బ్రహ్మయే ఇవ్వ 
బడతాడు. ఈ భావనయే బ్రహ్మార్బణం. అదియే (శ్రేష్టమైనది. 

నాహం కర్తా సర్వమేతద్రృహ్మైవ కురుతే తథా । 

ఏతదహ్మార్చణం ప్రోక్తమృషిభిస్తత్వదర్శిభిః 1 16॥1 

నేను కర్తను కాను. ఇదంతా బ్రహ్మయే చేస్తునాడు అనే భావనను తత్త్వదర్శులైన బుషులు బ్రహ్మార్చణంగా 
చెప్పారు. 

ప్రీణాతు భగవానీశః కర్మణా౭_నేన శాశ్వతః | 

కరోతి సతతం బుద్ధ్వా బ్రహ్మార్చణమిదం పరమ్‌ ॥ 17 ॥ 

నా ఈ కర్మచేత సనాతనుడైన భగవంతుడు ఈశ్వరుడు సంతోషపడుగాక! అని ఎల్లప్పుడు బుద్ధితో చేసేది 
శ్రేష్టమైన (బ్రహ్మార్చణము. 

యద్వా ఫలానాం సంన్యాసం ప్రకుర్యాత్పరమేశ్వరే । 

కర్మణామేతదప్యాహుర్పహ్మార్బణమనుత్తమమ్‌ 11 181 

అట్లాకాక పరమేశ్వరుని యందే సర్వకర్మల ఫలాలను ఉంచటం కూడా శ్రేష్టమైన బ్రహ్మార్చణమే అవుతుంది. 

కార్యమిత్యేవ యత్మర్మ నియతం సబ్గవర్ణితమ్‌ । 

క్రియతే విదుషా కర్మ తద్భవేదపి మోక్షదమ్‌ ॥ 19 ॥ 

సంగరహితంగా తప్పక చేయవలెనను భావనతో విద్వాంసుడు కర్మలను ఆచరించినచో అదికూడా మోక్ష 
దాయకమే. 

అథవా యది కర్మాణి కుర్యాన్నిత్యాన్యపి ద్విజః | 

అకృత్వా ఫలసంన్యాసం బధ్యతే తతృ్ఫలేన తు॥20॥ 

దీనికి వ్యతిరేకంగా చేసే నిత్యకర్మలు కూడా ఫలసంన్యాసం చేయనిచో ఆ ద్విజుడు ఆ కర్మఫలబంధనంతో 
బంధింపబడతాడు. 

తస్మాత్సర్వప్రయత్నేన త్యక్వా కర్మాశితం ఫలమ్‌ । 

అవిద్వానపి కుర్వీత కర్మాప్నోతి చిరాత్సదమ్‌ ॥ 21 ॥ 


అందువల్ల అవిద్వాంసుడైనా అన్ని ప్రయత్నాలతో కర్మాశితఫలాన్ని త్యాగం చేయాలి. దీనితో అతనికి 
తొందరలోనే పరమపదప్రాప్తి సిద్దిస్తుంది. 


శ్‌ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


కర్మణా క్షీయతే పాపమైహికం పౌర్వికం తథా । 

మనః ప్రసాదమన్వేతి బ్రహ్మవిజ్ఞాయతే నరః ॥ 22 ॥ 

ఈ నిష్కామ కర్మతో ఈ జన్మలోని పూర్వజన్మలోని పాపాలన్నీ నశించి, చిత్తానికి ప్రసన్నత చేకూరుతుంది. 
దాంతో నరుడు (బ్రహ్మజ్ఞాడవుతాడు. 

కర్మణా సహితాత్‌ జ్ఞానాత్‌ సమ్యగ్యోగో౭_ భిజాయతే | 

జ్ఞానం చ కర్మసహితం జాయతే దోషవర్ణితమ్‌ 1 281 

కర్మయుక్తమైన జ్ఞానంతో మంచి యోగం ప్రాప్తిస్తుంది. కర్మసహితమైన జ్ఞానం దోషరహితమవుతుంది. 

తస్మాత్సర్వప్రయత్నేన యత్ర తత్రాశ్రమే రతః । 

కర్మాణీ శ్వరతుష్ట్రర్థం కుర్యాన్నైష్కర్యమాప్నయాత్‌ ॥ 24 ॥ 

అందువల్ల ఏ ఆశ్రమంలో ఉన్నా సరే ప్రయత్నంతో భగవకత్రీతికొరకు కర్మల నాచరించాలి. దానితో 
నైష్మర్యం ప్రాప్తిస్తుంది. 

సంప్రాప్య పరమం జ్ఞానం నైష్కర్యం తత్రసాదతః । 

ఏకాకీ నిర్మమః శాంతో జీవన్నేవ విముచ్యతే ॥ 25 ॥ 

పరమజ్ఞానాన్ని పొందిన తర్వాత దాని (ప్రభావంతో నైష్మర్యసిద్ధి పొంది ఏకాకి అయి మమతాశూన్యుడై 
శాంతిని పొందినవాడు జీవితకాలంలోనే ముక్తిని పొందుతాడు. అనగా జీవన్ముక్తుడవుతాడు. 

వీక్షతే పరమాత్మానం పరం (బ్రహ్మ మహేశ్వరమ్‌ । 

నిత్యానందీ నిరాభాసస్తస్మిన్నేవ లయం వ్రజేత్‌ ॥ 26 ॥ 

అటువంటి వ్యక్తి నిత్యానంద స్వరూపుడు, స్వతః ప్రకాశవంతుడు, పరమేశ్వరుడు, పరబ్రహ్మ, పరమాత్మ 
సాక్షాత్మారాన్ని పొంది అతనిలోనే లీనమవుతాడు. 

తస్మాత్సేవేత సతతం కర్మయోగం ప్రసన్నధీః । 

తృప్తయే పరమేశస్య తత్పదం యాతి శాశ్వతమ్‌ ॥ 27 ॥ 

అందువల్ల ప్రసన్నచిత్తం కల్లి పరమేశ్వర ప్రీత్యర్థం నిరంతరం కర్మయోగాన్ని ఆశ్రయించాలి. దీనితో 
పరమేశ్వరుని శాశ్వతస్థానాన్ని పొందుతాడు. 

ఏతద్వః కధితం సర్వం చాతురాశ్రమ్యముత్తమమ్‌ । 

న హ్యేతత్సమతిక్రమ్య సిద్దిం వినతి మానవః ॥ 28 ॥ 

థి ట్‌ 

ఈ విధంగా మీకు ఈ నాలుగు ఆశ్రమాల సంపూర్ణమైన (శ్రేష్టక్రమాన్ని వివరించాను. ఈ క్రమాన్ని అతి 

క్రమించిన ఏ వ్యక్తి సిద్ధిని పొందలేడు. 
ఇతి శ్రీకూర్మపురాణే వర్ణాశ్రమక్రమవర్ణనం నామ తృతీయోం_ధ్యాయః 11 3॥॥ 
శ్రీకూర్మపురాణంలో వర్ణాశ్రమ క్రమవర్ణనమనే తృతీయాధ్యాయం "183 


చతుర్జో౭ ధ్యాయః - నాల్గవ అధ్యాయం అ! 


ప్రాకృతసర్గవర్ణనమ్‌ - ప్రాకృత సర్గవర్ణనం 


సూత ఉవాచ :- సూతుడు పలికాడు. 
(శ్రుత్వా. 9_(శ్రమవిధిం కృత్నమృషయో హృష్టచేతసః | 
నమస్కృత్య హృషీకేశం పునర్వచనమ బ్రువన్‌ ॥ 1 ॥ 
సంపూర్ణమైన ఆశ్రమవిధిని విని బుషులు సంతుష్టచిత్తులై హృషీకేశునకు నమస్కరించి మళ్ళీ ఇట్లన్నారు. 
మునయః ఊచుః :- మునులు పలికారు. 


భాషితం భవతా సర్వం చాతురాశ్రమ్యముత్తమమ్‌ । 
ఇదానీం (శోతుమిచ్చామో యథా సమృవతే జగత్‌ ॥ 2 ॥ 


ఓ పూజ్యుడా! మీరు శ్రేష్టమైన నాలుగు ఆశ్రమాల విషయం అంతా వివరించారు. ఇప్పుడు మేము జగత్తు 
సృష్టి ఎట్లా జరుగుతుందో వినాలని ఉత్సాహంతో ఉన్నాము. 


కుతః సర్వమిదం జాతం కస్మింశ్చ లయమేప్యతి I 
నియన్లా కశ్చ సర్వేషాం వదస్వ పురుషోత్తమ ॥ 8 ॥ 


ఓ పురుషోత్తమా! ఈ ప్రపంచమంతా ఎక్కడ నుండి ఉత్పన్నమైనది? ఎందులో లీనమవుతుంది? దీనంతటికి 
నియామకుడెవరు? ఇదంతా మాకు వివరించండి. 


(శ్రుత్వా నారాయణో వాక్యమృషీణాం కూర్మరూపధ్యక్‌ । 
ప్రాహ గమ్బీరయా వాచా భూతానాం ప్రభవో వ్యయః ॥ 4॥ 


బుషుల మాట విని కూర్మరూపధారి, సమస్తప్రాణుల ఉత్పత్తి-వినాశాలకు కారణభూతుడైన నారాయణుడు 
గంభీరమైన మాటతో పలికాడు. 


శ్రీకూర్మ ఉవాచ :- శ్రీకూర్మమూర్తి పలికాడు. 

మహేశ్వరః పరో౭_వ్యక్తః చతుర్వ్యూహః సనాతనః । 

అనంతశ్చాప్రమేయశ్చ నియన్లా సర్వతోముఖః "5 

నాల్గువైపుల ముఖాలు గల మహేశ్వరుడు (ప్రకృతి కంటె పరుడు, అవ్యక్తుడు నాల్గువ్యూహాలు గలవాడు, 
సనాతనుడు, అనంతుడు, అప్రమేయుడు, జగన్నియంత కూడ. 

అవ్యక్తం కారణం యత్తన్నిత్యం సదసదాత్మకమ్‌ | 

(ప్రధానం ప్రకృతిశ్చేతి యమాహుస్తత్త్వచిన్తకాః ॥ 6 ॥ 

గంధవర్ణర సైర్దీనం శబ్బస్పర్శవివర్ణితమ్‌ | 

అజరం (ధ్రువమక్షయ్యం నిత్యం స్వాత్మన్యవస్థితమ్‌ ర. 


తక్‌ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తత్త్వచింతకులు చెప్పే ప్రధానము- ప్రకృతి, సత్‌-అసత్‌ స్వరూపుడు, అవ్యక్తుడు, నిత్యుడు, కారణ భూతుడు, 
గంధము-వర్ణము-రసము లేనివాడు, శబ్ద-స్పర్శ రహితుడు, అజరుడు, ధ్రువుడు, నాశం లేనివాడు, నిత్యం తన 
ఆత్మలోనే ఉందేవాడు, ఈ పరమేశ్వరుడు. 


జగద్యోనిర్మహాభూతం పరబ్రహ్మ సనాతనమ్‌ । 

విగ్రహః సర్వభూతానామాత్మనా9_ధిష్టితం మహత్‌ ॥ 8 ॥ 

అనాద్యంతమజం సూక్ష్మం త్రిగుణం ప్రభవాష్యయమ్‌ । 

అసామ్పతమవిజ్హేయం బ్రహ్మోడ్రే సమవర్తత ॥ 9 ॥ 

తన ఆత్మలోనే ఉన్నవాడు, ప్రపంచానికి బీజరూపమైనవాడు, మహాభూతము, సర్వప్రాణిస్వరూపుడు, 
తనచే ఆ(శయింపబడిన మహత్తత్వస్వరూపుడు ఆది-అంత-జన్మరహితుడు, సూక్ష్మరూపుడు, త్రిగుణుదు, ఉత్పత్తి 
ప్రలయకారకుదు, శాశ్వతుడు, తెలియ వీలులేనివాడు అయిన బ్రహ్మ మొదట ఉండెను. 

గుణసామ్యే తదా తస్మిన్‌ పురుషే చాత్మని స్థితే I 

ప్రాకృతః ప్రలయో జ్ఞేయో యావద్విశ్వసముద్భవః | 10 ॥ 

ఆ సమయంలో సత్వరజస్తమోగుణములు పరిణామము చెందక సామ్యావస్థలో ఉండగా, పరమపురుషుడు 
స్వస్వరూపమందు నెలకొని ఉండగా, ప్రపంచసృష్టి (ప్రారంభము కానంతవరకు ఉన్న స్థితిని ప్రాకృతప్రళభయముగా 
తెలుసుకొనవలను. 

బ్రాహ్మీ రాత్రిరియం ప్రోక్తా అహః సృష్టిరుదాహృతా । 

అహర్న విద్యతే తస్య న రాత్రి ర్వుపచారతః ॥ 11 ॥ 


ప్రళయం (బ్రహ్మకు రాత్రి అని, సృష్టి పగలు అని చెప్పబడినది. నిజానికి అతనికి పగలు రాత్రి ఉండవు. 


నిశాన్తే ప్రతిబుద్దోత సౌ జగదాదిరనాదిమాన్‌ | 

సర్వభూతమయో౭_వ్యక్తో హ్యన్తర్యామీశ్వరః పరః॥ 12॥ 

ప్రకృతిం పురుషం చైవ ప్రవిశ్యాశు మహేశ్వరః । 

కోభయామాస యోగేన పరేణ పరమేశ్వరః 1 181 

అనాది అయిన అతడు జగత్తుకు మొదటి కారణం. రాత్రి గడచిపోగానే అతడు మేల్మొన్నాడు. సర్వప్రాణి 
మయుడు, అవ్యక్తుడు, అంతర్యామి, పరుడు అయిన ఆ పరమేశ్వరుడు ప్రకృతి-పురుషుల్లో (ప్రవేశించి 
పరమయోగంతో వారికి క్షోభను కలిగించినాడు. 


యథా మదో నవప్రీణాం యథా వా మాధవో9 నిలః । 
అను ప్రవిష్టః కోభాయ తథా9_సౌ యోగమూర్తిమాన్‌ ॥ 14॥ 


నాల్గవ అధ్యాయం 

నవయువతుల మదము, వసంతబుతుసంబంధమైన వాయువు పురుషుల్లో కు కలిగిస్తున్నట్లుగా 
యోగస్వరూపుడైన పరమేశ్వరుడు క్షోభను కలిగించుటకు ప్రకృతిలో (ప్రవేశించాడు. 

స ఏవ క్షోభకో విప్రాః క్షోభ్యశ్చ పరమేశ్వరః । 

స సంకోచవికాసాభ్యాం ప్రధానత్వేం పి చ స్థితః 1 15 ॥ 

ఓ (బ్రాహ్మణులారా! ఆ పరమేశ్వరుడే క్షోభను కలిగించేవాడు. స్వయంగా క్షోభనందేవాడు. అతడు సృష్టి 
(ప్రలయాలకు కారణమై ప్రధానమని చెప్పబడినాడు. 

ప్రధానాత్‌ క్షోభ్యమాణాచ్చ తథా పుంసః పురాతనాత్‌ । 

ప్రాదురాసీన్మహత్‌ బీజం ప్రధానపురుషాత్మకమ్‌ ॥ 16 ॥ 

ప్రధానుడైన పురాతనపురుషుడు క్షుబ్బుడైనందువల్ల ప్రకృతిపురుషాత్మకమైన మహద్బీజం ఆవిర్భవించింది. 

మహానాత్మా మతిర్షృహ్మా ప్రబుద్ధిః ఖ్యాతిరీశ్వరః | 

ప్రజ్ఞా ధృతిః సృృతిః సంవిదేతస్మాదితి తత్‌ సృృతమ్‌ ॥ 17 ॥ 

ఈ కారణంగా ఆ మహద్బీజం మహత్తు ఆత్మ, మతి, బ్రహ్మ, ప్రబుద్ది, ఖ్యాతి, ఈశ్వరుడు, ప్రజ్ఞ, ధృతి, 
స్మృతి, సంవిత్‌ పేర్లను పొందింది. 

వైకారికస్తెజసశ్చ భూతాదిశ్చెవ తామసః । 

(త్రీవిధోతల యమహంకారో మహతః సమ్బభూవ హ ॥ 18॥ 

మహత్తత్వం నుండి సమస్త ప్రాణుల సృష్టికి కారణమైన వైకారిక-తైజస-తామసములనే మూడు విధాల 
అహంకారం ఉత్పన్నమైంది. 

అహంకారో9_భిమానశ్ళ కర్తా మన్తా చ స స్మృతః | 

ఆత్మా చ పుద్గలో జీవో యతః సర్వాః ప్రవృత్తయః ॥ 19 ॥ 

ఆ అహంకారానికే కర్త-మంత-ఆత్మ-పుద్దల-జీవ అని పేర్లు. ఆ అహంకారం నుండే సమస్త ప్రవృత్తులు 
కలుగుతాయి. 


పజ్బభూతాన్యహంకారాత్‌ తన్మాత్రాణి చ జజ్ఞిరే । 
ఇంద్రియాణి తథా దేవాః సర్వం తస్యాత్మజం జగత్‌ ॥ 20 ॥ 


అహంకారం నుండే మహాభూతాలైన పృథ్వీ-జలం -తేజస్సు-వాయువు-ఆకాశం అనేవి ఐదు, శబ్ద-స్పర్భ- 
రూప-రస-గంధాలనే తన్మాత్రలు ఐదు, ఇంద్రియాలు వాని అధిష్టాన దేవతలు ఉద్భవించినవి. ఈ సమస్త జగత్తు 
దాని వల్లనే ఉత్పన్నమైనది. 

మనస్త్వవ్య క్రజం ప్రోక్తం వికారః ప్రథమః స్మృతః | 

యేనాసౌ జాయతే కర్తా భూతాదీంశ్చానుపశ్యతి 1 211 


4 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


అవ్యక్తం నుండి ఉత్పన్నమైన మనస్సు ప్రథమవికారంగా గుర్తింపు పొందింది. ఆ కారణంగా ఇది కర్త. 
భూతాదులను చూచేది. 


వైకారికాదహంకారాత్‌ సర్గో వైకారికో౭_ భవత్‌ | 

తైజసానీన్టియాణి స్యుర్దేవా వైకారికా దశ ॥ 22 ॥ 

వైకారికాహంకారంతో వైకారికసృష్టి ఏర్పడింది. ఇంద్రియాలు తైజసములు, పది మంది దేవతలు 
వైకారికులు. 

ఏకాదశం మనస్తత్ర స్వగుణేనోభయాత్మకమ్‌ । 

భూతతన్మాత్రసర్గోఃం యం భూతాదేరభవన్‌ ప్రజాః ॥ 28 ॥ 

పదకొండో ఇంద్రియము మనస్సు. తన గుణాల కారణంగా ఇది ఉభయాత్మకము అనగా సాత్తికరాజ 
సాత్మకము. ఇది భూతతన్నాత్రల సృష్టి. ఈ భూతాది వల్లనే అనగా తామసాహంకారంవల్లనే ప్రజోత్పత్తి జరిగింది. 

భూతాదిస్తు వికుర్వాణః శబ్బమాత్రం ససర్జ హ । 

ఆకాశం సుషిరం తస్మాదుత్సన్నం శబ్దలక్షణమ్‌ 1 241 

వికారాన్ని పొందిన భూతాది శబ్దతన్మాత్రమును ఉత్పత్తిచేసింది. శబ్బ్దతన్మాత్రవల్ల శబ్దలక్షణంకల 
అవకాశస్వరూపమున్న ఆకాశం ఉత్పన్నమైంది. 

ఆకాశస్తు వికుర్వాణః స్పర్శ్మమాత్రం ససర్జ హ । 

వాయురుత్పద్యతే తస్మాత్‌ తస్య స్పర్బో గుణో మతః ॥ 25 ॥ 

వికారమును పొందిన ఆకాశం స్పర్శతన్నాత్రను ఉత్పన్నం చేసినది. దానితో వాయువు ఉత్పన్నమైంది. 
వాయుగుణం స్పర్శ. 

వాయుశ్చాపి వికుర్వాణో రూపమాత్రం ససర్జ హ । 

జ్యోతిరుత్సద్యతే వాయోస్తద్రూపగుణముచ్వతే 1 26 1 

వాయువు కూడా వికారాన్ని పొంది రూపతన్మాత్రను ఉత్పత్తి చేసింది. వాయువు వల్ల తేజస్సు ఉత్పన్నమైనది. 
దీనికి రూపం గుణము. 

జ్యోతిశ్చాపి వికుర్వాణం రసమాత్రం ససర్జ హ । 

సమృవన్తి తతో9_ం౦భాంసి రసాధారాణి తాని తు ॥ 27 ॥ 

వికారాన్ని పొందిన తేజస్సు కూడ రసతన్మాత్రను సృష్టించింది. దానితో జలం ఉత్పన్నమైనది. ఈ జలం 
రసగుణానికి ఆధారం. 

ఆపశ్చాపి వికుర్వన్యో గన్భమా(త్రం ససర్దిరే | 

సంఘాతో జాయతే తస్మాత్‌ తస్య గంధో గుణో మతః ॥ 28 ॥ 


నాల్గవ అధ్యాయం 41 


వికారాన్ని పొందిన జలం గంధతన్మాత్రలను ఉత్పన్నం చేసినది. దీనివల్ల సంఘాతం (పృథ్వీతత్వం) 
ఉత్పన్నమైనది. దీని గుణం గంధము. 

ఆకాశం శబ్ద్బమాత్రం యత్‌ స్పర్శమాత్రం సమావృణోత్‌ 1 

ద్విగుణస్తు తతో వాయుః శబ్దస్ప్సర్శ్భాత్మకో9_ భవత్‌ 129 n 

ఆకాశానికి సంబంధించిన శబ్దతన్న్మాత్ర స్పర్శతన్నాత్రనావరించింది. అందువల్ల వాయువు శబ్దము మరియు 
స్పర్శ గుణాలు రెంటిని పొందింది. 

రూపం తథైవావిశతః శబ్దస్పర్శా గుణావుభౌ । 

త్రిగుణః స్యాత్‌ తతో వహ్ని స శబ్దస్పర్శరూపవాన్‌ ॥ 30 ॥ 

అదే విధంగా రూపగుణం శబ్ద-స్పర్శ గుణాలు రెంటిని కలుపుకొని అగ్ని త్రిగుణాత్మకమైనది. 

శబ్దః స్పర్శశ్చ రూపం చ రసమాత్రం సమావిశన్‌ । 

తస్మాచ్చతుర్లుణా ఆపో విజ్లేయాస్తు రసాత్న్మికాః 11 81 1 

శబ్దస్పర్భ రూపాలతో రసతన్మాత్ర (ప్రవేశించటంతో జలములు నాలుగు గుణాలు కల రస్మాత్మకాలుగా 
గుర్తింపబడినవి. 

శబ్దః స్పర్శశ్చ రూపం చ రసో గన్ధం సమావిశత్‌ | 

తస్మాత్‌ పజ్బుగుణా భూమిః స్ఫూలా భూతేషు శబ్ద్యతే 132n 

శబ్ద స్పర్శ రూప గుణాలతో గంధం కలిసినందువల్ల భూమి అయిదు గుణాలు కలదై పంచభుతాల్లో స్తూల 
యని పిలువబడినది. 

శాంతా ఘోరాశ్చ మూఢాశ్చ విశేషాస్తేన తే స్మృతాః । 

పరస్పరానుప్రవేశాత్‌ ధారయన్తి పరస్పరమ్‌ ॥ 8383 ॥ 

ఈ కారణం వల్లనే ఇవి శాంత, ఘోర, మూఢ విశేషాలుగా చెప్పబడినవి. ఇవి పరస్పరం ఒకదానిలో 

నొకటి ప్రవేశించిన కారణం వల్ల ఒకటి మరొక దాన్ని ధరిస్తున్నాయి. 

ఏతే సప్త మహాత్మానో హ్యన్యోన్యస్య సమాశ్రయాత్‌ | 

నాశక్నువన్‌ ప్రజాః స్రష్టుమసమాగమ్య కృత్నుశః ॥ 34॥ 

మహత్తు, అహంకారము, పంచమహాభూతాలు అను ఈ ఏడు తత్వాలు ఒకటి మరొకదాన్ని ఆశ్రయించి 
ఉన్నకారణంగా సమగ్రంగా ప్రజలను సృష్టిచేయటంలో సమర్థములు కాలేదు. 

పురుషాధిష్టితత్వాచ్చ అవ్యక్తానుగ్రహేణ చ। 

మహదాదయో విశేషాన్లా హ్యణ్ఞముత్సాదయన్రి తే॥ కిర్‌॥ 


స్‌ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


చేతనుడైన పురుషుడు అధిష్టించి నందువల్లనూ, అవ్యక్తము అనుగ్రహించిన కారణంగానూ, మహత్తు 
మొదలుకొని విశేషములవరకు ఉన్న తత్వాలన్నీ అండాన్ని పుట్టిస్తున్నాయి. 

ఏకకాలసముత్పన్నం జలబుద్బుదవచ్చ తత్‌ | 

విశే షేభ్యో౭_బ్ఞమభవత్‌ బృహత్‌ తదుదకేశయమ్‌ ॥ 36 ॥ 

విశేషాలనుండి జలంలోని బుడగలవలే, నీటిలోనే ఉండి పెద్ద అందము (బ్రహ్మాండము) ఒకేసారి పుట్టింది. 

తస్మిన్‌ కార్యస్య కరణం సంసిద్ధిః పరమేష్టినః I 

ప్రాకృతే౭_్ఞే వివృత్తః స క్షేత్రజ్ఞో బ్రహ్మసంజ్హితః ॥ 87 ॥ 

ఆ బృహదండంలో సృష్టిస్వరూపమైన కార్యకరణసిద్ది పరమేష్షికి ఏర్పడినది. ప్రాకృత అండంలో 
బ్రహ్మసంజ్ఞగల క్షేత్రజ్ఞుడు ప్రపంచరూపంగా వివర్తము చెందినాడు. అనగా వృద్ధి పొందినాడు. 

సవై శరీరీ ప్రథమః స వై పురుష ఉచ్యతే I 

ఆదికర్తా స భూతానాం బ్రహ్మా౭ గ్రే సమవర్తత ॥ 38 ॥ 

ఆయన మొట్టమొదటి శరీరధారి. ఆయనే పురుషుడు. సమస్త ప్రాణులకు ఆదికర్త అయిన (బ్రహ్మ అన్నిటికంటే 
ముందు ఉన్నాడు. 

యమాహుః పురుషం హంసం ప్రధానాత్‌ పరతః స్థితమ్‌ I 

హిరణ్యగర్భం కపిలం ఛన్లోమూర్తిం సనాతనమ్‌ ॥ 39 ॥ 

ప్రధానము కంటే పరునిగా ఉన్న ఆ పురుషుని హంస, హిరణ్యగర్భుడు, కపిలుడు, ఛందోమూర్తి, సనాతనుడు 
అంటారు. 

మేరురుల్బమభూత్తస్య జరాయుశ్చాపి పర్వతాః । 

గర్భోదకం సముద్రాశ్చ తస్యాసన్‌ పరమాత్మనః 1 40n 

ఆ పరమాత్మకు గర్భవేష్టనం మేరువు. పర్వతాలు గర్భానికి ఆవరణ రూపమైన చర్మము జరాయువు. 
అన్ని సముద్రాలు గర్ఫ్భోదకమైనవి. 

తస్మిన్నణ్జే[ భవద్విశ్వం సదేవాసురమానుషమ్‌ । 

చంద్రాదిత్వౌ సనక్షత్రౌ సగ్రహౌ సహ వాయునా ॥ 41॥ 

ఆ అండంలో దేవతలు, అసురులు, మనుష్యులతో కూడ సంపూర్ణవిశ్వం ఉత్పన్నమైనది. అట్లే (గ్రహాలు, 
నక్షత్రాలు, వాయువు సూర్యచంద్రులు ఉత్పన్నమైనారు. 

అద్భిర్దశగుణాభిశ్చ బాహ్యతోల_బ్ఞం సమావృతమ్‌ / 

ఆపో దశగుణేనైవ తేజసా బాహ్యతో వృతాః ॥ 42 ॥ 


నాల్గవ అధ్యాయం 43 


(బ్రహ్మాండానికి వెలుపల తనకంటే పదిరెట్లు అధికంగా జలం ఆవరించి ఉంది. జలం బయట పదిరెట్లు 
తేజస్సు ఆవరించింది. 


తేజో దశగుణేనైవ బాహ్యతో వాయునా వృతమ్‌ । 
ఆకాశేనావృతో వాయుః ఖం తు భూతాదినా వృతమ్‌ 1 48 ॥ 


తేజస్సు బయట పదింతలు వాయువావరించింది. ఈ విధంగా వాయువు ఆకాశంతో ఆవృతమైంది. 
ఆకాశం భూతాది అహంకారంతో ఆవరింపనైనది. 


భూతాదిర్మహతా తద్వదవ్యక్తేనావృతో మహాన్‌ | 

ఏతే లోకా మహాత్మానః సర్వతత్వాభిమానినః | 44 ॥ 

మహత్తత్వముచేత అహంకారము ఆవరింపబడినది. అట్లే మహాత్తత్వము అవ్యక్తముచేత ఆవరింపబడినది. 
ఈ లోకాలు సమస్తతత్త్వముల అభిమానముగల మహాస్వరూపం గలవి. 

వసన్తి తత్ర పురుషాస్తదాత్మానో వ్యవస్థితాః । 

ఈశ్వరా యోగధర్మాణో యే చాన్యే తత్తుచిన్తకాః ॥ 45 ॥ 

ఆ లోకాల్లో తమ ఆత్మరూపం కల ఐశ్వర్యసంపన్నులు, యోగధర్మయుక్తులు అయిన పురుషులు 
నివసిస్తున్నారు. వీరే కాక తత్ప్వచింతకు లెందరో ఉన్నారు. 

సర్వజ్ఞాః శాన్తరజసో నిత్యం ముదితమానసాః । 

ఏతైరావరణైరణ్ణం సప్తభిః ప్రాకృతైర్భృతమ్‌ 1 46 ॥ 

వారందరు సర్వజ్ఞులు, శాంతించిన రజోగుణము కలవారు. స సంపన్నులై నిత్యం ప్రసన్నచిత్తం కల్లినవారు. 
ఈ బ్రహ్మాండం ఈ ప్రాకృతాలైన సప్త ఆవరణాలతో ఆవృతమై ఉన్నది. 

ఏతావచ్చక్యతే వక్తుం మాయెషా గహనా ద్విజాః ! | 

ఏతత్రాధానికం కార్యం యన్మయా బీజమీరితమ్‌ ॥ 47 ॥ 

ఓ (బ్రాహ్మణులారా! ఈ విషయంలో ఇంత మాత్రమే చెప్పవచ్చు. ఈ మాయ మిక్కిలి గహనమైనది. 
బీజరూపంతో నేను వర్ణించినదంతా ప్రధానము. అనగా ప్రకృతికార్యం. 

ప్రజాపతేః పరామూర్తిరితీయం వైదికీ (శ్రుతిః । 

బ్రహ్మోణ్ణ్ఞమేతత్సకలం సప్తలోకతలాన్వితమ్‌ ॥ 48 ॥ 

ద్వితీయం తస్య దేవస్య శరీరం పరమేష్టినః | 

హిరణ్యగర్భో భగవాన్‌ బ్రహ్మా వై కనకాణ్దజః | 49 ॥ 


4 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఈ మాయ మరేదో కాదు ప్రజాపతి పరామూర్తియే. ఇది వేదాల అభిమతం. ఏడులోకాలతో కూడిన ఈ 
(బ్రహ్మాండమంతా పరమేష్టి రెండవశరీరం. హిరణ్యగర్భుదైన భగవంతుడగు హిరణ్యగర్భుడనే (బ్రహ్మ బంగారపు 
అండం నుండి జన్మించాడు. 

తృతీయం భగవద్రూపం ప్రాహుర్వేదార్థవేదినః I 

రజోగుణమయం చాన్యత్‌ రూపం తస్యైవ ధీమతః ॥ 50 ॥ 


వేదార్థవేదులు ఇతణ్ణి భగవంతుని మూడవ రూపంగా చెప్పారు. ఆ దీమంతుని మరోరూపం 
రజోగుణమయం. 


చతుర్ముఖః స భగవాన్‌ జగత్సృష్టా ప్రవర్తతే । 
సృష్టం చ పాతి సకలం విశ్వాత్మా విశ్వతోముఖః 1 51 1 
సత్త్వం గుణముపాశిత్య విష్ణుర్విశ్వేశ్వరః స్వయమ్‌ । 
అన్తకాలే స్వయం దేవః సర్వాత్మా పరమేశ్వరః ॥ 52 ॥ 
తమోగుణం సమాశ్రిత్య రుద్రః సంహరతే జగత్‌ । 
ఏకో పి సన్మహాదేవగ్రిధా౭_సౌ సమవస్థితః 1 53 ॥ 
చతుర్ముఖుడైన భగవంతుడైన బ్రహ్మ జగత్తును సృష్టించటంలో ప్రవర్తిస్తాడు. సృష్టించిన సకాలాన్ని 
విశ్వతోముఖుడైన విశ్వాత్మ సత్వ్వగుణాన్నాశయించి విశ్వేశ్వరుడైన విష్ణువు స్వయంగా పాలిస్తాడు. అంత్యకాలంలో 
దేవుడు, సర్వులకు ఆత్మ అయిన పరమేశ్వరుడు తమోగుణాన్ని ఆశ్రయించి రుద్రుడై జగత్తును సంహరిస్తాడు. 
మహాదేవుడు ఒక్కడే అయినా మూడు రూపాల్లో ఉన్నాడు. 
సర్గరక్షాలయగుణైర్నిర్లుణో9 పి నిరజ్ఞునః । 
ఏకధా సద్దిధా చైవ త్రిధా చ బహుధా పునః ॥ 54 ॥ 
సృష్టి స్థితి లయ గుణాలతో నిర్గుణుడై నిరంజనుడైకూడా ఒక్కోసారి ఒకడుగా, మరోసారి ఇద్దరిగా, 
ఇంకోసారి ముగ్గురిగా, మరోసారి అనంతరూపాలను ధరిస్తాడు. 


యోగేశ్వరః శరీరాణి కరోతి వికరోతి చ । 
నానాకృతిక్రియారూపనామవంతి స్వలీలయా ॥ 55 ॥ 


యోగేశ్వరుడు తన లీలతో అనేక ఆకారాలు, క్రియలు, రూపాలు, పేర్లతో శరీరాలను నిర్మిస్తాడు. 
హితాయ చైవ భక్తానాం స ఏవ గ్రసతే పునః । 
త్రిధా విభజ్య చా9_9_త్మానం తైలోక్యే సంప్రవర్తతే ॥ 56 ॥ 


భక్తుల మేలు కొరకు తానే మళ్ళీ సంహరిస్తాడు. తనను మూడు విధాలుగా విభజించుకొని ముల్లోకాల్లో 
ప్రవర్తిస్తాడు. 


నాల్గవ అధ్యాయం 45 


సృజతే గ్రసతే చైవ వీక్షతే చ విశేషతః । 

యస్మాత్సృష్ట్వానుగృహ్హాతి గ్రసతే చ పునః ప్రజాః ॥ 57 ॥ 

ఈ విధంగా ఆయన సృష్టిస్తాడు, సంహరిస్తాడు, విశేషంగా సంరక్షిస్తాడు. ప్రజలను సృష్టించి అనుగ్రహిస్తాడు. 
మళ్ళీ సంహరిస్తాడు. 

గుణాత్మకత్వాత్రెకాల్యే తస్మాదేకః స ఉచ్యతే । 

అగ్రే హిరణ్యగర్భః స ప్రాదుర్భూతః సనాతనః ॥ 58 ॥ 

ఈ కారణంతోనే మూడు కాలాల్లోను సత్వరజస్తమోరూప త్రిగుణాత్మకుడు. అందువల్లనే ఆ పరమాత్మ 
ఒక్కడే. మొదట సనాతనుడైన హిరణ్యగర్భుడు అవతరించాడు. 


ఆదిత్వాదాదిదేవోల సౌ అజాతత్వాదజః స్మృతః | 

పాతి యస్మాత్రజాః సర్వాః ప్రజాపతిరితి స్మృతః ॥ 59 ॥ 

ఆదిపురుషుడైనందువల్ల ఇతడు ఆదిదేవుడు. పుట్టుక లేనివాడైనందువల్ల అజుడు అని తలచబడినాడు. 
(ప్రజలందరిని పాలించే కారణంగా (ప్రజాపతి అయినాడు. 


దేవేషు చ మహాదేవో మహాదేవ ఇతి స్మృతః । 

బృహత్వాచ్చ స్కృతో బ్రహ్మా పరత్వాత్సరమేశ్వరః 11 60॥ 

దేవతల్లో మహాదేవుడు. అందువల్ల మహాదేవునిగా ప్రసిద్దుడు. బృహత్‌(పెద్ద) అయిన కారణంతో (బ్రహ్మ, 
ఈ సృష్టికంతటికి పరుదైనందువల్ల పరమేశ్వరుడయినాడు. 

వశిత్వాదప్యవ శ్యత్వాదీశ్వరః పరిభాషితః । 

బుషిః సర్వత్రగత్వేన హరిః సర్వహరో యతః ॥ 61 ॥ 

అనుత్సాదాచ్చ పూర్వత్వాత్‌ స్వయమ్ఫూరితి స స్మృతః | 

నారాణామయనో యస్మాత్తేన నారాయణః స్మృతః ॥ 62 ॥ 

అందరిని తన వశంలో పెట్టుకొని తాను ఇతరులకు వశుడు కానందువల్ల ఈశ్వరుడని, అన్ని ప్రదేశాలు 
వెళ్ళగల్లినందువల్ల బుషి అని, అన్నింటిని హరించేవాడైనందువల్ల హరి అని, పుట్టుక లేక పూర్వం నుండి 
ఉన్నందువల్ల స్వయంభువు అని,నారములకు అనగా జలములకు అయనం (ఆశ్రయం-స్లానం) అయినందువల్ల 
నారాయణుడని గుర్తింపు పొందినాడు. 


హరః సంసారహరణాత్‌ విభుత్వాద్విష్ణురుచ్యతే । 
భగవాన్‌ సర్వవిజ్ఞానాదవనాదోమితి స్మృతః ॥ 63 ॥ 


సంసారాన్ని హరించే కారణంగా హరుడని, వ్యాపించి ఉన్నందువల్ల విష్ణువని, అన్నీ తెలిసిన వాడైనందు 
వల్ల భగవాన్‌ అని, రక్షించే కార్యం కలవాడు కాబట్టి 'ఓం'” అని గుర్తింపు పొందినాడు. 


$6 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


సర్వజ్ఞః సర్వవిజ్ఞానాత్‌ సర్వః సర్వమయో యతః । 

శివః స నిర్మలో యస్మాత్‌ విభుః సర్వగతో యతః ॥ 64 ॥ 

అన్నింటి విశేషజ్ఞానమున్నవాడు కాబట్టి సర్వజ్ఞుడు అని, అందరి ఆత్మస్వరూపుడైనందువల్ల “సర్వ అని, 
నిర్మలుదైన కారణంగా శివః అని, సర్వగతుడు కాబట్టీ విభుః అని చెప్పబడినాడు. 


తారణాత్‌ సర్వదుఃఖానాం తారకః పరిగీయతే । 
బహునా£_త్ర కిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్‌ ॥ 65 ॥ 


అన్ని దుఃఖాలనుండి తరింపచేసేవాడు కాబట్టి తారకః అని కీర్తింపబడినాడు. అనేకంగా చెప్పటమెందుకు? 
ఈ జగత్తంతా (బ్రహ్మమయమే. 


అనేకభేదభిన్నస్తు క్రీడతే పరమేశ్వరః | 
ఇత్యేష ప్రాకృతః సర్గః సంక్షేపాత్‌ కథితో మయా । 
అబుద్ధిపూర్వికాం విప్రా బ్రాహ్మీం సృష్టిం నిబోధత ॥ 66 ॥ 


పరమేశ్వరుడు అనేక రూపాల్లో విభక్తుడై అనేక విధాలైన క్రీడలు చేస్తుంటాడు. ఓ (బ్రాహ్మణులారా! నేను 
సంక్షేపంగా ప్రాకృతసృష్టిని వివరించాను. ఇక అబుద్ధిపూర్వకమైన (బ్రహ్మసృష్టిని గూర్చి వినండి. 


ఇతి (శ్రీకూర్మపురాణే ప్రాకృతసర్గవర్ణనం నామ చతుర్గోత ధ్యాయః n4n 
శ్రీకూర్మపురాణంలో ప్రాకృత సర్గవర్ణనం అనే నాల్గవ అధ్యాయం ॥ 4॥ 


a) 


పంచమో౭_ధ్యాయః - ఐదవ అధ్యాయం 47 


కాలసంఖ్యావివరణమ్‌ - కాలసంఖ్యావివరణం 


శ్రీకూర్మ ఉవాచ :- శ్రీకూర్మమూర్తి పలికాడు. 

స్వయమ్మువో వివృత్తస్య కాలసంఖ్యా ద్విజోత్తమాః I 

న శక్యతే సమాఖ్యాతుం బహువర్షెరపి స్వయమ్‌ ॥ 1॥ 

కాలసంఖ్యా సమాసేన పరార్ధద్వయకల్పితా । 

స ఏవ స్యాత్సరః కాలః తదన్తే ప్రతిసృజ్యతే n2n 

శ్రెష్టబ్రాహ్మణులారా! స్వయంభూ [బ్రహ్మకు గడచిన కాలాన్ని లెక్నించటం ఎన్ని ఏళ్ళయినా సాధ్యం కాదు. 
సంక్షేపంగా కాలగణన రెండు పరార్గాలుగా చేయనైనది. అవే పరమకాలము, అది గడచిన తర్వాత ప్రలయకాలము 
అవుతాయి. 

నిజేన తస్య మానేన ఆయుర్వర్షశతం స్కృతమ్‌ I 

తత్సరాఖ్యం తదర్థం చ పరార్థమభిధీయతే 11 8॥ 

తన లెక్క ప్రకారమే బ్రహ్మ ఆయుష్యం ఒక వంద సంవత్సరాలుగా చెప్పనైనది. ఈ బ్రహ్మాయుష్మాలాన్నే 
“పరి మనే పేరుతో చెపుతారు. ఈ పరంలోని సగభాగమే “'పరార్ధ్శ మంటారు. 

కామా పజ్బుదశ ఖ్యాతా నిమేషా ద్విజసత్తమాః । 

కాష్టాస్రింశత్‌ కలా త్రింశత్‌ కలా మౌహూర్తికీ గతిః ॥ 4॥ 

ఓ ద్విజోత్తములారా! పదునైదు నిమేషాలకి ఒక కాష్ట్ర ముప్పది కాష్ట్రలకు ఒక కల. ముప్పది కలలసమయాన్ని 
ముహూర్తకాలమంటారు. 

తావత్సంఖ్యైరహోరాత్రం ముహూర్తెర్మానుషం స్కృతమ్‌ । 

అహోరాత్రాణి తావన్తి మాసః పక్షద్వయాత్మకః ॥ 5 ॥ 

అదే ముప్పది ముహూర్తాల కాలం మానవుని రాత్రింబవళ్ళు అవుతుంది. అదే సంఖ్యలో ముప్పది 
అహోరాత్రములకు ఒక ఒక మాసము రెండు పక్షాలు కలది. 

తైః షడ్భిరయనం వర్షం ద్వే యనే దక్షిణోత్తరే I 

అయనం దక్షిణం రాత్రిర్దేవానాముత్తరం దినమ్‌ ॥ 6 ॥ 

ఆ మాసాలారు ఒక అయనం, దక్షిణ-ఉత్తరాలనే రెండు అయనాలు ఒక సంవత్సరం. దక్షిణాయనం 
దేవతలకు రాత్రి, ఉత్తరాయణం పగలు అవుతుంది. 

దివ్యైర్వర్షసహ(సైస్తు కృతత్రేతాది సంజ్ఞితమ్‌ I 

చతుర్యుగం ద్వాదశభీః తద్విభాగం నిబోధత ॥ 7 ॥ 


48 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


దేవతల పన్నెండు వేల సంవత్సరాలకు కృత-త్రేత ఇత్యాది నామాలతో నాలుగు యుగాల విభాగం 
కలదు. దాన్ని వివరిస్తాను వినండి. 


చత్వార్యాహుః సహస్రాణి వర్షాణాం తతృతం యుగమ్‌ । 

తస్య తావచ్చతీ సంధ్యా సంధ్యాంశశ్చ కృతస్య తు॥8॥ 

నాలుగువేల దేవతల సంవత్సరాల కాలం కృతయుగమని చెప్పారు. కృతయుగ (ప్రమాణంగానే అనగా 
నాలుగు వందల సంవత్సరాల కాలం సంధ్య, అట్లే సంధ్యాంశం కృతయుగపు సంధికాలం అవుతుంది. 

త్రిశతీ ద్విశతీ సంధ్యా తథా చైకశతీ క్రమాత్‌ | 

అంశకం షట్‌ శతం తస్మాత్‌ కృతసంధ్యాంశకం వినా॥ 9॥ 

కృతయుగ సంధ్యాంశాన్ని వదలి క్రమంగా మూడు వందలు, రెండు వందలు, ఒక వంద లెక్కతో 
ఆరువందల సంవత్సరాలు త్రేతా, ద్వాపర-కలియుగాల సంధ్య అట్లే సంధ్యాంశాలవుతాయి. 

త్రిద్వేక సాహస్రమతో వినా సంధ్యాంశకేన తు। 

త్రేతాద్వాపరతిష్యాణాం కాలజ్ఞానే ప్రకీర్తితమ్‌ | 10 ॥ 


కాలజ్ఞానానికి సంధ్యాంశాలు లేకుండా త్రేతా, ద్వాపరయుగాలు అట్లే కలియుగం వరుసగా 
మూడు-రెండు-వేయి దివ్య వర్నాలుగా చెప్పబడినది. 


ఏతత్‌ ద్వాదశసాహగస్రం సాధికం పరికల్పితమ్‌ । 

తదేకసప్తతి గుణం మనోరన్తరముచ్యతే 111111 

ఈ దేవతల పన్నెండు వేల సంవత్సరాల కాలపరిమాణం కొంత అధికంగా చెప్పబడినది. దీనికి డెబ్బె 
యొక్క రెట్ల కాలాన్ని ఒక మన్వంతరకాలమని చెప్పబడినది. 

బ్రహ్మణో దివసే విప్రా మనవః స్యుశ్చతుర్దశ | 

స్వాయమ్భువాదయః సర్వే తతః సావర్ణికాదయః 1 12 1 

తైరియం పృథివీ సర్వా సప్తద్వీపా సపర్వతా । 

పూర్ణం యుగసహస్రం వై పరిపాల్యా నరేశ్వరైః ॥ 18 ॥ 

ఓ బ్రాహ్మణులారా! బ్రహ్మ ఒక దినంలో పద్నాలుగు మన్వంతరాలవుతాయి. వారందరు స్వాయంభువు 
మొదలైనవారు. అట్లే సావర్ణికాదులు ఉంటారు. ఆ మన్వంతరాధిపులైన నరేశ్వరులు ఈ ఏడుద్వీపాలు, పర్వతాలు 
గల పృథ్విని ఒక వేయియుగాల వరకు సంపూర్ణంగా పాలిస్తారు. 

మన్వన్తరేణ చైకేన సర్వాణ్యేవాన్తరాణి వై! 

వ్యాఖ్యాతాని న సందేహః కల్పం కల్పేన చెవ హి॥ 141 


ఐదవ అధ్యాయం 49 


ఒక మన్వంతరాన్ని వివరించటంతో ఇతర మన్వంతరాలన్నీ వివరించినట్టే భావించాలి. ఇందులో 
సందేహించాల్సిన పని లేదు. ప్రతికల్పం పూర్వకల్పంతో సమానంగా ఉంటుంది. 

బ్రాహ్మమేకమహః కల్పస్తావతీ రాత్రిరిష్యతే । 

చతుర్యుగసహ(స్రం తు కల్పమాహుర్శనీషిణః 1 15 1 

ఒక కల్పం బ్రహ్మకు ఒక పగలవుతుంది. రాత్రి కూడ ఒక కల్పమే. విద్వాంసులు ఒక వేయి చతుర్యుగాలు 
ఒక కల్పమని చెప్పారు. 

త్రీణి కల్పశతాని స్యుస్తథా షష్టిర్దిజోత్తమాః 1 

బ్రహ్మణః కథితం వర్షం పరాఖ్యం తచ్చతం విదుః ॥ 16 ॥ 

(్రేష్టులైన బ్రాహ్మణులారా! మూడువందల అరవై కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సర కాలం. దానికి మూడింతల 
కాలానికి “పరి అని పేరు. (అనగా 3860%100=36,000 కల్పాలు లేదా100 వర్షాలు). 

తస్యాన్తే సర్వతత్వానాం స్వహేతౌ ప్రకృతౌ లయః । 

తేనాయం ప్రోచ్యతే సద్భిః ప్రాకృతః ప్రతిసంచరః ॥ 17 ॥ 

ఈ పరకాలం గడచిపోగా అన్ని తత్వాలు తమ మూలకారణమైన ప్రకృతిలో లయమవుతాయి. అందువల్ల 
విద్వాంసులు దీనిని ప్రాకృత ప్రతి సంచరం(ప్రాకృత ప్రలయం) అన్నారు. 

బ్రహ్మనారాయణేశానాం త్రయాణాం ప్రకృతౌ లయః | 

ప్రోచ్యతే కాలయోగేన పునరేవ చ సంభవః ॥ 18 ॥ 

బ్రహ్మ-విష్ణువు- మహేశ్వరులు ముగ్గురు ప్రకృతిలో లయమవుతారు. మళ్ళీ కాలయోగంలో వారి ఆవిర్భావ 
మవుతుందని చెప్పబడినది. 

ఏవం బ్రహ్మా చ భూతాని వాసుదేవో పి శంకరః । 

కాలేనైవ తు సృజ్యన్తే స ఏవ గ్రసతే పునః ॥ 19 ॥ 

ఈ విధంగా (బ్రహ్మ, ప్రాణులు, వాసుదేవుడు, అట్లే శంకరుల సృష్టి కాలంద్వారానే జరుగుతుంది. మళ్ళీ 
ఆ కాలమే వీరిని సంహరిస్తుంది. 

అనాదిరేష భగవాన్‌ కాలో ననో9 జరోల_ మరః I 

సర్వగత్వాత్‌ స్వత్రంత్రత్వాత్‌ సర్వాత్మా౭_సౌ మహేశ్వరః ॥ 20 ॥ 

ఈ కాలం సాక్షాత్‌ భగవంతుడు, అనంతుడు, అజరుడు, అమరుడు అట్లే అనాది కూడా. సర్వవ్యాపి, 
స్వతంత్రుడు అయినందువల్ల అందరి ఆత్మ స్వరూపుడైనందు వల్ల అతడు మహేశ్వరుడు అనబడినాడు. 


బ్రహ్మాణో బహవో రుద్రా హ్యన్యే నారాయణాదయః । 
ఏకో హి భగవానీశః కాలః కవిరితి శ్రుతిః ॥ 21 ॥ 


99 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


బ్రహ్మ-రుద్ర-నారాయణాదులు చాలా మంది ఉన్నారు. కాని ప్రభువైన భగవంతుడొక్కడే. అతనినే కాలమని, 
“కవి” అని వేదము అభిప్రాయము. 


ఏకమత్ర వ్యతీతం తు పరార్థం బ్రహ్మణో ద్విజాః | 
సాంప్రతం వర్తతే తద్వత్‌ తస్య కల్పో9ల_యమష్టమః ॥ 22 ॥ 


యో౭_తీతః సప్తమః కల్పః పాద్మ ఇత్యుచ్యతే బుధైః । 
వరాహో వర్తతే కల్పః తస్య వక్ష్యామి విస్తరమ్‌ ॥ 283 ॥ 


ఓ బ్రాహ్మణులారా! ఇపుడు బ్రహ్మదేవునకు ఒక పరార్దం గడచిపోయినది. రెండవ పరార్ధం నడుస్తున్నది. 
ఈ పరార్ధంలో ఇపుడు ఎనిమిదవ కల్పం. (బ్రహ్మదేవునికి గడచిన ఏడవ కల్పాన్ని విద్వాంసులు “పాద మన్నారు. 
ప్రస్తుతం “వరాహ” కల్పం నడుస్తున్నది. దీని విస్తరాన్ని నేను వివరిస్తాను. 
ఇతి శ్రీకూర్మపురాణే కాలసంఖ్యావివరణం నామ పజ్బమో౭_ధ్యాయః ॥ 5 ॥ 
శ్రీకూర్మపురాణంలో కాలసంఖ్యావివరణం అనే అయిదవ అధ్యాయం "5 


జీల 
డని 


షష్టో౭_ధ్యాయః - ఆరవ అధ్యాయం క 


పృథివ్యుద్ధారః - భూమిని ఉద్ద్ధరించుట 


శ్రీకూర్మ ఉవాచ :- శ్రీకూర్మమూర్తి పలికాడు. 
ఆసీదేకార్ణవం ఘోరమవిభాగం తమోమయమ్‌ । 
శాంతవాతాదికం సర్వం న ప్రాజ్ఞాయత కిబ్బున ॥ 1॥ 
Fy 


సృష్టికి పూర్వం కేవలం సముద్రం మాత్రము ఉండినది. అంతటా నీరే. ఏ విభాగము లేదు. 
ఘోరఅంధకారమయం. ఆ సమయంలో వాయువు మొదలైనవి అన్నీ ఉపశమించినవి. ఏదీ గుర్తించ వీలు లేదు. 

ఏకార్ణవే తదా తస్మిన్‌ నష్టే స్థావరజంగమే 1 

తదా సమభవత్‌ బ్రహ్మా సహస్రాక్షు సహస్రపాత్‌ ॥ 2 ॥ 

స్థావర జంగమ రూపమైన సృష్టి ఆ ఏకార్ణవంలో నష్టమైన సమయంలో వెయినేత్రాలు, వేయిపాదాలు 
కల (బ్రహ్మ ప్రాదుర్భవించినాడు. 

సహస్రశీర్నా పురుషో రుక్మవర్ణస్వతీన్చియః । 

(బ్రహ్మా నారాయణాఖ్యస్తు సుష్వాప సలిలే తదా ॥ 8 ॥ 

వేయి శిరస్సులు, బంగారంవంటి వర్ణంకల అతీంద్రియుడైన పురుషుడు నారాయణుడనే పేరు గల 
బ్రహ్మ ఆ ఏకార్ణవములో నిద్రించాడు. 

ఇమం చోదాహరన్యత్ర శ్లోకం నారాయణ్షతి । 

బ్రహ్మస్వరూపిణం దేవం జగతః ప్రభవాప్యయమ్‌ ॥ 4॥ 

సమస్తసంసారసృష్టికి, వినాశనానికి కారణుడు, బ్రహ్మస్వరూపుడు అయిన నారాయణుని విషయంలో ఈ 
శ్లోకం చెప్పబడినది. 

ఆపో నారా ఇతి ప్రోక్తా నామ్నా పూర్వమితి [శ్రుతిః । 

అయనం తస్య తా యస్మాత్తేన నారాయణః స్మృతః ॥ 5 ॥ 

వేదంలో 'అప్‌”=(జలం) అనే శబ్దానికి “నారి అనే పేరు మొదట చెప్పబడినది. ఆ నారములకు అయనం 
స్థానమై ఆశ్రయమైనవాడు నారాయణుడు అని స్మరింపబడినాడు. 

తుల్యం యుగసహస్రస్య నైశం కాలముపాస్య సః | 

శర్వర్యన్తే ప్రకురుతే బ్రహ్మత్వం సర్గకారణాత్‌ ॥ 6 ॥ 

వేయి యుగాల రాత్రిని అనుభవించి ఆ నారాయణుడు రాత్రి గడువగా సృష్టిచేయటానికి బ్రహ్మత్వాన్ని 
(గహించినాడు. 


బ్‌ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తతస్తు సలిలే తస్మిన్విజ్ఞాయాన్తర్గతాం మహీమ్‌ । 

అనుమానాత్‌ తదుద్ద్ధారం కర్తుకామః ప్రజాపతిః 117 ॥ 

తర్వాత ఆ ఏకార్ణవంలో లీనమైన భూమిని అనుమానం ద్వారా గుర్తించి ప్రజాపతి దాన్ని ఉద్దరించతలచాడు. 

జలక్రీడాసు రుచిరం వారాహం రూపమాస్థితః । 

అధృష్యం మనసా9_ప్యన్యైర్వాజ్మియం [బ్రహ్మసంజ్ఞితమ్‌ ॥ 8॥ 

జలక్రీడలందు అనుకూలమైన అందమైన వరాహరూపాన్ని భగవంతుడు ధరించినాడు. ఆ రూపాన్ని 
(ప్రజలు మనసులో కూడా తెలుసుకోలేరు. అది వాక్యస్వరూపం, బ్రహ్మసంజ్ఞ కలది. 

పృథివ్యుద్ధరణార్థాయ ప్రవిశ్య చ రసాతలమ్‌ । 

దంష్టయా?౭_భ్యుజ్జహారైనామాత్మాధారో ధరాధరః ॥ 9 ॥ 

భూమిని ధరించే ఆ ధరాధరుడు ఆత్మాధారంతో పృథ్విని ఉద్ధరించటానికి రసాతలం ప్రవేశించి దంష్ట్ర 
(కోరలు) తో పైకి తెచ్చాడు. 

దృష్ట్వా దంమ్షాగ్రవిన్యస్తాం పృథ్వీం ప్రథితపొరుషమ్‌ । 

అస్తువజ్ఞునలోకస్మాః సిద్ధా బ్రహ్మర్షయో హరిమ్‌ ॥ 101 

నారాయణుని దంటష్టాగ్రంలో ఉన్న భూమిని చూచి జనలోకంలోని సిద్దులు, బ్రహ్మర్షులు హరిని స్తుతించినారు. 
ఆ హరి తన పౌరుషాన్ని వ్యక్తపరచినవాడు. 
బుషయః ఊచుః :- బుషులు పలికారు. 

నమస్తే దేవదేవాయ బ్రహ్మణే పరమేష్టినే । 

పురుషాయ పురాణాయ శాశ్వతాయ జయాయ చ॥ 11॥ 

దేవాధిదేవా! పురాణపురుషా! సనాతనా! జయస్వరూపా! పరమేష్టీ! బ్రహ్మా! మీకు నమస్మారము. 

నమః స్వయమ్మువే తుభ్యం స్రష్ట సర్వార్థవేదినే | 

నమో హిరణ్యగర్భాయ వేధసే పరమాత్మనే 1 121 

సృష్టి చేసేవాడా! సమస్తార్లాలు తెలిసిన స్వయంభూ! నీకు నమస్మారము. హిరణ్యగర్భా! బ్రహ్మా! పరమాత్మా! 
నమస్మారము. 


నమస్తే వాసుదేవాయ విష్ణవే విశ్వయోనయే । 
నారాయణాయ దేవాయ దేవానాం హితకారిణే ॥ 181 


విశ్వోత్పత్తికి స్థానమైన వాడా! దేవతలకు హితమును చేయువాడా! వాసుదేవా! నారాయణుడవైన విష్ణూ! 
నమస్కారము. 


ఆరవ అధ్యాయం 53 


నమోం౭ స్తు తే చతుర్వక్ర శార్జచ క్రాసిధారిణే। 
సర్వభూతాత్మభూతాయ కూటస్థాయ నమో నమః ॥ 14॥ 


శార్జమనే ధనువు-సుదర్శన చక్రము-నందక ఖద్గమూ మొదలైన వానిని ధరించిన చతుర్ముఖా! నమస్మారము. 
ప్రాణులన్నింటికి ఆత్మస్వరూపుడా! కూటస్టుడవైన నీకు నమస్మారము. 

నమో వేదరహస్యాయ నమస్తే వేదయోనయే । 

నమో బుద్ధాయ శుద్ధాయ నమస్తే జ్ఞానరూపిణే 1 151 


నమో9_స్వానందరూపాయ సాక్షిణే జగతాం నమః । 
అనన్తాయాప్రమేయాయ కార్యాయ కరణాయ చ 116 ॥ 


నమస్తే పజ్బభూతాయ పజ్బభూతాత్మనే నమః । 


వావి 


నమో మూలప్రకృతయే మాయారూపాయ తే నమః ॥ 17 ॥ 

వేదరహస్య స్వరూపుడవు, వేదయోనివైన నీకు నమస్కారము. శుద్దుడవు, బుద్దుడవు, జ్ఞానరూపుడవు, 
ఆనందరూపుడవు, జగత్తులకు సాక్షివి, అనంతుడవు, అప్రమేయము, కార్యము, కరణము, వీటి రూపుడవు, 
పంచభూతాలరూపుడవు, పంచభూతాలకు ఆత్మవైన నీకు నమస్కారము. మాయారూపుడవైన నీకు నమస్కారము. 
మూలప్రకృతి రూపుడవైన నీకు నమస్కారము. 

నమోం స్తు తే వరాహాయ నమస్తే మత్స్యరూపిణే I 

నమో యోగాధిగమ్యాయ నమః సంకర్షణాయ తే॥ 181 

ఓ వరాహరూపుడా! నమస్కారము. మత్స్యరూపాన్ని ధరించినవాడా! నమస్కారము. యోగం ద్వారా 
తెలియబడే నీకు నమస్కారము. ఓ సంకర్షణా! నీకు నమస్కారము. 

నమహస్రిమూర్తయే తుభ్యం త్రిధామ్నే దివ్యతేజసే I 

నమః సిద్ధ్దాయ పూజ్యాయ గుణత్రయవిభావినే 11 191 

త్రిమూర్తి స్వరూపుడవు, మూడు స్థానాలు గల్లిన దివ్య తేజఃస్వరూపుడా! నీకు నమస్మారము. మూడు 
గుణాల ప్రవర్తకుడవు, సిద్దుడవు పూజ్యుడవైన నీకు నమస్మారము. 

నమో౭_స్వాదిత్యవర్ణాయ నమస్తే పద్మయోనయే I 

నమో9 మూరాయ మూర్తాయ మాధవాయ నమో నమః ॥ 20॥ 

సూర్యుని వర్ణంవంటి వర్ణం కలవాడా!(ప్రకాశస్వరూపుడా!) నీకు నమస్మారము. పద్మయోనివైన నీకు 
నమస్మారము. మూర్త-అమూర్త రూపుడవైన మాధవునకు అనేక నమస్మారములు. 

త్వయైవ సృష్టమఖీలం త్వయ్యేవ లయమేప్యతి I 

పాలయైితజ్జగత్సర్వం త్రాతా త్వం శరణం గతిః ॥ 21॥ 


స కూర్మమహాపురాణం - పూర్వార్థం 


నీ ద్వారానే సంపూర్ణమైన సృష్టి జరిగింది. నీలోనే విలీనమవుతుంది. ఈ సంపూర్ణమైన జగత్తును పాలించు 
నీవే రక్షకుడవు. నీవే శరణమివ్వగల ఆగ్రయస్మానానివి. 

ఇత్థం స భగవాన్‌ విష్ణుః సనకాదైరభిష్టుతః | 

ప్రసాదమకరోత్తేషాం వరాహవపురీశ్వరః 1 22 ॥ 


సనకాది మహర్షులు ఈ విధంగా స్తుతించగా వరాహరూపధారి, ఈశ్వరుడైన భగవంతుడగు విష్ణువు 
దయతలచాడు. 

తతః సంస్థానమానీయ పృథివీం పృథివీపతిః । 

ముమోచ రూపం మనసా ధారయిత్వా ప్రజాపతిః ॥ 28 ॥ 


తర్వాత పృథివీపతి అయిన ప్రజాపతి భూమిని యథాస్థానంలో ప్రతిష్టించాడు. మనసుతో దానిని ధరించి 
తన వరాహరూపాన్ని ఉపసంహరించాడు. 

తస్యోపరిజలౌఘస్య మహతీ నౌరివ స్థితా I 

వితతత్వాచ్చ దేహస్య న మహీ యాతి సంప్లవమ్‌।॥ 24 ॥ 


ఆ గొప్ప జలరాశి పైన విశాలమైన నౌక వలె ఉన్న పృథ్వి తన దేహం విశాలంగా ఉన్న కారణం వల్ల నీటిలో 
మునగదు. 


పృథివీం తు సమీకృత్య పృథివ్యాం సో౭ చినోద్గిరీన్‌ I 
ప్రాక్సర్లదగ్థానభిలాంస్తతః సర్లేల_ దధన్మనః 1 25 1 
తర్వాత భూమిని సమతలంగాచేసి మొదటి సృష్టిలో కాలిన సమస్తపర్వతాలను భూమిపై స్థాపించాడు. ఆ 
తర్వాత సృష్టికార్యంలో మనసు నిల్పినాడు. 
ఇతి శ్రీకూర్మపురాణే పృథివ్యుద్దారే షష్టో౭_ధ్యాయః TNT 
శ్రీకూర్మపురాణంలో భూమిని ఉద్దరించుట అనే ఆరవ అధ్యాయం 16 


RY యె 
అరా FN 


సప్తమో౭_ధ్యాయః - ఏడవ అధ్యాయం న 


సృష్టివర్ణనమ్‌ లా సృష్టివర్ణనం 


శ్రీకూర్మ ఉవాచ :- శ్రీకూర్మమూర్తి పలికాడు. 

సృష్టిం చిన్రయతస్తస్య కల్పాదిషు యథా పురా । 

అబుద్ధిపూర్వకః సర్గః ప్రాదుర్భూతస్తమోమయః ॥ 1॥ 

(బ్రహ్మదేవుడు సృష్టివిషయంలో ఆలోచిస్తున్నపుడు అబుద్ధిపూర్వకంగానే అనగా అనుకోకుండానే 
అంధకారరూపమైన పూర్వకల్పంలోని తమోమయమైన సృష్టి జరిగింది. 

తమో మోహో మహామోహస్తామిస్రశ్చాంధసంజ్ఞితః I 

అవిద్యా పజ్బవర్నెషా ప్రాదుర్భూతా మహాత్మనః ॥ 2॥ 

ఆ మహాత్ముని వల్ల తమస్సు, మోహము, మహామోహము, తామిస్రము, అంధతామిస్రము అను అయిదు 
విధములైన అవిద్య అవతరించింది. 

పజ్బధా9_ వస్థితః సర్లో ధ్యాయతః సో౭_భిమానినః । 

సంవృతస్తమసా చైవ బీజకుంభవదావృతః ॥ 8 ॥ 

ధ్యానించుచున్న అవిద్యాభిమాని అయిన ఆ దేవుని అయిదు విధములైన సృష్టి బీజకుంభమువలె 
(కుంభమందలి బీజమువలె) తమస్సుతో (అజ్ఞానంతో) ఆవరింపబడినది. 

బహిరన్తశ్చాప్రకాశః స్తబ్లో నిఃసంజ్ఞ వివచ। 

ముఖ్యా నగా ఇతి ప్రోక్తా ముఖ్యసర్గస్తు స స్మృతః ॥ 4 ॥ 

బయట, లోపల (ప్రకాశం (జ్ఞానం) లేక శూన్యమై స్తబ్దము (జడం) అట్లే సంజ్ఞ (చైతన్యము) లేని నగములు 
(పర్వతవృక్షాదులు) ముఖ్యసర్దము అనే పేరుతో చెప్పబడినది. అదే ముఖ్యస్ఫృష్టి. 

తం దృష్ట్వా9_ సాధకం సర్గమమన్యదపరం (ప్రభుః । 

తన్యాభిధ్యాయతః సర్గస్తిర్యక్రోతో౭_భ్యవర్తత "5 

ప్రభువు ముఖ్యసృప్టిని విస్తరింపచేయటంలో సాధకము కాకపోవటం చూచి రెండవ సృష్టికోసం విచారించాడు. 
ఇట్లా ఆలోచించటంతోటే “తిర్యక్రోతం” అనే పేరుకల పశుపక్ష్యాదుల సృష్టి జరిగింది. 

యస్మాత్‌ తిర్యక్‌ ప్రవృత్తః స తిర్యక్రోతస్తతః స్కృతః । 

పశ్వాదయస్తే విఖ్యాతా ఉత్సథగ్రాహిణో ద్విజాః! ॥ 6 ॥ 

ఓ బ్రాహ్మణులారా! అడ్డంగా (సక్రమమార్గంలో కాకుండా) ప్రవర్తించుచున్న కారణంగా ఈ సృష్టి తిర్యక్‌ 
ప్రోతమని చెప్పబడినది. పశ్వాదులు ఉత్సథ(గాహులుగా (దారిదప్పి అడ్డంగా నడిచేవిగా) ప్రసిద్ధములుకదా! 


56 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తమప్యసాధకం జ్ఞాత్వా సర్గమన్యం ససర్జ హ। 

ఊర్థ్వస్రోత ఇతి ప్రోక్తో దేవసర్గస్తు సాత్త్వికః ॥ 7 ॥ 

అది కూడ సృష్టివిస్తారం కోసం నిష్ప్రయోజనమని మరో సృష్టి చేసినాడు. అది ఊర్హ్వస్రోతస్సు, సాత్వికమైన 
“'దేవసర్ద మనే పేరు గలది. 

తే సుఖప్రీతిబహులా బహిరన్తస్వనావృతాః । 

ప్రకాశా బహిరన్తశ్చ స్వభావాత్‌ దేవసంజ్ఞితాః 1 811 

ఇందులో (ప్రజలకు సుఖప్రీతి అధికంగా ఉంటుంది. వీరికి బహిరంతరావరణాలు ఉండవు. సహజం గానే 
బహిరంతఃప్రకాశం కలవారై దేవతలైనారు. 

తతో9_. భిధ్యాయతస్తస్య సత్యాభిధ్యాయినస్తదా I 

ప్రాదురాసీక్‌ తదా౭_వ్యక్తాదర్వాక్రోతస్తు సాధకః ॥ 9 ॥ 

దేవసర్గము తరువాత సృష్టిని గూర్చి ఆలోచించుచున్న సత్యధ్యానపరాయణుడైన ఆ దేవునికి అవ్యక్తము 
నుండి సాధకమగు అర్వాక్‌ స్రోతస్సు ప్రాదుర్భవించింది. 

తే చ ప్రకాశబహులాస్తమోద్రిక్తా రజో? ధికాః । 

దుఃభోత్మటాః సత్వయుతా మనుష్యాః పరికీర్తితాః 1 10 ॥ 

ఆ ప్రాణులు ప్రకాశ(జ్ఞాన) బాహుళ్యం కలవారు. తమో-రజోగుణాలు అధికంగా కలవారు. అధిక దుఃఖము 
కల్లినవారు. సత్వగుణసంపన్నులు మనుష్యులుగా చెప్పుబడ్డారు. 

తం దృష్ట్వా చాపరం సర్గమమన్యద్భగవానజః 

తస్యాభిధ్యాయతః సర్గం సర్లో భూతాదికోత భవత్‌ ॥ 11॥ 

మనుష్యసృష్టిని చూచి జన్మలేని భగవంతుడు మరో సృష్టి చేయాలని ఆలోచించాడు. ఈ ఆలోచన రాగానే 
భూతాదిసృష్టి ఉత్పన్నమైనది. 

తే పరిగ్రాహిణః సర్వే సంవిభాగరతాః పునః । 

ఖాదినశ్చాప్యశీలాశ్చ భూతాద్యాః పరికీర్తితాః ॥ 12 ॥ 

వారు పరిగ్రహశీలము కలవారు. సంవిభాగమందు ప్రీతికలవారు. ఇంకను భోజనశీలురు, శీలరహితులు. 
వీరు భూతాదులుగా కీర్తింపబడుచున్నారు. 

ఇత్యేతే పజ్బు కథితాః సర్గా వై ద్విజపుంగవాః । 

ప్రథమో మహతః సర్లో విజ్ణేయో బ్రహ్మణస్తు సః ॥ 138 ॥ 

ఓ బ్రాహ్మణ శ్రేష్ణులారా! ఈ విధంగా ఐదు సృష్టులు చెప్పబడినవి. బ్రహ్మదేవుని మొదటి సృష్టి 'మహత్‌ొఅనేది. 


ఏడవ అధ్యాయం 57 


తన్మాత్రాణాం ద్వితీయస్తు భూతసర్లో హిసస్ఫృతః। 

వైకారికసృతీయస్తు సర్గ ఐగన్టియకః స్కృతః ॥ 14 ॥ 

తన్మాత్రలసృష్టి రెండవది అయిన భూతసర్గ్ద మనబడినది. మూడవదైన వైకారికసృష్టి ఐంద్రియ సృష్టి 
అయినది. 

ఇత్యేవ ప్రాకృతః సర్గః సమ్ఫూతో బుద్ధిపూర్వకః । 

ముఖ్యసర్గశ్చతుర్ధస్తు ముఖ్యా వై స్థావరాః స్మృతాః ॥ 15 ॥ 

ఈ ప్రకారంగా ఈ ప్రాకృతసృష్టి బుద్ధిపూర్వకంగా జరిగినదే. నాలుగవది ముఖ్యసర్గము. ఇది జడ 
పదార్లమైన న్తావరము. 
థా థి 

తిర్యక్రోతస్తు యః ప్రోక్తస్తిర్యగ్యోన్యః స పంచమః । 

తథధోర్థ్వస్రోతసాం షష్టో దేవసర్గస్తు స స్మృతః 11161 

తిర్యక్రోతస్సు పేరుతో చెప్పినది తిర్యగ్యోని అయిదవ సృష్టి. ఆ తర్వాత ఆరవది ఊర్హ్వస్రోతస్పృష్టి. దీనికి 
దేవసర్ద మనిపేరు. 

తతో౭_ర్వాక్రోతసాం సర్గః సప్తమః స తు మానుషః । 

అష్టమో భౌతికః సర్గో భూతాదీనాం ప్రకీర్తితః ॥ 17 ॥ 

నవమశ్చెవ కౌమారః ప్రాకృతా వైకృతాస్త్విమే । 

తర్వాత ఏడవసృష్టి అర్వాక్రోతస్సు. దీనిని మానుష సర్గమన్నారు. ఎనిమిదవదైన భూతాది సర్గం భౌతిక 
సరము. తొమ్మిదవ సృష్టి కౌమారసర్గ. ఈ ప్రకారంగా ఉన్న తొమ్మిది సృష్టులు కూడ ప్రాకృతమని, వైకృతమని 
రెండు విధాలు కలవి. 

(ప్రాకృతాస్తు త్రయః పూర్వే సర్గాస్తే బుద్ధిపూర్వకాః 1 18 ॥ 

ఓ మునిపుంగవులారా! మొదటివయిన మహత్సర్గం, భూతసర్గం, ఐంద్రియసర్గం అనేవి మూడు ప్రాకృత 
సృష్టి. ఇవి బుద్దిపూర్వకములు. 

బుద్ధిపూర్వం ప్రవర్తంతే ముఖ్యాద్యా మునిపుజ్జవాః I 

అగ్రే ససర్జ వై బ్రహ్మా మానసానాత్మనః సమాన్‌ ॥ 19॥ 

సనకం సనాతనం చైవ తథైవ చ సనన్దనమ్‌ | 

బుభుం సనత్ముమారం చ పూర్వమేవ ప్రజాపతిః ॥ 20 ॥ 

మునిపుంగవులారా! ముఖ్యాదిసృష్టులు బుద్దిపూర్వకాలు. ప్రజాపతి బ్రహ్మ మొదట తనతో సమానులైన 
సనక-సనాతన -సనందన -బుభు -సనత్ముమారులనే మానసపుత్రులను ఉత్పన్నం చేశాడు. 


నర కూర్మమహాపురాణం - పూర్వార్థం 


పళ్బాతే యోగినో విప్రాః పరం వైరాగ్యమాస్థితాః | 
ఈశ్వరాసక్తమనసో న స్ఫష్టా దధిరే మతిమ్‌ ॥ 21॥ 


ఈ ఐదుగురు యోగులు, పరమ వైరాగ్యసంపన్నులు. ఓ విప్రులారా! వీరి మనసు ఈశ్వరుని యందే 
ఆసక్తమైనది. అందువల్ల వీరు సృష్టి విస్తరణలో తమ బుద్దిని చొరనీయలేదు. 


తేష్వేవం నిరపేక్షేషు లోకసృష్టా (ప్రజాపతిః । 

ముమోహ మాయయా సద్యో మాయినః పరమేష్టినః 1 22 | 

లోకసృష్టిలో సనకాదులు నిరపేక్షులు కాగా ప్రజాపతి బ్రహ్మ పరమేష్టినారాయణుని మాయద్వారా తత్మాలంలో 
మోహితుడైనాడు. 


తం బోధయామాస సుతం జగన్మాయో మహామునిః । 
నారాయణో మహాయోగీ యోగిచిత్తానురజ్ఞునః ॥ 28 ॥ 


యోగిచిత్తరంజకుడు, జగత్మర్త, మహాయోగి, మహాముని అయిన నారాయణుడు ఆ పుత్రుని మేల్మొల్పినాడు. 

బోధితస్తేన విశ్వాత్మా తతాప పరమం తపః । 

స తప్యమానో భగవాన్‌ న కిజ్బుత్‌ ప్రత్యపద్యత ॥ 241 

అట్లా ప్రబోధితుడైన విశ్వాత్మ బ్రహ్మ పరమమైన తపమాచరించినాడు. అయినా ఆ బ్రహ్మ దేన్నీ పొందలేక 
పోయినాడు. 

తతో దీర్థేం కాలేన దుఃఖాత్‌ క్రోధో వ్యజాయత । 

క్రోధావిష్టస్య నేత్రాభ్యాం ప్రాపతన్నశుబిందవః ॥ 25 ॥ 

ఎంతో కాలం గడచిపోగా తన ప్రయోజనం సిద్దించనందువల్ల దుఃఖంతో ప్రజాపతి క్రోధావిష్టుడైనాడు. 
దాంతో అతని నేత్రాల నుండి కన్నీటి బిందువులు నేలపై బడినవి. 

భ్రుకుటీ కుటిలాత్తస్య లలాటాత్‌ పరమేశ్వరః | 

సముత్పన్నో మహాదేవః శరణ్యో నీలలోహితః ॥ 26 ॥ 


ఆ బ్రహ్మ క్రోధంతో కనుబొమ్మలు ముడివడగా అతని లలాటం నుండి నీలలోహితుడు లోకానికి శరణ్యుడు 
మహాదేవుడు ఆవిర్భవించాడు. 


స ఏవ భగవానీశస్తేజోరాశిః సనాతనః । 

యం ప్రపశ్యన్తి విద్వాంసః స్వాత్మస్థం పరమేశ్వరమ్‌ ॥ 27 ॥ 

ఆయనే తేజోరాశి అయిన సనాతనుడు భగవానుడైన శివుడు. విద్వాంసులాతని తమ ఆత్మలో ఉన్న 
పరమేశ్వరునిగా దర్శిస్తారు. 


ఏడవ అధ్యాయం సై 


ఓంకారం సమనుస్ఫృత్య ప్రణమ్య చ కృతాజ్ఞులిః । 

తమాహ భగవాన్‌ బ్రహ్మా సృజేమా వివిధాః ప్రజాః ॥ 28 ॥ 

ఓంకారాన్ని బాగా స్మరించి, ప్రణామం చేస్తూ చేతులు జోడించి బ్రహ్మదేవుడు మహాదేవునితో చెప్పాడు. 
ఈ యీ రకాల ప్రజలను సృష్టించవలసింది అని. 


నిశమ్య భగవాన్‌ వాక్యం శంకరో ధర్మవాహనః | 

స్వాత్మనా సదృశాన్‌ రుద్రాన్‌ ససర్జ మనసా శివః ॥ 29 ॥ 
కపర్దినో నిరాతజ్మాంస్రినేత్రాన్‌ నీలలోహితాన్‌! 

తం ప్రాహ భగవాన్‌ బ్రహ్మా జన్మమృత్యుయుతాః ప్రజాః ॥ 30॥ 


సృజేతి సో౭_బ్రవీదీశో నాహం మృత్యుజరాన్వితాః । 

ప్రజాః స్రక్ష్యే జగన్నాథ! సృజ త్వమశుభాః ప్రజాః ॥ 81 ॥ 

వృషభవాహనుడు శంకరుడు బ్రహ్మమాట విని తనతో సమానులైన రుద్రులను మనసుతో ఉత్పన్నులను 
చేశాడు. ఆ రుద్రులు జడదారులు, ఆతంకరహితులు, మూడు నేత్రాలున్నవారు, నీలలోహితులు. పిదప (బ్రహ్మ 
శివునితో జనన మరణాలు కల (ప్రజలను సృష్టించమన్నాడు. శివుడు “మృత్యువు వృద్ధావస్థాదులున్న వారిని నేను 
సృష్టించలేను. ఓ జగన్నాథా! ఆ అశుభప్రజలను నీవే సృష్టించుము” అని పలికాడు. 

నివార్య చ తదా రుద్రం ససర్జ కమలోద్భవః | 

స్థానాభిమానినః సర్వాన్‌ గదతస్తాన్‌ నిబోధత ॥ 82 ॥ 

కమలోద్భవుడైన బ్రహ్మ సృష్టి విస్తర కార్యంనుండి శివుని నివారించి, తానే స్థానాభిమానులైన వారిని 
సృజించాడు. వారిని గురించి వివరిస్తాను. మీరు వినండి. 

ఆపో9_గ్నిరన్తరిక్షం చ ద్వౌర్వాయుః పృథివీ తథా । 

నద్యః సముద్రాః శైలాశ్చ వృక్షా వీరుధ ఏవచ ॥ 3881 

లవాః కాష్టాః కలాశ్చెవ ముహూర్తా దివసాః క్షపాః । 

అర్ధమాసాశ్చ మాసాశ్చ అయనాబ్దయుగాదయః 1834 

జలము, అగ్ని అంతరిక్షం, ఆకాశం, వాయువు, పృథ్వి, అట్లే నదులు, సముద్రాలు, పర్వతాలు, వృక్షాలు, 
వనస్పతులు, లవములు, కాష్ట్రములు, కలలు, ముహూర్తాలు, పగళ్ళు, రాత్రులు, పక్షాలు, మాసాలు, అయనాలు, 
సంవత్సరాలు, యుగాలు మొదలైనవానిని సృజించాడు. 

స్థానాభిమానినః సృష్ట్వా సాధకానసృజత్‌ పునః । 

మరీచి భృగ్వజ్లిరసం పులస్యం పులహం క్రతుమ్‌ ॥ కిర్‌ ॥ 


ల కూర్మమహాపురాణం - పూర్వార్థం 


దక్షమ(త్రిం వశిష్టం చ ధర్మం సంకల్పమేవ చ । 

ప్రాణాద్రహ్మా౭_ సృజ ద్దక్షం చక్షుషశ్చ మరీచినమ్‌ ॥ 86 ॥ 

శిరసో9_జ్లిరసం దేవో హృదయాత్‌ భృగుమేవ చ। 

శ్రోత్రాభ్యామత్రినామానం ధర్మం చ వ్యవసాయతః ॥ 37 ॥ 

సంక్సలం చైవ సంకల్పాత్‌ సర్వలోకపితామహః I 

పులస్యం చ తథోదానాత్‌ వ్యానాచ్చ పులహం మునిమ్‌ ॥ 38 ॥ 

అపానాత్‌ క్రతుమవ్య(గం సమానాచ్చ వసిష్టకమ్‌ I 

ఇత్యేతే బ్రహ్మణా సృష్టాః సాధకా గృహమేధినః ॥ 89 ॥ 

స్థానాభిమానులను సృష్టించి, మళ్ళీ సాధకులను సృష్టించాడు. మరీచి-భృగు-అంగిరస- పులస్య- పులహ- 
క్రతువు, దక్షుడు -అత్రి-వసిష్టుడు -ధర్ముడు -సంకల్పుడు వీరిని సృష్టించాడు. బ్రహ్మ ప్రాణం నుండి(వాయువు) 
దక్షుణ్ణి, నేత్రాల నుండి మరీచిని, శిరసు నుండి అంగిరసుని, హృదయం నుండి (పని) ధర్ముణ్ను సంకల్పం 
నుండి సంకల్పుని, సృష్టించాడు. అదే విధంగా ఉదానం నుండి పులస్త్యుని, వ్యానం నుండి ముని పులహుణ్జి, 
అపానం నుండి(వాయువు) శాంతస్వభావం కల క్రతువును, సమానం(వాయువు) నుండి వసిష్టుణ్జి, ఈ విధంగా 
సాధకులు -గృహస్టులైన బ్రాహ్మణులను బ్రహ్మ సృష్టించాడు. 

ఆస్థాయ మానవం రూపం ధర్మస్తెః సంప్రవర్తితః । 

తతో దేవాసురపిత్రూన్‌ మనుష్యాంశ్చ చతుష్టయమ్‌ 1 40 ॥ 

సిసృక్షురమాం స్యేతాని స్వమాత్మాన మయూయుజత్‌ | 

యుక్తాత్మనస్తమోమాత్రా ఉద్రిక్తాః భూత్‌ ప్రజాపతేః ॥ 41 ॥ 

తతో౭_స్య జఘనాత్‌ పూర్వమసురా జజ్ఞిరే సుతాః | 

ఉత్ససర్జాసురాన్‌ సృష్ట్వా తాం తనుం పురుషోత్తమః ॥ 42 ॥ 

సా చోత్సృష్టా తనుస్తేన సద్యో రాత్రిరజాయత । 

సా తమోబహులా యస్మాత్‌ ప్రజాస్తస్యాం స్వపన్యతః | 43 ॥ 

వారంతా మానవ రూపాన్ని గ్రహించి ధర్మాన్ని పాలించారు. ఆ తర్వాత దేవతలను, అసురులను, 
పితృదేవతలను, మనుష్యులను నాలుగురకాలైన వారిని సృష్టించాడు. జలాన్ని సృష్టి చేయతలచి (బ్రహ్మ తననే 
నియోగించాడు. అపుడతని నుండి తమోగుణం ఉద్రేకించింది. తర్వాత అతని జంఘల నుండి మొదట అసురులు 
జన్మించినారు. అసురులు జన్మించిన తర్వాత పురుషోత్తముడు ఆ శరీరాన్ని వదలిపెట్టాడు. అట్లా వదలిన శరీరం 
వెంటనే రాత్రిగా పుట్టింది. ఆ రాత్రి అంధకారం అధికంగా ఉండేది. అందువల్ల ప్రజలు రాత్రిలో నిద్రిస్తారు. 

సత్వ్వమా్రాత్మికాం దేవస్తనుమన్యామగృహ్హత। 

తతో౭_స్య ముఖతో దేవా దీవ్యతః సమ్పజజ్ఞరే 1 441 


ఏడవ అధ్యాయం 61 

మళ్ళీ ఆ దేవుడు సత్వగుణాత్మకమైన మరో శరీరాన్ని ధరించాడు. అపుడాయనయొక్క ప్రకాశించు ముఖం 
నుండి దేవతలు ఉద్భవించినారు. 

త్యక్తా సా౭_పి తనుస్తేన సత్త్వప్రాయమభూద్దినమ్‌। 

తన్మాదహో ధర్మయుక్తా దేవతాః సముపాసతే ॥ 45 ॥ 

ఆ ప్రజాపతి ఆ శరీరాన్ని కూడ వదిలాడు. ఆ సత్త్వగుణాధిక్యం కల శరీరం దినం(పగలు) అయింది. 
అందువల్ల ధర్మాత్ములు దేవతలను పగటి పూట సేవిస్తారు. 

సత్త్వమాత్రాత్మికామేవ తతోం_న్యాం జగ్భహే తనుమ్‌। 

పితృవన్మన్యమానస్య పితరః సమ్పజజ్ఞిరే 1461 

మళ్ళీ సత్వగుణాత్మకమైన మరో శరీరాన్ని స్వామి ధరించాడు. తండ్రిగా భావింపబడే ఆతనినుండి పితరులు 
ఉత్పన్నమైనారు. 

ఉత్ససర్ణ పిత్యాన్‌ సృష్ట్వా తతస్తామపి విశ్వస్ఫక్‌। 

సా౭_పవిద్దా తనుస్తేన సద్యః సంధ్యా వ్యజాయత ॥ 47 ॥ 

విశ్వసృష్టికర్త అయిన బ్రహ్మ ఆ శరీరాన్ని కూడ వదిలాడు. అట్లా వదలిన శరీరం వెంటనే సంధ్యగా 
మారింది. 

తస్మాదహర్డేవతానాం రాత్రిః స్యాత్‌ దేవవిద్విషామ్‌। 

తయోర్మధ్యే పిత్యాణాం తు మూర్తిః సంధ్యా గరీయసీ ॥ 48 ॥ 

అందువల్లనే దేవతలకు పగలు, రాత్రి అసురులకు, ఈ రెంటి మధ్య ఉన్న సంధ్య పితృదేవతల మూర్తులుగా 
ప్రశస్తమైనవి. 

తస్మాద్దేవాసురాః సర్వే మనవో మానవాస్తథా। 

ఉపాసతే సదా యుక్తా రాత్యహ్నోర్మధ్యమాం తనుమ్‌ ॥ 49 ॥ 

ఆ కారణంగానే దేవతలు అసురులు మనువులు అట్లే మనుష్యులు పగలు-రాత్రుల మధ్య ఉన్న సంధ్యా 
రూపమైన ఆ భగవానుని శరీరాన్ని ఎల్లప్పుడు సమాహితమనస్ములై ఉపాసిస్తుంటారు. 

రజోమాత్రాత్మికాం బ్రహ్మా తనుమన్యామగృహ్హత । 

తతో౭ స్య జజ్ఞిరే పుత్రా మనుష్యా రజసావృతాః ॥ 50 ॥ 

అపుడు (బ్రహ్మ రజోగుణాధిక్యం గల ఇంకో శరీరాన్ని ధరించాడు. అందు రజోగుణం అధికంగా ఉన్నందు 
వల్ల ఆ గుణంతో ఆవరించబడిన అనేకులు పుత్రులుత్సన్నమైనారు. వారే మనుష్యులు. 

తామవ్యాశు స తత్యాజ తనుం సద్యః ప్రజాపతిః। 

జ్యోత్స్నా సా చాభవద్విప్రాః ప్రాక్సంధ్యా యాః భిధీయతే ॥ 51 ॥ 


62 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఓ విప్రలారా! ఆ ప్రజాపతి వెంటనే ఆ శరీరాన్ని కూడ వదలినాడు. ఆ శరీరం జ్యోత్స్న్న(వెన్నాల) రూపంగా 
మారింది. దీనిని “ప్రాక్సంధ్యా” అంటారు. 

తతః స భగవాన్‌ బ్రహ్మా సమ్రాప్య ద్విజపుంగవాః! | 

మూర్తిం తమోరజఃప్రాయాం పునరేవాభ్యయూయుజత్‌ 1 52 1 

లీ (బ్రాహ్మణులారా! భగవంతుడైన (బ్రహ్మ మళ్ళీ తమస్సు రజస్సులతో కూడిన శరీరాన్ని ధరించి 
యోగయుక్తుడైనాడు. 


అంధకారే క్షుధావిష్టా రాక్షసాస్తస్య జజ్ఞిరే । 


లావ 


పుత్రాస్తమోరజః ప్రాయా బలినస్తే నిశాచరాః ॥ 58 ॥ 


ఈ శరీరం నుండి అంధకారంలో ఆకలితో వ్యాకులులైన రాక్షసులు జన్మించినారు. రజస్తమోగుణాలెక్కువ 
ఉన్న వారు బలవంతులైన వారు నిశాచరులు. 

సర్పా యక్షాస్తథా భూతా గన్థర్వాః సమ్పజజ్ఞిరే । 

రజస్తమోభ్యామావిష్టాంస్తతో9_ న్యానసృజత్‌ ప్రభుః ॥ 54 ॥ 

ఈ విధంగా సర్పాలు, యక్షులు, భూతాలు, గంధర్వులు ఉత్పన్నమైనారు. ఆ తర్వాత రజోగుణం, తమోగుణం 
గల ప్రాణులను కూడా ఆ ప్రభువు సృష్టించినాడు. 

వయాంసి వయసః సృష్ట్వా అవయో వక్షసో9_సృజత్‌। 

ముఖతోం జాన్‌ ససర్ణాన్యాన్‌ ఉదరాత్‌ గాశ్చ నిర్మమే ॥ 55 ॥ 

వయోదశనుండి పక్షులను సృష్టించిన తర్వాత బ్రహ్మ వక్షస్థలం నుండి సర్పాలను సృష్టించాడు. ముఖం 
నుండి మేకలను, ఉదరం నుండి గోజాతిని సృష్టించాడు. 

పద్భ్యాం చాశ్వాన్‌ సమాతజాన్‌ రాసభాన్‌ గవయాన్‌ మృగాన్‌। 

ఉమానశ్వతరాంశ్చెవ న్యజ్మానన్యాంశ్చ జాతయః ॥ 56 ॥ 

ఓషధ్యః ఫలమూలిన్యో రోమభ్యస్తస్య జజ్ఞిరే! 

రెండు వాదాల నుండి గుర్రాలను, ఏనుగులను, గాడిదలను, దున్నలను, మృగాలను, ఒంటెలను, 


కంచరగాడిదలను, మృగవిశేషములను, తన మోచేతి నుండి ఇతర మృగాలను సృష్టించాడు. అతని రోమాల 
నుండి ఓషధులు, ఫల-మూలాలు పుట్టినవి. 

గాయత్రీం చ బుచం చైవ త్రివృత్సామరథన్తరమ్‌ ॥ 57 ॥ 

అగ్నిష్టామం చ యజ్ఞానాం నిర్మమే ప్రథమాన్ముఖాత్‌ | 

యజూంషి తైష్ణుభం ఛందః స్తోమం పజ్బుదశం తథా ॥ 58 ॥ 


ఏడవ అధ్యాయం 63 


బృహత్సామ తథోక్టం చ దక్షిణాదసృజన్ముఖాత్‌ 1 59 ॥ 

బ్రహ్మ తన ప్రథమ(తూర్చు) ముఖం నుండి గాయత్రీ ఛందస్సును, బుగ్వేదం, త్రివృత్‌సామం, రథంతరమనే 
సామవేదాన్ని, అగ్నిష్టామం అనే యజ్ఞాన్ని నిర్మించాడు. దక్షిణ ముఖం నుండి యజుర్వేదాన్ని, త్రిష్టుభ్‌ ఛందస్సును, 
పంచదశ స్తోమాన్ని(మంత్రసమూహం). బృహత్సామ, ఉక్ట(వేదమంత్రాలు) సృష్టించాడు. 

సామాని జాగతం ఛందః స్తోమం సప్తదశం తథా । 

వైరూపమతిరాత్రం చ పశ్చిమాదస్ఫజన్ముఖాత్‌। 

ఏకవింశమథర్వాణమాపోర్యామాణమేవ చ॥ 601 

అనుష్టుభం స వైరాజముత్తరాదస్ఫజన్ముఖాత్‌ I 

ఉచ్చావచాని భూతాని గాత్రేభ్యస్తస్య జజ్ఞిరే un 611 

పశ్చిమ ముఖం నుండి సామవేదం, జగతీ ఛందస్సు, సప్తదశ స్తోమం, వైరూపము- అతిరాత్రమనే 
యజ్ఞాలు ఉత్పత్తి చేశాడు. ఉత్తరముఖం నుంది ఇరవదొక్కశాఖలు గల అథర్వణ వేదాన్ని అనుష్టుప్‌ ఛందస్సును 
ఆప్తోర్యామ-వైరాజమనే యజ్ఞాలను ఉత్పత్తి చేశాడు. బ్రహ్మ ప్రజలను సృష్టించే సమయంలో ఉచ్చ-నీచ కోటికి 
సంబంధించిన ఇతర ప్రాణులు కూడా అతని శరీరం నుండి ఉద్భవించాయి. 

బ్రహ్మణో హి ప్రజాసర్గం సృజతస్తు (ప్రజాపతేః । 

సృష్ట్వా చతుష్టయం సర్గం దేవర్శ్షిపితృమానుషమ్‌ 1 62 1 

తతో? సృజచ్చ భూతాని స్థావరాణి చరాణి చ । 

యక్షాన్‌ పిశాచాన్‌ గన్గర్వాంస్తథైవాప్పరసః శుభాః ॥ 68 ॥ 

నరకిన్నరరక్షాంసి వయః పశుమృగోరగాన్‌ I 

అవ్యయం చ వ్యయం చైవ ద్వయం స్థావరజజ్ఞమమ్‌ 1 64 11 


తేషాం యే యాని కర్మాణి ప్రాక్స్‌ష్టా ప్రతిపేదిరే । 

తాన్యేవ తే ప్రపద్యన్తే సృజ్యమానాః పునః పునః ॥ 65 ॥ 

దేవ-బుషి-పితృ-మానుష రూపమైన నాలుగు రకాల సృష్టిని జరిపి యక్షులను, పిశాచాలను, గంధర్వులను 
అట్లే శుభకరులైన అప్పరసలను, స్థావరములను, చరములైన ప్రాణులను సృష్టించాడు. నరులను, కిన్నరులను, 
రాక్షసులను, పక్షులను, పశువులను, మృగాలను, సర్పాలను ఉత్పత్తి చేసినాడు. నిత్య-అనిత్య రూపాలైన రెండింటిని 
సృష్టించాడు. పూర్వసృష్టిలో సృజించబడిన ప్రాణులు ఆచరించిన పనులనే మళ్ళీ మళ్ళీ అనుసరిస్తూ ఉన్నారు. 

హింస్రా హింసే మృదుక్రూరే ధర్మాధర్మావృతానృతే I 

తద్భావితాః ప్రపద్యన్తే తస్మాత్తత్తస్య రోచతే ॥ 66 ॥ 


క కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఏ రకమైన భావనతో (సంస్కారం) (పేరితులౌతాయో ఆ ప్రాణులు హింసించేవి-హింసించనివి, 
కోమలము-క్రూరము, ధర్మ-అధర్మాలు, సత్య-అసత్యాలు ప్రవృత్తులను పొందుతాయి. ఆ పనులే వానికి రుచిస్తాయి. 

మహాభూతేషు నానాత్వమి (న్టియార్థేషు మూర్తిషు । 

వినియోగం చ భూతానాం ధాతైవ వ్యదధాత్‌ స్వయమ్‌ ॥ 67 ॥ 


మహేశ్వరుడైన బ్రహ్మ స్వయంగా ప్రాణుల ఇంద్రియాలవిషయాలు, మహాభూతాలు అట్లే ఆకారాల్లో 
భిన్నత్వం, వాని వినియోగాల వ్యవస్థను ఏర్పాటు చేశాడు. 

నామరూపం చ భూతానాం కృత్యానాం చ ప్రపజ్బనమ్‌ । 

వేదశబ్దేభ్య ఏవాదౌ నిర్మమే స మహేశ్వరః 1 68॥ 

(ప్రారంభంలో వేదశబ్దాలనుండే ప్రాణుల పేర్లు, రూపాలు, వాని కర్మలు వేరువేరుగా నిర్మాణం చేశాడు. 

ఆర్నాణి చైవ నామాని యాశ్చ వేదేషు దృష్టయః । 

శర్వర్యనే (ప్రసూతానాం తాన్యేవైభ్యో దదాత్యజః ॥ 69 ॥ 

వేదాల్లోని సిద్దాంతాలు, ఆర్షనామాలు అవే పేర్లతో ప్రలయకాలీన రాత్రి అంతంకాగానే ఉత్పన్నమైన 
పదార్థాలకు బ్రహ్మప్రదానం చేస్తాడు. 

యథర్తావృతులిజ్లాని నానారూపాణి పర్యయే । 

దృశ్యన్తే తాని తాన్యేవ తథా భావా యుగాదిషు ॥ 70॥ 


ఆయా బుతువులలో ఆయా బుతుచిహ్నాలు పొడసూపినట్లుగా, వాని చిహ్నాలు, అనేక ప్రకార రూపాలు 
మొదలైన వానినే తర్వాతి యుగంలోను అవే నామ-రూప-భావాల్లో ప్రకటితాలై కనిపిస్తాయి. 


ఇతి శ్రీకూర్మపురాణే సృష్టివర్ణనం నామ సప్తమో౭_ధ్యాయః ॥ 7॥ 
శ్రీకూర్మపురాణంలో సృష్టివర్ణనమనే ఏడవ అధ్యాయం ॥ 7 ॥ 


అష్టమో9_ ధ్యాయః - ఎనిమిదవ అధ్యాయం క్త 


ముఖ్యాది సర్గకథనమ్‌ - ముఖ్యాది సర్గకథనం 


శ్రీకూర్మ ఉవాచ :- శ్రీకూర్మస్వామి పలికాడు. 

ఏవం భూతాని సృష్టాని స్థావరాణి చరాణి చ । 

యదా చాస్య ప్రజాః సృష్టా న వ్యవర్ధన్త ధీమతః ॥ 1॥ 

ఈవిధంగా స్థావర-జంగమ ప్రాణుల సృష్టి జరిగింది. కాని బుద్ధిమంతుడైన బ్రహ్మ ఉత్పన్నం చేసిన 
ప్రజల్లో వృద్ధి జరుగలేదు. 

తమోమాత్రావృతో బ్రహ్మా తదా9_శోచత దుఃఖితః । 

తతః స విదధే బుద్ధిమర్ధనిశ్చయగామినీమ్‌ 1 2 ॥ 

అపుడు అధిక తమోగుణం ఆవరించిన బ్రహ్మ దుఃఫీతుడై ఆలోచించినాడు. అర్థనిర్ణయం చేయగల 

బుద్ధిని గ్రహించాడు. 

అధథా9 9 _త్మని సమద్రాక్షీత్‌ తమోమాత్రాం నియామికామ్‌ । 

రజః సత్త్వం చ సంవృత్య వర్తమానాం స్వధర్మతః ॥ 8 ॥ 

తర్వాత (బ్రహ్మ స్వధర్మానుసారంగా రజస్సత్వగుణాల నావరించేది, కర్మను నియమించే తమస్సు 
ఆవరించటాన్ని తనలో చూచాడు. 

తమస్తద్‌ వ్యనుదత్‌ పశ్చాత్‌ రజః సత్వేన సంవృతః । 

తత్తమః ప్రతినున్నం వై మిథునం సమజాయత ॥ 4॥ 

సత్త్వగుణంతో కూడిన రజోగుణం ఆ తమోగుణాన్ని తొలగించగా ఆ తమోగుణం రెండు 
భాగాలుగా(మిథునం) విభక్తమైనది. 

అధర్మాచరణం విప్రా హింసా చాశుభలక్షణా । 

స్వాం తనుం స తతో (బ్రహ్మా తామపోహత భాస్వరామ్‌ ॥ 5॥ 

క్త (బ్రాహ్మణులారా! ఈ విధంగా రెండు భాగాలుగా విభక్తమైన తమస్సుతో అధర్మాచరణము, అశుభ లక్షణాలు 
గల హింస ఉత్పన్నమైనది. అపుడు (బ్రహ్మదేవుడు ప్రకాశమానమైన ఆ తన శరీరాన్ని వదిలేశాడు. 

ద్విధాల_కరోత్‌ పునర్దేహమర్థేన పురుషో9 భవత్‌ । 

అర్ధేన నారీ పురుషో విరాజమసృజత్‌ ప్రభుః ॥ 6॥ 


పురాణపురుషుడైన ఆ ప్రభువు తన శరీరాన్ని రెండు భాగాలుగా విభజించాడు. ఒక సగభాగం పురుషుడు 
కాగా, మిగిలిన భాగం స్తీ అయినది. తర్వాత అతడు విరాట్‌ పురుషుణ్ణి ఉత్పన్నం చేశాడు. 


66 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


నారీం చ శతరూపాఖ్యాం యోగినీం సస్ఫృజే శుభామ్‌ । 

సా దివం పృథివీం చైవ మహిమ్నా వ్యాప్య సంస్థితా TAT 

అతడు స్త్రీని 'శతరూపా” అనే పేరు గల కల్యాణమయి అయిన యోగినిని సృష్టించాడు. ఆమె భూలోకాన్ని 
ద్యులోకాన్ని తన మహిమతో ఆవరించి ఉండినది. 

యోగైశ్వర్యబలో పేతా జ్ఞానవిజ్ఞానసంయుతా । 

యో౭_భవత్చ్పురుషాత్పు త్రో విరాడవ్యక్తజన్మనః ॥ 8 ॥ 

స్వాయమ్మ్భువో మనుర్దేవః సో౭_భవత్పురుషో మునిః । 

సా దేవీ శతరూపాఖ్యా తపః కృత్వా సుదుశ్చరమ్‌ ॥ 9 ॥ 

భర్తారం బ్రహ్మణః పుత్రం మనుమేవాన్వపద్యత । 

తస్మాచ్చ శతరూపా సా పుత్రద్వయమసూయత ॥ 10॥ 

ఆ శతరూప యోగైశ్వర్య బలోపేత, జ్ఞానవిజ్ఞాన యుక్తురాలు. బ్రహ్మపుత్రుడు విరాట్‌ అనే పేరుగలవాడు 
దేవపురుషుడు స్వాయమ్భువమనురూపంలో ప్రసిద్దుడైనాడు. శతరూప అనే ఆ దేవి కఠోరతపమాచరించి 
(బహ్మపుత్రుడైన స్వాయమ్భువమనువునే పతిగా పొందింది. అతనివల్ల ఇద్దరు పుత్రులకు జన్మనిచ్చింది. 

ప్రియవ్రతోత్తానపాదౌ కన్యాద్వయమనుత్తమమ్‌। 

తయోః ప్రసూతిం దక్షాయ మనుః కన్యాం దదౌ పునః ॥ 11॥ 

ప్రియవ్రత-ఉత్తానపాదులు అను పుత్రులు, మరో ఇద్దరు శ్రేష్టలైన కన్యలు జన్మించారు. వారిలో ప్రసూతి 
అనే పేరు గల కూతురును స్వాయంభువమనువు దక్షప్రజాపతికి ప్రదానం చేశాడు. 

ప్రజాపతిరథాకూతిం మానసో జగ్భహే రుచిః | 

ఆకూత్యాం మిథునం జజ్జే మానసస్య రుచేః శుభమ్‌ ॥ 12 ॥ 

ఆకూతి అనే రెండవ కూతురును బ్రహ్మమానసపుత్రుడైన రుచి ప్రజాపతి గ్రహించినాడు. రుచి ఆకూతి 
యందు ఇద్దరిని సంతానంగా సంతానాన్ని పొందినాడు. 

యజ్ఞశ్చ దక్షిణా చైవ యాభ్యాం సంవర్ధితం జగత్‌ | 

యజ్ఞస్య దక్షిణాయాం తు పుత్రా ద్వాదశ జజ్ఞిరే IDE 

యజ్ఞుడు దక్షిణ జంటతో సంసారం వృద్ధి పొందింది. యజ్ఞునికి దక్షిణద్వారా పండ్రెండుగురు పుత్రులు 
కలిగారు. 

యామా ఇతి సమాఖ్యాతా దేవాః స్వాయమ్మువే9_న్తరే | 

ప్రసూత్యాం చ తథా దక్షశ్చతసో వింశతిం తథా ॥ 14 ॥ 

ససర్జ కన్యా నామాని తాసాం సమ్యక్‌ నిబోధత । 


ఎనిమిదవ అధ్యాయం 67 


ఆ పంద్రెండుగురు స్వాయంభువు మన్వంతరంలో యాములు అనే పేరుతో ప్రసిద్ధులైన దేవతలు. 
దక్షప్రజాపతి ప్రసూతియందు ఇరువదినల్లురు కన్యలను పొందాడు. ఆ కన్యల పేర్లను బాగా వినండి. 


శ్రద్దా లక్ష్మీర్ణ తిస్తుష్టిః పుష్టిర్మేధా క్రియా తథా ॥ 15 ॥ 

బుద్ధిర్లజ్ఞా వపుః శాంతిః సిద్ధిః కీర్తిస్రయోదశీ । 

పత్స్యర్థం ప్రతిజగ్రాహ ధర్మో దాక్షాయణీః శుభాః ॥ 16 ॥ 

శ్రద్దా-లక్ష్మీ-ధృతి -తుష్టి-పుష్టి-మేధా -క్రియా బుద్ది-లజ్ఞా-వపువు -శాంతి -సిద్ది అట్లే పదమూడవ కూతురు 
కీర్తి అని వీరికి పేర్లు. ధర్ముడు ఈ దక్షపజాపతికూతుళ్ళను పదముగ్గురిని భార్యలుగా స్వీకరించినాడు. 

తాభ్యః శిష్టా యవీయస్య ఏకాదశ సులోచనాః । 

ఖ్యాతిః సత్యథ సమ్ఫూతిః స్మృతిః ప్రీతిః క్షమా తథా ॥ 17 ॥ 

సంతతిశ్చానసూయా చ ఊర్ణా స్వాహా స్వధా తథా । 

భృగుర్భవో మరీచిశ్చ తథా చైవాంగిరా మునిః ॥ 18॥ 

పులస్యః పులహశ్సెవ క్రతుః పరమధర్మ్శవిత్‌ I 

అత్రిర్వసిష్టో వహ్నిశ్చ పితరశ్చ యథాక్రమమ్‌ ॥ 19॥ 

ఖ్యాత్యాద్యా జగ్భహుః కన్యా మునయో మునిసత్తమాః । 

ఈ పదముగ్గురు కాక వీరికంటె అందమైన నేత్రాలుగలవారు, వయసులో చిన్నవారు మరో పదకొండు 
మంది కన్యలున్నారు. వారి పేర్లు ఖ్యాతి, సతీ, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమా, సంతతి, అనసూయ- 
ఊర్జా-స్వాహా-మరియు స్వధా అనేవారు. ఓ మునిసత్తములారా! ఈ పదకొండు మంది కన్యలను యథాక్రమంగా 
భృగువు -మరీచి-ఆంగీరనుడు -పులనస్వ్యుడు -పులహుడు -క్రతువు పరమధర్మము నెరిగినవాడు, 
అ(త్రి-వసిష్టుడు-వహ్ని మరియు పితృదేవతలు భార్యలుగా స్వీకరించినారు. 

శ్రద్ధాయా ఆత్మజః కామో దర్బో లక్ష్మీసుతః సృృతః ॥ 20 ॥ 

ధృత్యాస్తు నియమః పుత్రస్తుష్టాః సంతోష ఉచ్యతే | 

పువ్వా లాభః సుతశ్చాపి మెధాపుత్రః శ్రుతస్తథా ॥ 21 ॥ 

క్రియాయాశ్చాభవత్సుత్రో దండః సమయ ఏవ చ । 

బుద్ధ్యా బోధః సుతస్తద్వదప్రమాదో వ్యజాయత ॥ 22॥ 

లజ్ఞాయా వినయః పుత్రో వపుషో వ్యవసాయకః । 

క్షేమః శాంతి సుతశ్చాపి సుఖం సిద్ధిరజాయత 1 283॥ 

శ్రద్ధకు పుత్రుడు కాముడు, లక్ష్మీపుత్రుడు “దర్ప” మని చెప్పనైనది. ధృతిపుత్రుడు నియమమనేవాడు, 
తుష్టిపుత్రుడు సంతోషం, పుష్టికి లాభమనేవాడు, మేధాపుత్రుడు టశ్రుతుడు. క్రియాపుత్రుడు దండుడు. ఇతల్లో 


65 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


సమయమని కూడ అంటారు. బుద్ధి పుత్రుడు బోధ అనేవాడు-అ(ప్రమాదుడు అనేవాడు కూడ జన్మించారు. లజ్ఞా 
పుత్రుడు వినయం, వపువుపుత్రుడు వ్యవసాయకుడు, శాంతికి క్షేముడు, సిద్దికి సుఖ మనేవారు జన్మించారు. 

యశః కీర్తిసుతస్తద్వదిత్యేతే ధర్మసూనవః । 

కామస్య హర్షః పుత్రోత భూత్‌ దేవానందో వ్యజాయత ॥ 24॥ 

ఇత్యేష వై సుఖోదర్మాః సర్లో ధర్మస్య కీర్తితః | 

జజ్జే హింసా త్వధర్మాద్వై నికృతిం చానృతం సుతమ్‌ ॥ 25 ॥ 

నికృత్యనృతయోర్డజ్జే భయం నరక ఏవ చ। 

మాయా చ వేదనా చైవ మిథునం త్విదమేతయోః ॥ 26 ॥ 

భయాజ్ఞజ్జేం_థ వై మాయా మృత్యుం భూతాపహారిణమ్‌ । 

వేదనా చ సుఖం చాపి దుఃఖం జజ్జేల.థ రౌరవమ్‌ ॥ 27 ॥ 

మృత్యోర్వ్యాధి జరా శోక తృష్టాక్రోధాశ్చ జజ్ఞిరే I 

దుఃఖోత్తరాః స్కృతా హ్యేతే సర్వే చాధర్మలక్షణాః ॥ 28 ॥ 

ఇదే విధంగా కీర్తిపుత్రుడు యశుడు అనేవాడు. వీరంతా ధర్ముని పుత్రులు. కాముని పుత్రుడు హర్షుడు, 
ఇతడు దేవతల కానందాన్ని కలిగించేవాడు. ధర్ముని సృష్టి సుఖాన్ని కలిగించేదిగా చెప్పబడినది. అధర్ముని వల్ల 
హింస నికృతి-అన్ఫత మనే సంతతిని పొందింది. నికృతి-అన్భతాలవల్ల భయం-నరకం ఉత్పన్నమైనవి. మాయా 
వేదనా అనే ఇద్దరు నరకానికి భార్యలు. మాయ భయంద్వారా సమస్త ప్రాణులను శలసే మృత్యువును పొందింది. 
వేదన కూడ రౌరవ మనే పతివల్ల దుఃఖమనే పుత్రుణ్ణి పొందింది. మృత్యువు వల్ల వ్యాధి-జరా-శోకం -తృష్టా-( క్రోధం 
ఉత్పన్నమైనవి. వీరందరూ ఉత్తరోత్తర అధిక దుఃఖాన్ని కల్గించేవారు, అధర్మాచరణ లక్షణంగా కలవారు. 

నైషాం భార్యా9 స్తి పుత్రో వా సర్వే తే హ్యూర్ధ్వరేతసః I 

వీరికి భార్యాపుత్రులు లేరు. వీరంతా ఊర్థ్వరేతస్ములు. 

ఇత్యేష తామసః సర్గో జజ్లే ధర్మనియామకః । 29 ॥ 

సంక్షేపేణ మయా ప్రోక్తా విసృష్టిర్మునిపుంగవాః ॥ 80 ॥ 

ఓ మునిశ్రేష్టులారా! ఈ ప్రకారం ధర్మనియామకుడు అయిన బ్రహ్మ తామససృష్టిని చేశాడు. నేను సంక్షేపంగా 
ఈ విశిష్టసృష్టిని వివరించాను. 

ఇతి ణీ కూర్మపురాణే ముఖ్యాది సర్గకథనం నామ అష్టమో౭_ ధ్యాయః 1 81 
శ్రీ కూర్మపురాణంలో ముఖ్యాది సర్గకథనమనే ఎనిమిదవ అధ్యాయం ॥ ర ॥ 


rere 


నవమో౭_ధ్యాయః - తొమ్మిదవ అధ్యాయం న 


పద్మోద్భవప్రాదుర్భావ వర్ణనమ్‌ - పద్మోద్భవప్రాదుర్భావ వర్ణనం 


సూత ఉవాచ : సూతుడు పలికాడు. 

ఎఏతుచ్చుత్వా తు వచనం నారదాద్యా మహర్షయః । 

ప్రణమ్య వరదం విష్ణుం పప్రచ్చుః సంశయాన్వితాః ॥ 1 ॥ 

ఆ మాటను విని నారదాది మహర్షులు వరదుడైన విష్ణువును నమస్కరించి సంశయం కలవారై అడిగారు. 
బుషయః ఊచుః : బుషులు పలికారు. 

కధితో భవతా సర్లో ముఖ్యాదీనాం జనార్దన! । 

ఇదానీం సంశయం చేమమస్మాకం ఛేత్తుమర్హసి 1121 

కథం స భగవానీశః పూర్వజో౭_పి పినాకధ్భృక్‌ I 

పుత్రత్వమగమచ్చమ్బు ర్రహ్మణో౭_ వ్యక్తజన్మనః "1 8n 

కథం చ భగవాజ్ఞుజ్జే (బ్రహ్మా కమలసంభవః । 

అణజో జగతామీశస్తన్నో వకుమిహార్తసి ॥ 4 ॥ 

[న - par) వౌ 

ఓ జనార్దనా! నీవు ముఖ్యాది సృష్టిని వివరించావు. ఇపుడు మాకు కలిగిన సంశయాన్ని నీవు తొలగించు. 
మొదటే ఉత్పన్నుడైన పినాకధారి అయిన భగవానుడీశ్వరుడు ఎట్లా అవ్యక్త జన్మగల బ్రహ్మకు పుత్రత్వాన్ని పొందాడు? 
కమలసంభవుడు అయిన భగవానుడు (బ్రహ్మ అండమునుండి ఎట్లు జన్మించారు? ఆ విషయం మాకు వివరించండి. 
శ్రీకూర్మ ఉవాచ : శ్రీకూర్మస్వామి పలికాడు. 

శృణుధ్వమృషయః సర్వే శంకరస్యామితౌజసః I 

పుత్రత్వం బ్రహ్మణస్తస్య పద్మయోనిత్వమేవ చ॥ర5॥ 

ఓ బుషులారా! మీరు వినండి. మిక్కిలి తేజస్వంతుడైన శంకరుడు (బ్రహ్మకు పుత్రత్వాన్ని ఎట్లా పొందాడు. 
బ్రహ్మ కమలంనుండి ఎట్లా ఉద్భవించాడో చెబుతాను. 


అతీతకల్పావసానే తమోభూతం జగత్రయమ్‌ । 
ఆసీదేకార్ణవం సర్వం న దేవాద్యా న చర్వయః ॥ 6 ॥ 


గత కల్పం చివరలో ముల్లోకాలు అంధకారంతో నిండినవి. అంతటా నీరే. దేవతలు మొదలైన వారు 
లేరు. బుషులు లేరు. 


తత్ర నారాయణో దేవో నిర్దనే నిరుపప్లవే I 
ఆ(శిత్య శేషశయనం సుష్వాప పురుషోత్తమః ॥ 7॥ 


70 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఆ జన శూన్యము మిక్కిలి శాంతము అయిన సముద్రంలో పురుషోత్తముడు నారాయణుడు శేషశయ్య 

నాశ్రయించి పడుకొని ఉన్నాడు. 
ల 

సహగ్రశీర్నా భూత్వా స సహస్రాక్ష సహస్రపాత్‌ । 

సహగ(స్రబాహుః సర్వజ్ఞశ్చిన్యమానో మనీషిఖిః ॥ 8॥ 

పీతవాసా విశాలాక్షో నీలజీమూతసన్నిభః । 

మహావిభూతిర్యోగాత్మా యోగినాం హృదయాలయః ॥ 9 ॥ 

కదాచిత్తస్య సుప్తస్య లీలార్థం దివ్యమద్భుతమ్‌ 

తైలోక్యసారం విమలం నాభ్యాం పజ్మ్బజముద్బభౌ ॥ 10 ॥ 


శతయోజనవిస్తీర్ణం తరుణాదిత్య సంనిభమ్‌ । 
దివ్యగంధమయం పుణ్యం కర్ణికాకేసరాన్వితమ్‌ 1 11॥ 


వేల శిరసులు, నేత్రాలు, పాదాలు, బాహువులు కల ఆ స్వామి విద్వాంసుల చింతనకు విషయమైనవాడు. 
సర్వజ్ఞుడు, పీతాంబరధారి, విశాలనేత్రాలు గలవాడు, నల్లమేఘంతో సమానమైన వర్ణం కలవాడు, మహావిభూతి 
స్వరూపుడు యోగులహృదయాల్లో నివసించే యోగాత్మ నారాయణుడు. నిద్రిస్తుండే సమయంలో అతని నాభి 
నుండి లీల చూపటానికి దివ్యము, అద్భుతము ముల్లోకాల సారరూపమైన ఒక స్వచ్చమైన, వందయోజనాల 
విస్తీర్ణం కల్లి, తేజస్వి అయిన కమలం ఆవిర్భవించినది. సూర్యునితో సమానమైన ప్రకాశం కలది, అది పవిత్రమూ 
దివ్యగంధం కలది. కర్ణిక కేసరాలతో కూడి ఉన్న - 

తస్యైవ సుచిరం కాలం వర్తమానస్య శార్జిణః । 

హిరణ్యగర్భో భగవాంస్తం దేశముపచక్రమే ॥ 12 ॥ 

శార్జమనే ధనువు ధరించిన నారాయణుడు ఈ రూపంలోనే చాలకాలం నివసిస్తున్నాడు. అప్పుడొకసారి 
భగవంతుడైన హిరణ్యగర్భుడు ఆ ప్రదేశానికి వెళ్ళాడు. 


స తం కరేణ విశ్వాత్మా సముత్తాప్య సనాతనమ్‌ । 
ప్రోవాచ మధురం వాక్యం మాయయా తస్య మోహితః ॥ 181 


ఆ స్వామిమాయతో ముగ్గుడైన బ్రహ్మ నిద్రిస్తున్న సనాతనపురుషుణ్ణి తట్టి లేపాడు. ఈ విధంగా మధురమైన 
మాట పలికాడు. 

అస్మిన్నేకార్లవే ఘోరే నిర్జనే తమసావృతే I 

ఏకాకీ కో భవాళ్ళోతే బ్రూహి మే పురుషర్షభ! ॥ 14 ॥ 

ఓ పురుషశ్రేష్టా! అంధకారంతో నిండి, నిరనమైన ఏకార్ణవంలో ఒంటిగా పడుకొన్న నీవెవరవో తెల్పుము. 


తొమ్మిదవ అధ్యాయం 71 

తస్య తద్వచనం [శ్రుత్వా విహస్య గరుడధ్వజః | 

ఉవాచ దేవం బ్రహ్మాణం మేఘగమ్మీరనిఃస్వనః 11 151 

ఆ మాట విని మేఘగర్జనవలె గంభీరమైన స్వరంతో గరుడధ్వజుడు నవ్వి బ్రహ్మతో ఇట్లన్నాడు. 

భో భో నారాయణం దేవం లోకానాం ప్రభవాష్యయమ్‌ । 

మహాయోగేశ్వరం మాం త్వం జానీహి పురుషోత్తమమ్‌ ॥ 16॥ 

ఓ (బ్రహ్మో! సమస్తలోకాల సృష్టిసంహారాలు కావించే వాణ్ణి, మహాయోగేశ్వరుణ్ణి, పురుషోత్తముడైన 
నారాయణునిగా నన్ను తెలుసుకో. 

మయి పశ్య జగత్‌కృత్నం త్వాం చ లోకపితామహమ్‌ । 

సపర్వతమహాద్వీపం సముదైః సప్తభిర్భతమ్‌ ॥ 17 ॥ 

నాలో పర్వతాలు, మహాద్వీపాలతో కూడ సప్తసముద్రాలు చుట్టూ కల ఈ సంపూర్ణ జగత్తును, 
పితామహుడవైన నిన్ను కూడా చూడు. 

ఏవమాభాప్య విశ్వాత్మా ప్రోవాచ పురుషం హరిః । 

జానన్నపి మహాయోగీ కో భవానితి వేధసమ్‌ ॥ 18 ॥ 

ఈ విధంగా చెప్పి విశ్వాత్మ యోగేశ్వరుడైన హరి అన్నీ తెలిసి ఉండి బ్రహ్మరూపుడైన పురుషుణ్ణి నీవెవరు? 
అని ప్రశ్నించాడు. 

తతః ప్రహస్య భగవాన్‌ బ్రహ్మా వేదనిధిః ప్రభుః । 

ప్రత్యువాచామ్బుజాభాక్షం సస్మితం శ్లక్షణయా గిరా ॥ 19 ॥ 

తర్వాత వేదనిధి, (ప్రభువు, భగవంతుడైన (బ్రహ్మ నవ్వి కమలముల కాంతివంటి కాంతిగల నేత్రాలు గల్లి, 
కొద్దిగా చిరునవ్వు నవ్వుతున్న విష్ణువును గూర్చి మధురమైన వాక్కుతో ప్రత్యుత్తర మిచ్చాడు. 

అహం ధాతా విధాతా చ స్వయమ్మూః ప్రపితామహః । 

మయ్యేవ సంస్థితం విశ్వం బ్రహ్మా౭౨_హం విశ్వతోముఖః 1 20 ॥ 

నెనే ధరించేవాణ్ణి, విధానాన్ని నిర్దేశించేవాణి, స్వయంభువును, ప్రపితామహుణ్జి. నాలోనే ఈ సంపూర్ణ 
విశ్వం ఉన్నది. నేనన్ని వైపుల ముఖాలున్నవాళ్లి. 

(శ్రుత్వా వాచం స భగవాన్‌ విష్ణుః సత్యపరాక్రమః । 

అనుజ్ఞాప్యాథ యోగేన ప్రవిష్టో బ్రహ్మణస్తనుమ్‌ ॥ 21॥ 

సత్యపరాక్రమముడైన భగవానుడైన విష్ణువు బ్రహ్మ మాటను విని అతని ఆజ్ఞపొంది యోగబలంతో (బ్రహ్మ 
శరీరంలో ప్రవేశించాడు. 


స్‌ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తైలోక్యమేతత్సకలం సదేవాసురమానుషమ్‌ । 

ఉదరే తస్య దేవస్య దృష్ట్వా విసయమాగతః ॥ 22 ॥ 

ఆ (బ్రహ్మదేవుని ఉదరంలో దేవతలు, అసురులు, మనుష్యులతో కూడ సంపూర్ణమైన ముల్లోకాలను చూచి 
శ్రీవిష్ణువునకు ఆశ్చర్యమైనది. 

తదా౭_స్య వక్రాన్నిప్మమ్య పన్నగేం ద్రనికేతనః । 

అజాతశత్రుర్భగవాన్‌ పితామహమథాటబ్రవీత్‌ ॥ 28 ॥ 


తరువాత నాగరాజుపై పవళించే ఆ అజాతశత్రువైన విష్ణుభగవానుడు బ్రహ్మముఖం నుండి బయటికి 
వచ్చి అతనితో ఇట్లన్నాడు. 


భవానప్యేవమేవాద్య శాశ్వతం హి మమోదరమ్‌ । 
ప్రవిశ్య లోకాన్పశ్యెతాన్‌ విచిత్రాన్‌ పురుషర్షభ! ॥ 24 ॥ 


ఓ పురుషశ్రేష్టుడా! ఇదే విధంగా నీవు కూడ నా ఉదరంలో ప్రవేశించి ఈ విచిత్రలోకాలను చూడు. 

తతః ప్రహ్లాదినీం వాణీం (శ్రుత్వా తస్యాభినన్హ్య చ । 

శీపతేరుదరం భూయః ప్రవివేశ కుశధ్వజః ॥॥ 25 ॥ 

ఆ తర్వాత ఆహ్లాదాన్ని కల్గించే విష్ణువుమాట విని, అతణ్ణి అభినందించి కుశధ్వజుడైన (బ్రహ్మ లక్ష్మీపతి 
ఉదరంలో ప్రవేశించాడు. 

తానేవ లోకాన్‌ గర్భస్థానపశ్యత్సత్యవిక్రమః | 

పర్యటిత్వా తు దేవస్య దదృశే౭_న్తం న వై హరేః ॥ 26 ॥ 

సత్యవిక్రముడైన బ్రహ్మ అవే లోకాలను భగవానుడైన విష్ణువు ఉదరంలో చూశాడు. ఆయన ఉదరంలో 
(భ్రమణం చేస్తూ విష్ణువుఉదరంలో చివరభాగం ఎక్కడో చూడలేకపోయినాడు. 

తతో ద్వారాణి సర్వాణి పిహితాని మహాత్మనా । 

జనార్దనేన బ్రహ్మాఃసౌ నాభ్యాం ద్వారమవిందత ॥ 27 ॥ 


తర్వాత మహాత్ముడైన జనార్దనుడు తన ఇంద్రియాల ద్వారాలన్నింటిని మూసివేశాడు. అపుడు బ్రహ్మ 
అతని నాభిలో ద్వారాన్ని(పొందాడు) కనుగొన్నాడు. 


తత్ర యోగబలేనాసౌ ప్రవిశ్య కనకాణ్దజః । 
ఉజ్జహారాత్మనో రూపం పుష్మరాచ్చతురాననః ॥ 28 ॥ 


సువర్ణమయమైన అండంనుండి ఉద్భవించిన బ్రహ్మ యోగబలంతో నాభిలో (ప్రవేశించి నాభికమలం 
నుండి తన రూపాన్ని బయటకు తీసుకున్నాడు. 


తొమ్మిదవ అధ్యాయం fa 

విరరాజారవిందస్థః పద్మగర్భసమద్యుతిః I 

బ్రహ్మా సయమూర్భగవాన్‌ జగద్యోనిః పితామహః ॥ 29 ॥ 

పద్మగర్భంలోని శోభతో వెలుగొందే స్వయంభువు, జగత్తుకు కారణభూతుడు, పితామహుడైన భగవానుడైన 
(బ్రహ్మ అరవిందంపై (ఎగ్రనికమలం) కూర్చొని ప్రకాశించినాడు. 

స మన్యమానో విశ్వేశమాత్మానం పరమం పదమ్‌ । 

ప్రోవాచ పురుషం విష్ణుం మేఘగంభీరయా గిరా ॥ 30 ॥ 

తనను సమస్త విశ్వానికి స్వామిగా తలచే బ్రహ్మ మేఘగర్దనవంటి గంభీరమైన వాక్కుతో పురుషోత్తముడైన 
విష్ణువుతో ఇట్లా చెప్పాడు. 

కిం కృతం భవతేదానీమాత్మనో జయకాంక్షయా । 

ఏకోత హం ప్రబలో నాన్యో మాంవై కో౭ భిభవిష్యతి 1 31 1 

నీవు నీ విజయంకోసం ఇప్పుడు ఏమి చేశావు? నేనొక్కడినే అందరికంటె గొప్పబలశాలిని. మరొకడు 
లేడు. నన్నెవడు పరాజితుణ్ణి చేయగలడు? 

(శ్రుత్వా నారాయణో వాక్యం బ్రహ్మణో లోకతన్రిణః | 

సాన్వపూర్వమిదం వాక్యం బభాషే మధురం హరిః ॥ 32 ॥ 

లోకనియామకుడైన (బ్రహ్మవాక్యాన్ని విని నారాయణుడైన హరి ఓదార్పు పూర్వకంగా ఈ మధురమైన 
మాట చెప్పాడు. 

భవాన్‌ ధాతా విధాతా చ స్వయమ్మూః ప్రపితామహః । 

న మాత్సర్యాభియోగేన ద్వారాణి పిహితాని మే ॥ 381 

కిన్లు లీలార్థమేవైతన్న త్వాం బాధితుమిచ్చయా I 

కో హి బాధితుమన్విచ్చేద్దేవదేవం పితామహమ్‌ ॥ 84॥ 

నీవే ధాతవు. విధాతవు. స్వయంభువువు. ప్రపితామహుడవు. నేను ఈర్యాది కారణంగా అట్లా ద్వారములను 
మూయలేదు. లీలాప్రదర్శన చేయాలనే కోరికతో ద్వారాలు మూశాను. నిన్ను బాధించాలని కాదు. దేవదేవుడైన 
పితామహుణ్ణి ఎవడు బాధపెట్టాలనుకుంటాడు? 

న తే9_న్యథాం_వగన్తవ్యం మాన్యో మే సర్వథా భవాన్‌ | 

సర్వమన్వయకల్యాణం యన్మయా9_పకృతం తవ ॥ 385 ॥ 


నీవు అన్యథా భావించవద్దు. నీవు నాకు అన్నివిధాల మాన్యుడవు. నా వల్ల నీకు జరిగిన ఈ అపకారం నీకు 
అన్నివిధాల కల్యాణకారి అవుతుంది. 


74 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


అస్మాచ్చ కారణాత్‌ (బ్రహ్మన్‌ పుత్రో భవతు మే భవాన్‌ । 

పద్మయోనిరితి ఖ్యాతో మక్రియార్థం జగన్మయ ॥ 36 ॥ 

ఈ కారణం వల్లనే ఓ బ్రహ్మా! నా సంతోషం కోసం నా పుత్రుడవు కమ్ము. జగన్నూర్తి! నీవ్ర “పద్మయోని” అనే 
పేరుతో ఖ్యాతిని పొందు. 

తతః స భగవాన్‌ దేవః వరం దత్వా కిరీటినే । 

ప్రహర్షమతులం గత్వా పునర్విష్ణుమభాషత 187 

తర్వాత భగవానుడైన (బ్రహ్మ కిరీటియెన విష్ణువుకు వరమిచ్చి మిక్కిలి ప్రసన్నచిత్తుడై మళ్ళీ విష్ణువును 
గూర్చి ఇట్లన్నాడు. 

భవాన్‌ సర్వాత్మకో9_నన్తః సర్వేషాం పరమేశ్వరః I 

సర్వభూతాన్తరాత్మా వై పరంబ్రహ్మ సనాతనమ్‌ ॥ 38 ॥ 

నీవు అందరి ఆత్మరూపుడవు, అనంతుడవు, అందరికి ఈశ్వరుడవు. నీవు ప్రాణులన్నింటి అంతరాత్మవు. 
నీవే సనాతన పర(బ్రహ్మవు. 

అహం వై సర్వలోకానామాత్మా లోకమహేశ్వరః I 

మన్మయం సర్వమేవేదం (బ్రహ్మాం హం పురుషః పరః ॥ 89 ॥ 

నేను అదే విధంగా లోకాలకు ఆత్మను, అట్లే లోకమహేశ్వరుడను. ఇదంతా నా స్వరూపమే. నేను 
పరమపురుషుడను (బ్రహ్మను. 

నావాభ్యాం విద్యతే హ్యన్యో లోకానాం పరమేశ్వరః I 

ఏకా మూర్తిర్విధా భిన్నా నారాయణపితామహౌ ॥ 40॥ 


మనిద్దరికంటే అతిరిక్తంగా లోకాలకు పరమేశ్వరుడు మరొకరు లేడు. నారాయణుడు పితామహుడు 
రూపంలో ఒకడే, రెండు మూర్తులుగా విభక్తమై ఉన్నాము. 


తేనైవముకో బ్రహ్మాణం వాసుదేవో?౭_బ్రవీదిదమ్‌ । 

ఇయం ప్రతిజ్ఞా భవతో వినాశాయ భవిష్యతి ॥ 41 ॥ 

బ్రహ్మ ఆ విధంగా చెప్పిన తర్వాత వాసుదేవుడు బ్రహ్మతో ఈ విధంగా చెప్పాడు. ఈ నీ ప్రతిజ్ఞ నీకు 
వినాశాన్ని కలిగిస్తుంది. 

కిం న పశ్యసి యోగేశం బ్రహ్మాధిపతిమవ్యయమ్‌ | 

ప్రధానపురుషేశానం వేదాహం పరమేశ్వరమ్‌ 1 42 | 

నీవు బ్రహ్మాధిపతి యోగేశ్వరుడు అవ్యయుడు ప్రధానపురుషుడైన శంకరుని చూడటం లేదు. నేనాపరమేశ్వరు 
నెరుగుదును. 


తొమ్మిదవ అధ్యాయం 75 


యం న పశ్యన్తి యోగీంద్రాః సాంఖ్యా అపి మహేశ్వరమ్‌ । 

అనాదినిధనం బ్రహ్మ తమేవ శరణం వ్రజ ॥ 48 ॥ 

యోగీంద్రులు సాంఖ్యశాస్రజ్ఞులు కూడా మహేశ్వరుని దర్శించలేరు. నీవా అనాదినిధనుడైన బ్రహ్మనే 
శరణు పొందు. 

తతః క్రుదో_మ్బుజాభాక్షం బ్రహ్మా ప్రోవాచ కేశవమ్‌ | 

భవాన్‌ న నూనమాత్మానం వేత్తి తత్పరమక్షరమ్‌ ॥ 44॥ 

బ్రహ్మాణం జగతామేక మాత్మానం పరమం పదమ్‌ । 

నావాభ్యాం విద్యతే హ్యన్యో లోకానాం పరమేశ్వరః 1 45 ॥ 

తర్వాత క్రుద్దుడైన బ్రహ్మ కమలాక్షుడైన కేశవునితో ఇట్లన్నాడు. నిశ్చయంగా నీవు నిన్ను పరమాక్షరుడవని 
జగద్రూపుడవని, బ్రహ్మస్వరూపుడవని, పరమపదానివని గుర్తించటం లేదు. మనిద్దరికంటె అతిరక్తంగా లోకాలకు 
పరమేశ్వరుడు మరొకడు లేడు. 

సంత్యజ్య నిద్రాం విపులాం స్వమాత్మానం విలోకయ । 

తస్య తత్‌ క్రోధజం వాక్యం (శ్రుత్వా విష్ణురభాషత ॥ 46 ॥ 

నీవు ఈ దీర్ధనిద్రను వదలి నిన్ను నీవు గుర్తించు, (బ్రహ్మ (కోధంతో చెప్పిన వాక్యాలు విని విష్ణువు ఇట్లా 
చెప్పాడు. 

మా మైవం వద కల్యాణ! పరివాదం మహాత్మనః | 

న మేం స్యవిదితం (బ్రహ్మన్‌! నాన్యథాం_ హం వదామి తే॥ 47॥ 


ఓ కల్వాణుడా! నీవు ఈ ప్రకారం చెప్పకూడదు. మహాత్ముల నింద కూడదు. నాకు తెలియనిది లేదు. నీతో 
అసత్యం పలుకటం లేదు. 

కిన్తు మోహయతి బ్రహ్మన్‌ భవన్తం పారమేశ్వరీ | 

మాయా9._ శేషవిశేషాణాం హేతురాత్మసముద్భవా 1 48 ॥ 

కాని ఓ బ్రహ్మో! ఆత్మనుండి పుట్టి సమస్తవిశేషాలకు కారణమైన పరమేశ్వరుని మాయ నిన్ను మోహితుని 
చేస్తున్నది. 

ఏతావదుక్వా భగవాన్‌ విష్ణుస్తూష్టీం బభూవ హ । 

జ్ఞాత్వా తత్‌ పరమం తత్త్వం స్వమాత్మానం మహేశ్వరమ్‌ 1 49 nu 

ఇంత మాత్రమే చెప్పి భగవాన్‌ విష్ణువు తన ఆత్మరూపాన్ని మహేశ్వరుని ఆ ఉత్కష్ట పరమ తత్త్వరూపంలో 
తెలుసుకొని ఊరకుండినాడు. 


76 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


కుతోం_ప్యపరిమేయాత్మా భూతానాం పరమేశ్వరః | 

ప్రసాదం బ్రహ్మణే కర్తుం ప్రాదురాసీత్తతో హరః ॥ 50 ॥ 

తర్వాత బ్రహ్మననుగ్రహించటానికి ప్రాణులకు పరమేశ్వరుడు హద్దులేని సామర్థ్యం కల హరుడు అక్కడ 
ప్రత్యక్షమైనాడు. 

లఅలాటనయనోం నంతో జటామండలమండితః । 

త్రిశూలపాణిర్భగవాంస్తేజసాం పరమో నిధిః | 51॥ 


ఆ అనంతుని నుదుట నేత్రమున్నది. జటామండలం ధరించినాడు. తేజస్సుకు పరమనిధియైన ఆ భగవంతుని 
చేతిలో త్రిశూలమున్నది. 

దివ్యాం విశాలాం గ్రథితాం గ్రహైః సార్కేన్దుతారకైః । 

మాలామత్యద్భుతాకారాం ధారయన్‌ పాదలంబినీమ్‌ ॥ 52 ॥ 

అతడు పాదాలవరకు వ్రేలాడుతున్న పొడవైన దివ్యము విశాలము అయిన మాలను ధరించినాడు. ఆ 
మాలలో సూర్య-చంద్ర-గ్రహాలు -నక్ష్మత్రాలు కూర్చబడినవి. 

తం దృష్ట్వా దేవ మీశానం బ్రహ్మా లోకపితామహః । 

మోహితో మాయయా౭_త్యర్థం పీతవాససమబ్రవీత్‌ ॥ 538 ॥ 

ఆ ఈశాన దేవుని చూచి మాయతో మోహితుడైన లోకపితామహుడైన బ్రహ్మ తన రక్షణకొరకు పీతాంబరధారి 
అయిన విష్ణువుతో ఇట్లా అన్నాడు. 

క ఏష పురుషో౭_నన్త శూలపాణిప్రిలోచనః । 

తేజోరాశిరమేయాత్మా సమాయాతి జనార్దన! ॥ 54 ॥ 

ఓ జనార్దన! చేతిలో త్రిశూలాన్ని ధరించి, నేత్రాలు మూడింటితో ఇట్లు తేజోరాశిరూపంలో ఉన్న ఈ 
అమేయాత్ముడు అనంతుడైన పురుషుడెవరు? ఇటే వస్తున్నాడు. 

తస్య తద్వచనం (శ్రుత్వా విష్ణుర్ణానవమర్దనః | 

అపశ్యదీశ్వరం దేవం జ్వలంతం విమలేం9_భసి ॥ రర ॥ 

(బ్రహ్మ మాటను విని దానవమర్దనుడు అయిన విష్ణువు నిర్మలమైన నీటిలో దేదీప్యమానుడైన ఈశ్వరుని 
చూశాడు. 

జ్ఞాత్వా తత్సరమం భావమైశ్వరం బ్రహ్మభావనమ్‌ I 

ప్రోవాచోత్ధాయ భగవాన్‌ దేవదేవం పితామహమ్‌ ॥ 56 ॥ 

ఈశ్వరసంబంధమైన, పరమభావరూపమైన ఈశ్వరునిలోని పరమతత్తాన్ని దర్శించి విష్ణువు లేచాడు. ఆ 
దేవదేవుడైన పితామహునితో ఇట్లా చెప్పాడు. 


తొమ్మిదవ అధ్యాయం 7 


అయం దేవో మహాదేవః స్వయంజ్యోతిః సనాతనః । 

అనాదినిధనో9_చిన్యో లోకానామీశ్వరో మహాన్‌ ॥ 57 ॥ 

ఈ దేవుడు స్వయం ప్రకాశం కలవాడు. సనాతనుడు, ఆద్యంతాలు లేనివాడు, ఆలోచనకందని మహాత్ముడు, 
లోకాలకు ఈశ్వరుడైన మహాదేవుడు. 

శంకరః శమ్బురీశానః సర్వాత్మా పరమేశ్వరః I 

భూతానామధిపో యోగీ మహేశో విమలః శివః॥ 538 ॥ 

మంగలమును చేయువాడు, హితమును కలిగించువాడు, సకలలోక శాసకుడు సకలము స్వరూపముగా 
కలవాడు, శాసకులకు శాసకుడు. ఇతడే ధరించేవాడు. పోషించేవాడు. ప్రాణులకు ఒకే స్వామి, యోగి, 
మహేశుడు, విమలుడు, శివరూపం(శుభాన్ని కల్గించే) కలవాడు. 

ఏష ధాతా విధాతా చ ప్రధానపురుషేశ్వరః । 

యం ప్రపశ్యన్తి యతయో బ్రహ్మభావేన భావితాః ॥ 59 ॥ 

ఇతడే ధాత, విధాత, ప్రధానపురుషులకు ఈశ్వరుడు, యతులు బ్రహ్మభావనకల్లి ఇతణ్సి దర్శనం 
చేసుకుంటారు. 

సృజత్యేష జగత్‌ కృత్నుం పాతి సంహరతే తథా । 

కాలే భూత్వా మహాదేవః కేవలో నిష్కలః శివః ॥ 60 ॥ 

ఈయనే కేవలుడు, నిష్మలుడు, మహాదేవుడు, శివుడు. కాలరూపంతో సంపూర్ణజగత్తును సృష్టిస్తాడు. 
రక్షిస్తాడు. సంహారం చేస్తాడు. 

బ్రహ్మాణం విదధే పూర్వం భవన్తం యః సనాతనః । 

వేదాంశ్చ ప్రదదౌ తుభ్యం సో౭ యమాయాతి శంకరః ॥ 61॥ 

ఆ శంకరుడే వస్తున్నాడు. సనాతనుడైన ఇతడే పూర్వకాలంలో నిన్ను బ్రహ్మను చేశాడు. నీకు వేదాల 
ననుగ్రహించాడు. 

అస్యెవ చాపరాం మూర్తిం విశ్వయోనిం సనాతనీమ్‌ । 

వాసుదేవాభిధానాం మామవేహి ప్రపితామహ ॥ 62 ॥ 

ప్రపితామహా! నన్ను ఇతనికి సంబంధించిన విశ్వయోని, సనాతనుడు వాసుదేవుడనే పేరుగల రెండవ 
మూర్తిగా తెలుసుకో. 

కిం న పశ్యసి యోగేశం బ్రహ్మాధిపతిమవ్యయమ్‌ । 

దివ్యం భవతు తే చక్షుర్యేన ద్రక్ష్యసి తత్పరమ్‌ 1 68 ॥ 


78 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


(బ్రహ్మకు కూడ అధిపతి, అవ్యయుడు అయిన యోగేశ్వరుని నీవు చూడటం లేదా! నీ దృష్టి దివ్యమగుగాక! 
దానితో నీవు ఆ పరమతత్తాన్ని చూడగలవు. 


లబ్బ్వా శైవం తదా చక్షుర్విష్టోర్లోకపితామహః | 
బుబుధే పరమేశానం పురతః సమవస్థితమ్‌ 1 64 1 


విష్ణువువల్ల ఈ విధంగా శైవనేత్రం(శివ సంబంధ జ్ఞానం) పొంది లోకపితామహుడైన (బ్రహ్మ ఎదుట 
ఉన్న పరముడైన ఈశానుణ్ణి తెలుసుకున్నాడు. 


స లబ్బ్వా పరమం జ్ఞానమైశ్వరం ప్రపితామహః । 

ప్రపేదే శరణం దేవం తమేవ పితరం శివమ్‌ ॥ 65॥ 

ఆ బ్రహ్మ ఈశ్వరసంబంధమైన పరమజ్ఞానాన్ని పొంది పితృరూపుడైన ఆ శివుని శరణు పొందినాడు. 
ఓంకారం సమనుస్కృత్య సంస్తభ్యాత్మానమాత్మనా I 

అథర్వశిరసా దేవం తుష్టావ చ కృతాజ్ఞ్యలిః ॥ 66 ॥ 


ఓంకారాన్ని స్మరిస్తూ, ఆత్మద్వారా మనసును నిరోధించి, ఆ దేవదేవుని అథర్వణవేదమంత్రాలతో చేతులు 
జోడించి సంతోష పరిచాడు. 


సంతుష్టస్తేన భగవాన్‌ బ్రహ్మణా పరమేశ్వరః । 
అవాప పరమాం ప్రీతిం వ్యాజహార స్మయన్నివ ॥ 67 ॥ 


ట్లా బ్రహ్మ స్తుతించగా భగవానుడు పరమేశ్వరుడైన శివుడు పరమ ప్రీతినొంది చిరునవ్వు నవ్వుతూ 


| 


ఇట్లన్నాడు. 

మత్సమస్వం న సందేహో మద్భక్తశ్చ యతో భవాన్‌ । 

మయైవోత్సాదితః పూర్వం లోకసృష్ట్రర్థమవ్యయః 1 68 1 

నీవునా భక్తుడవు. అందువల్ల నిస్సందేహంగా నీవు నాతో సమానుడవే. ప్రపంచసృష్టికోసం పూర్వం నేనే 
అవ్యయుడవైన నిన్ను ఉత్పత్తి చేశాను. 

త్వమాత్మా హ్యాదిపురుషో మమ దేహసముద్భవః । 

వరం వరయ విశ్వాత్మన్‌ వరదో హం తవానఘ! ॥ 69 ॥ 

నీవు నా దేహం నుండి ఉత్పన్నమైనావు. నా ఆత్మవు. ఆది పురుషుడవు. ఓ అనఘా! విశ్వాత్మా! వరం 
కోరుకో, నేను నీకు వరాన్నిస్తాను. 


స దేవదేవవచనం నిశమ్య కమలోద్భవః I 
నిరీక్ష్య విష్ణుం పురుషం ప్రణమ్యా౭_౭_హ వృషధ్వజమ్‌ 1 70 1 


తొమ్మిదవ అధ్యాయం 79 
కమలోద్భవుడైన (బ్రహ్మ దేవదేవుడైన శంకరుని మాట విని విష్ణువును చూచాడు. ఆ పరమ పురుషుడైన 
వృషధ్వజుడైన శంకరునికి ప్రణామ మాచరించి ఇట్లన్నాడు. 


భగవన్‌ భూతభవ్యేశ! మహాదేవామ్బికాపతే । 
త్వామేవ పుత్రమిచ్చామి త్వయా వా సదృశం సుతమ్‌ ॥ 71 ॥ 


ఓ భగవన్‌! భూతభవిష్యత్మాలాలకు స్వామీ! మహాదేవా! అంబికాపతీ! నేను నిన్నే పుత్రునిగా కోరుతున్నాను. 
లేదా నీ సదృశుడైన పుత్రుజ్ణెనా కోరుకుంటున్నాను. 

మోహితో? స్మి మహాదేవ మాయయా సూక్ష్యయా త్వయా । 

న జానే పరమం భావం యాథాతథ్యేన తే శివ ॥ 721 


ఓ మహాదేవా! నీ సూక్ష్మ మాయద్వారా మోహితుడనైనాను. శివా! నీ పరమభావాన్ని యథార్థరూపంలో 
తెలియలేను. 


త్వమేవ దేవ భక్తానాం భ్రాతా మాతా పితా సుహృత్‌ । 
ప్రసీద తవ పాదాబ్దం నమామి శరణం గతః ॥ 78 ॥ 


ఓ దేవ! నీవే భక్తులకు తల్లి తండ్రి సోదరుడవు మిత్రుడవు కూడా. ప్రసన్నుడ వగుము. నీ పాదాబ్లాన్ని 
నమస్కరిస్తున్నాను. శరణు పొందినాను. 

స తస్య వచనం శ్రుత్వా జగన్నాథో వృషధ్వజః I 

వ్యాజహార తదా పుత్రం సమాలోక్య జనార్జ్దనమ్‌ ॥ 74 ॥ 


తర్వాత జగత్రాత వృషధ్వజుడైన శంకరుడు బ్రహ్మ మాటను విని పుత్రరూపుడైన జనార్దనుని(విష్ణువు) 
చూచి బ్రహ్మదేవునితో ఇట్లన్నాడు. 


యదర్ధితం భగవతా తత్‌ కరిష్యామి పుత్రక! | 
విజ్ఞానమైశ్వరం దివ్యముత్పత్స్యతి తవానఘ! ॥ 75 ॥ 


ఓ పుత్ర! నీ కోరిక ప్రకారమే నేను చేస్తాను. అనఘా! నీకు ఈశ్వర సంబంధమైన దివ్యజ్ఞానం ప్రాప్తిస్తుంది. 

త్వమేవ సర్వభూతానామాదికర్తా నియోజితః । 

తథా కురుష్వ దేవేశ మయా లోకపితామహ! ॥ 76 ॥ 

నేను నిన్ను ప్రాణులన్నింటి ప్రథమ ్రష్టరూపంలో నియుక్తుణ్ణి చేశాను. అందువల్ల దేవేశా! పితామహా! 
నీ వట్లే ఆచరించు. 


ఏష నారాయణోం_ననో మమైవ పరమా తనుః । 
భవిష్యతి తవేశానో యోగక్షేమవహో హరిః ॥ 77 ॥ 


80 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఈ నారాయణుడు, అనంతుడు అయిన విష్ణువు నా శ్రేష్టమైన శరీరమే. ఈ ఈశ్వరుడు హరి నీ యోగక్షేమాలు 


ఏవం వ్యాహృత్య హస్తాభ్యాం ప్రీతాత్మా పరమేశ్వరః । 

సంస్పృశ్య దేవం బ్రహ్మాణం హరిం వచనమబ్రవీత్‌ ॥ 78 ॥ 

ఈ విధంగా చెప్పి ప్రసన్నచిత్తుడైన పరమేశ్వరుడు శివుడు తన చేతులతో బ్రహ్మను స్పృశించి విష్ణువు 
గూర్చి ఇట్లా చెప్పాడు. 

తుష్టోం_స్మి సర్వదాల_ హం తే భక్తా తవ జగన్మయ । 

వరం వృణీష్వ న హ్యావాం విభిన్నా పరమార్థతః ॥ 79 ॥ 

ఓ జగన్నూర్తీ! నీ భక్తికి నేను సంతోషించాను. వరమడుగు. నిజానికి మనమిద్దరము భిన్నులము కాము. 

శ్రుత్వాం థ దేవవచనం విష్ణుర్విశ్వజగన్మయః । 

ప్రాహ ప్రసన్నయా వాచా సమాలోక్య చతుర్ముఖమ్‌ ॥ 80 ॥ 

మహాదేవుని మాట విన్న తర్వాత విశ్వమయుడైన విష్ణువు చతుర్ముఖబ్రహ్మను చూచి ప్రీతిపూర్వక వచనాన్ని 
శంకరునితో చెప్పాడు. 

ఏష ఏవ వరః శ్తాఘ్యో యదహం పరమేశ్వరమ్‌ । 

పశ్యామి పరమాత్మానం భక్తిర్భవతు మే త్వయి ॥ 811 


నా కొరకు ఇదే శాఘనీయమైన వరం. నేను పరమేశ్వరుడవు పరమాత్మవు అయిన నిన్ను దర్శిస్తున్నాను. 
ఈ నా భక్తి నీ యందెల్లపుడు ఉండుగాక. 

తథేత్యుక్వా మహాదేవః పునర్విష్ణుమభాషత I 

భవాన్‌ సర్వస్య కార్యస్య కర్తాః౭ హమధిదైవతమ్‌ ॥ 82 ॥ 

అట్లే అగుగాక అని మహాదేవుడు మళ్ళీ విష్ణువుతో చెప్పాడు. ర్స్‌ అన్ని కార్యాలకు కర్తవు. నేను అధి 
దేవతను. 

మన్మయం త్వన్మయం చైవ సర్వమేతన్న సంశయః । 

భవాన్‌ సోమస్వహం సూర్యో భవాన్‌ రాత్రిరహం దివమ్‌ ॥ 88 ॥ 

ఇదంతా నా, నీ రూపమే. ఇందులో సందేహం లేదు. నీవు చంద్రుడవు, నేను సూర్యుణ్ణి. నీవు రాత్రివి, 
నేను పగలును(దినం). 

భవాన్‌ ప్రకృతిరవ్యక్తమహం పురుష ఏవచ। 

భవాన్‌ జ్ఞానమహం జ్ఞాతా భవాన్‌ మాయా౭_ హమీశ్వరః 1 84 1 


తొమ్మిదవ అధ్యాయం 81 
నీవు ప్రకృతివి, నేను అవ్యక్తరూపమైన పురుషుణ్ణి, నీవు జ్ఞానానివి, నేను జ్ఞాతను. నీవు మాయవు, నేను 
ఈశ్వరుణ్ణి. 
భవాన్‌ విద్యాత్మికా శక్తిః శక్తిమానహమీ శ్వరః I 
యో హం సునిష్కలో దేవః సో౭_పి నారాయణః పరః ॥ 8ర్‌ ॥ 
అంతే కాక నిష్మలుడు దేవుడు పరస్వరూపుడు అయిన నారాయణుణ్జ్ణి కూడ నేనే. 


ఏకీభావేన పశ్యన్తి యోగినో బ్రహ్మవాదినః। 
త్వామనాడ్రిత్య విశ్వాత్మన్‌ న యోగీ మాముపైప్యతి | 
పాలయితజ్జగత్‌ కృత్స్నం సదేవాసురమానుషమ్‌ ॥ 86 ॥ 


(బ్రహ్మవాదులైన యోగులు మనిద్దరిని ఒకే భావంతో చూస్తారు. విశ్వాత్మా! నీ ఆశ్రయం పొందక ఏ యోగీ 
నన్ను పొందలేడు. నీవు దేవాసుర మనుష్య యుక్తమైన ఈ సంపూర్ణ జగత్తును పాలించు. 


ఇతీదముక్వా భగవాననాదిః స్వమాయయా మోహితభూతభేదః । 
జగామ జన్మర్ధివినాశహీనం ధామైకమవ్యక్తమనన్తశక్తిః 1 87 ॥ 


ఈ విధంగా చెప్పి తన మాయతో సమస్త ప్రాణులను మోహింప చేసేవాడు, అనాది అట్లే అనంత శక్తి 
సంపన్నుడైన భగవంతుడు సృష్టి స్థితి లయ రహితమైన తన అవ్యక్తస్థానానికి వెళ్ళాడు. 


ఇతి థ్రీ కూర్మపురాణే పద్మోద్భవ ప్రాదుర్భావవర్ణనం నామ నవమో౭_ధ్యాయః ॥ 9 ॥ 
శ్రీ కూర్మపురాణంలో పద్మోద్భవ ప్రాదుర్భావవర్ణన మనే తొమ్మిదవ అధ్యాయం ॥ 9 ॥ 


స దశమో9_ధ్యాయః - పదవ అధ్యాయం 


రుద్రసృష్టిః - రుద్రసృష్టి 


శ్రీకూర్మఉవాచ: - శ్రీకూర్మమూర్తి పలికాడు 

గతే మహేశ్వరే దేవే భూయ ఏవ పితామహః । 

తదేవ సుమహతృ్పద్మం భేజే నాభిసముల్జితమ్‌ mln 

దేవుడైన మహేశ్వరుడు తనస్మ్థానానికి వెళ్ళిపోగా పితామహుడు బ్రహ్మ విష్ణునాభినుండి ఉత్పన్నమైన ఆ 
పెద్ద పద్మంలో మళ్లీ చేరినాడు. 

అథ దీర్హేణ కాలేన తత్రాప్రతిమపౌరుషా । 

మహాసురౌ సమాయాతౌ భ్రాతరౌ మధుకైటభౌ ॥ 2॥ 

చాలకాలం గడచిన తర్వాత అక్కడికి సాటిలేని శక్తి కలిగిన మహాసురులు మధుకైటభులనే సోదరులు 
వచ్చారు 

క్రోధేన మహతావిష్టా మహాపర్వతవి(గహౌ । 

కర్ణాంతరసముద్భూతౌ దేవదేవస్య శార్‌జిణః ॥ 8 ॥ 

ణు wm 

వారు దేవదేవుడైన శార్జధన్వి అయిన విష్ణువు చెవినుండి పుట్టినవారు. మహాపర్వతంవంటి శరీరాలుకల్లి 
క్రోధం నిండినవారు. “౨ 

తావాగతౌ సమీక్ష్యా౭ 9 హ నారాయణమజో విభుః । 

తైలోక్యకజ్బకావేతావసురౌ హన్తుమర్హసి TET 

అట్లా వచ్చిన అసురులను చూచి బ్రహ్మ నారాయణుని గూర్చి ఇట్లన్నాడు - ఈ ఇద్దరు అసురులు ముల్లోకాలకు 
కంటక ప్రాయులు. వీరిని నీపు చంపాలి. 

తస్య తద్వచనం [శ్రుత్వా హరిర్నారాయణః ప్రభుః । 

ఆజ్ఞాపయామాస తయోర్వధార్థం పురుషావుభౌ ॥ 5॥ 

ఆ బ్రహ్మదేవుని మాట విని ప్రభువైన నారాయణుడు హరి వారిద్దరిని చంపటానికి విష్ణు-జిష్టు అనే 
ఇరువురు పురుషులను ఆజ్ఞాపించినాడు. 

తదాజ్ఞయా మహద్యుద్ధం తయోస్తాభ్యామభూద్ద్విజాః I 

వ్యనయత్‌కైటభం విష్ణుర్ణిష్టుశ్చ వ్యనయన్మధుమ్‌ 161 

ఓ (బ్రాహ్మణులారా! ఆయన ఆజ్ఞతో విష్ణుజిష్ణులతో మధు-కైటభులకు మహాయుద్ధం జరిగింది. అందులో 
విష్ణువు కైటభుణ్ణి, జిష్ణువు మధువును సంహరించారు. 


పదవ అధ్యాయం క 


తతః పద్మాసనాసీనం జగన్నాథం పితామహమ్‌ । 

బభాషే మధురం వాక్యం స్నేహావిష్టమనా హరిః ॥ 7॥ 

తర్వాత స్నేహం నిండిన మనసుగల హరి పద్మాసీనుడైన జగన్నాథుడు పితామహునితో మధురముగా 
పలికాడు. 

అస్మాన్మయోహ్యమానస్త్వం పద్మాదవతర ప్రభో! | 

నాహం భవన్తం శక్నోమి వోఢుం తేజోమయం గురుమ్‌ ॥ 8 ॥ 

ఓ ప్రభూ! నాచేత మోయబడుచున్న నీవు ఈకమలం నుండి క్రిందికి దిగు. తేజోమయుడవు బరువుగానున్న 
నిన్ను నేను వహించటానికి సమర్ధుడను కాను. 

తతో౭_వతీర్య విశ్వాత్మా దేవమావిశ్య చక్రిణః । 

అవాప వైష్ణవీం నిద్రామేకీభూయాథ విష్ణునా ॥ 9 ॥ 

అపుడు విశ్వాత్మ అయిన బ్రహ్మ (క్రిందకు దిగి చక్రధారి అయిన విష్ణువు దేహంలో ప్రవేశించి విష్ణువునకు 
సంబంధించిన నిద్రను పొందినాడు. ఈవిధంగా విష్ణువుతో బ్రహ్మకు ఏకాత్మత సిద్ధించింది. 

సహతేన తథా9_9_విశ్య శజ్ఞచక్రగదాధరః । 

బ్రహ్మా నారాయణాఖ్యో౭_ సౌ సుష్వాప సలిలే తదా ॥ 10 ॥ 

అతనితో ఆవిధంగా కలిసిపోయి శంఖ-చక్ర-గదలు ధరించి నారాయణుడనే పేరుగల (బ్రహ్మ నీటిలో 
నిద్రించినాడు 

సో౭నుభూయ చిరం కాలమానన్గం పరమాత్మనః । 

అనాద్యనన్తమద్వైతం స్వాత్మానం (బ్రహ్మసంజ్ఞితమ్‌ ॥ 11 ॥ 

ఆయన చాలకాలం వరకు పరమాత్మకు సంబంధించిన అనాది-అనంత- ఆత్మస్వరూప -బ్రహ్మ సంజ్ఞలు 
కల్గిన అద్వైతానంద అనుభవాన్ని పొందాడు. 

తతః (ప్రభాతే యోగాత్మా భూత్వా దేవశ్చతుర్ముఖః | 

ససర్జ సృష్టిం తద్రూపాం వైష్ణవం భావమాశ్రితః ॥ 12 ॥ 

తర్వాత ఉదయంకాగానే యోగాత్మ దేవుడైన బ్రహ్మ చతుర్ముఖుడై వైష్టవభావాన్ని గ్రహించి అదే ప్రకారం 
వైష్ణవసృష్టిని చేసినాడు. 

పురస్తాదసృజద్దేవః సనన్దం సనకం తథా । 

బుభుం సనత్ముమారం చ పూర్వజం తం సనాతనమ్‌ ॥ 18 ॥ 


ఆతడు మొట్టమొదటి వారికంటే కూడ మొదటివాడైన సనంద-సనక-బుభు-సనత్ముమారులను అట్లే 
పూర్వజుడైన సనాతనుణ్ణి సృష్టించినాడు. 


రిక కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తే ద్వంద్వమోహనిర్ముక్తాః పరం వైరాగ్యమాస్థితాః | 

విదిత్వా పరమం భావం న సృష్టా దధిరే మతిమ్‌ ॥ 14॥ 

వారు సుఖ-దుఃఖాది ద్వంద్వాల మోహం లేనివారై పరమ వైరాగ్యభావాన్నిపొంది పరమతత్త్వాన్ని తెలుసుకొని 
సృష్టికార్యంలో మనస్సును లగ్నం చేయలేదు. 

తేష్వేవం నిరపేక్షేషు లోకసృష్టా పితామహః । 

బభూవ నష్టచేతా వై మాయయా పరమేష్టినః 1115 1॥ 

వారు లోకసృష్టికార్యంలో నిరపేక్షాభావాన్ని పొందటం చూచి పితామహుడు బ్రహ్మ పరమేష్టి అయిన 
జనార్దనునిమాయతో నష్టబుద్దియెనాడు. 

తతః పురాణపురుషో జగన్మూర్తిర్జనార్దనః | 

వ్యాజహారాత్మనః పుత్రం మోహనాశాయ పద్మజమ్‌ ॥ 16 ॥ 

తర్వాత పురాణపురుషుడైన జగన్యూర్తి జనార్దనుడు తనపుత్రుడైన బ్రహ్మతో మోహాన్ని తొలగించటానికి 
ఈవింధగా చెప్పాడు. 
విష్ణురువాచ - విష్ణువు చెప్పాడు. 

కచ్చిన్న విస్మ లతో దేవః శూలపాణిః సనాతనః । 

యదుకో వై పురా శమ్ముః పుత్రత్వే భవ శంకర! ॥ 171 

నీవు శూలపాణి సనాతనుడైన శివుని మరచిపోలేదు కదా ! పూర్వం శంకరుని పుత్రుని కమ్మని నీవు 
కోరావు. 

(ప్రయుక్తవాన్‌ మనో యో9_ సౌ పుత్రత్వే తవ శంకరః | 

అవాప సంజ్లాం గోవిన్హాత్పద్మయోనిః పితామహః ॥ 18 ॥ 

Gy ౧ 

ఇపుడు శంకరుడు నీకు పుత్రుడగుటకు మనసును పెట్టెను. ఈ విధంగా గోవిందునివల్ల (బ్రహ్మ చైతన్యాన్ని 
పొందాడు. 

ప్రజాః స్రష్ణుమనాస్తేపే తపః పరమదుశ్చరమ్‌ । 

తస్యైవం తప్యమానస్య న కిజ్చాత్సమవర్తత ॥ 19 ॥ 

పద్మసంభువుడైన పితామహుడు ప్రజలను సృష్టించాలనే కోరికతో పరమకఠినమైన తపమాచరించాడు. 
ఈవిధంగా తపస్సాచరించినప్పటికి సృష్టి ఏమాత్రం జరగలేదు. 


తతో దీర్హేణ కాలేన దుఃఖాత్రోధో9 భృజాయత I 
క్రోధావిష్టస్య నేత్రాభ్యాం ప్రాపతన్నశుబిందవః ॥ 20॥ 


పదవ అధ్యాయం క్స్‌ 


తర్వాత చాలకాలానికి దుఃఖంవల్ల క్రోధం కల్గింది. క్రోధావిష్ణుడైన పితామహుని నేత్రాల నుండి కన్నీటి 
బిందువులు నేల పడినవి. 

తతస్తేభ్యో9_(శ్రుబిందుభ్యో భూతాః ప్రేతాస్తథా౭_భవన్‌ । 

సర్వాంస్తానశ్రుజాన్‌ దృష్ట్వా (బ్రహ్మా 9 _త్మానమనినత ॥ 21॥ 

ఆ తర్వాత అ[శ్రుబిందువులనుండి జన్మించినవి భూతాలు, ప్రేతాలైనవి. కన్నీరువలన కలిగినవారిని చూచిన 
(బ్రహ్మ తనను నిందించుకున్నాడు. 

జహౌ ప్రాణాంశ్చ భగవాన్‌ క్రోధావిష్టః ప్రజాపతిః । 

తదా ప్రాణమయో రుద్రః ప్రాదురాసీ(త్రభోర్ముభాత్‌ ॥ 22 ॥ 

క్రోధావిష్ణుడైన భగవానుడైన ప్రజాపతి ప్రాణాలు వదిలినాడు. అపుడు ప్రాణమయుడైన రుద్రుడు ప్రభువు 
ముఖంనుండి ప్రాదుర్భవించినాడు. 

సహస్రాదిత్యసంకాశో యుగాన్తదహనోపమః । 

రురోద సుస్వరం ఘోరం దేవదేవః స్వయం శివః ॥ 283 ॥ 

వేయిసూర్యుల కాంతి గలవాడు, ప్రలయకాలాగ్నిసదృశుడైన శివుడు స్వయంగా ఉచ్చస్వరంలో ఏడ్వటం 
మొదలెట్టినాడు. 

రోదమానం తతో (బ్రహ్మా మా రోదీరిత్యభాషత । 

రోదనాద్రుద్ర ఇత్యేవం లోకే ఖ్యాతిం గమిష్యసి ॥ 241 

అపుడు రోదిస్తున్న శివునితో బ్రహ్మ ఏడవకు అని చెప్పాడు. నీవు రోదించిన కారణంగా రుద్రుడనే పేరుతో 
లోకంలో ప్రసిద్దుడవవుతావు. 

అన్యాని సప్త నామాని పత్నీః పుత్రాంశ్చ శాశ్వతాన్‌ | 

స్థానాని చైషామమష్టానాం దదౌ లోకపితామహః ॥ 25 ॥ 

లోకపితామహుడైన బ్రహ్మ రుద్రనామంతో పాటు మరో ఏడు పేర్లను, పత్నులను, దీర్చాయువులైన పుత్రులను, 
ఎనిమిది స్థానాలను ప్రదానం చేశాడు. 

భవః శర్వస్తథేశానః పశూనాం పతిరేవ చ । 

భీమశ్చోగ్రో మహాదేవస్తాని నామాని సప్త వై ॥ 26 ॥ 

రుద్రుని మరో ఏడు పేర్లు భవుడు-శర్వుడు-ఈశానుడు -పశుపతి-భీముడు-ఉగ్రుడు-మహాదేవుడు అనేవి 
అవి. 


సూర్యో జలం మహీ వహ్నిర్వాయురాకాశమేవ చ । 
దీక్షితో బ్రాహ్మణశ్చంద్ర ఇత్యేతా అష్టమూర్తయః ॥ 27 ॥ 


కెర్‌ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


సూర్యుడు-జలము-భూమి-అగ్ని-వాయువు-ఆకాశము - దీక్షితుడైన బ్రాహ్మణుడు-చంద్రుడు ఈ ఎనిమిది 
రుద్రునిమూర్తులు. 

స్థానే ప్వేతేషు యే రుద్రం ధ్యాయంతి ప్రణమన్తి చ | 

తేషామష్టతనుర్దేవో దదాతి పరమం పదమ్‌ ॥ 28 ॥ 


పైన పేర్కొన్న ఎనిమిది స్థానాల్లో ఎవరైతే రుద్రుణ్ణి ధ్యానిస్తారో, నమస్మరిస్తారో వారికి ఎనిమిదిమూర్తులుగల 
దేవుడు పరమపదాన్ని ప్రసాదిస్తాడు. 


సువర్చలా తథైవోమా వికేశీ చ శివా తథా । 
స్వాహా దిశశ్చ దీక్షా చ రోహిణీ చేతి పత్నయః ॥ 29 ॥ 


సువర్చల -ఉమా -వికేశీ-శివా-స్వాహా -దిశ-దీక్షా-రోహిణీ అనే వారెనమండుగురు రుద్రునిపత్నులు. 
శనైశ్చరస్తథా శుక్రో లోహితాజ్లో మనోజవః । 

స్మన్దః సర్గోఃథ సన్లానో బుధశ్చెషాం సుతాః స్మృతాః ॥ 30 ॥ 

శనైశ్చరుడు, శుక్రుడు-లోహితాంగుడు-మనోజవుడు -స్కందుడు, సర్గుడు-సంతానుడు-బుధుడు అనేవారు 


ఏవం ప్రకారో భగవాన్‌ దేవదేవో మహేశ్వరః । 

ప్రజా ధర్మజ్బ కామం చ త్యక్త్వా వైరాగ్యమాగ్రితః ॥ 81 ॥ 

ఈవిధంగా దేవాధిదేవుడైన భగవానుడైన మహేశ్వరుడు సృష్టికార్యాన్ని కామాన్ని వదలి వైరాగ్యాన్ని 
ఆ[(శయించాడు. 

ఆత్మన్యాధాయ చా9_9_త్మానమైశ్వరం భావమాస్థితః I 

పీత్వా తదక్షరం బ్రహ్మ శాశ్వతం పరమామృతమ్‌ ॥ 32 ॥ 

శాశ్వతమైన పరమ అమృతరూపమైన అక్షరబ్రహ్మను ఆస్వాదిస్తూ, ఆత్మలో ఆత్మత్వాన్ని ప్రవేశపెట్టి, 
ఈశ్వరభావాన్ని పొందినాడు. 

ప్రజాః సృజేతి చా౭_9_దిష్టో బ్రహ్మణా నీలలోహితః । 

స్వాత్మనా సదృశాన్‌ రుద్రాన్‌ ససర్జ మనసా శివః ॥ 88 ॥ 

ప్రజలను సృష్టించుమని (బ్రహ్మచెప్పటంతో నీఅలోహితుడనే శివుడు మనస్సుతో తనతో సమానులైన 
రుద్రులను సృష్టించాడు. 

కపర్దినో నిరాతజ్బా న్నీలకణ్డాన్‌ పినాకినః । 

ఈ అ 
త్రిశూలహస్తానుద్రిక్తాన్‌ సదానందాంప్రిలోచనాన్‌ ॥ 341 


పదవ అధ్యాయం 87 


జరామరణనిర్ముక్తాన్‌ మహావృషభవాహనాన్‌ I 
వీతరాగాంశ్చ సర్వజ్ఞాన్‌ కోటి కోటి శతా[న్సభుః ॥ 85 ॥ 


(ప్రభువు జడలు ధరించిన వారిని, భయరహితులను, నీలకంఠులను, పినాకపాణులను, త్రిశూలం ధరించిన 
వారిని, బుష్టిఘ్నలను, ఉద్రిక్తులను మహా ఆనందస్వరూపులను-మూడు నేత్రాలున్న వారిని, జరా-మరణాలు 
లేని వారిని, గొప్ప వృషభాలు వాహనాలుగా కలవారిని, సర్వజ్ఞులను, వీతరాగులైన వందలకోట్లు రుద్రులను 
సృష్టించాడు. 

తాన్‌ దృష్ట్వా వివిధాన్‌ రుద్రాన్నిర్మలాన్నీలలోహితాన్‌ । 

జరామరణనిర్ముక్తాన్‌ వ్యాజహార హరం గురుః ॥ 36॥ 

(బ్రహ్మ జరామరణరహితులు, నీలలోహితులు, నిర్మలులైన ఆ అనేకులైన రుద్రులను చూచి శివునితో 
ఇట్లన్నాడు. 

మా స్రాక్షీరీదృశీర్దేవ ప్రజా మృత్యువివర్ణితాః | 

అన్వాః సృజస్వ భూతేశ జన్మమృత్యుసమన్వితాః 1 త7॥॥ 

ఓదేవ! మృత్యురహితమైన ఇటువంటివారిని స్పష్టి చేయవద్దు. ఓ భూతేశా! ఇదే విధంగా జన్మ, మృత్యువులు 
కల మరోవిధమైన సృష్టిని చేయవలసింది. 

తతస్తమాహ భగవాన్‌ కపర్దీ కామశాసనః । 

నాస్తి మే తాదృశః సర్గః సృజ త్వం వివిధాః ప్రజాః ॥ 88 ॥ 

ఆ తర్వాత కాముని శాసించినవాడు జటాధారి అయిన శివుడు (బ్రహ్మతో అటువంటి సృష్టి నాకు లేదు. 
వివిధప్రజలను నీవే సృష్టించు. 

తతః ప్రభృతి దేవోత సౌ న ప్రసూతే౭_ శుభాః ప్రజాః । 

స్వాత్మజై రేవ తైః రుదై ర్నివృత్తాత్మా హ్యతిష్టత 1 39 ॥ 

అప్పటి నుండి శివుడు అశుభమైన ప్రజాసృష్టి చేయలేదు. తన పుత్రులైన ఆ రుద్రులతోనే క్రియారహితమైన 
రూపంలో ఉండి పోయినాడు. 

స్థాణుత్వం తేన తస్యాసీద్దేవదేవస్య శూలినః । 

జ్ఞానం వైరాగ్యమైశ్వర్యం తపః సత్యం క్షమా ధృతిః 1 40 ॥ 

ద్రష్ట్రత్వమాత్మసంబోధో హ్యధిష్టాతృత్వమేవ చ। 

అవ్యయాని దశైతాని నిత్యం తిష్టన్తి శంకరే ॥ 41 ॥ 

భగవానుడైన శంకరునిలో జ్ఞానం -వైరాగ్యం -ఐశ్వర్యం -తపస్సు, సత్యం -క్షమ -ధృతి -[ద్రష్ట్రత్వం - 
ఆత్మజ్ఞానం అట్లే అధిష్టాతృత్వం అనే పది శాశ్వతాలైన గుణాలు ఎల్లపుడు ఉంటున్నవి. అతడు సృష్టి చేయటం 
మానుకున్నప్పటి నుండి అతనికి స్థాణుత్వం ఏర్పడింది. 


కక కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఏవం స శంకరః సాక్షాత్సినాకీ పరమేశ్వరః । 
తతః స భవాన్‌ (బ్రహ్మో వీక్ష్య దేవం త్రిలోచనమ్‌ ॥ 42 ॥ 


సహైవ మానసైః పుతైః ప్రీతివిస్పారిలోచనః । 


యా వ్‌. 


జ్ఞాత్వా పరతరం భావమైశ్వరం జ్ఞానచక్షుషా 11 438 1 
తుష్టావ జగతామీశం కృత్వా శిరసి చాజ్టులిమ్‌, 


ఆ పినాకధారి అయిన శంకరుడే సాక్షాత్సరమేశ్వరుడు. తర్వాత ఆ బ్రహ్మ ముక్కంటి అయిన దేవుని 
మానసపుత్రులతో కూడ చూచి ప్రీతితో విప్పారిన నేత్రాలుకలవాడై ఈశ్వరసంబంధమైన పరాత్పరభావాన్ని తెలుసుకొని 
తలపై అంజలిబద్దుడై జగత్రభువైన శంకరుని స్తుతించాడు. 
బ్రహ్మోవాచ :-బ్రహ్మ పలికాడు 

నమస్తేః స్తు మహాదేవ! నమస్తే పరమేశ్వర! | 44 ॥ 

నమః శివాయ దేవాయ నమస్తే బ్రహ్మరూపిణే ॥ 

నమో9 స్తు తే మహేశాయ నమశ్శాన్తాయ హేతవే ॥ 45 ॥ 

ప్రధానపురుషేశాయ యోగాధిపతయే నమః । 

నమః కాలాయ రుద్రాయ మహాగ్రాసాయ శూలినే ॥ 46 ॥ 


ఓ మహాదేవా! నమస్మారం. పరమేశ్వర! నీకు నమస్కారం. శివునికి నమస్మారం. (బ్రహ్మస్వరూపుడైన 
దేవునకు నమస్మారము. ఓ మహేశా! నీకు నమస్కారం. శాంతికి మూలమైన నీకు నమస్మారము. ప్రధానపురుషా! 
ఈశా! నీకు నమస్మారం. యోగాధిపతీ! నమస్మారం. కాలుడు-రుద్రుడు- మహాగ్రాసశక్తికలవాడా! శూలధారీ! 
నీకు నమస్మారం. 


నమః పినాకహస్తాయ త్రినేత్రాయ నమో నమః । 

నమహప్రిమూర్తయే తుభ్యం బ్రహ్మణో జనకాయ తే ॥ 47 ॥ 

పినాకము హస్తంలో కలవానికి నమస్కారం. త్రినేత్రునకు నమస్కారం. త్రిమూర్తిరూపుడవైన నీకు సమస్మారం. 
(బ్రహ్మకు జనకుడవైన నీకు నమస్కారం 

బ్రహ్మవిద్యాధిపతయే బ్రహ్మవిద్యాప్రదాయినే | 

నమో వేదరహస్యాయ కాలకాలాయ తే నమః ॥ 48॥ 

(బ్రహ్మవిద్యకు అధిపతివి. బ్రహ్మవిద్య ప్రదానం చేసేవాడవు, వేదాలకు రహస్యరూపుడవైన నీకు నమస్మారం. 
యమునికే యముడవైన నీకు నమస్కారం. 


వేదాన్తసారసారాయ నమో వేదాత్మమూర్తయే । 
నమో బుద్ధాయ శుద్ధాయ యోగినాం గురవే నమః ॥ 49 ॥ 


పదవ అధ్యాయం 89 


వేదాంతసారానికే సారమైనవాడవు, వేదమూర్తివైన నీకు నమస్కారం. శుద్దబుద్దస్వరూపుడవైన నీకు 
నమస్కారం. యోగులకు గురువైనవానికి సమస్మారం. 

ప్రహీణశోకైర్వివిధైర్ఫూతైః పరివృతాయ తే । 

నమో బ్రహ్మణ్యదేవాయ బ్రహ్మాధిపతయే నమః॥ 501 

శోకరహితులైన అనేక భూతాలతో పరివేష్టితుడవైన నీకు, బ్రహ్మణ్యదేవునకు నమస్మారం. బ్రహ్మకధిపతివైన 
నీకు నమస్మారము. 

త్రియమృకాయ దేవాయ నమస్తే పరమేష్టినే | 

నమో దిగ్వాససే తుభ్యం నమో ముణ్ణాయ దణ్జినే 1 511 


(త్రిలోచనుడు, పరమేష్టి అయిన దేవునికి నమస్మారం, దిగంబరుడవైన నీకు నమస్కారం. ముండమాల 
ధరించినవానికి, దండాన్ని దాల్చిన వానికి నమస్మారం. 


అనాదిమలహీనాయ జ్ఞానగమ్యాయ తే నమః । 

నమస్తారాయ తీర్థాయ నమో యోగర్ధిహేతవే ॥ 52 ॥ 

నమో ధర్మాధిగమ్యాయ యోగగమ్యాయ తే నమః । 

నమస్తే నిష్ప్రపళ్చాయ నిరాభాసాయ తే నమః ॥ 58 ॥ 

అనాదిమలరహితుడవు, జ్ఞానంతో మాత్రమే తెలియగల నీకు నమస్మారం. తరింపచేసే తీర్దస్వరూపుడవు, 
యోగవిభూతులకు మూలకారణమైన నీకు సమస్మారం. ధర్మాచరణతో మాత్రమే పొందదగినవాడు, యోగంతో 
తెలియదగిన నీకు నమస్మారం. నిప్ప్రపంచుడవు, నిరాభాసుడవు అయిన నీకు నమస్మారం. 

బ్రహ్మణే విశ్వరూపాయ నమస్తే పరమాత్మనే | 

త్వయైవ సృష్టమభిలం త్వయ్యేవ సకలం స్థితమ్‌ 1154 1 

(బ్రహ్మ, విశ్వరూపుడు -పరమాత్మవైన నీ కొరకు నమస్కారము. నీవే సమస్తాన్ని సృష్టించావు. నీలోనే ఈ 
ప్రపంచమంతా ఉన్నది. 

త్వయా సంహ్రియతే విశ్వం ప్రధానాద్యం జగన్మయ! । 

త్వమీశ్వరో మహాదేవః పరంబ్రహ్మ మహేశ్వరః ॥ 55 ॥ 

నీవే ప్రధానము ఆదిగాగల ఈ విశ్వాన్ని సంహరిస్తున్నావు. జగత్‌ స్వరూపుడవు. నీవే ఈశ్వరుడవు- 
మహాదేవుడవు -పరబ్రహ్మవు-మహేశ్వరుడవు. 

పరమేష్టీ శివః శాన్తః పురుషో నిష్కలో హరః । 

త్వమక్షరం పరంజ్యోతిస్వం కాలః పరమేశ్వరః 1 56n 


ల కూర్మమహాపురాణం - పూర్వార్థం 


పరమేష్టి-శివుడు- శాంతి-పురుషుడు- నిష్మలుడు-హరుడు నీవే. నీవు నాశంలేని వాడవు-పరంజ్యోతివి- 
కాలుడవు- పరమేశ్వరుడవు నీవే, 

త్వమేవ పురుషో9_నన్తః ప్రధాన ప్రకృతిస్తథా । 

భూమిరాపోత నలో వాయు ర్వోమాహంకార వఏవివచ॥ 57 ॥ 

(ప్రధాన పురుషుడవు-అనంతుడవు-ప్రకృతివి. అట్లే భూమి-నీరు-అగ్ని-వాయువు- ఆకాశం-అహంకారం 
కూడ నీవే. 


యస్య రూపం నమస్యామి భవన్తం (బ్రహ్మసంజ్ఞితమ్‌ I 

యస్య ద్యారభవన్మూర్దా పాదౌ పృథ్వీ దిశో భుజాః ॥ 58 ॥ 

ఆకాశముదరం తస్మె విరాజే ప్రణమామ్యహమ్‌ । 

సంతాపయతి యో విశ్వం స్వాభాభిర్భాసయన్‌ దిశః ॥ 59 ॥ 

బ్రహ్మతేజోమయం నిత్యం తస్మె సూర్యాత్మనే నమః । 

హవ్యం వహతి యో నిత్యం రౌద్రీ తేజోమయీ తనుః ॥ 60 ॥ 

కవ్యం పితృగణానాం చ తస్మె వహ్వాత్మనే నమః । 

ఆప్యాయయతి యో నిత్యం స్వధామ్నా సకలం జగత్‌ ॥ 61 ॥ 

పీయతే దేవతాసంఘైస్తస్కై సోమాత్మనే నమః । 

బిభర్యశేషభూతాని యో౭_న్తశ్చరతి సర్వదా ॥॥ 62 ॥ 

శక్తిర్మాహేశ్వరీ తుభ్యం తస్మై వాయ్యాత్మనే నమః । 

సృజత్యశేషమేవేదం యః స్వకర్మానురూపతః | 

స్వాత్మన్యవస్థితస్త స్మె చతుర్వక్రాయ తేనమః॥ 683॥ 

బ్రహ్మసంజ్ఞకల ల్స్‌ రూపాన్ని నమస్కరిస్తున్నాను. ఎవనికి ద్యులోకం శిరస్సు, పృథివి పాదాలు, భుజాలు 
దిక్కులు, ఆకాశం ఉదరము కలదో ఆ విరాట్‌ పురుషుని నేను నమస్కరిస్తున్నాను. తన కిరణాల కాంతితో 
దిక్కులను ప్రకాశింప చేస్తూ (సంతాపాన్ని కలుగ చేస్తున్న శాశ్వతమైన బ్రహ్మతేజో మయుడైన సూర్యుని స్వరూపంగల 
నీకు నమస్మారము. దేవతలకు నిత్యం హవ్యాన్ని అందించే తేజోమయ శరీరం కలవాడు, కవ్యాన్ని పితృదేవతలకు 
అందించే వహ్నిస్వరూపుడైన వానికి నమస్కారం. తనకాంతితో ఎల్లపుడు సమస్తజగత్తును తృప్పిపరచే వాడు, 
దేవతాసంఘంతో పానం చేయబడే సోమరూపుడ (చంద్ర)వైన నీకు నమస్కారము. సమస్త ప్రాణులను 
భరణ -పోషణచేస్తూ ఎల్లపుడు వానిలో సంచరిస్తూ ఉండే వాయు రూపాత్మకమైన మాహేశ్వరీశక్తివెన నీకు నమస్మారం. 
తమ తమ కర్మానుగుణంగా ప్రాణులను సృష్టించేవాడు. వానిని తన ఆత్మలో నిలుపుకున్న నాలుగు ముఖాలున్న. 
బ్రహ్మస్వరూపుడవైన నీకు నమస్కారం. 


పదవ అధ్యాయం న్‌ 


యః శేష శయనే శేతే విశ్వమావృత్య మాయయా ॥ 64 ॥ 

స్వాత్మాను భూతియోగేన తస్మె విశ్వాత్మనే నమః । 

బిభర్తి శిరసా నిత్యం ద్విసప్త భువనాత్మకమ్‌ 1 65 ॥ 

బ్రహ్మాండం యో౭_ఖీలాధారస్త స్మై శేషాత్మనే నమః । 

యః పరాన్తే పరానన్దం పీత్వా దివ్యైకసాక్షికమ్‌ 1 66 ॥ 

— 6 లు 

నృత్యత్యనన్తమహిమా తస్మె రుద్రాత్మనే నమః । 

యో9౭_న్తరా సర్వభూతానాం నియన్లా తిష్టతీశ్వరః 1 67॥n 

యస్య కేశేషు జీమూతాః నద్యః సర్వాంగసంధిషు । 

కుక్షౌ సముద్రాశ్చత్వారస్త సై తోయాత్మనే నమః ॥ 681 

ఎవడు తన ఆత్మలో అనుభూతిరూపయోగంతో (ప్రేరితుడై మాయద్వారా సంపూర్ణమైన విశ్వాన్ని ఆవరించి 
శేషశయనంలో పడుకొని ఉన్నాడో ఆ విశ్వాత్మరూపునికి నమస్మారం. తనశిరసుతో చతుర్దశభువనాత్మకమైన 
బ్రహ్మాండాన్ని ధరిస్తున్నాడో అందరికి ఆధారభూతుడైన ఆదిశేషాత్మునికి నమస్మారం. మహాప్రలయకాలంలో దివ్వము 
ఏకమాత్ర సాక్షిరూపమైన పరమానందాన్ని ఆస్వాదిస్తూ నాట్యం చేసేవాడు, అనంతమైన మహిమకల రుద్రాత్మకునికి 
నమస్కారము. ఎవడు సమస్త ప్రాణుల లోపల ఉండి నియంత రూపంలో ఉన్నాడో సర్వసాక్షిగా ఉన్న దేవుడైన నీ 
శరీరాన్ని నమస్కరిస్తున్నాను. మేఘాలు కేశాలుగా, నదులు సర్వాంగసంధులుగా, నాలుగు సముద్రాలు కడుపులో 
ఉన్న జలం రూపంలో ఉన్న నీకు నమస్మారం, 

యం వినిద్రా జితశ్వాసాః సంతుష్టాః సమదర్శినః । 

జ్యోతిః పశ్యన్తి యుజ్ఞానాస్తస్మై యోగాత్మనే నమః ॥ 69 ॥ 

నిద్రా రహితులై శ్వాసను జయించి సంతుష్టులై సమదర్శులైన యోగులు సమాధిలో ఏ జ్యోతిని దర్శిస్తున్నారో 
ఆ యోగాత్మరూపుడవైన నీకు నమస్కారం. 


యయా సంతరతే మాయాం యోగీ సంక్షీణకల్మషః । 

అపారతరపర్యన్లాం తస్మా విద్యాత్మనే నమః ॥ 70 ॥ 

ఏ విద్యద్వారా యోగులు కల్మషం క్షీణించినవారై దాటరాని మాయను తొలగించుకుంటారో ఆ 
విద్వారూపునకు నమస్కారము. 

యస్య భాసా విభాతీదమద్వయం తమసః పరమ్‌ । 

ప్రపద్యే తత్పరం తత్త్వం తద్రూపం పారమేశ్వరమ్‌ ॥ 71 ॥ 


ఎవని కాంతితో ఈవిశ్వం (ప్రకాశిస్తుందో, ఎప్పుడు అంధకారం ఉండదో అద్వితీయమైన 
పరమతత్త్వస్వరూపం కల ఆ పరమేశ్వరుని శరణు పొందుతున్నాను. 


3 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


నిత్యానన్గం నిరాధారం నిష్మలం పరమం శివమ్‌ | 

ప్రపద్యే పరమాత్మానం భవన్తం పరమేశ్వరమ్‌ ॥ 72॥ 

నిత్యానందస్వరూపుడు, మరో ఆధారంలేనివాడు, నిష్మలుడు, పరమాత్మ, పరమేశ్వరుడవైన పరమశివుడవు 
నీవు. అట్టి నిన్ను శరణుపొందుతున్నాను. 

ఏవం స్తుత్వా మహాదేవం బ్రహ్మా తద్భావభావితః | 

(ప్రాంజలిః ప్రణతస్తస్థా గృణన్‌ బ్రహ్మ సనాతమ్‌ ॥ 73 ॥ 

ఈవిధంగా మహాదేవుని స్తుతించి బ్రహ్మ అతని భావనతో ప్రభావితుడై సనాతనుడైన పరబ్రహ్మను కీర్తిస్తూ 
అంజలిబద్దుడై నిలిచాడు. 


తతస్తస్మె మహాదేవో దివ్యం యోగమనుత్తమమ్‌ । 
ఐశ్వరం బ్రహ్మసద్భావం వైరాగ్యం చ దదౌ హరః ॥ 741 


ఆ తర్వాత మహాదేవుడు దివ్యమైన, శ్రేష్టమైన యోగాన్ని ఈశ్వరసంబంధమైనదాన్ని బ్రహ్మవిషయంలో 
సద్భావాన్ని వైరాగ్యాన్ని హరుడు ప్రసాదించినాడు. 

కరాభ్యాం కోమలాభ్యాం చ సంస్పృశ్య ప్రణతార్తిహా । 

వ్యాజహార స్వయం దేవః సో౭నుగృహ్య పితామహమ్‌ ॥ 75 ॥ 

కోమలమైన రెండు చేతులతో ఆతణ్ణి లేవనెత్తి ప్రణతులైనవారి ఆర్తిని పోగొట్టే దేవుడైన శివుడు అనుగ్రహించి 
(బ్రహ్మను గూర్చి ఇట్లన్నాడు. 

యత్త్వయా౭_ భ్యర్థితం (బ్రహ్మన్‌ పుత్రత్వే భవతో మమ । 

కృతం మయా తత్సకలం సృజస్వ వివిధం జగత్‌ ॥ 76॥ 

ఓ (బ్రహ్మో! నీవు నీ పుత్రునిగా కమ్మని నన్ను కోరావు. నేను నిర్వర్తించాను. ఇక సమస్తమైన జగత్తును 
సృష్టించు. 

త్రిధా భిన్నో౭ స్వృహం (బ్రహ్మన్‌ బ్రహ్మవిష్ణుహరాఖ్యయా ॥ 77 ॥ 

సర్గరక్షాలయగుణెర్నిష్కలః పరమేశ్వరః । 

సత్వం మమాగ్రజః పుత్రః సృష్టిహేతోర్వినిర్మితః 1 78 ॥ 

మమైవ దక్షిణాదజ్లాద్వామాజ్లాత్‌ పురుషోత్తమః । 

తస్య దేవాదిదేవస్య శంభోః హృదయదేశతః 1॥ 79 1 


సంబభూవాథ రుద్రోత సావహం తస్యాపరా తనుః । 
బ్రహ్మవిష్ణుశివా బ్రహ్మన్‌ సర్గస్థిత్యంత హేతవః 1॥ 80 1 


పదవ అధ్యాయం 93 


ఓ! బ్రహ్మా! బ్రహ్మ - విష్ణు - హర అనే పేర్లతో నేను మూడు భిన్న రూపాలు పొందాను. సృష్టి, స్ధితి, లయ 
గుణాలలో నిష్మలుదైన నెను పరమేశ్వరుడను. నీవ్సునా పెద్ద కుమారుడవు. సృష్టికొరకు నా కుడి శరీరాంగం 
నుండి నిర్మింపబడినావు. ఎడమభాగం నుండి పురుషోత్తముడు నిర్మితుడైనాడు. ఆ దేవదేవుడైన శంభువు హృదయం 
నుండి రుద్రునిగా జన్మించినాను. నేను ఆ శంభునకు మరో శరీరాన్ని. ఓబ్రహ్మా! (బ్రహ్మ - విష్ణు - శివులు సృష్టి, 
స్థితి, లయాలకు కారణాలవుతున్నారు. 

విభజ్యాత్మానమేకోల_ పి స్వేచ్చయా శంకరః స్థితః I 

తథా౭_న్యాని చ రూపాణి మమ మాయా కృతాని చ॥ 81॥ 

ఒకడే అయ్యుండి కూడా శంకరుడు తన స్వేచ్చతో మూడు రూపాల్లోను వేరై ఉంటున్నాడు. ఈవిధంగా 
ఇతర రూపాలు కూడా నా మాయచే నిర్మింపబడ్డాయి. 

నీరూపః కేవలం స్వచ్చో మహాదేవః స్వభావతః । 

ఏభ్యః పరతరో దేవస్రిమూర్తిః పరమా తనుః ॥ 82 ॥ 

స్వరూపతః మహాదేవుడు స్వచ్చమైనవాడు., రూపరహితుడు, అద్వితీయుడు కూడా. ఆయన త్రిమూర్తులకంటె 
శ్రేష్టతనువు గలవాడు. 

మాహేశ్వరీ త్రినయనా యోగినాం శాంతిదా సదా । 

తస్యా ఏవ పరాం మూర్తిం మామవేహి పితామహ ॥ 838 ॥ 


మూడు నేత్రాలుకల మాహేశ్వరీ మూర్తి యోగులకెపుడు శాంతినిస్తుంది. ఓ పితామహ! ఆమె పరా 
మూర్తిగానే నన్ను తెలుసుకో. 


శాశ్వతైశ్వర్యవిజ్ఞానతే జోయోగస మన్వితామ్‌ I 

సో౨_ హం గ్రసామి సకలమధిష్టాయ తమోగుణమ్‌ ॥ 84 ॥ 

సనాతనమైన ఐశ్వర్యం -విజ్ఞానం -తేజస్సు-యోగాలతో కూడిన ఆమెను పరామూర్తిగా గుర్తించు. ఆ నేనే 
కాలరూపినై తమోగుణాన్నాశయించి సమస్తవిశ్వాన్ని మ్రింగుతున్నాను. 

కాలో భూత్వా న తమసా మామన్యో౭ భిభవిష్యతి । 

యదా యదా హి మాం నిత్యం విచింతయసి పద్మజ ॥ 85 ॥ 

తదా తదా మే సాన్నిధ్యం భవిష్యతి తవానఘ! | 

ఏతావదుక్వ్వా బ్రహ్మాణం సో9_భివంద్య గురుం హరః । 


సహైవ మానసైః పుతైః క్షణాదన్త రధీయత ॥ 86 ॥ 


న కూర్మమహాపురాణం - పూర్వార్థం 


మరొకడు కాలరూపియై తమోగుణాన్ని ఆశ్రయించి నన్నెదుర్కోలేడు. ఏ ఏ సమయంలో నీవు నన్ను 
ధ్యానిస్తావో ఓ బ్రహ్మో! ఆయా సమయాల్లో ల్స్‌ సాన్నిధ్యాన్ని చేరుకుంటాను. ఈవిధంగా ఆ హరుడు చెప్పి బ్రహ్మకు 
సమస్మరించి తన మానసపుత్రులతో కూడ క్షణంలో అంతర్జానమైనాడు. 


సో౭పి యోగం సమాస్థాయ ససర్జ వివిధం జగత్‌ ॥ 87 ॥ 

నారాయణాఖ్యో భగవాన్‌ యథా పూర్వం ప్రజాపతిః । 

మరీచి భృగ్వజ్లిరసం పులస్త్యం పులహం క్రతుమ్‌ ॥ 88 ॥ 

దక్షమత్రిం వసిష్టం చ సో9_సృజత్‌ యోగవిద్యయా । 

నవ బ్రహ్మాణ ఇత్యేతే పురాణే నిశ్చయం గతాః ॥ 89 ॥ 

ఆ ప్రజాపతికూడ యోగాన్ని ఆశ్రయించి వివిధమైన జగత్తును సృష్టించినాడు. నారాయణుడనే పేరనున్న 
బభోగవంతుని ఆశయంతో వజావతి అంతకు పూర్వసృమ్షిని పోలిన దానినే నృష్చించినాడు. 
మరీచి-భృగు -అంగిరస -పులస్య -పులహ - క్రతు -దక్ష-అత్రి-వశిష్టులను అతడు యోగ విద్యతో సృష్టించాడు. 
పురాణాల్లో వీరు నవబ్రహ్మలుగా నిశ్చయింపబడినారు. 

సర్వే తే (బ్రహ్మణా తుల్యాః సాధకా బ్రహ్మవాదినః । 

సంకల్పం చైవ ధర్మం చ యుగధర్మాంశ్చ శాశ్వతాన్‌ | 

స్థానాభిమానినః సర్వాన్‌ యథా తే కథితం పురా190॥ 

వారందరూ (బ్రహ్మతో సమానులు, సాధకులు, (బ్రహ్మవాదులు కూడ. సంకల్పం, ధర్మము - యుగధర్మాలు 
శాశ్వతమైన వానిని, దేవతల స్థానాభిమానాలన్నింటిని ఇంతకు ముందే నీకు చెప్పాను. 

ఇతి శ్రీకూర్మపురాణే రుద్రసృష్టిర్నామ దశమో౭_ధ్యాయః ॥ 10 ॥ 
శ్రీకూర్మపురాణంలో రుద్రసృష్టి అనే పదవ అధ్యాయం ॥ 10॥ 


YY 
౫ 
ENS 1 
OR 


న్డ్‌ 
9 
9 


ఏకాదశో9_ధ్యాయః - పదకొండవ అధ్యాయం వ 


దేవ్యవతారః - దేవ్యవతారం 


శ్రీకూర్మఉవాచ వా శ్రీకూర్మమూర్తి పలికాడు 

ఏవం సృష్ట్వా మరీచ్యాదీన్దేవదేవః పితామహః । 

సహైవ మానసైః పుతైస్తతాప పరమం తపః॥ 1॥ 

ఈ విధంగా మరీచి మొదలైన వారిని సృష్టించి దేవదేవుడైన (బ్రహ్మ తన మానసపుత్రులతో కూడ పరమతపస్సు 
నాచరించినాడు. 

తస్యైవ తపతో వక్రాత్‌ రుద్రః కాలాగ్ని సంన్నిభః | 

త్రిశూలపాణిరీశానః ప్రాదురాసీత్‌ త్రిలోచనః ॥ 2 ॥ 

అట్లా తపస్సు చేస్తున్న బ్రహ్మముఖం నుండి ప్రలయకాలాగ్నితో సమానంగా భయంకరమైనవాడు త్రిశూలాన్ని 
ధరించిన త్రిలోచనుడైన రుద్రుడు ప్రత్యక్షమైనాడు. 

అర్ధనారీ నరవపుః దుషేక్షోత_ తిభయంకరః । 

విభజాత్మానమిత్యుక్వా బ్రహ్మా చాన్తర్దధే భయాత్‌ ॥ 8 ॥ 

సగం శరీరం ప్రీరూపంతోను, సగం శరీరం పురుషరూపంతోను ఉన్న అతనిని చూడవీలుకాని రుద్రుని 
చూచి (బ్రహ్మ నిన్ను విభజించుకో అని చెప్పి భయంవల్ల అంతర్జానమయ్యాడు. 

తథోక్షో౭_సౌ ద్విధా (స్రీత్వం పురుషత్వమథాకరోత్‌ । 

చిఖేద పురుషత్వజ్బు దశధా చైకధా పునః ॥ 4॥ 

ఈవిధంగా బ్రహ్మ చెప్పగా అతను ప్రీపురుషరూపాలను రెండు భాగాలు చేశాడు. మళ్లీ పురుషభాగాన్ని 
పదునొకండు భాగాలుగా విభజించాడు. 

ఏకాదశైతే కథితా రుద్రా(స్రిభువనేశ్వరాః । 

కపాలీశాదయో విప్రా దేవకార్యే నియోజితాః ॥ 5 ॥ 

కపాలిఈశ మొదలగు ఈ పదునొకండుగురు రుద్రులు త్రిభువనేశ్వరులుగా చెప్ప బడినారు. ఓ విప్రలారా! 
వీరు దేవతాకార్యంలో నియోజితులయినారు. 

సౌమ్యాసౌమ్యైస్తథా శాంతా శాన్తెః స్త్రీత్వం చ స ప్రభుః । 

విభేద బహుధా దేవః స్వరూ పైరసితైః సితైః ॥ 6 ॥ 

ఆ ప్రభువు సౌమ్యము మరియు రౌద్రము శాంతము, అశాంత గుణాలుగల తెలుపు నలుపు రూపాలతో 
స్త్రీత్వాన్ని అనేక విభాగాలు చేశాడు. 


3 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తా వై విభూతయో విప్రా విశ్రుతాః శక్తయో భువి । 
లక్ష్మ్యాదయో యాఖిరీశా విశ్వం వ్యాష్నోతి శాంకరీ ॥ 7॥ 


ఓ విప్రులారా! ఆ విభూతులే శక్తులరూపంలో లక్ష్మి మొదలైన పేర్లతో లోకంలో ప్రసిద్దమైనవి. శంకరుని 
శక్తి వీని ద్వారానే విశ్వంలో వ్యాపించింది. 

విభజ్య పునరీశానీ స్వాత్మానం శంకరాద్విభోః I 

మహాదేవనియోగేన పితామహముపస్థితా 1 811 

ఈ ఈశానీశక్తి ప్రభువు శంకరునితో విభాగంపొంది మహాదేవుని ఆజ్ఞతో పితామహుని దగ్గరకు వెళ్ళింది. 

తామాహ భగవాన్‌ బ్రహ్మా దక్షస్య దుహితా భవ । 

సా౭_పి తస్య నియోగేన ప్రాదురాసీత్రజాపతేః ॥ 9 ॥ 

భగవానుడైన బ్రహ్మ ఆమెను దక్షునికి కూతురు కమ్మని చెప్పాడు. అతని ఆదేశంతో ఆమె దక్షప్రజాపతికి 
ఉదయించింది. 

నియోగాద్రహ్మణో దేవీం దదౌ రుద్రాయ తాం సతీమ్‌ | 

దక్షాద్రుద్రో౭ పి జగ్రాహ స్వకీయామేవ శూలభృత్‌ ॥ 10 ॥ 

ఈమెకే సతి అని పేరు. బ్రహ్మదేవుని ఆజ్ఞతో దక్షప్రజాపతి సతీదేవిని రుద్రునికి ప్రదానం చేశాడు. 
శూలధరుడైన రుద్రుడు దక్షుని నుండి తన శక్తినే గ్రహించాడు. 

ప్రజాపతివినిర్దేశాత్మాలేన పరమేశ్వరీ । 

విభజ్య పునరీశానీ ఆత్మానం శంకరాద్విభోః 11 111 


ప్రజాపతి ఆదేశంతోనే కొంతకాలానికి పరమేశ్వరి అయిన ఈశాని శంకరుని నుండి తనను మళ్లీ 
విభజించుకొన్నది. 


మేనాయామభవత్సుత్రీ తదా హిమవతః సతీ । 
స చాపి పర్వతవరో దదౌ రుద్రాయ పార్వతీమ్‌ 1 12॥ 


అపుడా సతీదేవి హిమవంతునివల్ల మేనాదేవికి పుత్రిక అయినది. ఆ పర్వత శ్రేష్ణుడైన హిమవంతుడు 
పార్వతిని రుద్రునకే ఇచ్చినాడు. 

హితాయ సర్వదేవానాం త్రిలోకస్యాత్మనోల_పి చ। 

సైషా మాహేశ్వరీ దేవీ శంకరార్థశరీరిణీ n13n 


సమస్తదేవతలకొరకు, ముల్లోకానికి తనకు కూడ హితమునకై శంకరుని అర్ధశరీరిణి అయిన ఆ 
మాహేశ్వరీదేవి రుద్రుని భార్య అయినది. 


పదకొండవ అధ్యాయం 97 
శివా సతీ హైమవతీ సురాసురనమస్కతా । 
తస్యాః ప్రభావమతులం సర్వే దేవాః సవాసవాః ॥ 141 


విదన్తి మునయో వేత్తి శంకరో వా స్వయం హరిః । 

ఏతద్వః కథితం విప్రాః పుత్రత్వం పరమేష్టినః 1॥ 151 

బ్రహ్మణః పద్మయోనిత్వం శంకరస్యామితౌజసః ॥ 16 ॥ 

శివ, సతి, హైమవతి అయిన ఈమె సురాసురుల నమస్మారాన్నందినది. ఆమె ప్రభావం సాటిలేనిది. 
ఇంద్రునితో కూడ సమస్తదేవతలు, మునులు ఆ ప్రభావాన్ని ఎరుగుదురు. శంకరుడు స్వయంగా హరికూడ 
తెలుసుకున్నాడు. ఓ బ్రాహ్మణులారా! ఈ విధంగా అమితతేజస్వి అయిన శంకరుని పుత్రత్వాన్ని పరమేష్టి అయిన 
(బ్రహ్మ పద్మయోనిత్వాన్ని మీకు వివరించాను. 


ఇతి శ్రీకూర్మపురాణే దేవ్యవతారే ఏకాదశో9_ ధ్యాయః 11 1111 
శ్రీకూర్మపురాణంలో దేవ్యవతార మనే పదకొండవ అధ్యాయం ॥ 11॥ 


షవరు 


ర ద్వాదశో9_ధ్యాయః - పన్నెండవ అధ్యాయం 


దేవీ మాహాత్యమ్‌ - దేవీ మాహాత్యం 


సూత ఉవాచ : సూతుడు పలికాడు. 

ఇత్యాకర్వాథ మునయః కూర్మరూపేణ భాషితమ్‌ । 

విష్ణునా పునరేవేమం పప్రచ్చుః ప్రణతా హరిమ్‌ ॥ 1॥ 

ఈ విధంగా కూర్మరూపి భగవంతుడు చెప్పిన దానిని విని మునులు నమస్మరించి మళ్ళీ ఆయన నిట్లా 
అదిగారు. 
బుషయ ఊచుః : బుషులిట్లా పలికారు. 

కైషా భగవతీ దేవీ శంకరార్థశరీరిణీ । 

శివా సతీ హైమవతీ యథావద్రూహి పృచ్చతామ్‌ ॥ 2 ॥ 

శంకరుని శరీరాన్ని సగం పొందినది, హిమవంతుని కూతురూ, సతీదేవీ, శివరూపిణీ అయిన ఈ దేవి 
ఎవరు? ఉన్నదున్నట్టు చెప్పుము. 

తేషాం తద్వచనం (శ్రుత్వా మునీనాం పురుషోత్తమః । 

ప్రత్యువాచ మహాయోగీ ధ్యాత్వా స్వం పరమం పదమ్‌ ॥ 38 ॥ 


ఆ మునుల మాట విని పురుషోత్తముడైన విష్ణువు గొప్ప యోగీశ్వరుదైనందువల్ల తన పరమపదాన్ని 
ధ్యానించి వారికిట్లా బదులు పలికాడు. 


శ్రీకూర్మ ఉవాచ : శ్రీకూర్ముడు పలికాడు. 

పురా పితామహేనోక్తం మేరుష్పష్టే సుశోభనే | 

రహస్యమేతద్విజ్ఞానం గోపనీయం విశేషతః ॥ 4 ॥ 

పూర్వకాలంలో బ్రహ్మదేవుడు అందమైన మేరుశిఖర భాగంలో చెప్పిన ఈ విజ్ఞానం రహస్యమైనది. ప్రత్యేకంగా 
దాచతగినది. 

సాంఖ్యానాం పరమం సాంఖ్యం బ్రహ్మవిజ్ఞానముత్తమమ్‌ I 

సంసారారవమగ్నానాం జన్తూనామేకమోచనమ్‌ 1 511 

సాంఖ్యయోగులకు ముఖ్యమైన సాంఖ్యతత్త్వ్వమిది. ఉత్తమమైన బ్రహ్మవిజ్ఞానము, సంసారసముద్రంలో 
మునిగిన ప్రాణులను కాపాడే ఒకే ఒక మోక్షసాధనము. 


యాసా మహేశ్వరీ శక్తిర్ణా నరూపా౭_తిలాలసా । 
వ్యోమసంజ్ఞా పరాకాష్ట సయం హైమవతీ మతా॥ 6॥ 


పన్నెండవ అధ్యాయం 99 


మహేశ్వరశక్తి జ్ఞానరూపమైనది. మిక్కిలి అనురాగం కలది. ఆకాశ సంజ్ఞ కలది. అత్యున్నత గమ్యస్థానమైన 
ఈమె హైమవతి అనబడినది. 


శివా సర్వగతా9_నన్లా గుణాతీతా9_తినిష్కలా | 
ఏకానేకవిభాగస్థా జ్ఞానరూపా9_తిలాలసా ॥ 7 ॥ 


శివస్వరూపం అంతట వ్యాపించినది. నాశం లేనిది. గుణత్రయాతీత. విభాగరహిత. ఏకరూప. అనేక 
విభాగాల్లో ఉండేది. జ్ఞానస్వరూప. అనేకమైన కోరికలు కలది 

అననా నిష్కలే తత్త్వే సంస్థితా తస్య తేజసా | 

స్వాభావికీ చ తన్మూలా ప్రభా భానోరివామలా ॥ 8॥ 

భేదంలేని తత్త్వంలో ఉన్నది. మరొకటి సాటి లేనిది. స్వభావసిద్ధ్దపరతత్త్వమైన తేజస్సుతో తన్మూలమైన 
సూర్యకాంతివలె స్వచ్చమైన (ప్రభారూప. 

ఏకా మాహేశ్వరీ శక్తిరనేకోపాధియోగతః । 

పరావరేణ రూపేణ క్రీడతే తస్య సన్నిధౌ ॥ 9 ॥ 


మహేశ్వరసంబంధమైన ఒక శక్తి అనేకాలైన ఉపాధి భేదాలవల్ల పరమేశ్వరసాన్నిధ్యంలో పర అవర 
రూపాలతో క్రీడించుచుండును. 


సేయం కరోతి సకలం తస్యాః కార్యమిదం జగత్‌ | 
న కార్యం నాపి కరణమీశ్వర స్యేతి సూరయః ॥ 10 ॥ 


ఆ ఈ మహేశ్వరశక్తే సమస్తం చేస్తున్నది. ఈ ప్రపంచం ఆమె నిర్మించినదే. ఈశ్వరునికి కార్యకారణభావాలు 
లేవని పండితులు చెప్పుచున్నారు. 

చతస్రః శక్తయో దేవ్యాః స్వరూపత్వేన సంస్థితాః । 

అధివ్రానవశాత్తస్యాః శృణుధ్వం మునిపుజ్ఞవాః ॥ 11॥ 

ఆశ్రయభేదాల కారణంగా ఆ దేవి నాలుగు శక్తులు ఆ యా స్వరూపాల్లో ఉన్నవి. మునిశ్రేష్టులారా! వానిని 
గూర్చి వినండి. 

శాన్తిర్విద్యా ప్రతిష్టా చ నివృత్తిశ్చేతి తాః స్మృతాః । 

చతుర్వ్యూహస్తతో దేవః ప్రోచ్యతే పరమేశ్వరః ॥ 12 ॥ 

అవి శాంతి, విద్య, (ప్రతిష్ట నివృత్తి అనే పేర్లు కలని. ఈ నాలుగు శక్తులున్నందువల్లనే పరమేశ్వరుడు 
చతుర్వ్యూహుడనబడినాడు. 

అనయా పరయా దేవః స్వాత్మానం హి సమశ్చుతే । 

చతుర్వ్వపి చ వేదేషు చతుర్మూర్తిర్మహేశ్వరః 1 18 ॥ 


100 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఈ పరాశక్తిచేతనే భగవంతుడు తనను తాను నిలుపుకొంటున్నాడు. నాలుగుమూర్తులను ధరించి 
పరమేశ్వరుడు నాలుగు వేదాల్లోను నిలిచి ఉన్నాడు. 

అస్యాస్త్వనాదిసంసిద్ధమైశ్వర్యమతులం మహత్‌ । 

తత్సమృన్థాదననైైషా రుద్రేణ పరమాత్మనా ॥ 14 ॥ 

ఈ దేవి ఐశ్వర్యం అనాదికాలంనుండే సిద్దమైనది. అది సాటిలేని గొప్పతనం కల్గినది. పరమాత్ముడైన 
రుద్రసంబంధంవల్ల ఈ దేవి అనంత అయినది. 

సైషా సర్వేశ్వరీ దేవీ సర్వభూతప్రవర్తికా । 

ప్రోచ్యతే భగవాన్మాలో హరిః ప్రాణో మహేశ్వరః ॥ 15 ॥ 

ఈ దేవియే సమస్తప్రాణులను ప్రవర్తింపచేస్తున్నది. సర్వేశ్వరి అయినది. పూజ్యుడైన మహేశ్వరుడు కాలునిగా, 
హరిగా, ప్రాణునిగా చెప్పబడుచున్నాడు. 

తత్ర సర్వమిదం ప్రోతమోతం చైవాఖిలం జగత్‌ । 

స కాలాగ్నిర్హరో దేవో గీయతే వేదవాదిభిః ॥ 16 ॥ 

ఆతనిలోనే సమస్తప్రపంచం అడ్డము నిలువుగా విస్తరించినది. అతడు కాలాగ్ని హరుడు, దేవుడు అని 
వేదవాదులు కొనియాడుచున్నారు. 

కాలః సృజతి భూతాని కాలః సంహరతి ప్రజాః | 

సర్వే కాలస్య వశగా న కాలః కస్యచిద్వశః ॥ 17॥ 

కాలము ప్రాణులను సృజిస్తుంది. ప్రజలను సంహరిస్తుంది కూడ. లోకంలో అన్నీ కాలానికి అధీనములే. 
కాలం దేనికీ అధీనం కాదు. 

ప్రధానం పురుషస్తత్వం మహానాత్మా త్వహంకృతిః । 

కాలేనాన్యాని తత్వాని సమావిష్టాని యోగినా | 18 ॥ 

ప్రధానతత్త్వము, పురుషుడు, మహత్తత్వ్వము, అహంకారము, కాలముచేత ఇతరతత్వాలు యోగి అయిన 
పరమాత్మద్వారా ఏర్పడినవి. 

తస్య సర్వజగన్యూర్తిః శక్తిర్మాయేతి విశ్రుతా । 

తయేదం భ్రామయేదీశో మాయావీ పురుషోత్తమః ॥ 19 ॥ 

ఆ పరమపురుషుని జగత్స్వరూపము మాయాశక్తియని ప్రసిద్ధమైనది. ఆ మాయతో ఈశుడు మాయావియగు 
పురుషోత్తముడు విశ్వమును పాలించుచున్నాడు. 


సైషా మాయాత్నికా శక్తిః సర్వాకారా సనాతనీ । 
విశ్వరూపం మహేశస్య సర్వదా సంప్రకాశయేత్‌ ॥ 20 ॥ 


పన్నెండవ అధ్యాయం 101 


ఆ మాయాశక్తి సర్వాకారములు కలది. అతిపురాతనమైన ఈ శక్తి పరమేశ్వరుని విశ్వరూపాన్ని ఎల్లపుడు 
(ప్రకాశింప చేయగలదు. 

అన్యాశ్చ శక్తయో ముఖ్యాస్తస్య దేవస్య నిర్మితాః । 

జ్ఞానశక్తి క్రియాశక్తి ప్రాణశక్తిరితి త్రయమ్‌ ॥ 21 ॥ 

a లాన్‌ లాన్‌ = 

జ్ఞానశక్తి, క్రియాశక్తి, ప్రాణశక్తి అని ఆ దేవుని ఇతరశక్తులు మూడు ముఖ్యమైనవి. 

సర్వాసామేవ శక్తీనాం శక్తిమన్లో వినిర్మితాః | 

మాయయైవాథ వి(ప్రేన్హాః సా చానాదిరనశ్వరా ॥ 22 ॥ 

ఓ విప్రశేష్టులారా! ఆ శక్తులన్నింటికి వానిని ధరించేవారు కూడా సృజింపబడినారు. అవన్నీ మాయా 
కల్పితాలు. ఆ మాయకు ఆద్యంతాలు లేవు. 


సర్వశక్తాత్మికా మాయా దుర్నివారా దురత్యయా । 

మాయావీ సర్వశక్తీశః కాలః కాలకరః ప్రభుః ॥ 28 ॥ 

సమస్తశక్తుల స్వరూపం కలది ఆ మాయ. వారింప వీలుకానిది. అవినాశి. కాలం మాయ కలది. సర్వశక్తులకు 
ప్రభువు. ఆ కాలాన్ని సృష్టించే పరమాత్మ కాలస్వరూపుడు. 

కరోతి కాలః సకలం సంహరేత్మాల ఏవ హి। 

కాలః స్థాపయతే విశ్వం కాలాధీనమిదం జగత్‌ ॥ 241 

లబ్ధ్వా దేవాధిదేవస్య సన్నిధిం పరమేష్టినః । 

అనన్తస్యాఖిలేశస్య శంభోః కాలాత్మనః ప్రభోః ॥। 25 ॥ 

ప్రభువు, కాలస్వరూపుడు, శంభువు, అఖిలేశుడు, అనంతుడు, దేవతలకు అధిదేవుడు అయిన 
పరమాత్మయొక్క సన్నిధిని పొంది కాలము సమస్తాన్ని సృష్టిస్తోంది, సంహరిస్తోంది. అంతేకాక సమస్తవిశ్వాన్ని 
నిలబెడుతోంది. అందువల్ల ఈ జగత్తంతా కాలాధీనము. 

ప్రధానం పురుషో మాయా మాయా సైవ ప్రపద్యతే I 

ఏకా సర్వగతా9_నన్లా కేవలా నిష్కలా శివా ॥ 26 ॥ 

ఆ మాయాశక్తి ప్రధానము, పురుషుడు, మాయ యని పిలువబడుచున్నది. ఆ మాయ ఏకము, సర్వగతము, 
అంతము లేనిది, అద్వితీయము, అవయవములు లేనిది, మంగళ (ప్రదమైనది. 

ఏకా శక్తిః శివైకో౭ పి శక్తిమానుచ్యతే శివః । 

శక్తయః శక్తిమన్లో? న్యే సర్వశక్తిసముద్భవాః 1 27 ॥ 

శివశక్తి ఒకటే. శక్తిమంతుడు శివుడు ఒక్కడే అని చెప్పనైనది. ఇతర శక్తులు, శక్తిమంతులు సర్వ 
శక్తినుండి పుట్టినవే. 


102 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


శక్తి శక్తి మతోర్భేదం వదన్తి పరమార్థతః I 

అభేదం చానుపశ్యనస్తి యోగినస్తత్త్వచిన్తకాః ॥ 28 ॥ 

శక్తికి శక్తిమంతునకు వ్యవహారంలో భేదాన్ని చెప్తారు. తత్వాన్ని విచారించే యోగులుమాత్రం ఆ రెంటికి 
అభేదాన్నే చూస్తున్నారు. 

శక్తయో గిరిజా దేవీ శక్తిమానథ శజ్మరః | 

విశేషః కథ్యతే చాయం పురాణే (బ్రహ్మవాదిభిః 129 ॥ 

శక్తులు హిమవత్సుత్రిక పార్వతి రూపాలు. శక్తిమంతుడు శంకరుడు. ఈ విశేషం బ్రహ్మవేత్తలచే పురాణాలలో 
పేర్కొనబడినది. 

భోగ్యా విశ్వేశ్వరీ దేవీ మహేశ్వరపతిప్రతా | 

ప్రోచ్యతే భగవాన్నోక్తా కపర్టీ నీలలోహితః ॥ 30 ॥ 

మహేశ్వరుని పతివ్రత, విశ్వానికి నాయకురాలు అయిన పార్వతి భోగ్యురాలు. కపర్దమనే జటాజూటం 
కలవాడు, నీలలోహితుడు. భగవంతుడైన శంకరుడు భోక్త అనగా అనుభవించే వాడని చెప్పబడుచున్నది. 

మన్నా విశ్వేశ్వరో దేవః శజ్మరో మన్మథాన్తకః I 

ప్రోచ్యతే మతిరీశానీ మన్తవ్యా చ విచారతః ॥ 31 ॥ 


మన్మథుని చంపినవాడు, విశ్వానికి (ప్రభువు అయిన శంకరుడు మననం చేసేవాడు. అతని భార్య పార్వతి 
బుద్ధిరూప ఆలోచనవల్ల తెలుసుకోదగినదని చెప్పబడుచున్నది. 

ఇత్యేతదఖిలం విప్రాః! శక్తిశక్తిమదుద్భవమ్‌ । 

ప్రోచ్యతే సర్వవేదేషు మునిభిస్తత్త్వదర్శిభిః 1 82 ॥ 

ఓ (బ్రాహ్మణులారా! శక్తి శక్తిమంతం అనేవాని పుట్టుకకు సంబంధించిన విషయమంతా అన్నివేదాల్లో 
ప్రతిపాదింపబడినది. తత్త్వదర్శులైన మునులు వివరించినారు. 

ఏతత్రదర్శితం దివ్యం దేవ్యా మాహాత్మ్యముత్తమమ్‌ । 

సర్వవేదాన్తవాదేషు నిశ్చితం (బ్రహ్మవాదిభిః n833n 

దివ్యము, ఉత్తమం అయిన ఈ దేవీమాహాత్యం (బ్రహ్మవాదులైన బుషులు వేదాంతచర్చల్లో నిశ్చయించి 
చక్కగా నిరూపించారు. 

ఏకం సర్వగతం సూక్ష్మం కూటస్థమచలం ధ్రువమ్‌ । 

యోగినస్తత్రపశ్యన్తి మహాదేవ్యాః పరం పదమ్‌ ॥ 341 

ఆనందమక్షరం బ్రహ్మ కేవలం నిష్కలం పరమ్‌ । 

యోగినస్తత్సపశ్యన్తి మహాదేవ్యాః పరం పదమ్‌ ॥ 35 ॥ 


పన్నెండవ అధ్యాయం 103 


అద్వితీయమూ, అంతటా ఉన్నదీ, సూక్ష్మరూపమూ, నిత్యమూ, చలనం లేనిదీ, స్థిరమైనదీ అయిన పరమేశ్వరి 
యొక్క సర్వోన్నతస్థానాన్ని యోగులు చూస్తున్నారు. ఆనందరూపం, నాశరహితము, కేవలము, భేదరహితము, 
పరబ్రహ్మ రూపమైన మహాదేవి ఉన్నతస్థానాన్ని యోగులు చూస్తున్నారు. 

పరాత్సరతరం తత్త్వం శాశ్వతం శివమచ్యుతమ్‌ I 

అనంతప్రకృతౌ లీనం దేవ్యాస్తత్సరమం పదమ్‌ ॥ 86 ॥ 

ఆ దేవియొక్క శ్రేష్టస్థానము పరముకంటె పరమైన తత్త్వము, శాశ్వతమైనది, మంగళరూపం, నాశరహితం, 
అంతంలేని ప్రకృతిలో లీనమైనది. 

శుభం నిరజ్ఞానం శుద్ధం నిర్గుణం ద్వైతవర్ణితమ్‌ I 

ఆత్మోపలబ్ధివిషయం దేవ్యాస్తత్సరమం పదమ్‌ ॥ 87॥ 


ఆ దేవి ఆ పరమపదం శుభకరం, అమలం, నిర్మలం, గుణరహితం, ఖేదం లేనిది, ఆత్మసాక్షాత్మారానికి 
విషయమైనది: 


సైషా ధాత్రీ విధాత్రీ చ పరమానన్దమిచ్చతామ్‌ । 
సంసారతాపానఖిలాన్‌ నిహన్తీశ్వరసంశ్రయాత్‌ ॥ 38 ॥ 


ఈ దేవి పరమానందాన్ని పొందేవారికి ధాత్రి, విధాత్రి కూడ. ఈశ్వరసంబంధంవల్ల సమస్తమైన 
సంసారబంధతాపాలను నశింప చేస్తున్నది. 


తస్మాద్విముక్తిమన్విచ్చన్‌ పార్వతీం పరమేశ్వరీమ్‌ । 

ఆ(శ్రయేత్సర్వభూతానామాత్మభూతాం శివాత్మికామ్‌ 139n 

అందువల్ల మోక్షాన్ని పొందగోరేవాడు పరమేశ్వరియగు పార్వతిని ఆశ్రయించాలి. ఆమె సర్వప్రాణులకు 
ఆత్మస్వరూపురాలు. శివస్వరూపిణి. 

లబ్బ్వా చ పుత్రీం శర్వాణీం తపస్తప్వా సుదుశ్చరమ్‌ । 

సభార్యః శరణం యాతః పార్వతీం పరమేశ్వరీమ్‌ 1 40 n 


హిమవంతుడు కష్టసాధ్యమైన తపమాచరించి పార్వతిని పుత్రికగాపొంది భార్యతోకూడ పరమేశ్వరిని శరణు 
పొందినాడు. 


తాం దృష్ట్వా జాయమానాబ్బు స్వేచ్చయైవ వరాననామ్‌ । 
మైనా హిమవతః పత్నీ ప్రాహేదం పర్వతేశ్వరమ్‌ ॥ 41 ॥ 


స్వేచ్చగా జన్మిస్తున్న వరాననయగు పుత్రికను చూచి హిమవంతుని భార్య మైనాదేవి పర్వతరాజుతో ఇట్లన్నది. 


104 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


మేనోవాచ :-మేనాదేవి పలికినది. 


పశ్య బాలామిమాం రాజన్రాజీవ సదృశాననామ్‌ । 
హితాయ నర్వభూతానాం జాతా చ తపసావయోః ॥ 42 ॥ 


స్తోత పి దృష్ట్వా తతో దేవీం తరుణాదిత్యసన్నిభామ్‌ । 
కపర్దినీం చతుర్వక్రాం త్రినేత్రామతిలాలసామ్‌ ॥ 438 ॥ 
అష్టహస్తాం విశాలాక్షీం చన్రావయవభూషణామ్‌ ॥ 
నిర్గుణాం సగుణాం సాక్షాత్సదసద్య్యక్తివర్ణితామ్‌ 1 44॥1 
ప్రణమ్య శిరసా భూమౌ తేజసా చాతివిహ్వలః । 

భీతః కృతాబ్ఞలిస్తస్యాః ప్రోవాచ పరమేశ్వరీమ్‌ ॥ 45 ॥ 


హిమవానువాచ :-హిమవంతుడు పలికాడు 


కా త్వం దేవి విశాలాక్షి శశాజ్కావయవాజ్ళితే । 
న జానే త్వామహం వత్సే యథావద్బూహి పృచ్చతే 1 46 | 


ఓ రాజా! కమలసమానముఖి అయిన యీ బాలికను చూడు, మన తపస్సుచేత సర్వప్రాణుల మేలుకోసం 
కూడ ఈమె జన్మించింది. ఆ హిమవంతుడు ఉదయసూర్యునితో సమానంగా ఉండి, జటాజూటం కల్లినదీ, 
నాల్గుముఖాలు, మూడునే(త్రాలు కల్లినదీ, మిక్కిలి అనురాగం కలదీ, ఎనిమిది చేతులు విశాలమైన నేత్రాలు 
కల్లినదీ, చంద్రకళ శిరోభూషణంగా కలదీ, గుణం లేనిదీ, గుణము కలదీ, సత్తు, అసత్తు అనే విభాగం లేనిదీ 
అగు దేవిని చూచి భూమిపై శిరసు వంచి నమస్కరించి, ఆమె తేజస్సుతో విహ్వలుడై, భయపడి, అంజలిబద్దుడై 
పరమేశ్వరిని గూర్చి ఇట్లన్నాడు - విశాలాక్షీ! ఓదేవి! నీవెవరవు? చంద్రకళావతంసురాలా! నీవెవరవో నేనెరుగను. 
నాకు యథార్దాన్ని తెలియచెప్పు. 

గిరీన్సవచనం (శ్రుత్వా తతః సా పరమేశ్వరీ | 

వ్యాజహార మహాశైలం యోగినామభయట్రదా ॥ 47 ॥ 


పర్వతరాజైన హిమవంతుని మాట విని యోగులకు అభయ(ప్రదాత్రి అయిన ఆ పరమేశ్వరి పర్వతరాజును 
గూర్చి ఇట్లు పలికింది. 


శ్రీదేవ్యువాచ :-శ్రీదేవి పలికినది. 


మాం విద్ధి పరమాం శక్తిం మహేశ్వరసమాగ్రయామ్‌ । 
అనన్యామవ్యయామేకాం యాం పశ్యన్తి ముముక్షవః ॥ 48 ॥ 


పరమేశ్వరునాశ్రయించి ఉండే పరమశక్తిగా నన్ను గుర్తించుము. మోక్షాన్ని కోరేవారు నన్ను ఇతరా పేక్షలేని 
దానిగా, నాశరహితురాలిగా, ముఖ్యురాలిగా దర్శింతురు. 


పన్నెండవ అధ్యాయం 105 


అహం హి సర్వభావానామాత్మా సర్వాత్మనా శివా । 

శాశ్వతైశ్వర్యవిజ్ఞానమూర్తిః సర్వప్రవర్తికా 49 ॥ 

నేను లోకంలోని అన్నిభావాలకు ఆత్మను. అన్నివిధాల శివరూపను. శాశ్వతైశ్వర్యం, విజ్ఞానం, ఆకారంగా 
ఉన్న దానిని. సమస్తాన్ని ప్రవర్తింప చేసే దానను. 

అనన్తానన్తమహిమా సంసారార్దవతారిణీ । 

దివ్యం దదామి తే చక్షుః పశ్య మే రూపమైశ్వరమ్‌ ॥ 50 ॥ 


అంతంలేని అనంతమహిమలు కల దానిని, సంసారమనే సముద్రాన్ని దాటించేదానను. నీకు దివ్యమైన 
నేత్రాన్నిస్తాను. నా యీశ్వరరూపాన్ని దానితో చూడుము. 


ఏతావదుక్త్వ్వా విజ్ఞానం దత్వా హిమవతే స్వయమ్‌ । 
స్వం రూపం దర్శయామాస దివ్యం తత్పరమేశ్వరమ్‌ 1 51 ॥ 


అని పలికి హిమవంతునికి స్వయంగా విజ్ఞానాన్ని ప్రసాదించి దివ్యమైన పరమేశ్వరసంబంధం కల 
తనరూపాన్ని ఆమె చూపించినది. 


కోటిసూర్యప్రతీకాశం తేజోబిమ్బం నిరాకులమ్‌ । 
జ్వాలమాలాసహస్రాధ్యం కాలానలశతోపమమ్‌ ॥ 52 ॥ 


దంష్టాకరాళం దుర్ధర్షం జటామణ్దలమణ్జితమ్‌ | 
కిరీటినం గదాహస్తం శంఖచక్రధరం తథా ॥ 53 ॥ 


త్రిశూలవరహస్తం చ ఘోరరూపం భయానకమ్‌ । 
ప్రశాన్తం సౌమ్యవదనమనన్నాశ్చర్యసంయుతమ్‌ ॥ 54॥ 


చన్దావయవలక్ష్మాణం చగ్చకోటిసమ ప్రభమ్‌ I 
కిరీటినం గదాహస్తం నూపురైరుపశోభితమ్‌ 1 55 ॥ 


దివ్యమాల్యామృరధరం దివ్యగంధానులేపనమ్‌ । 
శంఖచక్రధరం కామ్యం త్రినేత్రం కృత్తివాససమ్‌ ॥ 56 ॥ 


ఆ దివ్యరూపం కోటిసూర్యసమాన తేజం కలది. వికారం లేనిది. వేలకొలది జ్వాలల పరంపర గలది. 
వందలకొలది ప్రళయాగ్నిజ్వాలలతో పోల్చదగినది. భయంకరమైన దంష్టలతో ఎదుర్శొన శక్యం కానిది. జటల 
సమూహాన్ని అలంకరించుకున్నది. కిరీటము కలది. చేతిలో గదను ధరించినది. శంఖ చక్రములు ధరించినది. 
చేతియందు త్రిశూలాన్ని ధరించి భయంకర రూపంతో భీతిగొల్పుచున్నది. ప్రశాంతంగా ఉండి ప్రసన్నమైన 
ముఖము కలిగినది. అంతులేని ఆశ్చరములు కల్లి ఉన్నది. చంద్రకళను చిహ్నముగా ధరించినది. కోటిచంద్రులకాంతి 
కలది. కిరీటము కల్లి గదను చేత ధరించినది. కాలి అందెలతో ప్రకాశించుచున్నది. దివ్యాలైన పుష్పహారాలను, 


108 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


వస్రాలను ధరించినది. మంచి చందనాన్ని లేపనము చేసుకొన్నది. శంఖచక్రాలు ధరించినది. కోరదగినది. అట్లే 
మూడు నేత్రములు కల్లినది. చర్మాన్ని వస్త్రంగా ధరించినది. 

అణ్జస్థం చాబ్బబాహ్యస్థం బాహ్యమాభ్యన్తరం పరమ్‌ । 

సర్వశక్తిమయం శుభ్రం సర్వాకారం సనాతనమ్‌ ॥ 57 ॥ 

బ్రహ్మేన్లోపేన్ల యోగీనైర్వంద్యమానపదామ్చుజమ్‌ I 

సర్వతః పాణిపాదాన్తం సర్వతోక్షిశిరోముఖమ్‌ 1 58 1 

సర్వమావృత్య తిష్టస్తీం దదర్శ పరమేశ్వరీమ్‌ ॥ 

దృష్ట్వా తదీదృశం రూపం దేవ్యా మాహేశ్వరం పరమ్‌ ॥ 59॥ 

భయేన చ సమావిష్టః స రాజా హృష్టమానసః I 

ఆత్మన్యాధాయ చాత్మానమోజ్మారం సమనుస్మరన్‌ I 

నామ్నామష్టసహ(స్రేణ తుష్టావ పరమేశ్వరీమ్‌ | 60 ॥ 

అండము లోపల వెలుపల ఉన్నది. బయట లోపల కూడ ఉన్నది. ఉత్తమమైనది. అన్ని శక్తులతో కూడినది. 
నిర్మలమైనది. అన్ని ఆకారాలు కల్లి అతిపురాతనమైనది. బ్రహ్మ ఇంద్రుడు ఉపేంద్రుడు, యోగీంద్రులు మున్నగువారు 
పూజించే పాదాలు కలది. అన్నివైపుల చేతులు, కాళ్ళు వ్యాపించి ఉన్నవి. అంతట కన్నులు, శిరస్సులు, ముఖాలు 
కలది. సమస్తమునావరించి ఉన్న పరమేశ్వరిని హిమవంతుడు చూశాడు. మహేశ్వరసంబంధం కల ఆ దేవిరూపాన్ని 
చూచి భయం కలవాడై పిమ్మట ఆ రాజు సంతోషంతో కూడిన మనసుకల్లి ఆత్మనాత్మలో నిలుపుకొని ఓంకారమును 
స్మరిస్తూ వేయి ఎనిమిది నామాలతో పరమేశ్వరిని ఇట్లు స్తుతించాడు. 


హిమవానువాచ :-హిమవంతుడు పలికాడు 
శివోమా పరమాశక్తిరనన్లా నిష్కలా౭_మలా ॥ 61 ॥ 
శివ, ఉమ, ఉత్తమ శక్తి, అంతం లేనిది, విభాగాలు లేనిది నిర్మలమైనది. 
శాన్తా మాహేశ్వరీ నిత్యా శాశ్వతీ పరమాక్షరా । 
అచిన్యా కేవలానన్యా శివాత్మా పరమాత్న్మికా ॥ 62 ॥ 


అనాదిరవ్యయా శుద్దా దేవాత్మా సర్వగా౭_చలా | 
ఏకానేకవిభాగస్టా మాయాతీతా సునిర్మలా ॥ 68 ॥ 


మహామాహేశ్వరీ సత్యా మహాదేవీ నిరజ్ఞానా | 

కాష్టా సర్వాన్తరస్థా చ చిచ్చక్తిరతిలాలసా 1 6411 

నన్నా సర్వాత్మికా విద్యా జ్యోతీరూపా౭_మృతాక్షరా I 
శాంతిః ప్రతిష్టా సర్వేషాం నివృత్తిరమృతప్రదా ॥ 65 ॥ 


పన్నెండవ అధ్యాయం 107 

వ్యోమమూర్తిర్వోమలయా వ్యోమాధారా£_ చ్యుతా£ మరా I 

అనాదినిధనా౭_ మోఘా కారణాత్మా కులాకులా ॥ 66॥ 

ఈ దేవి శాంతురాలు, మహేశ్వర సంబంధిని, నిత్యురాలు, శాశ్వతమైనది, ఉత్తమ,నాశరహిత, చింతనకు 
వీలుకానిది, కేవలరూప, చివరిది కానిది, శివాత్మకురాలు, పరమాత్మరూపం కలది, మొదలు లేనిది, నాశరహిత, 
స్వచ్చమైనది, దేవతలకాత్మయెనది, అంతట వ్యాపించినది, చలనములేనిది, అద్వితీయ, అనేక విభాగాలు కలది, 
మాయాతీత, మిక్కిలి నిర్మలమైనది. మహామాహేశ్వరి, సత్యస్వరూప, మహాదేవి, మాలిన్యరహిత, దిగ్రూప, అన్నింటిలో 
నున్నది, జ్ఞానశక్తిరూప, అధిక ప్రీతిభావం కలది, సంతోషిణి, అన్నింటి కాత్మగా కలది, విద్యాస్వరూప, తేజోరూప, 
అమృతస్వరూప, అక్షర, శాంతిస్వరూప, సర్వుల ప్రతిష్టకు హేతువు, నివృత్తికారిణి, అమృతాన్నిచ్చేది, 
ఆకాశస్వరూపురాలు, ఆకాశంలో లయాన్ని పొందేది, ఆకాశాధార, నాశములేనిది అమరురాలు, ఆద్యంతాలు 
లేనిది, వ్యర్థముకానిది, కారణరూప, వంశయుత, వంశరహిత కూడ. 

స్వతః ప్రథమజా నాభిరమృతస్యాత్మసంశ్రయా I 

ప్రాణేశ్వరప్రియా మాతా మహామహిషవాసినీ ॥ 67 ॥ 

ప్రాణేశ్వరీ ప్రాణరూపా ప్రధానపురుషేశ్వరీ । 

మహామాయా సుదుష్పూరా మూల ప్రకృతిరీ శ్వరీ 1 68॥ 

సర్వశక్తికలాకారా జ్యోత్స్నా ద్యౌర్మహిమాస్పదా । 

సర్వకార్యనియస్త్రీ చ సర్వభూతేశ్వరేశ్వరీ 1 69 ॥ 

సంసారయోనిః సకలా సర్వశక్తిసముద్భవా I 

సంసారపోతా దుర్వారా దుర్చిరీక్షా దురాసదా ॥ 70 ॥ 

ప్రాణశక్తిః ప్రాణవిద్యా యోగినీ పరమా కలా । 

మహావిభుతిర్జుర్ధర్నా మూలప్రకృతిసంభవా ॥ 71॥ 

స్వయంగా మొదట జన్మించినది, అమృతానికి కేంద్రస్థానం, ఆత్మకు ఆశ్రయమైనది, ప్రాణేశ్వరునకు 
ప్రియమైనది, తల్లి, మహామహిషముపై వసించునది, ప్రాణములకు ఈశ్వరి, ప్రాణస్వరూప, ప్రధానపురుషునకు 
ఈశ్వరి, మహామాయారూప, పూరింప శక్యంకానిది, మూలప్రకృతి, ఈశ్వరి, సర్వశక్తి, కళలు ఆకారంగా కలది, 
వెన్నెల, ఆకాశరూప, మహిమలకు స్థానం, అన్నిపనులను నియమించేది, సర్వప్రాణి ప్రభువులకు నాయకురాలు, 
సంసారానికి కారణమైనది, సర్వరూపిణి, శక్తులన్నింటి కుత్పత్తిస్తానం, సంసారోత్తారిణి, వారింప వీలుకానిది, 
చూడ వీలుకానిది, కష్టంగా పొందదగినది. ప్రాణాలకు శక్తి, ప్రాణముల విద్య, యోగిని, గొప్ప కళారూప, 
మహాసంపన్నురాలు, ఎదిరింపశక్యము కానిది, మూల పప్రకృతినుండి ఉద్భవించినది. 


అనాద్యనన్త విభవా పరమాద్యాపకర్షణీ । 
సర్గస్టిత్యన్తకరణీ సుదుర్వాచ్యా దురత్యయా ॥ 72 ॥ 
౧థ 


108 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


శబ్దయోనిః శబ్బమయీ నాదాఖ్యా నాదవిగ్రహా | 
అనాదిరవ్యక్తగుణా మహానన్గా సనాతనీ ॥ 78 ॥ 


ఆకాశయోనిర్యోగస్టా మహాయోగేశ్వరేశ్వరీ । 
మహామాయా సుదుష్పారా మూలప్రకృతిరీశ్వరీ | 741 


ప్రధానపురుషాతీతా ప్రధానపురుషాత్మికా । 

పురాణా చిన్మయీ పుంసామాదిపూరుషరూపిణీ ॥ 75 ॥ 

భూతాన్తరస్థా కూటస్థా మహాపురుషసంజ్ఞితా I 

జన్మమృత్యు జరాతీతా సర్వశక్తిసమన్వితా ॥ 76 ॥ 

పుట్టువులేనిది, అనంతవైభవం కలది, అన్నిటికి మూలమైనది, వికారరూపముగలదీ, సృష్టిస్థితి లయాలను 
కల్గించేది, మాటలకందనిది, అతిక్రమింపరానిది, శబ్దానికి కారణము, శబ్బమయము, నాదమనే పేరు కలది, 
నాదశరీర, ప్రారంభం లేనిది, వ్యక్తంకానిది గుణాలు కలది, మహానందస్వరూపిణి, అతిపురాతన, ఆకాశం 
ప్రభవస్థానమైనది, యోగాన్ని అధిష్టించినది, మహాయోగవిద్యావేత్తలకు నాయకురాలు, మహామాయారూపిణి, 
అధిగమింప సాధ్యం కానిది, మూల (ప్రకృతి, ఈశ్వరి, (పధానపురుషులకతీతురాలు, ప్రధాన పురుషస్వరూప, 
పురాతన, జ్ఞానమయి, పురుషులకాదిపురుషస్వరూపిణి, సర్వప్రాణులకంతర్యామి, మూలస్థానంలో ఉండేది, 
మహాపురుషసంజ్ఞ కలది, చావుపుట్టుకలకు, ముసలితనమునకు అతీతురాలు, శక్తులన్నింటిని కలిగి ఉన్నది. 

వ్యాపినీ చానవచ్చిన్నా ప్రధానానుప్రవేశినీ । 

క్షేత్రజ్ఞశక్తిరవ్యక్తలక్షణా మలవర్ణితా ॥ 77 ॥ 

అత ర్యా ౨ అణ జ 

అనాదిమాయాసంభిన్నా త్రితత్త్వా ప్రకృతిగ్రహా । 

మహామాయాసముత్సన్నా తామసీ పౌరుషీ ధ్రువా ॥ 78 ॥ 

వ్యక్తావ్యక్తాత్మికా కృష్ణా రక్తా శుక్లా ప్రసూతికా । 

అకార్యా కార్యజననీ నిత్యం ప్రసవధర్శిణీ ॥ 79 ॥ 

సర్గప్రలయనిర్ముక్తా సృష్టిస్థిత్యన్తధర్మిణీ । 

బ్రహ్మగర్భా చతుర్వింశా పద్మనాభా౭_ చ్యుతాల్శికా 11 80 ॥ 

వైద్యుతీ శాశ్వతీ యోనిర్ణగన్మాతేశ్వరప్రియా | 

సర్వాధారా మహారూపా సర్వైశ్వర్యసమన్న్వితా | 81 ॥ 

అంతటా వ్యాపించి యున్నది, హద్దులు లేనిది, ప్రధానతత్త్వంలో (ప్రవేశించేది, క్షేతజ్ఞశక్తి గలది, లక్షణాలేవీ 
వ్యక్తము కానిది, మాలిన్యరహిత, అనాది, మాయకతీతురాలు, తత్వత్రయం కలది, (ప్రకృతిని ఆధీనంలో 
ఉంచుకున్నది. మహామాయనుండి ఉత్పన్న తమోగుణం కలది, పౌరుషం కలది, నిశ్చల, వ్యక్తావ్యక్త స్వరూప, 


పన్నెండవ అధ్యాయం 109 


నల్లనిది, ఎరుపు, తెలుపు కల్గినది. జననకారణము, కార్యభూతము కానిది, కార్యములను పుట్టించునది, సర్వదా 
(ప్రసవకార్యస్వభావం కలది, సృష్టిప్రలయాలనుండి ముక్తురాలు, సృష్టిస్టితిలయాలు చేసేది, (బ్రహ్మము గర్భంలో 
కల్లినది, ఇరువదినాలుగు తత్తాలస్వరూపం కలది. నాభియందు కమలం గలది, విష్ణుస్వరూప, విద్యుత్సభారూపం 
కలది, శాశ్వతమైనది, ఉత్పత్తిస్థానము, లోకమాత, ఈశ్వరుని ప్రియురాలు, సమస్తమునకు ఆధారభూతురాలు, 
మహారూపవతి, సర్వైశ్వర్వాలు కలది. 

విశ్వరూపా మహాగర్భా విశ్వేశేచ్చానువర్తినీ । 

మహీయసీ బ్రహ్మయోనిః మహాలక్ష్మీసముద్భవా ॥ 82 ॥ 

మహావిమానమధ్యస్థా మహానిద్రాత్మహేతుకా I 

సర్వసాధారణీ సూక్ష్మా హ్యవిద్యా పారమార్థికా ॥ 83 ॥ 

అనన్తరూపా9_నన్తస్థా దేవీ పురుషమోహినీ । 

అనేకాకారసంస్థానా కాలత్రయవివర్ణితా 1 84 ॥ 

(బ్రహ్మజన్మా హరేర్శూర్తి రృహ్మవిష్ణుశివాత్మికా | 

బ్రహ్మేశవిష్ణుజననీ బ్రహ్మాఖ్యా బ్రహ్మసంశ్రయా ॥ 885 ॥ 

వ్యక్తా ప్రథమజా బ్రాహ్మీ మహతీ బ్రహ్మరూపిణీ । 

వైరాగ్యైశ్వర్యధర్మాత్మా బ్రహ్మమూర్తిర్హృది స్థితా 1 861 

ఈ మహాదేవి ప్రపంచస్వరూప, గొప్ప గర్భం కలది, జగ(త్రభువైన పరమేశ్వరేచ్చానుసారిణి, గొప్ప తనము 
కలది, (బ్రహ్మజన్యకు కారణమైనది, మహాలక్ష్మి నుండి ఉద్భవించినది గొప్ప విమానమధ్యభాగంలో ఉన్నది, 
మహామోహమునకు హేతువు, సర్వసాధారణురాలు, సూక్ష్మరూప, అవిద్యారూపిణి, పారమార్ధికురాలు, 
అనంతరూపాలు కల్గినది, అనంతునిపై వసించినది, పురుషులను మోహితులను చేసేది, అనేక ఆకారాలు సంస్థానాలు 
కలది, కాలత్రయభేదం లేనిది, బ్రహ్మమునుండి జన్మంచినది, విష్ణువు ఆకారం కలది, బ్రహ్మ విష్ణుశివస్వరూప, 
బ్రహ్మవిష్టమహేశ్వరుల జన్మకారణము. [బ్రహ్మ నామం కలది, బ్రహ్మను ఆశ్రయించినది. వ్యక్తమైన రూపం 
కలది, మొదట జననమందినది, విద్యాస్వరూపిణి, గొప్పది, (బ్రహ్మస్వరూపిణి. వైరాగ్యఐశ్వర్యధర్మాల స్వరూపము, 
(బ్రహ్మమూర్తి, హృదయమందు ఉండునదీ, 

అపాం యోనిః స్వయమ్ఫూతిర్మానసీ తత్త్వ్వసమృవా । 

ఈశ్వరాణీ చ శర్వాణీ శంకరార్థశరీరిణీ | 87 ॥ 

భవానీ చైవ రుద్రాణీ మహాలక్ష్మీరథామికా । 

మహేశ్వరసముత్పన్నా భుక్తిముక్తిఫలప్రదా ॥ 88 ॥ 

సర్వేశ్వరీ సర్వవన్వా నిత్యం ముదితమానసా । 

బ్రహ్మేన్లోపేన్హనమితా శంకరేచ్చానువర్తినీ ॥ 89 ॥ 


19 కూర్మమహాపురాణం - పూర్వార్థం 
ఈశ్వరార్థాసనగతా మహేశ్వరపతి వ్రతా । 

సకృద్విభాతా సర్వార్తిసముద్రపరిశోషిణీ ॥ 90 ॥ 

పార్వతీ హిమవత్సుత్రీ పరమానందదాయినీ । 

గుణాధ్యా యోగజా యోగ్యా జ్ఞానమూర్తిర్వికాసినీ ॥ 91 ॥ 


నీటికి ఉత్పత్తిస్థానం, స్వయంగా ఆవిర్భవించింది, మనసుకు గోచరమయ్యేది, మూలతత్త్వం నుండి 
సంభవించింది, ఈశ్వరుని భార్య, శర్వాణి, శంకరుని సగం శరీరాన్ని ధరించింది, భవాని, రుద్రాణి, మహాలక్ష్మి 
మరియు అంబిక మహేశ్వరునివల్ల జన్మించింది, భోగానుభవం, మోక్షం అనే ఫలాలనిచ్చేది. సమస్తానికి ప్రభురాలు, 
అందరు నమస్మరించతగినది, ఎప్పుడు సంతోషచిత్తం కలది, (బ్రహ్మ ఇంద్రుడు ఉపేంద్రుడు వీరిచేత 
నమస్మరింపబదేది, శంకరుని కోరిక (ప్రకారం నడచుకొనేది, ఈశ్వరుని ఆసనంలో సగంభాగాన్ని పొందింది, 
మహేశ్వరుని ధర్మపత్ని ఒక్కసారిగా (ప్రకాశించేది, సర్వజనుల బాధలనే సముద్రాన్ని శోషింప చేసేది, హిమవంతుని 
పుత్రి పార్వతి, గొప్ప ఆనందాన్ని కలిగించేది, సర్వగుణసంపన్న యోగం వల్ల జన్మించింది, యోగ్యత కలది, 
జ్ఞానస్వరూప, వికసించే స్వభావం కలది. 

సావిత్రీ కమలా లక్ష్మీః శ్రీరనన్లోరసి స్థితా । 

సరోజనిలయా గజ్లా యోగనిద్రా౭_సురార్టినీ | 92 ॥ 

సరస్వతీ సర్వవిద్యా జగజ్జ్వేష్టా సుమబ్గళా | 

వాగ్దేవీ వరదా వాచ్యా కీర్తిః సర్వార్థసాధికా 1 98 ॥ 

యోగేశ్వరీ బ్రహ్మవిద్యా మహావిద్యా సుశోభనా । 

గుహ్యవిద్యాత్మవిద్యా చ ధర్మవిద్యాత్మభావితా n94॥1 

స్వాహా విశ్వమృరా సిద్ధిః స్వధా మేధా ధృతిః (శ్రుతిః | 

నీతిః సునీతిః సుకృతిర్మాధవీ నరవాహినీ ॥ 95 ॥ 

పూజ్యా విభావతీ సౌమ్యా భోగినీ భోగశాయినీ । 

శోభా చ శంకరీ లోలా మాలినీ పరమేష్టినీ "1961 


తైలోక్యసున్దరీ నమ్యా సునరీ కామచారిణీ | 
మహానుభావా సత్వస్థా మహామహిషమర్దినీ 1 97 ॥ 


సావిత్రి, కమల, లక్ష్మి, నారాయణుని వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి, కమలవాసిని, గంగారూపిణి, యోగనిద్ర, 
రాక్షససంహారిణి, సరస్వతి, సర్వవిద్యలసారం, (ప్రపంచానికే జ్యేష్టురాలు, మిక్కిలి మంగళరూప, వాక్కుల దేవత, 
వరాల నిచ్చేది. మాటలతో వర్ణింపదగింది, కీర్తి, అన్ని కార్యాలు సాధించేది, యోగులకు అధిపురాలు, 
వేదాంతవిద్యాస్వరూప, గొప్ప విద్య. గొప్ప మంగళకారిణి, రహస్యవిద్య. ఆత్మవిద్య, ధర్మవిద్య. ఆత్మలో భావింపబడేది, 
స్వాహారూపిణి, విశ్వాన్ని భరించేది, సిద్ధిరూప,స్వధ,మేధ, ధృతి, శ్రుతి, నీతి, సునీతి, సుకృతి, మాధవపత్ని. మానవుడు 


పన్నెండవ అధ్యాయం 111 


వాహనముగా గలది, పూజ్యురాలు. తేజస్విని, సాధుస్వరూప, భోగిని, భోగశాయిని, సౌందర్యరూప, శంకరి, 
చంచల, మాలాధారిణి, పరమేష్టిని, ముల్లోకాల్లో అందమైనది, నమస్మరింపతగినది, సుందరి, స్వేచ్చాచారిణి, 
మహానుభావురాలు, సత్త్వగుణంలో నిలిచినది. మహిషాసురమర్దిని. 


పద్మనాభా పాపహరా విచిత్రముకుటాంగదా । 
కాన్లా చిత్రామవ్బరధరా దివ్యాభరణభూషితా 1 98 ॥ 


హంసాఖ్యా వ్యోమనిలయా జగత్సృష్టివివర్ధినీ I 
నియగ్రీ యన్రమధ్యస్థా నన్టినీ భద్రకాలికా 1 99 ॥ 


ఆదిత్యవర్ణా కౌబేరీ మయూరవరవాహనా । 
వృషాసనగతా గౌరీ మహాకాలీ సురార్చితా ॥ 100 ॥ 


అదితిర్నియతా రౌద్రా పద్మగర్భా వివాహనా । 
విరూపాక్షీ లేలిహానా మహాసురవినాశినీ ॥ 101 ॥ 


మహాఫలా౭_నవద్యాజ్లీ కామరూపా విభావరీ । 
విచిత్రరత్నముకుటా ప్రణతార్తిప్రభజ్ఞానీ ॥ 102 ॥ 


కమలం నాభియందు కలది, పాపాలను తొలగించేది. విచిత్రాలైన కిరీటము అంగములు కలది, మనోహర, 
విచిత్ర వస్ర్తాలను ధరించేది. శ్రేష్టాభరణాలు అలంకరించుకొనేది, హంస అనే పేరు కలది, ఆకాశంలో నివసించేది, 
ప్రపంచసృష్టిని పెంచేది, నియమించేది, యంత్రం మధ్యలో ఉండేది, సంతోష పరిచేది, మంగళ(ప్రదురాలు 
సూర్యకాంతివంటి కాంతికలది, కుబేరునికి సంబంధించింది, మంచి నెమలి వాహనం కల్గినది, వృషభాసనాన్ని 
పొందింది, గౌరి, మహాకాళి, దేవతల పూజలందేది, అదితి, నియమం కలది, రౌద్ర స్వరూపిణి, పద్మముగర్భంలో 
కలది, పక్షివాహన, త్రినేత్రురాలు, ఆస్వాదించేది, రాక్షసనాశం చేసేది, గొప్పఫలం కలది, దోషరహితశరీర, 
స్వేచ్చారూపధారిణి. రాత్రిస్వరూపిణి. అద్భుతరత్నకిరీటం కలది, ఆ[(శితుల బాధలను హరింబేది. 


కౌశికీ కర్షణీ రాత్రిప్రిదశార్తివినాశినీ | 

బహురూపా స్వరూపా చ విరూపా రూపవర్ణితా ॥ 1038 ॥ 
భక్తార్తిశమనీ భవ్యా భవతాపవినాశినీ । 

నిర్గ్ణుణా నిత్యవిభవా నిన్సారా నిరపత్రపా ॥ 104 ॥ 
తపస్వినీ సామగీతిర్భవాంకనిలయాలయా | 

దీక్షా విద్యాధరీ దీప్తా మహేగ్టవినిపాతినీ 1 105 ॥ 
సర్వాతిశాయినీ విశ్వా సర్వసిద్ధిప్రదాయినీ | 
సర్వేశ్వరప్రియా భార్యా సముద్రాన్తరవాసినీ ॥ 106 ॥ 


1s కూర్మమహాపురాణం - పూర్వార్థం 


అకలంకా నిరాధారా నిత్యసిద్దా నిరామయా । 
కామధేనుర్చహద్ద్గర్భా ధీమతీ మోహనాశినీ ॥ 107 ॥ 


కౌశికి, కర్షణం చేసేది, రాత్రిరూప, దేవతల ఆర్తిని నశింపచేసేది, అనేక రూపాలు కలది, నిజరూపాన్ని 
కల్గినది, రూపం లేనిది, రూపాన్ని విడిచినది, భక్తులబాధలు పోగొట్టేది, భవ్యురాలు, సంసార తాపాన్ని నశింపచేసేది, 
గుణరహిత, శాశ్వతవైభవం కలది, సారం లేనిది, లజ్జ లేనిది, తపస్విని, సామగాన రూప, శంకరుని ఒడిలో 
నివసించేది, దీక్షితురాలు, విద్యలను ధరించినది, ప్రకాశించేది, మహేంద్రుని పదవీ భ్రష్టుని చేసేది, అన్నింటి 
నతిశయించునది, ప్రపంచరూప, సిద్దులన్నింటిని ఇచ్చేది, సర్వేశ్వరుని ప్రియమైన భార్య, సముద్రం మధ్యలో 
నివసించేది. కలంకం లేనిది, ఆధార రహిత, శాశ్వతసిద్ధి కల్గినది, రోగబాధ లేనిది, కోరికలను తీర్చే కామధేనువు, 
పెద్ద గర్భం కలది. బుద్ధిమంతురాలు, మోహాన్ని నశింపచేసేది. 


నిస్సంకల్పా నిరాతజ్కా వినయా వినయప్రియా । 
జ్వాలామాలాసహస్రాఢ్యా దేవదేవీ మనోమయీ ॥ 108 ॥ 


మహాభగవతీ భర్గా వాసుదేవసముద్భవా । 
మహేన్లోపేన్టభగినీ భక్తిగమ్యా పరావరా ॥ 109 ॥ 


జ్ఞానజ్జేయా జరాతీతా వేదాన్తవిషయా గతిః | 
దక్షిణా దహతీ దీర్జా సర్వభూతనమస్కృతా ॥ 110 ॥ 


యోగమాయా విభాగజ్ఞా మహామోహా గరీయసీ । 

సన్ధా సర్వసముద్భూతిరహ్మవృక్షా౭_(శ్రయా9_నతిః 1 111 ॥ 

బీజాజ్మురసముద్భూతిర్మహా శక్తిర్మహామతిః । 

క్షాన్తిః ప్రజ్ఞా చితిః సచ్చిన్మహాభోగీనశాయినీ | 112 ॥ 

సంకల్పరహిత, నిర్భయ, వినయస్వరూప, వినయం విషయంలో పీతి కలది. వేల అగ్నిజ్వాలలు హారముగా 
కలది, దేవులకు దేవి, మనోమయరూప, గొప్పపూజ్యురాలు, భర్షరూపిణి, వాసుదేవుని వల్ల జన్మించినది, మహేంద్రునికి 
విష్ణువుకి, సోదరి, భక్తితో చేరదగినది, పరావరురాలు, జ్ఞానం ద్వారా తెలియ తగినది, ముసలితనాని కతీత, 
వేదాంతగమ్య, దక్షిణ, దహించేది, పొడవైనది, ప్రాణులందరిచే నమస్మరింపబదేది, యోగమాయ, విభాగాలు 
తెలిసినది, మహామోహరూపిణి, మిక్కిలి గొప్పది, సంధ్యారూప, అంతటికి ఉత్పత్తిస్థానం, బ్రహ్మము అనే వృక్షము, 
సర్వులకు ఆశ్రయురాలు అందరిచేత నమస్మరింపబడేది. వీజాలకు అంకురాలకు జన్మస్థా నం, గొప్ప శక్తి రూప. 
గొప్ప బుద్ధి గలది. క్షమారూపిణి, స్వయం ప్రకాశ, ప్రజ్ఞ, చైతన్యము, సత్‌చిత్‌ రూపిణి, గొప్ప సర్పరాజుపై శయనించేది, 


వికృతిః శాజ్మరీ (శాస్తిః) శాన్తిర్గణగన్గ్థర్వసేవితా । 
వైశ్వానరీ మహాశాలా మహాసేనా గుహప్రియా ॥ 118 ॥ 


పన్నెండవ అధ్యాయం 113 


మహారాత్రిః శివానన్లా శచీ దుఃస్వప్ప్ననాళశినీ । 

ఇజ్యా పూజ్యా జగద్దాత్రీ దుర్వినేయా సురూపిణీ ॥ 1141 

తపస్వినీ సమాధిస్థా త్రినేత్రా దివి సంస్థితా । 

గుహామ్బికా గుణోత్పత్తిర్మహాపీఠా మరుత్సుతా ॥ 115 ॥ 

హవ్యవాహాన్తరాగాదిః హవ్యవాహసముద్భవా । 

జగద్యోనిర్దగన్నాతా జన్మమృత్యుజరాతిగా 11 116 | 

బుద్ధిర్మహాబుద్ధిమతీ పురుషాన్తరవాసినీ । 

తరస్వినీ సమాధిస్టా త్రినేత్రా దివిసంస్థితా ॥ 117 ॥ 

వికారరూపం కలది, శంకరుని భార్య, శాంతిస్వరూపురాలు, గణాలు గంధర్వులు సేవించే దేవి, అగ్ని 
హోత్రస్వరూప, గొప్పశాల, మహాసేన కల్గినది, కుమారస్వామికి ఇష్టురాలు, దీర్హరాత్రి, శివునికానందం కల్గించేది, 
శచీదేవి, చెడు కలలను నశింపచేసేది, యజ్ఞస్వరూపురాలు, పూజింపదగినది, జగత్తును ధరించేది, కష్టంగా 
పొందదగినది, మంచి రూపవతి, తపస్సు చేసేది, సమాధియందున్నది, మూడు కన్నులు గలది, స్వర్ణవాసిని, 
గుహుని తల్లి, గుణాల కుత్సత్తిస్థానం, మహాపీఠము కలది, వాయుపుత్రిక, అగ్నిశిఖల కాంతివంటి కాంతికలది, 
అగ్నిహోత్రుని నుండి జన్మించినది, ప్రపంచానికి కారణమైనది, లోకాలకు తల్లి, జననమరణములకు 
ముసలితనమునకు అతీత, బుద్దిరూప, మహాబుద్ది మంతురాలు, ప్రాణుల హృదయాల్లో ఉండేది. వేగం కల్గినది. 
సమాధిస్థితిలో ఉండేది. మూడు నేత్రాలు కలది. స్వర్గలోకంలో ఉందేది. 

సర్వేన్రియమనోమాతా సర్వభూతహృది స్థితా I 

సంసారతారిణీ విద్యా బ్రహ్మవాదిమనోలయా ॥ 118 ॥ 

బ్రహ్మాణీ బృహతీ బ్రాహ్మీ బ్రహ్మభూతా భవారణీ । 

హిరణ్మయీ మహారాత్రిః సంసారపరివర్తికా ॥ 119 ॥ 


సుమాలినీ సురూపా చ భావినీ హారిణీ ప్రభా । 

ఉన్మీలినీ సర్వసహా సర్వప్రత్యయసాక్షిణీ ॥ 120 ॥ 

సుసౌమ్యా చన్లవదనా తాబ్దవాసక్తమానసా । 

సత్త్వశుద్ధికరీ శుద్ధిర్మలత్రయవినాశినీ ॥ 121 ॥ 

జగ(త్రియా జగన్యూర్తిస్రిమూర్తిరమృతా(శ్రయా । 

నిరాశ్రయా నిరాహారా నిరంకుశపదోద్భవా ॥ 122 ॥ 

సర్వేంద్రియాలకు, మనస్సుకు తల్లి, సర్వప్రాణి హృదయాల్లో ఉన్నది, సంసారంనుండి తరింపచేసే విద్య. 
బ్రహ్మవాదుల మనస్సులో లీనమై ఉండేది, బ్రహ్మకు భార్య, విస్తారమైనది, బ్రహ్మమయ, బ్రహ్మరూప, సంసారాన్ని 


hg కూర్మమహాపురాణం - పూర్వార్థం 


నశింపచేసేది, బంగారు రూపం కలది, మహారాతి, సంసారాన్ని పరివర్తింప చేసేది, మంచి మాలను ధరించినది, 
మంచి రూపవతి, భావించేది, సమస్తాన్ని హరించేది, కాంతి రూప, వికసించేది, అన్నిటిని సహించేది, సర్వ 
ప్రత్యయాలకు సాక్షిణి, మిక్కిలి సౌమ్యరూపం కలది, చంద్రానన. తాండవమందాసక్తికల మనసున్నది, సత్త్వ 
శుద్దిని కల్పిస్తుంది, శుద్దిస్వరూప, మలినత్రయాన్ని నశింపచేసేది, జగాలకు ప్రియమైనది, ప్రపంచఆకారం కలది, 
మూడు మూర్తులు కలది, అమృతానికాశ్రయ, ఆధారం లేనిది, ఆహారం లేనిది, నిరంకుశమైన స్థానం ఉత్పత్తిగా 
కలది. 

చన్దహస్తా విచిత్రాజ్లీ ప్రగ్విణీ పద్మధారిణీ । 

పరావరవిధానజ్ఞా మహాపురుషపూర్వజా ॥ 123 ॥ 

విశ్వేశ్వర ప్రియా విద్యుద్విద్యుజ్జిహ్వా జితశ్రమా । 

విద్యామయీ సహస్రాక్షీ సహస్రవదనాత్మజా ॥ 124 ॥ 

సహస్రరళ్ళిః సత్త్వస్థా మహేశ్వరపదాశ్రయా I 

క్షాలినీ మృణ్మయీ వ్యాప్తా తైజసీ పద్మబోధికా 1 125 ॥ 

మహామాయా(శ్రయా మాన్యా మహాదేవమనోరమా । 

వ్యోమలక్ష్మీః సింహరథా చేకితానాల_ మితప్రభా ॥ 126 ॥ 


వీరేశ్వరీ విమానస్థా విశోకా శోకనాశినీ | 
అనాహతా కుణ్బలిసీ నలినీ పద్మభాసినీ 1 1271 


చంద్రుని హస్తంలో ధరించింది. విచిత్రశరీరం కలది, పుప్పహారాన్ని ధరించింది, కమలాన్ని ధరించింది, 
హెచ్చుతగ్గులను ఎరిగినది, మహాపురుషునికి పూర్వమే పుట్టింది, విశ్వేశ్వరుని ప్రియురాలు, మెరుపు తీగ, విద్యుత్తే 
నాలుకగా కలది, (శ్రమను జయించింది, విద్యాస్వరూప, వేయి కన్నులు, వేయి ముఖాలు కలది. స్వయంగా 
జన్మనందినది, వేయి కిరణాలు కలది, సత్త్వంలో ఉన్నది, మహేశ్వరస్థానా న్నాశయించినది, క్షాళన చెసేది; 
మృత్తికామయ, వ్యాపించినది, తేజోమయ, పద్మాలను వికసింప చేసేది, మహామాయ నా(శయించినది, పూజ్యూరాలు, 
మహాదేవుని మనోరంజని, ఆకాశలక్ష్మి, సింహవాహన, అధికమైన జ్ఞానం కలది, గొప్ప కాంతి కలది, వీరేశ్వరి, 
విమానమందుండేది. శోకం లేనిది. శోకాన్ని నశింప చేసేది, కొట్టబడనిది, కుండలిని, కమలం కలది. పద్మంవలె 
(ప్రకాశించేది. 

సదానన్నా సదా కీర్తిః సర్వభూతాశ్రయస్థితా । 

వాగ్దేవతా బ్రహ్మకలా కలాతీతా కలారణీ ॥ 128 ॥ 

బ్రహ్మశ్రీర్చహ్మహృదయా బ్రహ్మవిష్ణుశివప్రియా । 

వ్యోమశక్తిః క్రియాశక్తిర్ణా నశక్తిః పరాగతిః ॥ 129 ॥ 

ఇ 


పన్నెండవ అధ్యాయం 115 


క్షోభికా బన్ధికా భేద్యా భేదాభేదవివర్ణితా I 

అభిన్నా భిన్నసంస్థానా వశినీ వంశహారిణీ ॥ 1830 ॥ 

గుహ్యశక్తి ర్లుణాతీతా సర్వదా సర్వతో ముఖీ । 

భగినీ భగవత్సత్నీ సకలా కాలహారిణీ ॥ 181 ॥ 

సర్వవిత్‌ సర్వతో భద్రా గుహ్వాతీతా గుహావలిః । 

ప్రక్రియా యోగమాతా చ గజ్లా విశ్వేశ్వరేశ్వరీ ॥ 132 ॥ 

ఎల్లప్పుడు ఆనందంతో ఉండేది, శాశ్వతమైన కీర్తి గలది, సర్వప్రాణులకు ఆశ్రయస్థానము, వాగ్రూప 
దేవత, బ్రహ్మం యొక్క కళ, కళల కతీత, కళలకు మూలస్థానము, (బ్రహ్మ యొక్క సంపద, బ్రహ్మహృదయంలో 
ఉన్నది. బ్రహ్మవిష్ణు శివుల కిష్టమైనది, ఆకాశశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిరూప, సర్వోత్తమమైన ప్రాప్యస్థానం, క్షోభను 
కల్గించేది, బంధించేది, భిన్నరూపములు కలది. ఖేదాభేదాలు వదిలినది. భిన్నం కానిది, భిన్నసంస్థానము కలది. 
వశమందున్నది, వంశాన్ని హరించేది, రహస్యశక్తి, గుణత్రయాతీత, అన్నింటి నిచ్చేది. అన్నివైపుల ముఖం కలది, 
ఐశ్వర్యయుక్త, భగవంతుని భార్య, కళాయుక్త, కాలుని హరించేది. విషయాలన్నీ తెలిసినది. అంతటా భద్రత 
కలది. రహస్యాలకతీత, గుహల సమూహం, (ప్రకృష్ణ క్రియ, యోగమాత, గంగారూపిణి, విశ్వేశ్వరునిపల్ని, 


కలిలా కపిలా కాన్తా కమలాభా కలాన్తరా । 

పుణ్యా పుష్కరిణీ భోక్రీ పురన్దరపురస్సరా ॥ 138 ॥ 
పోషిణీ పరమైశ్యర్యభూతిదా భూతిభూషణా । 
పజ్బు(బ్రహ్మసముతృత్తిః పరమార్ధార్థవిగ్రహా 11 184 1 
ధర్మోదయా భానుమతీ యోగిజ్టేయా మనోజవా । 
మనోరమా మనోరక్షా తాపసీ వేదరూపిణీ ॥ 135 ॥ 


వేదశక్తి ర్వేదమాతా వేదవిద్యాప్రకాశినీ । 
యోగేశ్వరేశ్వరీ మాతా మహాశక్తిర్మనోమయీ ॥ 186 ॥ 
విశ్వావస్థా వియన్మూర్తిర్విద్యున్మాలా విహాయసీ । 

కిన్నరీ సురభీ విద్యా నన్దినీ నన్టివల్లభా 1 187 ॥ 
భారతీ పరమానన్నా పరాపరవిఖేదికా । 
సర్వప్రహరణోపేతా కామ్యా కామేశ్వరేశ్వరీ 1 138 ॥ 


సమూహరూప, కపిలవర్ణం కలది. అందమైనది, పద్మం వంటి కాంతి కలది, కళల విశేషం కల్గినది. 
పుణ్యాత్మురాలు, తామర పువ్వును దాల్చినది, భుజించేది, ఇంద్రునికి ముందుండేది, పోషించేది, గొప్ప ఐశ్వర్యాన్నిచ్చేది, 
భూతిని అలంకారం చేసుకున్నది, పంచ(బ్రహ్మలకు ఉత్పత్తిస్థానం, పరమార్థభూత, అర్ధశరీరం కలది, ధర్మోదయం 
కలది, కాంతిమంతమైనది. యోగులు గుర్తింప దగినది, మనస్సువంటి వేగం కలది, మనస్సును రంజింపచేసేది, 


146 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


మనస్సును రక్షించేది తపస్సునాచరించేది, వేదస్వరూపిణి, వేదాల శక్తి, వేదాలకు మాత, వేదవిద్యను (ప్రకాశింపచేసేది. 
యోగేశ్వరులకు ప్రభ్వి, జనని, గొప్పశక్తి, మనోమయి, విశ్వానికి అధిష్టానం, ఆకాశరూపిణి, మెరుపులమాల, 
వ్యాపించి ఉండేది. కిన్నరి, సురభి, విద్యాదేవత, నందిని, నందికి ప్రేమ పాత్రురాలు, భారతి, మహానందరూప, 
పర-అపరలను భేదించి చూపేది. అన్ని ఆయుధాలు కలది. కోరదగినది, కామేశ్వరునికి ప్ని 


అచిన్యా9_నన్తవిభవా భూలేఖా కనకప్రభా | 
కూష్మాణ్జీ ధనరత్నాధ్యా సుగన్గా గన్థదాయినీ ॥ 189 ॥ 


త్రివిక్రమపదోద్భూతా ధనుష్పాణిః శివోదయా | 
సుదుర్లభా ధనాధ్యక్షా ధన్యా పిజ్జలలోచనా 1 1401 


శాన్తిః ప్రభావతీ దీప్తిః పజ్మజాయతలోచనా । 

ఆద్యా భూః కమలోద్భూతా గవాం మాతా రణప్రియా ॥ 141॥ 
స(త్రియా గిరిశా శుద్ధిః నిత్యపుష్టా నిరన్తరా । 

దుర్గా కాత్యాయనీ చజ్లీ చర్చితాజ్లీ సువిగ్రహా ॥ 142 ॥ 
హిరణ్యవర్గా జగతీ జగద్యన్రప్రవర్తికా | 

మందరాద్రినివాసా చ గరహా స్వర్ణమాలినీ ॥ 148 ॥ 


ఆలోచన కందనిది, అనంతవైభవం కలది. భూరేఖవంటిది. బంగారం వంటి కాంతి కలది. కూష్మాండ 
రూపిణి, ధనరత్నాలతో సంపన్నురాలు, మంచి పరిమళం కలది. పరిమళాన్నిచ్చేది, త్రివిక్రముని పాదోద్భవ, చేత 
ధనువు కలది, మంగళకరమైన ఉదయం కలది, అతికష్టంగా పొంద దగినది, ధనానికధికారిణి, ధన్యురాలు, 
పింగలవర్ణం గల కన్నులు గలది. శాంతిరూప, కాంతిమతి, తేజోరూప, పద్మంవలె విశాలనేత్రాలు కలది, ప్రథమ 
స్థానం, కమత నుండి జనించినది, గోవులకు తల్లి, యుద్ధప్రీతి కలది, మంచి అనువ్రానమున్నది. పర్వత మందు 
పదక గలది, శుద్ధిరూప, ఎల్లపుడు పుష్టి కల్గినది, ఖేదం లేనిది, దుర్గ, కాత్యాయని, చండి, అలంకృతశరీర, మంచి 
విగ్రహ మున్నది" బంగారంవంటి వర్ణం కి లోకస్వరూప, జగమనే యంత్రాన్ని నడిపేది, మందర పర్వత 
వాసిని, విషమును హరించేది, సువర్ణమాలాధారిజి. 

రత్నమాలా రత్నగర్భా పుష్టిర్విశ్వప్రమాథినీ I 

పద్మనాభా పద్మనిభా నిత్యరుష్టా 9_మృతోద్భవా 1 1441 

ధున్వతీ దుష్ప్రకమ్బా చ సూర్యమాతా దృషద్వతే | 

హేగ్టభగినీ సౌమ్యా వరేణ్యా వరదాయికా ॥ 145 ॥ 
కల్యాణీ కమలావాసా పబ్బుచూడా వరప్రదా । 
వాచ్యా౭_మరేశ్వరీ విద్యా దుర్ద్ణయా దురతిక్రమా ॥ 146 ॥ 


పన్నెండవ అధ్యాయం 117 
కాలరాత్రిర్మహావేగా వీరభద్రప్రియా హితా । 
భద్రకాలీ జగన్మాతా భక్తానాం భద్రదాయినీ | 147 ॥ 


కరాలా పింగలాకారా కామభేదా మహాస్వనా । 
యశస్వినీ యశోదా చ షడధ్వపరివర్తికా ॥ 148 ॥ 


రత్నాల మాల ధరించినది. రత్నాలు గర్భంలో కలది. బలాన్నిచ్చేది. విశ్వాన్ని నిగ్రహించేది. నాభి యందు 
కమలం కలది. పద్మంవంటి కాంతి కలది. నిత్యకోపి, అమృతం నుండి జన్మించినది, కంపింపచేసేది. ఇతరులచేత 
కంపింప చేయరానిది, సూర్యునితల్లి, దృషద్వతి, మహేంద్రుని సోదరి, సాధుస్వభావ, (శ్రేష్టురాలు, వరాల నిచ్చేది, 
మంగళ రూప, కమలవాసిని, అయిదు శిఖలు గలది. వరాల నిచ్చేది, వర్గ్య్వురాలు, దేవతల ప్రభ్వి, విద్యారూప, 
జయింప వీలుకానిది. అతిక్రమించరానిది, ప్రళయ రాత్రి, మహావేగవతి, వీరభద్రుని ఇష్టురాలు, హితురాలు, 
భద్రత కూర్చే కాళి, లోకమాత, భక్తులకు శుభాలను కూర్చేది, భయంకరరూపం కలది. పింగళవర్ణాకార, మన్యథభేదిని, 
గొప్పధ్వని కలది. కీర్తి కల్గినది. కీర్తినిచ్చేది, ఆరు యోగమార్లాలను అనుసరింప చేసేది. 


శంఖినీ పద్మినీ సాంఖ్యా సాంఖ్యయోగప్రవర్తికా । 
చైత్రా సంవత్సరారూఢా జగత్సమభూరణీ ధ్వజా ॥ 149 ॥ 


శుమ్ఫారిః ఖేచరీ స్వస్థా కమ్బుగ్రీవా కలిప్రియా । 
ఖగధ్వజా ఖగారూఢా వారాహీ పూగమాలినీ ॥ 150 ॥ 


ఐశ్వర్యపద్మనిలయా విరక్తా గరుడాసనా । 

జయన్తీ హృద్గుహాగమ్యా గహ్వరేష్టా గణాగ్రణీః ॥ 151 ॥ 

సంకల్పసిద్ద్ధా సామ్యస్థా సర్వవిజ్ఞానదాయినీ | 

కలిః కల్మనిహగ్రీ చ గుహ్యోపనిషదుత్తమా ॥ 152 ॥ 

నిష్టా దృష్టిః స్మృతిర్వాప్తిః పుష్టిస్తుష్టిః క్రియావత్‌ | 

విశ్వామరేశ్వరేశానా భుక్తిర్ముక్తిః శివా౭_మృతా ॥ 153 ॥ 

శంఖాన్ని ధరించినది, కమలం కలది, సాంఖ్యరూప, సాంఖ్యయోగాన్ని ప్రవర్తింప చేసేది, చైత్రరూప, 
సంవత్సరాన్నధిరోహించేది, లోకాలను పూర్ణం గావించేది, ధ్వజస్వరూపిణి, శుంభుడనే రాక్షసుని శత్రువు, ఆకాశచరి, 
స్వస్టురాలు, శంఖం వంటి కంఠం కలది, కలిపురుషునికిష్టురాలు, పక్షి ధ్వజంగా కలది, పక్షివాహన, వరాహరూప, 
పోకలమాల ధరించేది, ఐశ్వర్యరూపంలో ఉండే పద్మం నివాసంగా కల్గినది, విరక్తురాలు, గరుడవాహన, జయశీలిని, 
హృదయగుహాగమ్య, గుహయందు ఉండునది, గణానికి మొదట ఉండేది, సిద్ధసంకల్చ, సమభావస్థిత, 
సర్వవిజ్ఞానదాత్రి, కలిస్వరూపిణి, పాపహారి, రహస్యాలైన ఉపనిషత్తుల్లో పేర్కొన్న ఉత్తమురాలు, నిష్టగలది, జ్ఞానరూప, 
స్మృతి, వ్యాప్తి, పుష్టి, తుష్టి, అనుష్టాత్రి, ప్రపంచానికి, దేవేంద్రునికి అధికారిణి, భుక్తి ముక్తి కల్గించేది. మంగళ 
మూర్తి, అమృత స్వరూప. 


He కూర్మమహాపురాణం - పూర్వార్థం 


లోహితా సర్పమాలా చ భీషణీ వనమాలినీ । 
అనన్తశయనా9_నన్హా నరనారాయణోద్భవా ॥ 154 ॥ 


నృసింహీ దైత్యమథనీ శంఖచక్రగదాధరా । 
సంకర్షణీ సముత్పత్తిరమ్బికా పాదసంశ్రయా ॥ 155 ॥ 


మహాజ్వాలా మహామూర్తిః సుమూర్తిః సర్వకామధుక్‌ । 
శుభ్రా చ సుస్తనా గౌరీ ధర్మకామార్థమోక్షదా 1 1561 


'భూమధ్యనిలయా పూర్వా పురాణపురుషా౭_రణిః । 
మహావిభూతిదా మధ్యా సరోజనయనా సమా ॥ 157 ॥ 


అష్టాదశభుజా నాద్యా నీలోత్పలదలప్రభా । 
సర్వశక్యాసనారూఢా ధర్మాధర్మవివర్ణితా 1 158 ॥ 


ఎరుపురంగు కలది. సర్పమాల ధరించింది. భయంగొలేది. వనమాలా ధారిణి, అనంతుడు శయ్యగా 
కలది, నాశం లేనిది, నరనారాయణుల వల్ల జన్మించింది, నరసింహాకారం కలది, రాక్షసులను సంహరించేది, 
శంఖం చక్రం గదలను ధరించినది. శత్రుంజయ, జగత్తుకు మూలకారణం, మాత, తనపాదాలే లోకాశయాలుగా 
కలది. మహాజ్వాలారూప, గొప్ప ఆకారం కలది. చక్కని రూపం కలది. కోరికలన్నింటిని తీర్చేది, మలరహిత, 
సుందరస్తని, సూర్య సంబంధం కలది, ధర్మ, కామ, అర్థాలను, మోక్షాన్ని ఇచ్చేది, కనుబొమల మధ్య ఉండేది, 
ఆదిదేవత, పురాణపురుషునికి అరణి వంటిది, గొప్ప ఐశ్వర్యాన్నిచ్చేది, మధ్యస్థురాలు, కమలనేత్ర, సాటి లేనిది, 
పదునెన్నిది భుజాలు కల్గినది, పుట్టుకలేనిది, నల్లకలువ రేకువంటి కాంతిగలది, అన్నిశక్తులనే ఆసనాన్ని అధిరోహించేది, 
ధర్మాధర్మములను విడిచి పెట్టినది. 


వైరాగ్యజ్ఞాననిరతా నిరాలోకా నిరిన్చియా । 
విచిత్రగహనాధారా శాశ్వతస్థానవాసినీ ॥ 159 ॥ 


స్థానేశ్వరీ నిరానన్గా త్రిశూలవరధారిణీ । 
అశేషదేవతామూర్తిర్దేవతా వరదేవతా ॥ 160 ॥ 
గణామ్చికా గిరేః పుత్రీ నిశుమృవినిపాతినీ । 

అపర్ణా వర్ణరహితా |గ్రివర్ణా జీవసంభవా ॥ 161 ॥ 
అనన్తవర్థా నాన్యస్థా శంకరీ శాన్తమానసా | 

అగోత్రా గోమతీ గోప్రీ గుహ్యరూపా గుణోత్తరా ॥ 162 ॥ 
గార్గీర్ణవ్య ప్రియా గౌణీ గణేశ్వరనమస్కతా । 

సత్యభామా సత్యసన్గా త్రిసనా సన్థివర్ణితా ॥ 1683 ॥ 


పన్నెండవ అధ్యాయం 116 


వైరాగ్యరూపజ్ఞానమందాసక్త, కాంత్యతిశయ, ఇంద్రియాతీత, విచిత్రమైన గహనమాధారంగా కలది, 
శాశ్వతస్థానంలో ఉండేది, స్థానాలన్నింటికి ఈశ్వరి. ఆనందానికతీత. శ్రేష్టమైన త్రిశూలాన్ని ధరించింది, సమస్తదేవతా 
రూపిణి, దేవత, వరాలిచ్చే దేవత, దేవగణాలకు తల్లి, పర్వతపుత్రి, నిశుంభుని కూల్చినది, పత్రాన్నిసైతం ఆహారంగా 
గ్రహించనిది, ఏ రంగు లేనిది, మూడురంగులు కలది, ప్రాణులకు జన్మనిచ్చేది, ఎన్నో వర్ణాలు కల్గినది, ఇతరుల 
అధీనంలో లేనిది, శుభాలనిచ్చేది, ప్రశాంత మానస, వంశంలేనిది. గోవులు కలది, సంరక్షిణి, రహస్యమైన 
ఆకారం కలది, గుణాధిక, గోవురూపంలో ఉన్నది, వాక్కు పంచగవ్యప్రితి గలది, గుణత్రయసంబంధిని, గణపతిచే 
నమస్మరింపబడినది, సత్యభామారూపంలో ఉన్నది. సత్యప్రతిజ్ఞ కలది, మూడు సంధ్యల స్వరూప, విభాగం లేనిది 

సర్వవాదాశ్రయా సాంఖ్యా సాంఖ్యయోగసముద్భవా I 

అసంభఖ్యేయా౭_ప్రమేయాభఖ్యా శూన్యా శుద్ధకులోద్భవా 1 1641 

బిందునాదసముత్పత్తిః శమ్భువామా శశిప్రభా | 

పిశజ్ల్ఞా భేదరహితా మనోజ్ఞా మధుసూదనీ ॥ 165 ॥ 

మహాశ్రీః శ్రీసముత్పత్తిస్తమఃపారే ప్రతిష్టితా I 

త్రితత్త్వమాతా త్రివిధా సుసూక్ష్మపదసంశ్రయా ॥ 166 ॥ 

శాన్హాం_ భీతా మలాతీతా నిర్వికారా శివాశ్రయా । 

శివాఖ్యా చిత్తనిలయా శివజ్ఞానస్వరూపిణీ ॥ 167 ॥ 


దైత్యదానవనిర్మాథీ కాశ్యపీ కాలకర్ణికా । 
శాస్త్రయోనిః క్రియామూర్తిశ్చతుర్వర్గప్రదర్శికా ॥ 168 ॥ 


అన్ని వాదాల కాశయమైనది, జ్ఞానస్వరూపిణి, సాంఖ్యయోగం నుండి జన్మించింది, సంఖ్య కందనిది, 
తెలియరాని పరిమాణం కలది, శూన్యరూప, శుద్ధమైన కులంలో జన్మించింది, బిందునాదాని కుత్పత్తిన్ధానం, 
శివుని ఎడమభాగం కల్గినది, చంద్రుని కాంతివంటి కాంతి గలది, పిశంగవర్ణ, భేద రహిత, మనసుకు నచ్చేది. 
మధువనే రాక్షసుని చంపినది, మహాలక్ష్మి, సంపదల కుత్పత్తి స్థానం, తమస్సు కవతల ప్రతిష్టింపబడినది, 
తత్త్వత్రయానికి తల్లి, మూడు విధాలైనది. అతిసూక్ష్మ పదాల నాశ్రయించింది. శాంతచిత్త, నిర్భయ, మాలిన్యరహిత, 
వికారాలు లేనిది, శివాశ్రయం కల్గినది, శివ అనే పేరు గలది, చిత్తమే నిలయంగా కలది, శివజ్ఞాన స్వరూపిణి, 
దైత్యదానవులను మర్జించినది, భూదేవి, కాలానికి కర్ణిక, శాస్త్రాలకు మూలకారణం, క్రియా రూపిణి, నాలుగు 
వర్గలను చూపేది. 


నారాయణీ నరోత్పత్తిః కౌముదీ లిజ్లధారిణీ । 
కాముకీ కలితా భావా పరావరవిభూతిదా ॥ 169 ॥ 


పరాబ్ఞజాతమహిమా బడబా వామలోచనా । 
సుభద్రా దేవకీ సీతా వేదవేదాంగపారగా ॥ 170 ॥ 


120 కూర్మమహాపురాణం - పూర్వార్థం 
మనస్వినీ మన్యుమాతా మహామన్యుసముద్భవా | 
అమన్యురమృతాస్వాదా పురుహూతా పురుష్టుతా ॥ 171 ॥ 
అశోచ్యా భిన్నవిషయా హిరణ్యరజత ప్రియా | 
హిరణ్యరజనీ హైమా హేమాభరణభూషితా ॥ 172 ॥ 
విభ్రాజమానా దుర్‌జ్లేయా జ్యోతిష్టోమఫల ప్రదా 1 
మహానిద్రాసముద్భూతిరనిద్రా సత్యదేవతా ॥ 178 ॥ 
నారాయణసంబంధిని, మనుష్యుల కుత్పత్తిస్తానం, వెన్నెల, లింగాన్ని ధరించేది. కోర్కెలు కలది, భావాలు 
లేనిది, పర అవర అనే విభూతులొసగేది. పరాంగంవల్ల కలిగిన మహిమ కలది, అశ్వరూపం కలది, 
సుందరనేత్రాలున్నది, మంచి భద్రములున్నది. దేవకి, సీత, వేదవేదాంగాలలో నిష్టాతురాలు, అభిమానవతి, మన్యువు 
తల్లి. మహామన్యువునుండి జన్మించినది దుఃఖం లేనిది, అమృతమాస్వాదించేది. యజ్ఞాల్లో ఆహ్వానింపబడేది. 
స్తోత్రం చేయబడేది, దుఃఖింపతగనిది, విభిన్న విషయాలు కలది, వెండిబంగారాలను ఇష్టపడేది, బంగారాన్ని 
రంజింప చేసేది, బంగారు రంగు కలది, సువర్ణాభరణాలంకృత, మిక్కిలి ప్రకాళించేది, తెలియుటకు కష్టసాధ్య. 
జ్యోతిష్టోమయజ్ఞఫలప్రదాత్రి, గొప్పనిద్రకు జన్మకారణమైనది, నిద్రలేనిది, సత్యమైన దేవత, 

దీర్చా కకుద్మినీ హృద్యా శాన్తిదా శాన్తివర్ధినీ । 

లక్ష్మ్యాదిశక్తిజననీ శక్తిచక్రప్రవర్తికా ॥ 174॥ 

త్రిశక్తిజననీ జన్యా కరణీ షడూర్మిపరివర్ణితా । 

సుధౌతా కర్మకరణీ యుగాన్తదహనాత్నికా ॥ 175 ॥ 


సంకర్షణీ జగద్దాత్రీ కామయోనిః కిరీటినీ । 

ఐసీ తైలోక్యనమితా వైష్ణవీ పరమేశ్వరీ 1176 
ప్రద్యుమ్నదయితా దాత్రీ యుగ్మదృష్టిస్రిలోచనా | 
మదోత్మటా హంసగతిః ప్రచణ్డా చబ్జవిక్రమా ॥ 177 ॥ 
వృషావేశా వియన్మాతా విన్ధ్వపర్వతవాసిసీ | 
హిమవన్మేరునిలయా కైలాసగిరివాసినీ 1 178 ॥ 


పొడగరి, రాజచిహ్నాలున్నది. మనసుకు నచ్చేది. శాంతిదాత్రి, శాంతిని పెంపొందించేది, లక్ష్మి మొదలైన 
శక్తులకు తల్లి. శక్తిచక్రాన్ని ప్రవర్తింపచేసేది. మూడుశక్తులకు తల్లి. పుట్టుక కలది. ఆరు విధాలైన ఊర్ముల నుండి 
విడువబడినది, బాగా శుభ్రమైనది, కర్మలను చేసేది, ప్రలయాగ్ని స్వరూప, శత్రుంజయ, లోకాలను ధరించేది, 
కోరికలకు కారణభూత, కిరీటం కలది, ఇంద్రసంబంధం కలది, ముల్లోకాల నమస్కారాన్ని పొందేది, విష్ణుసంబంధం 
కలది, పరమేశ్వరి, (ప్రద్యుమ్బునికి ప్రియురాలు, దానం చేసేది, జంట చూపులు కలది, మూడు కన్నులున్నది, 


పన్నెండవ అధ్యాయం 121 


మదం అధికంగా కలది, హంసగమన, తీక్టస్వభావ, తీవ్రపరాక్రమవతి. వృషభాన్నావేశించినది, ఆకాశానికి జనని, 
వింధ్యపర్వతంలో నివసించేది, హిమాలయ మేరుపర్వతాల్లో నివాసం కలది, కైలాసపర్వతంలో నివసించేది. 


చాణూరహనృతనయా నీతిజ్ఞా కామరూపిణీ | 
వేదవిద్యా వ్రతస్నాతా బ్రహ్మశైలనివాసినీ 1 179 ॥ 


వీరభద్రప్రజా వీరా మహాకామసముద్భవా । 
విద్యాధర ప్రియా సిద్ధా విద్యాధరనిరాకృతి: 1 180 ॥ 


ఆప్యాయనీ హరన్తీ చ పావనీ పోషణీ కలా । 
మాతృకా మన్మథోద్భూతా వారిజా వాహన ప్రియా ॥ 181 ॥ 


కరీషిణీ సుధావాణీ వీణావాదనతత్సరా । 
సేవితా సేవికా సేవ్యా సినీవాలీ గరుత్మతీ ॥ 182 ॥ 


అరున్గ్ధతీ హిరణ్యాక్తీ మృగాజ్కా మానదాయినీ । 
వసుప్రదా వసుమతీ వసోర్థారా వసున్ధరా ॥ 1838 ॥ 


చాణూరుని చంపినవాని కూతురు, నీతిశాస్త్రం తెలిసినది, స్వేచ్చా రూపాన్ని ధరించేది, వేదవిద్య 
అవబృథస్నానమాచరించినది. బ్రహ్మపర్వతవాసిని, వీరభద్రుడు పుత్రుడుగా కలది. వీరురాలు, గొప్ప కామాని 
కుత్పత్తిన్థానం, విద్యాధరులకు ప్రియమైనది, సిద్దురాలు, విద్యాధరుల నిరాకరింప గలది, ప్రీతి కారిణి, హరించేది, 
పావని, పోషణ, కళారూప, మాతృక, మన్మథుని నుండి పుట్టినది, జలంనుండి జన్మించినది, వాహనమందు ప్రీతి 
కలది, కరీషాన్ని(ఆవుపేడను) ధరించేది, అమృతం వంటి మాటలు కలది, వీణా వాదనలో ఆసక్తి కలది, సేవింప 
బడేది, సేవించేది, సేవింపదగినది. చంద్రకళకల్లిన అమావాస్య, రెక్కలు కలది, అరుంధతి, బంగారు కన్నులు 
గలది, మృగం గుర్తుగా కలది, గౌరవ మిచ్చేది, ధనాన్ని కలిగించేది, ఐశ్యర్యం కలది, బంగారపు ధార, బంగారాన్ని 
ధరించేది (భూమి), 


ధారాధరా వరారోహా వరావాససహస్రదా । 

శ్రీఫలా శ్రీమతీ శ్రీశా శ్రీనివాసా శివప్రియా ॥ 184 ॥ 
శ్రీధరా శ్రీకరీ కల్యా శ్రీధరార్థశరీరిణీ । 

అనన్తదృష్టిరక్షుద్రా ధాత్రీశా ధనదప్రియా ॥ 185 ॥ 
నిహన్రీ దబైత్యసంఘానాం సింహికా సింహవాహనా । 
సువర్చలా చ సుశ్రోణీ సుకీర్తిశ్చిన్నసంశయా ॥ 186 ॥ 
రసజ్ఞా రసదా రామా లేలిహానా౭_మృతగస్రవా । 

నిత్యోదితా స్వయంజ్యోతిరుత్సుకాల_మృతజీవనా ॥ 187 ॥ 


(52 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


వ(జ్రదణ్ఞా వజచిహ్నా వైదేహీ వజవిగ్రహా | 

మజ్జల్యా మజ్ఞలా మాలా నిర్మలా మలహారిణీ ॥ 188 ॥ 

ధారలను ధరించే మేఘము, శ్రేష్టమైన ఊరువులు కలది, వేలకొద్ది ఉన్నతాశ్రయాల నిచ్చేది, సంపద 
ఫలంగా కలది, సంపన్న సంపదకు ప్రఖ్చి, శ్రీనివాసం, శివునికి కిష్టమైనది, శ్రీని ధరించేది, సంపదను కల్గించేది, 
శుభాన్నిచ్చేది, శ్రీధరుని అర్ధశరీర, అనంత దృష్టులు కలది, క్షుద్రత్వం లేనిది, భూమికి అధికారిణి, కుబేరునికి 
ప్రియమైనది, రక్కసి మూకల నణచేది, సింహవాహన, సింహరూపిణి, మంచితేజస్విని, అందమైన పిరుదులు 
కలది, మంచి కీర్తి కలది, సంశయాలు లేనిది, రసము నెరిగినది, రసము నిచ్చునది, అందమైనది, ఆస్వాదించేది, 
అమృతాన్ని ప్రవించేది, ఎల్లపుడు ఉదయించేది, స్వయంగా జ్యోతిఃస్వరూప, ఉత్సాహవతి. మృతులను జీవింపచేసేది, 
వజ్రదండం కలది, వజ్రమే చిహ్నంగా కలది, వైదేహి, వజ్రశరీర, మంగళార్హ మంగళరూప, మాలారూపిణి, 
నిర్మలమైనది, మాలిన్యాన్ని తొలగించేది. 

గాన్టర్వీ గారుడీ చాన్టీ కమ్పలాశ్వతర ప్రియా । 

సౌదామినీ జనానన్లా భ్రుకుటీకుటిలాననా ॥ 189 ॥ 

కర్ణికారకరా కక్షా కంస ప్రాణాపహారిణీ । 

యుగన్థరా యుగావర్తా త్రిసన్హా హర్షవర్ధినీ ॥ 190 ॥ 


ప్రత్యక్షదేవతా దివ్యా దివ్యగన్థా దివః పరా | 

శక్రాసనగతా శాక్రీ సాధ్యా చారుశరాసనా ॥ 191 ॥ 

ఇష్టా విశిష్టా శిష్టేష్టా శిష్టాశిష్ట ప్రపూజితా | 

శతరూపా శతావర్తా వినతా సురభఖిః సురా ॥ 192 ॥ 

సురేన్హమాతా సుద్యుమ్నా సుషుమ్నా సూర్యసంస్థితా | 

సమీక్ష్యా సత్రతిష్టా చ నివృత్తి ర్జానపారగా ॥ 198 ॥ 

గంధర్వసంబంధం కలది, గరుడసంబంధం కలది, చంద్రునికి చెందింది, కంబలుడు, అశ్వతరుడను 
సర్పాలకు ఇష్టురాలు మెరుపుతీగ రూపం కలది, జనులకానందం కూర్చేది, బొమముడిచేత కుటిలమైన ముఖం 
కలది, కొండగోగు పూవును దాల్చినది, కక్షురాలు, కంసుని ప్రాణాలపహరించినది, యుగాలను ధరించేది, యుగాలను 
పరివర్తనం చేయగలది, త్రిసంధ్య, సంతోషాన్ని పెంచేది, ప్రత్యక్షదేవత, దివ్య, దివ్యగంధమలదినది, స్వర్గాధిక, 
ఇంద్రాసనమధిష్టించినది, ఇంద్రునికి సంబంధించినది, సాధనయోగ్య, దివ్య ధనువు దాల్చినది, ఇష్టురాలు, 
విశిష్టురాలు, శిష్టులకభీష్టురాలు. శిష్టాశిష్టులచే పూజలందుకొనేది, అనేక రూప, అనంతావర్తము కలది, వినత, 
సురభి, దేవత, దేవేంద్రుని తల్లి, మంచిశక్తి కలది, మంచిప్రకాశం గలది, సూర్య మండలాధిస్టిత, బాగా 
పరిశీలించుటతో తెలియవచ్చునది, గొప్ప ప్రతిష్ట గలది, నివృత్తి రూప, జ్ఞానాంతము చూచినది. 


పన్నెండవ అధ్యాయం 123 


ధర్మశాస్తార్ధ్థకుశలా ధర్మజ్ఞా ధర్మవాహనా । 

ధర్మాధర్మవినిర్మాత్రీ ధార్మికాణాం శివప్రదా | 194 ॥ 

ధర్మశక్తిరర్మమయీ విధర్మా విశ్వధర్శిణీ | 

ధర్మాన్తరా ధర్మమయీ ధర్మపూర్వా ధనావహా ॥ 195 ॥ 

ధర్మోపదేష్టీ ధర్మాత్మా ధర్మగమ్యా ధరాధరా । 

కాపాలీ శకలామూర్తిః కలాకలితవి[గ్రహా ॥ 196 ॥ 

సర్వశక్తివినిర్ముక్తా సర్వశక్యాశ్రయా(్రయా । 

సర్వా సర్వేశ్వరీ సూక్ష్మా సూక్ష్మజ్ఞానస్వరూపిణీ 1 197 ॥ 

ప్రధానపురుషేశేశా మహాదేవైకసాక్షిణీ । 

సదాశివా వియన్మూర్తిర్వేదమూర్తిరమూర్తికా ॥ 198 ॥ 

ఏవం నామ్నాం సహస్రేణ స్తుత్వా౭ సౌ హిమవాన్లిరిః | 

భూయః ప్రణమ్య భీతాత్మా ప్రోవాచేదం కృతాజ్ఞ్యలిః 1 199 ॥ 

ధర్మశా[స్రార్డాల్లో నేర్పరి. ధర్మజ్ఞ, ధర్మవాహన, ధర్మాధర్మ నిర్జారిణి, ధర్మస్వభావులకు శుభాలనిచ్చేది, 
ధర్మమే శక్తిగా కలది, ధర్మ స్వరూపిణి, ధర్మాతీత, విశ్వధర్మం గలది, ధర్మమందే వసించేది, ధర్మమయి, ధర్మపూర్వ 
ధనాన్నిచ్చేది, ధర్మాన్ని ఉపదేశించేది, ధర్మస్వభావ, ధర్మంవల్ల పొందదగినది, భూధర, కపాల ధారిణి, అంశావతార 
కళలు గల విగ్రహం కలది, సమస్తశక్తుల నుండి ముక్తురాలు, సర్వశక్తుల కాశ్రయమైనది, సమస్తస్వరూపురాలు, 
సమస్తానికి అధీశ్వరి, సూక్ష్మరూపిణి, సూక్ష్మ జ్ఞాన స్వరూప, ప్రధాన పురుషేశ్వరులకు (ప్రభురాలు, మహాదేవునికి 
ముఖ్యసాక్షిణి, సదాశివరూప, ఆకాశం శరీరంగా కలది, వేదస్వరూప, మూర్తిరహిత. 

ఈ విధంగా హిమవంతుడు వేయి నామాలతో స్తుతించి, మళ్లీ నమస్కరించి భయంతో చేతులు జోడించి 
ఇట్లన్నాడు. 

యదేతదైశ్వరం రూపం ఘోరం తే పరమేశ్వరి I 

భీతో౭_స్మి సాంప్రతం దృష్ట్వా రూపమన్యత్పదర్శయ ॥ 200 ॥ 

ఏవముకాం_థ సా దేవీ తేన శైలేన పార్వతీ / 

సంహృత్య దర్శయామాస స్వరూపమపరం పునః ॥ 201 ॥ 

ట్‌ పరమేశ్వరీ! భయంకరమైనది ఈశ్వరసంబంధి అయిన ఈ రూపాన్ని చూచి ఇప్పుడు భయపడినాను. 


అందువల్ల మరో రూపాన్ని చూపించు” అనగా ఆ హిమవంతుని అభిప్రాయం తెలిసి పార్వతీ దేవి ఆ రూపాన్ని 
ఉపసంహరించి తన మరొక రూపాన్ని మళ్ళీ ప్రదర్శించింది. 


(కో కూర్మమహాపురాణం - పూర్వార్థం 

నీలోత్సలదల ప్రఖ్యం నీలోత్పలసుగన్థి చ। 

ద్వినేత్రం ద్విభుజం సౌమ్యం నీలాలకవిభూషితమ్‌ 1 202 ॥ 

రక్తపాదామ్బుజతలం సురక్తకరపల్లవమ్‌ । 

శ్రీమద్విలాససద్వృత్తం లలాటతిలకోజ్ఞ్వలమ్‌ 1 203 1 

భూషితం చారు సర్వాజ్ఞభూషణైరతికోమలమ్‌ I 

దధానమురసా మాలాం విశాలాం హేమనిర్మితామ్‌ 1 204 n 

ఈషత్స్మితం సుబిమోష్టం నూపురారావసంయుతమ్‌ । 

ప్రసన్నవదనం దివ్యమనన్తమహిమాస్పదమ్‌ 1 205 ॥ 

తదీదృశం సమాలోక్య స్వరూపం శైలసత్తమః । 

భీతిం సన్యజ్య హృష్టాత్మా బభాషే పరమేశ్వరీమ్‌ ॥ 206 ॥ 

నల్లకలువరేకుల సామ్యం గలది, నల్లకలువ గంధంవంటి గంధం కలది, రెండు కన్నులు రెండు చేతులు 
కల్లినది, నల్లని ముంగురులు కల్లి ప్రసన్నమైన ముఖం కల్లినది, ఎర్రని పద్మంవంటి పాదాలు కలది. ఎర్రని 
చివురుటాకులవంటి చేతులుకల్లి సంపద్యుక్తమైన విలాసం, సద్వర్తనం కల్గినది, నుదుట తిలకం ప్రకాళిస్తున్నది, 
దేహమంతా అందమైన సొమ్ములలంకరించు కున్నది, మిక్కిలి సుకుమారి, విశాలమైన వక్ష్యస్థలంలో బంగారు 
హారాన్ని ధరించినది, చిరునవ్వు, దొండపండువంటి పెదవులుకలది, అందెలధ్వనితో కూడినది, నిర్మలమైన 
ముఖం కల్గినది, దేవతాసంబంధమై, అంతులేని మహిమల కాలవాలమైనది. ఈవిధమైన లక్షణాలున్న ఆ స్వరూపాన్ని 
చూచి పర్వతశ్రేష్టుడు సంతోషచిత్తుడై భయం వదలి ఆ పరమేశ్వరిని గూర్చి ఇట్లా పలికాడు. 

హిమవానువాచ :-హిమవంతుడు పలికాడు. 

అద్య మే సఫలం జన్మ అద్య మే సఫలం తపః । 

యన్మే సాక్షాత్త్వమవ్యక్తా ప్రపన్నా దృష్టిగోచరమ్‌ 1 207 ॥ 

త్వయా సృష్టం జగత్సర్వం ప్రధానాద్యం త్వయి స్థితమ్‌ 1 

త్వయ్యేవ లీయతే దేవి! త్వమేవ పరమా గతిః ॥ 208 ॥ 

వదన్తి కేచిత్వామేవ ప్రకృతిం ప్రకృతేః పరామ్‌ । 

అపరే పరమార్థజ్ఞాః శివేతి శివసంశ్రయాత్‌ ॥ 209 ॥ 

ఈ రోజు నా జన్మ సఫలమైనది. నాతపస్సు ఈ రోజు సఫలమైనది. అవ్యక్త స్వరూపవైన నీవు స్వయంగా 
నా దృష్టిగోచరమైనావు. నీవే ఈ లోకాన్ని సృష్టించావు. నీలోనే ఈ|ప్రధానం మొదలైన తత్త్వసమూహం నిలిచి 
ఉన్నది. ఓదేవీ! ఈ లోకం నీలోనే లీనమవుతుంది. నీవే మాకు పరమగతివి. కొందరు నిన్ను ప్రకృతి స్వరూపవని 
(ప్రకృతి కతీతురాలవని అంటారు, మరి కొందరు సత్యం తెలిసినవారు నిన్ను శివునాశ్రయించిన శివ అంటారు. 


పన్నెండవ అధ్యాయం 125 


త్వయి ప్రధానం పురుషో మహాన్‌ బ్రహ్మో తథేశ్వరః । 

అవిద్యా నియతిర్మాయా కలాద్యాః శతశో. భవన్‌ ॥ 210 ॥ 

త్వం హి సా పరమా శక్తిరనన్లా పరమేష్టినీ I 

సర్వభేదవినిర్ముక్తా సర్వభేదాశ్రయా(శ్రయా ॥ 211 ॥ 

త్వామధిష్టాయ యోగేశి మహాదేవో మహేశ్వరః । 

ప్రధానాద్యం జగత్సర్వం కరోతి వికరోతి చ ॥ 212 ॥ 

త్వయైవ సజ్ఞతో దేవః స్వాత్మానన్గం సమశ్చుతే । 

త్వమేవ పరమానన్గస్త్వమేవానన్గదాయినీ 1 213 ॥ 

త్వమక్షరం పరం వ్యోమ మహజ్బోతి ర్నిరజ్ఞానమ్‌ । 

శివం సర్వగతం సూక్ష్మం పరం బ్రహ్మ సనాతనమ్‌ ॥ 214 ॥ 

నీలోనే ప్రధానతత్త్వం, పురుషుడు, మహత్తు, బ్రహ్మ, ఈశ్వరుడు, అవిద్య, నియతి, మాయ, కళలు 
మొదలైనవి వందలకొలది ఏర్పడినవి. శ్రేష్టమైన శక్తివి నీవు. అంతం లేని పరమేష్టి రూపానివి. సర్వభేదాలు వదలిన 
దానవు. భేదానికాశ్రయాలైన వాని కన్నింటికి ఆశ్రయమైన దానవు. ఓయోగేశ్వరీ! నీ ఆధారంతోనే మహేశ్వరుడైన 
మహాదేవుడు ప్రధానతత్తం మొదలైన లోకాన్నంతటినీ సృష్టించును. వికారాలు కలిగించును. నీతో చేరిన ఆ 
దేవుడు తనలో ఆత్మానుభవానందాన్ని పొందుతున్నాడు. గొప్ప ఆనంద స్వరూపానివి నీవే. నీవే ఆనందాన్ని 
కలిగించే దానవు. నాశరహితమైన పరమాకాశ రూపానివి నీవు. వికారం లేని గొప్ప తేజోరూపము, మంగళకరమై 
అంతట వ్యాపించి ఉన్నదీ, సూక్ష్మరూపము అనాదిసిద్దమైన పరబ్రహ్మ స్వరూపానివీ అయి ఉన్నావు. 

త్వం శక్రః సర్వదేవానాం (బ్రహ్మో బ్రహ్మవిదామసి । 

వాయుర్చలవతాం దేవి! యోగినాం త్వం కుమారకః ॥ 215 ॥ 

నీవు దేవతలలో ఇం[ద్రుడవు. బ్రహ్మవిదులలో బ్రహ్మవు. ఓ దేవి! బలవంతుల్లో వాయువవు. యోగులలో 
కుమారకుడవు. 

బుషీణాజ్బ వసిష్టస్త్వం వ్యాసో వేదవిదామసి । 

సాంఖ్యానాం కపిలో దేవో రుద్రాణాం చాపి శజ్మరః ॥ 216 ॥ 

బుషుల్లో వశిష్ట్ణుడవు నీవే. వేదవిదుల్లో వ్యాసుడవు, సాంఖ్యుల్లో కపిలుడవు, రుద్రుల్లో శంకరుడవు నీవే. 


ఆదిత్యానాము పేన్దస్వం వసూనాం చైవ పావకః | 
వేదానాం సామవేదస్త్వం గాయత్రీ ఛన్దసామసి ॥ 217॥ 


అదితికుమారుల్లో ఉపేంద్రుడవు. వసువుల్లో అగ్నివి. వేదాల్లో సామవేదానివి. ఛందస్సుల్లో గాయత్రివి. 


126 కూర్మమహాపురాణం - పూర్వార్థం 
అధ్యాత్మవిద్యా విద్యానాం గతీనాం పరమా గతిః । 
మాయా త్వం సర్వశక్తీనాం కాలః కలయతామసి ॥ 218 ॥ 


నీవె విద్యల్లో ఆత్మవిద్యవు. పొందదగిన వారిలో సర్వోత్తమ ప్రాప్యానివి నీవు. శక్తులన్నింటిలో మాయవు. 
లెక్కించ దగిన వారిలో కాలానివి. 

ఓంకారః సర్వగుహ్యానాం వర్ణానాం చ ద్విజోత్తమః । 

ఆ(శ్రమాణాం గృహస్థస్త్వమీ శ్వరాణాం మహేశ్వరః 1 219 nu 

రహస్యాలన్నింటిలో ఓంకారానివి, వర్ణాల్లో బ్రాహ్మణుడవు. ఆశ్రమాల్లో గృహస్థాశ్రమానివి. ఈశ్వరుల్లో 
మహేశ్వరుడవు నీవే. 

పుంసాం త్వమేకః పురుషః సర్వభూతహృది స్థితః । 

సర్వోపనిషదాం దేవి గుహాాపనిషదుచ్యతే ॥ 220 ॥ 

నీవు పురుషుల్లో ముఖ్యపురుషుడవు, సర్వప్రాణి చిత్తాల్లో ఉన్నావు. ఓ దేవీ! అన్ని ఉపనిషత్తుల్లో రహస్య 
ఉపనిషత్తుగా చెప్పబడుతున్నావు. 

ఈశానశ్చాపి కల్పానాం యుగానాం కృతమేవ చ । 

ఆదిత్యః సర్వమార్గాణాం వాచాం దేవీ సరస్వతీ 1 221॥ 

కల్పాల్లో ఈశానకల్పం, యుగాల్లో కృతయుగం నీవే. సర్వమార్గాలకు సూర్యుడవు. వాక్కులలో సరస్వతీదేవివి 
నీవు. 

త్వం లక్ష్మీశ్చారురూపాణాం విష్ణుర్మాయావినామసి । 

అరున్ధతీ సతీనాం త్వం సుపర్ణః పతతామసి ॥ 222 ॥ 

నీవు అందమైన వారిలో లక్ష్మివి. మాయావుల్లో విష్ణువవు. పతివ్రతల్లో అరుంధతివి. పక్షుల్లో గరుత్మంతుడవు. 

సూక్తానాం పౌరుషం సూక్తం సామ జ్యేష్టజ్బు సామసు । 

సావిత్రీ చాపి జాప్యానాం యజుషాం శతరుద్రియమ్‌ ॥ 2283 ॥ 

వేదసూక్తాల్లో పురుషసూక్తానివి. సామవేదాల్లో జ్యేష్ట సామభాగానివి. జపించదగిన మంత్రాల్లో 
గాయత్రీమంత్రానివి. యజుర్వేదమంత్రాల్లో శతరుద్రియ భాగానివి. 

పర్వతానాం మహామేరురననో భోగినామపి । 

సర్వేషాం త్వం పరం బ్రహ్మ త్వన్మయం సర్వమేవ హి ॥ 224 ॥ 

పర్వతాల్లో గొప్పదైన మేరుపర్వతానివి ఏవ; సర్పాలలో ఆదిశేషుడవు. అన్నింటికి నీవె పరబ్రహ్మవు. 
సర్వం నీతోనే నిండి ఉన్నది. 


పన్నెండవ అధ్యాయం 127 


రూపం తవాశేషవికారహీనమగోచరం నిర్మలమేకరూపమ్‌ । 
అనాదిమధ్యాన్తమనన్తమాద్యం నమామి సత్యం తమసః పరస్తాత్‌ ॥ 225 ॥ 


నీ రూపం అన్నివిధాల వికారాలు లేనిది. మామూలుగా కనిపించనిది. నిర్మలము. అవయవరహితము. 
అఖండము. ఆదిమధ్యాంతాలు లేనిది. నాశరహితము. ఆదిభూత. సత్యస్వరూప. తమోగుణ దూరమైన ఆ రూపానికి 
నమస్మారము. 

యదేవ పశ్యన్తి జగత్రసూతిం వేదాన్త విజ్ఞానవినిశ్చితార్థాః । 

ఆనన్హమాత్రం ప్రణవాభిధానం తదేవ రూపం శరణం ప్రపద్యే 1 226 ॥ 

వేదాంతవిజ్ఞానంలో నిశ్చయబుద్ది కల పండితులు దేనిని లోకోత్పత్తికారణంగా దర్శిస్తున్నారో కేవలానంద 
రూప ఓంకార వాచ్యమైన ఆ రూపాన్ని శరణు పొందుతున్నాను. 

అశేషభూతాన్తరసన్నివిష్టం ప్రధానపుంయోగవియోగహేతుమ్‌ । 

తేజోమయం జన్మవినాశహీనం ప్రాణాభిధానం ప్రణతో9 స్మి రూపమ్‌ ॥ 227 ॥ 

సర్వప్రాణులలో వ్యాపించినది. ప్రధాన తత్త్వము. పురుషుని సంయోగ వియోగాలకు కారణమైనది. 

ప్రకాశంతో నిండి ఉన్నది. జననమరణాలులేనిది. ప్రాణశబ్దవాచ్యమైన నీ రూపానికి నమస్కరిస్తున్నాను. 

ఆద్యన్తహీనం జగదాత్మరూపం విభిన్నసంస్థం ప్రకృతేః పరస్తాత్‌ । 

కూటస్థమవ్యక్తవపుస్తథైవ నమామి రూపం పురుషాభిధానమ్‌ ॥ 228 ॥ 

ఆద్యంతాలు లేనిది, లోకాలకాత్మ రూపమైనది. విలక్షణమై ప్రకృతికతీతమైనది. మూల భూతం. శరీరం 
స్పష్టంగా తెలియరానిది. పురుషశబ్దవాచ్యమైన నీ రూపానికి నమస్మరిస్తున్నాను. 

సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వత్రగం జన్మవినాశహీనమ్‌ | 

సూక్ష్మం విచిత్రం త్రిగుణం ప్రధానం నతో౭_స్మి తే రూపమరూపభేదమ్‌ ॥ 229 ॥ 


సర్వమున కాశ్రయ భూతం. లోకాలన్నింటిని సృజించేది. అన్నిచోట్ల వ్యాపించేది. జనన మరణాలు లేనిది. 
సూక్ష్మరూపం. ఆశ్చర్యకరం. గుణత్రయం ప్రధానంగా కలది. రూప భేదాలు లేని నీరూపానికి నమస్మరిస్తున్నాను. 

ఆద్యం మహాన్తం పురుషాభిధానం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజమ్‌ । 

ఐశ్వర్యవిజ్ఞానవిరోధధర్మైః సమన్వితం దేవి నతో9_స్మి రూపమ్‌ ॥ 280 ॥ 

మొదటిది, గొప్పది, పురుషనామం కలది, ప్రకృతిలో వ్యాపించి నిలిచి ఉన్నది, గుణత్రయ సమన్వితమైన 
ఆత్మ భీజంగా కలది, ఐశ్వర్యం విజ్ఞానం విరుద్ధ ధర్మాలనే వానితో కూడి ఉన్న నీ రూపానికి ఓదేవీ! నమస్కరిస్తున్నాను. 

ద్విసప్తలోకాత్మకమమ్బుసంస్థం విచిత్రభేదం పురుషైకనాథమ్‌ । 

అనేకభేదైరధివాసితం తే నతో౭ స్మి రూపం జగదబ్దసంజ్ఞమ్‌ 1 2831 n 


128 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


పదునాలుగు లోకాల స్వరూపం కలది, నీటిలో ఉన్నది. విచిత్ర భేదాలున్నది. పరమపురుషుడే నాథుడుగా 
కలది. అనేక భేదాలతో కూడినదియగు జగదండమనే సంజ్ఞ కల నీరూపానికి నమస్కరిస్తున్నాను. 


అశేషవేదాత్మకమేకమాద్యం త్వత్తేజసా9_9._ పూరితలోకభేదమ్‌ । 
త్రికాలహేతుం పరమేస్టిసంజ్ఞం నమామి రూపం రవిమణ్జలస్థమ్‌ ॥ 282 ॥ 


సర్వవేదస్వరూపం, కేవలము మొదటిది. నీతేజస్సు నిండిన లోకాల భేదాలు కలది. మూడు కాలాలకు 
కారణభూతం. పరమేష్టిసంజ్ఞ కల సూర్యమండలంలో నివసించే నీరూపానికి నమస్కరిస్తున్నాను. 

సహస్రమూర్థానమనన్త శక్తిం సహస్రబాహుం పురుషం పురాణమ్‌ । 

శయానమన్తఃసలిలే తవైవ నారాయణాఖ్యం ప్రణతో౭ స్మి రూపమ్‌ ॥ 288 ॥ 

వేయితలలతో అనంతమైన శక్తి వేయిభుజాలు కలిగిన పురాణపురుషుడవు. సముద్ర జలంలో శయనించిన 
నారాయణనామకమైన నీ రూపానికి ప్రణమిల్లుతున్నాను. 

దం్షా కరాళం త్రిదశాభివన్హ్యం యుగాన్తకాలానలకర్త లరూపషమ్‌ I 

అశేషభూతాణ్ణవినాశహేతుం నమామి రూపం తవ కాలసంజ్ఞమ్‌ 1 284 11 

కోరలతో భయంకరమైనది. దేవతలు పూజించేది. ప్రళయకాలాగిని పుట్టించేది. సమస్తవ్రాణి సహిత 
బ్రహ్మాండలయానికి కారణమైనది. కాల మనే పేరు గల నీరూపానికి నమస్కరిస్తున్నాను. 

ఫణాసహ(సేణ విరాజమానం భోగీన్టముఖ్ర్యైరపి పూజ్యమానమ్‌ । 

జనారనారూఢతనుం ప్రసుప్తం నతోల_స్మి రూపం తవ శేషసంజ్ఞమ్‌ 1 2835 ॥ 

వేయిపడగలతో (ప్రకాశిస్తూ ముఖ్యులైన సర్పరాజులతో పూజింపబడుతూ విష్ణువధిష్టించిన శరీరం కలదీ, 
అయిన నిద్రావస్థలో ఉన్న శేషుడనే పేరు గల నీరూపానికి నమస్కరిస్తున్నాను. 

అవ్యాహతైశ్వర్యమయుగ్మనేత్రం బ్రహ్మామృతానన్షరసజ్ఞమేకమ్‌ | 

యుగాన్తశేషం దిపి నృత్యమానం నతోల_స్మి రూపం తవ రుద్రసంజ్ఞమ్‌ 1 28611 

అంతులేని ఐశ్వర్యము. బేసికన్నులు కలది. పరబ్రహ్మామృతరసాస్వాదనంలోని రసాన్ని గుర్తించేది. 
అద్వితీయం, ప్రలయకాలంలో మిగిలి ఉండేది. ఆకాశంలో నర్తించే రుద్రనామక మైన నీరూపానికి నమస్కరిస్తున్నాను. 

ప్రహీణశోకం ప్రవిహీనరూపం సురాసురైరర్చితపాదపద్మమ్‌ । 

సుకోమలం దేవి విభాసి శుభ్రం నమామి తే రూపమిదం భవాని! ॥ 287 ॥ 

శోకము నశించినది. అగోచరాకారం కలది. దేవదానవులు పూజించే పాదపద్మములు కలది. సుకుమారమై 
(ప్రకాశించునది. ఓ భవానీ! స్వచ్చమైన నీరూపానికి నమస్కరిస్తున్నాను. 

ఓం నమస్తే అ స్తు మహాదేవి! నమస్తే పరమేశ్వరి! | 

నమో భగవతీశాని! శివాయై తే నమో నమః ॥ 2838 ॥ 


పన్నెండవ అధ్యాయం 129 


ఓ మహాదేవీ! పరమేశ్వరీ! నీకు నమస్కారము. భగవతీ, ఈశానపత్సీ, శివస్వరూపవైన నీకు నమస్కారము. 
త్వన్మయో౭_ హం త్వదాధారస్త్వమేవ చ గతిర్మమ | 

త్వామేవ శరణం యాస్యే ప్రసీద పరమేశ్వరి ॥ 289 ॥ 

నీకంటే నేనభిన్నుడను. నీవే నాకాధారము. నాకు నీవే దిక్కు ఓ పరమేశ్వరి! నిన్నే శరణు పొందుతున్నాను. 


మయా నాస్తి సమో లోకే దేవో వా దానవో9_పివా। 
జగన్నాతైవ మత్పుత్రీ సమూతా తపసా యతః ॥ 240 ॥ 


నాకు ప్రసన్నురాలవగుము. లోకంలో నాతో సమానుడు దేవతలలోకాని దానవుల్లో కాని లేడు. లోకమాతవైన 
నీవు తపస్సుచేత నాకు పుత్రికగా జన్మించినావు. 

ఏషా తవామ్మికే దేవి కిలాభూత్సితృకన్యకా । 

మేనాం_ శేషజగన్మాతురహో మే పుణ్యగౌరవమ్‌ 1 241 n 

ఓ అంబికా! ఈ మేనక సర్వలోకాలకు తల్లివెన నీ తండ్రికి పత్ని అయినది ఇది నా పుణ్యాల గొప్పతనము. 


పాహి మామమరేశాని మేనయా సహ సర్వదా । 
నమామి తవ పాదాబ్దం వ్రజామి శరణం శివమ్‌ ॥ 242 ॥ 


దేవతలకు ప్రభ్వివైన నీవు నాభార్య మేనకతో కూడ నన్ను కాపాడుము. నీపాదపద్మమునకు నమస్కరిస్తున్నాను. 
మంగళకరమైన ఆ పాదపద్మాన్ని శరణు పొందెదను. 


అహో మే సుమహద్భాగ్యం మహాదేవీసమాగమాత్‌ । 
ఆజ్ఞాపయ మహాదేవి! కిం కరిష్యామి శంకరి! ॥ 243 ॥ 


ఏతావదుక్వా వచనం తదా హిమగిరీశ్వరః । 
సంప్రేక్షమాణో గిరిజాం ప్రాజ్యలిః పార్మ్వగోత_ భవత్‌ | 244 ॥ 


మహాదేవివైన నిన్ను కలిసే అవకాశం కలగటం నా అదృష్టం. ఓదేవీ, శంకరపరల్నీ! నీకు నేనేమి చేయాలో 
ఆజ్ఞాపించు. పర్వతరాజైన హిమవంతు డిట్లా పలికి పార్వతిని చూస్తూ అంజలిబద్దుడై ప్రక్కన నిలిచినాడు. 


అథ సా తస్య వచనం నిశమ్య జగతో9_రణిః | 

సస్మితం ప్రాహ పితరం స్మృత్వా పశుపతిం పతిమ్‌ 1 245 ॥ 

లోకానికి అరణి వంటి పార్వతి హిమవంతుని వాక్యం విని మనసులో తన భర్త శివుని స్మరించి చిరునవ్వుతో 
తండ్రితో ఇట్లన్నది. 
శ్రీదేవ్యువాచ :-శ్రీదేవి పలికింది. 

శృణుష్వ చైతత్రథమం గుహ్యమీశ్వరగోచరమ్‌ । 

ఉపదేశం గిరిశ్రేష్ట సేవితం బ్రహ్మవాదిభిః 1 246 ॥ 


తగ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


పర్వత శ్రేష్ట్రమా! రహస్యమైనది, ఈశ్వర విషయకమైనది. బ్రహ్మవాదులైన వేదాంతులు సేవించే ఈ 
ఉపదేశాన్ని ముందుగా వినుము. 

యన్మే సాక్షాత్సరం రూపమైశ్వరం దృష్టమద్భుతమ్‌ । 

సర్వశక్తిసమాయుక్తమనన్తం ప్రేరకం పరమ్‌ ॥ 247 ॥ 

శాన్తః సమాహితమనాః మానాహజ్నార వర్ణితః । 

తన్నిష్టస్తత్సరో భూత్వా తదేవ శరణం ప్రజ ॥ 248 ॥ 

భ్యక్యా త్వనన్యయా తాత మద్భావం పరమాశ్రితః | 

సర్వయజ్ఞతపోదానైస్తదేవార్చయ సర్వదా ॥ 249 ॥ 

తదేవ మనసా పశ్య తద్య్యాయస్వ యజస్వ తత్‌ । 

మమోపదేశాత్సంసారం నాశయామి తవానఘ ॥ 250 ॥ 

అహం త్వాం పరయా భక్తా ఐశ్వరం యోగమాస్థితమ్‌ I 

సంసారసాగరాదస్మాదుద్ధరామ్యచిరేణ తు॥ 251 ॥ 

ఐశ్వరము, ఆశ్చర్యకరము, సర్వవిధ శక్తియుక్తము అంతం లేనిది (ప్రేరణ కలిగించే లోకాతీతమైన నా 
మహత్తర రూపాన్ని చూచావు. సావధాన మనస్ముడవై శాంతుడవై మానాహంకారాలు వదలి ఆ రూపమందే 
శ్రద్ధకలవాడవై అందులోనే నిమగ్నమై దాన్నే శరణు పొందుము. ఓ తండ్రీ ! అసాధారణభక్తితో శ్రేష్టమైన నా 
భావాన్ని పొంది, ఎల్లప్పుడు యజ్ఞాలు, తపస్సు, దానాలు మొదలైన వానితో ఆ రూపాన్నే పూజించు. దాన్నే 
మనస్సులో చూడు, ధ్యానించు. పూజించు. ఓ పుణ్యాత్ముడా! నా ఉపదేశంవల్ల న్స్‌ సంసారబంధాన్ని నశింప 
చేస్తాను. దృఢభక్తితో ఈశ్వరయోగాన్నవలంబించిన నిన్ను త్వరలోనే సంసారసముద్రంనుండి ఉద్ధరిస్తాను. 


ధ్యానేన కర్మయోగేన భక్త్యా జ్ఞానేన చైవ హి। 

ప్రాప్యాహం తే గిరిశ్రేష్ట! నాన్యథా కర్మకోటిభిః | 252 ॥ 

పర్వతరాజా! ధ్యాన కర్మ భక్తి జ్ఞాన యోగాలతో నేను నీకు పొంద శక్యురాలను. ఇతరవిధాల్లో కోట్లకొలది 
కర్మలతో కూడ అది అసాధ్యము. 

శ్రుతిస్మృత్యుదితం సమ్యక్కర్మ వర్ణాశ్రమాత్మకమ్‌ । 

అధ్యాత్మజ్ఞానసహితం ముక్తయే సతతం కురు ॥ 2538 ॥ 

వేదాల్లో ధర్మశాస్తాల్లో చెప్పిన వర్ణాశమసంబంధి కర్మను ఆత్మ జ్ఞానంతో చేర్చి మోక్షం కొరకు ఎల్లపుడు 
ఆచరింపుము. 

ధర్మాత్సంజాయతే భక్తిర్భక్యా సంప్రాప్యతే పరమ్‌ । 

శ్రుతిస్మృతిభ్యాముదితో ధర్మో యజ్ఞాదికో మతః ॥ 254 ॥ 


పన్నెండవ అధ్యాయం 131 

ధర్మంవల్ల భక్తిఏర్పడుతుంది. భక్తితో పరమాత్మ జ్ఞాన కలుగుతుంది. వేదాలు, ధర్మశాస్తాలు చెప్పిన 

యజ్లాదికమే ధర్మము 
[= 

నాన్యతో జాయతే ధర్మో వేదాద్ధర్మో హి నిర్బభౌ | 

తస్మాన్ముముక్షుర్ధర్మార్థీ మద్రూపం వేదమాశయేత్‌ ॥ 255 ॥ 

వేదంవల్ల ధర్మం ప్రకాశించింది. ఇతరాలవల్ల అది జరుగదు. అందువల్ల మోక్షార్థి ధర్మాన్ని కోరేవాడు నా 
రూపమైన వేదాన్ని ఆశ్రయించాలి. 

మమైవైషా పరా శక్తిర్వేదసంజ్ఞా పురాతనీ । 

బుగ్యజుఃసామరూపేణ సర్గాదౌ సంప్రవర్తతే 1 256 ॥ 

వేదసంజ్ఞకల ప్రాచీనమైన ఈ ఉత్కష్టశక్తి నాకు చెందిందే. బుక్‌ యజుః సామ అనే పేర్లతో సృష్టి 
ప్రారంభంలో ఈ శక్తి ప్రవర్తించినది. 

తేషామేవ చ గుప్యర్థం వేదానాం భగవానజః । 

బ్రాహ్మణాదీన్ససర్జాథ స్వేస్వే కర్మణ్యయోజయత్‌ ॥ 257 ॥ 

ఆ వేదాల రక్షణకే భగవంతుడైన బ్రహ్మ బ్రాహ్మణాదివర్ణాలను సృజించి వారిని తమతమ కర్మలలో 
నియమించినాడు. 

యే న కుర్వన్తి మద్ధర్మం తదర్థం బ్రహ్మనిర్మితాన్‌ । 

తేషామధస్థాన్నరకాంస్తామి స్రాదీనకల్పయత్‌ 1 258 ॥ 


నాధర్మాన్ని అనుష్టించనివారు బ్రహ్మచేత నిర్మింపబడిన అధోభాగంలో ఉన్న తామిస్రం మొదలైన 
నరకలోకాలను పొందుతారు. 


న చ వేదాదృతే కిళ్ళి చ్చాస్తం ధర్మాభిదాయకమ్‌ । 
యో౭_న్యత్ర రమతే సో౭_సౌ న సమ్మాష్యో ద్విజాతిభిః ॥ 259 ॥ 


వేదంకంటే భిన్నమైన ధర్మాన్ని బోధించే మరో శాస్త్రమేదీ లేదు. వేదాలకంటే ఇతర విషయాలలో ఆసక్తితో 
ప్రవర్తించే వానితో ద్విజులు మాట్లాడ తగదు. 


యాని శాస్తాణి దృశ్యన్తే లోకే౭_స్మిన్వివిధాని తు | 
(శ్రుతిస్మృతివిరుద్దాని నిష్టా తేషాం హి తామసీ ॥ 2601 
లోకంలో వేదాలకు శాస్త్రాలకు విరుద్దాలైన శాస్త్రాల ప్రధానలక్ష్యం తమోగుణానికి సంబంధించినది. 


కాపాలం భైరవం చైవ యామలం వామమార్హతమ్‌ I 
ఏవం విధాని చాన్యాని మోహనార్ధాని తాని తు ॥ 261 ॥ 


క కూర్మమహాపురాణం - పూర్వార్థం 

కాపాలం, భైరవం, యామలం, వామం, ఆర్హతము. ఇట్టివే మరికొన్ని ఇతర శాస్తసంప్రదాయాలు లోకాన్ని 
మోహింపచేయ ఉపయుక్తాలు. 

యే కుశాస్తాభియోగేన మోహయన్తీహ మానవాన్‌ । 

మయా సృష్టాని శా(స్తాణి మోహాయైిషాం భవాన్తరే 1 262 ॥ 

దుష్టశాస్తాల (ప్రచారంతో ఈలోకంలో మనుష్యులను మోహింప చేసేవారిని జన్మాంతరంలో మోహింప 
చేయటానికి ఈ తామసశాస్తాలను సృష్టించాను. 

వేదార్థవిత్తమైః కార్యం యత్మృతం కర్మ వైదికమ్‌ | 

తత్ర్రయత్నేన కుర్వన్తి మత్రియాస్తే హి యే నరాః ॥ 2683 ॥ 

వేదార్థం తెలిసిన శ్రెష్ణులు చేయదగిన వైదిక కర్మ చెప్పినారు. నాకిష్టులైన మనుజులు ప్రయత్నంతో దాన్ని 
అనుష్టిస్తున్నారు. 

వర్గానామనుకవ్పూర్దం మన్నియోగాద్విరాట్‌ స్వయమ్‌ । 

స్‌ థ 

స్వాయమ్మ్భువో మనుర్ధర్మాన్మునీనాం పూర్వముక్తవాన్‌ 1 264 ॥ 

చతుర్వర్థాల వారిని దయతో చూడటానికే విరాట్పురుషుదైన స్వాయంభువ మనువునా ఆజ్ఞవల్ల పూర్వం 
మునులకు ధర్మాలను బోధించాడు. 

(శ్రుత్వా చాన్యేత_పి మునయ స్తన్ముభాద్ధర్మముత్తమమ్‌ I 

చక్రుర్ధర్మప్రతిష్థార్ధం ధర్మశాస్తాణి చైవ హి ॥ 265 ॥ 

ఆయనవల్ల శ్రేష్టమైన ధర్మాన్ని విని ఇతరమునులు ధర్మ ప్రతిష్టాపనకు ధర్మశాస్త్రాలు రచించారు. 

తేషు చాన్తరితే ష్వేవం యుగాన్తేషు మహర్షయః | 

బ్రహ్మణో వచనాత్తాని కరిష్యన్తి యుగే యుగే ॥ 266 ॥ 

అవి ప్రలయకాలంలో లుప్తంకాగా బ్రహ్మ వచనాన్ననుసరించి మహర్షులు ప్రతియుగంలో మళ్ళీ మళ్ళీ 
రచిస్తారు. 

అష్టాదశపురాణాని వ్యాసాద్యైః కథితాని తు | 

నియోగాద్రహ్మణో రాజంస్తేషు ధర్మః ప్రతిష్టితః 1 267 ॥ 

బ్రహ్మ ఆజ్ఞ ననుసరించి వ్యాసుడు మొదలైన మహర్షులు అష్టాదశపురాణాలు చెప్పారు. వాటిలో ధర్మమే 
ప్రతిష్టితమైనది. 

అన్యాన్యుపపురాణాని తచ్చి ప్రైః కథితాని తు । 

యుగే యుగేం_త్ర సర్వేషాం కర్తా వై ధర్మశాస్త్రవిత్‌ ॥ 268 ॥ 


పన్నెండవ అధ్యాయం 133 
ఆ మహర్షుల శిష్యులు ఇతర ఉపపురాణాలు చెప్పినారు. ప్రతియుగంలో ధర్మ శాస్త్రాలు తెలిసినవాడే ఈ 
లోకంలో కర్తగా ఉంటాడు. 


శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛన ఏవచ। 
జ్యోతిశ్శాస్త్రం న్యాయవిద్యా సర్వేషాముపబ్బంహణమ్‌ 1 269 nu 


శిక్ష కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిశ్శాస్త్రం, న్యాయవిద్య అనేవి అన్ని విద్యలకు సహకరిస్తాయి. 

ఏవం చతుర్దశైతాని తథా హి ద్విజసత్తమాః । 

చతుర్వేదైః సహోక్తాని ధర్మో నాన్యత్ర విద్యతే ॥ 270 ॥ 

ఈవిధంగా నాలుగువేదాలతో కలిపి పదునాలుగు విద్యలు కలవు. ఓ బ్రాహ్మణ్రేష్టులారా! వీనిలో తప్ప 
ధర్మం ఇతరాలలో ఉండదు. 

ఏవం పైతామహం ధర్మం మనువ్యాసాదయః పరమ్‌ । 

స్థాపయన్తి మమాదేశాద్యావదాభూతసంప్లవమ్‌ ॥ 271 ॥ 

ఇట్లా పితామహునినుండి వస్తున్న శ్రేష్టమైన ధర్మాన్ని మనువు, వ్యాసుడు మొదలైన వారు నా ఆజ్ఞ 
ననుసరించి అన్నిప్రాణులు నశించే ప్రలయకాలం వరకు స్థాపిస్తున్నారు. 

బ్రహ్మణా సహ తే సర్వే సమ్రాప్తే ప్రతిసజ్బరే । 

పరస్యాన్తే కృతాత్మానః ప్రవిశన్తి పరం పదమ్‌ ॥ 272 ॥ 

(బ్రహ్మతోపాటు వారందరు తమ నియతకాలపర్యంతం ప్రతిసారి తమవిధులను నిర్వర్తించి అవధి అయిన 
పరం సమాప్తం కాగా కృతార్థులై పరమపదాన్ని చేరుతారు. 

తస్మాత్సర్వప్రయత్నేన ధర్మార్థం వేదమాగశ్రయేత్‌ । 

ధర్మేణ సహితం జ్ఞానం పరం బ్రహ్మ ప్రకాశయేత్‌ ॥ 273 ॥ 

అందువల్ల అన్ని ప్రయత్నాలతో ధర్మంకోసం వేదాన్ని ఆశ్రయించాలి. ధర్మంతోడి జ్ఞానం పరబ్రహ్మ 
స్వరూపాన్ని వెల్లడిస్తుంది. 

యేతు సజ్లాన్సరిత్యజ్య మామేవ శరణం గతాః | 

ఉపాసతే సదా భక్త్యా యోగమైశ్వరమాస్థితాః 1 274 ॥ 

సర్వభూతదయావన్తః శానా దాన్హా విమత్సరాః । 

అమానినో బుద్ధిమన్తస్తాపసాః శంసితవ్రతాః ॥ 275 ॥ 

మచ్చిత్తా మద్గత ప్రాణా మజ్ఞానకథనే రతాః । 

సన్వ్యాసినో గృహస్థాశ్చ వనస్థా బ్రహ్మచారిణః ॥ 276 ॥ 


138 కూర్మమహాపురాణం - పూర్వార్థం 
తేషాం నిత్యాభియుక్తానాం మాయాతత్తం సముత్ధితమ్‌ I 
నాశయామి తమః కృత్స్నం జ్ఞానదీపేన నో చిరాత్‌ ॥ 277 ॥ 


సంసారబంధాలను వదలి నన్నే శరణు పొందేవారు, ఎల్లపుడూ భక్తితో ఐశ్వరయోగాన్ని అవలంబించి 
సేవించేవారు, సర్వభూతదయ కలవారై, శాంత స్వభావం ఇంద్రియ నిగ్రహం కలవారై, అసూయ అహంకారం 
లేక మంచి వివేకం కలవారు, శ్రేష్ట మైన వ్రతాన్నవలంబించిన మునులు, నా యందే మనసు నిల్పిన వారు తమ 
(ప్రాణాలను నాలోనే పొందించేవారు, నా సంబంధమైన జ్ఞానాన్ని బోధించటంలో ఆసక్తికల సన్వ్యాసులు గృహస్థులు 
వానప్రస్థులు బ్రహ్మచారులు మొదలైనవారి మాయాప్రభావం వల్ల కల్గిన అజ్ఞానాంధకారాన్ని జ్ఞానదీపంతో త్వరలోనే 
సమూలంగా నశింపచేస్తాను. 

తే సునిర్భూత తమసో జ్ఞానేనైకేన మన్మయాః । 

సదానన్నాస్తు సంసారే న జాయన్తే పునః పునః ॥ 278 ॥ 

అట్టివారు జ్ఞానంతో తొలగిన చీకటి కలవారై నాలో నిమగ్నులై సదా ఆనందానుభవం పొందుతూ మరల 
జన్మించకుండా ముక్తిని పొందుతారు. 

తస్మాత్సర్వప్రకారేణ మద్భక్తో మత్సరాయణః । 

మామేవార్చయ సర్వత్ర మనసా శరణం గతః ॥ 279॥ 

అందువల్ల నీవు అన్నివిధాల నాయందే భక్తి కల్లి నన్నే ఆ(శయించి మనసుతో నన్ను శరణుపొంది అన్ని 
ప్రదేశాల్లో నన్నే పూజిస్తూ ఉందుము. 

అశకో యది మే ధ్యాతుమైశ్వరం రూపమవ్యయమ్‌ । 

తతో మే పరమం రూపం కాలాద్యం శరణం వ్రజ ॥ 280 ॥ 

ఒకవేళ ఐశ్వరము, నాశరహితము అయిన రూపాన్ని ధ్యానించటానికి శక్తి లేనప్పుడు నా కాలాదిరూపమైన 
రూపాన్ని శరణుపొందు. 


తద్యత్స్వరూపం మే తాత! మనసో గోచరం తవ । 

తన్నిష్టస్తత్సరో భూత్వా తదర్చనపరో భవ ॥ 281 ॥ 

ఓ తండ్రీ! నీ చితానికి గోచరించే నాస్వరూప మందే నిష్ట కలవాడవై శ్రద్ధ నుంచి దానినే పూజించే ఆసక్తి 
కలవాడవగుము. 


యత్తు మే నిష్కలం రూపం చిన్మాత్రం కేవలం శివమ్‌ । 
సర్వోపాధివినిర్ముక్తమనన్రమమృతం పరమ్‌ ॥ 282 ॥ 


ఖేదం లేని జ్ఞానమాత్ర రూపం అద్వితీయం మంగళకరమైన నారూపం అన్ని విధాల ఉపాధులనుండి 
దూరమైనది, అంతంలేనిది, అమృత స్వరూపం, సర్వోన్నతం. 


పన్నెండవ అధ్యాయం 135 


జ్ఞానేనైకేన తల్లభ్యం క్లేశేన పరమం పదమ్‌ । 

జ్ఞానమేవ ప్రపశ్యన్తో మామేవ ప్రవిశన్తి తే ॥ 288 ॥ 

ఆ పరమపదం ఒక్క జ్ఞానసాధనతోనే అతి కష్టంగా పొందటానికి శక్యమైనది, జ్ఞానాన్నే దర్శించేవారు 
నన్నే చేరుకుంటారు. 

తద్భ్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాస్తత్సరాయణాః | 

గచ్చన్య్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః 1 2841 

ఆ పరమపదమందే బుద్ధి నిలిపి, నిష్ట కలిగి, శ్రద్ధ గలవారై అదే స్వరూపంగా కలిగినవారు, జ్ఞానంతో 
పాపాలు తొలగినవారై పునర్జన్మరాహిత్యాన్ని పొందుతారు. 


మామనాగ్రిత్య పరమం నిర్వాణమమలం పదమ్‌ । 
ప్రాప్యతే న హి రాజేన తతో మాం శరణం వ్రజ ॥ 285 ॥ 


ఓ రాజోత్తమా! నన్నాశ్రయించక (శ్రేష్టము నిర్మలమైన మోక్షపదం పొంద వీలు కాదు. అందువల్ల నన్నే 
శరణు పొందుము. 

ఏకత్వేన పృథక్త్వేన తథా చోభయథా9 పివా। 

మాముపాస్య మహీపాల! తతో యాస్యసి తత్పదమ్‌ ॥ 286 ॥ 

రాజా! అద్వైతభావనతో కాని భేదభావంతో కాని రెండు విధాలుగా కాని నన్ను సేవిస్తే తర్వాత నీవాపరమ 
పదాన్ని పొందగలవు. 

మామనాణ్రిత్య తత్తత్వం స్వభావవిమలం శివమ్‌ । 

జ్ఞాయతే నహి రాజేన! తతో మాం శరణం వ్రజ ॥ 287 ॥ 

ఓరాజగ్రేష్టుడా! నన్నాశయించక స్వచ్చము, మంగళకరము అయిన ఆ పరతత్త్వం తెలియదు. కావున 
నన్ను శరణుపొందు. 

తస్మాత్త్వమక్షరం రూపం నిత్యం వా రూపమైశ్వరమ్‌ । 

ఆరాధయ ప్రయత్నేన తతో9_న్థత్వం ప్రహాస్యసి ॥ 288 ॥ 

నీవు నాశరహితం నిత్యం అయిన ఐశ్వరరూపాన్ని ప్రయత్నపూర్వకంగా పూజించు. దానివల్ల నీ అంధత్వం 
పోతుంది. 


కర్మణా మనసా వాచా శివం సర్వత్ర సర్వదా | 

సమారాధయ భావేన తతో యాస్యసి తత్పదమ్‌ 1 289 ॥। 

కర్మాచరణలో మనసుతో వాక్కుచేత ఎల్లపుడు మంగళరూపమైన ఆ తత్వాన్ని శ్రద్దతో ఆరాధించు. అప్పుడా 
పరమ పదాన్ని చేరతావు. 


136 కూర్మమహాపురాణం - పూర్వార్థం 

నవై యాస్యన్తి తం దేవం మోహితా మమ మాయయా । 

అనాద్యనన్తం పరమం మహేశ్వరమజం శివమ్‌ 1290 ॥ 

సర్వభూతాత్మభూతస్థం సర్వాధారం నిరజ్జునమ్‌ । 

నిత్యానన్దం నిరాభాసం నిర్గుణం తమసః పరమ్‌ ॥ 291 ॥ 

అద్వైతమచలం బ్రహ్మ నిష్కలం నిష్రపజ్బుకమ్‌ । 

స్వసంవేద్యమవేద్యం తత్పరే వ్యోమ్ని వ్యవస్థితమ్‌ 1 292 n 

నామాయచే మోహాన్ని పొందినవారు ఆద్యంతాలు లేని, శ్రేష్టమైన, జన్మరహితుడైన దేవదేవుడు మహేశ్వరుని, 
సర్వభూతాత్మలందున్నది, అన్నింటికాధారమైనది, మాలిన్యం లేనిది, సదానందరూపం, ఆభాసలేనిది, గుణాలు 
లేనిది, తమోగుణాని కతీతమైనది, భేదరహితం, నిశ్చలం, (బ్రహ్మరూపం, కలారహితం, (ప్రపంచబంధంలేనిది, 
స్వయంగా తెలియదగినది, తెలియరానిది, పరమాకాశంలో నిలిచి ఉన్నది అయిన పరతత్వాన్ని పొందలేరు. 


సూక్ష్మేణ తమసా నిత్యం వేష్టితా మమ మాయయా । 

సంసారసాగరే ఘోరే జాయన్తే చ పునః పునః ॥ 293 ॥ 

నామాయచే ఎల్లపుడు సూక్ష్మమైన అజ్ఞానమనే చీకటితో కప్పబడి భయంకరమైన సముద్రంలో మాటిమాటికి 
జన్మిస్తుంటారు. 

భక్త్యా త్వనన్యయా రాజన్‌ సమ్యక్‌ జ్ఞానేన చైవ హి। 

అన్వేష్టవ్యం హి తద్రహ్మ జన్మబంధనివృత్తయే 1 2941 

ఓరాజా! అసాధారణమైన భక్తితో శ్రేష్టమైన జ్ఞానంతో జన్మబంధాలనుండి విడిపించుకొనుటకు ఆ 
పరబ్రహ్మరూపాన్ని వెదకాలి. 

అహజ్మారజ్బు మాత్సర్యం కామం కోధపరిగ్రహమ్‌ । 

అధర్మాభినివేశబ్బ త్యక్త్వా వైరాగ్యమాస్థితః ॥ 295 ॥ 

సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని I 

అవేక్ష్య చాత్మనాత్మానం బ్రహ్మభూయాయ కల్పతే 1 296 1 

బ్రహ్మభూతః ప్రసన్నాత్మా సర్వభూతాభయ ప్రదః । 

ఐశ్వర్యం పరమాం భక్తిం విన్లేతానన్యభావినీమ్‌ 1 29711 

అహంకారం, అసూయ, కోరిక, కోపం అధర్మాభిరతి వదలి వైరాగ్య భావాన్నవలంబించి సర్వప్రాణుల్లో 
తన ఆత్మను, తనలో సర్వభూతాలను చూచి తనలో ఆత్మరూపాన్ని దర్శించి పరబ్రహ్మసాయుజ్యానికర్టత పొందాలి. 
పరబ్రహ్మస్వరూపుడై నిర్మలమైన ఆత్మకల్గి సమస్తభూతాల కభయ ప్రదాతయై ఈశ్వరభావాన్ని అనితరసాధారణమైన 
భక్తిని పొందగలడు. 


పన్నెండవ అధ్యాయం 137 


వీక్ష్యతే తత్సరం తత్త్వమైశ్వరం బ్రహ్మ నిష్కలమ్‌ । 

సర్వసంసారనిర్ముకో బ్రహ్మణ్యేవావతిస్టతే 1 298 ॥ 

కలారహితమైన ఈశ్వరసంబంధమైన ఆ పరతత్త్వం దర్శింపనగును, అట్లా చూచినవాడు అన్ని 
సంసారబంధాల్ని వదలి బ్రహ్మంలోనే నివసించగలడు. 

బ్రహ్మణోం_ యం ప్రతిష్టానం పరస్య పరమః శివః । 

అనన్యశ్చావ్యయశ్చెకశ్చాత్మాధారో మహేశ్వరః 1 299॥ 

ఈ పరమ శివుడు పరబ్రహ్మకు ఆశ్రయస్థానం. ఈ మహేశ్వరుడద్వితీయుడు, నాశరహితుడు, ఒంటరివాడు. 
ఆత్మలకాధారభూతుడు. 

జ్ఞానేన కర్మయోగేన భక్త్యా యోగేన వా నృప । 

సర్వసంసారముక్ష్యర్థమీశ్వరం శరణం వ్రజ ॥ 800 ॥ 

ఓరాజా! జ్ఞాన కర్మయోగాలతోకాని, భక్తియోగంతోకాని అన్ని సంసారబంధాలనుండి విడుదలకోసం 
ఈశ్వరుని శరణు పొందు. 

ఏష గుహ్యోపదేశస్తే మయా దత్తో గిరీశ్వర! । 

అన్వీక్ష్య చైతదఖీలం యథేష్టం కర్తుమర్హసి ॥ 3801 ॥ 

ఓ పర్వతరాజా! నే నీ రహస్యమైన ఉపదేశాన్ని నీకిస్తున్నాను. దీన్ని బాగా ఆలోచించి నీ ఇష్ట ప్రకారం 
కర్తవ్యాన్నాచరించు. 

అహం వై యాచితా దేవైః సంజాతా పరమేశ్వరాత్‌ । 

వినిన్వ దక్షం పితరం మహేశ్వరవినిన్షకమ్‌ ॥ 302 ॥ 

ధర్మసంన్థాపనార్ధాయ తవారాధనకారణాత్‌ । 

మేనాదేహసముత్సన్నా త్వామేవ పితరం థ్రితా ॥ 308 ॥ 


దేవతల ప్రార్థనచే పరమేశ్వరునివల్ల పుట్టిన నేను మహేశ్వరుని నిందించిన నా తండ్రి దక్షుని నిందించి 
ధర్మాన్ని స్లాపించటానికి నీ ఆరాధనవల్ల నీ భార్య మేనాదేవి శరీరంనుండి పుట్టి నిన్ను తండ్రిగా ఆశ్రయించినాను. 


సత్వం నియోగాద్దేవస్య (బ్రహ్మణః పరమాత్మనః । 
ప్రదాస్యసే మాం రుద్రాయ స్వయంవరసమాగమే ॥ 804 ॥ 
పరమాత్మ బ్రహ్మశాసనంవల్ల నీవు స్వయంవరంలో నన్ను రుద్రునికి భార్యగా అర్పించగలవు. 


తత్సమృన్నాన్తరే రాజన్‌ సర్వే దేవాః సవాసవాః । 
త్వాం నమస్యన్తి వై తాత ప్రసీదతి చ శంకరః ॥ 805 ॥ 


రక కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఓరాజా! ఆ సంబంధంకారణంగా ఇంద్రాదిదేవతలందరు నీకు నమస్కరిస్తారు. దానివల్ల శంకరుడు 
ప్రసన్నుడవుతాడు. 

తస్మాత్సర్వప్రయత్నేన మాం విద్ధశ్వరగోచరామ్‌ I 

సంపూజ్య దేవమీశానం శరణ్యం శరణం ప్రజ ॥ 306॥ 


అందువల్ల సర్వప్రయత్నాలతో నన్ను ఈశ్వరుని లక్ష్యమైన దాన్నిగా గుర్తించు, భగవంతుడు, 
శరణుపొందదగినవాడు అయిన ఈశ్వరుని పూజించి అతనిని శరణు పొందుము. 


స ఏవముక్తో హిమవాన్‌ దేవదేవ్యా గిరీశ్వరః । 
ప్రణమ్య శిరసా దేవీం ప్రాజ్ఞాలిః పునరబ్రవీత్‌ | 307 ॥ 


దేవదేవి పార్వతి ఈ విధంగా చెప్పగా పర్వతరాజైన హిమవంతుడు దేవికి శిరసా నమస్కరించి చేతులు 
జోడించి మళ్ళీ ఇట్లన్నాడు. 

విస్తరేణ మహేశాని యోగం మాహేశ్వరం పరమ్‌ । 

జ్ఞానం వై చాత్మనో యోగం సాధనాని ప్రచక్ష్వ మే ॥ 308 ॥ 

ఓ మహేశ్వరీ! మాహేశ్వరయోగాన్నిి జ్ఞానాన్ని ఆత్మయోగాన్ని సాధనాలను విస్తరంగా నాకు తెలుపుము. 

తస్యైతత్పరమం జ్ఞానమాత్మనా యోగముత్తమమ్‌ । 

యథావద్వ్యాజహారేశా సాధనాని చ విస్తరాత్‌ ॥ 809 ॥ 

ఆ ఈశ్వరుని గొప్ప జ్ఞానాన్ని ఉత్తమయోగాన్ని సాధనాలను గురించి ఆ మహేశ్వరి ఉన్నది 
ఉన్నట్లుగా ఆ హిమవంతునికి వివరంగా చెప్పింది. 

నిశమ్య వదనామ్మోజాద్గిరీన్లో లోకపూజితః । 

లోకమాతుః పరం జ్ఞానం యోగాసకో ౨_భవత్సునః ॥ 310 ॥ 

లోకమాత పార్వతిముఖపద్మాన్నుండి ఉత్తమ జ్ఞానమార్గాన్ని విని లోకపూజ్యుడైన హిమవంతుడు మళ్ళీ 
యోగంలో ఆసక్తుడైనాడు. 

ప్రదదౌ చ మహేశాయ పార్వతీం భాగ్యగౌరవాత్‌ । 

నియోగాద్రహ్మణః సాధ్వీం దేవానాజ్బావ సన్నిధౌ 1 311 ॥ 

ఆ హిమవంతుడు అదృష్టంవల్ల బ్రహ్మ ఆజ్ఞవల్ల పార్వతిని దేవతలసన్నిధిలో మహేశ్వరునికి కన్యాదానం 
చేసినాడు. 


ఇమం యః పఠతే9_ధ్యాయం దేవ్యా మాహాత్య కీర్తనమ్‌ | 
శివస్య సన్నిధౌ భక్తా శుచిస్తద్భావభావితః 1 83812 n 


పన్నెండవ అధ్యాయం 139 


సర్వపాపవినిర్ముక్తో దివ్యయోగసమన్వితః । 

ఉల్లంఘ్య బ్రహ్మణో లోకం దేవ్యాః స్థానమవాప్నుయాత్‌ ॥ 318 ॥ 

దేవీ మాహాత్యాన్ని వర్ణించే ఈ అధ్యాయాన్ని శుచియై శివసన్నిధానంలో ఆతనియందే భావాన్ని నిలిపి 
పఠించినవాడు, దివ్యమైన యోగవిద్యతో పాపాలన్నీ తొలగి బ్రహ్మలోకం దాటి దేవీస్థానాన్ని పొందుతాడు. 

యశ్చెతత్పఠతి స్తోత్రం బ్రాహ్మణానాం సమీపతః | 

సమాహితమనాః సో౭_పి సర్వపాపైః ప్రముచ్యతే ॥ 814 ॥ 

ఏకాగ్రతగల మనసుతో ఈస్తోత్రాన్ని బ్రాహ్మణుల సమీపంలో చదివినవాడు కూడ అన్ని పాపాలను 
తొలగించుకుంటాడు. 


నామ్నామష్టసహస్రం తు దేవ్యా యత్సముదీరితమ్‌ । 


ర) 


జ్ఞాత్వా రృమణలగతామావాహ్య పరమేశ్వరీమ్‌ 1 315 ॥ 

ఇ G 

అభ్యర్చ్య గన్గపుష్పాద్యైర్భక్తియోగసమన్వితః I 

సంస్మరన్సరమం భావం దేవ్యా మాహేశ్వరం పరమ్‌ ॥ 316 ॥ 


అనన్యమానసో నిత్యం జపేదామరణాద్ద్విజః । 
సోం_న్తకాలే స్మృతిం లబ్బ్వా పరంబ్రహ్మాధిగచ్భతి 1 317 ॥ 


ఇంతకుముందు చెప్పిన దేవి అష్టోత్తరసహ(స్రనామాలు తెలుసుకొని సూర్యమండలంలోని పరమేశ్వరిని 
ఆవాహనచేసి భక్తియోగంతో చందనము పువ్వులు మొదలైన వాటితో పూజించి మహేశ్వర సంబంధమైన దేవి 
దివ్యభావాన్ని ఆమె ఉన్నతస్థానాన్ని స్మరిస్తూ ఇతర విషయాల్లో మనసు పోనీయక బ్రాహ్మణుడు మరణపర్యంతం 
జపించాలి. అవసానకాలంలో అతడు స్మృతికల్ణి పరబ్రహ్మను చేరుకుంటాడు. 

అథవా జాయతే విప్రో బ్రాహ్మణస్య శుచౌ కులే । 

పూర్వసంస్మారమాహాత్మా్యాత్‌ [బ్రహ్మవిద్యామవాప్నుయాత్‌ ॥ 318 ॥ 


లేదా నిర్మలమైన బ్రాహ్మణవంశంలో జన్మించి పూర్వజన్మసంస్మారంవల్ల బ్రహ్మవిద్యను పొందగలడు. 
సంప్రాప్య యోగం పరమం దివ్యం తత్సారమేశ్వరమ్‌ । 
శాంతః సుసంయతో భూత్వా శివసాయుజ్యమాప్నుయాత్‌ ॥ 319 ॥ 


ఉత్తమం, దివ్యం, పరమేశ్వరసంబంధి అగు యోగవిద్యను పొంది శాంతుడై ఆత్మనిగ్రహం కల్లి చివరకు 
శివసాయుజ్యాన్ని పొందగలడు. 


ప్రత్యేకం చాథ నామాని జాహుయాత్సవనత్రయమ్‌ । 
మహామారికృతైర్లో షైః (గహదోషైశ్ళ ముచ్యతే 1 320 ॥ 


190 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


మూడు సంధ్యల్లో ప్రత్యేకనామాలతో హోమం చేయాలి. దానివల్ల మహామారి వ్యాధి వల్ల కలిగే 
దోషాలనుండి గ్రహసంబంధ దోషాలనుండి కూడ విముక్తుడవుతాడు. 

జపేద్వా౭_ హరహర్షిత్యం సంవత్సరమతన్దితః । 

శ్రీకామః పార్వతీం దేవీం పూజయిత్వా విధానతః ॥ 821 ॥ 


ఒక సంవత్సరకాలం ప్రతిదినం ఏమరుపాటు లేకుండా ఈనామాలను జపించటమైనా చేయాలి. సంపదను 
కోరేవారు పార్వతిని పద్దతిప్రకారం పూజించి జపించాలి. 


సంపూజ్య పార్య్వతః శమ్భుం త్రినేత్రం భక్తిసంయుతః । 
లభతే మహతీం లక్ష్మీం మహాదేవప్రసాదతః ॥ 822 ॥ 


ఆ దేవి ప్రక్కన త్రినేత్రుడైన శివుని భక్తితో పూజించి ఆ మహాదేవుని అనుగ్రహంవల్ల గొప్ప సంపదను 
పొందగలడు. 

తస్మాత్సర్వ ప్రయత్నేన జప్తవ్యం హి ద్విజాతిభిః | 

సర్వపాపాపనోదార్థం దేవ్యా నామసహస్రకమ్‌ ॥ 328 ॥ 

అందువల్ల అన్ని విధాలైన ప్రయత్నాలతో పాపాలను తొలగించుకోవటానికి బ్రాహ్మణులు దేవి వేయి 


నామాలు జపించాలి. 
సూత ఉవాచ :-సూతుడిట్లా పలికాడు 


ప్రసజ్ఞాత్మథితం విప్రా దేవ్యా మాహాత్మ్యముత్తమమ్‌ । 
అతః పరం ప్రజాసర్గం భృగ్వాదీనాం నిబోధత 1 3241 


(బ్రాహ్మణులారా! గొప్పదైన దేవీ మాహాత్యం ప్రసంగవశంగా చెప్పాను. ఆ తర్వాత భృగువు మొదలైన 
వారి ప్రజాసృష్టి క్రమాన్ని చెబుతాను. తెలుసుకొనండి 


ఇతి శ్రీకూర్మపురాణే దేవీ మాహాత్య్వే ద్వాదశో9_ ధ్యాయః 1 121 
శ్రీకూర్మపురాణంలో దేవీమాహాత్యం అనే పన్నెండవ అధ్యాయం ॥ 12 


న్గాష్తుగ్గా 


త్రయోదశో9._ధ్యాయః - పదమూడవ అధ్యాయం స 


దక్షకన్యా ఖ్యాతి వంశవర్ణనమ్‌ - దక్షకన్యయగు ఖ్యాతి వంశవర్ణనం 


సూత ఉవాచ :-సూతుడు పలికాడు 
భృగోః ఖ్యాత్యాం సముత్పన్నా లక్ష్మీర్నారాయణ ప్రియా । 
దేవా ధాతృ విధాతారౌ మేరోర్దామాతరౌ శుభౌ॥ 11 


భృగువుకు ఖ్యాతి అనే భార్యయందు నారాయణుని పత్ని లక్ష్మీదేవి జన్మించింది. ధాత, విధాత అనే 
దేవపురుషులిద్దరు మేరువుకు అల్లుందైన కుమారులు కలిగినారు. 

ఆయతిర్నియతిశ్చెవ మేరోః కన్యే మహాత్మనః । 

తయోర్ధాతృ్భవిధాతృ్భభ్యాం యౌ చ జాతౌ సుతావుభౌ ॥ 2॥ 

మేరువు కుమార్తెలు ఆయతి, నియతి అనే వారికి ధాతవిధాతలవల్ల ఇద్దరు కుమారులు కలిగినారు. 

ప్రాణశ్చెవ మృకణ్ణుశ్చ మార్మణ్ణేయో మృకణ్టుతః । 

తథా వేదశిరా నామ ప్రాణస్య ద్యుతిమాన్సుతః ॥ 8 ॥ 

ప్రాణుడు, మృకండువని ఆ కుమారుల పేర్లు. వారిలో మృకండువువల్ల మార్మండేయుడు, ప్రాణునికి 
వేదశిరసుడు అనే తేజస్వియైన పుత్రుడు జన్మించినాడు. 

మరీచేరపి సమ్మూతిః పౌర్ణమాసమసూయత | 

కన్యా చతుష్టయం చైవ సర్వలక్షణసంయుతమ్‌ ॥ 4॥ 

సంభూతి మరీచివల్ల పౌర్ణమాసుని పుత్రునిగా పొందినది. మరో నల్గురు మంచి లక్షణాలున్న కూతుళ్ళను 
కూడ పొందినది. 

తుష్టిర్యేష్టా తథా వృష్టిః కృష్టిశ్చాపచితిస్తథా । 

విరజాః పర్వతశ్చెవ పౌర్ణమాసస్య తౌ సుతౌ ॥ 5 ॥ 

వారిలో జ్యేష్టురాలు తుష్టి. తర్వాత వరుసగా వృష్టి, కృష్టి, అపచితి అనే వారు. పౌర్ణమాసునికి విరజుడు, 
పర్వతుడు అనే ఇద్దరు కుమారు లుదయించినారు. 

క్షమా తు సుషువే పుత్రాన్సులహస్య ప్రజాపతేః । 

కర్ణమం చ వరీయాంసం సహిష్టుం మునిసత్తమమ్‌ ॥ 6 ॥ 

ప్రజాపతి అయిన పులహనికి క్షమ అనే భార్యవల్ల కర్దముడు అనే పెద్దకుమారుడు జన్మించినాడు. ఇతడు 
సహనశీలుడు ముని్రేష్టుడు. 


తథైవ చ కనీయాంసం తపోనిర్ధూతకల్మషమ్‌ | 
అనసూయా తథైవాత్రేర్ణజ్లే పుత్రానకల్మషాన్‌ 1 7॥ 


లేల కూర్మమహాపురాణం - పూర్వార్థం 


అట్లే తపసుచే పాపాలన్నీ తొలగించుకున్న చిన్న కుమారుని పొందినాడు. అత్రి మునివల్ల అనసూయాదేవి 
పుణ్యాత్ములైన పుత్రులను కన్నది. 

సోమం దుర్వాససజ్బావ దత్తాత్రేయం చ యోగినమ్‌ । 

స్మృతిశ్చాజ్గిరసః పుత్రీ జజ్జే లక్షణసంయుతా ॥ 8 ॥ 

వారు చంద్రుడు, దుర్వాసుడు, దత్తాత్రేయయోగి అనేవారు. అంగిరసుని కూతురు స్కృతి మంచి లక్షణవతి. 

సినీవాలిం కుహూం చైవ రాకామనుమతీమపి । 

ప్రీత్యాం పులస్తో భగవాన్‌ దమ్ఫోజిమసృ్ఫజ[త్రభుః ॥ 9 ॥ 

సినీవాలి, కుహువు, రాక, అనుమతి అనే కుమార్తెలను పొందింది. పులస్త్యుడు ప్రీతియందు దంభోజి అనే 
కుమారుని పొందినాడు. 

పూర్వజన్మని సో౭_గస్త్యః స్మృతః స్వాయమ్మువే£_న్తరే I 

దేవబాహుస్తథా కన్యా ద్వితీయా నామ నామతః ॥ 10॥ 

అతడు పూర్వజన్మలో స్వాయంభువు మన్వంతరమందు అగస్తుడుగా పేర్మొనబడినాడు. తర్వాత 
దేవబాహువనే కన్య రెండవసంతానంగా జన్మించింది. 

పుత్రాణాం షష్టిసాహ(స్రం సన్తతిః సుషువే క్రతోః । 

తే చోర్ద్వరేతసః సర్వే వాలఖిల్యా ఇతి స్మృతాః ॥ 11 ॥ 

క్రతువువల్ల సంతతి అనే వనిత అరవైవేల పుత్రులను పొందినది, వారందరు ఊర్థ్వరేతస్కులుగా వాలఖిల్యులు 
అనే పేర ప్రసిద్గులు. 

థి 

వసిష్టశ్చ తథోర్దాయాం సప్త పుత్రానజీజనత్‌ । 

కన్యాబ్బు పుణ్జరీకాక్షాం సర్వశోభాసమన్వితామ్‌ 1 1211 

వసిష్టుడు ఊరయందు ఏడుగురు కుమారులను పొందాడు. అట్లే పద్మనేత్ర, సర్వప్రకాశయుతఅయిన 
కూతురును పొందాడు. 

రజోమాత్రోర్పబాహుశ్చ సవనశ్చానగస్తథా । 

సుతపాః శుక్ర ఇత్యేతే సప్త పుత్రా మహౌజసః ॥ 18 ॥ 

రజస్సు, మాత్రుడు, ఊర్జ్వబాహువు, సవనుడు, అనగుడు, సుతపుడు, శుక్రుడు అనేవారు గొప్పబలవంతులైన 
కుమారులు ఏడుగురు. 

యోం సౌ రుద్రాత్మకో వహ్నిరహ్మణస్తనయో ద్విజాః! । 

స్వాహా తస్మాత్సుతాన్లేభే త్రీనుదారాన్మహౌజసః ॥ 14 ॥ 


పదమూడవ అధ్యాయం 143 


ద్విజులారా! బ్రహ్మకుమారుడు రుద్రరూపుడు అయిన అగ్నివలన స్వాహాదేవి బలశాలురు ఉదారులైన 
ముగ్గురు పుత్రులను పొందినది. 

పావకః పవమానశ్చ శుచిరగ్నిశ్చ రూపతః । 

నిర్మథ్యః పవమానః స్యాద్వైద్యుతః పావకః స్మృతః ॥ 15 ॥ 

పావకుడు పవమానుడు శుచి అని రూపభేదాల్ని బట్టి అగ్ని మూడు విధాలుగా ఉంటుంది. అరణి ద్వారా 
మథింపదగినది పవమానం. విద్యుత్సబంధం కలది పావకము. 

యశ్చాసా తపతే సూర్యే శుచిరగ్నిస్త్వసౌ స్మృతః | 

తేషాన్లు సన్తతావన్యే చత్వారింశచ్చ పజ్బుచ॥ 16 ॥ 

సూర్యమండలంలో ఉండి మండుతున్న అగ్ని శుచి అనబడినది. వారిసంతతిలో మరో నలుబది 
ఐదుగురున్నారు. 

పవమానః పావకశ్చ శుచిస్తేషాం పితాచయః। 

ఏతే చైకోనపజ్బాశద్వహ్నయః పరికీర్తితాః 17 ॥ 

పవమానుడు పావకుడు శుచి అనే మూడగ్నులు వారితండ్రితో కూడ నలబైఐదుగురు చేరగా మొత్తం 
నలబై తొమ్మిదగ్నులుగా పేర్కొనబడినవి. 

సర్వే తపస్వినః ప్రోక్తాః సర్వే యజ్జేషు భాగినః । 

రుద్రాత్మకాః స్మృతాస్సర్వే త్రిపుణ్లాజ్కితమస్తకాః ॥ 18 ॥ 

వీరందరు తాపసులు, యజ్ఞాల్లో భాగస్టులు, రుద్రస్వరూపులుగా నుదుట మూడు పుండ్రరేఖలు కలవారు. 

అయజ్వానశ్చ యజ్వానః పితరో (బ్రహ్మణః సుతాః । 

అగ్నిష్వాత్తా బర్హిషదో ద్విధా తేషాం వ్యవస్థితిః ॥ 19 ॥ 

యజ్ఞం చేయనివారు యజ్ఞకర్తలు అయిన (బ్రహ్మకుమారులు పితృదేవతలున్నారు. వారు అగ్నిష్వాత్తులు, 
బర్జిషదులని రెండు విధాలు. 

తేభ్యః స్వధా సుతాం జజ్జే మేనాం వై ధారిణీం తథా । 

తే ఉభే బ్రహ్మవాదిన్యౌ యోగిన్యౌ మునిసత్తమాః! ॥ 20 ॥ 

వారివల్ల స్వధ అనే పత్ని మేన, ధారిణి అనే పుత్రికలను పొందింది. ఓముని శ్రేష్టులారా! ఆ ఇరువురు 
యోగాన్ని అవలంబించినవారు, (బ్రహ్మవాదినులు. 

అసూత మేనా మైనాకం క్రౌబ్బుం తస్యానుజం తథా । 

గజా హిమవతో జజ్జే సర్వలోకైకపావనీ 121 


14 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


వారిలో మేన మైనాకుని, అతని తమ్ముడు క్రౌంచపర్వతాన్ని పుత్రులుగా పొందినది. హిమవంతుని నుండి 
సర్వలోకాలను పవిత్రం చేసే ఒకే ఒక కూతురు గంగానది జన్మించినది. 


స్వయోగాగ్నిబలాద్దేవీం పుత్రీం లేభే మహేశ్వరీమ్‌ I 
యధథావత్మథితం పూర్వం దేవ్యా మాహాత్యముత్తమమ్‌ 1 22॥ 


ఆ మేనాదేవి తన యోగాగ్ని బలంవల్ల మహేశ్వరీ దేవిని పుత్రికగా పొందినది. ఆ దేవి మాహాత్మ్యం 
ఉన్నది ఉన్నట్లు మొదటనే వివరించినాను. 


ధారిణీ మేరురాజస్య పత్నీ పద్మసమాననా । 

దేవా ధాతృవిధాతారౌ మేరోర్దామాతరావుభౌ 1 28 11 

పద్మానన అయిన ధారిణి మేరుపర్వతరాజు భార్య. ధాత, విధాత అనేవారు మేరుపర్వతం అల్లుండ్రు 
ఏషా దక్షస్య కన్యానాం మయా౭_పత్యానుసన్తతిః । 

వ్యాఖ్యాతా భవతాం సద్యో మనోః సృష్టిం నిబోధత ॥ 24 ॥ 


దక్షుని పుత్రికల సంతానక్రమం ఈవిధంగా మీకు వివరించినాను. ఇక మనువు సృష్టిక్రమాన్ని వివరిస్తాను. 
తెలుసుకొనండి. 


ఇతి శ్రీకూర్మపురాణే దక్షకన్యాభ్యాతివంశవర్ణనే త్రయోదశో౭_ధ్యాయః ॥ 183 ॥ 
శ్రీకూర్మపురాణంలో దక్షకన్యాఖ్యాతివంశవర్ణన మనే పదమూడవ అధ్యాయం 1 183॥ 


చతుర్దశో9_ ధ్యాయః - పద్నాల్లవ అధ్యాయం 145 


స్వాయంభువమనురాజవంశానుకీర్తనం- స్వాయంభువమనురాజవంశానుకీర్తనం 


సూత ఉవాచ:- సూతుడు పలికాడు 

ప్రియవ్రతోత్తానపాదౌ మనోః స్వాయమ్బువస్య తు | 

ధర్మజ్ఞా తౌ మహావీర్యౌ శతరూపా వ్యజీజనత్‌ 1 1 ॥ 

స్వాయంభువ మనువునకు శతరూపయందు ధర్మము నెరిగినవారు, మహావీరులైన ప్రియవ్రతుడు, 
ఉత్తానపాదుడనే ఇద్దరు పుత్రులు కలిగినారు. 

తతస్తూత్తానపాదస్య ధ్రువో నామ సుతో౭_ భవత్‌ । 

భక్తా నారాయణే దేవే ప్రాప్తవాన్‌ స్థానముత్తమమ్‌ n2n 

ఉత్తానపాదునకు ధ్రువుడనే పుత్రుడుదయించినాడు. అతడు భగవంతుడైన నారాయణునియందు భక్తిగలవాడై 
ఉన్నతమైన స్థానాన్ని పొందాడు. 

ధ్రువాచ్చిష్టిశ్చ భావ్యశ్చ భావ్యాచ్చమ్భుర్వజాయత I 

శిష్టేరాధత్త సుచ్చాయా పజ్బు పుత్రానకల్మషాన్‌ TE 

ఆ (ధువునివల్ల శిష్టి, భావ్యుడు అనేవారు జన్మించగా, భావ్యునికి శంభువు జన్మించినాడు. శిష్టివల్ల అతని 
భార్య సుచ్చాయ కల్మషరహితులైన అయిదుగురు పుత్రులను పొందినది. 

వసిష్టవచనాద్దేవీ తపస్తప్వా సుదుశ్చరమ్‌ । 

ఆరాధ్య పురుషం విష్ణుం సాలగ్రామే జనార్దనమ్‌ 14 

రిపుం రిపుజ్జ్ఞాయం విప్రం కపిలం వృషతేజసమ్‌ I 

నారాయణపరాన్నుద్దాన్‌ స్వధర్మపరిపాలకాన్‌ 1 51 

వసిష్టుని ఆదేశంతో కష్టసాధ్యమైన తపసుచెసి చేసి సాలగ్రామక్షేత్రంలో జనార్దనుడైన విష్ణువును పూజించి 
రిపువు, రిపుంజయుడు, విప్రుడు, కపిలుడు, వృషతేజసుడు అనే పుత్రులను పొందినది. వారు విష్ణుభక్తులు, 
నిర్మలురు, స్వధర్మాన్ని పాలించేవారు. 

రిపోరాధత్త మహిషీ చాక్షుషం సర్వతేజసమ్‌ । 

సా౭_జీజనత్పుష్కరిణ్యాం సురూపం చాక్షుషం మనుమ్‌ ॥ 6॥ 

రిపువు వల్ల అతనిభార్య సంపూర్ణమైన తేజస్సు రూపము కల చాక్షుష మనువును పుష్కరిణి క్షేత్రంలో 
పుత్రునిగా పొందినది. 

ప్రజాపతేరాత్మజాయాం వీరణస్య మహాత్మనః । 

మనోరజాయన్త దశ సుతాస్తే సుమహౌజసః ॥ 7॥ 


146 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


మహాత్ముడైన వీరణ మనువునకు ప్రజాపతి కూతురి యందు గొప్ప బలవంతులైన పదిమంది కుమారులు 
కలిగినారు. 

కన్యాయాం సుమహావీర్యో వైరాజస్య ప్రజాపతేః । 

ఊరుః పురః శతద్యుమ్న స్తపస్వీ సత్యవాక్ళుచిః ॥ 8 ॥ 

అగ్నిష్టురతిరాత్రశ్చ సుద్యమ్నశ్చాభిమన్యుకః । 

ఊరోరజనయత్సుత్రాన్‌ షడాగ్నేయీ మహాబలాన్‌ ॥ 9 ॥ 

వారు ఊరువు, పురువు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవాక్కు శుచి, అగ్నిష్టుత్తు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, 
అభిమన్యుడు అనేవారు. ఆగ్నేయి అను ఊరువు భార్య గొప్ప బలవంతులైన ఆరుగురు కుమారులను కన్నది. 

అజ్ఞం సుమనసం ఖ్యాతిం క్రతుమాజ్లిరసం శివమ్‌ | 

అజ్లాద్వేనో9_ భవత్పశ్చాద్వైన్యో వేనాదజాయత ॥ 10 ॥ 

వారు అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, శివుడు అనేవారు. అంగునివల్ల వేనుడు, 
అతనికి వైన్యుడనేవాడు జన్మించినాడు. 

యో౭_సౌ పృథురితి ఖ్యాతః ప్రజాపాలో మహాబలః । 

యేన దుగ్గా మహీ పూర్వం ప్రజానాం హితకామ్యయా ॥ 11 ॥ 

ఈ వేనపుత్రునకే పృథువు అనే పేరు ప్రసిద్ధమైనది. ఇతడు గొప్ప బలం కల్లి (ప్రజాపాలకుడయి (ప్రజల 
మేలు కోరి పూర్వం భూమిని పితికినాడు. 

నియోగాద్రహ్మణః సార్ధం దేవేగ్రేణ మహౌజసా । 

వేనపుత్రస్య వితతే పురా పైతామహే మఖే ॥ 12 1 

సూతః పౌరాణికో జజ్జే మాయారూపః స్వయం హరిః । 

(ప్రవక్తా సర్వశాస్తాణాం ధర్మజ్ఞో గురువత్సలః ॥ 18 ॥ 

(బ్రహ్మశాసనంవల్ల గొప్ప బలవంతుడైన ఇంద్రునితోపాటుగా వేనపుత్రుడు పృథువు యజ్ఞమును 
నిర్వహించినారు. అందులో సూతుడనే పౌరాణికుడుగా మాయారూపి అయిన విష్ణువే స్వయంగా అవతరించినాడు. 
అతడన్ని శాస్రాలను బోధించగలవాడు. ధర్మం తెలిసినవాడు, పెద్దలయెడ ఆదరం కలవాడు. 


తం మాం విత్త ముని శ్రేష్టాః పూర్వోద్భూతం సనాతనమ్‌ । 

అస్మిన్మన్వన్తరే వ్యాసః కృష్ణద్వైపాయనః స్వయమ్‌ ॥ 14॥ 

ఓ ముని(శ్రేష్టులారా! పూర్వం అవతరించిన అతిపురాతనుడనైన నేనే ఆ సూతపౌరాణికుడను. 
ఈమన్వంతరంలో కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు పురాణపురుషుడైన హరియే. 


పద్నాల్లవ అధ్యాయం 147 


శ్రావయామాస మాం ప్రీత్యా పురాణం పురుషో హరిః । 

మదన్వయే తు యే సూతాః సంభూతా వేదవర్ణితాః 1 15॥ 

తేషాం పురాణవక్తృత్వం వృత్తిరాసీదజాజ్ఞయా । 

స చ వైన్యః పృథుర్ధీమాన్సత్యసన్నో జితేంద్రియః ॥ 16 ॥ 

స్వయంగా ప్రేమతో నాకు ఆ హరియే పురాణకథలు వినిపించినాడు. నావంశంలో వేదాధికారంలేని 


సూతవంశజులకు (బ్రహ్మదేవుని ఆజ్ఞవల్ల పురాణాలు (ప్రవచించటమే వృత్తి అయినది. ముందు చెప్పిన వేనపుత్రుడు 
పృథువు బుద్ధిమంతుడు, సత్యవ్రతుడు, జితేంద్రియుడు. 

సార్వభౌమో మహాతేజాః స్వధర్మపరిపాలకః I 

తస్య బాల్యాత్‌ ప్రభృత్యేవ భక్తిర్నారాయణే£_ భవత్‌ 1171 

ఆ పృథువు సార్వభౌముడు గొప్పతేజస్వి, స్వధర్మాన్ని చక్కగా పాలించేవాడు. అతనికి చిన్నతనంనుండే 
నారాయణునియందు భక్తి కలిగినది. 

గోవర్ధనగిరిం ప్రాప్తస్తపస్తేపే జితేన్దియః । 

తపసా భగవాన్చీతః శజ్ఞచక్రగదాధరః nn 181 

అతడు గోవర్ధనపర్వతాన్ని చేరి జితేంద్రియుడై తపమాచరించాడు. ఆ తపసుకు శంఖచక్రధారి భగవంతుడైన 
విష్ణువు సంతోషించినాడు. 

ఆగత్య దేవో రాజానం ప్రాహ దామోదరః స్వయమ్‌ । 

ధార్మికా రూపసవమ్బన్నా సర్వశస్త్రభృతాం వరా ॥ 19॥ 

మత్షసాదాదసన్దిగ్గా పుత్రౌ తవ భవిష్యతః । 

వఏమముక్తా హృషీకేశః స్వకీయాం ప్రకృతిం గతః ॥ 20 ॥ 

స్వయంగా దామోదరుడు ఆ రాజువద్దకు వచ్చి ఇట్లన్నాడు. ధర్మాన్ని పాలించేవారు, సౌందర్యవంతులు, 
ఆయుధధారుల్లో శ్రేష్టులు నా అనుగ్రహంవల్ల నీకు ఇద్దరు కుమారులు కలుగుతారు. ఈవిధంగా చెప్పి ఆ దామోదరుడు 
తన నివాసానికి వెళ్ళాడు. 

వైన్యో9 పి వేదవిధినా నిశ్చలాం భక్తిముద్వహన్‌ । 

సో౭_ పాలయత్స్వకం రాజ్యం చిన్తయన్మధుసూదనమ్‌ 1 21 1 

వేనపుత్రుడు పృథువు కూడా వేదవిహితపద్దతిలో నిశ్చలభక్తికల్లి మధుసూదనుడైన విష్ణువును ధ్యానిస్తూ 
రాజ్యపాలన కావించాడు. 

అచిరాదేవ తన్వజ్లీ భార్యా తస్య శుచిస్మితా । 

శిఖబ్దినం హవిర్ధానమన్తర్థానాద్య్వజాయత 1 22 | 


146 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


కొద్దికాలానికి తన్వంగి స్వచ్చమైన చిరునవ్వుగల అన్తర్గానుని భార్య అగ్నిహో(త్రరూపుడైన శిఖండిని, 
హవిర్గానుని పుత్రునిగా పొందినది. 

శిఖణ్బినోల_భవత్చుత్రః సుశీల ఇతి విశ్రుతః । 

ధార్మికో రూపసమృన్నో వేదవేదాజ్ఞపారగః 1 23 1 

ఆ శిఖండికి సుశీలుడనే పుత్రుడు కలిగాడు. అతడు ధార్మికుడు, సుందరుడు, వేదవేదాంగాల పారము 
నెరిగినవాడు. 

సో౭ ధీత్య విధివద్వేదాన్‌ ధర్మేణ తపసి స్థితః I 

మతిం చక్రే భాగ్యయోగాత్సంన్యాసం ప్రతి ధర్మవిత్‌ 1 24 ॥ 

అతడు శాస్త్రప్రకారం వేదాలనభ్యసించి ధర్మమార్గంలో తపసుచేయ సంకల్పించాడు. అదృష్టవశంగా 
ధర్మవిదుడై సన్వ్యాసంలో బుద్దిని నిలిపాడు. 

స కృత్వా తీర్థ సంసేవాం స్వాధ్యాయే తపసి స్థితః I 

జగామ హిమవత్స ఎ్రష్టం కదాచిత్సిద్ధ సేవితమ్‌ 1॥ 25 ॥1 

ఆ సుళశీలుడు తీర్థయాత్రలు చేసి వేదాధ్యయనంలో, తపస్సులో నిష్ట కలవాడై ఒకసారి సిద్దులు సేవిస్తున్న 
హిమాలయశిఖరాన్ని చేరాడు. 

తత్ర ధర్మవనం నామ ధర్మసిద్ధిప్రదం వనమ్‌ । 

అపశ్యద్యోగినాం గమ్యమగమ్యం బ్రహ్మవిద్విషామ్‌ ॥ 26 ॥ 

అక్కడ ధర్మసిద్ధిని పొందించే ధర్మవనాన్ని చూశాడు. అది యోగులు పొందదగినది. వేదనిందకులకు 
కనిపించనిది. 

తత్ర మన్నాకినీ నామ సుపుణ్యా విమలా నదీ । 

పద్మోత్సలవనోపేతా సిద్ధా శ్రమవిభూషితా 1 271 

అక్కడ పుణ్యవతి నిర్మలమైన కమలములు, కలువలతో కూడినది, సిద్దాశ్రమాలచే అలంకృత అయిన 
మందాకిని అనే నదిని చూశాడు. 

స తస్యా దక్షిణే తీరే మునీన్టైర్యోగిభిర్యుతమ్‌ I 

సుపుణ్యమాశ్రమం రమ్యమపశ్యత్రీతిసంయుతః ॥ 28 ॥ 

అతడు మందాకిని దక్షిణతీరంలో మునులు యోగులతో పుణ్యప్రదమైన అందమైన ఆశ్రమాన్ని ప్రీతితో 
చూచాడు. 

మన్నాకినీ జలే స్నాత్వా సన్తర్చ్య పితృదేవతాః | 

అర్చయిత్వా మహాదేవం పుప్పెః పద్మోత్సలాదిభిః 1 29 ॥ 


పద్నాల్లవ అధ్యాయం 149 


ధ్యాత్వా౭_ర సంస్థమీశానం శిరస్యాధాయ చాజ్ఞులిమ్‌ | 

సంప్రేక్షమాణో భాస్వన్తం తుష్టావ పరమేశ్వరమ్‌ 1 30 ॥ 

మందాకినీ నదిలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదిలి తామర కలువ మొదలైన పుష్పాలతో 
మహాదేవుని పూజించి సూర్యమండలంలోని దేవుని ధ్యానించి దోసిలొగ్గి సూర్యుని వైపు చూస్తూ పరమేశ్వరుని 
స్తోత్రం చేశాడు. 


రుద్రాధ్యాయేన గిరిశం రుద్రస్య చరితేన చ । 

అన్వ్యైశ్చ వివిధైః స్తోతైః శామృవైర్వేదసమృవైః ॥ 31 ॥ 

అథాస్మిన్నన్తరే౭_ పశ్యత్సమాయాన్తం మహామునిమ్‌ । 

శ్వేతాశ్వతరనామానం మహాపాశుపతోత్తమమ్‌ ॥ 82 ॥ 

వేదంలోని రుద్రాధ్యాయంతో రుద్రుని చరిత్ర పఠనంతో అనేక విధాలైన ఇతరస్తోత్రాలతో వేదంలోని 
శివసంబంధ మంత్రాలతో స్తుతించాడు. ఇంతలో తన వద్దకు వస్తున్న శ్వేతాశ్వతరుడనే పాశుపత (శ్రేష్టుడైన 
మహామునిని ఆ సుశీలుడు చూశాడు. 

భస్మసన్దిగ్గసర్వాజ్ఞం కౌపీనాచ్చ్భాదనాన్వితమ్‌ । 

తపసా కర్శితాత్మానం శుక్షయజ్ఞోపవీతినమ్‌ ॥ 838 ॥ 

సమాప్య సంస్తవం శంభోరానన్నాస్రావిలేక్షణః 1 

వవన్దే శిరసా పాదౌ ప్రాజ్ఞులిర్వాక్యమ బ్రవీత్‌ 1 834॥ 

ఆ శ్వేతాశ్వతరుడు సర్వాంగాలు భస్మంతో అలంకరించుకున్నాడు. కౌపీనం, ఉత్తరీయం ధరించాడు. 
తపసుతో శరీరం కృశించింది. తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించినాడు. సుశీలుడు శివస్తోత్రం ముగించి ఆనందాథశు 
వులు కలవాడై అతని పాదాలకు శిరసువంచి ప్రణమిల్లినాడు. 

ధన్యో౭_ స్మ్యనుగ్భహీతో? స్మి యనే సాక్షాన్మునీశ్వర! | 

యోగీశ్వరో£_ద్య భగవాన్‌ దృష్టో యోగవిదాం వరః ॥ కిర్‌ ॥ 

అహో మే సుమహద్భాగ్యం తపాంసి సఫలాని మే। 

కిం కరిష్యామి శిష్యో౭హం తవ మాం పాలయానఘ ॥ 86 ॥ 

చేతులు జోడించి ఇట్లా పలికాడు. “ఓమునీశ్వరా! యోగీశ్వరుడవు. యోగవిదుల్లో శ్రేష్టుడవు. భగవంతుడవగు 
నీవు సాక్షాత్మరించటంతో నేను ధన్యుడనైనాను. అనుగ్రహింపబడినాను. నా అదృష్టమెంత గొప్పది. నా తపస్సు 
ఫలించినది. నీ శిష్యుడను. ఏమి చేయవలెనో చెప్పి ఓపుణ్యాత్ముడా! నన్ను రక్షించు”. 


సో౭_నుగృహ్యాథ రాజానం సుశీలం శీలసంయుతమ్‌ । 
శిష్యత్వే ప్రతిజగ్రాహ తపసా క్షీణకల్మషమ్‌ 1 87 ॥ 


150 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఆ శ్వేతాశ్వతర మహాముని శీలవంతుడైన సుశీలు ననుగ్రహించి తపసుతో పాపాలు నశించిన అతనిని 
తనశిష్యునిగా స్వీకరించాడు. 

సాన్నాసికం విధిం కృత్స్నం కారయిత్వా విచక్షణః । 

దదౌ తదైశ్వరం జ్ఞానం స్వశాఖావిహితవ్రతమ్‌ ॥ 38 ॥ 


సంన్యాసానికి సంబంధించిన శాస్త్రవిధిని సంపూర్ణంగా జరిపించి వివేకవంతుడైన మహాముని తమ శాఖలో 
విధింపబడిన వ్రతనియమాలుకల ఈశ్వరవిషయక జ్ఞానాన్ని అతనికుపదేశించాడు. 


అశేషం వేదసారం తత్పశుపాశవిమోచనమ్‌ । 
అన్యా(శ్రమమితి ఖ్యాతం బ్రహ్మాదిభిరనుప్టితమ్‌ ॥ 39 ॥ 
ఆ జ్ఞానమంతా వేదాల్లోని సారభూతం, ప్రాణులబంధరూపాలైన పాశాలను విడిపించేది. బ్రహ్మాదులు 

ఆచరించిన చివరి ఆశ్రమంగా ప్రసిద్ధమైనది. 

ఉవాచ శిష్యాన్సం ప్రేక్ష యే తదాశ్రమవాసినః । 

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా బ్రహ్మచర్యపరాయణాః।। 40 ॥ 

ఆ ముని ఆశ్రమంలో నివసించే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు బ్రహ్మచర్యవ్రతాన్ని పాటించే శిష్యులను చూచి 
ఇట్లన్నాడు. 

మయా ప్రవర్తితాం శాఖామధీత్యైవేహ యోగినః । 

సమాసతే మహాదేవం ధ్యాయన్లో విశ్వమైశ్వరమ్‌ ॥ 41 ॥ 

ఇక్కడ యోగులు నేను ప్రవర్తింపచేసిన శాఖనధ్యయనంచేసి ఈశ్వరనిర్మితమైన విశ్వాన్ని ధ్యానిస్తూ 
మహాదేవుడైన శివుని సేవిస్తున్నారు. 

ఇహ దేవో మహాదేవో రమమాణః సహోమయా । 

అధ్యాస్తే భగవానీశో భక్తానామనుకమ్పయా ॥ 42 ॥ 

ఇక్కడ మహాదేవుడైన శివుడు పార్వతీదేవితో కూడ విహరిస్తూ భక్తులయందుండే దయాగుణంతో 
నివసించినాడు. 

ఇహాశేషజగద్దాతా పురా నారాయణః స్వయమ్‌ । 

ఆరాధయన్మహాదేవం లోకానాం హితకామ్యయా ॥ 48 ॥ 

ఇహైనం దేవమీశానం దేవానామపి దైవతమ్‌ । 

ఆరాధ్య మహతీం సిద్ధిం లేభిరే దేవదానవాః ॥ 44 ॥ 

ఈ ప్రదేశంలోనే పూర్వం సర్వలోకాల సృష్టికర్త నారాయణుడు స్వయంగా లోకక్షేమంకోరి మహాదేవుని 
పూజించినాడు. ఇక్కడ దేవతలు కూడ దేవదేవుడైన ఈశానుని ఆరాధించి, దేవతలు రాక్షసులు కూడ గొప్ప సిద్ధిని 
పొందినారు. 


పద్నాల్లవ అధ్యాయం 151 
ఇహైవ మునయః సర్వే మరీచ్యాద్యా మహేశ్వరమ్‌ । 
దృష్ట్వా తపోబలాత్‌ జ్ఞానం లేభిరే సార్వకాలికమ్‌ 1 45 ॥ 


ఇక్కడే మరీచి మొదలైన మునులందరు మహేశ్వరుని దర్శించి తమ తపోబలంవల్ల సర్వకాలీనమైన 
జ్ఞానాన్ని పొందినారు. 
ల 

తన్మాత్పమపి రాజేన్ల తపోయోగసమన్వితః | 

తిష్ట నిత్యం మయా సార్ధం తతః సిద్ధిమవాప్పుసి 1 46 ॥ 

ఓరాజా! అందువల్ల నీవు కూడ తపోయోగాలు కలవాడవై నాతో కూడ ఎల్లపుడు ఉండు, దానివల్ల నీవు 
సిద్ధిని పొందగలవు. 

ఏవమాభాష్య విప్రేన్లో దేవం ధ్యాత్వా పినాకినమ్‌ । 

ఆచచక్షే మహామనస్రం యథావత్సర్వసిద్ధయే 1 47n 

ఆ బ్రాహ్మణోత్తము డిట్లా పలి భగవంతుడగు శివుని ధ్యానించి, అతనికి సర్వసిద్ధులు కలగటానికి 
మహామంత్రాన్ని విధివిధానంగా ఉపదేశించాడు. 

సర్వపాపోపశమనం వేదసారం విముక్తిదమ్‌ | 

అగ్నిరిత్యాదికం పుణ్యమృషిభిః సంప్రవర్తితమ్‌ ॥ 48 ॥ 

ఆ మంత్రం సర్వపాపాలను తొలగించేది. వేదాలసారభూతము. మోక్షాన్నిచ్చేది. అగ్నిః అనేది ఆదియందు 
కలది. బుషులవల్ల ప్రవర్తింప చేయబడినది. పుణ్యప్రదము. 

సో9_పి తద్వచనాద్రాజా సుశీలః శ్రద్ధయా౭_న్వితః । 

సాక్షాత్సాశుపతో భూత్వా వేదాభ్యాసరతో9_ భవత్‌ ॥ 49 ॥ 

ఆ రాజు సుళీలుడు అతని మాటల్లో శ్రద్ధకలవాడై, సాక్షాత్తు పాశుపతుడై, వేదాభ్యాసరతుడైనాడు. 

భస్మోద్ధూలితసర్వాబ్లః కనమూలఫలాశనః | 

శాన్లో దాన్తో జితక్రోధః సన్వ్యాసవిధిమాశితః ॥ 50 ॥ 

శరీరమంతా భస్మమలదుకొని కందమూలాలే ఆహారంగా తీసుకొంటూ శాంతుడై, ఇంద్రియాలనణచి, 
క్రోధాన్ని జయించి, సంన్యాసవిధి నాశ్రయించినాడు. 

హవిర్థానస్తథాగ్నేయ్యాం జనయామాస వై సుతమ్‌ | 

ప్రాచీనబర్హి షం నామ్నా ధనుర్వేదస్య పారగమ్‌ ॥ 51॥ 


హవిర్థానుడు ఆగ్నేయి అనే భార్యయందు విలువిద్యలో పారగుడైన ప్రాచీనబర్హి అనే పేరుగల కుమారుని 
పొందినాడు. 


152 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ప్రాచీన బర్హిర్భగవాన్‌ సర్వశస్త్రభృతాం వరః । 

సముద్రతనయాయాం వై దశపుత్రానజీజనత్‌ ॥ 52 ॥ 

ఆయుధధారుల్లో (శ్రేష్టుడు పూజ్యూడైన ప్రాచీనబర్జిషుడు సముద్ర తనయ అయిన భార్యయందు పదిమంది 
కుమారులను పొందినాడు. 

ప్రచేతసస్తే విఖ్యాతా రాజానః ప్రథితౌజసః | 

అధీతవన్తః స్వం వేదం నారాయణపరాయణాః ॥ 58 ॥ 

ఆ కుమారులు బలంకల ఏప్రసిద్దులైన రాజులుగా ప్రచేతసులు అని ప్రసిద్దులైనారు. తమశాఖా వేదా 
ధ్యయనంచేసి, నారాయణునియందు భక్తికలవారైనారు. 

దశభ్యస్తు ప్రచేతోభ్యో మారిషాయాం ప్రజాపతిః । 

దక్షో జజ్జే మహాభాగో యః పూర్వం బ్రహ్మణః సుతః ॥ 54 ॥ 

ఆ పదిమంది ప్రచేతసులవల్ల మారిష అనే ప్రీయందు పూర్వం బ్రహ్మకుమారునిగ నుండిన మహానుభావుడు 
దక్షప్రజాపతి జన్మంచినాడు. 

సతు దక్షో మహేశేన రుద్రేణ సహ ధీమతా । 

కృత్వా వివాదం రుద్రేణ శప్తః (ప్రాచేతసో9 భవత్‌ ॥ 55 ॥ 

ఆ ప్రాచేతసుడైన దక్షుడు ధీమంతుడైన మహేశ్వరునితో వివాదం పెట్టుకొని శపింపబడి (ప్రచేతసుల 
పుత్రుడైనాడు. 

సమాయాన్తం మహాదేవో దక్షం దేవ్యా గృహం హరః | 

దృష్ట్వా యథోచితాం పూజాం దక్షాయ ప్రదదౌ స్వయమ్‌ ॥ 56 ॥ 

మహాదేవుడైన శివుడు తన దేవి యింటికి వస్తున్న దక్షప్రజాపతిని చూచి అతనికి తగిన సత్కారాన్ని 
స్వయంగా జరిపినాడు. 

తదా వై తమసావిష్టః సో9_ధికాం బ్రహ్మణః సుతః । 

పూజామనర్హామన్విచ్చన్‌ జగామ కుపితో గృహమ్‌ 1 5711 

అపుడు (బ్రహ్మకుమారుడైన దక్షుడు కోధ మాక్రమించగా తనకు జరిగిన సత్మారం తగినట్టుగాలేదని 
భావించి తనయింటికి వెళ్ళిపోయినాడు. 

కదాచిత్స్వ్వగ్భహం ప్రాప్తాం సతీం దక్షః సుదుర్మనాః । 

భర్తా సహ వినిన్దినాం భర్పయామాస వై రుషా ॥ 58॥ 

అన్యే జామాతరః శ్రేష్టా భర్తుస్తవ పినాకినః । 

త్వమప్యసత్సుతా౭_ స్మాకం గృహాద్గచ్చ యథాగతమ్‌ ॥ 59 ॥ 


పద్నాల్లవ అధ్యాయం 153 


తరువాత ఒకపుడు తనయింటికి వచ్చిన పుత్రిక సతీదేవిని దక్షుడు కోపంతో భర్తతోకూడ ఆమెను నిందించి 
తూలనాడాడు. నీ భర్త శివునికంటే తక్కిన అల్లుళ్ళే (శ్రేష్టులు. ఇంటినుండి వచ్చిన దారినే వెళ్ళు. 

తస్య తద్వాక్యమాకర్ణ్య సా దేవీ శంకరప్రియా । 

వినిన్హ్య పితరం దక్షం దదాహా9_9_త్మానమాత్మనా 1 60 ॥ 

ఆ దక్షుని వాక్యాన్ని విన్న సతీదేవి తండ్రి దక్షుని దూషించి తన శరీరాన్ని అగ్నిలో దహించుకొన్నది. 

ప్రణమ్య పశుభర్తారం భర్తారం కృత్తివాససమ్‌ I 

హిమవద్దుహితా సా9_ భూత్తపసా తస్య తోషితా ॥ 61 1 


పశుపతి, కృత్తివాసుడు, భర్త అయిన శివునికి నమస్మరించి ఆత్మత్యాగం కావించుకొన్నది. ఆ సతి 
హిమవంతుని తపస్సునకు సంతోషించి అతని పుత్రిగా జన్మంచినది. 

జ్ఞాత్వా తాం భగవాగ్రుద్రః ప్రపన్నార్తిహరో హరః । 

శశాప దక్షం కుపితః సమాగత్యాథ తద్భహమ్‌ 1 621 


ఆ(శితుల బాధలు తొలగించే భగవంతుడు రుద్రుడు ఆమెను తన భార్యగా గుర్తించి ఆమె మరణానికి 
కారకుడైన దక్షుని యింటికి వచ్చి అతనిని శపించాడు. 


త్యక్త్వా దేహమిమం బ్రాహ్మం క్షత్రియాణాం కులే భవ । 

స్వస్యాం సుతాయాం మూధాత్మా పుత్రముత్సాదయిప్యసి ॥ 63 ॥ 

ఈ(బ్రహ్మసంబంధమైన శరీరాన్ని వదలి క్షత్రియవంశంలో జన్మించు. నీవు మూఢుడవై పుత్రికయందే 
కుమారుని పొందెదవు. 

ఏవముక్తా మహాదేవో యయౌ కైలాసపర్వతమ్‌ । 

స్వాయమ్బువో9_పి కాలేన దక్షః ప్రాచేతసో౭_భవత్‌ ॥ 64 ॥ 


ఇట్లా పలికి మహాదేవుడు శివుడు కైలాసపర్వ తానికి వెళ్ళిపోయాడు. ఆ స్వాయంభువుడైన దక్షుడు కూడా 
ప్రాచేతసునిగా జన్మించినాడు. 

ఏతద్వః కథితం సర్వం మనోః స్వాయమ్మువస్య తు। 

నిసర్గం దక్షపర్యన్తం శృణ్వతాం పాపనాశనమ్‌ ॥ 65 ॥ 


ఇదంతా స్వాయంభువమనువు చరిత్ర దక్షుని వరకు వివరించినాను. దీనిని విన్నవారి పాపాలు 
తొలగిపోతాయి. 


ఇతి శ్రీకూర్మపురాణే స్వాయంభువమనురాజవంశానుకీర్తనం నామ చతుర్దశో9_ ధ్యాయః 1 14 n 
శ్రీకూర్మ పురాణంలో స్వాయంభువమనురాజవంశానుకీర్తనమనే పద్నాల్లవ అధ్యాయం ॥ 14 ॥ 


యు పంచదశో£.ధ్యాయః - పదునైదవ అధ్యాయం 


దక్షయజ్ఞవిధ్వంసనమ్‌ - దక్షయజ్ఞ విధ్వంసనం 


నైమిషేయా ఊచుః: -నైమిశంలోని బుషులు పలికారు 

దేవానాం దానవానాజ్బ్చ గన్థర్వోరగరక్షసామ్‌ । 

ఉత్పత్తిం విస్తరాద్రూహి సూత వైవస్వతే౭_న్తరే 11 ln 

ఓ సూతుడా! వైవస్వతమన్వంతరంలోని దేవదానవ, గంధర్వ, నాగుల, రాక్షసుల ఉత్పత్తినిగూర్చి విపులంగా 
చెప్పండి. 

స శప్తః శమ్మునా పూర్వం దక్షః ప్రాచేతసో నృపః । 

కిమకార్నీన్మహాబుద్ధే! (శోతుమిచ్చామ సాంప్రతమ్‌ ॥ 2 ॥ 

శివుడు శపించగా దక్షుడు ప్రాచేతసుడను రాజుగా పుట్టి ఏమి చేసినాడు, గొప్పజ్ఞానివైన సూతుడా! మేము 
దాని నిపుడు వినగోరుతున్నాము. 
సూత ఉవాచ:-సూతుడు పలికాడు. 

వక్ష్యే నారాయణేనోక్తం పూర్వకల్పానుషడ్లికమ్‌ । 

త్రికాలబద్ధం పాపఘ్నం ప్రజాసర్గస్య విస్తరమ్‌ ॥ 8 ॥ 

నారాయణుడు పూర్వకల్సానికి సంబంధించి మూడుకాలాల సంబంధం కలది, పాపాలను నశింప చేసే 
ప్రజాసృష్టిని గూర్చి చెప్పాడు. దానిని విస్తరంగా వివరిస్తాను. 

స శప్తః శమ్భునా పూర్వం దక్షః ప్రాచేతసో నృపః । 

వినిన పూర్వవైరేణ గజ్లాద్వారేల_ యజద్ధరిమ్‌ 11 411 


శివుడు శపించగా దక్షుడు (ప్రాచేతసునిగా జన్మించి పూర్వవిరోధంతో శంకరుని నిందించి గంగాద్వార 
ప్రదేశంలో హరి యజ్ఞాన్ని నిర్వహించినాడు. 

దేవాశ్చ సర్వే భాగార్థమాహృతా విష్ణునా సహ | 

సహైవ మునిభిస్సర్వైరాగతా మునిపుజ్గవాః 1 51 

అందులో యజ్ఞభాగాన్ని స్వీకరించటానికి విష్ణువుతో కూడ దేవతలందరూ ఆహ్వానింపబడినారు. 
మునులందరితోపాటు మునిశ్రేష్టులును అక్కడ చేరినారు. 

దృష్ట్వా దేవకులం కృత్స్నం శంకరేణ వినాల_ 9 గతమ్‌ । 

దధీచో నామ విప్రర్షిః ప్రాచేతసమథాబ్రవీత్‌ ॥ 6 ॥ 


శివుడు లేక అక్కడికి వచ్చిన దేవతా సమూహాన్ని చూచి దధీచుడు అనే పేరుగల బ్రాహ్మణముని ప్రాచేతసునితో 
ఇట్లన్నాడు. 


పదునైదవ అధ్యాయం 155 


దధీచ ఉవాచ:-దధీచుడు పలికాడు. 
బ్రహ్మాద్యాస్తు పిశాచాన్తా యస్యా౭౭ జ్ఞానువిధాయినః । 
స దేవః సాంప్రతం రుద్రో విధినా కిం న పూజ్యతే ॥ 7 ॥ 


బ్రహ్మ మొదలు పిశాచాల వరకు ఆ భగవంతుడైన రుద్రుని ఆజ్ఞను అనుసరిస్తారు. అతనిని ఇప్పుడు 
శాస్త్రవిధితో ఎందుకు పూజించటం లేదు ? 
దక్ష ఉవాచ:- దక్షుడు పలికాడు. 

సర్వేష్వేవ హి యజ్జేషు న భాగః పరికల్పితః । 

న మనా భార్యయా సార్ధం శంకరస్యేతి నేజ్యతే 1 81 

విహస్య దక్షం కుపితో వచః ప్రాహ మహామునిః । 

(శుణ్వతాం సర్వదేవానాం సర్వజ్ఞానమయః స్వయమ్‌ ॥ 9 ॥ 

అన్నియజ్ఞాల్లో శివునికి భాగం కల్పించలేదు, భార్యగలవాని కివ్వదగిన యజ్ఞభాగం భార్యలేని శంకరున 


కీయరాదని అతనిని పూజించలేదు. ఆ మాటలకు దధీచి కోపించి, నవ్వుతూ దేవతలందరు వింటుండగా సర్వజ్ఞాన 
మయుడైన ముని ఈ మాటలన్నాడు. 


దధీచ ఉవాచ :- దధీచుడు పలికాడు. 

యతః ప్రవృత్తి ర్విశ్వాత్మా యశ్చాసౌ పరమేశ్వరః । 

సమూజ్యతే సర్వయజ్ఞైర్విదిత్వా కింన శంకరః ॥ 101 

న హ్యయం శంకరో రుద్రః సంహర్తా తామసో హరః । 

నగ్నః కపాలీ విదితో విశ్వాత్మా నోపపద్యతే 1 11 ॥ 

ప్రపంచమే తనస్వరూపంగా కలవాడు. పరమేశ్వరుడు. అతనివల్లనే ఈ విశ్వం ప్రవర్తిస్తున్నది. అది తెలిసి 
సర్వయజ్ఞాల్లో శంకరుడు పూజింప బడుతున్నాడుకదా! అట్టి శంకరుడు ఎందుకు పూజింపబడుటలేదు. ఆ మాటలకు 
దక్షుడన్నాడు- ఈ రుద్రుడు శంకరుడు కాదు. ప్రపంచాన్ని సంహరించే తామసుడైన హరుడు. దానికితోడు 
దిగంబరుడు. కపాలాన్ని ధరించేవాడు. ఇతడు విశ్వాత్ముడెట్లా అవుతాడు ? 

ఈశ్వరో హి జగత్రృష్ణా ప్రభుర్నారాయణో హరిః । 

సత్వాత్మకోత_సౌ భగవానిజ్యతే సర్వకర్మసు ॥ 12 ॥ 

లోకాలను సృజించినవాడు ప్రభువైన నారాయణుడే ఈశ్వరుడు. అతడు సత్త్వగుణప్రధానుడు. 
అన్నికార్యాల్లోను ఆ భగవంతుడే పూజింపదగినవాడు. 


156 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


దధీచ ఉవాచ :- దధీచుడు పలికాడు. 

కిం త్వయా భగవానేష సహస్రాంశుర్న దృశ్యతే | 

స్వర్వలోకైకసంహర్తా కాలాత్మా పరమేశ్వరః 11 18 ॥ 

వేయి కిరణాల ఈ భగవంతుడైన దేవుడు నీకు కనబడలేదా! సర్వలోకాలను సంహరించే కాలస్వరూపుడైన 
పరమేశ్వరుడితడు. 


యం గృహ్హన్తీహ విద్వాంసో ధార్మికా బ్రహ్మవాదినః । 

సో౭_యం సాక్షీ తీవ్రరుచిః కాలాత్మా పరమేశ్వరః ॥ 14 ॥ 

ఈ విశ్వంలో పండితులు ధార్మికులు బ్రహ్మమును కీర్తించేవారు ఈ దేవుణ్ణి పరిగ్రహిస్తారు. ఈసర్వసాక్షి 
తీవ్రప్రకాశంకల కాలస్వరూపుడు ఈ పరమేశ్వరుడు. 


ఏష రుద్రో మహాదేవః కాపాలీ చ ఘృణీ హరః । 
ఆదిత్యో భగవాన్సూర్యో నీలగ్రీవో విలోహితః ॥ 15 ॥ 


శంకరుని శరీర భేదం మాత్రమే ఈ రుద్రుడు మహాదేవుడు, దయాశీలుడు, కపాలధారి, హరుడు. ఇతడే 
ఆదిత్యుడు, భగవంతుడైన సూర్యుడు, నల్లని కంఠంకలవాడు విలోహితుడు. 


సంస్తూయతే సహగస్రాంశుః సామగాధ్వర్యు హూోత్యృభిః । 

పశ్యైనం విశ్వకర్మాణం రుద్రమూర్తిం త్రయామయమ్‌ ॥ 16 ॥ 

సహస్రాంశుడైన సూర్యస్వరూపుడు, యజుస్సు, బుక్సూత్రాలతో స్తుతింప బడుచున్నాడు. విశ్వకర్మ. 
వేదత్రయరూపుడు, రుద్రరూపంలో ఉన్నాడు. ఇతనిని చూడు. 
దక్ష ఉవాచ: -దక్షుడు పలికాడు 


య ఏతే ద్వాదశాదిత్యా ఆగతా యజ్ఞభాగినః | 
సర్వే సూర్యా ఇతి జ్లేయా న హ్యన్యో విద్యతే రవిః ॥ 17 ॥ 


యజ్ఞభాగాన్ని పొందటానికి వచ్చిన ఈ పండ్రెండు మంది ఆదిత్యులే సూర్యులు. వీరికంటే మరొక రవిలేడు. 


ఏవముక్తే తు మునయః సమాయాతా దిదృక్షవః । 

బాధమిత్యబ్రువన్షక్షం తస్య సాహాయ్యకారిణః ॥ 18 ॥ 

దక్షుడిట్లనగానే యజ్ఞం చూడవచ్చిన మునులందరు దక్షునికి సహాయం చేసేవాళ్ళయి బెను అట్లే అని 
తమ అంగీకారాన్ని తెలిపారు. 

తమసావిష్టమనసో న పశ్యనో వృషధ్వజమ్‌ । 

సహస్రశో థ శతశో బహుశో భూయ ఏవ హి ॥ 19 ॥ 


పదునైదవ అధ్యాయం 157 


నిన్దనో వైదికాన్మన్రాన్‌ సర్వభూతపతిం హరమ్‌ | 


(అ = 


అపూజయన్దక్షవాక్యం మోహితా విష్ణుమాయయా 1 201 

వారు విష్ణుమాయామోహితులై తమోగుణమావరింపగా వృషభధ్వజుడైన శివుని గమనించక వందల 
వేలమార్లు సర్వభూతపతి శివుని వైదికమంట్రాలను నిందిస్తూ దక్షుని వాక్యాన్నే గౌరవించారు. 

దేవాశ్చ సర్వే భాగార్థమాగతా వాసవాదయః । 

నాపశ్యన్దేవమీశానమృతే నారాయణం హరిమ్‌ ॥ 21 ॥ 

యజ్ఞభాగం కోసం వచ్చిన ఇంద్రాది దేవతలు నారాయణుడు హరిని తప్ప మహేశ్వరుని చూడలేదు. 


హిరణ్యగర్భో భగవాన్‌ బ్రహ్మా బ్రహ్మవిదాం వరః । 

పశ్యతామేవ సర్వేషాం క్షణాదన్తరధీయత 122 

హిరణ్యగర్భుడు, భగవంతుడు, (బ్రహ్మవేత్తల్లో (శ్రేష్టుడైన (బ్రహ్మ అందరు చూస్తుండగానే క్షణంలో 
అంతర్జానమైనాడు. 

అన్తర్హితే భగవతి దక్షో నారాయణం హరిమ్‌ । 

రక్షకం జగతాం దేవం జగామ శరణం స్వయమ్‌ ॥ 28 ॥ 

భగవంతుడు బ్రహ్మ అదృశ్యుడు కాగానే దక్షుడు, లోకరక్షకుడు, దేవదేవుడు, నారాయణరూపుడైన హరిని 
స్వయంగా శరణు పొందాడు. 

ప్రవర్తయామాస తం యజ్ఞం దక్షోల థ నిర్భయః I 

రక్షకో భగవాన్నిష్టుః శరణాగతరక్షకః 1 24 ॥ 

తర్వాత దక్షుడు భయరహితుడై ఆ యజ్ఞాన్ని కొనసాగించాడు. శరణాగతరక్షకుడు భగవానుడైన విష్ణువు 
యజ్ఞరక్షకుడుగా ఉండినాడు. 

పునః ప్రాహ చ తం దక్షం దధీచో భగవానృషిః | 

సం ప్రేక్ష్యర్షిగణానేవాన్‌ సర్వాన్వై రుద్రవిద్విషః ॥ 25 ॥ 

పూజ్యూడైన దధీచుడు మళ్ళీ ఆ దక్షునితో అక్కడ ఉన్న బుషిగణాలను, దేవతలను, శివద్వేషులను, 
చూస్తూ ఇట్లా పలికాడు. 

అపూజ్యపూజనే చైవ పూజ్యానాం చాప్యపూజనే I 

నరః పాపమవాష్నోతి మహద్వై నాత్ర సంశయః ॥ 26 ॥ 

పూజింపతగనివారిని పూజించటం, పూజ్యులను పూజింపక పోవటంవల్ల మనుష్యుడు గొప్పపాపాన్ని 
పొందుతాడు. ఇందులో సందేహం లేదు. 


158 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


అసతాం ప్రగ్రహో యత్ర సతాజ్బావ విమాననా । 

దణ్లో దైవకృతస్తత్ర సద్యః పతతి దారుణః ॥ 27 ॥ 

దుర్దనుల స్వీకారం, సాధువుల అవమానం జరిగే చోట వెంటనే దైవకృతశిక్ష భయంకరంగా ప్రవర్తిస్తుంది. 
ఏవముక్తా? థ విప్రర్షిః శశాపేశ్వరవిద్విషః | 

సమాగతాన్‌ బ్రాహ్మణాంస్తాన్సక్షసాహాయ్యకారిణః ॥ 28 ॥ 


ఎద 

అని పలికి ఆ బ్రాహ్మణ బుషి శివద్వేషులను, ఆ యజ్ఞానికి వచ్చిన బ్రాహ్మణులను, దక్షునికి సహాయంగా 
ఉన్నవారిని శపించాడు. 

యస్మాద్బహిః కృతో వేదాద్భవద్భిః పరమేశ్వరః | 

వినిన్గితో మహాదేవః శజ్మరో లోకవన్దితః ॥ 29 ॥ 

భవిష్యన్తి త్రయీబాహ్యాః సర్వేం_పీశ్వరవిద్విషః | 

నిన్లస్తీహైశ్వరం మారం కుశాస్రాసకచేతసః 11 30॥ 

[ఈ ౧ ది లి 

మిథ్యాధీతసమాచారా మిథ్యాజ్ఞానప్రలాపినః । 

ప్రాప్య ఘోరం కలియుగం కలిజైః పరిపీడితాః ॥ 31 ॥ 

పరమేశ్వరుడైన శివుణ్ణి వేదసమ్మతమైన యజ్ఞం నుండి దూరం గావించారు. లోకపూజ్యుడు మహాదేవుడు 
శంకరుని మీరు దూషించారు. అందువల్ల మీరందరు వేదత్రయానికి దూరులై, దుష్టశాస్త్రములందాసక్తిగలవారై 
ఈశ్వరమార్గాన్ని నిందించే శివద్వేషులుగా జన్మిస్తారు. అసత్యసమాచారాన్ని అధ్యయనం చేసేవారుగా, అయథార్థ 
జ్ఞానాన్ని గూర్చి మాట్లాడేవారుగా భయంకరమైన కలియుగంలో కలిజన్యదోషాలతో పీడింపబడేవారౌతారు. 

త్యక్త్వా తపోబలం కృత్స్నం గచ్చధ్వం నరకాన్సునః । 

భవిష్యతి హృషీకేశః స్వాశ్రితోల_ పి పరాజ్ముఖః ॥ 32 ॥ 

మీరు తపస్సుతో సంపాదించిన బలం పూర్తిగా వదలుకొని నరకలోకాలకు వెళతారు. మోరా(శ్రయించిన 
విష్ణువు కూడ మీకు విముఖుడౌతాడు. 

ఏవముక్తా? థ విప్రర్నిః విరరామ తపోధనః । 

జగామ మనసా రుద్రమశేషాఘవినాశనమ్‌ ॥ 38 ॥ 

అని పలికి (బ్రహ్మర్షి తపోనిధి అయిన దదీచుడు చాలించినాడు. తర్వాత సర్వపాపహరుడైన రుద్రుని 
మనసులో ధ్యానిస్తూ తన్మయుడైనాడు. 

ఏతస్మిన్నన్తరే దేవీ మహాదేవం మహేశ్వరమ్‌ । 

పతిం పశుపతిం దేవం జ్ఞాత్వైత త్రాహ సర్వదృక్‌ 1 ౩341 


పదునైదవ అధ్యాయం 159 


ఈలోపల మహాదేవి ఇది గ్రహించి సమగ్రదృష్టిగలదై మహేశ్వరుడు, మహాదేవుడు, పశుపతి, (ప్రభువైన 
దేవునితో ఇట్లా పలికింది. 
శ్రీదేవ్యువాచ :-శ్రీదేవి చెప్పింది. 

దక్షో యజ్ఞేన యజతే పితా మే పూర్వజన్మని | 

వినిన భవతో భావమాత్మానం చాపి శంకర! ॥ కిర్‌॥ 

ఓ శంకరా! పూర్వజన్మలో నాకు తందైన దక్షుడు మీ గొప్పతనాన్ని నిందించి నన్ను కూడ దూషించి 
యజ్ఞంతో దేవతలను పూజించాడు. 

దేవా మహర్షయశ్చాసంస్తత్ర సాహాయ్యకారిణః | 

వినాశయా9 9 శు తం యజ్ఞం వరమేతం వృణోమ్యహమ్‌ 1 36 ॥ 

ఆ యజ్ఞంలో దేవతలు, మహర్షులు కూడ అతనికి సహాయకారులైనారు. ఆ యజ్ఞాన్ని శీఘ్రంగా 
నశింపచేయండి, నేనీ వరాన్ని కోరుతున్నాను. 

ఏవం విజ్ఞాపితో దేవ్యా దేవదేవః పరః ప్రభుః । 

ససర్ద సహసా రుద్రం దక్షయజ్ఞజిఘాంసయా 1 త7॥ 


జ 


ఈ విధంగా దేవి విన్నవించగానే దేవదేవుడు పరమేశ్వరుడు దక్షయజ్ఞాన్ని నశింపచేయాలని వెంటనే 
రుద్రుని సృష్టించినాడు. 


సహస్రశిరసం క్రుద్ధం సహస్రాక్షం మహాభుజమ్‌ । 

సహ(స్రపాణిం దుర్ధర్షం యుగాన్తానలసన్నిభమ్‌ ॥ 38 ॥ 

ఆ రుద్రుడు వేయితలలు, వేయికన్నులు, గొప్పభుజాలు, వేయి చేతులు కల్లి ఇతరులెవరూ ఎదిరింపజాలని 
వాడై కోపంతో ప్రళయకాలంలోని అగ్నితో సమానుడుగా ఉండెను. 

దంష్టాకరాలం దుష్రేక్ష్యం శంఖచ[క్రధరం ప్రభుమ్‌ । 

దజ్ఞహస్తం మహానాదం శార్‌జ్లిణం భూతిభూషణమ్‌ ॥ 39 ॥ 

వీరభద్ర ఇతి ఖ్యాతం దేవదేవసమన్వితమ్‌ I 

స జాతమాత్రో దేవేశముపతస్టే కృతాజ్టులిః ॥ 40 ॥ 

ఆ వీరభద్రుడు కోరలతో చూడ శక్యం కానట్లు భయంకరుడై శంఖచక్రాలు ధరించి ఉండెను. దేవదేవునితో 
కూడి వీరభద్రుడని ప్రఖ్యాతిని పొందిన ఆ రుద్రుడు పుట్టిన వెంటనే చేతులు జోడించి దేవేశుడైన పరమేశ్వరుని 
వద్దకు చేరాడు. 

తమాహ దక్షస్య మఖం వినాశయ శివోల స్తు తే। 

వినిన మాం స యజతే గజ్లాద్వారే గణేశ్వర un 41॥ 


60 కూర్మమహాపురాణం - పూర్వార్థం 
పరమశివుడా వీరభ[ద్రునితో ఇట్లన్నాడు - నీవు దక్షుడు చేస్తున్న యజ్ఞాన్ని భంగం చేయవలెను. నీకు 
శుభమగు గాక! గణేశ్వరా! ఆ దక్షుడు నన్ను దూషించి గంగానదీముఖద్వారంలో యజ్ఞం చేస్తున్నాడు. 


తతో బన్టప్రముక్తేన సింహేనైకేన లీలయా । 
వీరభద్రేణ దక్షస్య వినాశమగమతతుః ॥ 42 ॥ 


బంధనం నుండి విడువబడిన సింహంవలె వీరభద్రుడు సులభంగా దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు. 

మన్యునా చోమయా సృష్టా భద్రకాలీ మహేశ్వరీ | 

తయాచ సార్ధం వృషభం సమారుహ్యా యయౌ గణః ॥ 483 ॥ 

శివపల్ని ఉమ కూడ (కోధంతో మహేశ్వరి అనే భద్రకాళిని సృష్టించింది. ఆమెతో కూడ వీరభద్రుని గణం 
వృషభారూఢమై వెళ్ళింది. 

అన్యే సహస్రశో రుద్రా నిసృష్టాస్తేన ధీమతా । 

రోమజా ఇతి విఖ్యాతాస్తస్య సాహాయ్యకారిణః | 44 ॥ 

బుద్ధిశాలి అయిన వీరభద్రుడు తనకు సహాయకులుగా రోమజులు అనే పేర ప్రసిద్ధులైన వేలకొది రుద్రులను 
సృష్టించాడు. 

శూలశక్తిగదాహస్తా దణ్జోపలకరాస్తథా I 

కాలాగ్నిరుద్రసంకాశా నాదయంతో దిశో దశ ॥ 45 ॥ 

ఆ రుద్రులు శూలం, శక్తి, గద అనే ఆయుధాలు ధరించినవారు, కర్రలు, శిలలను దాల్చినవారు, 
(పళయకాలంలోని అగ్నిసములు, పది దిక్కులు పిక్కటిల్ల చేయు ధ్వనులు చేస్తున్నారు. 

సర్వే వృషభమారూఢా సభార్యాశ్చాతిభీషణాః । 

సమావృత్య గణ శ్రేష్టం యయుర్దక్షమఖం ప్రతి ॥ 46 ॥ 

వారందరు తమ భార్యలతో కూడ వృషభాల నధిష్టించి ఉన్నారు, మిక్కిలి భయంకరులై గణాధిపతి 

వీరభద్రుని చుట్టుచేరి దక్షయజ్ఞప్రదేశంవైపు కదిలారు. 

సర్వే సంప్రాప్య తం దేశం గణజ్లాద్వారమితి (శ్రుతమ్‌ । 

దదృశుర్యజ్ఞదేశం వై దక్షస్యామితతేజసః 1 47॥ 

వారంతా గంగాద్వారమని ప్రసిద్ధమైన ప్రదేశం చేరి తేజస్వి అయిన దక్షుని యజ్ఞం జరిగే స్థలాన్ని చూశారు. 

దేవాబ్ఞ్బనా సహస్రాధ్యమప్ప్సరోగీతనాదితమ్‌ । 

వేణువీణానినాదాధ్యం వేదవాదాభినాదితమ్‌ ॥ 48 ॥ 


పదునైదవ అధ్యాయం 16] 
ఆ ప్రదేశం వేలకొలది దేవతాప్రీలు కలది. అప్పరసల పాటలతో ధ్వనిస్తున్నది. వేణువు వీణ వంటి 
వాద్యాల ధ్వనులు కలది. వేదమంత్రోచ్చారణలతో ప్రతిధ్వనిస్తున్నది. 
దృష్ట్వా సహర్షిఖిర్దేవైః సమాసీనం ప్రజాపతిమ్‌ । 
ఉవాచ స ప్రియో రుదైర్వీరభద్రః స్మయన్నివ ॥ 49 ॥ 


బుషులు దేవతలతో కూడ కూర్చున్న దక్షప్రజాపతిని చూచి వీరభద్రుడు రుద్రులతో కూడి నవ్వుతున్న 
వానివలె ఇట్లా పలికాడు. 


వయం హ్యనుచరాస్సర్వే శర్వస్యామి తతేజసః 
భాగార్థం లిప్పయా భాగాన్‌ ప్రాప్తా యచ్చత్వభీప్పితాన్‌ 1 50 ॥ 


మేమంతా గొప్ప తేజస్వి అయిన శివుని అనుచరులం. యజ్ఞభాగాన్ని కోరి వచ్చినాము. ఈ దక్షుడు 
మేము కోరిన యజ్ఞభాగాలను ఇవ్వాలి. 


అథ చేత్మస్యచిదియం మాయా మునివరోత్తమాః! । 
భాగో భవద్బో దేయస్తు నాస్మభ్యమితి కథ్యతామ్‌ ॥ 51 ॥ 


ఓమునిత్రేష్టులారా! ఈ యజ్ఞంలో భాగం మీకు మాత్రమే ఈయదగినది. మాకు ఈయతగదని ఎవరైనా 
మాయ ప్రయోగించినారా తెల్పండి. 


తం బ్రూతాజ్ఞాపయతి యో వేత్స్యామో హి వయం తతః । 
ఏవముక్తా గణేశేన ప్రజాపతిపురస్సరాః ॥ 52 ॥ 


ఎవడావిధంగా ఆజ్ఞాపించినాడో తెల్పండి, మేమా విషయం తెలుసుకొంటాము. అందుకు (బ్రహ్మమొదలైన 
దేవత లిట్లన్నారు. 


దేవా ఊచుః :- దేవతలు పలికారు. 


ప్రమాణం వో న జానీమో భాగే మనా ఇతి ప్రభుమ్‌ । 
మా ఊచుః సురా యూయం తమోపహతచేతసః ॥ ర38 ॥ 


యేనాధ్వరస్య రాజానం పూజయేయుర్మహేశ్వరమ్‌ I 
ఈశ్వరః సర్వభూతానాం సర్వదేవతనుర్హరః 1 రడ ॥ 
పూజ్యతే సర్వయజ్ఞేషు సర్వాభ్యుదయసిద్ధిదః I 

ఏవముక్తా మహేశానమాయయా నష్టచేతనాః 1 ర్‌ర్‌ ॥ 

న మేనిరే యయుర్శన్హా దేవాన్ముక్త్వా స్వమాలయమ్‌ । 56 ॥ 


162 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


యజ్ఞంలో మీకు భాగం ఇచ్చే విషయంలో ప్రమాణాలైన మంత్రాలు మేమెరుగము. అని దేవతలనగా 
వేదమంత్రాలు దేవతలైన మీరు తమోగుణంతో నిండిన మనసు కలవారు. యజ్ఞాధీశ్వరుడైన మహే వాశ్వరుని మీరు 
పూజింపరు. సర్వప్రాణులకు ఈశ్వరుడే అధిపతి. దేవతలందరు తన శరీరంగా కలవాడు. అన్నివిధాల అభ్యుదయాన్ని 
కార్యసిద్ధిని కలిగించే ఆ శివుడు అన్నియజ్ఞాల్లో పూజింపబడుచున్నాడు. అని పలికి ఆ మంత్రాలు మహే వాశ్వరుని 
మాయచే చైతన్యాన్ని కోల్పోయినవి. ఆ మంత్రాలు దేవతలను వదలి తమస్థానాలకు వెళ్ళిపోయినవి. 


తతః సభద్రో భగవాన్‌ సభార్యః సగణేశ్వరః I 

స్పృశన్మరాభ్యాం విప్రర్షిం దధీచం ప్రాహ దేవహా । 

మంత్రాః ప్రమాణం న కృతా యుస్మాభిర్చలదర్పితైః | 57 ॥ 

యస్మాత్పసహ్య తస్మాద్య్వో నాశయామ్యుద్య గర్వితాన్‌ | 

ఇత్యుక్త్వా యజ్ఞశాలాం తాం దదాహ గణపుజ్జవః ॥ 58 ॥ 

తర్వాత పూజ్యుడైన భద్రుడు భార్యతో గణేశ్వరులతో కూడి బ్రాహ్మణముని దధీచుని చేతితో పట్టుకొని ఇట్లు 
పలికాడు. బలగర్వంతో మీరు మంత్రాలను ప్రమాణంగా గ్రహించలేదు. ఏ కారణంతో మీరట్లా చేసినారో ఆ 
కారణంగానే గర్వించిన మిమ్మల్ని బలాత్మారంగా నశింపచేస్తాను అని చెప్పి గణ[్రేష్ణుడు ఆ యజ్ఞశాలను కాల్చివేశాడు. 

గణేశ్వరాశ్చ సంక్రుద్దా యూపానుత్సాట్య చిక్షిపుః | 

ప్రస్తోత్రా సహ హోత్రా చ అశ్వం చైవ గణేశ్వరాః ॥ 59 ॥ 

గృహీత్వా భీషణాస్సర్వే గజ్లాస్రోతసి చిక్షిపుః | 

వీరభద్రోత పి దీప్తాత్మా శక్రసై స్యైవోద్యతం కరమ్‌ 11 60 ॥ 

వ్యష్టమృయదదీనాత్మా తథా9_న్యేషాం దివౌకసామ్‌ । 

భగనెత్రే తథోత్సాట్య కరాగ్రేణెవ లీలయా ॥ 61 ॥ 

మిగిలిన గణపతులు కూడ కోపించి యూపస్తంభాలను పెరికి విసరివేసినారు. ప్రసోత హోతలతో కూడ 
యజ్ఞాశ్వాన్ని తమ వశం చేసుకొని భయంకరరూపంకలవారై గంగాప్రవాహంలో పడవేసినారు. వీరభద్రుడు 
హృదయం దహించగా ఇంద్రుడెత్తిన చేతిని స్తంభింపచేశాడు. యుద్దానికి ఇతరదేవతలు చేతులెత్తగా వానిని కూడ 
కదలకుండ చేశాడు. ఆ వీరభద్రుడు తన చేతికొసతో భగుని కన్నులు సులభంగా పెరికి వేసినాడు. 

నిహత్య ముష్టినా దన్గాన్‌ పూష్ణశ్చెవమపాతయత్‌ I 

తథా చగ్టమసం దేవం పాదాజ్లుక్ణ షన లీలయా ॥ 62 ॥ 

ధర్షయామాస బలవాన్‌ స్మయమానో గణేశ్వరః । 

వహ్నేర్ల స్రద్వయం ఛిత్వా జిహ్వాముత్సాట్య లీలయా ॥ 638 ॥ 


పదునైదవ అధ్యాయం 163 


జఘాన మూర్ధ్ని పాదేన మునీనపి మునీశ్వరాః I 
తథా విష్ణుం సగరుడం సమాయాన్తం మహాబలః ॥ 64 ॥ 


వివ్యాధ నిశితైర్నాణెః స్తమృయిత్వా సుదర్శనమ్‌ I 
సమాలోక్య మహాబాహురాగత్య గరుడో గణమ్‌ ॥ 65 ॥ 
జఘాన పకైః సహసా ననాదామ్బునిధిర్యథా । 

తతః సహస్రశో రుద్రః ససర్జ గరుడాన్‌ స్వయమ్‌ ॥ 66 ॥ 


పూష దంతాలను పిడికిలితో పడగొట్టి, చంద్రుని తనకాలిబొటనవేలితో విలాసంగా పడగొట్టాడు. 
బలవంతుడైన ఆ గణాధిపతి నవ్వుతూ బెదిరించాడు. అగ్నిహోత్రుని రెండు చేతులు నరికి నాలుకను విలాసంగా 
పెకలించి ఓ మునీశ్వరులారా! అతడు మునులను కూడ తనకాలితో శిరసులపై తన్నాడు. అదేవిధంగా గరుత్మంతునితో 
కూడ వస్తున్న విష్ణువును బలవంతుడైన అతడు విష్ణుచక్రమైన సుదర్శనాన్ని స్తంభింపచేశాడు. వాడి బాణాలతో 
బాధించాడు. గొప్ప బలవంతుడైన గరుడుడు ఆ వీరభద్రుని గణాన్ని చూచి తన రెక్కలతో అకస్మాత్తుగా కొట్టాడు. 
సముద్రఘోషవలె ధ్వని చేశాడు. తర్వాత రుద్రుడు స్వయంగా వేలకొలది గరుడులను సృష్టించినాడు. 

వైనతేయాదభ్యధికాన్‌ గరుడం తే ప్రదుద్రువుః । 

తాన్‌ దృష్ట్వా గరుడో ధీమాన్‌ పలాయత మహాజవః ॥ 67 ॥ 

గరుత్మంతునికన్న అధికబలవంతులైనవారు గరుత్మంతుని తరిమినారు. వారిని చూచి గరుడుడు బుద్ధిమంతుడై 
మహావేగంతో పారిపోయినాడు. 

విసృజ్య మాధవం వేగాత్తదద్భుతమివాభవత్‌ | 

అన్తర్థితే వైనతేయే భగవాన్పద్మసమృవః 1 68 ॥ 

ఆగత్య వారయామాస వీరభద్రం చ కేశవమ్‌ । 

ప్రసాదయామాస చ తం గౌరవాత్పరమేష్టినః 1 69 ॥ 


నారాయణుని వదలి గరుడుడు వెళ్ళటం అద్భుతంగా తోచింది. వినతాసుతుడు గరుడుడదృశ్యంకాగా 
భగవంతుడైన (బ్రహ్మవచ్చి వీరభద్రుని, విష్ణువును కూడ పోరాటంనుండి విరమింప చేశాడు. 


సంస్తూయ భగవానీశం శమ్భుస్తత్రాగమత్స్వయమ్‌ I 

వీక్ష్య దేవాధిదేవం తముమాం సర్వగుణైరృతామ్‌ 1 70 ॥ 

తుష్టావ భగవాన్‌ (బ్రహ్మో దక్షః సర్వే దివౌకసః | 

విశేషాత్సార్వతీం దేవీమీశ్వరార్థశరీరిణీమ్‌ 11 711 

పరమేష్టి బ్రహ్మయందుండదే గౌరవంతో అతణ్ణి ప్రసన్నుని గావించెను. భగవంతుడైన శంభుడు స్వయంగా 
అక్కడికి రాగా దేవాధిదేవుడైన ఈశ్వరుని సమస్తగుణవతి అయిన పార్వతిని చూచి భగవంతుడైన (బ్రహ్మదేవుడు, 
దక్షుడు, దేవతలందరు ఈశ్వరుని అర్దశరీరాన్ని ధరించిన పార్వతిని విశేషంగా స్తుతించినారు. 


154 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


స్తోతైర్నానావిథైర్దక్షః ప్రణమ్య చ కృతాజ్ఞులిః | 


యాది 


తతో భగవతీ దేవీ ప్రహసన్తీ మహేశ్వరమ్‌ ॥ 72 ॥ 

ప్రసన్నమనసా రుద్రం వచః ప్రాహ ఘృణానిధిః । 

త్వమేవ జగతః స్రష్టా శాసితా చైవ రక్షితా ॥ 78 ॥ 

అనుగ్రాహ్యో భగవతా దక్షశ్చాపి దివౌకసః | 

తతః ప్రహస్య భగవాన్‌ కపర్టీ నీలలోహితః || 74 ॥ 

ఉవాచ ప్రణతాన్దేవాన్‌ ప్రాచేతసమథో హరః । 

గచ్చధ్వం దేవతాస్సర్వాః ప్రసన్నో భవతామహమ్‌ ॥ 75 ॥ 

దక్షుడు అనేక విధాలైన సోత్రాలతో దోసిలొగ్గి నమస్మరించాడు. తర్వాత పూజ్యురాలైన దేవి నవ్వుతూ 
మహేశ్వరుడైన రుద్రుని ప్రసన్నమనస్మయై దయానిధి అయినందువల్ల నీవే ఈలోకానికి సృష్టి, స్థితి, లయకారుడవు. 
పూజ్యూడవైన నీవు దక్షుని, ఇతర దేవతలను కూడ దయ దలచాలి అని పలుకగా భగవంతుడు జటాధారి 
నీలలోహితుడైన శివుడు నవ్వి తనకు నమస్కరిస్తున్న దేవతలను ప్రాచేతసుని గూర్చి ఇట్లా పలికాడు. దేవతలు 
మీరందరూ వెళ్ళండి. మీ విషయంలో నేను ప్రసన్నుడను. 

సంపూజ్యః సర్వయజ్ఞేషు న నిన్నోత. హం విశేషతః । 

త్వం చాపి శృణు మే దక్ష వచనం సర్వరక్షణమ్‌ ॥ 76 ॥ 

అన్ని యజ్ఞాల్లో పూజింపదగిన నేను విశేషంగా దూషించతగను. దక్షుడా! నీవు కూడ సర్వరక్షకమైన 
నామాట విను. 

త్యక్త్వా లోకైషణామేతాం మద్భక్తో భవ యత్నతః । 

భవిష్యసి గణేశానః కలాన్రే ౨ నుగ్రహాన్మమ ॥ 77॥ 

లౌకికవాంఛలను వదలి ప్రయత్నపూర్వకంగా నా భక్తుడవగుము. ఈ కల్పం సమాప్తి కాగా నీవు నాదయవల్ల 
గణాధిపతివవుతావు. 

తావత్తిష్ట మమాదేశాత్స్వాధికారేషు నిర్బృతః । 

ఏవముక్త్వా తు భగవాన్‌ సపత్నీకః సహానుగః ॥ 78 ॥ 

అదర్భనమను ప్రాప్తో దక్షస్యామితతేజసః । 

అన్తర్థితే మహాదేవే శంకరే పద్మసంభవః n79n 


వ్యాజహార స్వయం దక్షమశేషజగతో హితమ్‌ । 


పదునైదవ అధ్యాయం 165 


అంతవరకు నా ఆజ్ఞవల్ల నీ అధికారబాధ్యతల్లో సుఖంగా ఉండు, ఇట్లా పలికి భగవానుడైన రుద్రుడు 
భార్య అనుచరులతో కూడ అధికతలేజోవంతుడైన దక్షునకదృశ్యుదైనాడు. మహాదేవుడు శివుడు అంతర్జానం కాగా 
పద్మసంభవుడైన బ్రహ్మ దక్షునుద్దేశించి సర్వలోకాలకు హితకరమైన మాటను ఇట్లు పలికాడు. 
బ్రహ్మోవాచ :-బ్రహ్మదేవుడు పలికాడు. 

కిం చాయం భవతో మోహః ప్రసన్నే వృషభధ్వజే 1 80 ॥ 

వృషభధ్వజుడైన శంకరుడే నీకు ప్రసన్నుడవగా ఇంకా నీకీ మోహమేల? 


యదా చస స్వయం దేవః పాలయేత్తామతన్దితః I 
సర్వేషామేవ భూతానాం హృద్యేష పరమేశ్వరః 1 811 


ఆ దేవుడే స్వయంగా జాగ్రత్తగా నిన్ను రక్షిస్తాడు. లోకంలోని సర్వప్రాణిహృదయాల్లో ఈపరమేశ్వరుడున్నాడు. 
పశ్యన్తి యం బ్రహ్మభూతా విద్వాంసో వేదవాదినః । 


A 


స చా౭_9 త్మా సర్వభూతానాం స బీజం పరమా గతిః ॥ 82 ॥ 


పండితులు, వేదవాదులు, (బ్రహ్మస్వరూపులు దర్శించే అతడు సర్వభూతాలకు ఆత్మస్వరూపుడు. 
బీజమైనవాడు ఉత్తమ గతి కూడ దేవదేవుడైన ఆ మహేశ్వరుడు. 

స్తూయతే వైదికైర్శనైైః దేవదేవో మహేశ్వరః । 

తమర్చయన్తి యే రుద్రం స్వాత్మనా చ సనాతనమ్‌ ॥ 838 ॥ 


ఆయన వేదమంత్రాలతో కొనియాడ బడుతున్నాడు. సనాతనుడైన రుద్రుని హృదయపూర్వకంగా 
పూజించేవారు. 


చేతసా భావయుక్తేన యాన్తి తే పరమం పదమ్‌ । 
తస్మాదనాదిమధ్యాన్తం విజ్ఞాయ పరమేశ్వరమ్‌ 1 84n 


కర్మణా మనసా వాచా సమారాధయ యత్నతః । 
యత్నాత్సరిహరే శస్య నిన్గాం స్వాత్మవినాశనీమ్‌ 1 85॥ 


శ్రద్దకల మనసుతో అర్చించేవారు శ్రేష్టమైన పరమాత్మస్థానాన్ని పొందుతారు. అందువల్ల ఆదిమధ్యాన్లాలు 
లేని ఆ పరమేశ్వరుని తెలుసుకొని మనసా కర్మణా వాచా ప్రయత్నపూర్వకంగా పూజించు. ఆత్మవినాశహేతువైన 
శివనింద వదలిపెట్టు. 


భవన్తి సర్వదోషాయ నిన్దకస్య క్రియా హి తాః | 


లాన్‌ 


యస్తు చైష మహాయోగీ రక్షకో విష్ణురవ్యయః ॥ 86 ॥ 


రా 


156 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఈశ్వర నిందకుని పనులన్నీ సమస్తదోషాలకు కారణాలు. గొప్ప యోగీశ్వరుడు, రక్షకుడు నాశరహితుడైన 


స దేవో భగవాగ్రుదో మహాదేవో న సంశయః । 
మన్యన్తే యే జగద్యోనిం విభిన్నం విష్ణుమీశ్వరాత్‌ 1 871 


మోహాదవేదనిష్టత్వాత్తే యాన్తి నరకం నరాః । 
వేదానువర్తినో రుద్రం దేవం నారాయణం తథా ॥ 88 ॥ 


ఏకీభావేన పశ్యన్తి ముక్తిభాజో భవన్తి తే । 

యో విష్ణుః స స్వయం రుద్రో యో రుద్రస్స జనార్దనః ॥ 89 ॥ 
ఇతి మత్వా భజేద్దేవం స యాతి పరమాం గతిమ్‌ । 

సృజత్యేష జగత్సర్వం విష్ణుస్తత్సశ్యతీశ్వరః n90॥n 

ఇత్థం జగత్సర్వమిదం రుద్రనారాయణోద్భవమ్‌ 1 

తస్మాత్యక్వా హరేర్నిన్లాం హరే చాపి సమాహితః ॥ 91॥ 


భగవంతుడైన రుద్రుడు మహాదేవుడే సందేహం లేదు. జగత్తుకు కారణభూతుడైన విష్ణువును శివునికంటే 
భిన్నునిగా తలచేవారు మోహంవల్ల వేదంలో విశ్వాసంలేనందువల్ల నరకానికి వెళతారు. వేదమార్గాన్ననుసరించేవారు 
శివుని నారాయణుని కూడ అభేదంగా చూస్తారు. వారు మోక్షాన్ని పొందుతారు. విష్ణువే స్వయం రుద్రుడు, శివుడే 
జనార్దనుడైన విష్ణువు అట్లా తలచి ఆ దేవుని సేవించాలి. అట్టివాడు ఉన్నతగతినందుతాడు. లోకాన్నంతటిని 
విష్ణువు సృష్టిస్తున్నాడు. దాన్ని ఈశ్వరుడు కాపాడుతున్నాడు. ఈవిధంగా ఈ ప్రపంచమంతా శివనారాయణులవల్ల 
పుట్టినది. అందువల్ల విష్ణువునింద విడచి శివునియందు కూడ శ్రద్ధ కలిగి ఉండుము. 

సమాగ్రయ మహాదేవం శరణ్యం బ్రహ్మవాదినామ్‌ | 

ఉపతశ్రుత్యాథ వచనం విరిబ్బస్య ప్రజాపతిః ॥ 92 ॥ 

జగామ శరణం దేవం గోపతిం కృత్తివాససమ్‌ । 

యే౭_న్యే శాపాగ్నినిర్దగ్ధాః దధీచస్య మహర్షయః 1198 ॥ 

ద్విషనో మోహితా దేవం సంబభూవుః కలిష్వథ । 

త్యక్త్వా తపోబలం కృత్నం విప్రాణాం కులసంభవాః ॥ 94 ॥ 

(బ్రహ్మవాదులు శరణుపొందే మహాదేవు నాశ్రయింపుము. బ్రహ్మమాట విన్న దక్ష ప్రజాపతి గోవులకు 
ప్రభువు కృత్తివాసుడైన ఈశ్వరుని శరణు పొందాడు. దధీచుని శాపాగ్నితో కాలిన ఇతర మహర్షులు మోహవశు 
లై శివుని ద్వేషిస్తూ కలియుగంలో బ్రాహ్మణకులంలో జన్మించినవారై సమస్త తపోబలాన్ని పోగొట్టుకున్నారు. 


పదునైదవ అధ్యాయం 167 

పూర్వసంస్మారమాహాత్యా ద్రహ్మణో వచనాదిహ । 

ముక్తశాపాస్తతః సర్వే కలాన్రే రౌరవాదిషు ॥ 95 ॥ 

నిపాత్యమానాః కాలేన సంప్రాప్యాదిత్యవర్చసమ్‌ । 

(బ్రహ్మాణం జగతామీశమనుజ్ఞాతాః స్వయమ్మువా ॥ 96 ॥ 

పూర్వజన్మసంస్మారంవల్ల (బ్రహ్మదేవుని మాటవల్ల శాపవిముక్తులై కల్పాంతకాలంలో రౌరవం మొదలైన 
నరకాల్లో త్ర్రయబడుతూ కొంతకాలం గడువగా సూర్యునివంటి తేజస్సును పొంది లోకప్రభువైన (బ్రహ్మను చేరి 
అతని అనుజ్ఞ పొందినారు. 


సమారాధ్య తపోయోగాదీశానం త్రిదశాధిపమ్‌ । 
భవిష్యంతి యథాపూర్వం శంకరస్య ప్రసాదతః ॥ 97॥ 


దేవతల ప్రభువైన ఈశానుని పూజించి తపశ్శక్తివల్ల శంకరానుగ్రహం పొంది వారు మళ్ళీ పూర్వం వలెనే 
అవుతారు. 


ఏతద్వః కథితం సర్వం దక్షయజ్ఞనిషూదనమ్‌ I 

శృణుధ్వం దక్షపుత్రీణాం సర్వాసాం చైవ సన్తతిమ్‌ ॥ 98 ॥ 

మీకీ దక్షయజ్ఞవిధ్వంసం సంపూర్ణంగా వివరించాను. ఇక దక్షపుత్రిక లందరి సంతాన వివరాలను వినండి. 
ఇతి శ్రీకూర్మపురాణే దక్షయజ్ఞవిధ్వంసో నామ పజ్బదశో9_ధ్యాయ ॥ 15 ॥ 
శ్రీకూర్మపురాణంలో దక్షయజ్ఞవిధ్వంసనమనే పదునైదవ అధ్యాయం 1151 


స షోదశో౭.ధ్యాయః - పదునారవ అధ్యాయం 


అనకనిబరణమ్‌ - అంధకనిబరణం 
థి వౌ వౌ 


సూత ఉవాచ:-సూతుడు పలికాడు 

(ప్రజాః సృజేతి సన్టిష్టః పూర్వం దక్షః స్వయమ్మువా । 

ససర్జ దేవానన్లర్వాన్‌ బుషీంశ్చెవాసురోరగాన్‌ ॥ 1॥ 

జ్‌ గధ ₹ 

పూర్వం (బ్రహ్మ ఆదేశించగా దక్షుడు ప్రజలను సృజిస్తూ దేవతలను, గంధర్వులను, బుషులను, అసురులను, 
సర్పాలను కూడ సృజించాడు. 

యదా౭ స్య సృజతః పూర్వం న వ్యవర్ధన్త తాః ప్రజాః । 

తదా ససర్జ భూతాని మైథునేనైవ సర్వతః ॥ 2 ॥ 

ఇంతకుముందు సృష్టించిన ప్రజలు వృద్ధి పొందకపోవటంతో తర్వాత దక్షుడు ప్రీపురుషసంయోగంద్వారానే 
ప్రజలను అంతటా సృష్టించాడు. 

అశిక్స్యాం జనయామాస వీరణస్య ప్రజాపతేః । 

సుతాయాం ధర్మయుక్తాయాం పుత్రాణాన్తు సహస్రకమ్‌ ॥ 8 ॥ 

(ప్రజాపతి అయిన వీరణుని పుత్రిక అశిక్షియందు వేయిమంది పుత్రుల నాతడు సృజించాడు. 

తేషు పుత్రేషు నష్టేషు మాయయా నారదస్య తు । 

షష్టిం దక్షో9_సృజత్మన్యా వైరిణ్యాం వై (ప్రజాపతిః ॥ 4॥ 

ఆ పుత్రులు నారదమాయతో నశించిపోగా దక్షప్రజాపతి వైరిణి అనే ప్రీ యందు అరవై మంది కన్యలను 
సృజించాడు. 

దదౌ స దశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ । 

వింశత్సప్త చ సోమాయ చతస్రో౭_రిష్టనేమయే "5 

వారిలో పదిమందిని ధర్మునికి, పదముగ్గురిని కశ్యపునికి, ఇరువ దేడుగురిని చంద్రునికి, అరిష్టనేమికి 
నలుగురి నిచ్చాడు. 

ద్వే చైవ బహుపుత్రాయ ద్వే కృశాశ్వాయ ధీమతే । 

ద్వే చైవాజ్లిరసే తద్వత్తాసాం వక్ష్యేఃథ విస్తరమ్‌ ॥ 6॥ 

ఇద్దరు కన్యలను బహుపుత్రునికి, ఇద్దరిని ధీమంతుడైన కృశాశ్వునికి, మరో ఇద్దరిని అంగిరసునకు 
ఇచ్చాడు. ఆ కన్యల వంశాభివృద్దిని చెపాను వినండి. 

మరుత్వతీ వసుర్యామీ లమ్బా భానురరున్థతీ | 

సంకల్పా చ ముహూర్తా చ సాధ్యా విశ్వా చ భామినీ ॥ 7॥ 


పదునారవ అధ్యాయం 169 


ధర్మపత్స్న్యో దశ త్వేతాస్తాసాం పుత్రాన్నిబోధయ | 

విశ్వేదేవాస్తు విశ్వాయాం సాధ్యా సాధ్యానజీజనత్‌ ॥ 8 ॥ 

మరుత్వతి, వసువు యామి, లంబ, భానువు, అరుంధతి, సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ అనే పదుగురు 
దక్ష్యకన్యలు ధర్ముని భార్యలు. వారి కుమారులను గూర్చి తెలుపుతాను వినండి. విశ్వ అనే భార్యకు విశ్వేదేవులు, 
సాధ్యకు సాధ్యులు అనే దేవజాతివారు జన్మించారు. 

మరుత్వత్యాం మరుత్వనో వస్వాస్తు వసవస్తథా । 

భానోస్తు భానవాశ్చెవ ముహూర్తాస్తు ముహూర్తజాః ॥ 9 ॥ 

మరుత్వతికి మరుత్వంతులు, వసువుకు వసువులు, భానువుకు భానువులు, ముహూర్తకు ముహూర్తులు 
అనేవారు జన్మించారు. 

లమ్బాయాశ్చాథ ఘోషో వై నాగవీథీ తు యామిజా । 

పృథివీవిషయం సర్వమరున్ధత్యామజాయత 1101 

లంబ అనే భార్యకు ఘోషుడు, యామికి నాగవీథి, భూసంబంధమైన సమస్త వస్తుజాతం అరుంధతికి 
జన్మించినది. 

సంకల్పాయాస్తు సంకల్పో ధర్మపుత్రా దశ స్మృతాః । 

యే త్వనేక వసుప్రాణా దేవా జ్యోతిః పురోగమాః ॥ 11 ॥ 

వసవో౭_ష్టా సమాఖ్యాతాస్తేషాం వక్ష్యామి విస్తరమ్‌ । 

ఆపో దధ్రువశ్చ సోమశ్చ ధర్మశ్సెవానలో9_నిలః n 12॥ 

ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో౭_ష్టా ప్రకీర్తితాః | 

ఆపస్య పుత్రో వైతణ్వుః (శ్రమః శానో ధ్వనిస్తథా ॥ 18 ॥ 

సంకల్ప అనే భార్యకు సంకల్పుడు జన్మించాడు. ఈవిధంగా ధర్మునికి కలిగిన పదిమందిభార్యల సంతానం 
వసువులు ప్రాణాలుగాకల దేవతలు జ్యోతిస్సు ముందుగా కలవారు ధర్మపుత్రులున్నారు. వారు వసువులుగా 
ప్రసిద్ధులైన ఎనిమిది మంది వ్యాప్తిని వివరిస్తాను. ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనలుడు, అనిలుడు, 
'ప్రత్యూషుడు, ప్రభాసుడు అనే వారెనిమిదిమంది వసువులు. ఆపుని కుమారులు వైతంద్యుడు, (శముడు, శాంతుడు, 
ధ్వని అనేవారు. 

ధ్రువస్య పుత్రో భగవాన్‌ కాలో లోకప్రకాశనః I 

సోమస్య భగవాన్వర్సా ధర్మస్య ద్రవిణః సుతః ॥ 14 ॥ 

లోకాలను ప్రకాశింపచేసే పూజ్యకాలుడు ధ్రువుని కుమారుడు. సోమునికి భగవాన్‌ వర్చసుడు. ధర్మునికి 
'ద్రవిణుడు పుత్రులు. 


Wh కూర్మమహాపురాణం - పూర్వార్థం 


మనోజవో౭_ నిలస్యాసీదవిజ్ఞాతగతిస్తథా | 

కుమారో హ్యనలస్యాసీత్సేనాపతిరితి స్మృతః ॥ 15 ॥ 

అనిలునికి మనోజవుడనే గమనవేగం గుర్తింపరాని పుత్రుడు కలిగాడు. అనలునికి సేనాపతి అనే పేరుగల 
పుత్రుడు జన్మించాడు. 

దేవలో భగవాన్యోగీ ప్రత్యూషస్యాభవత్సుతః । 

విశ్వకర్మా ప్రభాసస్య శిల్పకర్తా ప్రజాపతిః ॥ 16 ॥ 

ప్రత్యూషునికి యోగి మహనీయుడైన దేవలుడు కుమారుడు. ప్రభాసునికి శిల్పకారుడు ప్రజాపతి అని 
చెప్పదగిన విశ్వకర్మ పుత్రునిగా జన్మించాడు. 

అదితిర్దితిరనుస్తద్వదరిష్టా సురసా తథా । 

సురభిర్వినతా చైవ తామా క్రోధవశా త్విరా ॥ 17॥ 

కద్రుర్మునిశ్చ ధర్మజ్ఞా తత్పుత్రాన్వై నిబోధత । 

అంశో ధాతా భగస్త్వష్టా మిత్రోం థ వరుణో9_ర్యమా 1 1811 

అదితి, దితి, దనువు, అరిష్ట, సురస, సురభి, వినత, తామ్ర, క్రోధవశ, ఇర, కద్రువు, ముని, ధర్మజ్ఞ అనే 
పదముగ్గురు కశ్యపుని భార్యలు. వారికుమారులను గూర్చి తెలుసుకోండి. అంశుడు, ధాత, భగుడు, త్వష్ట, 
మిత్రుడు, వరుణుడు, అర్యముడు. 

వివస్వాన్సవితా పూషా హ్యంశుమాన్విష్ణురేవ చ। 

తుషితా నామ తే పూర్వం చాక్షుషస్యాన్తరే మనోః ॥ 19 ॥ 

పూర్వం చాక్షుషమన్వంతరంలో వివస్వంతుడు, సవిత, పూష అంశుమంతుడు, విష్ణువు అనేవారు తుషితులు 
అనే పేరుతో ప్రసిద్దులు ఉండేవారు. 

వైవస్వతే9 నరే ప్రోక్తా ఆదిత్యాశ్చాదితేః సుతాః । 

దితిః పుత్రద్వయం లేభే కశ్వపాద్బలగర్వితమ్‌ ॥ 20 ॥ 

వైవస్వతమన్వంతరంలో అదితి కుమారులు ఆదిత్యులనే పేర పిలువబడినారు. కశ్యపునివల్ల దితి 
బలగర్వితులైన ఇద్దరు పుత్రులను పొందినది. 

హిరణ్యకశిపుం జ్యేష్టం హిరణ్యాక్షం తథా౭_నుజమ్‌ । 

హిరణ్యకశిపుర్ణెత్యో మహాబలపరాక్రమః ॥ 21 ॥ 

పెద్దవాడు హిరణ్యకశిపుడు, అతని తమ్ముడు హిరణ్యాక్షుడు. దైత్యుడైన హిరణ్యకశిపుడు గొప్ప 
బలపరాక్రమాలు కలవాడు. 


పదునారవ అధ్యాయం 1 

ఆరాధ్య తపసా దేవం బ్రహ్మాణం పరమేశ్వరమ్‌ । 

దృష్ట్వా లేభే వరాస్టివ్యాంస్తుత్వా9_సౌ వివిధైస్నవైః 1 22 | 

అతడు పరమేశ్వరుడైన బ్రహ్మనుగూర్చి తపసుతో ఆరాధించి, సాక్షాత్మారాన్ని పొంది, అనేక స్తోత్రాలతో 
పొగడి అతనివల్ల గొప్పవరాలు పొందినాడు. 

అథ తస్య బలాద్దేవాః సర్వ ఏవ మహర్షయః । 

బాధితాస్తాడితా జగ్ముర్ణేవదేవం పితామహమ్‌ ॥ 28 ॥ 

తర్వాత అతడు తనబలంతో దేవతలను, మహర్షులను బాధించి హింసింపగా వారు బ్రహ్మదేవుని వద్దకు 
వెళ్ళినారు. 

శరణ్యం శరణం దేవం శమ్భుం సర్వజగన్మయమ్‌ । 

బ్రహ్మాణం లోకకర్తారం త్రాతారం పురుషం పరమ్‌ ॥ 24 ॥ 

శరణు పొందతగినవాడు, శరణము శుభాలను కలిగించేవాడు, సర్వలోకస్వరూపుడు, లోకకర్త, సంరక్షకుడు, 
పరమపురుషుడైన బ్రహ్మను వారు చేరినారు. 

కూటస్థం జగతామేకం పురాణం పురుషోత్తమమ్‌ । 

స యాచితో దేవవరైర్మునిభిశ్చ మునీశ్వరాః॥ 25 ॥ 

ఓ మునీంద్రులారా! లోకాలకు మూలమైనవాడు, అద్వితీయుడు, సనాతనుడు, పురుషోత్తముడైన బ్రహ్మ 
వద్దకు వెళ్ళీ దేవతలు, మునులు కూడ ప్రార్థించినారు. 

సర్వదేవహితార్థాయ జగామ కమలాసనః । 

సంస్తూయమానః ప్రణతైర్మునీనైః అమరైరపి ॥ 26 ॥ 

క్షీరోదస్యోత్తరం కూలం యత్రా౭ 9 స్తే హరిరీశ్వరః । 

దృష్ట్వా దేవం జగద్యోనిం విష్ణుం విశ్వగురుం శివమ్‌ ॥ 27 ॥ 

వవన్దే చరణౌ మూర్చ్నా కృతాజ్ఞలిరభాషత । 

దేవతలహితం కోసం కమలాసనుడు (బ్రహ్మ మునీంద్రులు, సురలు తన్ను కొనియాడుతుండగా వారందరితో 
కూడ హరినివసించే క్షీరసముద్రం ఉత్తరతీరాన్ని చేరి (ప్రపంచానికి కారణము, విశ్వగురువు, మంగళప్రదుడు అయిన 
నారాయణుని చూశాడు. ఆయన పాదాలకు తలవంచి వినయంతో చేతులు జోడించి నమస్కరించి ఇలా పలికాడు. 
బ్రహ్మోవాచ:- బ్రహ్మ చెప్పాడు 

త్వం గతిస్సర్వభూతానా మనన్లో ౨_స్యఖీలాత్మకః ॥ 28 ॥ 

వ్యాపీ సర్వామరవపుర్మహాయోగీ సనాతనః । 

త్వమాత్మా సర్వభూతానాం ప్రధానప్రకృతిః పరా ॥ 29 ॥ 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 


నీవు ప్రాణులందరకు రక్షకుడవు. అంతం లేనివాడవు. సమస్తం ఆత్మగా కలవాడవు, ప్రపంచమంతటా 
వ్యావించినవాడవు. సర్వదేవతలు నీశరీరమే. గొప్ప యోగీశ్వరుడవు. అనాదివురుషుడవు, నీవు 
సర్వభూతసంఘానికి ఆత్మవు. ప్రధానప్రకృతివి. 

వైరాగ్యైశ్వర్యనిరతో వాగతీతో నిరజ్ఞానః | 

త్వం కర్తా చైవ భర్తా చ నిహన్లా చ సురద్విషామ్‌ ॥ 30 ॥ 

వైరాగ్యైశ్వర్యంలో నిమగ్నుడవు, వాగతీతుడవు. మలినం లేని వాడవు. విశ్వానికి కర్తవు, రక్షకుడవు, రాక్షస 
సంహారకుడవు నీవు. 

త్రాతుమర్హస్యనన్తేశ త్రాతాసి పరమేశ్వర | 

ఇత్థం స విష్ణుర్భగవాన్‌ బ్రహ్మణా సంప్రబోధితః ॥ 31 ॥ 

ప్రోవాచోన్నిదపద్మాక్షః పీతావాసాః సురాస్ట్విజాః | 

కిమర్థం సుమహావీర్యాః సప్రజాపతికాస్సురాః ॥ 82 ॥ 

ఇమం దేశమనుప్రాప్తాః కిం వా కార్యం కరోమి వః । 

ఓ అనంతుడా! నీవు మమ్ము రక్షింపదగినవాడవు. ఓ పరమేశ్వరా! నీవే రక్షకుడవు అని బ్రహ్మ ప్రార్థించగా 
వికసించినకమలములవంటి నేత్రాలు కలవాడు, పీతాంబరధారి ఆ నారాయణుడు దేవతలను గూర్చి ఇట్లన్నాడు- 
మీరు గొప్ప పరాక్రమవంతులు. (బ్రహ్మదేవునితో కూడ ఎందుకీ ప్రదేశానికి వచ్చారు? నేను మీ కేమి పని చేసి 
పెట్టాలని ప్రశ్నించాడు. 
దేవా ఊచు:- దేవతలు పలికారు. 

హిరణ్యకశిపుర్నామ బ్రహ్మణో వరదర్శితః ॥ 33 ॥ 


బాధతే భగవన్దైత్యో దేవాన్సర్వాన్సహర్షిభిః । 
అవధ్యః సర్వభూతానాం త్వామృతే పురుషోత్తమమ్‌ ॥ 84 ॥ 


ఓ మహాత్మా! హిరణ్యకశిపుడనే దైత్యుడు బ్రహ్మనుండి వరాలు పొంది, గర్వియై దేవతలను, బుషులను 
కూడ బాధిస్తున్నాడు. నీవు తప్ప ఇతరులెవరు అతనిని వధించలేరు. 


హన్తుమర్హసి సర్వేషాం త్రాతా౭_సి త్వం జగన్మయ! | 

(శ్రుత్వా తద్దెవతైరుక్తం స విష్ణుర్లోకభావనః 1 35 ॥ 

వధాయ దైత్యముఖ్యస్య సో౭_ సృజత్సురుషం స్వయమ్‌ । 

నీవు జగత్‌ స్వరూపుడవు. అందరికి రక్షకుడవు. అతణ్ణి చంపటానికి అర్హుడవు. ఆ దేవతలు చెప్పిన మాట 
విని లోకభావనుడైన ఆ విష్ణువు రాక్షసముఖ్యుడైన హిరణ్యకశిపుని చంపటానికి ఒక పురుషుని సృష్టించినాడు. 


పదునారవ అధ్యాయం 17s 


మేరుపర్వతవర్శాణం ఘోరరూపం భయానకమ్‌ ॥ 36 ॥ 

అతడు మేరు పర్వతాకారుడై భయంకలిగించే ఘోరరూపం కలవాడు. 

శంఖచక్రగదాపాణిం తం ప్రాహ గరుడధ్వజః । 

హత్వా తం దైత్యరాజానం హిరణ్యకళిపుం పునః ॥ 37 ॥ 

ఇమం దేశం సమాగన్తుం క్షిప్ర మర్హసి పౌరుషాత్‌ । 

నిశమ్య వైష్ణవం వాక్యం ప్రణమ్య పురుషోత్తమమ్‌॥ 88 ॥ 

మహాపురుషమవ్యక్తం యయౌ దైత్యమహాపురమ్‌ । 

విముఖ్బన్ఫెరవం నాదం శంఖచక్రగదాధరః ॥ 39 ॥ 

ఆరుహ్య గరుడం దేవో మహామేరురివాపరః । 

ఆకర దైత్యప్రవరా మహామేఘరవోపమమ్‌ ॥ 40 ॥ 

సమళ్బు చక్రిరే నాదం తథా దైత్యపతేర్భయాత్‌ | 

శంఖచక్రాలు ధరించిన ఆ పురుషునితో నారాయణు డిట్లన్నాడు. రాక్షసరాజు హిరణ్యకశిపును చంపి 
మళ్ళీ ఈ ప్రదేశానికి శీఘ్రంగా రమ్ము. ఆ మాటలు విని పురుషోత్తముడు అవ్యక్తుడు మహాపురుషుడైన విష్ణువుకు 
నమస్మరించి ఆ పురుషుడు శంఖచక్రగదలను ధరించి భయంకరంగా గర్జిస్తూ రాక్షసుని పట్టణానికి వెళ్ళాడు. 
గరుత్మంతునధిష్టించి మరో మేరుపర్వతం వలె వెళ్ళగా పెద్ద మేఘధ్వని వంటి ధ్వనిని విని రాక్షసశ్రేష్టులు 
రాక్షసరాజుభయంవల్ల తాము కూడ ఆ పురుషునిధ్వనితో సమానంగా ధ్వనించినారు. 
అసురా ఊచుః-రాక్షసులు పలికారు. 

కశ్చిదాగచ్చతి మహాన్‌ పురుషో దేవ నోదితః ॥ 41 ॥ 

ప్రభూ! ఒకానొక మహాపురుషుడు దేవతల (ప్రేరణతో వస్తున్నాడు. 

విముఇ్బున్‌ భైరవం నాదం తం జానీమో జనార్దనమ్‌ । 

తతః సహాసురవరైర్దిరణ్యకశిపుః స్వయమ్‌ ॥ 42 ॥ 

సన్నద్దెస్సాయుధైః పుతైః సప్రహాదెసదా యయౌ । 

దృష్ట్వా తం గరుడారూఢం సూర్యకోటిసమప్రభమ్‌ ॥ 483 ॥ 

పురుషం పర్వతాకారం నారాయణమివాపరమ్‌ । 

దుద్రువుః కేచిదన్యోన్యమూచుః సంభ్రాన్తలోచనాః ॥ 44 ॥ 


భయంకరంగా గర్జిస్తున్న ఆ పురుషుని జనార్దనుడైన విష్ణువుగ గుర్తించాము అన్నారు. తర్వాత 
హిరణ్యకశిపుడు రాక్షసశ్రేష్టులతో స్వయంగా ఆయుధాలతో యుద్దానికి. సిద్ధమైన ప్రహ్లాదుడు మొదలైన కుమారులతో 


క కూర్మమహాపురాణం - పూర్వార్థం 
కలిసి యుద్దానికి వెళ్ళాడు. కోటిసూర్యసమకాంతికల్లి గరుడు నధిష్టించిన పర్వతాకారంకల రెండవనారాయణునివలె 
ఉన్న ఆ పురుషుని చూచి కొందరు పలాయనం చిత్తగించినారు. ఇతరులు సంభ్రమంగల చూపులుకల్లి తమలో 
తామిట్లు చెప్పుకొన్నారు. 

అయం స దేవో దేవానాం గోప్తా నారాయణో రిపుః | 

అస్మాకమవ్యయో నూనం తత్సుతో వా సమాగతః ॥ 45 ॥ 


ఈ దేవుడైన నారాయణుడు దేవతలకు రక్షకుడు. మనకు శత్రువు. నాశరహితుడైన ఆ విష్ణువే. నిశ్చయము. 
లేదా అతని కుమారుడైనా కావచ్చును. 

ఇత్యుక్త్వా శస్త్రవర్నాణి ససృజుః పురుషాయ తే। 

సతాని చాక్షతో దేవో నాశయామాస లీలయా ॥ 46 ॥ 

అని అనుకొని వారు ఆ పురుషునిపై ఆయుధవర్షము కురిపించారు. ఆ పురుషుడు కూడ వారి శస్తాలను 
సులభంగా భగ్నం కావించి అక్షత గాత్రుడుగా నుండెను. 

హిరణ్యకశిపోః పుత్రాశ్చత్వారః ప్రథితౌజసః | 

పుత్రం నారాయణోద్భూతం యుయుధుర్మేఘనిఃస్వనాః 147 n 

ప్రసిద్ధబలం కల హిరణ్యకశిపుని కుమారులు నలుగురు మేఘధ్వనివంటి గంభీరమైన ధ్వని కలవారై 

విష్ణువు వల్ల కల్గిన ఆ పురుషునితో యుద్ధము చేశారు. 

ప్రహాదశ్సానుహాదశ్ళ్చ సంహ్లాదో హాద ఏవ చ। 

ప్రహాదః ప్రాహిణోద్రాహ్మమనుహ్లోదోల._ థ వైష్ణవమ్‌ ॥ 48 ॥ 

ప్రహ్లాదుడు, అనుహాదుడు, సంహ్ల్హాదుడు, హ్లాదుడు అను వారిలో ప్రహ్లాదుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా 
అనుహ్లోదుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. 

సంహ్ష్ల్హాదశ్చాపి కౌమారమాగ్నేయం హ్వాద ఏవచ। 

తాని తం పురుషం ప్రాప్య చత్వార్యస్తాణి వైష్ణవమ్‌ ॥ 49 ॥ 

న శేకుశ్చలితుం విష్ణుం వాసుదేవం యథాతథమ్‌ । 

అధాసౌ చతురః పుత్రాన్మహాబాహుర్మహాబలః ॥ 50 ॥ 

సంహ్లోదుడు కౌమారాస్తాన్ని హ్లాదుడు ఆగ్నేయాస్రాన్ని ప్రయోగించాడు. ఈ అస్త్రాలు నారాయణ సంభవుడైన 
ఆ పురుషుని ఏ మాత్రం చలింప చేయలేక పోయినవి. అతడు వాసుదేవుడైన విష్ణువు వలెనే హిరణ్యకశిపుని 
నలుగురు పుత్రులను 

ప్రగృహ్య పాదేషు కరైః చిక్షేప చ ననాద చ । 

విముక్తేష్వథ పుత్రేషు హిరణ్యకశిపుః స్వయమ్‌ ॥ 51॥ 


పదునారవ అధ్యాయం 175 


పాదేన తాడయామాస వేగేనోరసి తం బలీ । 

స తేన పీడితోల_త్యర్థం గరుడేన సహానుగః ॥ 52 ॥ 

అదృశ్యః ప్రయయౌ తూర్ణం యత్ర నారాయణః ప్రభుః । 

గత్వా విజ్ఞాపయామాస ప్రవృత్తమఖీలం తథా ॥ 58 ॥ 

సంచింత్య మనసా దేవః సర్వజ్ఞానమయో౭_ మలః । 

నరస్యార్థతనుం కృత్వా సింహస్యార్థతనుం తథా ॥ ర్‌4॥ 

నృసింహవపురవ్యక్తో హిరణ్యకళిపోః పురే । 

ఆవిర్బభూవ సహసా మోహయన్దెత్యదానవాన్‌ 1 ర్‌ర్‌ ॥ 

తనచేతులతో వారిపాదాలు పట్టుకొని విసరివైచి గర్జించినాడు. తర్వాత తనకుమారులు యుద్దం నుండి 
దూరంపోగా హిరణ్యకశిపుడు స్వయంగా తన పాదంతో అతని రొమ్ముపై బలంగా తన్నాడు. హిరణ్యకశిపువల్ల 
అత్యంత బాధనొందిన ఆ వైష్ణవపురుషుడు, గరుత్మంతుడు అనుచరులతో కూడ అంతర్జానమై నారాయణుని 
సన్నిధికి శ్రీఘ్రంగా వెళ్ళినాడు. హరికి హిరణ్యకశిపువద్ద జరిగిన విషయమంతా విన్నవించినాడు. అదివిని 
సర్వజ్ఞానమయుడు నిర్మలుడైన నారాయణుడు మనసులో ఆలోచించుకొని సగంశరీరం మనుష్యునిదిగ, సగంశరీరం 
సింహానిదిగ కావించి నరసింహరూపుడై కనపడకుండా వెళ్ళి హిరణ్యకశిపుని పట్టణంలో అకస్మాత్తుగా 
సాక్షాత్మరించినాడు, ఆ రూపంతో దైత్యదానవులను మోహింప చేశాడు. 


దంహ్రాకరాళో యోగాత్మా యుగాన్తదహనోపమః । 

సమారుహ్యోత్మనః శక్తిం సర్వసంహారకారికామ్‌ ॥ 56 ॥ 

భాతి నారాయణో౭_నన్తో యథా మధ్యందినే రవిః । 

దృష్ట్వా నృసింహం పురుషం ప్రహ్షాదం జ్యేష్టపుత్రకమ్‌ 1 57 ॥ 

వధాయ ప్రేరయామాస నరసింహస్య సో9_సురః । 

ఇమం నృసింహం పురుషం పూర్వస్మాదూన శక్తికమ్‌ 1 58 ॥ 

సహైవ తే౭_నుజైస్సర్వై ర్నాశయాశు మయేరితః । 

స తన్నియోగాదసురః ప్రహ్లోదో విష్ణుమవ్యయమ్‌ ॥ 59 ॥ 

యుయుధే సర్వయత్నేన నరసింహేన నిర్ణితః | 

తతః సంమోహితో దైత్యో హిరణ్యాక్ష స్తదా9_నుజః ॥ 60 ॥ 

ధ్యాత్వా పశుపతే రస్త్రం ససర్జ చ ననాద చ। 

కోరలతో భయంకరమైనరూపం కలవాడు యోగస్వరూపుడు ప్రళయకాలాగ్ని సమానుడు అయిన 
నారాయణుడు సర్వసంహార కారకమైన తనశక్తిని పూనుకొని మధ్యాహ్నం సూర్యునివలె ప్రకాశిస్తున్న నరసింహ 


Ie కూర్మమహాపురాణం - పూర్వార్థం 


రూపంలో ఉన్న ఆ పురుషుని చూచి పెద్దకుమారుడైన ప్రహ్లోదుని రాక్షసరాజు హిరణ్యకశిపుడు నరసింహుని 
వధకారకు (పైరేపించినాడు. ఈ నరసింహరూపం కల పురుషుడు ముందు వచ్చిన వాని కంటే బలహీనుడు. 
నామాట ప్రకారం నీ తమ్ములతో కూడి శీఘ్రంగా సంహరించు అని పలికిన తండ్రి ఆజ్ఞతో అసురుడైన ప్రహ్లాదుడు 
అవ్యయుడైన విష్ణువును అన్ని ప్రయత్నాలతో ఎదుర్శొని పోరాడినాడు. చివరకా నరసింహునిచేత ఓడి పోయినాడు. 
అపుడు హిరణ్యకశిపుని తమ్ముడైన హిరణ్యాక్షుడు మోహవశుడై పాశుపతాస్త్రాన్ని ధ్యానించి నృసింహునిపై ప్రయోగించి 
బిగ్గరగా అరచినాడు. 

తస్య దేవాధిదేవస్య విష్ణోరమితతేజసః 1 611 


న హానిమకరోదస్త్రం తథా దేవస్య శూలినః । 
దృష్ట్వా పరాహతం త్వస్త్రం ప్రహ్లాదో భాగ్యగౌరవాత్‌ ॥ 62 ॥ 


మేనే సర్వాత్మకం దేవం వాసుదేవం సనాతనమ్‌ । 

సన్యజ్య సర్వశస్తాణి సత్త్వయుక్తేన చేతసా ॥ 68 ॥ 

ననామ శిరసా దేవం యోగినాం హృదయేశయమ్‌ | 

స్తుత్వా నారాయణం స్తోతైః బుగ్యజుస్సామసంభవైః ॥ 64 ॥ 
నివార్య పితరం భ్రాత్యాన్‌ హిరణ్యాక్షం తదా౭_బ్రవీత్‌ । 
అయం నారాయణో9_నన్తః శాశ్వతో భగవానజః ॥ 65 ॥ 


అపరిమిత తేజస్వి, దేవదేవుడైన నారాయణునికి శివుని అస్త్రం ఎటువంటి హానిని కలిగించలేదు. ఆ అస్త్రం 
విష్ణువు విషయంలో విఫలం కావటం చూచి ప్రహ్లాదుడు తన అదృష్టవిశేషంవల్ల సనాతనుడు సర్వజగత్స్వరూపుడైన 
విష్ణువుగా గుర్తించినాడు. అప్పుడతడు తన ఆయుధాలన్నింటిని విడిచి సత్త్వగుణప్రధానమైన మనసుతో 
యోగీశ్వరులహృదయంలో శయనించే ఆ దేవునికి శిరసా ప్రణమిల్లి బుగ్యజస్సామవేదాల మంత్రరూపమైన 
స్తోత్రాలతో నారాయణుని స్తుతించినాడు. తన తండ్రిని, సోదరులను, హిరణ్యాక్షుని కూడ యుద్ధంనుండి వారిస్తూ 
ఇట్లన్నాడు. ఈ నారాయణుడు అంతంలేనివాడు, శాశ్వతుడు, పుట్టుక లేని భగవంతుడు. 

పురాణః పురుషో దేవో మహాయోగీ జగన్మయః | 

అయం ధాతా విధాతాచ స్వయంజ్యోతిర్శ్నిరజ్ఞనః 1 66 1 

ప్రధానం పురుషం తత్త్వమూలప్రకృతిరవ్యయా । 

ఈశ్వరః సర్వభూతానామన్తర్యామీ గుణాతిగః ॥ 67 ॥ 

గచ్చధ్వమేనం శరణం విష్ణుమవ్యక్తమవ్యయమ్‌ I 

ఏవముక్తః సుదుర్చుద్ధిర్దిరణ్యకశిపుః స్వయమ్‌ ॥ 68 ॥ 

ప్రోవాచ పుత్రమత్యర్థం మోహితో విష్ణుమాయయా । 

అయం సర్వాత్మనా వధ్యో నృసింహో౭_ల్పపరాక్రమః ॥ 69 ॥ 


పదునారవ అధ్యాయం 17 


సమాగతో9_స్మద్భవనమిదానీం కాలచోదితః | 
విహస్య పితరం పుత్రో వచః ప్రాహ మహామతిః ॥ 70 ॥ 


పురాణపురుషుడు గొప్ప యోగీశ్వరుడు, లోకానికాత్మ. ఇతడే ధాత, విధాత కూడ. స్వయంప్రకాశం 
కలవాడు. మాలిన్యంలేని దేవుడు. ఈ విష్ణువే ప్రధానపురుషతత్త్వం, నాశంలేని మూలప్రకృతి ఇతడే. సర్వప్రాణులకు 
ఈశ్వరుడు. అంతట వ్యాపించి ఉన్నవాడు. గుణత్రయాతీతుడు. అట్టి అవ్యక్తరూపుడు, అవ్యయుడు అయిన 
ఆతనిని శరణు వేడండి. ఇట్లా ప్రహ్లాదుడు చెప్పగా దుష్టబుద్ధికల హిరణ్యకశిపుడు స్వయంగా విష్ణుమాయామోహితుడై 
కుమారునితో ఇట్లన్నాడు. అల్పపరాక్రమం నరసింహరూపంలో ఉన్న ఈ పురుషుడు అన్నివిధాల చంపదగినవాడే. 
ఇతడిపుడు మృత్యు ప్రేరితుడై మన భవనం ప్రవేశించినాడు. తండ్రి మాటలువిన్న ప్రహ్లాదుడు నవ్వి గొప్ప బుద్ధి 
కలవాడై ఇట్లన్నాడు. 


మా నిన్దస్వైనమోశానం భూతానామేకమవ్యయమ్‌ । 
కథం దేవో మహాదేవః శాశ్వతః కాలవర్ణితః un 7lun 
కాలేన హన్యతే విష్ణుః కాలాత్మా కాలరూపధ్య్భక్‌ । 
తతః సువర్ణకశిపుర్దురాత్మా కాలచోదితః ॥ 72 ॥ 


నివారితోత పి పుత్రేణ యుయుధే హరిమవ్యయమ్‌ । 

సంరక్తనయనో9ం_ననో హిరణ్యనయనా[గ్రజమ్‌ 1 7/8 ॥ 

నఖైర్విదారయామాస ప్రహాదసైవ పశ్యతః । 

హతే హిరణ్యకశిపౌ హిరణ్యాక్షో మహాబలః ॥ 74 ॥ 

విసృజ్య పుత్రం ప్రహాదం దుద్రువే భయవిహ్వలః । 

అనుహాదాదయః పుత్రా అన్యే చ శతశో9_ సురాః ॥ 75 ॥ 

నృసింహాదేవసంభూతైః సింహైర్నీతా యమక్షయమ్‌ । 

తతః సంహృత్య తద్రూపం హరిర్నారాయణః ప్రభుః ॥ 76 ॥ 

సర్వప్రాణులకు ప్రభువు, అద్వితీయుడు, అవ్యయుడు అయిన ఇతనిని దూషించకు. ఈ దేవుడు శాశ్వతుడు, 
కాలాతీతుడు భగవంతుడైన మహాదేవుడు. విష్ణువును కాలుడెట్లా చంపగలడు. ఇతడే కాలస్వరూపుడు. కాలరూపాన్ని 
ధరించినవాడు. ఈమాటలువిన్న దుస్స్వభావుడైన హిరణ్యకశిపుడు కాల(ప్రేరితుడై కుమారుడు వారించినా శాశ్వతుడైన 
విష్ణువుతో యుద్ధం చేశాడు. కోపంతో ఎర్రనైన నేత్రాలుగల ఆ విష్ణువు హిరణ్యాక్షుని అన్న హిరణ్యకశిపుని అతని 
కొడుకు ప్రహ్లాదుడు చూస్తుండగానే గోళ్ళతో చీల్చి చంపినాడు. హిరణ్యకశిపుడు చావగానే బలవంతుడైన హిరణ్యాక్షుడు 
భయంతో కుమారుడైన (ప్రహాదు నక్కడే వదలి పారిపోయాడు. అనుహ్లాదుడు మొదలైన ఇతర కుమారులు వందలకొలది 
రాక్షసులుకూడ నరసింహుని శరీరంలోంచి పుట్టిన సింహాలవల్ల యమలోకాన్ని చేరుకొన్నారు. తర్వాత విష్ణువు 
భయంకరమైన ఆ రూపాన్ని ఉపసంహరించినాడు. 


1s కూర్మమహాపురాణం - పూర్వార్థం 
స్వమేవ పరమం రూపం యయౌ నారాయణాహ్వయమ్‌ । 
గతే నారాయణే దైత్యః ప్రహాదోల సురసత్తమః ॥ 77॥ 
అభిషేకేణ యుక్తేన హిరణ్యాక్షమయోజయత్‌। 

స బాధయామాస సురాన్‌రణే జిత్వా మునీనపి ॥ 78॥ 


లబ్బ్వా౭_న్థకం మహాపుత్రం తపసా9_9_రాధ్య శంకరమ్‌ । 
దేవాజ్ఞిత్వా సదేవేగ్దాన్‌ క్షుబ్బా చ ధరణీమిమామ్‌ ॥ 79 ॥ 


నీత్వా రసాతలం చక్రే వేదాన్వై నిష్ప్రభాంస్తథా । 

తతః సబ్రహ్మణా దేవాః పరిమ్లానముఖశ్రియః ॥ 80 ॥ 

గత్వా విజాాయామాసుర్విష్టవే హరిమన్దిరమ్‌ । 

స చిన్తయిత్వా విశ్వాత్మా తద్వధోపాయమవ్యయః 1 8111 

నారాయణుడనే పేరుగల తన పరమరూపాన్ని పొందినాడు. భగవంతుడు నారాయణుడు వెళ్ళిపోగా 
రాక్షసోత్తముడైన ప్రహ్లాదుడు హిరణ్యాక్షుని అనురూపమైన పట్టాభిషేకంతో ప్రభువును చేశాడు. తర్వాత హిరణ్యాక్షుడు 
యుద్ధంలో దేవతలను జయించి మునులను కూడ బాధించాడు. శంకరుని గూర్చి తపమాచరించి అంధకుడనే 
కుమారునిపొంది దేవేంద్రునితో కూడ దేవతలను జయించి ఈ భూమిని కలత చెందించాడు. వేదాలను పాతాళానికి 
కొనిపోయి కాంతిహీనాలను కావించాడు. తరువాత దేవతలందరు (బ్రహ్మతో కూడ వాడినముఖాలతో విష్ణువు 
నివాసం వైకుంఠానికి చేరి విష్ణువున కీవిషయాన్ని విన్నవించుకున్నారు. విశ్వరూపుడు, అవ్యయుడు అయిన 
నారాయణుడు వానిని చంపటానికి తగిన ఉపాయము నాలోచించాడు. 


సర్వదేవమయం శుభ్రం వారాహం వపురాదధే । 

గత్వా హిరణ్యనయనం హత్వా తం పురుషోత్తమః ॥ 82 ॥ 
దంటష్టయోర్థారయామాస కల్పాదౌ ధరణీమిమామ్‌ । 

త్యక్త్వా వారాహసంస్థానం సంస్థాప్యైవం సురద్విషః ॥ 88 ॥ 
స్వామేవ ప్రకృతిం దివ్యాం యయౌ విష్ణుః పరం పదమ్‌ । 
తస్మిన్‌ హతే౭_మరరిపౌ ప్రహ్లాదో విష్ణుతత్సరః 11 8411 
అపాలయత్స్వకం రాజ్యం భావం త్యక్వా తదా9_9 సురమ్‌ । 
యజతే విధివద్దేవాన్‌ విష్ణోరారాధనే రతః ॥ 85 ॥ 
నిస్సపత్నం సదా రాజ్యం తస్యాం ౭ _సీద్విష్ణువైభవాత్‌ I 

తతః కదాచిదసురో బ్రాహ్మణం గృహమాగతమ్‌ ॥ 86 ॥ 


పదునారవ అధ్యాయం 173 


న చ సంభాషయామాస దేవానాం చైవ మాయయా । 
స తేన తాపసో౭_త్యర్థం మోహితేనావమానితః ॥ 87 ॥ 


సర్వదేవతామయము, నిర్మలము అయిన వరాహరూపాన్ని ధరించి పురుషోత్తముడైన విష్ణువు వెళ్ళి 
హిరణ్యాక్షుని చంపి తన కోరతో కల్పాదిలో ఈ భూమిని పైకి తెచ్చాడు. తర్వాత వరాహరూపాన్ని వదలి రాక్షసుల 
నక్కడ అధికారంలో నిలిపాడు. ఆ విష్ణువు దివ్యమైన తన రూపాన్ని పొంది పరమపదానికి వెళ్ళాడు. ఆ హిరణ్యాక్షుడు 
మరణించగా విష్ణుభక్తుడైన ప్రహాదుడు రాక్షసభావాన్ని వదలి తన రాజ్యాన్ని పరిపాలించాడు. భగవంతుడైన 
నారాయణునియందు ఆసక్తితో పూజిస్తూ శాస్త్రవిధితో దేవతలకై యజ్ఞములు కావించినాడు. విష్ణువు మహిమవల్ల 
అతని రాజ్యం శత్రురహితమైనది. తర్వాత ఒకసారి ప్రహ్లాదుడు తనయింటికి వచ్చిన బ్రాహ్మణునితో దేవతలమాయ 
కారణంగా మాట్లాడలేదు. ఆ తాపసి మోహితుడైన ప్రహ్లోదునిచే అవమానింపబడ్డాడు. 


శశాపాసురరాజానం క్రోధసంరక్తలోచనః । 
యత్తద్పలం సమాశ్రిత్య బ్రాహ్మణానవమన్యసే 1 88 ॥ 


సా శక్తిర్వైష్టవీ దివ్యా వినాశం తే గమిష్యతి । 

ఇత్యుక్త్వా ప్రయయౌ తూర్ణం ప్రహ్లోదస్య గృహాద్దిజః ॥ 89 ॥ 

ముమోహ రాజ్యసంసక్తః సో౭_పి శాపబలాత్తతః । 

బాధయామాస విప్రేన్హాన్న వివేద జనార్దనమ్‌ ॥ 90 ॥ 

పితుర్వధమనుస్మృత్య కోధం చక్రే హరిం ప్రతి । 

తయోః సమభవద్యుద్ధం సుఘోరం రోమహర్షణమ్‌ ॥ 91 ॥ 

నారాయణస్య దేవస్య ప్రహాదస్యామరద్విషః I 

కృత్వా స సుమహద్యుద్ధం విష్ణునా తేన నిర్దితః ॥ 92॥ 

ఆ బ్రాహ్మణుడు కోపంతో కన్నులు ఎరుపెక్కగా రాక్షసరాజైన ప్రహ్లోదునిట్లా శపించాడు. నీ బలం కారణంగా 
బ్రాహ్మణుల నవమానిస్తున్నావు. వైష్ణవమైన నీశక్తి నశించిపోవుగాక అని పలికి బ్రాహ్మణుడా ప్రహ్లాదుని ఇంటి 
నుండి శీఘ్రంగా వెళ్ళిపోయాడు. తర్వాత శాపకారణంగా రాక్షసరాజు రాజ్యకార్యాల్లో నిమగ్నుడై మోహాన్ని పొంది 
బ్రాహ్మణులను బాధిస్తూ విష్ణువును లెక్కపెట్టలేదు. కాగా తండ్రి హత్యను గుర్తుచేసుకొని హరిపై కోపాన్ని 
పెంచుకున్నాడు. అపుడు ప్రహ్లాదుడు, హరి యుద్దానికి తలపడినారు. ఆ యుద్ధం భయంకరమై రోమాంచాన్ని 
కల్గించింది. భగవంతుడగు నారాయణునకు, దేవవిరోధి అయిన (ప్రహాదునకు జరిగినయుద్దంలో ప్రహ్లాదుడు 
పరాజితుడైనాడు. 

పూర్వసంస్మారమాహాత్య్యాత్సరస్మిన్సురుషే హరౌ । 

సజ్ఞాతం తస్య విజ్ఞానం శరణ్యం శరణం యయా ॥ 93 ॥ 


189 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ప్రహ్లాదుడు పూర్వసంస్మారవిశేషంవల్ల పరమపురుషుడైన విష్ణువునియందు భక్తిపూర్వకజ్ఞానాన్ని పొంది 
శరణ్యుడైన నారాయణుని శరణు పొందాడు. 

తతః ప్రభృతి దైత్యేన్లో హ్యనన్యాం భక్తిముద్వహన్‌ । 

నారాయణే మహాయోగమవాప పురుషోత్తమ 1 9411 

హిరణ్యకశిపోః పుత్రే యోగసంసక్తచేతసి | 

అవాప తన్మహ ద్రాజ్యమన్గ్థకో9_సురపుజ్గవః "95 

హిరణ్యనేత్రతనయః శంభోర్డేహసముద్భవః I 

మందరస్థాముమాం దేవీం చకమే పర్వతాత్మజామ్‌ 1 96 1 

పురా దారువనే పుణ్యే మునయో గృహమేధినః I 

ఈశ్వరారాధనార్థాయ తపశ్చేరుః సహస్రశః ॥ 97 ॥ 


అది మొదలుకొని రాక్షసరాజు ప్రహ్లాదుడు పురుషోత్తముడైన నారాయణునియందు భక్తికల్లి గొప్పయోగ 
సిద్ధిని పొందాడు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు యోగాసక్తుడుకాగా అతని మహారాజ్యాన్ని అసుర శ్రేష్టుడైన 
అంధకాసురుడు స్వీకరించినాడు. ఆ అంధకుడు హిరణ్యాక్షుని కుమారుడు, శివుని శరీరోద్భవుడు. ఒకసారి 
అతడు మందరపర్వతమందున్న హిమవత్చు త్రిక ఉమాదేవిని కామించాడు. పూర్వం పవిత్రమైన దారుకావనంలో 
గృహస్టులైన వేలమంది మునులు ఈశ్వరారాధనకై తపమాచరించారు. 


తతః కదాచిన్మహతీ కాలయోగేన దుస్తరా । 
అనావృష్టిరతీవోగ్రా హ్యాసీద్భూతవినాశినీ 1 98 ॥ 


సమేత్య సర్వే మునయో గౌతమం తపసాం నిధిమ్‌ । 
అయాచన్త క్షుధావిష్టా ఆహారం ప్రాణధారణమ్‌ ॥ 99 ॥ 


స తేభ్యః ప్రదదావన్నం మృష్టం బహుతరం బుధః । 
సర్వే బుభుజిరే విప్రా నిర్విశంకేన చేతసా ॥ 100 ॥ 


గతే చ ద్వాదశే వర్షే కల్పాన్త ఇవ శాజ్యరీ । 
బభూవ వృష్టిర్మహతీ యథాపూర్వమభూజ్ఞగత్‌ 1 10111 


తర్వాత కొంతకాలానికి కాలప్రభావంతో దాట శక్యంకానిది, ప్రాణులను నశింపచేసే భయంకరమైన 
కరువు ఏర్పడినది. అప్పుడక్కడి మునులందరుచేరి తపస్సులకు నిధి అయిన గౌతముని ఆశ్రయించి ప్రాణాలను 
నిలిపే ఆహార మిమ్మని యాచించారు. విద్వాంసుడైన ఆ గౌతముడు వారికి రుచికరమైన అన్నాన్ని కావలసినంత 
పెట్టించాడు. ఆ బ్రాహ్మణులు ఏవిధమైన అనుమానంలేక భోజనం చేశారు. పన్నెండేళ్ళు గడువగా ప్రళయ 
కాలంలో శంకరుడు కల్పించే విధంగా గొప్పవర్షం కురిసి ప్రపంచమంతా ఎప్పటిలా అయినది. 


పదునారవ అధ్యాయం 181 


తతః సర్వే మునివరాః సమామన్ర్య పరస్పరమ్‌ । 

మహర్షిం గౌతమం ప్రోచుః గచ్చామ ఇతి వేగతః ॥ 102 ॥ 

నివారయామాస చ తాన్‌ కంచిత్మాలం యథాసుఖమ్‌ । 

ఉషిత్వా మద్ద హే౭_ వశ్యం గచ్చధ్వమితి పణ్జితాః 1 103 ॥ 

తతో మాయామయీం సృష్ట్వా కృష్ణాం గాం సర్వ ఏవ తే। 

సమీపం ప్రాపయామాసుర్గాతమస్య మహాత్మనః 1 1041 

సోం_నువీక్ష్య కృపావిష్టస్తస్యాః సంరక్షణోత్సుకః । 

గోష్టే తాం బనస్ధయామాస స్పృష్టమాత్రా మమారసా॥ 105 ॥ 

స శోకేనాభిసన్తప్తః కార్యాకార్యే మహామునిః । 

న పశ్యతి స్మ సహసా తమృషిం మునయో౭_బువన్‌ ॥ 106 ॥ 

గోవధ్యేయం ద్విజ శ్రేష్ట యావత్తవ శరీరగా । 

తావత్తే౭_న్నం న భోక్తవ్యం గచ్చామో వయమేవ హి ॥ 107 ॥ 

తేనాతో9_నుమతాస్సనో దేవదారువనం శుభమ్‌ । 

జగ్ముః పాపవశాన్నీతా తపశ్చర్తుం యథా పురా ॥ 108 ॥ 

తర్వాత మునులందరు పరస్పర మాలోచించుకొని గౌతమమహర్షి వద్దకు వచ్చి వెళ్ళివస్తామని పలికినారు. 
ఆ గౌతమముని కొంతకాలం మాయింట సుఖంగా నివసించి వెళ్ళమని వారి ప్రయాణాన్ని నిలిపి వేశాడు. తర్వాత 
ఆ మునులు త్వరగా వెళ్ళవలెనని మాయతో నల్లని గోవును సృజించి మహాత్ముడైన గౌతమ మునివద్దకు చేర్చారు. 
గౌతముడు దాన్నిచూచి దయగల్లి కాపాడాలనే ఆసక్తితో దానిని పశువుల పాకలో కట్టి వేశాడు. ఆ ముని తాకగానే 
ఆ గోవు మరణించినది. దాని మరణంతో గౌతముడు దుఃఖపడి ఏమిచేయాలో తెలిసికోలేని స్థితిలో ఉన్నాడు. అపు 
డామునులు ఆ బుషితో ఇట్లన్నారు. ఓ బ్రాహ్మణ గ్రేష్టా! గోవధవల్ల కల్గిన పాపంనీ శరీరాన్ని అంటి ఉన్నంత వరకు 
నీ అన్నం మేము తినరాదు. అందువల్ల మేము వెళుతున్నాము అని ఆ ముని అనుమతిపొంది పాపవశంచే 
గొనిపోబడినవారై పూర్వమువలె తపమును చేయుటకు శుభమైన దేవదారు వనమునకు వెళ్ళారు. 


స తేషాం మాయయా జాతాం గోవధ్యాం గౌతమో మునిః । 
కేనాపి హేతునా జ్ఞాత్వా శశాపాతీవ కోపతః ॥ 109 ॥ 
భవిష్యన్తి త్రయీ బాహ్యా మహాపాతకిభిస్సమాః । 

బహుశస్తే తథా శాపాజ్ఞాయమానాః పునః పునః ॥ 110 ॥ 
సర్వే సంప్రాప్య దేవేశం శంకరం విష్ణుమవ్యయమ్‌ । 
అస్తువన్‌ లౌకికైః స్తోతైరుచ్చిష్టా ఇవ సర్వగా ॥ 111 ॥ 


182 కూర్మమహాపురాణం - పూర్వార్థం 
దేవదేవౌ మహాదేవౌ భక్తానామార్తినాశనౌ । 

కామవృత్యా మహాయోగౌ పాపాన్నస్తాతుమర్హతః 1 112 ॥ 

తదా పార్వ్వస్థితం విష్ణుం సంప్రేక్ష్య వృషభధ్వజః | 

కిమేతేషాం భవేత్మార్యం ప్రాహ పుఖ్రైషిణామితి ॥ 118 ॥ 

ఆ గౌతమముని తనకు కలిగిన గోవధ పాతకమా మునుల వల్ల కలిగినదే అని ఒకానొక కారణంతో 
తెలుసుకొని కోపించి వారిని శపించాడు. ఈ మునులు వేదత్రయానికి దూరులై మహాపాపాలు చేసిన వారితో 
సమానులు కాగలరు అని. ఆ శాపం కారణంగా మునులు అనేక మార్లు పుడుతూనే ఉన్నారు. వారందరు 
దేవదేవుడైన శంకరుని విష్ణువును కూడ చేరి అంతట వ్యాపించి ఉన్నవారిని ఎంగిలిపడ్డవారి వలె లౌకికస్తోత్రాలతో 
కొనియాడినారు. ఆ విష్ణువు శంకరుడు కూడ దేవతలకు దేవులు, భక్తుల ఆర్తిని పోగొట్టె గొప్పదేవులు. స్వేచ్చాప్రవృత్తితో 
గొప్ప యోగాన్ని ధరించిన వారు కాబట్టి మమ్ము కాపాడ తగినవారు. ఆ సమయంలో వృషభధ్వజుడైన శంకరుడు 
తనప్రక్షనే నిలిచిన విష్ణువును చూచి పుణ్యాన్ని కోరుతున్న వీరి విషయంలో చేయదగిన కార్యమేమని ప్రశ్నించాడు. 


తతః స భగవాన్విష్టుః శరణ్యో భక్తవత్సల: । 

గోపతిం ప్రాహ విప్రేన్హానాలోక్య ప్రణతాన్హరిః 1 1141 
న వేదబాహ్యే పురుషే పుణ్యలేశో౭_పి శబ్మర | 

సజ్గచ్చతే మహాదేవ ధర్మో వెదాద్వినిర్చభౌ | 115 ॥ 
తథా9 పి భక్తవాత్సల్యాద్రక్షితవ్యా మహేశ్వర! 

అస్మాభిః సర్వ ఏవైతే గన్లారో నరకానపి ॥ 116 ॥ 
తస్మాద్ధి వేదబాహ్యానాం రక్షణార్థాయ పాపినామ్‌ | 
విమోహనాయ శాస్తాణి కరిష్యామో వృషధ్వజ mn 11711 


ఏవం సంబోధితో రుద్రో మాధవేనాసురారిణా । 
చకార మోహశాగస్తాణి కేశవో౭_పి శివేరితః ॥ 118 ॥ 


ఆ విష్ణువు భక్తులయందు (ప్రేమకలవాడు శరణుపొందిన వారిని రక్షించేవాడు అయినందువల్ల నమస్కరిస్తున్న 
(బ్రాహ్మణులను చూచి శివునితో ఇట్లన్నాడు-ఓ శంకరా! లోకంలో వేదబాహ్యుడైన మనుష్యునిలో కొంతైనా 
పుణ్యముండదు. ధర్మం వేదంనుండే ఆవిర్భవించి (ప్రకాశమందినది. ఓ మహేశ్వరా! అట్లెనా మనం భక్తులయందుండే 
వాత్సల్యంతో వీరిని కాపాడవలసినదే. వీరందరు పాపంవల్ల నరకానికి పోదగినవారే అయినా మనం రక్షించవలసినదే. 
అందువల్ల వేదదూరులైన పాపులను కాపాడటానికి జనులను మోహింపచేయటానికి కొన్ని శాస్త్రాలను సృష్టించాలి. 
ఓ వృషభధ్వజా! మన కర్తవ్యమిది. ఈ విధంగా అసురారి విష్ణువు చెప్పగా శివుడు మోహకారకాలైన శాస్త్రాలను 
రచించినాడు. అట్లే శివునిచే (ప్రేరేపించబడిన విష్ణువు కూడా రచించాడు. 


పదునారవ అధ్యాయం 183 


కాపాలం నాకులం వామం భైరవం పూర్వపశ్చిమమ్‌ । 

పంచరాత్రం పాశుపతం తథా౭_న్యాని సహస్రశః ॥ 119 ॥ 

సృష్ట్వా తానాహ నిర్వేదాః కుర్వాణాః శాస్త్రచోదితమ్‌ । 

పతన్లో నరకే ఘోరే బహూన్‌ కల్పాన్‌ పునః పునః ॥ 120 ॥ 

జాయనో మానుషే లోకే క్షీణపాపచయాస్తతః । 

ఈశ్వరారాధనబలాద్గచ్చధ్వం సుకృతాం గతిమ్‌ ॥ 121 ॥ 

వర్తధ్వం మత్తసాదేన నాన్యథా నిష్కృతిర్హి నః । 

ఏవమీశ్వరవిష్ణుభ్యాం చోదితాస్తే మహర్షయః ॥ 122 ॥ 

ఆదేశం ప్రత్యపద్యన్త శివస్యాసురవిద్విషః । 

చక్రుస్తేత_ న్యాని శాస్తాణి తత్ర తత్రరతాః పునః ॥ 128 ॥ 

కాపాలము, నాకులము, వామము, ఖైరవము, పూర్వపశ్చిమము, పంచరాత్రము, పాశుపతము, మొదలైనవి 
వేలకొలది ఆ మోహశాస్తాలు వానిని సృజించి బ్రాహ్మణులతో మీరు వేదబాహ్యులై శాస్త్రవిహిత కార్యాలు చేస్తూ 
భయంకరమైన నరకంలో చాల కల్పాలవరకు పడుతూ మళ్ళీ మళ్ళీ మనుష్యలోకంలో పుడుతూ, పాపం నశించిన 
తర్వాత ఈశ్వరుని పూజించిన కారణం వల్ల పుణ్యలోకగతిని పొందగలరు అని చెప్పెను. నాదయతో (ప్రవర్తించండి. 
ఈ పాపానికి మరో ప్రాయశ్చిత్తం లేదు. అని శివుడు, విష్ణువు కూడ ప్రోత్సహించగా ఆ మహర్షులు రాక్షసారి 
అయిన శివుని ఆజ్ఞను పాటించారు. వారు కూడ మళ్లీ ఆ యా విషయాల్లో ఆసక్తులై ఇతరశాగస్తాలను కొన్నిటిని 
రచించారు. 

శిష్యానధ్యాపయామాసుర్దర్శయిత్వా ఫలాని చ । 

మోహాపసదనం లోకమవతీర్య మహీతలే ॥ 124 ॥ 

చకార శంకరో భిక్షాం హితాయైషాం ద్విజైః సహ । 

కపాలమాలాభరణః ప్రేతభస్మావగుణ్ణితః 1 125 ॥ 


విమోహయంల్లోకమిమం జటామణ్జలమబ్లితః । 
నిక్షిప్య పార్వతీం దేవీం విష్ణావమితతేజసి 11 126 ॥1 


నియోజ్య భగవాన్‌రుద్రో భైరవం దుష్టనిగ్రహే I 
దత్వా నారాయణే దేవ్యా నన్దనం కులనన్దనమ్‌ un 127 ॥ 


సంస్థాప్య తత్ర చ గణాన్‌ దేవానిన్ధపురోగమాన్‌ । 
ప్రస్టితే చ మహాదేవే విష్ణుర్విశ్వతనుః స్వయమ్‌ ॥ 128 ॥ 


థి 


18: కూర్మమహాపురాణం - పూర్వార్థం 
ప్రీరూపధారీ నియతం సేవతేస్మ మహేశ్వరీమ్‌ । 

(బ్రహ్మా హుతాశనః శక్రో యమో౭_న్వే సురపుజ్జవాః ॥ 129 ॥ 
సిషేవిరే మహాదేవీం స్రీరూపం శోభనం గతాః । 

నన్టీశ్వరశ్చ భగవాన్‌ శంభోరత్యన్తవల్లభః 1 130 ॥ 


ద్వారదేశే గణాధ్యక్షో యథాపూర్వమతిష్టత | 
ఏతస్మిన్నన్తరే దైత్యో హ్యన్థకో నామ దుర్మతిః ॥| 1381 ॥ 
ఆహర్హుకామో గిరిజామాజగామాథ మన్దరమ్‌ । 
సంప్రాప్తమన్గ్థకం దృష్ట్వా శంకరః కాలభైరవః ॥ 132 ॥ 


న్యషేదయదమేయాత్మా కాలరూపధరో హరః । 
తయోః సమభవద్యుద్ధం సుఘోరం రోమహర్షణమ్‌ 1 1838 ॥ 


ఆ మునులు తమ శిష్యులకు సకలవిద్యలను అభ్య సింపచేస్తూ ఫలాలను చూపినారు. మోహభూయిష్ట 
మైన లోకంలో భూమండలంలో అవతరించినారు. శంకరుడు వారి శుభం కోరి బ్రాహ్మణులతో కలిసి భిక్షాటనం 
చేసినాడు. కపాలమాలాభరణుడై శృశానభస్మాన్నలదుకొని జడలసమూహాన్ని ధరించి లోకాన్ని మోహింపచేస్తూ 
పార్వతీదేవిని తేజశ్ళాలి విష్ణువధీనంలో నిలిపినాడు. దుష్ట నిగ్రహకార్యంలో భైరవుని నియమించినాడు. పార్వతీదేవితో 
కలిపి కులనందనుడైన నందనుని నారాయణునికి అప్పగించి ఇంద్రుడు మొదలైన దేవతలను గణాలను నిల్పి 
మహాదేవుడైన శివుడు బయలుదేరి వెళ్ళినాడు. విశ్వతనుడైన విష్ణువు స్వయంగా స్రీరూపాన్ని ధరించి 
మహేశ్వరినెల్లపుడు సేవించాడు. (బ్రహ్మ, అగ్ని ఇంద్రుడు, యముడు ఇతర దేవతాగ్రేష్టులు మంగళకరమైన 
ప్రీరూపాన్ని ధరించి మహాదేవిని సేవించినారు. పూజ్యుడు శివునకత్యంత (పేమపాత్రుడైన నందీశ్వరుడు కూడ 
గణాలకధిపతిగా యథాపూర్వం ద్వారప్రదేశంలో నిలిచినాడు. అంతలో అంధకుడనే దుర్చుద్ధిగల రాక్షసుడు పార్వతి 
నపహరించాలనే కోరికతో మందరపర్వతం దగ్గరకు వచ్చినాడు. ఆ అంధకాసురుని చూచి ప్రళభయకాలంలోని 
భయంకరుడైన శివుడు యముని ఆకారాన్ని ధరించినవాడై అతని నద్దుకున్నాడు. అప్పుడు శివునికి, అంధకాసురునికి 
మధ్య భయంకరమైన గగుర్పాటు కలిగించే గొప్ప యుద్ధం జరిగినది. 

శూలేనోరసి తం దైత్యమాజఘాన వృషధ్వజః | 

తతః సహస్రశో దైత్యాః సహగస్రాన్థకసంజ్ఞితాః 1 184 1 

నస్టీశ్వరాదయో దైత్యైరన్థకైరభినిర్జితాః । 

ఘణ్జాకర్ణో మేఘనాదశ్చట్దేశశ్చబ్దతాపనః 1 185 ॥ 

వినాయకో మేఘవాహః సోమనన్షీ చ వైద్యుతః । 

సర్వే8_న్థకం దైత్యవరం సం్రాప్యాతిబలాన్వితాః ॥ 186 ॥ 


పదునారవ అధ్యాయం 185 


యుయుధుః శూల శక్త్యష్టిగిరికూటపరశ్వధైః । 
బ్రామయిత్వా తు హస్తాభ్యాం గృహీత్వా చరణద్వయమ్‌ ॥ 187 ॥ 


దైత్వేన్రేశాతిబలినా క్రిపాస్తే శతయోజనమ్‌ । 
తతో9_న్థకనిసృష్టా యే శతశో9 థ సహస్రశః ॥ 1838 ॥ 


కాలసూర్యప్రతీకాశా భైరవం చాభిదుద్రువుః । 


వృషధ్వజుడైన శివుడు శూలంతో ఆ రాక్షసుని రొమ్మున పొడిచినాడు. అపుడా అంధుకుని శరీరం నుండి 
అంధక సంజ్ఞ కలవారు వేలకొలది రాక్షసులు ఉద్భవించినారు. నందీశ్వరుడు మొదలైనవారు ఆ యుద్ధంలో 
అంధక రాక్షసులతో పోరాడి ఓడినారు. ఘంటాకర్లుడు, మేఘనాదుడు, చండేశుడు, చండతాపనుడు అనేవారు 
వినాయకుడు, మేఘవాహుడు, సోమనంది, వైద్యుతుడు అనే బలవంతులందరు దైత్యవరుడైన అంధకుని సమాపించి 
శూలములు, శక్తి, బుషి, అనేక ఖడ్దాలు, కొండచరియలు, గొడ్డళ్ళు అనే ఆయుధాలతోను, తమ చేతులతోను 
వారి రెండుపాదాలు పట్టుకొని గిరగిర త్రిప్పుతూ, యుద్ధము చేసినారు. బలవంతుడైన అంధకుడు వారిని 
నూరుయోజనముల దూరం విసరి వేసినాడు. ఆ తర్వాత అంధకుడు సృష్టించిన వేలకొలదిరాక్షసులు కాలసూర్యుని 
వంటివారై భైరవునిపైకి ఉరికారు. 


హా హేతి శబ్దః సుమహాన్‌ బభూవాతిభయజ్యరః ॥ 1839 ॥ 


యుయుధే ఖైరవో దేవః శూలమాదాయ ఖైరవమ్‌ । 
దృష్ట్వా౭_౦ధకానాం సుబలం దుర్ణయం నిర్ణితో హరః ॥ 140 ॥ 


జగామ శరణం వేగం వాసుదేవమజం విభుమ్‌ । 
సో౭_ సృజదృగవాన్విష్టుర్దేవీనాం శతముత్తమమ్‌ ॥ 141 ॥ 


దేవీ పార్య్వస్థితో దేవో వినాశాయ సురద్విషామ్‌ । 
తదాన్థకసహ(స్రం తు దేవీభిర్యమసాదనమ్‌ ॥ 142 ॥ 


నీతం కేశవమాహాత్యాల్లీలయెవ రణాజిరే । 
దృష్ట్వా పరాహతం సైన్యమన్గ్థకో9_పి మహాసురః ॥ 148 ॥ 


పరాబ్ముఖో రణాత్తస్మాత్సలాయత మహాజవః । 


అప్పుడచట మిక్కిలి భయంకరంగా మహాశబ్దం వ్యాపించింది. భైరవుడు భయంకరమైన శూలాన్ని గొని 
పోరాడినాడు. జయింప శక్యం కాని అంధకుల గొప్ప బలాన్ని చూచి వారితో ఓడిన శివుడు జన్మరహితుడు విభువు 
అయిన వాసుదేవుని శరణు పొందినాడు. భగవంతుడైన విష్ణువు ఉత్తములైన వందమంది దేవీగణాన్ని సృష్టించినాడు. 
దేవిప్రక్కగానిలిచిన భగవంతుడు రాక్షసనాశం కొరకు ఆ దేవీగణంతో అంధకాసురగణాన్ని చంపించి యమలోకానికి 
చేర్చినాడు. కేశవమాహాత్యంతో సునాయాసంగా యుద్ధంలో హతమైన సైన్యాన్నిచూచి గొప్ప వేగంకల అంధకాసురుడు 
యుద్ధరంగంనుండి తప్పుకుని పరిగెత్తిపోయినాడు. 


1856 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తతః క్రీడాం మహాదేవః కృత్వా ద్వాదశవార్చికీమ్‌ 1 144 ॥ 


హితాయ భక్తలోకానామాజగామాథ మన్సరమ్‌ | 

సంప్రాప్తమీశ్వరం జ్ఞాత్వా సర్వ ఏవ గణేశ్వరాః ॥ 145 ॥ 

సమాగమ్యోపతిష్టన్త భానుమన్తమివ ద్విజాః । 

ప్రవిశ్య భవనం పుణ్యమయుక్తానాం దురాసదమ్‌ ॥ 146 ॥ 

దదర్శ నన్దినం దేవం భైరవం కేశవం శివః । 

ప్రణామప్రవణం దేవం సో౭_నుగృహ్యాథ నన్టినమ్‌ ॥ 147 ॥ 

ప్రీత్యైనం పూర్వమీశానః కేశవం పరిషస్వజే । 

దృష్ట్వా దేవో మహాదేవీం ప్రీతివిస్సారితేక్షణామ్‌ | 148 ॥ 

ప్రణతః శిరసా తస్యాః పాదయోరీశ్వరస్య చ | 

న్యవేదయజ్ఞయం తస్మై శంకరాయాథ శంకరః ॥ 149॥ 

తర్వాత మహాదేవుడైన శివుడు పన్నెండేండ్లపాటు క్రీడావినోదాన్ని జరిపి భక్తుల మేలుకొరకు మళ్ళీ 

మందరపర్వతం వద్దకు చేరుకున్నాడు. ఈశ్వరుడు వచ్చిన విషయం తెలుసుకొని గణాధిపతులందరు సమూహంగా 
చేరి బ్రాహ్మణులు సూర్యుని సమోపించినట్టు నిలిచినారు. యోగ్యతలేని వారు ప్రవేశింపరాని పుణ్యభవవాన్ని 
(ప్రవేశించినారు. అక్కడ శివుడు నందీశ్వరుని భైరవుని విష్ణువును చూచినాడు. భక్తితో నమస్మరింపదలచిన నందీశ్వరుని 
అనుగ్రహించి పరమేశ్వరుడు ముందుగా డ్రేమతో విష్ణువు నాలింగనం చేసుకొన్నాడు. తర్వాత ఆ దేవుడు 
అనురాగంతో వికసించిన కన్నులుగల దేవిని చూచి ఆ దేవి పాదాలకు తలవంచి నమస్కరించి, ఈశ్వరునికి 
ప్రణమిల్లి శుభాలను కలుగచేసే భైరవుడు శంకరునికి జయం పలికినాడు. 


ఖైరవో విష్ణుమాహాత్యం ప్రతీతః పార్వగో౭_ భవత్‌ । 

శ్రుత్వా తం విజయం శమ్ముర్విక్రమం కేశవస్య చ॥ 150 ॥ 
సమాస్తే భగవానీశో దేవ్యా సహ వరాసనే । 

తతో దేవగణాః సర్వే మరీచిప్రముఖా ద్విజాః ॥ 151 ॥ 
ఆజగ్ముర్మన్దరం ద్రష్టుం దేవదేవం త్రిలోచనమ్‌ । 

యేన తద్విజితం పూర్వం దేవీనాం శతముత్తమమ్‌ ॥ 152 ॥ 
సమాగతం దైత్య సైన్యమీశదర్శనకాంక్షయా । 

దృష్ట్వా వరాసనాసీనం దేవ్యా చగన్చవిభూషణమ్‌ ॥ 158 ॥ 
ప్రణేమురాదరాద్దేవ్యో గాయన్తిస్మాతిలాలసాః | 
ప్రణేముర్గిరిజాం దేవీం వామపార్స్వే పినాకినః | 154 ॥ 


పదునారవ అధ్యాయం lag 


భైరవుడు విష్ణుమాహాత్యాన్ని తెలిసి ప్రక్కన నిలువబడినాడు. కేశవుని పరాక్రమాన్ని యుద్ధవిజయాన్ని 
విని శివుడు దేవితో కూడ శ్రేష్టమైన ఆసనంలో కూర్చున్నాడు. తర్వాత దేవతలందరు మరీచిమొదలైన బ్రాహ్మణులు, 
దేవదేవుడు, త్రిలోచనుడైన శివుని దర్శించటానికి అక్కడికి వచ్చినారు. ఆయన పూర్వం సృజించిన ఉత్తమమైన 
వందమంది దేవీసమూహాన్ని కూడ చూడ దలచినారు. దేవదర్శనంకోరి రాక్షససైన్యం కూడ దేవితోపాటు శ్రేష్టమైన 
ఆసనంపై కూర్చున్న శివునికి నమస్మరించినది. ఆయన వామభాగంలో ఉన్న దేవి పార్వతికి కూడ ప్రణమిల్లినారు. 


దేవాసనగతాం దేవీం నారాయణమనోమయీమ్‌ । 

దృష్ట్వా సింహాసనాసీనం దేవ్యో నారాయణం తథా ॥ 155 ॥ 

ప్రణమ్య దేవీమోశానం పృష్టవత్యో వరాజ్ఞనాః । 

దివ్యమైన ఆసనాన్నధిష్టించి నారాయణ మనోరూపంగా ఉన్నదేవిని సింహాసనాసీనుడైన నారాయణుని 
కూడ దేవతాస్తీలు చూచి భగవంతుడైన ఈశానునికి నమస్మరించి ఆ శ్రేష్ట కన్యలిట్లు ప్రశ్నించినారు. 
కన్యా ఊచుః:-కన్యలు పలికారు. 

కస్త్వం విభ్రాజసే కాన్యా కేయం బాలా రవిప్రభా ॥ 156 ॥ 


కో న్వయం భాతి వపుషా పజ్మజాయతలోచనః I 
నిశమ్య తాసాం వచనం వృషేన్హవరవాహనః un 157 ॥ 


వ్యాజహార మహాయోగీ భూతాధిపతిరవ్యయః । 

కాంతితో ప్రకాశిస్తున్న నీవెవరవు? సూర్యకాంతిగల ఈ బాల ఎవరు? పద్మాక్లుడై శరీరకాంతితో ప్రకాశించే 
ఇతడెవరు? ఆ యోగీశ్వరుడు దేవాంగనల మాటలు విన్న అవ్యయుడు, భూతాధిపతి, వృషభవాహనుడైన శివుడు 
ఇట్లా చెప్పినాడు. 

అయం నారాయణో గారీ జగన్మాతా సనాతనః ॥ 158 ॥ 

విభజ్య సంస్థితో దేవః స్వాత్మానం బహుధేశ్వరః I 

న మే విదుః పరం తత్త్వం దేవ్యాశ్చ న మహర్షయః ॥ 159 ॥ 


ఇతడు సనాతనుడు నారాయణుడు. ఈమె లోకమాత పార్వతి. భగవంతుడైన ఈశ్వరుడు తననుతాను 
అనేకవిధాల విభజించుకొని ఉన్నాడు. నామూలతత్త్వాన్సి, దేవిస్వరూపాన్ని మహర్షులుకూడ తెలుసుకోలేరు. 


ఏకోత_యం వేద విశ్వాత్మా భవానీ విష్ణురేవ చ। 
అహం హి నిస్ఫృహః శాన్తః కేవలో నిష్పరిగ్రహః ॥ 160 ॥ 


మామేవ కేశవం ప్రాహుః లక్ష్మీం దేవీమథామ్మికామ్‌ | 
ఏష ధాతా విధాతా చ కారణం కార్యమేవ చ ॥ 161 ॥ 


188 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


కర్తా కారయితా విష్ణుర్భుక్తిముక్తిఫలప్రదః । 

భోక్తా పుమానప్రమేయః సంహర్తా కాలరూపధ్భక్‌ 1 162 ॥1 
(స్రష్టా పాతా వాసుదేవో విశ్వాత్మా విశ్వతోముఖః । 

కూటస్టో హ్యక్షరో వ్యాపీ యోగీ నారాయణో9_వ్యయః ॥ 168 ॥ 
తారకః పురుషో హ్యాత్మా కేవలం పరమం పదమ్‌ । 

సైషా మాహేశ్వరీ గౌరీ మమ శక్తిర్నిరజ్ఞునా 1 164 ॥ 


విశ్వాత్ముడైన విష్ణువు, భవాని-వీరు మాత్రమే పరతత్వం తెలుసుకొంటారు. నేను కోరికలు లేనివాడను, 
శాంతుడను, అద్వితీయుడను, నన్నే కేశవుడంటారు. లక్ష్మీదేవిని పార్వతి అంటారు. ఇతడే ధాత విధాత కారణకార్యాలు 
కూడ చేసేవాడు చేయించేవాడు భుక్తి ముక్తులను ఫలాల నిచ్చేవాడు విష్ణువు. తెలియవీలుకాని పురుషుడు 
కాలునిరూపుదాళల్సి సంహరించే వాడుకూడ ఇతడే. సృష్టి, దాని రక్షణ, విశ్వాత్మకుడైన వాసుదేవుని పనే, కూటస్టుడు, 
అక్షరుడు, వ్యాపీ, యోగీ, అవ్యయుడైన నారాయణుడే, తారకుడైన పురుషుడు, ఆత్మరూపుడు, కేవల 
పరమపదస్థానము ఇతడే. ఈ మహేశ్వరి గౌరి నాశక్తి. మాలిన్యం లేనిది. 

శాన్తా సత్యా సదానన్లా పరంపదమితి (శ్రుతిః । 

అస్యాం సర్వమిదం జాతమథతైవ లయమేప్యతి 1 165 

ఏషైవ సర్వభూతానాం గతీనాముత్తమా గతిః | 

తయా9 హం సజ్ఞతో దేవ్యా కేవలో నిష్కలః పరః ॥ 166 ॥ 

పశ్యామ్యశేషమేవాహం పరమాత్మాన మవ్యయమ్‌ I 

తస్మాదనాది మద్వెతం విష్ణుమాత్మాన మీశ్వరమ్‌ 1 167 ॥ 

ఏకమేవ విజానీథ తతో యాస్యథ నిర్వ లతిమ్‌ I 

మన్యన్రే విష్ణుమవ్యక్త మాత్మానం శ్రద్ధయా౭9_న్వితాః 1 168 ॥ 

యే భిన్నదృష్ట్యా చేశానం పూజయనో నమే ప్రియాః | 

ద్విషన్తి యే జగత్సూతిం మోహితా రౌరవాదిషు 1 169 ॥ 

పత్యమానా న ముచ్యన్రే కల్పకోటి శతైరపి | 


ఈ గౌరి శాంతురాలు, సత్యస్వరూప, సదా ఆనందం కలది. పరమమైన స్థానమని వేదం చెపుతున్నది. 
ఈ సర్వం ఆమెలోనే పుట్టి ఇక్కడే నశిస్తున్నది. ఈమెయే సర్వభూతాలకు గతి. అన్ని గతుల్లో శ్రేష్టమైన గతి ఈమె. 
ఈదేవితో కలిసి ఉన్న నేను కేవలుడను. భేదంలేని వాణ్ణి. శ్రేష్టుడను కూడ. నాశం లేనివాడు, పరమాత్మ అయినవాడు, 
పుట్టుక భేదం లేని వాడు, ఆత్మస్వరూపుడు, ఈశ్వరుడైన విష్ణువును నేను సంపూర్ణంగ దర్శిస్తున్నాను. ఈశ్వరుని 
విష్ణువును ఒకనిగనే తెలిసికొనండి, అందువల్ల మీరు శాంతిని పొందుతారు. శ్రద్ధగలవారు విష్ణువును అవ్యక్త 


పదునారవ అధ్యాయం 189 


ఆత్మగా భావిస్తారు. భేదదృష్టితో శివుని పూజించేవారు నాకు ప్రియులు కారు. ప్రపంచానికి కారణభూతుడైన 
దేవుని మోహితులై ద్వేషించేవారు రౌరవాదులలో పడవేయబడి కల్చ్పకోటి శతములలో కూడా విడుదల పొందలేరు. 


తస్మాదశేషభూతానాం రక్షకో విష్ణురవ్యయః ॥ 170 ॥ 
యథావదిహ విజ్ఞాయ ధ్యేయః సర్వాపది ప్రభుః । 

(శ్రుత్వా భగవతో వాక్యం దేవాః సర్వే గణేశ్వరాః ॥ 171॥ 
నేముర్నారాయణం దేవం దేవీం చ హిమశైలజామ్‌ । 
ప్రార్థయామాసురీశానే భక్తిం భక్తజనప్రియే ॥ 172 ॥ 


భవానీ పాదయుగళే నారాయణపదామ్ముజే । 
తతో నారాయణం దేవం గణేశా మాతరోత పి చ॥ 1783 ॥ 


న పశ్యన్తి జగత్సూతిం తదద్భుతమివాభవత్‌ I 
తదన్తరే మహాదైత్యో హ్యన్థకో మన్మథాన్థకః un 174 1 


మోహితో గిరిజాం దేవీమాహర్తుం గిరిమాయయో । 


అందువల్ల సర్వప్రాణులకు అవ్యయుడైన విష్ణువే రక్షకుడు. ఈలోకంలో యథార్దాన్ని తెలుసుకొని అన్ని 
ఆపదల్లోను ప్రభువైన విష్ణువు మాత్రమే ధ్యానింపదగినవాడు. భగవంతుని వాక్యాన్ని విని దేవతలు గణేశ్వరులందరు 
నారాయణుడైన భగవంతునకు హిమవత్సుత్రిక పార్వతికి నమస్మరించినారు. భక్తులకిష్టుడైన ఈశ్వరునియందు 
తమకు భక్తి కల్గించమని ప్రార్థించినారు. పార్వతీదేవి పాదాలకు నారాయణుని పాదకమలాలకు నమస్కరించి 
గణేశ్వరులు మాతృగణం కూడ జగత్సూతి అయిన నారాయణుని చూడలేక పోయినారు. అది అద్భుతంగా జరిగింది. 
ఈలోపల అంధకుడనే రాక్షసుడు మన్మథవికారంతో గుడ్డివాడై పార్వతీదేవి నపహరించటానికి కైలాసానికి వచ్చినాడు. 


అథానన్తవపుః శ్రీమాన్యోగీ నారాయణో£.మలః ॥ 175 ॥ 

తతైవావిరభూద్దెత్యైర్యుద్ధాయ పురుషోత్తమః । 

అనంత శరీరాలుకల శ్రీమంతుడు యోగీశ్వరుడు నిర్మలుడైన నారాయణుడు రాక్షసులతో పోరుకక్కడే 
'ప్రత్యక్షమైనాడు. 

కృత్వా. థ పారే భగవన్తమీశో యుద్దాయ విష్ణుం గణదేవముకాైః | 

శిలాదపుత్రేణ చ మాతృకాభిః స కాలరుద్రోత పి జగామ దేవః ॥ 176॥ 


త్రిశూలమాదాయ కృశానుకల్పం స దేవదేవః ప్రయయౌ పురస్తాత్‌ । 

తమన్వయుస్తే గణరాజవర్యాః జగామ దేవో౭_పి సహస్రబాహుః ॥ 177 ॥ 

అపుడు భగవంతుడైన విష్ణువును తన ప్రక్కభాగంలో నుంచుకొని గణదేవముఖ్యులతో శిలాదుని కుమారుడైన 
నందితో మాతృకాసమూహంతో కూడి దేవదేవుడైన శివుడు కాలరుద్రుడై యుద్దానికి వెళ్ళాడు. అగ్నిసదృశమైన 


190 కూర్మమహాపురాణం - పూర్వార్థం 
త్రిశూలాన్ని ధరించి ఆ దేవదేవుడు ముందు నడచినాడు. అతనిని గణాధిపతులు అనుసరించినారు. సహస్ర 
బాహువులుగల విష్ణువు కూడ వెడలినాడు. 


రరాజ మధ్యే భగవాన్‌ సురాణాం వివాహనో వారిజపర్ణవర్ణః | 
తదా సుమేరోః శిఖరాధిరూఢ స్రిలోకదృష్టి రృగవానివార్య ॥ 178 ॥ 


జయన్ననాదిర్భగవానమేయో హరః సహస్రాకృతిరావిరాసీత్‌ | 
త్రిశూలపాణిర్గగనే సుఘోషః పపాత దేవోపరి పుష్పవృష్టిః ॥ 179 ॥ 
సమాగతం వీక్ష్య గణేశరాజం సమావృతం దైత్యరిపుం గణేశైః | 
యుయోధ శక్రేణ సమాతృకాభిర్గణై రశేషై రమరప్రధానైః ॥ 180 ॥ 


పక్తివాహనుడు, వారిజపత్రవర్ణం కలవాడు, భగవంతుడైన విష్ణువు దేవతల మధ్య సుమేరుపర్వత 
శిఖరాన్నధిష్టించి ముల్లోకాలకు నేత్రరూపుడైన సూర్యభగవానునివలె ప్రకాశించినాడు. జననం లేనివాడు, కొలుచుటకు 
వీలుకానివాడు, జయశీలుడైన హరుడు, వేయి ఆకృతులు కలవానిగా సాక్షాత్మరించినాడు. (త్రిశూలపాణి అయిన 
దేవుడవతరించగా ఆకాశంనుండి గొప్పధ్వనితో పుష్పవర్షము ఆ దేవునిపై కురిసినది. అప్పుదక్కడకు వచ్చిన 
గణేశ్వరుని చూచి గణేశులతో ఆవరింపబడియున్న అసురారి విష్ణువును చూచి మాతృకలతో దేవతా ప్రధానులైన 
గణాలతో ఇంద్రునితో కూడా అంధకాసురుడు యుద్దము చేసినాడు. 

విజిత్య సర్వానపి బాహువీర్యాత్‌ స సంయుగే శమ్భుమనన్తధామా | 

సమాయయౌ యత్ర స కాలరుద్రో విమానమారుహ్య విహీనసత్త్వః ॥ 181 ॥ 

దృష్ట్వా౭_న్థకం సమాయాన్తం భగవాన్గరుడధ్వజః । 

వ్యాజహార మహాదేవం భైరవం భూతిభూషణమ్‌ ॥ 182 ॥ 

హన్తుమర్దసి దైత్యేశమస్థకం లోకకజ్జకమ్‌ । 

త్వామృతే భగవాన్యకో హన్లా నాన్యోత_ స్య విద్యతే 1 183 ॥ 

త్వం హర్తా సర్వలోకానాం కాలాత్మా హ్యైశ్వరీ తనుః । 

స్తూయతే వివిధైర్మనైైర్వేదవిద్భిర్విచక్షణెః ॥ 184 1 


తన భుజపరాక్రమం వల్ల యుద్ధంలో అందరిని జయించి అనంతమైన తేజశ్ళాలి అయిన అంధకుడు 
బలహీనుడై విమానమెక్కి ఉన్న కాలరుద్రుని వద్దకు వచ్చినాడు. తనవైపే వస్తున్న అంధకాసురుని చూచి భగవానుడైన 
గరుడధ్వజుడు భస్మాలంకారియై భయంకరంగా ఉన్న మహాదేవుని గూర్చి ఇట్లన్నాడు - లోకాలకు కంటకప్రాయుడైన 
అంధకాసురుని నీవు మాత్రమే చంపగలవు. నీవు తప్ప మరొకడు ఇతనిని చంపగలవాడు లోకంలో లేడు. 
సమస్తలోకాలను సంహరింపగలవాడవు నీవు. ఈశ్వరశరీరం కాల స్వరూపమే కదా! ఆ రూపం విచక్షణులైన 
వేదవిదులచేత వివిధ మంత్రములతో పొగడబడుతున్నది. 


పదునారవ అధ్యాయం 19] 


స వాసుదేవస్య వచో నిశమ్య భగవాన్‌ హరః । 
నిరీక్ష్య విష్ణుం హననే దైత్యేన్హస్య మతిం దధౌ ॥ 185 ॥ 


జగామ దేవతానీకం గణానాం హర్షవర్థనమ్‌ I 
స్తువన్తి భైరవం దేవమన్తరిక్షచరా జనాః ॥ 186 ॥ 


జయానన్త మహాదేవ కాలమూర్తే సనాతన । 

త్వమగ్నిః సర్వభావానామన్తస్తిష్టసి సర్వగః ॥ 187 ॥ 

త్వమన్తరో లోకకర్తా త్వన్ధాతా హరిరవ్యయః । 

త్వం బ్రహ్మో త్వం మహాదేవ స్త్వం ధామ పరమం పదమ్‌ ॥ 188 ॥ 

ఓజ్మారమూర్తి ర్యోగాత్మా త్రయీ నేత్రస్రిలోచనః । 

మహావిభూతిర్విశ్వేశో జయానన్త జగత్పతే | 189 ॥ 

వాసుదేవుని మాట విని విష్ణువు వైపుచూచి భగవంతుడైన ఆ శివుడు రాక్షసరాజును చంపటానికి 
సంకల్పించాడు. గణాలకు సంతోషాన్ని పెంపొందించే దేవతాసమూహం వద్దకు శంకరుడు వెళ్ళాడు. ఆకాశచరులు 
భైరవుని ప్రశంసింపసాగినారు. అనంతా! మహాదేవా! కాలరూపా! సనాతనా! నీకు జయం. నీవు అగ్నివి. సర్వభావాల 
అంతరంగంలో సర్వగుడవు. నీవు అంతకుడవు. లోకాలను సృష్టించేవాడవు. (బ్రహ్మవు నీవు. అవ్యయుడవైన 
హరివి. పరబ్రహ్మము నీవే. నీవు శివుడవు. పరమపదస్దానానివి నీవే. నీవు ఓంకార స్వరూపుడవు. యోగాత్మకుడవు. 
మూడు వేదాలు నీ కన్నులు. గొప్ప విభూతివి. విశ్వానికి ప్రభుడవు. అనంతుడవైన లోకపతీ! నీకు జయము. 


తతః కాలాగ్నిరుద్రో౭ సౌ గృహీత్వా౭_న్థకమీశ్వరః । 

త్రిశూలాగ్రేషు విన్యస్య ప్రననర్త సతాజ్ఞతిః ॥ 190 ॥ 

దృష్ట్వా౭_న్థకం దేవగణాః శూలప్రోతం పితామహః । 

ప్రణేమురీశ్వరం దేవం భైరవం భవమోచనమ్‌ ॥ 191॥ 

అస్తువన్మునయః సిద్దా జగుర్గన్గర్వకిన్నరాః | 

par) థి ౧థ 

అన్తరిక్షేల_ ప్పరస్సంఘా నృత్యన్తి స్మ మనోహరాః ॥ 192 ॥ 

సంస్థాపితో౭_ థ శూలాగ్రే సో౭ న్ధకో దగ్గకిల్బిషః ॥ 

ఉత్పన్నాఖిలవిజ్ఞానస్తుష్టావ పరమేశ్వరమ్‌ ॥ 193 ॥ 

తర్వాత ప్రళయాగ్నివంటి రుద్రుడు సత్పురుషప్రాప్యుడైన ఈశ్వరుడు ఆ అంధకాసురుని పట్టుకొని తన 
త్రిశూలం కొనలలో నిలిపి బాగా నృత్యం చేసినాడు. శూలానికి తగిల్చిన అంధకుని చూచి దేవగణం, (బ్రహ్మ 


సంసారబంధాన్ని విడిపించే భయంకరుడైన ఈశ్వరునకు నమస్మరించినారు. ఆయనను మునులు, సిద్దులు 
నుతించినారు. గంధర్వులు, కిన్నరులు పాడినారు. ఆకాశంలో అందగత్తెలైన అప్సరసలు నృత్యం చేసినారు. 


క కూర్మమహాపురాణం - పూర్వార్థం 


శూలంకొసలో నిల్సిన అంధకుడు పాపాలన్నీ దగ్గంకాగా సర్వవిషయవిజ్ఞానం కలిగినవాడై ఆ పరమేశ్వరుని 


స్తుతించాడు. 
అన్థక ఉవాచ:- అంధకుడు పలికాడు. 


నమామి మూర్నా భగవన్తమేకం సమాహితోల యం విదురీశతత్త్వ్వమ్‌ I 
పురాతనం పుణ్యమనన్తరూపం కాలం కవిం యోగవియోగహేతుమ్‌ ॥ 194 ॥ 


నేను సావధానుడనై అద్వితీయుడు, భగవంతుడు, పురాతనుడు, పుణ్యరూపుడు, అనంతరూపుడు, కాలుడు, 
కవి, సంయోగవియోగాలకు కారణభూతుడు, భగవత్తత్వంగా పండితులు గుర్తించే ఆ ఈశ్వరునికి తలవంచి 
నమస్కరిస్తున్నాను. 

దం్షాకరాళం దివి నృత్యమానం హుతాశవక్రం జ్వలనార్మరూపమ్‌ । 

సహస్రపాదాక్షిశిరోభియుక్తం భవన్తమేకం ప్రణమామి రుద్రమ్‌ ॥ 195 ॥ 


దంతాలతో భయంకరరూపుడు, ఆకాశంలో నర్తించేవాడు, అగ్ని ముఖంగా కలవాడు, జ్వలనార్మ రూపుడు, 
వేయి పాదాలు, కన్నులు, తలలు కలవాడు అయిన రుద్రునకు నమస్కరిస్తున్నాను. 


జయాదిదేవామరపూజితాంఘే విభాగహీనామలతత్వరూప । 

త్వమగ్నిరేకో బహుధా9_భిపూజ్యో బాహ్యాదిభేదైరఖిలాత్మరూపః 1 196 | 
త్వామేకమాహుః పురుషం పురాణమాదిత్యవర్ణం తమసః పరస్తాత్‌ । 

త్వం పశ్యసీదం పరివాస్యజస్రం త్వమన్తకో యోగిగణానుజుష్టః ॥ 197 ॥ 
ఏకోల_న్తరాత్మా బహుధా నివిష్టో దేహేషు దేహాదివిశేషహీనః । 
త్వమాత్మతత్వం పరమాత్మశబ్దం భవన్తమాహుః శివమేవ కేచిత్‌ ॥ 198॥ 


ఓ ఆదిదేవా! దేవతల పూజలందే పాదాలు కలవాడా! అవయవవిభాగం లేనివాడవు. నిర్మలతత్త్వరూపుడవు. 
నీకు జయం, కేవలాగ్ని రూపుడవు, బాహ్వోది అనన్తభేదాలతో పూజలందేవాడవు, సర్వాత్మరూపుడవు, అద్వితీయుడవు, 
పురాణపురుషుదవని, సూర్యునివంటి తేజస్సు కలవాడవని, అంధకారానికతీతుడవని, నిన్ను గూర్చి చెబుతారు. 
నీవీ విశ్వాన్ని ఎల్లవేళలా చూస్తూ కాపాడుతున్నావు. యోగిబ్బందంచే సేవించబడే నీవు (ప్రళఠయకారకుడవు. నీవు 
అంతరాత్మరూపుడవై అనేక శరీరాల్లో అనేక విధాల నిలచి ఉన్నావు. నీకు దేహాది భేదాలు లేవు. ఆత్మతత్వానివి. 
పరమాత్మశబ్దవాచ్యుడవు. కొందరు శివునిగా నిన్ను పేర్కొంటారు. 

త్వమక్షరం బ్రహ్మ పరం పవిత్రమానన్దరూపం ప్రణవాభిధానమ్‌ । 

త్వమీశ్వరో వేదవిదాం ప్రసిద్ధః స్వాయమ్బువోల._ శేషవిశేషహీనః 1 199 ॥ 

నీవు నాశంలేని పరబ్రహ్మ స్వరూపుడవు, పవిత్రుడవు, ఓంకారశబ్దవాచ్యుడవు, ఆనందస్వరూపుడవు. 
వేదవేత్తలకు నీవు ఈశ్వరునిగా ప్రసిద్దుడవు, సర్వభేద శూన్యుడవైన నీవు స్వాయంభువుడవు. 


పదునారవ అధ్యాయం 193 


త్వమి(న్దరూపో వరుణోం_గ్నిరూపో హంసః ప్రాణో మృత్యురన్తో౭ సి యజ్ఞః I 

ప్రజాపతిర్భగవానేకరూపో నీలగ్రీవః స్తూయసే వేదవిద్భిః ॥ 200 ॥ 

నీవు ఇంద్ర వరుణ అగ్ని స్వరూపుడవు. హంసవు. ప్రజాపతివి. ప్రాణ మృత్యు యజ్ఞ రూపానివి. ఒకే 
ఆకారంకల భగవంతుడవు. నీలకంఠుడవని వేదవిదులు కొనియాడుతున్నారు. 


నారాయణస్త్వం జగతామనాదిః పితామహస్త్వం ప్రపితామహశ్చ । 

వేదాన్తగు హ్యోపనిషత్సు గీతః సదాశివస్త్వం పరమేశ్వరో౭_సి nn 201 ॥1 

లోకాలకు ఆది లేని నారాయణుడవు నీవు. పితామహుడు ప్రపితామహుడు కూడ నీవే. వేదాంతరహస్యాలున్న 
ఉపనిషత్తులు నిన్ను గానం చేస్తున్నాయి. సదాశివుడవు పరమేశ్వరుడవు నీవె, 

నమః పరస్మై తమసః పరస్తాత్పరాత్మనే పజ్బ్చునవాన్తరాయ । 

త్రిశకతీతాయ నిరజ్ఞునాయ సహగ్రశక్యాసనసంస్థితాయ 1 202 n 

తమస్సుకతీతుడవు, పరమపురుషుడవైన పరమాత్మకు నమస్కారం, పంచభూతాల నవశక్తుల 
అంతరంగానివి. త్రివిధశక్తులకతీతుడవు. మాలిన్యం లేనివాడవు. వేయివిధాల శక్తిస్థానాల్లో నిలిచి ఉన్న నీకు 
నమస్మారం. 


త్రిమూర్తయే౭_ నన్తపదాత్మమూర్తయే జగన్నివాసాయ జగన్మయాయ । 

నమో జనానాం హృది సంస్థితాయ ఫణీన్రహారాయ నమో౭_స్తు తుభ్యమ్‌ ॥ 203 ॥ 

(త్రిమూర్యాత్మకుడు అనంతములైన ఆత్మలన్థానములు కలవాడవు. ఆత్మమూర్తి. లోకాలకావాసమైనవాడు 
లోకమయుడు, జనుల హృదయాల్లో ఉండేవాడు, నాగాభరణం కల శివునకు నమస్మారం. 

మునీన్దసిద్ధాళ్సితపాదపద్మ ఐశ్వర్యధర్మాసనసంస్థితాయ I 

నమః పరానాయ భవోద్భవాయ సహగ్రచగ్రార్మసహగస్రమూర్తే 1 204 1 

మునీంద్రులచేత సిద్ధులచేత పూజింపబడే పాదపద్మాలు కలవాడా! ఐశ్వర్యమనే ధర్మాసనంలో కూర్చొని 
'ప్రళయకారకుడు భవుని జన్మకారకుడవై వేయిమంది సూర్యచంద్రుల కాంతి స్వరూపాన్ని ధరించినవాడా! నీకు 
నమస్మారము. 

నమో౭_స్తు సోమాయ సుమధ్యమాయ నమో9 స్తు దేవాయ హిరణ్యబాహో । 

నమో౭_గ్ని చన్హార్మవిలోచనాయ నమో౭_మ్బ్చికాయాః పతయే మృడాయ ॥ 205 ॥ 

మంచి నడుము కల సోమునకు నమస్కారం. హిరణ్యబాహువైన దేవునకు నమస్కారం. అగ్ని, 
చంద్రసూర్యులు నేత్రాలుగా ఉన్న నీకు నమస్కారము. పార్వతిపతియైన సుఖస్వరూపునకు నా ప్రణామం. 


నమో౭_స్తు గుహ్యాయ గుహాన్తరాయ వేదాన్త విజ్ఞానవినిశ్చితాయ । 
త్రికాలహీనామలధామధామ్నే నమో మహేశాయ నమః శివాయ ॥ 206 ॥ 


194 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


రహస్యస్వరూపుడు. హృదయ గుహయందుండే వాడు. వేదాంతశాస్త్రవిజ్ఞానంతో నిశ్చయింపబడినవాడు 
అయిన కాలత్రయభఖేదంలేని నిర్మలతేజస్సుకల మహేశునకు, శివునకు నమస్కారము. 

ఏవం స్తుతస్స భగవాన్‌ శూలాగ్రాదవతార్య తమ్‌ । 

తుష్టః ప్రోవాచ హస్తాభ్యాం స్పృష్ట్వా చ పరమేశ్వరః ॥ 207 ॥ 

ప్రీతోల_ హం సర్వథా దైత్య స్తవేనానేన సాంప్రతమ్‌ । 

సంప్రాప్య గాణపత్యం మే సన్నిధానే సదా వస ॥ 208॥ 

ఈ విధంగా స్తుతింపబడిన భగవంతుడైన శంకరుడు త్రిశూలంనుండి అంధకుని దింపి సంతోషించి 
అతనిని చేతులతో పట్టుకొని ఇట్లా పలికినాడు - ఓ దైత్యుడా! నీ ఈ స్తోత్రంతో నేనన్నివిధాల తృప్తిపొందినాను. 
గాణపత్యాధికారాన్ని పొంది నాసన్నిధిలోనే ఎల్లపుడు ఉండు. 

అరోగళ్ళిన్నసన్దే హో దేవైరపి సుపూజితః | 

నస్టీశ్వరస్యానుచరః సర్వదుఃఖవివర్ణితః | 209 ॥ 

రోగాలులేక సంశయాలు తొలగి, దేవతలచే బాగా పూజింపబడుతూ, నందీశ్వరునికనుచరునిగా, అన్ని 
దుఃఖాలనుండి విడివడినవాడవై నివసించు. 


ఏవం వ్యాహృతిమాత్రే తు దేవదేవేన దేవతాః | 

గణేశ్వరం మహాదైత్యమన్థకం దేవసన్నిధౌ n 210॥n 

సహస్రసూర్యసజ్కాశం త్రినేత్రం చన్టచిహ్నితమ్‌ | 

నీలకణ్ధం జటామౌలిం శూలాసక్తం మహాకరమ్‌ ॥ 211 ॥ 

దేవదేవుడైన శంకరుడిట్లా చెప్పగానే దేవతలందరు గణాధిపతి గొప్పరాక్షసుడైన అంధకాసురుని శివుని 
సన్నిధానంలోనే వేయిమంది సూర్యుల తేజస్సుతో సమానునిగా త్రినేత్రునిగా చంద్రకళగుర్తున్న వానిగా నీలకంఠునిగా 
జటాజూటమున్న శిరసుకల్లి శూలమందాసక్తికల హస్తమున్నవానిగా చూచినారు. 

దృష్ట్వా తం తుష్టువుర్దైత్యమాశ్చర్యం పరమం గతాః । 

ఉవాచ భగవాన్నిష్టుః దేవదేవం స్మయన్నివ ॥ 212 ॥ 

శివుని ఆకారం పొందిన అంధకుని చూచి గొప్ప ఆశ్చర్యం పొంది దేవతలు అతనిని కొనియాడినారు. 
అప్పుడు భగవానుడైన విష్ణువు చిరునవ్వు నవ్వుతున్నట్టుగా దేవదేవుని గూర్చి ఇట్లన్నాడు. 

స్థానే తవ మహాదేవ ప్రభావః పురుషో మహాన్‌ | 

నేక్షతే జ్ఞాతిజాన్లోషాన్‌ గృహ్టాతి చ గుణానపి ॥ 213 ॥ 


ఓ మహాదేవా! నీ ప్రభావం చాల గొప్పది. ఉచితమైనది కూడ. గొప్పవాడు తమ బంధువుల దోషాలను 
చూడడు. వారిలోని గుణాలనే గ్రహిస్తాడు. 


పదునారవ అధ్యాయం 195 


ఇతీరితోత థ ఖైరవో గణేశదేవపుంగవః 

స కేశవః సహాన్ధకో జగామ శజ్మరాన్తికమ్‌ | 

నిరీక్ష్య దేవమాగతం స శంకరః సహాన్ధకం 

సమాధవం సమాతృకం జగామ నిర్చృతిం హరః ॥ 214 ॥ 


ఇట్లా పలుకగా గణేశదేవతాశ్రేష్టుడైన భైరవుడు విష్ణువుతో, అంధకునితో కూడ శంకరుని దగ్గరకు వెళ్ళాడు. 
అంధకునితో కూడ తన వద్దకు వచ్చిన విష్ణువును చూచి మాతృగణాలతో కూడ శివుడు సంతోషించినాడు. 

ప్రగృహ్య పాణినేశ్వరో హిరణ్యలోచనాత్మజం 

జగామ యత్ర శైలజా విమానమీశవల్లభా । 

విలోక్య సా సమాగతం పతిం భవార్తిహారిణం 

ఉవాచ సాన్థకం సుఖం ప్రసాదమన్ధకం ప్రతి ॥ 215 ॥ 


హిరణ్యాక్షుని కుమారుడైన అంధకాసురుని ఈశ్వరుడు తనచేత పట్టుకొని పార్వతి నివసించిన విమానం 
దగ్గరకు వెళ్ళినాడు. ఆ పార్వతి తన వద్దకు వచ్చిన భర్తను సంసారతాపాన్ని నివారించే వానిని చూచి అంధకునితో 
కూడ ఉన్న శివుని కుశలప్రశ్న వేసినది. అంధకునిపై అనుగ్రహదృష్టిని ప్రసరింపచేసినది. 


అథాన్థకో మహేశ్వరీం దదర్శ దేవపార్వగామ్‌ | 

పపాత దబ్దవత్‌క్షితౌ ననామ పదపాద్మయోః ॥ 

నమామి దేవవల్లభామనాది మద్రిజా మిమామ్‌ । 

యతః ప్రధానపూరుషా నిహన్తి యా౭_ఖిలం జగత్‌ ॥ 216 ॥ 


తర్వాత అంధకుడు భగవంతుని ప్రక్కన మహేశ్వరిని చూచినాడు. నేలపై సాష్టాంగపడినాడు. ఆమె 
పాదపద్మాలకు నమస్మరించినాడు. ఈశ్వరునికిల్లాలైనది, జన్మరాహిత్యంగల శైలజకు నమస్కరిస్తున్నాను. 
ప్రధానతత్త్వము, పురుషుడు ఈ దేవివల్లనే కలుగుదురు. సమస్త జగత్తు నీమెయే లయింప చేస్తుంది. 

విభాతి యా శివాసనే శివేన సాకమవ్యయా 

హిరణ్మయే?౭_తినిర్మలే నమామి తాం హిమాద్రిజామ్‌ ॥ 

యదన్తరా౭_ ఖీలంజగజ్జగన్తి యాన్తి సంక్షయం । 

నమామి యత్ర తాముమామశేషదోషవర్ణితామ్‌ ॥ 217 ॥ 

ఈదేవి శివుని ఆసనమున బంగారంతో చేసినది అతినిర్మలమైన దానిపై శివునితో కూడ ప్రకాశిస్తున్న 


హిమవత్స్పుత్రికకు నమస్కరిస్తున్నాను. ఈ దేవి మూలంగానే లోకాలన్ని సృష్టినొంది నశించుచున్నవి. అట్టి 
సమస్తదోషరహిత అయిన ఉమాదేవికి నమస్మారం. 


న జాయతే న హీయతే న వర్ధతే చ తాముమాం 
నమామి తాం గుణాతిగాం గిరీశపుత్రికామిమామ్‌ । 


186 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


క్షమస్వ దేవి శెలజే కృతం మయా విమోహితం 
సురాసురైర్నమస్కృతం నమామి తే పదామ్బుజమ్‌ 1 218 ॥ 


ఆమె లేనట్టయితే పుట్టుట క్షీణించుట వృద్ది పొందుట అనేవి జరుగవు. అటువంటి గుణాతీతురాలైన 
పర్వతరాజపుత్రి ఈదేవికి నమస్మరిస్తున్నాను. ఓ పార్వతీ! నేను (భాంతినొంది చేసిన అపరాధాన్ని క్షమించుము, 
దేవదానవులు నమస్మరించే నీపాద పద్మాలకు నమస్కారము చేస్తున్నాను. 

ఇత్థం భగవతీ దేవీ భక్తినమేణ పార్వతీ I 

సంస్తుతా దైత్యపతినా పుత్రత్వే జగృహే9_న్థకమ్‌ 1 219 n 

ఈ విధంగా భగవతి పార్వతీదేవిని భక్తితో వినీతుడైన రాక్షసపతి అంధకుడు స్తోత్రం చేయగా అతనిని దేవి 
పుత్రునిగా స్వీకరించింది. 

తతః సమాతృభిః సార్ధం ఖైరవో రుద్రసంభవః । 

జగామ త్వాజ్ఞయా శమ్మోః పాతాలం పరమేశ్వరః ॥ 220 ॥ 

యత్ర సా తామసీ విష్ణోర్మూర్తిః సంహారకారికా । 

సమాస్తే హరిరవ్యకో నృసింహాకృతిరీశ్వరః 1 221 1 

తరువాత శంకరునివల్ల జనించిన భైరవుడు మాతలతో కూడ శివుని ఆజ్ఞ పొంది పాతాళానికి వెళ్ళినాడు. 
విష్ణువుయొక్క సంహారశక్తిగల తమోగుణరూపం ఉన్నచోట ప్రభువైన హరి నరసింహరూపం గలవాడై 
అవ్యక్తరూపుడుగా ఉన్నచోటు చేరాడు. 

తతో9_ నన్లాకృతిః శమ్ముః శేషేణాపి సుపూజితః । 

కాలాగ్నిరుద్రో భగవాన్‌ యుయోజాత్మానమాత్మని ॥ 222 ॥ 

అనంతునిరూపం ధరించిన శంకరుడు శేషునిచే బాగా పూజింపబడి ప్రళభయకాలంలోని అగ్నివంటి 
రుద్రరూపుడై స్వస్వరూపాన్ని ఆత్మలో సంయోజనం చేసుకున్నాడు. 

యుజ్ఞాతస్తస్య దేవస్య సర్వా ఏవాథ మాతరః । 

బుభుక్షితా మహాదేవం ప్రణమ్యాహుస్రిలోచనమ్‌ ॥ 2283 ॥ 

ఆత్మసంయోజనంచేస్తున్న ఆ పరమేశ్వరునిగూర్చి మాతృగణ దేవతలందరు ఆకలిగొన్నవారై త్రినేత్రుడైన 
మహాదేవునికి నమస్కరించి ఇట్లన్నారు. 
మాతర ఊచుః :-మాతృదేవతలు పలికారు. 


బుభుక్షితా మహాదేవ త్వమనుజ్ఞాతుమర్దసి | 
త్రైలోక్యం భక్షయిష్యామో నాన్యథా తృప్తిరస్తి నః ॥ 224 11 


పదునారవ అధ్యాయం 197 
ఓ మహాదేవా! మేము గొప్ప ఆకలితో ఉన్నాము. నీవు మాకాజ్ఞ ఇమ్ము. మేము మూడు లోకాలను భక్షిస్తాము. 
లేకుంటే మాకు తృప్తి కలుగదు. 


ఏతావదుక్వ్వా వచనం మాతరో విష్ణుసంభవాః | 
భక్షయాంచక్రిరే సర్వం త్రైలోక్యం సచరాచరమ్‌ ॥ 225 ॥ 


విష్ణువువల్ల కలిగిన ఆ మాతృదేవతలు ఇట్లా పలికి చరాచరరూపమైన లోకత్రయాన్ని సంపూర్ణంగా 
భక్షించినారు. 


తతః స భైరవో దేవో నృసింహవపుషం హరిమ్‌ । 
దధ్యా నారాయణం దేవం ప్రణమ్య చ కృతాజ్టులిః ॥ 226 ॥ 


తర్వాత ఆ భైరవుడు నరసింహరూపంలో ఉన్న దేవుడు నారాయణునికి నమస్కరించి చేతులు జోడించి 
ధ్యానించినాడు. 


ఉమేశచిన్తితం జ్ఞాత్వా క్షణాత్రాదురభూద్ధరిః | 
విజ్ఞాపయామాస చ తం భక్షయన్తీహ మాతరః ॥ 227॥ 


పార్వతీపతి అయిన శివుని ఆలోచనను గమనించి విష్ణువు వెంటనే అక్కడ సాక్షాత్మరించినాడు. అతనితో 
భైరవుడు ఈ మాతృదేవతలు లోకాలను భక్షిస్తున్నారని విన్నవించినాడు. 


నివారయా9 9 శు త్రైలోక్యం త్వదీయం భగవన్నితి । 

సంస్కృతా విష్ణునా దేవ్యో నృసింహవపుషా పునః ॥ 228 ॥ 

ఉపతస్థుర్మహాదేవం నరసింహాకృతిం తతః । 

ఓ భగవంతుడా! శీఘ్రంగా ఈ భక్షణను నివారించు. ఈ లోకత్రయం నీ అధీనంలోనిది అని చెప్పగానే 
నరసింహశరీరాన్ని దాల్చిన హరి స్మరించగానే ఆ మాతృదేవతలు మహాదేవుని నరసింహాకృతిని చేరినారు. 

సంప్రాప్య సన్నిధిం విష్ణోః సర్వసంహారకారికాః ॥ 229 ॥ 

(ప్రదదుః శమృవే శక్తిం భైరవాయాతితేజసే I 

అపశ్యంన్తా జగత్సూతిం నృసింహమతిభైరవమ్‌ 1 280 ॥ 


మిక్కిలి తేజోవంతుడైన భైరవునకు శివునికి శక్తి నందచేసినారు. లోకాలకు జన్మకారకుడు మిక్కిలి 
భయంకరుడైన నరసింహుని ఆ మాతృదేవతలు దర్శించుకున్నారు. 


క్షణాదేకత్వమాపన్నం శేషాహిం చాపి మాతరః । 
వ్యాజహార హృషీకేశో యే భక్తాః శూలపాణయే ॥ 281 
యేచమాం సంస్మరస్తీహ పాలనీయాః ప్రయత్నతః । 
మమైవ మూర్తిరతులా సర్వసంహారకారికా ॥ 282 ॥ 


198 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఆ మాతృదేవతలు క్షణకాలంలో ఏకత్వాన్ని పొంది శేషునికూడ చూచినారు. అపుడు హృషీకేశుడు 
ఇట్లన్నాడు-శివభక్తులు ఇక్కడ నన్ను తలచేవారు ప్రయత్నపూర్వకంగా రక్షింపదగినవారే. సర్వసంహారకార్యాన్ని 
జరిపించేది నాశరీరమే. 

మహేశ్వరాజ్ఞసంభూతా భుక్తిముక్తి ప్రదాయినీ । 

అననో భగవాన్మాలో ద్విధా౭_వస్థా మమైవ తు ॥ 2883 ॥ 

తామసీ రాజసీ మూర్తిర్డేవదేవశ్చతుర్ముఖః । 

ఇది మహేశ్వరశరీరంతో సంబంధం కల్లి భుక్తిని ముక్తిని ప్రసాదిస్తుంది. అనవరతము మహనీయమైన 
కాలం రెండు విధాలుగా విభాగాన్నిపొంది నా తామస, రాజసమూర్తులుగా ఉంటుంది. 

సోత హం దేవో దురాధర్షః కాలో లోకప్రకాలనః ॥ 284 ॥ 

చతుర్ముఖుడైన దేవదేవుడు (బ్రహ్మను నేనే. ఇతరులెదిరింపలేని లోకాలను లయింపచేసే యముడను నేనే. 

భక్షయిష్యామి కల్పాన్తే రౌద్రేణ నిఖిలం జగత్‌ | 

యా సా విమోహినీమూర్తి ర్మమ నారాయణాహ్వయా ॥ 285 ॥ 

కల్పాంతంలో రౌద్రరూపంతో జగత్తును భక్షిస్తాను. నారాయణుడనే పేరు గల నా మూర్తి సర్వజగత్తుని 
మోహింపచేస్తుంది. 

సత్త్వోద్రిక్తా జగత్సర్వం సంస్థాపయతి నిత్యదా । 

స విష్ణుః పరమం బ్రహ్మ పరమాత్మా పరా గతిః ॥ 2836 ॥ 

ఆ మూర్తి సత్త్వగుణాతిశయం కల్లి ఎల్లవేళలా జగత్తును స్థాపిస్తుంది. ఆ విష్ణువు పరబ్రహ్మ పరమాత్మ 
ఉత్తమమైన గతి కూడ 

మూలప్రకృతిరవ్యక్తా సదానన్దేతి కథ్యతే | 

ఇత్యేవం బోధితా దేవ్యో నా విష్ణుః విష్ణుమాతరః | 287 ॥ 

ప్రపేదిరే మహాదేవం తమేవ శరణం పరమ్‌ ॥ 

అవ్యక్తరూపమైన మూలప్రకృతి సదానందరూపమని అది చెప్పబడినది. ఈవిధంగా విష్ణువుచే 
విష్ణుమాతృదేవతలు బోధించబడి పరుడైన ఆ మహాదేవునే శరణు పొందారు. 

ఏతద్వః కథితం సర్వం మయా౭_న్థకనిషూదనమ్‌ | 

మాహాత్మ్యం దేవదేవస్య భైరవస్యామితౌజసః 1 288 ॥ 

అంధకసంహార వృత్తాంతం అమితమైన తేజస్సుగల భైరవస్వామి మాహాత్యం అంతా మీకు వివరించాను. 


ఇతి శ్రీకూర్మపురాణే అన్థకనిబర్దణం నామ షోడశో9 ధ్యాయః 1 16 1 
శ్రీకూర్మపురాణంలో అంధకనిబర్హణమనే పదునారవ అధ్యాయం 1161 


సప్తదశో౭_ ధ్యాయః - పదిహేడవ అధ్యాయం ష్‌ 


త్రివిక్రమచరిత వర్ణనమ్‌- (త్రివిక్రమచరితవర్ణనం 


సూత ఉవాచ:-సూతుడు పలికాడు. 
అన్థకే నిగృహీతే వై ప్రహాదస్య మహాత్మనః । 
విరోచనో నామ బలీ బభూవ నృపతిస్సుతః nln 
అంధకాసురుని నిగహింపగా మహాత్ముడైన ప్రహ్లోదుని కుమారుడు బలవంతుడు విరోచనుడు రాజైనాడు. 
దేవాజ్ఞిత్వా సదేవేన్లాన్‌ బహూన్వర్నాన్మహాసురః । 
పాలయామాస ధర్మేణ తైలోక్యం సచరాచరమ్‌ ॥ 2॥ 


ఆ విరోచనుడు ఇంద్రునితో సహా దేవతలను జయించి అనేక వత్సరాలు చరాచరయుక్త (తిలోకాలను 
ధర్మమార్గంతో పాలించినాడు. 


తస్యైవం వర్తమానస్య కదాచిద్విష్టుచోదితః | 

సనత్ముమారో భగవాన్సురం ప్రాప మహామునిః ॥ 8 ॥ 

అత డావిధంగా పాలించేప్పుడు ఒక సమయంలో పూజ్యుడైన ముని శ్రేష్టుడు సనత్ముమారుడు విష్ణువుపంపగా 
విరోచనుని పట్టణానికి వచ్చినాడు. 

గత్వా సింహాసనగతో (బ్రహ్మపుత్రం మహాసురః । 

ననామోత్థాయ శిరసా ప్రాజ్ఞాలిర్వాక్యమ బ్రవీత్‌ 1 4 ॥॥ 

అప్పుడు సింహాసనగతుడైన విరోచనుడు బ్రహ్మకుమారుడైన సనత్ముమారునికి ఎదురేగి శిరసా నమస్కరించి 
భక్తితో దోసిలొగ్గి ఇట్లు పలికినాడు. 

ధన్యో9_స్మృనుగృహీతో9 స్మి సంప్రాప్తో మే పురోత్తమమ్‌ । 

యోగీశ్వరో౭_ద్య భగవాన్యతో౭_ సౌ బ్రహ్మవిత్వయమ్‌ ॥ 5 ॥ 

యోగీశ్వరుడవు భగవంతుడవు స్వయంగా (బ్రహ్మవేత్తవైన నీవు ఈనాడు నాపట్టణమునకు వచ్చినందుకు 
నేను ధన్యుడనైనాను. అనుగ్రహింప బడినాను. 

కిమర్ధమాగతో బ్రహ్మన్‌ స్వయన్దేవః పితామహః । 

బ్రూహి మే బ్రహ్మణః పుత్ర! కిం కార్యం కరవాణ్యహమ్‌ ॥ 6 ॥ 

(బ్రహ్మస్వరూపుడా! స్వయంగా (బ్రహ్మవని చెప్పదగిన నీవు ఏకారణంగా వచ్చినావు? ఓ బ్రహ్మమానస 
పుత్రుడా! నేను మీకేమి చేయాలో సెలవివ్వండి. 

సో౭_ బ్రవీదృగవాన్దేవో ధర్మయుక్తం మహాసురమ్‌ । 

ద్రష్ణుమభ్యాగతో9_ హం వై భవన్తం భాగ్యవానసి ॥ 7 ॥ 


205 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


అపుడు ధర్మాచరణంకల ఆ రాక్షసశ్రేష్టునిగూర్చి పూజ్యుడు సనత్ముమారు డిట్లన్నాడు. నీవు భాగ్యవంతుడవు. 
నేను నిన్ను చూచుటకే వచ్చినాను. 

సుదుర్లభా నీతిరేషా దైత్యానాం దైత్యసత్తమ । 

త్రిలోకే ధార్మికో నూనం త్వాదృశోల_న్యో న విద్యతే 1 81 


అసురశ్రేష్టా! నీ వవలంబించిన ఈ చక్కనినీతి రాక్షసులలో మిక్కిలి దుర్లభము. మూడులోకాల్లోను నీవంటి 
ధర్మమార్గవర్తనుడు ఇంకొకడు లేడనుట నిశ్చయం. 


ఇత్యుకో9_ సురరాజో9_సౌ పునః ప్రాహ మహామునిమ్‌ । 

ధర్మాణాం పరమం ధర్మం బ్రూహి మే బ్రహ్మవిత్తమ! ॥ 9 ॥ 

ఇట్లా పలుకగా అసురరాజు ముని శ్రేష్టుని గూర్చి మళ్ళీ ఇట్లన్నాడు. (బ్రహ్మవేత్తల్లో గొప్పవాడవు. అన్నిధర్మాల్లో 
గొప్ప ధర్మమేదో నాకు వివరించుము. 

సో౭_ బ్రవీద్భృగవాన్యోగీ దైత్వేన్లాయ మహాత్మనే 1 

సర్వగుహ్యతమం ధర్మమాత్మజ్ఞానమనుత్తమమ్‌ 1 10॥n 

మహాత్ముడు యోగి అయిన ఆ సనత్ముమారుడు రాక్షసరాజ(శ్రేష్టునకు రహస్యాల్లో మిక్కిలి శ్రేష్టమైన 
ఆత్మజ్ఞానరూపధర్మాన్ని ఉపదేశించినాడు. 

స లబ్బ్వా పరమం జ్ఞానం దత్వా చ గురుదక్షిణామ్‌ । 

నిధాయ పుత్రే తద్రాజ్యం యోగాభ్యాసరతో£_ భవత్‌ 1111 

ఆ విరోచనుడు గొప్ప జ్ఞానాన్ని పొంది మునికి గురుదక్షిణ నిచ్చి తన కుమారునికి రాజ్యభారా న్నప్పగించి 
యోగసాధనలో ఆసక్తుడైనాడు. 

సతస్య పుత్రో మతిమాన్‌ బలిర్నామ మహాసురః । 

బ్రహ్మణ్యో ధార్మికో£_త్యర్థం విజిగ్యేత థ పురన్దరమ్‌ 1 121 

విరోచనుని కుమారుడు బలి అనేవాడు బుద్దిమంతుడు, బ్రహ్మజ్ఞానం కలవాడు, మిక్కిలి ధర్మస్వభావుడు. 
తర్వాత అతదు ఇంద్రుని జయించినాడు. 

కృత్వా తేన మహద్యుద్ధం శక్రః సర్వామరైర్య్భతః । 

జగామ నిర్జితో విష్ణుం దేవం శరణమచ్యుతమ్‌ ॥ 18 ॥ 


ఇంద్రుడు విరోచనునితో యుద్ధం చేసి ఓడి పోయినాడు. దేవతలందరితో కలిసి ఇంద్రుడు అచ్యుతుడైన 
విష్ణువును శరణు పొందాడు. 


తదన్తరే9_దితిర్డేవీ దేవమాతా సుదుఃఖీతా | 
దైత్యేన్దాణాం వధార్థాయ పుత్రో మే స్యాదితి స్వయమ్‌ ॥ 14 ॥ 


పదిహేడవ అధ్యాయం 201 


ఈలోపు దేవతల మాతృమూర్తి అదితి మిక్కిలి దుఃఖించి రాక్షససంహారంకొరకు సమర్థుడైన పుత్రుడు 
నాకు కలగాలని తలచినది. 


తతాప సుమహాఘోరం తపోరాశిం తతః పరమ్‌ । 
ప్రపన్నా విష్ణుమవ్యక్తం శరణ్యం శరణం హరిమ్‌ ॥ 15 ॥ 


మిక్కిలి తీవ్రమైన తపసు కావించినది. తర్వాత అవ్యక్తుడు, శరణ్యుడు అయిన విష్ణువును శరణు పొందినది. 

కృత్వా హృత్పద్మకిజ్యల్మే నిషృలం పరమం పదమ్‌ । 

వాసుదేవమనాద్యన్తమానన్దం వ్యోమ కేవలమ్‌ ॥ 16 ॥ 

తన హృదయకమల కేసరంలో భేదం లేనివాడు, పరమస్థానమైనాడు, వాసుదేవుడు, ఆద్యన్తరహితుడు, 
ఆనందస్వరూపుడు, ఆకాశరూపి అయిన విష్ణువును నిల్పి తపమాచరించినది. 

ప్రసన్నో భగవాన్నిష్ణుః శంఖచక్రగదాధరః । 

ఆవిర్చభూవ యోగాత్మా దేవమాతుః పురో హరిః ॥ 17 ॥ 


అపుడు శంఖచక్రగదలను ధరించిన విష్ణువు యోగాత్మకుడు ప్రసన్నుడై దేవమాత అదితికి సాక్షాత్మరించినాడు. 


దృష్ట్వా సమాగతం విష్ణుమదితిర్భక్తిసంయుతా । 
మేనే కృతార్థమాత్మానం తోషయామాస కేశవమ్‌ ॥ 18 ॥ 


తనకు ప్రత్యక్షమైన విష్ణువును చూచి తనను కృతార్ణురాలిగా తలచి అదితి భక్తితో స్తుతించినది. 


అదితిరువాచ :-అదితి పలికింది 
జయాశేషదుఃఖౌఘనాశైక హేతో! 
జయానన్తమాహాత్మ్యయోగాభియుక్త । 
జయానాదిమధ్యాన్తవిజ్ఞాన మూర్తే! 
జయాకాశకల్సామలానన్దరూప! ॥ 19 ॥ 


సర్వదుఃఖసమూహాన్ని నశింప చేయటానికి ముఖ్యకారణమైన వాడా! అంతంలేని గొప్పయోగము కలవాడా! 
ఆదిమధ్యాంతాలులేని విజ్ఞానస్వరూపుడా! ఆకాశం వలె నిర్మలానందరూపుడా! దేవా! నీకు జయము, జయము. 


నమో విష్ణవే కాలరూపాయ తుభ్యం 

నమో నారసింహాయ శేషాయ తుభ్యమ్‌ । 

నమః కాలరుద్రాయ సంహారకర్రే 

నమో వాసుదేవాయ తుభ్యం నమస్తే 11 201॥ 

కాలస్వరూపుడవైన ఓ విష్ణూ! నీకు నమస్మారం. శేషాత్మకుడవు, నరసింహరూపివైన నీకు నమస్మారం. 
కాలరుద్రుడవు, సంహారకర్తవైన నీకు నమస్కారం. వాసుదేవుడవైన నీకు నమస్కారము. 


20s కూర్మమహాపురాణం - పూర్వార్థం 
నమో విశ్వమాయావిధానాయ తుభ్యం 
నమో యోగగమ్యాయ సత్యాయ తుభ్యమ్‌ | 
నమో ధర్మవిజ్ఞాననిష్టాయ తుభ్యం 
నమస్తే వరాహాయ భూయో నమస్తే 1 211 
ప్రపంచ మందలి మాయను కల్పించువాడవు, సత్యస్వరూపుడవు, యోగసాధనచే పొందదగినవాడవైన 
నీకు నమస్మారం, ధర్మవిజ్ఞానాలలో ప్రతిష్టితుడవైన వరాహస్వరూపివి నీకు నమస్మారం. 

నమస్తే సహగ్రార్మచ న్రాభమూరే! 

నమో వేదవిజ్ఞాన ధర్మాభిగమ్య! | 

నమో భూధరాయాప్రమేయాయ తుభ్యం 

ప్రభో! విశ్వయోనే9_థ భూయో నమస్తే 122 

వేయిమంది సూర్యచంద్రుల కాంతితో సమాన కాంతిగలవాడా, వేదవిజ్ఞానంవల్ల ధర్మంవల్ల తెలియదగిన 
వాడా! నీకు నమస్మారం. భూమిని ధరించే అప్రమేయుడవు, విశ్వయోనివి అయిన ప్రభూ! నీకు నమో నమః. 

నమః శమృవే సత్యనిష్టాయ తుభ్యం నమో హేతవే విశ్వరూపాయ తుభ్యమ్‌ | 

నమో యోగపీఠాన్తరస్థాయ తుభ్యం శివాయైకరూపాయ భూయో నమస్తే ॥ 28 ॥ 

సత్యనిష్టగల శంభుడవైన నీకు నమస్కారం. జగద్రూపుడవు, కారణాత్మకుడవునై, యోగవిద్యా పీఠమధ్య 
మందుండే నీకు నమస్మారం. కేవల స్వరూపుడవైన శివునకు నీకు అనేక నమస్మారాలు. 

ఏవం స భగవాన్విష్ణుర్దేవమాత్రా జగన్మయః । 

తోషితశ్చందయామాస వరేణ ప్రహసన్నివ ॥ 24 ॥ 

దేవమాత అదితి ఈవిధంగా స్తుతించగా జగన్మయుడైన భగవానుడు విష్ణువు నవ్వమొగంతో ఆమెను 
వరము కోరుకొమ్మనెను. 

ప్రణమ్య శిరసా భూమౌ సా వవ్రే వరముత్తమమ్‌ । 

త్వామేవ పుత్రం దేవానాం హితాయ వరయే వరమ్‌ ॥ 25 ॥ 

ఆ ఆదితి శిరసువంచి నమస్కరించి దేవతల మేలుకొరకు నిన్నే పుత్రునిగా జన్మించుమని శ్రేష్టమైన 
వరమును కోరుచున్నాను. 

తథా౭_స్పిత్యాహ భగవాన్‌ ప్రపన్నజనవత్సలః । 

దత్వా వరానప్రమేయస్తతైవాన్తరధీయత ॥ 26 ॥ 

తన నాశ్రయించిన వారియందు వాత్సల్యం గల ఆ భగవంతుడట్లే అని పలికి వర్ణనాతీతుడైన విష్ణువు 
అక్కడనే అద్భృశ్యుడైనాడు. 


పదిహేడవ అధ్యాయం 208 
తతో బహుతిథే కాలే భగవన్తం జనార్దనమ్‌ I 
దధార గర్భం దేవానాం మాతా నారాయణం స్వయమ్‌ ॥ 27॥ 


తర్వాత చాలకాలానికి దేవమాత అదితి భగవంతుడు, జనార్దనుడు అయిన నారాయణుని గర్భమందు 
ధరించినది. 


సమావిష్టే హృషీకేశే దేవమాతురథోదరమ్‌ । 

ఉత్పాతా జజ్ఞిరే ఘోరా బలేర్వైరోచనేః పురే ॥ 28 ॥ 

హృషీకేశుడైన విష్ణువు అదితి గర్భంలో ప్రవేశించగానే విరోచన కుమారుడైన బలి పట్టణంలో భయంకరమైన 
ఉత్సాతములు సంభవించాయి. 

నిరీక్ష్య సర్వానుత్సాతాన్దైత్యేన్లో భయవిహ్వాలః | 

ప్రహాదమసురం వృద్ధం ప్రణమ్యాహ పితామహమ్‌ ॥ 29 ॥ 

ఆ ఉత్పాతాలను చూచి రాక్షసరాజు బలి భయంతో కలతచెంది తన తాత రాక్షసవృద్దుడైన ప్రహాదునిచేరి 
నమస్కరించి ఇట్లన్నాడు. 
బలిరువాచ: -బలి పలికాడు. 

పితామహ! మహాప్రాజ్ఞ! జాయతే9_స్మిన్చురాన్తరే । 

కిముత్సాతో భవేత్మార్యమస్మాకం కింనిమిత్తకః ॥ 380 ॥ 

మిక్కిలి వివేకవంతుడవైన ఓ పితామహా! ఈ పట్టణంలో ఉత్పాతాలెందు కేర్పడుతున్నాయి? దీనివల్ల 
మనకెటువంటి ఫలం కలుగుతుంది? 

నిశమ్య తస్య వచనం చిరం ధ్యాత్వా మహాసురః | 

నమస్ఫృత్వా హృషీకేశమిదం వచనమబ్రవీత్‌ 1 31 ॥ 

ఆ బలి మాట విని రాక్షస శ్రేష్టుడు ప్రహ్లాదుడు చాలసేపు ఆలోచించి మనసులోనే హృషీకేశునకు నమస్కరించి 
అతనితో ఇట్లన్నాడు. 
ప్రహ్లాద ఉవాచ:- ప్రహ్లాదుడు పలికాడు. 

యో యజ్జైరిజ్యతే విష్ణుర్యస్య సర్వమిదం జగత్‌ | 

దధారాసురనాశార్థం మాతా తం త్రిదివౌకసామ్‌ ॥ 82 ॥ 

యజ్ఞాలతో పూజింపబడుతూ ఈ సర్వప్రపంచానికి ప్రభువైన భగవంతుడు విష్ణువును రాక్షససంహారం 
కోసం దేవమాత అదితి తన గర్భంలో ధరించినది. 

యస్మాదభిన్నం సకలం భిద్యతే యో౭_ఫ్‌లాదపి | 

స వాసుదేవో దేవానాం మాతుర్దేహం సమావిశత్‌ ॥ 383 ॥ 


20 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఈ సర్వప్రపంచం అతనికంటె భీన్నం కాదు. అయినా తానుమాత్రం భిన్నంగా ఉన్నాడు. అటువంటి 
వాసుదేవుడైన విష్ణువు దేవమాత శరీరాన్నాశ్రయించినాడు. 

న యస్య దేవా జానన్తి స్వరూపం పరమార్థతః । 

స విష్ణురదితేర్దేహం స్వేచ్చయా9_ ద్య సమావిశత్‌ | 34 ॥ 

అతని స్వరూపతత్వాన్ని దేవతలు కూడ యథార్ధంగా తెలియజాలరు. ఆ విష్ణువు స్వయంగా తన ఇచ్చతోనే 
అదితి శరీరాన్ని ప్రవేశించినాడు. 

యస్మాద్భవన్తి భూతాని యత్ర సంయాన్తి సంక్షయమ్‌ । 

సో౭_వతీర్జో మహాయోగీ పురాణపురుషో హరిః ॥ 85 ॥ 

సమస్తప్రాణులు అతని నుండే పుట్టి మళ్ళీ అతనిలోనే లయమగుచున్నవి. అట్టి మహాయోగి పురాణ 
పురుషుడు హరి అదితిగర్భాన్ని చేరినాడు. 

న యత్ర విద్యతే నామజాత్యాదిపరికల్పనా । 

సత్తామాత్రాత్మరూపో౭_ సౌ విష్ణురంశేన జాయతే ॥ 36 ॥ 

అతని విషయంలో నామ, జాతి మొదలైన భేదభావముండదు. సత్తామాత్రాత్మస్వరూపుడైన ఈ విష్ణువు 
అంశావతారంగా జన్మంచనున్నాడు. 

యస్య సా జగతాం మాతా శక్తిస్తద్ధర్మధారిణీ | 

మాయా భగవతీ లక్ష్మీః సో౭_వతీర్జో జనార్దనః ॥ 371 

అతని శక్తి లోకాలకు మాతృస్వరూపం, ఆ శక్తి అతని ధర్మాన్ని ధరిస్తుంది. మాయారూప అయిన భగవతి 
లక్ష్మీదేవియై ఉన్నది. ఆ విష్ణువు అవతరింపనున్నాడు. 

యస్య సా తామసీ మూర్తిః శంకరో రాజసీ తనుః । 

బ్రహ్మా సజ్ఞాయతే విష్ణురంశేనైకేన సత్వధృక్‌ ॥ 38 ॥ 

ఈ పరమాత్మ తమోగుణరూపమే శంకరుడు, రజోగుణాత్మకశరీరం బ్రహ్మదేవుడు. అతడే సత్త్వగుణాన్ని 
ధరించి ఒక అంశతో విష్ణువవుతున్నాడు. 

ఇతి సజ్బూత్య గోవిన్షం భక్తినమేణ చేతసా । 

తమేవ గచ్చ శరణం తతో యాస్యసి నిర్భతిమ్‌ 1 39 ॥ 

ఈ విధంగా ఆలోచించి భక్తివినీతుడవై మనసుతో గోవిందుడైన నారాయణుని శరణుపొందు. దానివల్ల 
శాశ్వతానందరూపముక్తిని పొందుతావు. 

తతః ప్రహ్ష్హాదవచనాద్చలిర్వైరోచనిర్హరిమ్‌ I 

జగామ శరణం విశ్వం పాలయామాస ధర్మవిత్‌ 1 40॥n 


పదిహేడవ అధ్యాయం కక్‌ 


తర్వాత ప్రహ్లాదుని వచనాన్ననుసరించి విరోచనపుత్రుడు బలి విష్ణువును శరణు పొందినాడు. ఆ తర్వాత 
ధర్మాన్ని గుర్తించి ప్రపంచాన్ని పరిపాలించినాడు. 

కాలే ప్రాప్తే మహావిష్ణుం దేవానాం హర్షవర్థనమ్‌ । 

అసూత కశ్యపాచ్చెనం దేవమాతా దితిః స్వయమ్‌ ॥ 41 ॥ 

కాలం సమీపించగా మహావిష్ణువు దేవతలకు సంతోషాన్ని వృద్ధి పొందించేవాడై స్వయంగా కశ్యపునివల్ల 
అదితి యందు పుత్రునిగా జన్మించినాడు. 

చతుర్భుజం విశాలాక్షం శ్రీవత్సాజ్మితవక్షసమ్‌ । 

నీలమేఘప్రతీకాశం భ్రాజమానం శ్రియా వృతమ్‌ ॥ 42 ॥ 

అతడు నాలుగుభుజాలు కల్లి విశాలనేత్రాలతో శ్రీవత్సమనే చిహ్నం వక్షస్థలంలో ధరించి నల్లనిమేఘంవంటి 
శరీరంతో తేజోవంతుడై ప్రకాశించినాడు. 

ఉపతస్థుః సురాస్సర్వే సిద్ధాః సాధ్యాశ్చ చారణాః । 

ఉపేన్టమిన్రప్రముఖా బ్రహ్మా చర్చిగణర్వృతః ॥ 48 ॥ 

ఆ విష్ణువు వద్దకు దేవతలు, సిద్దులు, సాధ్యులు, చారణులు, ఇతను ఉపేన్లుడు, ఇంద్రునికి తమ్ముడు అని 
తెలుసుకొని ఇంద్రుడు మొదలైనవారు బుషిసమూహాలతో కూడ (బ్రహ్మ వచ్చి సేవించుకున్నారు. 

కృతోపనయనో వేదా నధ్యైష్ట భగవాన్హరిః । 

సదాచారం భరద్వాజాత్రిలోకాయ ప్రదర్శయన్‌ ॥ 44 ॥ 

ఆ విష్ణువు సదాచారాన్ని ముల్లోకాలకు చూపటానికి ఉపనయన సంస్కారాన్ని పొంది వేదాధ్యయనం 
కావించినారు. భారద్వాజమునివల్ల వేదాలతో పాటు సదాచారాన్ని అభ్యసించినారు. 

ఏవం చ లౌకికం మార్గం ప్రదర్శయతి స ప్రభుః । 

స యత్ర్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥ 45 ॥ 

ఈ విధంగా ప్రభువు నారాయణుడు లౌకికమార్గాన్ని లోకానికి ప్రదర్శించినాడు. అతడే పద్దతి ప్రమాణంగా 
(గహిస్తాడో దాన్నే లోకం అనుసరిస్తుంది. 

తతః కాలేన మతిమాన్‌ బలిర్వైరోచనిః స్వయమ్‌ । 

యజ్ఞైర్యజ్టేశ్వరం విష్ణుమర్చయామాస సర్వగమ్‌ ॥ 46 ॥ 

కొంతకాలం తర్వాత బుద్ధిమంతుడైన వైరోచనబలి స్వయంగా యజ్ఞాధిపతి, సర్వవ్యాపి అయిన విష్ణువును 
యజ్ఞాలతో ఆరాధించినాడు. 


బ్రాహ్మణాన్పూజయామాస దత్వా బహుతరం ధనమ్‌ । 
బ్రహ్మర్షయః సమాజగ్ముర్యజ్ఞవాటం మహాత్మనః ॥ 47॥ 


206 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


గొప్పధనాన్ని దక్షిణగా ఇచ్చి బ్రాహ్మణులను సత్మరించినాడు. ఆ మహాత్ముడు బలి యజ్ఞమంటపానికి 
బ్రహ్మర్నులు విచ్చేసినారు. 

విజ్ఞాయ విష్ణుర్భగవాన్‌ భరద్వాజప్రచోదితః । 

ఆస్థాయ వామనం రూపం యజ్ఞదేశమథాగమత్‌ 148 ॥ 


భగవంతుడు విష్ణువు బలియజ్ఞవిషయాన్ని తెలుసుకొని భరద్వాజముని (ప్రేరణవల్ల వామనరూపాన్ని ధరించి 
యజ్ఞప్రదేశానికి వెళ్ళినాడు. 


కృష్ణాజినోపవీతాబ్ల ఆషాఢేన విరాజితః । 

బ్రాహ్మణో జటిలో వేదానుద్గిరన్సుమహాద్యుతిః ॥ 49 ॥ 

ఆ వామనుడు కృష్ణాజినం, యజ్ఞోపవీతం ధరించి పాలాశదండంతో ప్రకాశిస్తున్నాడు. జడలుదాల్సి గొప్ప 
కాంతితో ప్రకాశిస్తూ వేదమంత్రాలుచ్చరిస్తూ, బ్రాహ్మణవటువై వచ్చినాడు. 

సంప్రాప్యాసురరాజస్య సమీపం భిక్షుకో హరిః । 

స్వపద్భ్యాం క్రమితం దేశమయాచత బలిం త్రిభిః ॥ 50 ॥ 

రాక్షసరాజైన బలిని చేరి వామనరూపుడైన విష్ణువు భిక్షాన్నికోరే వానిగా తన అడుగులతో కొలిచిన 
మూడడుగుల భూమిని యాచించినాడు. 

ప్రక్షాల్య చరణా విష్ణోర్బలిర్భావసమన్నితః । 

ఆచామయిత్వా భృంగారమాదాయ స్వర్ణనిర్శ్మితమ్‌ ॥ 51 ॥ 

వామనుడుగా నున్న విష్ణువు పాదాలను కడిగి శ్రద్దతో బలి ఆచమనం చేయించి బంగారు కలశాన్ని 
చేతిలోనికి తీసుకున్నాడు. 

దాస్యే తథేదం భవతే పదత్రయం ప్రీణాతు దేవో హరిరవ్యయాకృతిః । 

విచింత్య దేవస్య కరాగ్రపల్లవే నిపాతయామాస సుశీతలం జలమ్‌ ॥ 52 ॥ 

నీవు కోరినట్టు మూడడుగుల ప్రదేశం నీకిస్తాను. అవ్యయాకృతిగల విష్ణువు ప్రీతి చెందుగాక! అని 

మనసులో అనుకొని ఆ భగవంతుని చివురువంటి చేతిలో దానజలాన్ని వదలినాడు. 

విచక్రమే పృథివీమేష చైతామథాంతరిక్షం దివమాదిదేవః । 

వ్యపేతరాగం దితిజేశ్వరన్తం ప్రకర్తుకామః శరణం ప్రపన్నమ్‌ ॥ 53 ॥ 

దితిజేశ్వరుడు, శరణాగతుడైన బలిని విరాగుని చేయదలచి ఆదిదేవుడు శ్రీహరి పృథివిని, అంతరిక్షమును 
స్వర్గాన్ని కొలిచాడు. 

ఆక్రమ్య లోకత్రయమీశపాదః ప్రాజాపత్యాదహ్మలోకం జగామ । 

ప్రణేమురాదిత్యముఖాః సురేన్దాః యే తత్ర లోకే నివసన్తి సిద్ధాః ॥ 54 ॥ 


పదిహేడవ అధ్యాయం 207 


అతని పాదము ముల్లోకాలాక్రమించి ప్రాజాపత్యం నుండి బ్రహ్మలోకం చేరినది. అప్పుడా యా లోకాల్లోని 
ఆదిత్యుడు మొదలైన దేవతలు ఆ లోకమున నివసించే సిద్దులు ఆ పాదానికి నమస్మరించినారు. 

అథోపతస్టే భగవాననాదిః పితామహస్తోషయమాస విష్ణుమ్‌ । 

భిత్త్వా తదబ్దస్య కపాలమూర్ధ్వం జగామ దివ్యాభరణో£_ థ భూయః ॥ ర్‌ర్‌ ॥ 


ఆ సమయంలో భగవంతుడు అనాది అయిన (బ్రహ్మ అక్కడకు వచ్చి నారాయణుని స్తుతించినాడు. తర్వాత 
దివ్యాభరణములను ధరించిన విష్ణుపాదం బ్రహ్మాండాన్ని భేదించి ఇంకా పైకి మళ్ళీ వ్యాపించినది. 


అథాణ్దభేదాన్నిపపాత శీతలం మహాజలం పుణ్యకృద్భిశ్చ జుష్టమ్‌ I 

ప్రవర్తితా చాపి సరిద్వరా సా గంగేత్యుక్వా (బ్రహ్మణా వ్యోమసంస్మా "561 

గత్వా మహాన్తం ప్రకృతిం బ్రహ్మయోనిం బ్రహ్మాణమేకం పురుషం విశ్వయోనిమ్‌ । 

అతిష్టదీశస్య పదం తదవ్యయం దృష్ట్వా దేవాస్తత్ర తత్ర స్తువన్తి ॥ 57 ॥ 

తర్వాత బ్రహ్మాండం భేదించటంవల్ల పుణ్యాత్ములు సేవించే చల్లని ఉదకమక్కడ ్రవించినది. ఆ జలమే 
నదులలో శ్రేష్టమైనది. బ్రహ్మ గంగ అని పేరు పెట్టగా దానిని ఆకాశంలో నిలిచి ప్రవర్తింపచేసినాడు. ఆ విష్ణుపాదం 
విశాలప్రకృతిని వ్యాపించి బ్రహ్మస్థానాన్ని (ప్రపంచానికి బీజభూతుడైన ఏకపురుషుని బ్రహ్మరూపునిచేరి నిలిచినది. 
అవ్యయమైన ఆ విష్ణుపాదాన్ని చూచి అక్కడక్కడ ఉన్న దేవతలు కొనియాడినారు. 

ఆలోక్య తం పురుషం విశ్వకాయం మహాన్నృలిర్భక్తియోగేన విష్ణుమ్‌ | 

ననామ నారాయణమేకమవ్యయం స్వచేతసా యం ప్రణమన్తి వేదాః ॥ 58 ॥ 

ప్రపంచమే శరీరంగా ఉన్న మహాపురుషుడైన విష్ణువును చూచి ఉత్తముడైన బలి భక్తియోగంతో 

ప్రణమిల్లినాడు. అద్వితీయుడు అవ్యయుడు అయిన నారాయణుని వేదాలు సైతం తన మనస్సుతో నమస్కరించి 
పూజిస్తాయి. అట్టి విష్ణువునకు బలి నమస్మరించినాడు. 

తమద్రవీదృ్భగవానాదికర్తా భూత్వా పునర్వామనో వాసుదేవః । 

మమైవ దైత్యాధిపతే£_ ధునేదం లోకత్రయం భవతా భావదత్తమ్‌ ॥ 59 ॥ 

మొదటి సృష్టికర్త భగవానుడైన విష్ణువు మళ్ళీ! వామనుడుగా మారి అతనితో ఇట్లన్నాడు. ఓ రాక్షసరాజా 
ఇప్పుడీ మూడులోకాలను నీవు సంకల్పపూర్వకంగా దానం చేసినందున నా అధీనమైనవి. 

ప్రణమ్య మూర్ధ్నా పునరేవ దైత్యో నిపాతయామాస జలం కరాగ్రే । 

దాస్యే తవాత్మానమనన్తధామ్నే త్రివిక్రమాయామితవిక్రమాయ ॥ 60 ॥ 


ఆ బలి నారాయణునకు శిరసా నమస్కరించి మళ్ళీ తన చేతిలోని నీళ్ళు వామనుని చేతిలోనికి వదిలి 
అనంతతేజశ్ళాలి గొప్పపరాక్రమవంతుడు అగు త్రివిక్రముడవైన నీకు నేను నన్ను సమర్పించుకొంటున్నాను. 


205 కూర్మమహాపురాణం - పూర్వార్థం 

ప్రగృహ్య సూనోరపి సంప్రదత్తం ప్రహాదసూనోరథ శంఖపాణిః । 

జగాద దైత్యం జగదన్తరాత్మా పాతాలమూలం ప్రవిశేతి భూయః ॥ 61॥ 

తర్వాత శంఖాన్ని ధరించిన విష్ణువు ప్రహ్లాదుని మనుమడైన బలియిచ్చిన దానాన్ని స్వీకరించి పాతాళమూలాన్ని 
ప్రవేశించుమని బలినిగూర్చి పలికినాడు. 

సమాస్యతాం భవతా తత్ర నిత్యం భుక్త్వా భోగాన్దేవతానామలభ్యాన్‌ I 

ధ్యాయస్వ మాం సతతం భక్తియోగాత్రవేక్ష్యసే కల్పదాహే పునర్మామ్‌ 1 62 

అక్కడ దేవతలకు సాధ్యంకాని భోగాలనుభవించినను సుఖంగా నివసించు. భక్తియోగంద్వారా సర్వదా 
నన్ను ధ్యానం చేసి కల్పాంతకాలంలో నీవు మళ్ళీ నన్ను చేరుకొంటావు. 

ఉక్త్వెవం దైత్యసింహం తం విష్ణుః సత్యపరాక్రమః । 

పురన్గరాయ త్రైలోక్యం దదౌ జిష్ణరురుక్రమః ॥ 68 ॥ 

రాక్షస్రేష్ణుడైన బలిని గూర్చి ఇట్లా పలికి సత్యపరాక్రముడైన విష్ణువు జయశీలుడైన ఇంద్రునకు ముల్లోకాల 
ఆధిపత్యాన్ని ప్రదానం చేసినాడు. 

సంస్తువన్తి మహాయోగం సిద్దా దేవర్షికిన్నరాః I 

బ్రహ్మా శక్రో థ భగవాన్‌ రుద్రా౭_9_దిత్యమరుద్గణాః ॥ 641 

గొప్ప యోగమహిమగల విష్ణువును సిద్దులు, దేవ బుషులు, కిన్నరులు, (బ్రహ్మ, ఇంద్ర, రుద్రాదిత్యులు, 
మరుద్దణాలు స్తోత్రం చేయసాగారు. 

కృత్తైతదద్భుతం కర్మ విష్ణుర్వామనరూపధ్భక్‌ I 

పశ్యతామేవ సర్వేషాం తతైవానరధీయత 1 65 ॥1 

వామనరూపాన్ని ధరించిన విష్ణువు ఆశ్చర్యకరమైన పనిచేసి అందరు చూస్తుండగానే అక్కడే 
అంతర్జానమైనాడు. 

సోత పి దైత్యవరః శ్రీమాన్సాతాలం ప్రాప నోదితః । 

ప్రహాదేనాసురవరైర్విష్ణుభక్తస్తు తత్సరః ॥ 66 ॥ 

ఆ దైత్యశ్రేష్టుడు, శ్రీమంతుడైన బలిచక్రవర్తి ప్రహాదునిచే (ప్రేరేపింపబడి అసురవరులతో కలిసి పాతాళానికి 
చేరినాడు అచట శ్రీమహావిష్ణువుని ధ్యానిస్తూ, విష్ణుభక్తునిగా నిలిచినాడు. 

అపృచ్చద్విష్ణుమాహాత్మ్యం భక్తియోగమనుత్తమమ్‌ । 

పూజావిధానం |(ప్రహాదం తదాహాసౌ చకార సః ॥ 67॥ 


పదిహేడవ అధ్యాయం 209 


విష్ణువు మాహాత్మ్యాన్ని శ్రేష్టమైన భక్తియోగాన్ని ప్రహ్లాద పూజా విధానాన్ని బలి ప్రహ్లాదుని ప్రశ్నించి 
అతడు చెప్పిన ప్రకారం నడచుకొన్నాడు. 


అథ రథచరణం సశంఖపాణిం సరసిజలోచనమీశమప్రమేయమ్‌ । 
శరణముపయయౌ స భావయోగాత్రణయగతిం ప్రణిధాయ కర్మయోగమ్‌ ॥ 68 ॥ 


ఏష వః కథితో విప్రా వామనస్య పరాక్రమః । 
స దేవకార్యాణి సదా కరోతి పురుషోత్తమః 1 69 ॥ 


తర్వాత బలి శంఖచక్రాలు చేతధరించిన వానిని, పద్మనేత్రుని, వర్ణింపనలవికాని ప్రభువైన నారాయణుని 
మనసులో (శద్దాపూర్వకంగా నిలుపుకొని కర్మయోగాన్ని నారాయణునిలో అర్పించి భక్తితో శరణు పొందినాడు. ఓ 
బ్రాహ్మణ శ్రేష్టులారా! ఈ వామనావతారపరాక్రమాన్ని మీకు వివరించినాను. పురుషోత్తముడైన ఆ నారాయణుడెల్లపుడు 
దేవకార్యములు నెరవేర్చుచునే ఉందును. 


ఇతి శ్రీకూర్మపురాణే |త్రివిక్రమచరితవర్ణనం నామ సప్తదశో9_ధ్యాయః ॥ 17 ॥ 
శ్రీకూర్మపురాణంలో త్రివిక్రమచరితవర్ణనమనే పదిహేడవ అధ్యాయము ॥ 17 ॥ 


గ్గ 


3 


అష్టాదశో9_ధ్యాయః - పదునెనిమిదవ అధ్యాయం 
వంశానుకీర్తనమ్‌ - వంశానుకీర్తనం 


సూత ఉవాచ:- సూతుడు పలికాడు. 

బలేః పుత్రశతం త్వాసీన్మహాబలపరాక్రమమ్‌ । 

తేషాం ప్రధానో ద్యుతిమాన్నాణో నామ మహాబలః ॥ 1 1 

ఆ బలికి మహాబలపరాక్రమాలుగల వందమంది కుమారులున్నారు, వారిలో ముఖ్యుడు, తేజశ్ళాలి, గొప్ప 
బలవంతుడు బాణుడనే వాడు. 


సో౭_ తీవ శబ్మరే భకో రాజా రాజ్యమపాలయత్‌ । 
త్రైలోక్యం వశమానీయ బాధయామాస వాసవమ్‌ ॥ 2 ॥ 


అతడు శంకరుని భక్తుడు. తన రాజాన్ని పాలిస్తూ ముల్లోకాలను వశంచేసుకొని దేవరాజైన ఇంద్రుని 
బాధించినాడు. 

తతః శక్రాదయో దేవా గత్వోచుః కృత్తివాససమ్‌ 

త్వదీయో బాధతే త్వస్మాన్నాణో నామ మహాసురః ॥ 8 ॥ 

తర్వాత ఇంద్రుడు మొదలైన దేవతలందరూ శంకరుని వద్దకు వెళ్ళి ఇట్లా పలికారు. “ప్రభూ! మీభక్తుడైన 
బాణాసురుడు మమ్ము బాధిస్తున్నాడు”. 

వ్యాహృతో దైవతైః సర్వైర్దేవదేవో మహేశ్వరః । 

దదాహ బాణస్య పురం శరేణెకేన లీలయా ॥ 4॥ 

దేవదేవుడు పరమేశ్వరుడు దేవతలావిధంగా ప్రార్థించటంతో ఒక బాణంతో అవలీలగా బాణుని పట్టణాన్ని 
కాల్చివేసినాడు. 

దహ్యమానే పురే తస్మిన్నాణో రుద్రం త్రిశూలినమ్‌ । 

యయౌ శరణమీశానం గోపతిం నీలలోహితమ్‌ ॥ ర్‌ ॥ 

తనపట్టణం కాలుతుండగా చూచిన ఆ బాణుడు త్రిశూలి, నీలలోహితుడు, వృషాధిపతి, ఈశ్వరుడైన 
రుద్రుని శరణు పొందినాడు. 

మూర్ధన్యాధాయ తల్లిజ్ఞం శామృవం రాగవర్ణితః । 

నిర్ణత్యతు పురాత్తస్మాత్తుష్ణావ పరమేశ్వరమ్‌ 1 6 ॥ 

కోరికలను వదలిన బాణుడు శివలింగాన్ని తలపై దాల్చి ఆ పట్టణంనుండి వెలికివచ్చి పరమేశ్వరుని 
స్తుతించినాడు. 


సంస్తుతో భగవానీశః శంకరో నీలలోహితః । 
గాణపత్యేన బాణం తు యోజయామాస భావతః ॥ 7॥ 


పదునెనిమిదవ అధ్యాయం 211 


ఆ బాణుడు సోత్రంచేయగా భగవంతుడు నీలలోహితుడు ప్రభువు అయిన శంకరుడు బాణాసురుని 
(ప్రమధగణాలకు అధిపతిగా నియోగించాడు. 


అథైవం చ దనోః పుత్రాస్తారాద్యాశ్చాతిభీషణాః । 

తారస్తథా శమృ్బరశ్చ కపిలః శంకరస్తథా ॥ 8 ॥ 

స్వర్భానుర్చృషపర్వా చ ప్రాధాన్యేన ప్రకీర్తితాః । 

సురసాయాః సహస్రం తు సర్పాణామభవద్ద్విజాః! ॥ 9 ॥ 

తర్వాత మిక్కిలి భయంకరులైన తారుడు, శంబరుడు, కపిలుడు, శంకరుడు, స్వర్భానువు, వృషపర్వుడు 
అను దనువు కుమారులు ప్రధానులుగా పేర్మొనదగినవారు. ఓ విప్రులారా! సురస అను నాగమాతకు వేయిమంది 
సర్పాలు సంతానంగా కలిగినారు. 


అనేక శిరసాం తద్వళ్దేచరాణాం మహాత్మనామ్‌ । 

అరిష్టా జనయామాస గంధర్వాణాం సహస్రకమ్‌ ॥ 10 ॥ 

అరిష్ట అను నామె అనేక శిరసులు కల్లి ఆకాశసంచారులైన మహాత్ములు వేయిమంది గంధర్వులను 
సంతానంగా పొందినది. 

అనన్లాద్యా మహానాగాః కాద్రవేయాః ప్రకీర్తితాః | 

తామా చ జనయామాస షట్మన్యా ద్విజపుజ్జవాః 11 1111 

అనంతుడు మొదలైన గొప్పనాగులు కద్రువసంతానంగా ప్రసిద్దులైనారు. బ్రాహ్మణ [శ్రేష్టులారా! తామ 
అనే ప్రీ ఆరుగురు కన్యలను పొందినది. 

శుకీం శ్యేనీం చ భాసీం చ సుగ్రీవాం గ్రన్థికాం శుచిమ్‌ | 

గాస్తథా జనయామాస సురభిర్మహీషీస్తథా 1 12 ॥ 

వారు శుకి, శ్యేని, భాసి, సుగ్రీవ, గ్రంధిక, శుచి అనువారు. సురభి గోవులను, గేదెలను సంతతిగా 
పొందినది. 

ఇరా వృక్షలతావల్లీ తృణజాతీశ్చ సర్వశః | 

తథా వై యక్షరక్షాంసి మునిరప్పరసస్తథా ॥ 13 ॥ 

రక్షోగణం క్రోధవశాజ్ఞనయామాస సత్తమాః! | 

వినతాయాశ్చ పుత్రౌ ద్వా ప్రభ్యాతౌ గరుడారుణా ॥ 14 ॥ 

ఇర వృక్షాలను, తీగలను, తృణజాతిమొక్కలను అంతట ప్రసవించినది. ముని అనే స్త్రీ యక్షులను, 
రాక్షసులను, అప్సరసలను సంతానంగా బడసినది. సజ్జనులారా! కోపంవల్ల రాక్షససమూహాన్ని జన్మింప చేసినది. 
వినతకుమారులు గరుడుడు, అరుణుడు అనే ఇరువురు పుత్రులు ప్రసిద్దులు. 


212 కూర్మమహాపురాణం - పూర్వార్థం 

తయోశ్చ గరుడో ధీమాంస్తపస్తప్వా సుదుశ్చరమ్‌ । 

ప్రసాదాచ్చూలినః ప్రాప్తో వాహనత్వం హరేః స్వయమ్‌ ॥ 15 ॥ 

వారిలో బుద్దిమంతుడైన గరుడుడు కష్టసాధ్యమైన తపసుతో శివుని అనుగ్రహాన్ని పొంది విష్ణువువాహనంగా 
పదవినందినాడు. 

ఆరాధ్య తపసా దేవం మహాదేవం తథా9 రుణః । 

సారథ్యే కల్పితః పూర్వం ప్రీతేనార్మస్య శమ్బునా ॥ 16 ॥ 

అరుణుడు కూడ తపసుతో మహాదేవుని పూజించి అతని అనుగ్రహంతోనే సూర్యునికి సారథి పదవిలో 
నియమితుడైనాడు. 

ఏతే కశ్యపదాయాదాః కీర్తితాః స్థాణుజబ్గమాః | 

వైవస్వతే£_న్తరే హ్యస్మింఛృణ్వతాం పాపనాశనమ్‌ ॥ 17 ॥ 

కశ్యప ప్రజాపతివంశంలో జన్మించిన స్థావరజంగమరూపులను వివరించినాను. ఈ వైవస్వత మన్వంతరం 
వినేవారి పాపాలను నశింపచేస్తుంది. 

సప్తవింశసుతాః ప్రోక్తాః సోమపత్ప్యశ్చ సువ్రతాః । 

అరిష్టనేమిపత్నీనామపత్యానాం హ్యనేకశః 11 18 1 

నియమవతులైన ఇరువదేడు మంది కూతుళ్ళు చంద్రుని భార్యలు. అరిష్టనేమి భార్యసంతానం చాలమంది. 

బహు పుత్రస్య విదుషశ్చతస్రో విద్యుతః స్మృతాః | 

తద్వదంగిరసః శ్రేష్టా బుషయో వృషసత్మృతాః 1 1911 

విద్వాంసుడైన అరిష్టనేమికి చాలామంది పుత్రులు కలవానికి నలుగురు విద్యుత్తులు సంతానముగా కలిగినారు. 
అట్లే అంగీరసునికి ధర్మముచే సత్మరింపబడిన (శ్రేష్టులైన బుషులు కలిగిరి. 

కృశాశ్వస్య తు దేవర్చేర్ణేవః (ప్రహరణః సుతః । 

ఏతే యుగసహస్రాన్తే జాయన్తే పునరేవ హి । 

మన్వన్తరేషు నియతం తుల్యకార్యైః స్వనామఖిః 1 20॥ 


దేవబుషి కృశాశ్వునికి (ప్రహరణుడనే దేవ కుమారుడు జన్మించినాడు. వీరు వేయి యుగాల తర్వాత మళ్ళీ 
జన్మిస్తారు. ఆయా మన్వంతరాల్లో తమపేర్లతో సమానమైన కార్యాలతో నియతంగా జన్మిస్తుంటారు. 


ఇతి శ్రీకూర్మపురాణే వంశానుకీర్తనం నామ అష్టాదశోల_ధ్యాయః ॥ 18 ॥ 
శ్రీకూర్మపురాణంలో వంశానుకీర్తనమనే పదునెనిమిదవ అధ్యాయం ॥ 18 ॥ 


wa 9 ud 
Era Ba 


ఏకోనవింశో9_ ధ్యాయః - పందొమ్మిదవ అధ్యాయం అ 


బుషివంశవర్ణనమ్‌ - బుషివంశవర్ణనం 


సూత ఉవాచ:- సూతుడు పలికాడు 

ఏతానుత్సాద్య పుత్రాంస్తు ప్రజాసన్లానకారణాత్‌ । 

కశ్యపః పుత్రకామస్తు చచార సుమహత్తపః ॥ 1॥ 

కశ్యపప్రజాపతి ఈ పుత్రులను ఉత్పత్తి చేసి ప్రజాసంతానముకొరకు పుత్రులను కోరి గొప్ప తపస్సును 
ఆచరించినాడు. 

తస్యైవం తపతో౭_త్యర్థం ప్రాదుర్భూతౌ సుతావిమౌ । 

వత్సరశ్చాసితశ్చివ తావుభౌ (బ్రహ్మవాదినౌ 121 

అతడిట్లా తీవ్రతపస్సు చేస్తుండగా వత్సరుడు, అసితుడు అనే ఇద్దరు పుత్రులుగా ప్రాదుర్భవించినారు, 
వారిద్దరు వేదాంతవిద్యనెరిగినవారు. 

వత్సరాన్నెద్రువో జజ్జే రైభ్యశ్చ సుమహాయశాః । 

రైభ్యస్య జజ్ఞిరే శూద్రాః పుత్రాః శ్రుతిమతాం వరాః ॥ 8 ॥ 

వత్సరుడనే కుమారుని వల్ల నైధ్రువుడు, గొప్పకీర్తిమంతుడైన రైభ్యుడు అనే కుమారులు కలిగినారు. 
రైభ్యునికి వేదవిదుల్లో శ్రేష్టులైన శూద్రు లనుగణం పుత్రులుగా జన్మించినారు. 

చ్యవనస్య సుతా భార్యా నైధ్రువస్య మహాత్మనః । 

సుమేధా జనయామాస పుత్రాన్వై కుణ్బపాయినః 1 4॥ 

చ్యవనముని కూతురు సుమేధ మహాత్ముడైన నైధ్రువుని భార్యయె హోమకుండమున హవిస్సుగా ఇచ్చిన 
సోమరసమును మిగిలిన దానిని పానము చేయువారగు కుమారులను కన్నది. 

అసిత స్యైకపర్ణాయాం [బ్రహ్మిష్టః సమపద్యత । 

నామ్నా వై దేవలః పుత్రో యోగాచార్యో మహాతపాః ॥ 5 ॥ 

కశ్యపపుత్రుల్లో రెండవవాడైన అసితునికి ఏకపర్ణ అనే భార్యయందు బ్రహ్మజ్ఞానుల్లో శ్రేష్టుడు, గొప్పతపశ్ళక్తి 
కల యోగవిద్యాపండితుడు, దేవలుడు అను పుత్రుడు కలిగినాడు. 

శాణ్జిల్యః పరమః శ్రీమాన్‌ సర్వతత్వ్వార్థవిచ్చుచిః । 

ప్రసాదాత్సార్వతీశస్య యోగముక్తిమవాప్తవాన్‌ ॥ 6 ॥ 

శాండిల్యుడనేవాడు ఉత్తముడు, శ్రీమంతుడు, సర్వతత్త్వరహస్యాలెరిగినవాడు, పవిత్రుడు. అతడు పార్వతీపతి 
శివుని అనుగ్రహంవల్ల యోగంద్వారా మోక్షాన్ని పొందినాడు. 


శాణ్బిల్యో నైధ్రువో రైభ్యః త్రయః పుత్రాస్తు కాశ్యపాః | 
నరప్రకృతయో విప్రాః పులస్య్యస్య వదామి వః॥ 7॥ 


21 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


శాందిల్యుడు, నైధ్రువుడు, రైభ్యుడు అను ముగ్గురు మానవటప్రకృతికలిన కశ్యపప్రజాపతి పుత్రులు. ఓ 
బ్రాహ్మణులారా! ఇక పులస్యుని సంతానాన్ని గూర్చి వివరిస్తాను. 

తృణబిన్లోః సుతా విప్రా నామ్నా ఐలబిలా స్మృతా | 

పులస్యాయ తు రాజర్షిస్తాం కన్యాం ప్రత్యపాదయత్‌ ॥ 8 ॥ 

విప్రలారా! తృణబిందువు పుత్రిక ఐలబిల అనే పేర ప్రసిద్దురాలు. తృణబిన్దువు తనకన్యయెన ఐలబీలను 
పులస్యునకు ఇచ్చి వివాహము చేసినాడు. 

బుషి స్వ్యైలబిలస్తన్యాం విశ్రవాః సమపద్యత I 

తస్య పత్యశ్చత[స్తస్తు పౌలస్త్య కులవర్ధికాః ॥ 9 ॥ 

పులస్యునివలన ఐలబిలయందు ఐలబిలుడను విశ్రవబుషి పుత్రునిగా కలిగెను. అతనికి పౌలస్యవంశ 
వర్ధికులు నలుగురు భార్యలుండిరి. 

పుష్పోత్మటా చ వాకా చ కైకసీ దేవవర్షినీ | 

రూపలావణ్యసమృన్నాస్తాసాం చ శృణుత ప్రజాః ॥ 10॥ 


పుష్పోత్మట, వాక, కైకసి, దేవవర్షిని అని వారిపేర్లు. ఆ నలుగురు సౌందర్యలావణ్యాలు గలవారే. 
వారిసంతానాన్ని గూర్చి వినండి. 


జ్యేష్టం వైశ్రవణం తస్య సుషువే దేవవర్ణినీ | 
కైకస్యజనయత్పుత్రం రావణం రాక్షసాధిపమ్‌ ॥ 11 ॥ 


దేవవర్ణిని అను భార్య పులస్యునికి కుబేరుని పెద్ద కుమారునిగా జన్మ నిచ్చినది. కైకసి రాక్షసరాజైన 
రావణుని ప్రసవించినది. 


కుమృకర్ణం శూర్ప్చణఖాం తథైవ చ విభీషణమ్‌ । 

పుష్పోత్మటా9_ ప్యజనయత్స్పుత్రాన్విశవసః శుభాన్‌ 1 12 ॥ 

పుష్పోత్మట కుంభకర్ణుని, విభీషణుని పుత్రులుగా, శూర్ప్చణఖను కూతురుగా పొందినది. 
మహోదరం ప్రహస్తబ్బు మహాపార్వ్వం ఖరం తథా । 

కుమ్బీనసీం తథా కన్యాం వాకాయాః సృజతే ప్రజాః ॥ 13 ॥ 


వాక అనే భార్యయందు మహోదరుడు, (ప్రహస్తుడు, మహాపార్మ్వుడు, ఖరుడు అనే కుమారులు కుంభీనసి 
అను కన్యకు జన్మించిరి. 


త్రిశిరా దూషణశ్ళెవ విద్యుజ్ఞి హా మహాబలః । 
ఇత్యేతే క్రూరకర్మాణః పౌలస్త్య రాక్షసా దశ ॥ 14॥ 


సర్వే తపోబలోత్కృష్టా రుద్రభక్తాః సుభీషణాః । 


పందొమ్మిదవ అధ్యాయం 215 


త్రిశిరుడు, దూషణుడు, విద్యుజ్జిహ్వుూడు అను గొప్ప బలశాలి వీరందరు పులస్వసంతతి పదుగురు 
క్రూరకర్ములు అయిన రాక్షసులు. వీరందరు తపోబలంతో గొప్పవారు. శివుని యందు భక్తికల్లి మిక్కిలిభయం 
గొల్పేవారు. 


పులహస్య మృగాః పుత్రాః సర్వే వ్యాలాశ్చ దంట్టిణః 1 15 ॥ 

భూతాః పిశాచా బుక్షాశ్చ సూకరా హస్తినస్తథా । 

అనపత్యః క్రతుస్తస్మిన్‌ స్కృతో వైవస్వతే9_నరే ॥ 16 ॥ 

మరీచేః కశ్యపః పుత్రః స్వయమేవ ప్రజాపతిః । 

పులహుడనే వానికి పుత్రులుగా మృగాలు కోరలున్న సమస్తక్రూరజంతువులు భూతాలు, పిశాచాలు, 


ఎలుగుబంట్లు, వరాహాలు, ఏనుగులు జన్మించినవి. ఆ వైవస్వతమన్వంతరంలో క్రతువు అనేవాడు సంతానహీనునిగా 
ఉన్నాడు. మరీచికి కశ్యపుడు కుమారుడై స్వయంగా ప్రజాపతి పదవినందినాడు. 


భృగోరథాభవచ్చుక్రో దైత్యాచార్యో మహాతపాః ॥ 17 ॥ 

స్వాధ్యాయయోగనిరతో హరభక్తో మహాద్యుతిః । 

అత్రేః పత్వ్యో౭ భవన్నహ్వః సోదర్యస్తా పతివ్రతాః ॥ 18 ॥ 

భృగువునకు రాక్షస గురువు, గొప్ప తపశ్శక్తిగల శుక్రుడు పుత్రుడైనాడు. వేదాధ్యయనం యోగవిద్యయందాసక్తి 
కల్లి శివభక్తుడు గొప్ప తేజస్వి అయిన అ(కిమహామునికి చాలమంది అక్క చెల్లెళ్ళు భార్యలుగా ఉండిరి. వారంతా 
పతివ్రతలు. 

కృశాశ్వస్య తు విప్రర్వే ఘృతాచ్యామితి నః శ్రుతమ్‌ | 

స తస్యాం జనయామాస స్వస్యా త్రేయాన్మహౌజసః 11 19 ॥ 

నైధువుడు కృశాశ్వునకు ఘృతాచియం దుద్భవించినాడని మేము విన్నాము. అతడు ఆమెయందు బలశాలురైన 
స్వస్యాత్రేయులనే వారిని కుమారులుగ పొందినాడు. 


వేదవేదాబ్గనిరతాం తపసా హతకిల్చిషాన్‌ । 
నారదస్తు వసిష్టాయ దదౌ దేవీమరున్థతీమ్‌ 1 201 


ఊర్థ్వరేతాస్తు తతైవ శాపాద్దక్షస్య నారదః । 
వారు వేదవేదాంగాల్లో శ్రద్ద కలవారు. తపసుతో పాపాలు నశింపచేసుకున్నారు. నారదుడు అరుంధతిని 
వసిష్టునకు భార్యగా అర్చించినాడు. నారదుడు దక్షశాపం వల్ల అక్కడనే ఊర్థ్వరేతస్ముడుగా మారినాడు. 


హర్యశ్వేషు తు నష్టేషు మాయయా నారదస్య తు ॥ 21॥ 
శశాప నారదం దక్షః క్రోధసంరక్తలోచనః । 22 ॥ 


216 కూర్మమహాపురాణం - పూర్వార్థం 

నారదుని మాయతో దక్షపుత్రులు హర్యశ్వులు నశించగా కోపంతో నేత్రము లెర్రబడగా దక్షుడు నారదుని 
శపించినాడు. 

యస్మాన్మమ సుతాస్సర్వే భవతా మాయయా ద్విజ | 

క్షయం నీతాస్త్వశే షేణ నిరపత్యో భవిష్యసి । 

అరున్ధత్యాం వశిష్టస్తు శక్తిముత్సాదయత్సుతమ్‌ ॥ 28 ॥ 

ఓ విప్రడా! నీమాయచేత నా పుత్రులు సంపూర్ణంగా నశించినారు. అందువల్ల నీవు సంతానహీనుడ 
వగుము అని శపించినాడు. వశిష్టుడు అరుంధతి యందు శక్తి అనే కుమారుని పొందినాడు. 

శక్తేః పరాశరః (శ్రీమాన్‌ సర్వజ్ఞస్తపసాం వరః । 

ఆరాధ్య దేవదేవేశమీశానం త్రిపురాన్తకమ్‌ ॥ 24 ॥ 

లేభే త్వప్రతిమం పుత్రం కృష్ణద్వైపాయనం ప్రభుమ్‌ । 

ద్వైపాయనాచ్చుకో జజ్జే భగవానేవ శజ్మరః ॥ 25 ॥ 


ఆ శక్తికి అన్ని తెలిసినవాడు తపత్షేష్టుడు శ్రీమంతుడైన పరాశరుడు జన్మించినాడు. అతడు దేవదేవుడైన 
త్రిపురాసుర సంహారం కావించిన ఈశ్వరుని పూజించి సాటిలేని కుమారునిగా ప్రభువైన వ్యాసుని పొందినాడు. 
కృష్ణద్వైపాయనుడనే వ్యాసుని వల్ల సాక్షాద్భగవంతుడైన శంకరుడే శుకుడుగా జన్మించినాడు. 


అంశాంశేనావతీర్యోర్వ్యాం స్వం ప్రాప పరమం పదమ్‌ । 

శుకస్యాష్యభవన్నుత్రాః పజ్బాత్యన్తతపస్వినః ॥ 26 ॥ 

ఆ శంకరుడు అంశరూపంలో భూమియందు జన్మించి తర్వాత తన శ్రేష్టమైన స్థానానికి చేరుకున్నాడు. ఆ 
శుకునికి అయిదురు తపోబలసంపన్నులైన కుమారులు కలిగినారు. 


భూరి(శ్రవాః ప్రభుః శమ్బుః కృష్ణో గౌరశ్చ పజ్బమః | 
కన్యా కీర్తిమతీ చైవ యోగమాతా ధృతవ్రతా ॥ 27 ॥ 


భూరిశ్రవుడు, ప్రభువు, శంభువు, కృష్ణుడు, గౌరుడు ఆ కుమారులు. కీర్తిగలది, యోగసాధకురాలు, 
వ్రతాలనాచరించే ఒక పుత్రిక కీర్తి అనునది కలిగినది. 


ఏతే౭_త్రివంశాః కథితా బ్రహ్మణా బ్రహ్మవాదినామ్‌ । 

అత ఊర్ధ్వం నిబోధధ్వం కశ్యపాద్రాజసన్తతిమ్‌ ॥ 28 ॥ 

అత్రిమునివంశావళి బ్రహ్మ బ్రహ్మవాదులకు చెప్పినది. తర్వాత కశ్యపునివల్ల కలిగిన రాజసంతతిని వినండి. 
ఇతి శ్రీకూర్మపురాణే బుషివంశవర్ణనం నామ ఏకోనవింశో9_ధ్యాయః 1 191 
శ్రీకూర్మపురాణంలో బుషివంశవర్ణనమనే పందొమ్మిదవ అధ్యాయం 1 19॥ 


వింశో౭_ధ్యాయః - ఇరవైయవ అధ్యాయం లన 


రాజవంశకీర్తనమ్‌ - రాజవంశకీర్తనం 


సూత ఉవాచ := సూతుడు పలికాడు. 

అదితిః సుషువే పుత్రమాదిత్యం కశ్యపాతభుమ్‌ । 

తస్యాదిత్యస్య చైవాసీద్భార్యాణాం తు చతుష్టయమ్‌ ॥ 1 ॥ 

కశ్యపునివలన అదితి ఆదిత్యుని పుత్రునిగా పొందినది. ఆ ఆదిత్యునికి నలుగురు భార్యలు. 

సంజ్ఞా రాజీ (ప్రభా ఛాయా పుత్రాంస్తాంస్తాం నిబోధత । 

సంజ్ఞా త్వాష్టీ తు సుషువే సూర్యాన్మనుమనుత్తమమ్‌ ॥ 2 ॥ 

వారు సంజ్ఞ, రాజ్ఞి ప్రభ, ఛాయ అనువారు. వారి కుమారులను గురించి వినండి. వారిలో సంజ్ఞ 
త్వష్టకుమార్తె. ఆమె సూర్యునివలన శ్రేష్టుడైన మనువును పొందెను. 


యమజ్బ్చ యమునాజ్ఞావ రాజీ రేవన్తమేవ చ । 
ప్రభా ప్రభాతమాదిత్యాచ్చాయా సావర్ణిమాత్మజమ్‌ ॥ 8 ॥ 


రాజ్ఞి అనుభార్య యముని, రేవంతుని పుత్రులుగా, యమునను పుత్రికగా పొందెను. ప్రభ అను భార్య 
(ప్రభాతుని, ఛాయ సావర్షుని కుమారులుగా పొందిరి. 


శనిం చ తపతీం చైవ విష్టిం చైవ యథాక్రమమ్‌ । 

మనోస్తు ప్రథమస్యాసన్నవ పుత్రాస్తు తత్సమాః ॥ 4 ॥ 

ఆ ఛాయ శనిని, తపతిని, విష్టిని కూడా క్రమంగా సంతానాన్ని పొందినది. ఆదిత్యుని మొదటి కుమారుడు 
మనువునకు అతనితో సమానులైన తొమ్మండుగురు పుత్రులు కలిగినారు. 

ఇక్ష్వాకుశ్చైవ నభగో ధృష్టః శర్యాతిరేవ చ । 

నరిష్యన్తశ్చ నాభాగో హ్యరిష్టః కరుషస్తథా ॥ 5 ॥ 

పృషద్రశ్చ మహాతేజా నవైతే శక్రసన్నిభాః । 

ఇక్ష్వాకువు, నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, అరిష్టుడు, కరుషుడు అనువారు. 
మరియు తేజోవంతుడైన పృషద్రుడనేవాడు ఇంద్రునితో సమానులైన తొమ్మిదిమంది మనువు కుమారులు. 

ఇలా జ్యేష్టా వరిష్టా చ సోమవంశం వ్యవర్థయత్‌ ॥ 6 ॥ 

పెద్దది శ్రేష్టురాలైన ఇల చంద్రవంశాన్ని వృద్ధి పొందించినది. 


బుధస్య గత్వా భవనం సోమపుత్రేణ సజ్ఞతా | 
అసూత సోమజాద్దేవీ పురూరవసముత్తమమ్‌ ॥ 7 ॥ 


పిత్యాణాం తృప్తి కర్తారం బుధాదితి హి నః శ్రుతమ్‌ । 


218 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఇల చంద్రుని కుమారుడు బుధుని గృహిణిగా వెళ్ళి అతని సాంగత్యంతో ఉత్తముడైన పురూరవసుని 
కుమారునిగా పొందినది. ఆ పురూరవసుడు పితృదేవతలను తృప్తిపరచినాడని మేము విన్నాము. 

ప్రాప పుత్రం సువిమలం సుద్యుమ్న ఇతి విశుతమ్‌ ॥ 8 ॥ 

ఇలా పుత్రత్రయం లేభే పునః స్రీత్వమవిన్దత । 

ఉత్కలబ్బు గయజ్ఞావ వినతం చ తథైవ చ ॥19॥ 

మనువు సుద్యుమ్నుడను పుత్రుని పొందెను. ఇలయే పురుషునిగా మారిన సుద్యుమ్నుడు అనువాడు. 
అసుద్యుమ్నునికి ఉత్మలుడు, గయుడు, వినతుడను మువ్వురు పుత్రులు కలిగి ఆ తరువాత స్రీత్వమును పొందింది. 

సర్వే తే౭_ ప్రతిమ ప్రఖ్యాః ప్రపన్నాః కమలోద్భవమ్‌ 1 

ఇక్ష్వాకోశ్చాభవద్వీరో వికుక్షిర్నామ పార్థివః 1101 

వారందరు సాటిలేని ప్రసిద్ధిని పొందినవారు. బ్రహ్మ నాశ్రయించినారు. ఇక్ష్వాకువల్ల వీరుడు వికుక్షి అనే 
పేరు గల రాజు జన్మించాడు. 

జ్యేష్టపుత్రః స తస్యాసీద్దశ పజ్బు చ తత్సుతాః । 

తేషాం జ్యేష్టః కకుత్ఫో9_భూత్మాకుత్ణస్తు సుయోధనః ॥ 11॥ 

అక్ష్వాకునకు వికుక్షి పెద్ద కుమారుడు. అతనికి పదునైదుగురు కుమారులు కలిగినారు. వారిలో జ్యేష్టుడు 
కకుత్చుడనువాడు. అతని కుమారుడు సుయోధనుడు. 

సుయోధనాత్పృథుః శ్రీమాన్విశ్వకశ్చ పృథోస్సుతః I 

విశ్వకాదార్ధకో ధీమాన్యువనాశ్వశ్చ తత్సుతః ॥ 12 ॥ 

సుయోధనునివల్ల శ్రీమంతుదైన పృథువు జన్మించాడు. ఆ పృథువు పుత్రుడు విశ్వకుడు. అతనివల్ల 
బుద్దిమంతుడు ఆర్ధకుడు కలిగినాడు. అతనికి యువనాశ్వుడు జన్మంచినాడు. 

స గోకర్ణమను ప్రాప్య యువనాశ్వః ప్రతాపవాన్‌ । 

దృష్ట్వా9_సౌ గౌతమం విప్రం తపన్తమనలప్రభమ్‌ ॥ 18 ॥ 

ప్రణమ్య దజ్ఞవద్భూమౌ పుత్రకామో మహీపతిః | 

అపృచ్చత్మర్మణా కేన ధార్మికం ప్రాప్నయాం సుతమ్‌ ॥ 141 

ప్రతాపవంతుడైన ఆ యువనాశ్వుడు గోకర్ణక్షేత్రాన్ని చేరి అక్కడ తపోనిష్టుడైన గౌతముడనే బ్రాహ్మణుని 


చూచినాడు. నేలపై దండవత్‌ సాష్టాంగనమస్మారం చేసి పుత్రుని కోరుతున్న ఆ రాజు ఏకర్మతో నేను ధర్మానుయాయి 
అయ్యే కుమారుని పొందగలనని ప్రశ్నించెను. 


ఇరవైయవ అధ్యాయం 219 


గౌతమ ఉవాచ:- గౌతముడు పలికాడు. 
ఆరాధ్య పురుషం పూర్వం నారాయణమనామయమ్‌ । 
అనాదినిధనం దేవం ధార్మికం ప్రాప్నయాత్సుతమ్‌ ॥ 15 ॥ 


సనాతనపురుషుడు, దోషం లేనివాడు, ఆద్యంతాలులేని ఆ నారాయణుని ఆరాధించి ధార్మికుడైన పుత్రుని 
పొందగలవు అని చెప్పెను. 


తస్య పుత్రః స్వయం బ్రహ్మా పౌత్రః స్యాన్నీలలోహితః । 
తమాదికృష్ణమీశానమారాధ్యా౭_౭_ ప్పోతి సత్సుతమ్‌ ॥ 16 ॥ 


ఆ నారాయణుని పుత్రుడు స్వయంగా బ్రహ్మ. నీలలోహితుడనే శంకరుడు ఆయన మనుమడు. 
ఆదిపురుషుడైన కృష్ణుని ఆరాధించి మంచి పుత్రుని పొందవచ్చును. 


న యస్య భగవాన్‌ బ్రహ్మా ప్రభావం వేత్తి తత్త్వతః । 
తమారాధ్య హృషీకేశం ప్రాప్నయాద్దార్మికం సుతమ్‌ ॥ 17 ॥ 
బ్రహ్మదేవుడు కూడా తెలియజాలని ప్రభావంగల హృషీకేశుని ఆరాధించి ధార్మికుడైన కుమారుని పొందగలవు. 


స గౌతమవచః శ్రుత్వా యువనాశ్వో మహీపతిః । 
ఆరాధయన్‌ హృషీకేశం వాసుదేవం సనాతనమ్‌ ॥ 18 ॥ 


ఆ యువనాశ్వుడు గౌతముని మాట ప్రకారం సనాతనుడు, హృషీకేశుడు, వాసుదేవుడైన నారాయణుని 
ఆరాధించినాడు. 

తస్య పుత్రో భవద్వీరః సావస్తిరితి విశ్రుతః । 

నిర్మితా యేన సావస్తిః గౌడదేశే మహాపురీ ॥ 19 ॥ 

అతనికి సావస్తి అనే వీరుడు ప్రసిద్ధుడైన కుమారు డుదయించినాడు. అతడే గౌడదేశంలో సావస్తి అనే 
పట్టణాన్ని నిర్మింపజేశాడు. 

తస్మాచ్చ బృహదశ్వోత_భూత్తస్మాత్మువలయాశ్వకః I 

ధున్గుమారః సమభవద్దున్థుం హత్వా మహాసురమ్‌ ॥ 20 ॥ 

అతనికి బృహద్వకశుడు, బృహద్వశునికి కువలాయశ్వుడు జన్మించినాడు. అతడు ధుంధుడు అనే గొప్ప 
రాక్షసుని చంపి ధుంధుమారుడనే పేర ప్రసిద్దుడైనాడు. 

ధున్గ్ఫుమారస్య తనయాస్రయః ప్రోక్తా ద్విజోత్తమాః I 

దృఢాశ్వశ్రైవ దణ్ఞాశ్వః కపిలాశ్వస్తథైవ చ ॥ 21 ॥ 

ఓవిప్రులారా! ధుంధుమారునికి దృఢాశ్వుడు, దండాశుడు, కపిలాశ్వుడనే పేరుగల ముగ్గురు పుత్రులు 
కలిగినారు. 


అల కూర్మమహాపురాణం - పూర్వార్థం 
దృధాశ్వస్య ప్రమోదస్తు హర్యశ్వస్తస్య చా౭ 9 త్మజః | 
హర్యశ్వస్య నికుమృస్తు నికుమ్భాత్సంహతాశ్వకః 1 22|| 
వారిలో దృఢాశ్వునికి (ప్రమోదుడు, అతనికి హర్యశ్వుడు అను వారిద్దరు పుత్రులు. హర్యశ్వునికి నికుంభుడు, 
అతనికి సంహితాశ్వకుడు జన్మించినాడు. 

కృత్వాశ్వోల_థ రణాశ్వశ్చ సంహితాశ్వస్య వై సుతౌ | 

యువనాశ్వో రణాశ్వస్య శక్రతుల్యబలో యుధి ॥ 281 

సంహితాశ్వకునికి కృతాశ్వుడు, రణాశ్వుడనే ఇద్దరు కుమారులు. వారిలో రణాశ్వునికి యువనాశ్వడనే 
యుద్దంలో ఇంద్ర సమానబలం గల పుత్రుడు కలిగెను. 

కృత్వా తు వారుణీమిష్టిమృషీణాం వై ప్రసాదతః । 

లేభే త్వప్రతిమం పుత్రం విష్ణుభక్తమనుత్తమమ్‌ 1 24 

అతడు బుషుల అనుగ్రహంతో వరుణదేవతాకమైన ఇష్టిని చేసి సాటిలేని విష్ణుభక్తుడు శ్రేష్ణుడైన పుత్రుని 
పొందినాడు. 

మాన్గాతారం మహా ప్రాజ్ఞం సర్వశస్రభృతాం వరమ్‌ । 

మాన్గాతుః పురుకుత్సో9_భూదమృరీషశ్ళ వీర్యవాన్‌ 1 25॥ 

ముచుకున్దశ్చ పుణ్యాత్మా సర్వే శక్రసమా యుధి | 

అమృరీషస్య దాయాదో యువనాశ్యో౭_ పరః స్ఫృతః 11 26 ॥1 

ఆతడే బుద్ధిశాలి. ఆయుధధారులలో (శ్రేష్టుడైన మాంధాత, అతనికి పురుకుత్సుడు, పరాక్రమవంతుడైన 
అంబరీషుడు ఇద్దరు కుమారులు. పుణ్యాత్ముడైన ముచుకుందుడు కూడా మాంధాత కుమారుడే. వారందరూ 
యుద్దరంగమందు ఇంద్రసమానులే. అంబరీషునికి యువనాశ్వుడనే మరో దాయాది ఉన్నాడు. 


హరితో యువనాశ్వస్య హారీతస్తత్సుతో9_ భవత్‌ | 

పురుకుత్సస్య దాయాదస్త్రసదస్యుర్మహాయశాః 1 27 ॥। 

ఆ యువనాశ్వునికి హరితుడు, అతనికి హారీతుడనువాడు జన్మించెను. పురుకుత్సుని దాయాది త్రసదస్యుడు 
గొప్ప కీర్తి కలవాడు. 

నర్మదాయాం సముత్పన్నః సమ్భూతిస్తత్సుతః స్మృతః I 

విష్ణువృద్ధః సుతస్తస్య త్వనరణ్యో9_భవత్తతః 1 28 ॥। 

నర్మద అను ప్రేయందు జన్మించాడు. అతని కుమారుడు సంభూతి, అతనికి విష్ణువృద్దుడు పుత్రుడు. 

అతని కుమారుడు అనరణ్యుడు. 


బృహదశ్వో ౨_నరణ్యస్య హర్యశ్వస్తత్సుతో9_ భవత్‌ I 
సో౭_తీవధార్శికో రాజా కర్ణమస్య ప్రజాపతేః ॥ 29 ॥ 


ఇరవైయవ అధ్యాయం 221 
అనరణ్యునికి బృహదశ్వుడు అతనికి హర్యశ్వుడు అను కుమారుడు. ధర్మాత్ముడైన హర్యశ్వుడు కర్ణమప్రజాపతి 
అనుగ్రహంవలన సూర్యునియందు భక్తిగల ధార్మికుడైన కుమారుని పొందినాడు. 


ప్రసాదాద్దార్మికం పుత్రం లేభే సూర్యపరాయణమ్‌ । 
సతు సూర్యం సమభ్యర్చ్య రాజా వసుమనాః శుభమ్‌ ॥ 30 ॥ 


లేభే త్వప్రతిమం పుత్రం (త్రధన్వానమరిననమ్‌ I 

అయజచ్చాశ్వమేధేన శత్రూజ్ఞిత్వా ద్విజోత్తమాః ॥ 31॥ 

వసుమనసుడు అనబడే ఆ రాజు శుభాన్ని కలిగించే సూర్యుని ఆరాధించి సాటిలేని శత్రుంజయుడైన 
త్రిధన్వుడనే కుమారుని పొందినాడు. ఓ బ్రాహ్మణులారా! అతడు శత్రువులను గెలిచి అశ్వమేధయాగాన్ని నిర్వహించాడు. 

స్వాధ్యాయవాన్గానశీలస్తితీర్చ్పుర్ధర్మతత్సరః I 

బుషయస్తు సమాజగ్యుర్యజ్ఞవాటం మహాత్మనః 1 832॥n 

వేదాధ్యయనం చేసినవాడు, దానస్వభావంకలవాడు, సంసారసముద్రాన్ని దాట గోరినవాడు, ధర్మమందాసక్తి 
కలవా డా రాజు. అతని యజ్ఞమంటపానికి బుషులు వచ్చినారు. 

వశిష్టకశ్యపముఖా దేవాశ్చేన్దపురోగమాః I 

తాన్పణమ్య మహారాజః పప్రచ్చ వినయాన్వితః ॥ 38 ॥ 

వశిష్టుడు, కశ్యపుడు మొదలైన బుషులు, ఇంద్రాది దేవతలు తన యజ్ఞశాలకు రాగా ఆ రాజు వారికి 
నమస్కరించి వినయంతో కుశల ప్రశ్నలు వేసినాడు 

సమాప్య విధివద్యజ్ఞం వసిష్టాదీన్‌ ద్విజోత్తమాన్‌ I 

విధిప్రకారం యజ్ఞాన్ని ముగించి వసిష్టాది బుషులను గురించి ఇలా అడిగాడు. 
వసుమనా ఉవాచ :- వసుమనసుడు పలికాడు. 

కిం హి శ్రేయస్మరం బూత లోకే౭_స్మిన్‌ బ్రాహ్మణర్షభాః! ॥ 34 ॥ 

యజ్ఞస్తపో వా సంన్వ్యాసో బ్రూత మే సర్వవేదినః ॥ 35 ॥ 

ఓ బ్రాహ్మణ శ్రేష్టులారా! ఈ లోకంలో ఏది ఎక్కువ శ్రేయస్సును చేకూర్చేది? యజ్ఞము, తపస్సు, సంన్వాసము, 
వీనిలో ఏది (్రేష్టమో అన్నీ తెలిసిన మీరు చెప్పండి. 
వసిష్ట ఉవాచ వసిష్టుడు పలికాడు 

అధీత్య వేదాన్విధివత్సుతాంశ్చోత్సాద్య యత్నతః । 

ఇష్టా యజ్ఞేశ్వరం యజ్జైర్లచ్చేద్వనమథాత్మవాన్‌ ॥ 36॥ 

వేదాలను నియమపూర్వకంగా అధ్యయనం చేసి, తర్వాత గృహస్ప్టుడై పుత్రులను కని, యజ్ఞాలలో యజ్ఞేశ్వరుని 
ఆరాధించి, ఆత్మబలం కలిగి వనానికి వెళ్ళాలి. 


అలలై కూర్మమహాపురాణం - పూర్వార్థం 


పులస్త్య ఉవాచ :- పులస్త్యుడు పలికాడు 

ఆరాధ్య తపసా దేవం యోగినం పరమేశ్వరమ్‌ । 

ప్రవ్రజేద్విధి వద్యజ్జైరి ష్ట్వా పూర్వం సురోత్తమాన్‌ ॥ 371 

తపస్సుతో యోగీశ్వరుడైన పరమేశ్వరుని పూజించి శాస్తప్రకారం యజ్ఞాలుచేసి ముందుగా దేవతలను 
పూజించి సంన్యసించాలి. 
పులహ ఉవాచ :- పులహుడు పలికాడు 


యమాహురేకం పురుషం పురాణం పరమేశ్వరమ్‌ | 

తమారాధ్య సహస్రాంశుం తపసా మోక్షమాప్నుయాత్‌ 1 38 ॥ 

అద్వితీయుడు, పురాణపురుషుడు, పరమేశ్వరుడు అని చెప్పనైన సహస్రకిరణుడైన భగవంతుని తపస్సుద్వారా 
పూజించి మోక్షాన్ని పొందాలి. 
జమదగ్నిరువాచ :-జమదగ్ని పలికాడు 

అజో విశ్వస్య కర్తాయో జగద్బీజం సనాతనః । 

అన్తర్యామీ చ భూతానాం స దేవస్తపసేజ్యతే 1839n 


పుట్టుకలేనివాడు, ప్రపంచాన్ని సృష్టించేవాడు, జగత్తుకు భీజం, సనాతనుడు, సర్వప్రాణుల్లో వ్యాపించి 
ఉన్న ఆ దేవుడు తపస్సుచేత హపూజింపదగినవాడు. 
విశ్వామిత్ర ఉవాచ :-విశ్వామి(త్రుడు పలికాడు. 

యో౭_గ్నిః సర్వాత్మకోల_నన్తః స్వయమ్ఫూర్విశ్వతో ముఖః 

స రుద్రస్తపసోగ్రేణ పూజ్యతే నేతరైర్మఖైః ॥ 40 ॥ 


రుద్రుడు అగ్ని. సర్వం తన రూపంగా కలవాడు, అంతం లేనివాడు, తానై ఆవిర్భవించినవాడు, 
(ప్రపంచమంతా నిండియున్నవాడు, అతణ్ణి తీవ్రతపస్సుతో పూజించాలి. ఇతర యజ్ఞాలతో పూజలందడు. 


భరద్వాజ ఉవాచ :- భరద్వాజుదన్నాడు 


యో యజ్జైరిజ్యతే దేవో వాసుదేవః సనాతనః । 
స సర్వదైవతతనుః పూజ్యతే పరమేశ్వరః ॥ 41॥ 


సనాతనుడై యజ్ఞాలలో పూజలందుకొనే భగవంతుడు వాసుదేవుడు. సర్వదేవతలు శరీరంగా కలవాడు. 
అతడే పరమేశ్వరుడు, పూజ్యుడు. 


అ(త్రిః రువాచ :- అత్రి పలికాడు. 


యతస్సర్వమిదం జాతం యస్యాపత్యం ప్రజాపతిః । 
తపః సుమహదాస్థాయ పూజ్యతే స మహేశ్వరః 1 42 | 


ఇరవైయవ అధ్యాయం 223 
ఈ సమస్తానికి, బ్రహ్మదేవునికి జనకుడు ఆ మహేశ్వరుడు. అతడు గొప్ప తపస్సును అవలంబించి 
పూజింపతగినవాడు. 
గౌతమ ఉవాచ :- గౌతముడు పలికాడు 


యతః ప్రధానపురుషా యస్య శక్తిరిదం జగత్‌ । 

స దేవదేవ స్తపసా పూజనీయః సనాతనః ॥ 48 ॥ 

దేవదేవునివల్లనే ప్రధానతత్త్వము, పురుషుడు కలిగారు. ఈ విశ్వమంతా అతని శక్తిరూపం. ఆ సనాతనుడే 
తపస్సుతో పూజనీయుడు. 
కశ్యప ఉవాచ :- కశ్యపుడు పలికాడు 

సహస్రనయనో దేవః సాక్షీ శంభుః ప్రజాపతిః | 

ప్రసీదతి మహాయోగీ పూజితస్తపసా పరః ॥ 44 ॥ 

వేయి నేత్రాలు కలవాడు, సమస్తానికి సాక్షిభూతుడు, ప్రజాపతి, శంభుడు గొప్పయోగీశ్వరుడు ఆ దేవుడు. 
అతడు తపస్సుతో ప్రసన్నుడవుతాడు. 
క్రతురువాచ :-క్రతువు పలికాడు 

ప్రాప్తాధ్యయనయజ్ఞస్య లబ్ధపుత్రస్య చైవ హి । 

నాన్తరేణ తపః కశ్చిద్ధర్మశా స్రేషు దృశ్యతే 1 45 ॥ 

వేదాధ్యయనం చేసినవానికి, యజ్ఞం నిర్వహించినవానికి, పుత్రసంతతి గలవానికి కూడ తపము 
నాచరించటంకంటె మరో విధి ధర్మశాస్తాల్లో కన్పించదు. 

ఇత్యాకర్ణ స రాజర్షిస్తాన్‌ ప్రణమ్యాతిహృష్టధీః 1 

విసర్ణయిత్వా సంపూజ్య త్రిధన్వానమథాటబ్రవీత్‌ 1 46 ॥ 


ఈవిధంగా ఆ మునుల మాటలు విని రాజర్షి వారికి నమస్కరించి సంతోషంతో వారిని పూజించి 
వీడ్కొన్నాడు. తర్వాత త్రిధన్వునితో ఇట్లా పలికినాడు. 


ఆరాధయిప్యే తపసా దేవమేకాక్షరాహ్వయమ్‌ । 

(ప్రాణం బృహన్తం పురుషమాదిత్యాన్తరసంస్థితమ్‌ I 

త్వన్తు ధర్మరతో నిత్యం పాలయితదతగ్థితః 1 47॥ 
చాతుర్వర్థ్యసమాయుక్తమశేషం క్షితిమణ్జ్దలమ్‌ । 

ఏవముక్తా స తద్రాజ్యం నిధాయా౭_9_త్మభవే నృపః ॥ 48 ॥ 
జగామారణ్యమనఘస్తపస్తప్తమనుత్తమమ్‌ । 

హిమవచ్చిఖరే రమ్యే దేవదారువనాశయే ॥ 49 ॥ 


అల కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఏకాక్షర ప్రణవస్వరూపుడైన భగవుంతుని నేను తపస్సుతో ఆరాధిస్తాను. సూర్యమండలాంతర్వర్తి బృహత్రాణ 
స్వరూపుడు అయిన ఆ పరమపురుషు నారాధిస్తాను. నీవు ధర్మాసక్తుడవై, సావధానుడవై ఈరాజ్యాన్ని 
పాలించుచుండుము. చాతుర్వర్థ్యం కల ఈ సకల భూమండలాన్ని పాలింపుమని చెప్పి ఆ రాజు తనరాజ్యాన్ని 
కుమారునకు అప్పగించినాడు. పుణ్యాత్ముడైన ఆ రాజు శ్రేష్టమైన తపమాచరించడానికి దేవదారువృక్షాలతో 
మనోహరమైన హిమాలయశిఖర ప్రదేశంలోని అరణ్యానికి వెళ్ళినాడు. 

కనమూలఫలాహారైరుత్సన్నైరయజత్సురాన్‌ । 

సంవత్సరశతం సాగ్రం తపోనిర్దూతకిల్బిషః 1 50॥n 


కందమూలఫలాల ఆహారాలతో దేవతలను నూరు సంవత్సరాలకాలం సేవిస్తూ తపమాచరించి తన 
పాపాలను తొలగించుకున్నాడు. 


జజాప మనసా దేవీం సావిత్రీం వేదమాతరమ్‌ । 
తస్యైవం తపతో దేవః స్వయమ్మూః పరమేశ్వరః 1 51 1 


హిరణ్యగర్భో విశ్వాత్మా తం దేశమగమత్స్వయమ్‌ I 


వేదాలకు మాత ఐన సావిత్రిని మనసుతో జపించాడు. ఇలా అతడు తపస్సు చేస్తూండగా స్వయంభువు, 
పరమేశ్వరుడు, హిరణ్యగర్భుడు, విశ్వరూపుడైన భగవంతుడు ఆ (ప్రదేశానికి వచ్చినాడు. 


దృష్ట్వా దేవం సమాయాన్తం బ్రహ్మాణం విశ్వతో ముఖమ్‌ 1152 ॥ 
ననామ శిరసా తస్య పాదయోర్నామ కీర్తయన్‌ । 


అన్నివైపుల ప్రసరిస్తున్న ముఖాలు గల (బ్రహ్మదేవుడు స్వయంగా తన వద్దకు రావటాన్ని చూచి తన 
పేరును ఉచ్చరిస్తూ శిరసు వంచి పాదాభివందనం చేసినాడు. 

నమో దేవాధిదేవాయ బ్రహ్మణే పరమాత్మనే 1 53 1 

హిరణ్యమూర్తయే తుభ్యం సహస్రాక్షాయ వేధసే । 

నమో ధాత్రే విధాత్రే చ నమో దేవాత్మమూర్తయే ॥ 54 ॥ 


దేవతలకు అధిపతి పరమాత్మ స్వరూపుడగు భగవంతుడవైన నీకు నమస్మారం. హిరణ్యమూర్తివి అనంతమైన 
నేత్రాలు గల బ్రహ్మవైన నీకు నమస్మారం. సృష్టించువాడవు, పోషించువాడవు, దేవతలకాత్మరూపుడవైన నీకు 
నమస్మారం. 


సాంఖ్యయోగాధిగమ్యాయ నమస్తే జ్ఞానమూర్తయే I 

నమస్రిమూర్తయే తుభ్యం ప్రష్టే సర్వార్థవేదినే 1॥ 5ర్‌॥ 

సాంఖ్యతత్వ్వజ్ఞానంతో తెలియదగినవాడవు, జ్ఞానాకారుడవు, ముమ్మూర్తుల (ప్రకాశించేవాడవు, సృష్టించే 
వాడవు, సర్వవిషయములనెరిగిన నీకు నమస్మారం. 


ఇరవైయవ అధ్యాయం 225 
పురుషాయ పురాణాయ యోగినాం గురవే నమః | 
తతః ప్రసన్నో భగవాన్‌ విరిజ్బిర్విశ్వభావనః ॥ 56 ॥ 
వరం వరయ భద్రం తే వరదో౭_స్మీత్యభాషత । 


పురాణపురుషుడవు. యోగీశ్వరులకు గురువైన నీకు నమస్మారం. అని స్తుతించగా విశ్వభావనుడు 
భగవంతుడైన బ్రహ్మ అతనికి ప్రసన్నుడై నీకు శుభమగుగాక, వరం కోరుకొనుము. నీకు వరమిచ్చెదను అని 
అన్నాడు. 


రాజోఉవాచ :- రాజు పలికాడు. 
జపేయం దేవదేవేశ గాయత్రీం వేదమాతరమ్‌ ॥ 57 ॥ 
దేవదేవుడైన ఓ ప్రభూ! వేదమాత గాయత్రిని జపిస్తాను. 


భూయో వర్షశతం సాగ్రం తావదాయుర్భవేన్మమ I 
బాఢమిత్యాహ విశ్వాత్మా సమాలోక్య నరాధిపమ్‌ ॥ 58 ॥ 


మరో వంద సంవత్సరాలు జపించటానికి నాకు ఆయువును ప్రసాదించు అని పలుకగా విశ్వాత్ముడైన 
(బ్రహ్మ రాజును చూచి అట్లే అగుననెను. 


స్పృష్ట్వా కరాభ్యాం సుప్రీతస్తతైవాన్తరధీయత । 
సో౭_పి లబ్ధివరః శ్రీమాన్‌ జజాపాతిప్రసన్నధీః ॥ 59 ॥ 


ప్రీతుడైన బ్రహ్మ ఆ రాజును చేతులతో తాకి ఆశీర్వదించి అక్కడనే అంతర్జితుడైనాడు. రాజుకూడా 
వరాన్ని పొంది నిర్మలమైన బుద్దిగలవాడై గాయత్రీమంత్రాన్ని జపించాడు. 


శాన్తః త్రిషవణస్నాయీ కన్గమూలఫలాశనః । 

తస్య పూర్ణే వర్షశతే భగవాను[గదీధితిః 1 60 ॥ 

ప్రాదురాసీన్మహాయోగీ భానోర్మణ్ణలమధ్యతః । 

అపుడాతడు శాంతచిత్తుడై మూడుకాలాల్లో స్నానంచేస్తూ కందమూలఫలాలనే భుజిస్తూ జపం చేస్తూ 
వందేండ్లు పూర్తి చేసినాడు. అపుడు భగవంతుడు తీక్ట ప్రకాశంకలిగి మహాయోగి సూర్యమండల మధ్యనుండి 
సాక్షాత్మరించినాడు. 


తం దృష్ట్వా వేదవపుషం మణ్బ్జలస్థం సనాతనమ్‌ ॥ 61॥ 

స్వయమ్భువమనాద్యన్తం బ్రహ్మాణం విస్మయం గతః । 

తుష్టావ వైదికైర్మనైః సావిత్రా చ విశేషతః 1 62 ॥ 

వేదశరీరుడు, మందలమధ్యగుడు, సనాతనుదైన ఆ దేవుని స్వయంభువు, ఆద్యంతాలు లేనివాడు ఐన 
బ్రహ్మను చూచి అతడాశ్చర్యమొంది విశేషంగా వైదికమంత్రములతో సావిత్రితో స్తుతించాడు. 


220 కూర్మమహాపురాణం - పూర్వార్థం 

క్షణాదపశ్యత్‌ పురుషం తమేవ పరమేశ్వరమ్‌ | 

చతుర్ముఖం జటామౌళిమష్టహస్తం త్రిలోచనమ్‌ ॥ 638 ॥ 

క్షణంలో ఆ రాజు పరమేశ్వరరూపాన్ని నాలుగు ముఖాలున్న పురుషునిగా, జడలు ధరించినవానిగా, 
ఎనిమిది చేతులు మూడు కన్నులున్నవానిగా దర్శించినాడు. 


చన్దావయవలక్ష్మాణం నరనారీతనుం హరమ్‌ । 
భాసయన్తం జగతృత్నం నీలకంఠం స్వరళ్ళ్శిభిః 1 6411 


చంద్రకళ గుర్తుగా గలవాడు. స్త్రీ, పురుషులరూపాలు గల శరీరము కలవాడు. తన కాంతులతో 
సమస్తలోకాలను ప్రకాశింపజేస్తున్నవాడు. నీలకంఠుడైన దేవుని చూచినాడు. 


రక్తామ్బరధరం రక్తం రక్తమాల్యానులేపనమ్‌ | 

తద్భావభావితో దృష్ట్వా సద్భావేన పరేణ హి ॥ 65 ॥ 

ననామ శిరసా రుద్రం సావిత్రా తేన చైవ హి । 

నమస్తే నీలకంఠాయ భాస్వతే పరమేష్టినే 1 66 ॥ 

ఎరుపు వస్త్రాన్ని హారాన్ని ధరించిన రక్తవర్గ్ణుడైన భగవంతుని చూచి అతనియందే శ్రద్దకలవాడై సహృదయంతో 
నమస్మరించాడు. ఆ రుద్రునికి నమస్మరించినాడు. గాయత్రీమంత్రంతో స్తుతించినాడు. నీలకంఠుడగు పరమేష్టివి 
ఐన నీకు నమస్మారం. 


తయీమయాయ రుద్రాయ కాలరూపాయ హేతవే । 
తదా ప్రాహ మహాదేవో రాజానం ప్రీతమానసః ॥ 67 ॥ 


వేదత్రయరూపుడవు, కాలానివి, కారణభూతుడవు, రుద్రుడవైన నీకు నమస్కారం. అపుడా స్తుతికి 
సంతోషచిత్తుడైన శివుడు రాజును గూర్చి ఇట్లన్నాడు. 

ఇమాని మే రహస్యాని నామాని శృణు చానఘ । 

సర్వవేదేషు గీతాని సంసారశమనాని తు ॥ 68 ॥ 


పుణ్యాత్ముడా! ఇవి నా నామాలు రహస్యమైనవి, వేదాలన్నింటిలో కీర్తితాలు, సంసారబంధాన్ని తొలగించేవి. 
వీనిని విను. 

నమస్మురుష్వ నృపతే ఏభిర్మాం సతతం శుచిః । 

అధీష్వ శతరుద్రీయం యజుషాం సారముద్ధృతమ్‌ 1 69 1 


ఓ రాజా! ఈ నామాలతో శుచివై ఎల్లవేళలా నాకు నమస్మరించు. యజుర్వేద మంత్రాలనుండి ఉద్భవించి 
సారభూతమైన శతరుద్రీయాన్ని అధ్యయనం చేయి. 


ఇరవైయవ అధ్యాయం 227 

జపస్వానన్యచేతస్కో మయ్యాసక్తమనా నృప । 

బ్రహ్మచారీ నిరాహారో భస్మనిష్టః సమాహితః ॥ 70 ॥ 

రాజా నాయందు ఆసక్తమైన మనసుతో ఏకాగ్రత కల్లి బ్రహ్మచర్యాన్నవలంబించి నిరాహారుడవై భస్మాన్ని 
ధరించి సావధానంగా జపించు. 

జపేదామరణాద్రుద్రం స యాతి పరమం పదమ్‌ । 

ఇత్యుక్త్వా భగవానుద్రో భక్తానుగ్రహకామ్యయా ॥ 71॥ 

మరణపర్యంతం జపించినవారు పరమపదాన్ని పొందుతారని చెప్పి భక్తుననుగ్రహించే కోరికతో భగవాన్‌ 
రుద్రుడు 

పునః సంవత్సరశతం రాజ్ఞే హ్యాయురకల్పయత్‌ । 

దత్వా౭_ స్కై తత్పరం జ్ఞానం వైరాగ్యం పరమేశ్వరః 1 72 ॥ 

క్షణాదన్తర్దధే రుద్రస్తదద్భుతమివాభవత్‌ । 

రాజా పి తపసా రుద్రం జజాపానన్యమానసః ॥ 783 ॥ 

మరల నూరుసంవత్సరాలను రాజు ఆయుష్యాన్ని కల్పించాడు. పరమేశ్వరుడాతనికి ఉత్తమజ్ఞానాన్నిచ్చి 
వైరాగ్యాన్ని కల్గించి క్షణంలో అంతర్జానమైనాడు. అది అద్భుతంగా జరిగినది. రాజుకూడ అనన్యమానసుడై 
రుద్రుని గూర్చి జపించినాడు. 

భస్మచ్చన్నస్తిషవణం స్నాత్వా శాన్తస్సమాహితః । 

జపతస్తస్య నృపతేః పూర్ణే వర్షశతే పునః ॥ ₹4 ॥ 

ఆ రాజు భస్మలేపనం కావించుకొని మూడుకాలాల్లో స్నానంచేస్తూ శాంతుడై అవధానంతో జపం చేస్తుండగా 
నూరుసంవత్సరాలు గడచినవి. 

యోగ ప్రవృత్తిరభవత్మాలాత్మాలపరం పదమ్‌ । 

వివేశైతద్వేదసారం స్థానం వై పరమేష్టినః 1 75 1 

కాలవశంగా యోగప్రవృత్తి కలుగగా కాలమునకంటే అతీతమైన పరమేష్టియొక్క గొప్పస్థానాన్ని పొందాడు. 

భానోః సుమణ్జలం శుభ్రం తతో యాతో మహేశ్వరమ్‌ | 

యః పఠరేచ్చుణుయాద్వా౭_పి రాజ్ఞశ్చరితముత్తమమ్‌ ॥ 

cs జాని 
సర్వపాపవినిర్ముకో బ్రహ్మలోకే మహీయతే | 76 ॥ 


తర్వాత సూర్యమండలాన్ని పొంది మహేశ్వరుని సాయుజ్యాన్ని పొందినాడు. ఉత్తమమైన ఈరాజు చరిత్రను 
విన్నా చదివినా అన్ని పాపాలు తొలగి బ్రహ్మలోకంలో గౌరవాన్ని పొందుతారు. 


ఇతి శ్రీకూర్మపురాణే రాజవంశకీర్తనే వింశో౭_ధ్యాయః ॥ 20 ॥ 
శ్రీకూర్మపురాణంలో రాజవంశకీర్తనంలో ఇరవైయవ అధ్యాయం ॥ 20 ॥ 


డు ఏకవింశో9_ధ్యాయః - ఇరవై ఒకటవ అధ్యాయం 


ఇక్ష్వాకువంశవర్ణనమ్‌ - ఇక్ష్వాకువంశవర్ణనం 


సూత ఉవాచ :-సూతుడు పలికాడు. 

త్రిధన్వా రాజపుత్రస్తు ధర్మేణాపాలయన్మహీమ్‌ । 

తస్య పుత్రో. భవద్విద్వాంస్రయ్యారుణ ఇతి శ్రుతః ॥ 1॥ 

రాజపుత్రుడు సుధన్వుడు ధర్మమార్గంలో భూమిని పాలించాడు. అతనికి పండితుడు త్రయ్యారుణుడనే 
ప్రసిద్దుడైన పుత్రుడు కలిగాడు. 

తస్య సత్యవ్రతో నామ కుమారో౭_భూన్మహాబలః | 

భార్యా సత్యధనా నామ హరిశ్చన్దమజీజనత్‌ 12|| 

అతనికి గొప్ప బలవంతుడు సత్యవ్రతుడనే పుత్రుడు, అతని భార్య సత్యధన హరిశ్చంద్రుని పుత్రునిగా 
పొందినది. 

హరిశ్చన్టస్య పుత్రోత భూద్రోహితో నామ వీర్యవాన్‌ । 

రోహితస్య వృకః పుత్రస్తస్మాద్బాహురజాయత ॥ 8 ॥ 


ఆ హరిశ్చంద్రునికి పరాక్రమవంతుడు రోహితుడనే కుమారుడు కలిగాడు. రోహితునికి వృకుడనే పుత్రుడు. 
అతనికి బాహువు అనే కుమారుడు జన్మించాడు. 


హరితో రోహితస్యాథ ధున్ఫస్తస్య సుతో9_భవత్‌ । 
విజయశ్చ సుదేవశ్చ ధున్గుపుత్రౌ బభూవతుః ॥ 4 ॥ 


రోహితునికి మరొక పుత్రుడు హరితుడు. అతనికి ధుంధువు కుమారుడు. ధుంధువునకు సుదేవుడు, 
విజయుడు అనే వారు పుత్రులు. 


విజయస్యాభవత్సుత్రః కారుకో నామ వీర్యవాన్‌ | 

సగరస్తస్య పుత్రో భూద్రాజా పరమధార్శికః 1 51 

విజయునకు కారుకుడనే వీర్యవంతుడు కుమారుడు. అతనికి ధర్మస్వభావంగల సగరుడనే రాజు 
కుమారుడుగా జన్మించాడు. 

ద్వే భార్యే సగరస్యాపి ప్రభా భానుమతీ తథా । 

తాభ్యామారాధితో వహ్నిః ప్రదదౌ వరముత్తమమ్‌ ॥ 6 ॥ 

సగరునికి ప్రభ, భానుమతి అను ఇరువురు భార్యలు. వారు అగ్నిని పూజించి మంచివరాన్ని పొందినారు. 

ఏకం భానుమతీ పుత్రమగృహ్లాదసమజ్ఞుసమ్‌ I 

ప్రభా షష్టిసహగస్తన్లు పుత్రాణాం జగ్భహే శుభా॥ 7॥ 


ఇరవై ఒకటవ అధ్యాయం 229 

ఆ వరం ద్వారా భానుమతి అసమంజసుడనే పుత్రుని పొందినది. మంగళరూప అయిన ప్రభ అనే 
సగరుని రెండవభార్య అరువదివేలమంది కుమారులను (గహించినది. 

అసమజ్ఞ్యసపుత్రోల_ భూదంశుమాన్నామ పార్థివః I 

తస్య పుత్రో దిలీపస్తు దిలీపాత్తు భగీరథః ॥ 8 ॥ 

అసమంజునికి అంశుమంతుడనే కుమారుడు, అతని కుమారుడు దిలీపుడు, అతనికి భగీరథుడనే సుతుడు 
జన్మించాడు. 

యేన భాగీరథీ గజ్లా తపః కృత్వా౭_వతారితా | 

ప్రసాదాద్దేవదేవస్య మహాదేవస్య ధీమతః ॥ 9 ॥ 

ఈ భగీరథుడు తపస్సుతో దేవదేవుడగు శివుని అనుగ్రహంతో గంగానదిని భూమికి తెచ్చినాడు. 

భగీరథస్య తపసా దేవః ప్రీతమనా హరః । 

బభార శిరసా గజ్లాం సోమాన్తే సోమభూషణః ॥ 10 ॥ 

భగీరథుని తపస్సుకు సంతోషించిన శశిభూషణుడైన శివుడు గంగను శిరస్సుపై చంద్రుని ప్రక్కగా 
ధరించినాడు. 

భగీరథసుతశ్చాపి (శుతో నామ బభూవ హ। 

నాభాగస్తస్య దాయాదః సిన్గుద్వీపస్తతోల_ భవత్‌ ॥ 11॥ 

ఆ భగీరథుని పుత్రుడు (శుతుడు, అతనికి నాభాగుడు, నాభాగునికి సింధుద్వీపుడనే వాడు జన్మించాడు. 

అయుతాయుః స్తుతస్తస్య బుతుపర్లో మహాబలః । 

బుతుపర్ణస్య పుత్రోత_ భూత్సుదాసో నామ ధార్మికః ॥ 12 ॥ 

సింధుద్వీపునికి గొప్ప బలవంతుడు అయిన అయుతాయువు అనుపుత్రుడు కలిగాడు. అతని పుత్రుడు 
బుతుపర్గుడనే కుమారుడు, ఇతనికి ధర్మశీలి సుదాసుడు పుత్రుడు. 

సౌదాసస్తస్య తనయః ఖ్యాతః కల్మాషపాదకః I 

వసిష్టస్తు మహాతేజాః క్షేత్రే కాల్మాషపాదకే 1 181 

అశ్మ్శ్మకం జనయామాస తమిక్ష్వాకుకులధ్వజమ్‌ । 

అశ్మ్శకస్యోత్మలాయాన్తు నకులో నామ పార్థివః un 14n 


సుదాసుని పుత్రుడు కల్మాషపాదకుడు. గొప్ప తేజస్వంతుడైన వశిష్టుడు కల్మాషపాదుని క్షేత్రమందు ఇక్ష్వాకు 
వంశానికి పతాకప్రాయుడు అశ్శకుడనే కుమారునికి జన్మనిచ్చాడు. అశ్శకునికి ఉత్కలయందు నకులుడనే రాజు 
జన్మించాడు. 


£90 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


స హి రామభయాద్రాజా వనం ప్రాప సుదుఃఖితః । 
దధత్స నారీకవచం తస్మాచ్చతరథో9_ భవత్‌ 1 15॥ 


ఆ నకులుడు పరశురాముని భయంవలన అడవికేగి స్రీకవచం ధరించి తప్పించుకున్నాడు. అతనికి 
శతరథుడు పుట్టాడు. 

తస్మాద్చిలబిలః శ్రీమాన్‌ వృద్ధశర్మా చ తత్సుతః । 

తన్మాద్విశ్వసహిస్త స్మాత్ధట్వాబ్ల ఇతి విశ్రుతః ॥ 16 ॥ 

శతరథునికి శ్రీమంతుడగు బిలబిలుడు కుమారుడు, అతని పుత్రుడు వృద్దశర్మ. అతనికి విశ్వసహుడు, 
విశ్వసహునికి ఖట్వాంగుడనే తనయుడు జన్మించినాడు. 

దీర్ణబాహుః సుతస్తస్మాద్రఘుస్తస్మాదజాయత I 

రఘోరజః సముత్పన్నో రాజా దశరథస్తతః ॥ 17 ॥ 

ఖట్వాంగునికి దీర్ణబాహువు, అతని వల్ల రఘువు కలిగినాడు. రఘువునకు అజుడు, అజునకు దశరథుడు 
పుత్రుడు. 

రామో దాశరథిశ్ళూరో ధర్మజ్ఞో లోకవి(శ్రుతః । 

భరతో లక్ష్మణశ్రైవ శత్రుఘ్నశ్చ మహాబలః ॥ 18 ॥ 

ఆ దశరథునికి వీరుడు, ధర్మజ్ఞుడు, లోకవిఖ్యాతుడైన శ్రీరాముడు, అట్లే భరతుడు, లక్ష్మణ,శత్రుఘ్నులు 
అనే బలవంతులైన కుమారులు కలిగినారు. 

సర్వే శక్రసమా యుద్ధే విష్ణుశక్తిసమన్వితాః I 

జజ్జే రావణనాశార్థం విష్ణురంశేన విశ్వభుక్‌ ॥ 19 ॥ 

వారందరు యుద్ధంచేయడంలో ఇంద్రసమానులు. విష్ణుఅంశ ధరించినవారు. రావణుని సంహారం కొరకు 
నారాయణుడు అంశరూపంలో అవతరించినాడు. 

రామస్య భార్యా సుభగా జనకస్యాత్మజా శుభా | 

సీతా త్రిలోకవిఖ్యాతా శీలౌదార్యగుణాన్వితా 1 20 ॥ 


జనకుని కూతురు సీత. మంగళమూర్తి, ఉత్తమురాలు, ముల్లోకాల్లో ప్రసిద్ది పొందినది. శీలౌదార్యగుణరాళి 
రాముని భార్య అయినది. 


తపసా తోషితా దేవీ జనకేన గిరీన్టజా । 
ప్రాయచ్చజ్ఞానకీం సీతాం రామమేవాణథ్రితాం పతిమ్‌ 1 21 ॥ 


పర్వతరాజపుత్రిక పార్వతి జనకుని తపస్సుకు మెచ్చి రాముని భర్తగా ఆ(శ్రయించే సీతను జనకుని 
కూతురగునట్లనుగ్రహించినది. 


ఇరవై ఒకటవ అధ్యాయం 231 

ప్రీతశ్చ భగవానీశస్రిశూలీ నీలలోహితః | 

(ప్రదదౌ శత్రునాశార్థం జనకాయాద్భుతం ధనుః ॥ 22 ॥ 

భగవంతుడు, నీలలోహితుడు, త్రిశూలధారి, శంకరుడు కూడ సంతోషించి శత్రుసంహారం కోసం జనకునికి 
ఆశ్చర్యకరమైన ధనస్సునిచ్చినాడు. 

స రాజా జనకో ధీమాన్‌ దాతుకామః సుతామిమామ్‌ । 

అఘోషయదమిత్రఘ్నో లోకే౭_స్మినిజపుజ్గవాః 1 28॥ 

బుద్ధిశాలి ఐన జనకుడు తన పుత్రిక సీతను యోగ్యుడైన వరునకివ్వదలచి ఓ విప్రశ్రేష్ణులారా! ఈవిధంగా 
(ప్రకటించినాడు. 


ఇదం ధనుః సమాదాతుం యః శక్నోతి జగత్రయే I 
దేవో వా దానవో వాం పి స సీతాం లబ్బుమర్హతి 11 24 11 


ఈ ముల్లోకాల్లో దేవజాతివాడు కానీ దానవుడు కానీ ఎవడైనా శివధనువును ఎక్కుపెట్ట సమర్భుదైనవాడు 
నా కూతురు సీతను పొందనర్హుడు. 

విజ్ఞాయ రామో బలవాన్‌ జనకస్య గృహం ప్రభుః । 

భజ్ఞాయామాస చాదాయ గత్వాం సౌ లీలయైెవ హి॥ 25 ॥ 


ఆ విషయం తెలుసుకొని బలవంతుడైన రాముడు జనకుని గృహానికి వెళ్ళి శివధనువును గైకొని అవలీలగా 
దానిని విరిచాడు. 


ఉద్వవాహాథ తాం కన్యాం పార్వతీమివ శంకరః | 

రామః పరమధర్మాత్మా సేనామివ చ షణ్ముఖః 1 26 ॥ 

తర్వాత ధర్మాత్ముడైన రాముడు శంకరుడు పార్వతిని గ్రహించినట్లు, కుమారస్వామి దేవసేనాభారాన్ని 
వహించినట్లు సీతను వివాహమాడి భార్యగా స్వీకరించాడు. 

తతో బహుతిధే కాలే రాజా దశరథః స్వయమ్‌ । 

రామం జ్యేష్టసుతం వీరం రాజానం కర్తుమారభత్‌ ॥ 27 ॥ 

తర్వాత చాలాకాలానికి దశరథుడు తన జ్యేష్టపుత్రుడు వీరుడైన రాముని రాజుగా చేయ స్వయంగా 
పూనుకున్నాడు. 

తన్యాథ పత్నీ సుభగా కైకేయీ చారుహాసినీ । 

నివారయామాస పతిం ప్రాహ సంభ్రాన్తమానసా ॥ 28 ॥ 

అప్పుడు దశరథుని భార్య అందగత్తె, అందమైన నవ్వుగల కైకేయి అతనిని నివారించినది. సంభ్రాంతచిత్తయై 
భర్తతో ఇట్లన్నది. 


£32 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


మత్సుతం భరతం వీరం రాజానం కర్తుమర్హసి I 
పూర్వమేవ వరౌ యస్మాద్దత్తౌ మే భవతా యతః ॥ 29 ॥ 


స తస్యా వచనం శ్రుత్వా రాజా దుఃఖితమానసః । 
బాఢమిత్య(బ్రవీద్వాక్యం తథా రామో9 పి ధర్మవిత్‌ 1 80 ॥ 


నా కుమారుడు వీరుడు భరతుని రాజుగా చేయవలసినది. నీవు నాకు పూర్వకాలంలో రెందు 
వరములిచ్చినావు. ఆ దశరథుడు కైకేయిమాట విని మనస్సులో మిక్కిలి దుఃఖించి అట్లే అని అంగీకరించెను. 
ధర్మమెరిగిన రాముడు కూడా అట్లే సమ్మతించినాడు. 


ప్రణమ్యాథ పితుః పాదౌ లక్ష్మణేన సహాచ్యుతః । 
యయౌ వనం సపత్నీకః కృత్వా సమయమాత్మవాన్‌ ॥ 31 ॥ 


తర్వాత ఆ రాముడు తండ్రిపాదాలకు నమస్కరించి తమ్ముడు లక్ష్మణునితో భార్య సీతతోకూడి 
నియమప్రతిజ్ఞను చేసి అడవికి వెళ్ళినాడు. 


సంవత్సరాణాం చత్వారి దశ చైవ మహాబలః । 
ఉవాస తత్ర భగవాన్‌ లక్ష్మణేన సహ (ప్రభుః ॥ 82 ॥ 


గొప్ప బలవంతుడైన రాముడు పదునాలుగేండ్లు లక్ష్మణునితోగూడ అరణ్యములో నివసించినాడు. 


కదాచిద్వసతో9_రణ్యే రావణో నామ రాక్షసః । 
పరివ్రాజకవేషేణ సీతాం హృత్వా యయౌ పురీమ్‌ ॥ 38 ॥ 


ఆ వనవాససమయంలో రావణుడనే రాక్షసరాజు సన్వ్యాసివేషంతో సీతను అపహరించి తన పట్టణానికి 
వెళ్ళినాడు. 


అదృష్ట్వా లక్ష్మణో రామః సీతా మాకులితేగన్టియౌ । 
దుఃఖశోకాభిసన్తప్తా బభూవతురరిన్దమౌ || 34 ॥ 


తర్వాత సీత కనుపించక రామలక్ష్మణులు కలతచెంది దుఃఖంతో శోకంతో బాధపడినారు. 

తతః కదాచితృపినా సుగ్రీవేణ ద్విజోత్తమాః! | 

వానరాణామభూత్సఖ్యం రామస్యాక్షిష్టకర్మణః 1 385 ॥ 

బ్రాహ్మణులారా! తర్వాత ఒకసారి వానరరాజు సుగ్రీవునితో వానరులతో నిర్మలచరిత్రగల రామునికి 
స్నేహమేర్చడినది. 

సుగ్రీవస్యానుగో వీరో హనుమాన్నామ వానరః । 

వాయుపుత్రో మహాతేజా రామస్యాం_9_సీ(త్రియః సదా ॥ 36॥ 


ఇరవై ఒకటవ అధ్యాయం మ 

సుగ్రీవుని అనుచరుడైన వానరుడు వాయుపుత్రుడు గొప్పతేజస్వి హనుమంతుడు రామునకిష్టుడైనాడు. 

స కృత్వా పరమం ధైర్యం రామాయ కృతనిశ్చయః । 

ఆనయిష్యామి తాం సీతామిత్యుక్వా విచచార హ ॥ 837 ॥ 

ఆ హనుమ ధైర్యం చేసి నిశ్చయించుకొని సీతను గొనితెత్తునని పలికి ఆమెను వెదుక ప్రయాణమైనాడు. 

మహీం సాగరపర్యన్లాం సీతాదర్శనతత్సరః । 

జగామ రావణపురీం లంకాం సాగరసంస్థితామ్‌ ॥ 38 ॥ 

సీతజాడ తెలియ ఆసక్తిగల హనుమంతుడు సముద్రపర్యంతం భూమి సంచరించి సముద్రం మధ్యలో 
నున్న రావణుని లంకను చేరుకొనెను. 

తత్రాథ నిర్దనే దేశే వృక్షమూలే శుచిస్మితామ్‌ । 

అపశ్యదమలాం సీతాం రాక్షసీభిః సమావృతామ్‌ ॥ 39 ॥ 

తర్వాత లంకలో నిర్ణన ప్రదేశంలో ఒక చెట్టు మొదట రాక్షసస్త్రీలు చుట్టి ఉన్న స్వచ్చమైన నవ్వుకలిగి 
నిర్మలరూపంలో ఉన్న సీతను చూచినాడు. 

అ[శ్రుపూర్ణేక్షణాం హృద్యాం సంస్మరస్తీమనిస్టితామ్‌ 1 

రామమిన్టీవరశ్యామం లక్ష్మణం చా౭_౭ త్మసంస్టితమ్‌ ॥ 40 ॥ 

ద థ్‌ 

కనులనిండ కన్నీరుకలిగి మనోహరంగా ఉన్నది. ఇందీవరశ్యాముడైన రాముని లక్ష్మణునితోసహా తన 
హృదయంలో ఉంచుకొని స్మరిస్తున్న అనిందిత అయిన ఆ సీతను చూచినాడు. 

నివేదయిత్వా చాత్మానం సీతాయై రహసి ప్రభుః । 

అసంశయాయ ప్రదదావ సై రామాజ్లులీయకమ్‌ n41n॥ 


సమర్గుడైన హనుమ ఏకాంతంలో తనను పరిచయం చేసుకొని ఆమెకనుమానం రాకుండా రాముని 
అంగుళీయకాన్ని సీతకిచ్చాడు. 


దృష్ట్వాం9_ గులీయకం సీతా పత్యుః పరమశోభనమ్‌ । 

మేనే సమాగతం రామం ప్రీతివిస్సురితేక్షణా 11 42 1 

సమాశ్వాస్య తదా సీతాం దృష్ట్వా రామస్య చాన్తికమ్‌ । 

నయిప్వ్యే త్వాం మహాబాహుముక్వా రామం యయౌ పునః ॥ 48 ॥ 

ఆ సీత తనభర్త మంగళకరమైన ఉంగరాన్ని చూచి సంతోషంతో కనులు వికసింప రాముడే తన దగ్గరకు 
వచ్చినట్లు తలచినది. అప్పుడా హనుమంతుడు సీతనోదార్చి దీర్ణబాహువైన రాముని సన్నిధికి తీసుకొని పోయెదనని 
ఆమెతో చెప్పి మళ్ళీ రాముని వద్దకు బయలుదేరినాడు. 


ర్ల కూర్మమహాపురాణం - పూర్వార్థం 


నివేదయిత్వా రామాయ సీతాదర్శనమాత్మవాన్‌ । 
తస్టా రామేణ పురతో లక్ష్మణేన చ పూజితః ॥ 44 ॥1 


రాముని చేరి ఆత్మవిశ్వాసం గల హనుమంతుడు సీతను తాను దర్శించిన విషయం ఆయనకు తెలిపి, 
లక్ష్మణునిచే గౌరవింపబడి రాముని ఎదుట నిల్పొనెను. 


తతః స రామో బలవాన్‌ సార్ధం హనుమతా స్వయమ్‌ । 
లక్ష్మణేన చ హి యుద్ధాయ బుద్ధిం చక్రే హి రక్షసా ॥ 45 ॥ 


తర్వాత బలవంతుడైన రాముడు హనుమంతునితో లక్ష్మణునితో కూడ ఆలోచించి రాక్షసుడైన రావణునితో 
యుద్దానికి స్వయంగా నిశ్చయించినాడు. 


కృత్వా. థ వానరశతైర్తజ్మామార్గం మహోదధేః । 
సేతుం పరమధర్మాత్మా రావణం హతవాన్‌ ప్రభుః ॥ 46 ॥ 


పిమ్మట వందలకొలది వానరులతో సముద్రంపై లంకకు వెళ్ళటానికి వంతెనమార్గం నిర్మించి ధర్మాత్ముడైన 
రాముడు రావణుని సంహరించాడు. 


సపత్నీకం హి ససుతం సటభ్రాతృకమరినమః । 
ఆనయామాస తాం సీతాం వాయుపుత్రసహాయవాన్‌ ॥ 47 ॥ 


భార్యాసహితుడైన రావణుని అతని కుమారుని సోదరునిగూడ హతమార్చి శత్రువిజయి అయిన రాముడు 
హనుమంతుని సహాయంతో తిరిగి సీతను తెచ్చినాడు. 


సేతుమధ్యే మహాదేవమోశానం కృత్తివాససమ్‌ | 

స్థాపయామాస లిజ్గస్థం పూజయామాస రాఘవః ॥ 48 ॥ 

ఆ వారధి మధ్యభాగంలో రాముడు కృత్తివాసుడైన ఈశ్వరుని ప్రతిష్టించాడు. లింగరూపంలో ఉన్న ఈశ్వరుని 
పూజించినాడు. 


తస్య దేవో మహాదేవః పార్వత్యా సహ శంకరః । 
ప్రత్యక్షమేవ భగవాన్షత్తవాన్వరముత్తమమ్‌ 1 49 ॥ 


ఆ రామునికి పార్వతీ సహితుడైన మహాదేవుడు శంకరుడు సాక్షాత్మరించి శ్రేష్టమైన వరమొకటి ఇచ్చినాడు. 


యత్వ్వయా స్థాపితం లిజం ద్రక్ష్యన్తీదం ద్విజాతయః । 
థి గ్‌ 
మహాపాతకసంయుక్తా స్తేషాం పాపం వినంక్ష్యతి 1 50 ॥ 


నీవు ప్రతిష్టించిన ఈ లింగాన్ని ద్విజాతివారు చూచినటైతే మహాపాపులైనా వారిపాపాలు తొలగిపోతాయి. 


ఇరవై ఒకటవ అధ్యాయం ల 


అన్యాని చైవ పాపాని స్నాతస్వాత్ర మహోదధా। 
దర్శనాదేవ లిజ్ఞస్య నాశం యాన్తి న సంశయః ॥ 51॥ 


ఇక్కడి సముద్రంలో స్నానంచేసిన వాని ఇతరపాపాలుకూడా లింగదర్భనంతోనే నశించిపోతాయి. సందేహం 
లేదు. 


యావత్‌ స్థాస్యన్తి గిరయో యావదేషా చ మేదినీ | 

యావత్సేతుశ్చ తావచ్చ న్థాస్యామ్యత్ర తిరోహితః ॥ 52 ॥ 

ఈ పర్వతాలు, భూమి, సేతువు ఎంతవరకుంటాయో అంతవరకు నేనిక్కడ తిరోహితుడనై ఉంటాను. 

స్నానం దానం తపః శ్రాద్ధం సర్వం భవతు చాక్షయమ్‌ । 

స్మరణాదేవ లిజ్బస్య దినపాపం ప్రణశ్యతి ॥ 58 ॥ 

ఈ సేతువు వద్ద స్నానం, దానం, తపస్సు, శ్రాద్ధం చేసినదంతా అక్షయంగా ఉంటుంది. ఇక్కడి లింగాన్ని 
తలచుకొన్నంతలోనే ఏనాటి పాపం ఆనాడే నశించిపోతుంది. 

ఇత్యుక్వా భగవాజ్భమ్ముః పరిష్వజ్య తు రాఘవమ్‌ । 

సనస్టీ సగణో రుద్రస్తతైవాన్తరధీయత 154 

ఇట్లు పలికి భగవంతుడైన శివుడు శ్రీరాముని కౌగిలించుకొని ప్రమథగణములతోకూడ అక్కడనే 
అదృశ్యమైనాడు 

రామో౭_పి పాలయామాస రాజ్యం ధర్మపరాయణః | 

అభిషికో మహాతేజా భరతేన మహాబలః ॥ ర్‌ర్‌ ॥ 

ఈ రాముడుకూడా ధర్మపరాయణుడై పట్టాభిషిక్తుడై భరతునితో కూడి మహాబలవంతుడై రాజ్యాన్ని 
పరిపాలించసాగాడు. 

విశేషాద్రాహ్మణాన్సర్వాన్‌ పూజయామాస చేశ్వరమ్‌ I 

యజైన యజ్ఞహన్లారమశ్వమేధేన శజ్మరమ్‌ ॥ 56 ॥ 

ఇ ఇ ఆశ్‌ 

విశేషంగా (బ్రాహ్మణులందరిని, ఈశ్వరుని పూజించినాడు. యజ్ఞముతో దక్షయజ్ఞమును ధ్వంసము చేసిన 
శంకరుని అశ్వమేధముతో పూజించాడు. 

రామస్య తనయో జజ్జే కుశ ఇత్యభివి(శ్రుతః । 

అవశ్చ సుమహాభాగః సర్వతత్వార్థవిత్సుధీః 1 57 ॥ 

రామునికి కుశుడను ప్రసిద్దుడైన కుమారుడు జన్మించాడు. మహానుభావుడు తత్వాలన్నింటి సారాన్ని 
ఎరిగిన లవుడు కూడా పుత్రుడుగా జన్మించాడు. 


£36 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


అతిథిస్తు కుశాజ్ఞజ్లే నిషధస్తత్సుతోల_ భవత్‌ । 
నలశ్చ నిషధస్యాసీత్‌ నభస్తస్మాదజాయత ॥ 58 ॥ 


కుశునివల్ల అతిథి అనే కుమారుడు కలుగగా అతనికి నిషధుడను పుత్రుడు జన్మించినాడు. నిషధునికి 
నలుడు, అతనికి నభసుడు పుత్రులుగా జన్మించారు. 


నభసః పుణ్జరీకాక్షో క్షేమధన్వా తు తత్సుతః । 
తస్య పుత్రోః భవద్వీరో దేవానీకః ప్రతాపవాన్‌ ॥ 59 ॥ 


నభస్సు అనువానికి పుండరీకాక్షుడు, అతనికి క్షేమధన్వుడనువాడు, ఆ క్షేమధన్వునికి (ప్రతాపవంతుడగు 
దేవానీకుడను వీరుడు జన్మించాడు. 

అహీనగుస్తస్య సుతో మహస్వాంస్తత్సుతో9_ భవత్‌ । 

తస్మాచ్చన్లావలోకస్తు తారాధీశశ్చ తత్సుతః ॥ 60 ॥ 

అతని పుత్రుడు అహీనగుడు అనువాడు. అతనికి మహస్వంతుడు కుమారుడు. అతనివల్ల చంద్రావలోకుడు 
కలిగెను. అతని పుత్రుడు తారాధీశుడు. 


తారాధీశాచ్చనగిరిర్భాను విత్తస్తతో 9_ భవత్‌ I 
శ్రుతాయురభవత్తస్మాదేతే చేక్ష్వాకువంశజాః ॥ 61 ॥ 


తారాధీశునివల్ల చంద్రగిరి అను కుమారుడు అతని వలన భానువిత్తుడను సుతుడు కలిగెను. అతనికి 
(శుతాయువు పుత్రుడు. వీరందరూ ఇక్ష్వాకువంశంలో జన్మించినవారు. 


సర్వే ప్రాధాన్యతః ప్రోక్తాః సమాసేన ద్విజోత్తమాః! । 
య ఇమం (శ్రుణుయాన్నిత్యమిక్ష్వాకోర్వంశముత్తమమ్‌ ॥ 62 ॥ 


సర్వపాపవినిర్ముకో దేవలోకే మహీయతే । 


ఓ (బ్రాహ్మణగ్రేష్ణులారా! అందరూ వారి ప్రాధాన్యాన్నిబట్టి సంగ్రహంగానే చెప్పబడినారు. శ్రేష్టమైన 
ఇక్ష్వాకువంశాన్ని గూర్చి విన్నవాడు పాపాలన్నింటినుండి విముక్తుడై దేవలోకంలో ప్రకాశిస్తాడు. 


ఇతి శ్రీకూర్మపురాణే ఇక్ష్వాకువంశవర్ణ్లనం నామ ఏకవింశో9_ధ్యాయః 1 211 
శ్రీకూర్మపురాణంలోని ఇక్ష్వాకువంశవర్ణనం అనే ఇరవై ఒకటవ అధ్యాయం ॥ 21 ॥ 


శీ 
nye 
Ce 


ద్వావింశో9_ధ్యాయః - ఇరవై రెండవ అధ్యాయం మ 


సోమవంశాను కీర్తనమ్‌ - సోమవంశానుకీర్తనం 


సూత ఉవాచ :- సూతుడు పలికాడు. 

ఐలః పురూరవాశ్చాథ రాజా రాజ్యమపాలయత్‌ । 

తస్య పుత్రా బభూవుర్హి షడిన్టసమతేజసః 1111 

ఇల కుమారుడు పురూరవుడు రాజై రాజ్యాన్ని పాలించాడు. అతనికి ఆరుగురు కుమారులు. ఇంద్రసమాన 
తేజస్వంతులు. 

ఆయుర్మాయురమాయుశ్చ విశ్వాయుశ్సైవ వీర్యవాన్‌ । 

శతాయుశ్చ శుతాయుశ్చ దివ్యాశ్చైవోర్వశీసుతాః 1121 

ఆయువు, మాయువు, అమాయువు, వీర్యవంతుడైన విశ్వాయువు, శతాయువు, శ్రుతాయువు అను వీరు 
ఊర్వశి పుత్రులు దివ్యులు. 

ఆయుషస్తనయా వీరాః పజ్బావాం_9_సన్మహౌజసః । 

స్వర్భానుతనయాయాం వై ప్రభాయామితి నః శ్రుతమ్‌ ॥ 8 ॥ 


వారిలో ఆయువునకు ఐదుగురు బలవంతులైన కుమారులు కలిగినారు. స్వర్భానువు కుమార్తె ప్రభకు ఆ 
పుత్రులు కలిగినారని మేము విన్నాము. 


నహుషః ప్రథమస్తేషాం ధర్మజ్ఞో లోకవి శ్రుతః । 

నహుషస్య తు దాయాదాః పజ్బోన్లోపమతేజసః 1 4॥ 

వారిలో నహుషుడు మొదటివాడు. అతడు ధర్మజ్జుడు, లోకప్రసిద్దుడు. నహుషునికి ఇంద్రసమాన 
తేజస్వంతులు ఐదుగురు కుమారులు. 


ఉత్పన్నాః పితృకన్యాయాం విరజాయాం మహాబలాః | 
యాతిర్యయాతిస్సంయాతిరాయాతిః పజ్బమో9_శ్వకః ॥ 5 ॥ 


వారు పితృదేవతలకన్య విరజయందు యాతి, యయాతి, సంయాతి, ఆయాతి, ఐదవవాడు అశ్వకుడు 
అనే వారు గొప్పబలవంతులు. 


తేషాం యయాతిః పజ్బానాం మహాబలపరాక్రమః । 
దేవయానీముశనసః సుతాం భార్యామవాప సః ॥ 6॥ 


ఐదుగురిలో యయాతి గొప్ప పరాక్రమవంతుడు. అతనికి శుక్రాచార్యుని పుత్రి దేవయాని భార్య. 


శర్మిష్టామాసురీం చైవ తనయాం వృషపర్వణః I 
యదుం చ తుర్వసుం చైవ దేవయానీ వ్యజాయత TAT 


అలక కూర్మమహాపురాణం - పూర్వార్థం 


రాక్షసరాజు వృషపర్వుని కూతురు శర్మిష్టను కూడా వివాహమాడినాడు. వారిలో దేవయాని యదు తుర్వసులను 
కుమారులను పొందినది. 


ద్రుహ్యుజ్బానుం చ పూరుం చ శర్మిష్టా చాప్యజీజనత్‌ । 
సో౭_భ్యషిబ్బదతిక్రమ్య జ్యేష్టం యదుమనిన్దితమ్‌ ॥ 8 ॥ 


పురుమేవ కనీయాంసం పితుర్వచనపాలకమ్‌ । 


శర్మిష్ట కుమారులు ద్రుహ్యుడు, అనుడు, పూరువు అనేవారు. ఆ యయాతి జ్యేష్టుడు అయిన యదువును 
కాదని చిన్నవాడైన అనిందుతుడగు పురువును పితృవాక్యపాలకుడని పట్టాభిషిక్తుని కావించినాడు. 


దిశి దక్షిణపూర్వస్యాం తుర్వసుం పుత్రమాదిశత్‌ ॥ 9 ॥ 


దక్షిణే పరమో రాజా యదుం శ్రేష్టం న్యయోజయత్‌ । 
ప్రతీచ్యాముత్తరాయాజ్బ ద్రుహ్యుజ్బానుమకల్పయత్‌ ॥ 10 ॥ 


ఆగ్నేయదిక్కుకధిపతిగా తుర్వసుడనే వానిని పాలకుని గావించినాడు. దక్షిణం పడమర దిక్కులకధిపతిగా 
శ్రేష్టుడు యదువును రాజుగా నియమించాడు. ఉత్తర పశ్చిమ విభాగాల్లో ద్రుహ్యుని అనుని రాజుని చేసినాడు. 


తైరియం పృథివీ సర్వా ధర్మతః పరిపాలితా । 

రాజా9 పి దారసహితో వనం ప్రాప మహాయశాః ॥ 11 ॥ 

వారు భూమిని ధర్మయుక్తంగా పాలించినారు. కీర్తిమంతుడైన యయాతి భార్యతో కూడ వానప్రస్టుడై 
అడవికి వెళ్ళినాడు. 

యదోరప్యభవన్నుత్రాః పబ్బు దేవసుతోపమాః । 

సహస్రజిత్తథా థ్రేష్టః క్రోష్టుర్నీలో జినో రఘుః ॥ 12 ॥ 

యదువుకు సహస్రజిత్తు, (శ్రేష్టుడగు క్రోష్టువు, నీలుడు, జినుడు, రఘువు అనేవారు ఐదుగురు పుత్రులు 
కలిగినారు. 

సహస్రజిత్సుతస్తద్వచ్చతజిన్నామ పార్థివః 1 

సుతాః శతజతో9_ప్యాసం స్రయః పరమధార్శికాః ॥ 18 ॥ 

శతజిత్తు అను రాజు సహస్రజిత్తు కుమారుడు. అతనికి ధర్మస్వభావులైన ముగ్గురు కుమారులు కలిగినారు. 

హైహయశ్చ హయశ్రైవ రాజా వేణుహయశ్చయః । 

హైహయస్యాభవత్సుత్రో ధర్మ ఇత్యభిశ్రుతః ॥ 14 ॥ 


హైహయుడు, హయుడు, వేణుహయుడు అనేవారు. వారిలో హైహయునికి ధర్ముడనే ప్రసిద్ధిచెందిన 
కుమారుడు కలిగినాడు. 


ఇరవై రెండవ అధ్యాయం 239 
తస్య పుత్రోః భవద్విప్రా ధర్మనేత్రః ప్రతాపవాన్‌ । 
ధర్మనేత్రస్య కీర్తిస్తు సజ్బితస్తత్సుతోః_ భవత్‌ ॥ 15 ॥ 
ఓ విప్రులారా! ధర్మునికి ప్రతాపవంతుడైన ధర్మనేత్రుడనే కుమారుడు జన్మించాడు. అతనికి కీర్తి అనేవాడు 
పుత్రుడు. కీర్తికి సంచితుడనే వాడు కుమారుడు. 
మహిష్మః సజ్బితస్యాభూదృ్భద్ర శ్రేణ్యస్తదన్వయః । 
భద్రశ్రేణ్యస్య దాయాదో దుర్దమో నామ పార్థివః 1 161 


సంచితునికి మహిష్ముడనే పుత్రుడు కలిగినాడు. అతనికి భద్రశ్రేణ్యుడనే పుత్రుడు జన్మించినాడు. అతని 
కుమారుడు దుర్దముడు దాయాదుడై జన్మించినాడు. 

దుర్దమస్య సుతో ధీమానన్థకో నామ వీర్యవాన్‌ | 

అన్హకస్య తు దాయాదాశ్చత్వారో లోకసమ్మతాః 11 17/1 

థి 

దుర్దమునికి పరాక్రమవంతుడు బుద్దిమంతుడైన అంధకుడనే పుత్రుడు కలిగినాడు. అతనికి లోకాభిమానాన్ని 
పొందిన నలువురు పుత్రులు పుట్టినారు. 

కృతవీర్యః కృతాగ్నిశ్చ కృతవర్మా చ తత్సుతః । 

కృతౌజాశ్చ చతుర్జో౭_ భూత్మార్తవీర్యస్తథా౭_ర్టునః 1 18 ॥ 

కృతవీర్యుడు, కృతాగ్నిి కృతవర్మ, కృతౌజుడు ఆ నలుగురు. కృతౌజుడనే నాల్గవవాడు కృతవీర్యుని కుమారుడు 
అర్జునుడు ప్రఖ్యాతుడు. 

సహస్రభానుర్దుతిమాన్థ నుర్వేదవిదాం వరః । 

తస్య రామో౭ భవన్యృత్యుః జామదగ్న్య జనార్దనః 1 19॥n 

అతడు వేయిభుజాలుగల తేజోవంతుడు, విలువిద్య తెలిసిన వారిలో శ్రేష్టుడు. అతనికి విష్ట్రవతారపురుషుడు 
జమదగ్ని కుమారుడు పరశురాముడు మరణకారకుడైనాడు. 

తస్య పుత్రశతాన్యాసన్సజ్బ తత్ర మహారథాః । 

కృతాస్త్రా బలినః శూరా ధర్మాత్మానో మనస్వినః ॥ 20 ॥ 

కార్తవీర్యునకు వందలసంఖ్యలో కుమారులుండిరి. వారిలో మహారథులు అస్త్రవిద్యావేత్తలు, బలవంతులు, 
శూరులు, ధర్మస్వభావులు, బుద్దిమంతులైనవారు ఐదుగురున్నారు. 

శూరశ్చ శూరసేనశ్చ కృష్ణో ధృష్టస్తథైవ చ। 

జయధ్వజశ్చ బలవాన్నారాయణపరో నృపః "21 


శూరుడు, శూరసేనుడు, కృష్ణుడు, ధృష్ణుడనే వారు ముఖ్యులు. ఐదవవాడు జయధ్వజుడు నారాయణుని 
యందు భక్తి గలవాడు. 


240 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


శూరసేనాదయః పూర్వే చత్వారః ప్రథితౌజసః | 
రుద్రభక్తా మహాత్మానః పూజయన్తి స్మ శజ్మరమ్‌ ॥ 22 ॥ 
మొదటి నలుగురు ప్రఖ్యాతబలవంతులు. శివునియందు భక్తిగలిగి శంకరుని పూజించెడివారు. 


జయధ్వజస్తు మతిమాన్దేవం నారాయణం హరిమ్‌ । 
జగామ శరణం విష్ణుం దైవతం ధర్మతత్సరః ॥ 28 ॥ 


తమూచురితరే పుత్రా నాయం ధర్మస్తవానఘ । 
ఈశ్వరారాధనరతః పితా9_స్మాకమితి (శ్రుతిః ॥ 24 ॥ 


జయధ్వజుడు బుద్ధిమంతుడు. ధర్మమందాసక్తిగలవాడు. నారాయణుని శరణుపొందినాడు. మిగిలిన 
నలుగురు జయధ్వజునితో పుణ్యాత్ముడా! నీకిది ధర్మము గాదు. మనతండ్రి శివునారాధించటంలో శ్రద్ధగలవాడని 
ప్రసిద్ది పొందినవాడు. 

తాన బ్రవీన్మహాతేజా హ్యేష ధర్మః పరో మమ । 

విష్ణోరంశేన సమ్ఫూతా రాజానో యే మహీతలే ॥ 25 ॥ 

మహాతేజోవంతుదైన ధర్మధ్వజుడు వారితో ఇట్లన్నాడు-ఇది నా పరమధర్మం. భూమండలంలోని 
రాజులందరూ విష్టంశతో జన్మించినవారే. 

రాజ్యం పాలయితా9_ వశ్యం భగవాన్సురుషోత్తమః । 

పూజవీయో9 జితో విష్ణుః పాలకో జగతాం హరిః ॥ 26 ॥ 

రాజ్యాన్ని పాలించేవాడు పురుషోత్తముడైన విష్ణువే. లోకాలను పాలించేవాడు ఎవరికిని జయింప 
వీలుకానివాడు. ఆ విష్ణువు పూజనీయుడు. 

సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చ స్వయం ప్రభుః । 

తిస్రస్తు మూర్తయః ప్రోకాః సృష్టిస్థిత్యన్త హే తవః 1 271 

అతడు స్వయంగా సాత్త్వికి, రాజసి, తామసి అనే ముమ్మూర్తులు గలవాడై సృష్టి స్థితి లయాలకు కారణమైన 
వాడు. 

సత్వాత్మా భగవాన్నిష్టుః సంస్తాపయతి సర్వదా । 


ఇ 
సృజేదృహ్మా రజోమూర్తిః సంహరేత్తామసో హరః ॥ 28 ॥ 
భగవంతుడైన విష్ణువు సత్వస్వరూపుడై లోకాలను కాపాడును. రజోగుణమూర్తి బ్రహ్మ ప్రపంచాన్ని 
సృష్టించును. తామసరూపి ఐన శంకరుడు లోకాలను లయము పొందించేవాడు. 
తస్మాన్మహీపతీనాన్తు రాజ్యం పాలయతామిదమ్‌ । 
ఆరాధ్యో భగవాన్నిష్టుః కేశవః కేశిమర్దనః 129 


ఇరవై రెండవ అధ్యాయం 241 


కావున రాజ్యాన్ని పాలించే రాజుకు కేశిని చంపిన భగవంతుడు కేశవుడైన విష్ణువు పూజింపదగినవాడు. 
నిశమ్య తస్య వచనం భ్రాతరో9_న్వ్యే మనస్వినః । 
ప్రోచుః సంహారకో రుద్రః పూజనీయో ముముక్షుభిః ॥ 30 ॥ 


అతని మాటలు విన్న బుద్దిమంతులైన సోదరులు మోక్షం కోరేవారికి సంహారకారకుడైన రుద్రుడు 
పూజింపదగినవాడు అన్నారు. 


అయం హి భగవాన్రుద్రః సర్వం జగదిదం శివః । 

తమోగుణం సమాడ్రిత్య కాలానే సంహరేత్పభుః 1 31 1 

భగవంతుడైన రుద్రుడు సర్వవిశ్వమయరూపి. (ప్రలయకాలంలో తమోగుణాన్నాశయించి లోకాలను 
సంహరిస్తాడు. 


యా సా ఘోరతమా మూర్తిరస్య తేజోమయీ పరా । 

సంహరేద్విద్యయా పూర్వం సంసారం శూలభృత్తయా ॥ 32 ॥ 

ఈ రుద్రునికి భయంకరమైన తామసరూపం గొప్ప తేజోమయమైనది. ఇతడు శూలాన్ని ధరించి 
ఉండటంవలన జ్ఞానంతో సంసారబంధాన్ని నశింపజేస్తాడు. 

తతస్తానబ్రవీద్రాజా విచిన్యాసౌ జయధ్వజః । 

సత్వేన ముచ్యతే జన్ల్తుః సత్వాత్మా భగవాన్సరిః ॥ 88 ॥ 

అని పలుకగా జయధ్వజరాజు బాగా ఆలోచించి వారికిట్లు సమాధానం చెప్పినాడు. సత్వగుణంతో ప్రాణికి 
మోక్షం లభిస్తుంది. సత్వగుణస్వరూపుడు భగవాన్‌ విష్ణువే. 

తమూచుర్రాతరో రుద్రః సేవితః సాత్తికైర్డనైః | 

మోచయేత్సత్వసంయుక్తః పూజయేత్సతతం హరమ్‌ ॥ 34 ॥ 

అపుడు సోదరులు జయధ్వజునితో సత్త్వగుణంగల జనులు సేవించినచో శివుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. 
అందువల్ల సాత్త్వికుడు ఎల్లపుడూ శివుని పూజించాలి అన్నారు. 

అథా్రవీత్‌ రాజపుత్రః ప్రహసన్వై జయధ్వజః | 

స్వధర్మో ముక్తయే యుకో నాన్యో మునిభిరిష్యతే 1 తర్‌ ॥ 

అందుకు జయధ్వజుడు నవ్వి మోక్షంకోసం ఎవరిధర్మం వారికే తగినది. ఇతరుల ధర్మం స్వీకరించడం 
మునిసమ్మతం కాదు అన్నాడు. 

తథా చ వైష్ణవీం శక్తిం నృపాణాం దధతాం సదా । 

ఆరాధనం పరో ధర్మో మురారేరమితౌజసః ॥ 36 ॥ 


242 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


వైష్ణవశక్తి కలిగి రాజ్యాన్ని పాలించేవారికి అంతులేని మహిమగల విష్ట్వారాధనే గొప్పధర్మం. 

తమ బ్రవీ ద్రాజపుత్రః కృష్ణో మతిమతాం వరః | 

యదర్జ్హునో౭_ స్మజ్జనకః స్వధర్మం కృతవానితి 1 త7॥ 

అది విని బుద్దిమంతులలోవరుడైన కృష్ణుడనే సోదరుడు అతనితో ఇట్లన్నాడు. మనతండ్రి అర్జునుడు 
శివారాధన ధర్మాన్నాచరించినందువలన మనం దానినే అనుసరించడం జరిగింది. 

ఏవం వివాదే వితతే శూరసేనో£. బ్రవీద్వచః । 

ప్రమాణమృషయో హ్యత్ర బ్రూయుస్తే తత్తథైవ తత్‌ ॥ 38 ॥ 

ఈవిధంగా వారి వివాదం కొనసాగగా శూరసేనుడనే సోదరుడు ఈవిషయంలో మనకు బుషులే ప్రమాణం. 
వారే ధర్మాన్ని ఆచరించారో వారి వద్దకు వెళ్ళి కర్తవ్యోపదేశాన్ని పొందడం మంచిదన్నాడు. 

తతస్తే రాజశార్జూలాః పటప్రచ్చుర్పహ్మవాదినః । 

గత్వా సర్వేషు సంరబ్బాః సప్తర్షీణాం తదా(శ్రమమ్‌ ॥ 39 ॥ 

రాజ[్రేష్ణులు (బ్రహ్మవాదులైన రాకుమారులైదుగురు ఉత్సాహంతో సప్తర్షుల ఆశ్రమానికివెళ్ళి తమ సందేహాన్ని 
గూర్చి (ప్రశ్నించారు. 

తానబ్రువంస్తే మునయో వసిష్టాద్యా యథార్థతః | 

యా యన్యాభిమతా పుంసః సా హి తస్యైవ దేవతా ॥ 40 ॥ 

వశిష్టాదిబుషులు రాకుమారులకు యధథార్థతత్వాన్నిట్లా తెలియజేశారు. ఎవరికి ఏ దేవతయందు పీతి 
అధికమో వారాదేవతనే పూజించదగినవారు. 

కిన్తు కార్యవిశేషేణ పూజితా చేష్టదా నృణామ్‌ । 

విశేషాత్సర్వదా నాయం నియమో హ్యన్యథా నృపాః 11 411 

కాని ప్రత్యేకకార్య సందర్భాల్లో పూజలందుకొనే దేవతలు మనుషుల ఇష్టసిద్దిని కలిగిస్తారు. ఇది విశేషవిధి. 
ఓ రాజపుత్రులారా! ఈనియమం అన్నికాలాలకు వర్తించేది కాదు. 

నృపాణాం దైవతం విష్ణుస్తథేశశ్చ పురన్దరః | 

విప్రాణామగ్నిరాదిత్యో బ్రహ్మా చైవ పినాకథ్భక్‌ 1 42 ॥ 

రాజులకు విష్ణువు దైవతం. అట్లే శివుడు, ఇంద్రుడు కూడ. అగ్ని బ్రాహ్మణులకు దైవతం. సూర్యుడు 
(బ్రహ్మ పినాకపాణి ఐన శివుడు కూడా దేవతలే. 


దేవానాం దైవతం విష్ణుర్దానవానాం త్రిశూలధ్యక్‌ । 
గన్థర్వాణాం తథా సోమో యక్షాణామపి కథ్యతే 1 438 1 


దేవతలకు విష్ణువు, రాక్షసులకు శూలధరుడు. శివుడు, గంధర్వులకు యక్షులకు కూడా సోముడు దేవత 
అని చెప్పనైనది. 


ఇరవై రెండవ అధ్యాయం 243 


విద్యాధరాణాం వాగ్దేవీ సిద్ధానాం భగవాన్హరిః । 

రక్షసాం శజ్మరో రుద్రః కిన్నరాణాజ్బ్చ పార్వతీ ॥ 44॥ 

విద్యాధరులకు సరస్వతి, సిద్దులకు భగవంతుడు విష్ణువు, రాక్షసులకు శంకరుడైన రుద్రుడు, కిన్నరులకు 
పార్వతి. 

బుషీణాం భగవాన్‌ బ్రహ్మా మహాదేవస్రిశూలభృత్‌ । 

మాన్యా ప్రీణాముమాదేవీ తథా విష్ట్వీశభాస్మరాః ॥ 45 ॥ 

దేవతలు బుషులకు భగవంతుడైన (బ్రహ్మ, శూలంధరించి మహాదేవుడు కూడ దేవతయే. స్త్రీల దేవత 
పార్వతీదేవి. విష్ణు రుద్ర సూర్యులు కూడా పూజనీయులు. 

గృహస్థానాం చ సర్వే స్యుర్చహ్మా వై బ్రహ్మచారిణామ్‌ | 

వైఖానసానామర్మ్శ స్యాద్యతీనాం చ మహేశ్వరః 146 

గృహస్థులకందరూ పూజ్యులే. (బ్రహ్మచారులకు బ్రహ్మము దేవత. వైఖానసులకు సూర్యుడు, సంన్యాసులకు 
మహేశ్వరుడు పూజ్యులు. 

భూతానాం భగవాగ్రుద్రః కూష్మాణ్ఞానాం వినాయకః । 

సర్వేషాం భగవాన్‌ (బ్రహ్మా దేవదేవః ప్రజాపతిః ॥ 47॥ 

సమస్తప్రాణులకు రుద్రుడు దేవత. కూమ్మాండులకు వినాయకుడు అధిదేవత. దేవదేవుడు ప్రజాపతి 

భగవంతుడైన బ్రహ్మ అందరికి పూజనీయుడైన దేవత. 

ఇత్యేవం భగవాన్‌ (బ్రహ్మా స్వయం దేవో హ్యభాషత । 

తస్మాజ్ఞయధ్వజో నూనం విష్ట్వారాధనమర్హతి ॥ 48 ॥ 

ఈవిధంగా భగవంతుడైన (బ్రహ్మ స్వయంగా చెప్పినాడు. అందువల్ల జయధ్వజుడు నిశ్చయంగా నారాయణుని 

కిన్లు రుద్రేణ తాదాత్యం బుద్దా పూజ్యో హరిర్నరైః । 

అన్యథా నృపతేః శత్రుంన హరిః సంహరేద్యతః 1 49 ॥ 

కాని శివునితో అభేదభావాన్ని గుర్తించి మానవులు విష్ణువును పూజించాలి. అట్లా కాకపోతే హరి రాజశత్రువును 
సంహరించడు. 

సంప్రణమ్యాథ తే జగ్ముః పురీం పరమశోభనామ్‌ । 

పాలయాంచక్రిరే పృథ్వీం జిత్వా సర్వానిపూన్రణే ॥ 50 ॥ 

తర్వాత రాజపుత్రులు అతనికి నమస్కరించి శోభనమైన తమ నగరానికి చేరుకొన్నారు. తమ 
శత్రువులనందరినీ జయించి భూమిని పాలించినారు. 


కక కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తతః కదాచిద్వి'పేన్హా విదేహో నామ దానవః । 

భీషణః సర్వసత్వానాం పురీం తేషాం సమాయయాౌ ॥ 51 ॥ 

ఓ బ్రాహ్మణోత్తములారా! తర్వాత ఒకపుడు విదేహుడనే రాక్షసుడు సర్వప్రాణులకు భయాన్ని కొల్పేవాడు 
వారి పట్టణానికి వచ్చినాడు. 

ళు 

దంటాకరాలో దీప్తాత్మా యుగాన్తదహనోపమః । 

శూలమాదాయ సూర్యాభం నాదయనై్ర్వై దిశో దశ ॥ 52 ॥ 

ఆ రాక్షసుడు భయంగొల్పే దంతాలుండి ప్రళయకాలాగ్ని సమానుడై సూర్యతేజస్సుగల శూలాన్ని గొని 
దశదిశలు ప్రతిధ్వనింపజేస్తూ వచ్చినాడు. 

తన్నాదశవణాన్మర్యాస్తత్ర యే నివసన్తి తే। 

తత్యజుః జీవితం త్వన్యే దుద్రువుర్భయవిహ్వలాః ॥ 58 ॥ 

ఆ ధ్వని విన్నందువలన అక్కడ నివసించే మనుషులు భయంతో ప్రాణాలు వదిలినారు. మిగిలినవారు 
భయంతో పారిపోయినారు. 

తతస్సర్వే సుసంయత్తాః కార్తవీర్యాత్మజాస్తదా । 

శూరసేనాదయః పజ్బు రాజానస్తు మహాబలాః ॥ 541 

తర్వాత కార్తవీర్యకుమారులు శూరసేనుడు మొదలైనవారు గొప్పబలవంతులైన రాజులైదుగురు యుద్దానికి 
సిదమెనారు. 

దలు 

యుయుధుర్గానవం శక్తిగిరికూటాసిముద్గరైః I 

తాన్సర్వాన్‌ స హి విప్రేన్హాః శూలేన ప్రహసన్నివ ॥ 55 ॥ 

వారు శక్తి పర్వతశిఖరాలు ఖడ్గం మొదలైన ఆయుధాలతో ఆ రాక్షసునెదుర్శొని యుద్దం చేసినారు. ఓ 
ద్విజులారా! ఆ దానవుడు వారందరిని శూలంతో నవ్వుతూ ఎదుర్శొన్నాడు. 

యుద్ధాయ కృతసంరంభా విదేహం త్వభిదుద్రువుః । 

శూరో స్తం ప్రాహిణోద్రౌద్రం శూరసేనస్తు వారుణమ్‌ ॥ 56॥ 

రాకుమారులు యుద్దానికి సిద్దమై విదేహుని ఎదుర్కొన్నారు. శూరుడు రౌద్రాస్తాన్ని శూరసేనుడు 
వారుణాస్తాన్ని అతనిపై ప్రయోగించారు. 

ప్రాజాపత్యం తథా కృష్ణో వాయవ్యం ధృష్ట ఏవచ। 

జయధ్వజశ్చ కౌబేరమైన్సమాగ్నేయమేవ చ॥ 57 ॥ 

అదేవిధంగా కృష్ణుడు ప్రాజాపత్యాస్తాన్ని, ధృష్టుడు వాయవ్యాస్తాన్నిి జయథధ్వజుడు కౌబేర ఇంద్ర 
ఆగ్నేయాస్తాలను (ప్రయోగించినారు. 


ఇరవై రెండవ అధ్యాయం 245 
భజ్ఞాయామాస శూలేన తాన్యస్తాణి స దానవః | 
తతః కృష్ణో మహావీర్యో గదామాదాయ భీషణామ్‌ ॥ 58 ॥ 
స్పృష్టమాత్రేణ తరసా చిక్షేప చ ననాద చ । 


ఆ రాక్షసుడా అస్తాలన్నింటిని తనశూలంతో విఫలం గావించినాడు. ఆ తర్వాత పరాక్రమవంతుడైన 
కృష్ణుడు భయంకరమైన గదను తీసుకొని దానిని స్పృశించినంతలోనే వేగంతో విసరివేసి పెద్దగా ధ్వని చేసినాడు. 


సంప్రాప్య సా గదాం స్యోరో విదేహస్య శిలోపమమ్‌ ॥ 59 ॥ 


న దానవం చాలయితుం శశాకాన్తకసన్నిభమ్‌ । 

దుద్రువుస్తే భయగ్రస్తా దృష్ట్వా తస్యాతిపౌరుషమ్‌ 1 60 ॥ 

ఆ గద రాతివలె కఠినమైన ఆ రాక్షసుని ఎదను తాకి యమునితో సదృశుడైన ఆ రాక్షసుని కదలించలేక 
పోయినది. అతని అమితమైన పరాక్రమాన్ని చూచి వారు భయంతో పారిపోయినారు. 

జయధ్వజస్తు మతిమాన్‌ సస్మార జగతః పతిమ్‌ । 

విష్ణుం జయిష్టుం లోకాదిమప్రమేయమనామయమ్‌ ॥ 61 ॥ 

బుద్దిమంతుడైన ఆ జయధ్వజుడు మాత్రం లోకాలకు (ప్రభువు జయశీలుడు లోకాలన్నింటికి ఆదిపురుషుడు, 
జ్ఞానంతో కొలువ శక్యం కానివాడు, దోషరహితుడైన విష్ణువును స్మరించినాడు. 

త్రాతారం పురుషం పూర్వం శ్రీపతిం పీతవాససమ్‌ । 

తతః ప్రాదూరభూచ్చక్రం సూర్యాయుతసమప్రభమ్‌ ॥ 62 ॥ 

రక్షకుడు, పురాణపురుషుడు, లక్ష్మీపతి, పీతాంబరధారి ఐన విష్ణువును స్మరించగానే పదివేల సూర్యుల 
సన్నిభమైన సుదర్శనచక్రం సాక్షాత్మరించినది. 

ఆదేశాద్వాసుదేవస్య భక్తానుగ్రహణాత్తదా । 

జగ్రాహ జగతాం యోనిం స్కృత్వా నారాయణం నృపః ॥ 68 ॥ 

భక్తరక్షణయే స్వభావంగా కల విష్ణువు ఆజ్ఞతో ప్రత్యక్షమైన ఆ చక్రాన్ని రాకుమారుడు (ప్రపంచకారణభూతుడైన 
నారాయణుని తలుచుకొని స్వీకరించినాడు. 

ప్రాహిణోద్వై విదేహాయ దానవేభ్యో యథా హరిః । 

సంప్రాప్య తస్య ఘోరస్య స్మన్షదేశం సుదర్శనమ్‌ ॥ 64 ॥ 

పృథివ్యాం పాతయామాస శిరో _ద్రిశిఖరాకృతిమ్‌ | 

తస్మిన్‌ హతే దేవరిపౌ శూరాద్యా భ్రాతరో నృపాః ॥ 65 ॥ 

తద్ధి చక్రం పురా విష్ణుస్తపసా9_9_రాధ్య శంకరమ్‌ । 

యస్మాదవాప తత్తస్మాదసురాణాం వినాశకమ్‌ ॥ 66 ॥ 


20 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


జయధ్వజుడా చక్రాన్ని గ్రహించి రాక్షసులపైకి విష్ణువు ప్రయోగించినట్లు విదేహునిపైకి వదలాడు. ఆ 
సుదర్శనచక్రం భయంకరుదైన ఆ రాక్షసుని భుజముపైకి చేరుకొని పర్వత శిఖరాకారం గల అతని శిరమును 
నేలపై పడవేసినది. దేవారియైన విదేహుడు చావగా శూరుడు మొదలైన రాకుమారులు ఆ చక్రమును పూర్వం 
విష్ణువు శంకరునారాధించి పొందినందువల్ల రాక్షససంహారానికి కారణమైన దానినిగా గుర్తించినారు. 


సమాయయుః పురీం రమ్యాం భ్రాతరం చాప్యపూజయన్‌ । 

శ్రుత్వా జగామ భగవాజ్ఞాయధ్వజ పరాక్రమమ్‌ ॥ 67 ॥ 

కార్తవీర్యసుతం ద్రష్టుం విశ్వామిత్రో మహామునిః । 

తమాగతమథో దృష్ట్వా రాజా సంభ్రాన్తలోచనః ॥ 68 1 

సమావేశ్యా౭ ౭ సనే రమ్యే పూజయామాస భావతః । 

శూరుడాది రాకుమారులు అందమైన తమ నగరానికి వచ్చి సోదరుడు జయధ్వజుని గౌరవించినారు. 
జయధ్వజుని పరాక్రమాన్ని విని మహాత్ముడు విశ్వామిత్రమహర్షి అతనిని చూడటానికి వచ్చినాడు. తన వద్దకు 
వచ్చిన ఆ విశ్వామిత్రుని చూచి జయధ్వజుడు సంభ్రమసూచకాలైన నేత్రాలతో రమ్యమైన ఆసనమందు కూర్చోబెట్టి 
(శ్రద్ధతో పూజించినాడు. 

ఉవాచ భగవన్‌ ఘోరః ప్రసాదాద్భవతో9_సురః 1 69 1 

నిపాతితో మయా సో£_థ విదేహో దానవేశ్వరః । 

తద్వాక్యాచ్చిన్నసన్దేహో విష్ణుం సత్యపరాక్రమమ్‌ ॥ 70 ॥ 

ప్రపన్నః శరణం తేన ప్రసాదో మే కృతః శుభః । 

యక్ష్యామి పరమేశానం విష్ణుం పద్మదలేక్షణమ్‌ 11 711 

తర్వాత ఇట్లన్నాడు. మహాత్మా! మీ అనుగ్రహం వల్ల భయంకరుడైన ఆ రాక్షసుడు విదేహుణ్ణి చంపగలిగినాను. 
అతని మాటల వల్ల సంశయాలన్నీ తొలగినవాడై సత్యపరాక్రమవంతుడైన విష్ణువును శరణు పొందినాను. ఆవిష్ణువు 
నాకు శుభకరమైన అనుగ్రహాన్ని ప్రసాదించినాడు. పరమేశ్వరుడు పద్మనేత్రుడైన ఆ విష్ణువును యాగంతో ఆరాధిస్తాను. 


కథం కేన విధానేన సంపూజ్యో హరిరీశ్వరః । 
కోల. యం నారాయణో దేవః కింప్రభావశ్చ సువ్రత! ॥ 72 ॥ 


భగవంతుడైన ఆ విష్ణువును ఏ విధంగా ఏ పద్ధతిలో పూజించవలెను. నిష్టాపరుడవైన ఓ మునీ! ఈ 
నారాయణుడెవరు? అతని (ప్రభావమెటు వంటిది? 


సర్వమేతన్మమాచక్ష్వ పరం కౌతూహలం హి మే । 
జయధ్వజస్య వచనం శ్రుత్వా శానో మునిస్తదా ॥ 78 1 
దృష్ట్వా హరౌ పరాం భక్తిం విశ్వామిత్ర ఉవాచ హ । 


ఇరవై రెండవ అధ్యాయం 247 


ఈ విషయమంతా నాకు తెలుపవలసినది. మిక్కిలి కుతూహలంతో ఉన్నాను అనే జయధ్వజుని మాట విని 
శాంతచిత్తుడై ఆ విశ్వామిత్రముని నారాయణుని యందాతనికున్న భక్తిని గుర్తించి ఇట్లా పలికాడు. 
విశ్వామిత్ర ఉవాచ :- విశ్వామిత్రుడు పలికాడు. 

యతః ప్రవృత్తిర్భూతానాం యస్మిన్సర్వం యతో జగత్‌ ॥ 74॥ 

స విష్ణుః సర్వభూతాత్మా తమాథ్రిత్య విముచ్యతే | 

యమక్షరాత్పరతరాత్పరం ప్రాహుర్గుహాశ్రయమ్‌ 1 75 ॥ 

విష్ణువు వల్లనే సర్వప్రాణులు ప్రవర్తిస్తున్నాయి. అతని యందే సర్వం చేరి ఉన్నది. ప్రపంచం అతని నుండే 
పుట్టినది. అతడు సర్వభూతాలు ఆత్మగా కలవాడు. అతని నాశ్రయించి మోక్షాన్ని పొందవచ్చును. గుహాశ్రయుడైన 
విష్ణువును శ్రేష్టమైన అక్షరం కంటె ఉన్నతమైనవానిగా చెప్పుదురు. 

ఆనందం పరమం వ్యోమ సవై నారాయణః స్కృతః I 

నిత్యోదితో నిర్వికల్పో నిత్యానన్లో నిరజ్ఞునః ॥ 76 ॥ 

ఆనంద స్వరూపుడు పరమాకాశరూపుడు అతడే నారాయణుడని పేర్కొనబడినాడు. ఎప్పుడు 
ఉదయించేవాడు. వికారం లేనివాడు. సదా ఆనందాన్ననుభవించేవాడు. మాలిన్యం లేనివాడు. 

చతర్వ్యూహధరో విష్ణురవ్యూహః ప్రోచ్యతే స్వయమ్‌ । 

పరమాత్మా పరం ధామ పరం వ్యోమ పరం పదమ్‌ ॥ 77॥ 

ఆ విష్ణువు స్వయంగా నాలుగు వ్యూహాలు కలవాదైనా అవ్యూహుడనే చెప్పబడినాడు. అతడు పరమాత్మ 
స్వరూపుడు. సర్వోన్నతస్థానము పరమాకాశము పరమపదమాతడే 

త్రిపాదమక్షరం బ్రహ్మ తమాహుర్షృహ్మవాదినః । 

స వాసుదేవో విశ్వాత్మా యోగాత్మా పురుషోత్తమః ॥ 78 ॥ 

బ్రహ్మజ్ఞానులు అతనిని త్రిపాదుడు నాశరహితుడైన (బ్రహ్మ అని చెప్పుచున్నారు. ఆ వాసుదేవుడు విశ్వాత్మ 
యోగస్వరూపుడైన పురుషోత్తముడు. 

యస్యాంశసమృవో బ్రహ్మా రుద్రో౭_పి పరమేశ్వరః । 

స్వవర్ణాశ్రమధర్మేణ పుంసాం యః పురుషోత్తమః ॥ 79 ॥ 

అకామాద్రతభావేన సమారాధ్యో న చాన్యథా । 

ఏతావదుక్వా భగవాన్విశ్వామిత్రో మహాతపాః ॥ 80 ॥ 

శూరాద్యైః పూజితో విప్రో జగామాథ స్వమా(శ్రమమ్‌ । 

అధ శూరాదయో దేవమయజన్త మహేశ్వరమ్‌ 1 811 


24 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


(బ్రహ్మ పరమేశ్వరుడైన శివుడు కూడ విష్ణంశవల్ల జన్మించినవారే. పురుషోత్తముడైన ఆ విష్ణువు పురుషులకు 
తమ తమ వర్ణాశ్రమ ధర్మాలననుసరించి కోరికలు లేకుండా వ్రతనియమమనే భావంతో పూజింపతగినవాడు. 
మరో విధంగా పూజించుట తగదు. అని ఇంత మాత్రం వివరించి గొప్ప తపస్వి భగవాన్‌ విశ్వామిత్రముని 
శూరుడు మొదలైన రాజకుమారుల సత్కారాన్ని పొంది తన ఆశ్రమానికి వెళ్ళినాడు. తర్వాత శూరాది సోదరులు 
మహేశ్వరుడైన దేవుని యజ్ఞం ద్వారా పూజించినారు. 

యజ్ఞేన యజ్ఞగమ్యం తం నిష్మామా రుద్రమవ్యయమ్‌ । 

తాన్వసిష్టస్తు భగవాన్యాజయామాస ధర్మవిత్‌ 1 82 ॥ 

యజ్ఞం ద్వారానే తెలియదగినవాడు నాశరహితుడైన రుద్రుని కోరికలు వదలి అర్చించినారు. ధర్మజ్ఞుడు 
వశిష్టుడు వారితో యజ్ఞాన్ని నిర్వర్తింపచేసినాడు. 

గౌతమో౭_ గస్తిరత్రిశ్చ సర్వే రుద్రపరాక్రమాః । 

విశ్వామిత్రస్తు భగవాజ్ఞాయధ్వజమరినమమ్‌ 1 838 ॥1 

యాజయామాస భూతాదిమాదిదేవం జనార్దనమ్‌ । 


గౌతముడు, అగస్త్యుడు, అత్రి అనేవారు రుద్రునివంటి మహిమ గల వారందరూ పాల్గొన్నారు. భగవంతుడైన 
విశ్వామిత్రుడు శత్రువిజయి ఐన జయధ్వజుని ద్వారా సమస్త భూతాది భూతుడు ప్రప్రథమ భగవంతుడైన నారాయణుని 
గూర్చి యజ్ఞం చేయించినాడు. 

అ 

తస్య యజ్ఞే మహాయోగీ సాక్షాద్దేవః స్వయం హరిః ॥ 84 ॥ 

ఆవిరాసీత్స భగవాన్తదద్భుతమివాభవత్‌ । 

జయధ్వజో౭_పి తం విష్ణుం రుద్రస్య పరమాం తనుమ్‌ ॥ 85 ॥ 

ఇత్యేవం సర్వదా బుద్ధ్వా యత్నేనాయజదచ్యుతమ్‌ I 

ఆ జయధ్వజుని యజ్ఞంలో యోగీశ్వరుడైన సాక్షాత్‌ భగవంతుడు విష్ణువు ప్రత్యక్షమైనాడు. ఆ సంఘటన 
మిక్కిలి ఆశ్చర్యకరమైనది. 

య ఇమం శృణుయాన్నిత్యం జయధ్వజపరాక్రమమ్‌ ॥ 86 ॥ 

సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం స గచ్చతి । 

జయధ్వజుడు కూడా శివుని శ్రేష్ట శరీరభూతుడైన ఆ విష్ణువును ఎల్లపుడూ పూర్వోక్తవిధంగా తెలుసుకొని 
ప్రయత్నంతో పూజించినాడు. ఈ జయధ్వజ పరాక్రమవృత్తాంతాన్ని ఎప్పుడు వింటూ పాపాలనుండి ముక్తినొందిన 
మానవుడు విష్ణులోకాన్ని పొందగలడు. 

ఇతి శ్రీకూర్మపురాణే సోమవంశానుకీర్తనం నామ ద్వావింశో9_ధ్యాయః ॥ 22 ॥ 
శ్రీకూర్మపురాణంలో సోమవంశానుకీర్తనం అనే ఇరవై రెండవ అధ్యాయం ॥ 22 ॥ 


త్రయోవింశో9_ధ్యాయః - ఇరవై మూడవ అధ్యాయం క 


రాజవంశానుకీర్తనమ్‌ -రాజవంశానుకీర్తనం 


సూత ఉవాచ :- సూతుడు పలికాడు. 

జయధ్వజస్య పుత్రో౭_భూత్తాలజబ్బ ఇతి స్కృతః I 

శతం పుత్రాస్తు తస్యాసంస్తాలజజ్ఞా ఇతి స్మృతాః ॥ 1॥ 

జయధ్వజునికి తాలజంఘుడనే కుమారుడు కలిగినాడు. అతనికి నూరుగురు పుత్రులు. వారందరూ 
తాలజంఘులుగానే పిలువబడ్డారు. 

తేషాం జ్యేష్టా మహావీర్యో వీతిహోటత్రోల_ భవన్నృపః । 

వృషప్రభృతయశ్చాన్యే యాదవాః పుణ్యకర్మిణః ॥ 2॥ 

వారిలో పెద్దవాడు గొప్ప పరాక్రమవంతుడు వీతిహోట్రుడు రాజైనాడు. వృషుడు మొదలైన పుణ్యవర్తనులు, 
యాదవులు అతని సంతతిలోని వారే. 

వృషో వంశకరస్తేషాం తస్య పుత్రోల_భవన్మధుః । 

మధోః పుత్రశతం త్వాసీ దృషణస్తస్య వంశభాక్‌ ॥ 8 ॥ 

వారికి వృషుడు వంశకర్త. అతనికి మధువనేవాడు పుత్రుడు. ఆ మధువుకు వందమంది కుమారులు. 
వారిలో వృషణుడు వంశకర్త అయినాడు. 

వీతిహోత్రసుతశ్చాపి విశ్రుతోల_నన్త ఇత్యతః । 

దుర్ణయస్తస్య పుత్రోత_ భూత్సర్వశాస్త్రవిశారదః "4 

వీతిహోత్రుని కుమారుడు అనంతుడనేపేర ప్రసిద్దుడు. అతనికి అన్నిశాస్తాల్లో పాండిత్యం కలిగిన 
దుర్భయుడనే పుత్రుడున్నాడు. 

తస్య భార్యా రూపవతీ గుణెః సర్వైరలంకృతా I 

పతిప్రతా౭_9_సీత్సతినా స్వధర్శపరిపాలికా ॥ 5 ॥ 

దుర్భయుని భార్య రూపవతి. అన్నిగుణాలు కలది. పతిని దైవంగా భావించే వ్రతం కలిగి భర్తతోగూడ తమ 
ధర్మాన్నాచరించేది. 

న కదాచిన్మహారాజః కాలిన్టీతీరసంస్థితామ్‌ । 

అపశ్యదుర్వశీం దేవీం గాయస్తీం మధుర[శ్రుతిమ్‌ ॥ 6 ॥ 


ఆ దుర్ద్ణయుడొకప్పుడు యమునానదీతీరంలో ఉండి మధురమైన కంఠస్వరంతో పాడుతున్న ఊర్వశిని 
చూచినాడు. 


250 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తతః కామాహతమనాస్తత్సమీపముపేత్య వై । 
ప్రోవాచ సుచిరం కాలం దేవి రన్తుం మయా౭_ర్హసి ॥ 7॥ 


మనసులో మన్మథవికారం కలిగి ఆమె దగ్గరకు వెళ్ళి ఓదేవీ! నీవు చాలాకాలం నాతో కలిసి రమించటానికి 
తగినదానవు అన్నాడు. 


సా దేవీ నృపతిం దృష్ట్వా రూపలావణ్యసంయుతమ్‌ I 
రేమే తేన చిరం కాలం కామదేవమివాపరమ్‌ ॥ 8 ॥ 


ఆ ఊర్వశీదేవి అందం లావణ్యంకల ఆ రాజును చూసి రెండవ మన్మథునివలె ఉన్న అతనితో కలిసి 
చాలాకాలం శృంగారక్రీడలతో రమించినది. 

కాలాతబుద్దో రాజా తాముర్వశీం ప్రాహ శోభనామ్‌ । 

గమిష్యామి పురీం రమ్యాం హసన్తీత్యబ్రవీద్వచః ॥ 9 ॥ 

కొంతకాలం గడువగా రాజు వివేకాన్ని పొంది శుభకరురాలు ఊర్వశితో నా రమ్యమైన నగరానికి తిరిగి 
వెళ్ళెదనని చెప్పగా ఆమె నవ్వుతూ ఇట్లన్నది. 

న హ్యేతేనోపభోగేన భవతో రాజసున్దర । 

ప్రీతిః సళ్జాయతే మహ్యం స్థాతవ్యం వత్సరం పునః ॥ 10॥ 

ఓ సుందరాంగా! రాకుమారా! నీతో అనుభవించిన సుఖభోగాలు నాకు తృప్తినీయలేదు. అందువల్ల నీవు 
మరొక సంవత్సరం వరకు ఉండవలెను. 

తామటబ్రవీత్స మతిమాన్‌ గత్వా శీఘ్రతరం పురీమ్‌ । 

ఆగమిష్యామి భూయో౭_త్ర తన్న్మే౭_నుజ్ఞాతుమర్హసి ॥ 11 ॥ 

బుద్ధిమంతుడైన ఆ రాజు ఊర్వశితో నేను పట్టణానికి వెళ్ళి మళ్ళీ శీఘ్రంగానే నీవద్దకు రాగలను. అందువల్ల 
వెళ్ళటానికి అనుమతివ్వమని పలికాడు. 

తమబ్రవీత్సా సుభగా తథా కురు విశామతే । 

నాన్యయా౭_ప్పరసా తావద్రన్తవ్యం భవతా పునః ॥ 12 ॥ 

ఊర్వశి ఆ మాట విని ఓ రాజా! అట్లే చేయుము. కాని అంతవరకు నీవు మరొక అప్పరసతో కలిసి 
రమించరాదు అని పలికినది. 

ఓమిత్యుక్వా యయౌ తూర్ణం పురీం పరమశోభనామ్‌ । 

గత్వా పతివ్రతాం పత్నీం దృష్ట్వా భీతో9 భవన్నపః ॥ 18 ॥ 

రాజట్లే అని పలికి అందమైన తన నగరానికి వెళ్ళినాడు. అక్కడ పతివ్రత ఐన తన భార్యను చూచి 
భయపడినాడు. 


ఇరవై మూడవ అధ్యాయం 251 

సంప్రేక్ష సా గుణవతీ భార్యా తస్య పతివ్రతా | 

భీతం ప్రసన్నయా ప్రాహ వాచా పీనపయోధరా ॥ 141 

అతనిభార్య పతివ్రత, గుణవతి, పీనపయోధర. తన భర్తను భయపడినవానిగా గమనించి ప్రసన్నమైన 
మాటతో ఇట్లన్నది. 

స్వామిన్‌! కిమత్ర భవతో భీతిరద్య ప్రవర్తతే | 

తద్బూహి మే యథా తత్త్వం న రాజ్ఞాం కీర్తయే త్విదమ్‌ ॥ 15 ॥ 

స్వామీ! మీరెందుకు ఇపుడు భయపడుతున్నారు. కారణం ఉన్నదున్నట్లుగా చెప్పండి. భయపడేస్థితి రాజులకు 
కీర్తిదాయకం కాదు. 

స తస్యా వాక్యమాకర్ణ్య లజ్ఞావనతమానసః । 

నోవాచ కించిన్సపతిర్‌జ్ఞానదృష్టా వివేద సా ॥ 16 ॥ 

ఆ రాజు భార్యమాట విని సిగ్గుతో కుంగిన మనసు కలవాడై ఏమియు బదులు పలుకలేదు. ఆమె తన 
జ్ఞానదృష్టితో విషయాన్ని తెలుసుకొన్నది. 

న భేతవ్యం త్వయా రాజన్‌ కార్యం పాపవిశోధనమ్‌ । 

భీతే త్వయి మహారాజ! రాష్ట్రం తే నాశమేష్యతి ॥ 17 ॥ 

మహారాజా! నీవు భయపడకు, పాపపరిహారం చేసుకొన్న చాలును. నీవే భయపడిన నీ రాజ్యమంతా 
వినాశం పొందుతుంది. 

తతః స రాజా ద్యుతిమాన్నిర్లత్య తు పురాత్తతః । 

గత్వా కణ్వాశ్రమం పుణ్యం దృష్ట్వా తత్ర మహామునిమ్‌ ॥ 18 ॥ 

తర్వాత ఆ రాజు పట్టణంనుండి బయలుదేరి కణ్వాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ పుణ్యాత్ముడైన కణ్వమునిని 
చూచినాడు. 

నిశమ్య కణ్వవదనాత్‌ ప్రాయశ్చిత్తవిధిం శుభమ్‌ । 

జగామ హిమవత్పృష్టం సముద్దిష్టం మహాబలః ॥ 19 ॥ 

కణ్వుని ముఖతః పాపప్రాయళ్చిత్తవిధానం తెలుసుకొని బలవంతుడైన ఆ రాజు ముని సూచించిన 
హిమాలయపర్వత పృష్టభాగాన్ని చేరుకొన్నాడు. 

సో౭_ పశ్యత్పథి రాజేన్లో గన్భ్గర్వవరముత్తమమ్‌ | 

(భాజమానం (శ్రియా వ్యోమ్ని భూషితం దివ్యమాలయా ॥ 20 ॥ 


ఆ రాజు వెళ్ళేపుడు మార్గంలో ఒక గంధర్వ న్రేష్టుని చూచినాడు. అతడాకాశంలో దివ్యమాలాలంకృతుడై 
గొప్పగా ప్రకాశించుచుందెను. 


అర కూర్మమహాపురాణం - పూర్వార్థం 


వీక్ష్య మాలామమిత్రఘ్నః సస్మారాప్సరసం వరామ్‌ । 
ఉర్వశీం తాం మనశ్చక్రే తస్యా ఏవేయమర్హతి 1 21 1 


శత్రుసంహారకుడు ఆ రాజు మాలను చూచి గ్రేష్టురాలైన ఊర్వశిని తలచుకొన్నాడు. ఈ మాల ఆమెకే 
తగినదని భావించాడు. 


సో౭_ తీవ కాముకో రాజా గన్ఫర్వేణాథ తేన హి । 

చకార సుమహద్యుద్ధం మాలామాదాతుముద్యతః ॥ 22 ॥ 

కామాతురుడైన ఆ రాజు మాలను (గహింపదలచి ఆ గంధర్వునితో గొప్పయుద్దం ఆచరించినాడు. 

విజిత్య సమరే మాలాం గృహీత్వా దుర్దయో ద్విజాః! | 

జగామ తామప్పరసం కాలిన్టీం ద్రప్టుమాదరాత్‌ ॥ 28 ॥ 

ఓ ద్విజులారా! ఆ దుర్ణయుడు యుద్దంలో గెలిచి గంధర్వుని నుండి మాలను గ్రహించి ఆ అప్సరసను 
చూడటానికి యమునానదిని గూర్చి వెళ్ళినాడు. 

అద్భృష్ట్వా౭ ప్పరసం తత్ర కామబాణాభిపీడితః | 

బభ్రామ సకలాం పృథ్వీం సప్తద్వీపసమన్వితామ్‌ | 24 ॥ 

అక్కడ అప్సరస కనబడకపోవటంతో రాజు మన్మథ బాణాభి పీడితుడై ఆమెను చూడటానికి 
సప్తద్వీపములలోనున్న పృథివినంతా సంచరించినాడు. 

ఆక్రమ్య హిమవత్సార్వ్వముర్వళశీ దర్శనోత్సుకః | 

జగామ శైలప్రవరం హేమకూటమితి శ్రుతమ్‌ ॥ 25 ॥ 

హిమాలయపర్వతపార్వాాన్ని ప్రవేశించి ఊర్వశిని చూడాలనే కుతూహలంతో హేమకూటమని ప్రసిద్ధిచెందిన 
పర్వత్రేష్టాన్ని చేరుకొన్నాడు. 

తత్ర తత్రాప్సరో వర్యా దృష్ట్వా తం సింహవిక్రమమ్‌ । 

కామం సనధిరే ఘోరం భూషితం చిత్రమాలయా ॥ 26 ॥ 

ఆ యా ప్రదేశాల్లోని అప్సరసలు సింహపరాక్రమవంతుడై చిత్రమాలనలంకరించుకొన్న రాజును చూసి 
అతనియందు కామాన్ని పొందినారు. 

సంస్మరన్నుర్వశీవాక్యం తస్యాం సంసక్తమానసః । 

న పశ్యతి స్మ తాః సర్వా గిరేః శృజ్లాణి జగ్మివాన్‌ ॥ 27 ॥ 

ఆరాజు ఊర్వశి మాటను తలుచుకొని ఆమెయందు మనసునిల్సి వారిని చూడలేదు. తర్వాత పర్వతశిఖరాలకు 
వెళ్ళినాడు. 


ఇరవై మూడవ అధ్యాయం 253 
తత్రాప్యప్పరసం దివ్యామదృష్ట్వా కామపీడితః | 
దేవలోకం మహామేరుం యయౌ దేవపరాక్రమః ॥ 28 ॥ 


అక్కడకూడా దివ్యాప్సరస ఊర్వశిని కానక కామపీడితుడై దేవపరాక్రమం గల రాజు దేవతలస్థావరమైన 
మహామేరుపర్వతశిఖరానికి వెళ్ళాడు. 


స తత్ర మానసం నామ సరగస్రెలోక్యవిశ్రుతమ్‌ I 
భేజే శృజ్ణమతిక్రమ్య స్వబాహుబలభావితః 1 29 ॥ 


తస్య తీరేషు సుభగాం చరన్తీమతిలాలసామ్‌ । 
దృష్టవాననవద్యాజ్లీం తస్యై మాలాం దదౌ పునః ॥ 30 ॥ 


అతదక్కడ ముల్లోకాలలో ప్రసిద్దమైన మానససరస్సు తనభుజబల విశ్వాసంతో చేరి మేరుశిఖరాన్ని దాటి 
మానససరస్తీరప్రదేశంలో తిరుగాడే నిర్దుష్ట శరీర ఐన ఊర్వశిని చూచి మరల నామెకు మాలనిచ్చాడు. 


స మాలయా తదా దేవీం భూషితాం ప్రేక్ష్య మోహితః । 
రేమే కృతార్థమాత్మానం జానానః సుచిరంతయా ॥ 831 ॥ 


ఆ దుర్ణయుడు మాలాలంకృత అయిన ఊర్వశిని చూసి మోహితుడై ధన్యునిగా భావించుకొని ఆమెతో 
చాలాకాలం రమించినాడు. 


అథోర్వశీ రాజవర్యం రతాన్తే వాక్యమబ్రవీత్‌ । 
కింకృతం భవతా వీర పురీం గత్వా తదా నృప ॥ 32॥ 


తర్వాత ఊర్వశి రాజ్రేష్టుని గూర్చి ఓ వీరా! అపుడు పట్టణానికి వెళ్ళి నీవేమి చేసితివి? అని ప్రశ్నించినది. 

స తస్యై సర్వమాచష్ట పత్స్యా యత్సముదీరితమ్‌ । 

కణ్వస్య దర్శనం చైవ మాలాపహరణం తథా ॥ 38 ॥ 

రాజు ఊర్వశితో తన భార్య పలికినది, కణ్వుని దర్శనం, మాలను అపహరించటం కూడా తెలిపినాడు. 

(శ్రుత్వైతద్వాహృతం తేన గచ్చేత్యాహ హితైషిణీ | 

శాపం దాస్యతి తే కణ్వో మమాపి భవతః ప్రియా ॥ 34 ॥ 

దుర్ద్ణయుని మాటలు విన్న ఊర్వశి రాజు హితాన్ని కోరి కణ్వుడు నిన్ను శపించగలడు. నీభార్య కూడా 
నన్ను శపిస్తుంది. అందువల్ల నీవు వెళ్ళుమని చెప్పింది. 

తయా౭_ సకృన్మహారాజః ప్రోకోల పి మదమోహితః । 

న చ తతృతవాన్వాక్యం తత్ర సంన్యస్తమానసః ॥ 35 ॥ 

కాని ఆ రాజు కామమదమోహితుడై ఆమె ఎన్నిమార్లు చెప్పినా ఆమెయందే మనసు లగ్నంచేసుకొని 
ఆమెమాట పాటించలేదు. 


2 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తదోర్వశీ కామరూపా రాజ్ఞే స్వం రూపముత్కటమ్‌ । 

సురోమశం పిబ్లలాక్షం దర్శయామాస సర్వదా ॥ 861 

అపుడు స్వేచ్చారూపశక్తిసంపన్న ఊర్వశి రోమాలెక్కువగా ఉండి పింగళవర్ణం గల కన్నులతో భయంకరమైన 
తనరూపాన్ని ఆ రాజుకు చూపించింది. 

తస్యాం విరక్తచేతస్మః స్మృత్వా కణ్వాభిభాషితమ్‌ । 

ధిజ్మామితి వినిశ్చిత్య తపః కర్తుం సమారభత్‌ ॥ 37 ॥ 

అది చూచి దుర్ణయుడామెయందు విరక్తినొంది కణ్యుని మాట తలచుకొని తనను నిందించుకొని తపము 
చేయుటకారంభించినాడు. 

సంవత్సర ద్వాదశకం కనమూలఫలాశనః । 

భూయ ఏవ ద్వాదశకం వాయుభక్షో౭_ భవన్నృపః 1 38 1 

పన్నెండేండ్లు కందమూల ఫలములనాహారముగా కొని మరో పన్నెందేండ్లు వాయువును ఆహారంగాగొని 
ఆ రాజు తపమును ఆచరించినాడు. 

గత్వా కణ్వాశమం భీత్యా తస్మై సర్వం న్యవేదయత్‌ | 

వాసమప్పరసా భూయ స్తపోయోగమనుత్తమమ్‌ ॥ 39 ॥ 

తర్వాత కణ్వాశ్రమానికి వెళ్ళి భయంతో జరిగినదంతయు తెలిపినాడు. తాను అప్పరసతో కొంతకాలం 
కలిసియుండుట, తర్వాత తపమాచరించుట వివరించినాడు. 

వీక్ష తం రాజశార్జూలం ప్రసన్నో భగవానృషిః । 

కర్తుకామో హి నిర్బీజం తస్యాఘమిదమ[బవీత్‌ ॥ 40 ॥ 

రాజగ్రేష్ణుడైన దుర్భయుని చూచి పూజ్యుదైన కణ్వర్షి అతని పాపనిర్మూలన గావించదలచి ఇట్లన్నాడు 
కణ్వ ఉవాచ :- కణ్వుడు పలికాడు. 

గచ్చ వారాణసీం దివ్యామీశ్వరాధ్యుషితాం పురీమ్‌ । 

ఆస్తే మోచయితుం లోకం తత్ర దేవో మహేశ్వరః ॥ 41 ॥ 

స్నాత్వా సన్తర్వ్య విధివద్గజ్ఞాయాం దేవతాః పిత్యాన్‌ । 

దృష్ట్వా విశ్వేశ్వరం లిజ్గం కిల్చిషాన్మోక్ష్యసే క్షణాత్‌ 1 42 ॥ 

ఈశ్వరుడు నివాసమున్న వారాణసి పట్టణమునకు వెళ్ళుము. అక్కడ లోకాన్ని సంసారబంధంనుండి 
విడిపించటానికి భగవంతుడు మహేశ్వరుడు నిలిచిఉన్నాడు. గంగానదిలో స్నానమాచరించి శాస్త్రవిధిప్రకారం 


దేవతలకు పితృదేవతలకు తర్పణాలిచ్చి లింగరూపంలోనున్న విశ్వేశ్వరుని దర్శించుకొనుము, క్షణకాలంలో 
పాపంనుండి విముక్తుడవుతావు. 


ఇరవై మూడవ అధ్యాయం 255 
ప్రణమ్య శిరసా కణ్వమనుజ్ఞాప్య చ దుర్ణయః । 
వారాణస్యాం హరం దృష్ట్వా పాపాన్ముకోల_భవత్తతః 1 483 ॥ 
అని చెప్పగా దుర్ణయుడు కణ్వమునికి శిరసా (ప్రణామంచబేసి సెలవుపొంది వారాణసికి వెళ్ళి శివదర్శనంతో 
పాపవిముక్తుడైనాడు. 


జగామ స్వపురీం శుభ్రాం పాలయమాస మేదినీమ్‌ । 
యాజయామాస తం కణ్యో యాచితో ఘృణయా మునిః ॥ 441 


తర్వాత నిర్మలమైన పట్టణానికి వెళ్ళి రాజ్యపాలన సాగించాడు. పిమ్మట కణ్యుని ప్రార్థించగా దయతో ఆ 
రాజుచే యజ్ఞాన్ని కణ్వుడు చేయించాడు. 


తస్య పుత్రో థ మతిమాన్సుప్రతీక ఇతి స్కృతః | 

బభూవ జాతమాత్రం తం రాజానముపతస్థిరే 11 45 ॥ 

ఉర్వశ్యాబ్బు మహావీర్యాః సప్త దేవసుతోపమాః । 

కన్యా జగ్భహిరే సర్వా గన్ఫర్వ్యో దయితా ద్విజాః | 46 ॥ 

ఆ దుర్భయుని కుమారుడు సుప్రతీకుడు బుద్దిమంతుడు జన్మించినాడు. అతడు పుట్టగానే 


ఊర్వశియందుద్భవించిన దేవసమానులు పరాక్రమవంతులైన ఏడుగురు కుమారులు రాజును చేరుకొన్నారు. 
వారందరు గంధర్వకన్యలనే తమ భార్యలుగా స్వీకరించారు. 


ఏష వః కథితః సమ్యక్‌ సహగస్రజిత ఉత్తమః ॥ 
వంశ పాపహరో న్ఫాణాం క్రోష్టోరపి నిబోధత | 47 ॥ 


ఇదంతా సహస్రజిత్తు శ్రేష్టవంశవర్ణనము. మనుషుల పాపాలను నశింపజేసే వృత్తాంతం మీకు వివరించాను. 
ఇక క్రోష్టువు వృత్తాంతం వివరిస్తాను. 
ఇతి శ్రీకూర్మపురాణే రాజవంశానుకీర్తనం నామ త్రయోవింశో౭_ధ్యాయః ॥ 28 ॥ 
శ్రీకూర్మపురాణంలో రాజవంశానుకీర్తనమనే ఇరవై మూడవ అధ్యాయం ॥ 23 ॥ 


El 


ల చతుర్వింశో9_ ధ్యాయః - ఇరవై నాల్గవ అధ్యాయం 


యదువంశానుకీర్తనమ్‌ - యదువంశానుకీర్తనం 


సూత ఉవాచ :- సూతుడు పలికాడు 

క్రోష్టోరేకోల_ భవత్సుత్రో వజ్రవానితి విశ్రుతః | 

తస్య పుత్రో౭_ భవచ్చాన్తిః కుశికస్తత్సుతో9_భవత్‌ TET 

క్రోష్టువుకు వ(జవంతుడనే ప్రసిద్ధుడైన ఒక కుమారుడు కలిగాడు. అతనికి శాంతి అనువాడు పుత్రుడు. 
శాంతికి కుశికుడనే కుమారుడు కలిగాడు. 


కుశికాదభవత్సుత్రో నామ్నా చిత్రరథో బలీ । 

అథ చైత్రరథిర్లోకే శశిబిన్గురితి స్మృతః ॥ 2 ॥ 

ఆ కుళికునికి చిత్రరథుడనే బలవంతుడైన కుమారుడు జన్మించాడు. ఆ చిత్రరథుని కుమారుడు శశిబిందువు. 

తస్య పుత్రః పృథుయశా రాజా9_భూద్ధర్మతత్సరః I 

పృథుకర్మా చ తత్పుత్రస్తస్మాతృధథుజయో9_ భవత్‌ 181 

అతనికి ధర్మాసక్తిగల పృథుయశుడనే రాజు జన్మించినాడు. అతనికి పృథుకర్మయనే పుత్రుడు. అతనివల్ల 
పృథుజయుడు. 

పృథుకీర్తిరభూత్తస్మాత్సృృథుదాసస్తతో9_ భవత్‌ | 

పృథుశవాస్తస్య పుత్రస్తస్యాసీత్సృథుసత్తమః ॥ 4 ॥ 

పృథుజయునికి పృథుకీర్తి, అతనికి పృథుదాసుడనే పుత్రుడు, అతనికి పృథుశ్రవుడు, అతనికి 
పృథుసత్తముడనేవాడు వరుసగా పుత్రులు జన్మంచినారు. 

ఉశనాస్తస్య పుత్రోత_భూచ్చతేషుస్తత్సుతోల_ భవత్‌ I 

తస్మాద్వై రుక్కకవచః పరావృత్తశ్చ తత్సుతః ॥ 5 ॥ 

పృథుసత్తమునికి ఉశనసుడు, అతనికి శతేషువు, అతనికి రుక్కకవచుడు, అతనివల్ల పరావృత్తుడు పుత్రునిగా 
జన్మంచినాడు. 

పరావృత్తసుతో జజ్జే యామఘో లోకవి(శ్రుతః । 

తస్మాద్విదర్భస్సంజజ్లే విదర్భాత్మథకాశికా 16 

పరావృత్తునికి యామఘుదనే ప్రఖ్యాతిగల కుమారుడు జన్మించినాడు. అతనికి విదర్భుడు కుమారుడు. 
విదర్భునికి క్రథ, కౌశికులనే కుమారులు కలిగినారు. 

లోమపాదసృృతీయస్తు బభ్రుస్తస్యాత్మజో నృపః । 

ధృతిస్తస్యాభవత్చుత్రః శ్వేతస్తస్యాప్యభూత్సుతః గ. 


ఇరవై నాల్గవ అధ్యాయం 257 


శ్వేతస్య పుత్రో బలవాన్నామ్నా విశ్వసహః స్కృతః । 

తస్య పుత్రో మహావీర్యః ప్రభావాత్మౌశికః స్కృతః ॥8॥ 

లోమపాదుడనేవాడు మూడవ కుమారుడు, అతనికి బభ్రువనువాడు కుమారుడు, బభువునకు ధృతి 
అతనికి శ్వేతుడు అనే కుమారుడు కలిగినారు. శ్వేతునకు బలవంతుడైన విశ్వసహుడనే పేర ప్రసిద్దుడైన కుమారుడు 
కలిగినాడు. అతని పుత్రుడు కౌశికుడనువాడు గొప్ప పరాక్రమం కలిగినవాడు జన్మించినాడు. 

అభూత్తస్య సుతో ధీమాన్‌ సుమన్తశ్చ తతో౭_నలః । 

అనలస్య సుతః శ్వేనిః శ్వేనేరన్యేత_ భవన్సుతాః ॥ 9 ॥ 

కౌశికునికి బుద్దిమంతుడైన సుమంతుడు కుమారుడు. అతనివల్ల అనలుడు, అనలునికి శ్వేని, ఈ శ్వేనికి 
కొందరు పుత్రులు కలిగినారు. 


తేషాం ప్రధానో ద్యుతిమాన్వపుష్మాన్తత్సుతో9_ భవత్‌ I 

వపుష్మతో బృహన్మేధాః శ్రీదేవస్తత్సుతో9_ భవత్‌ mu 10un 

వారిలో ద్యుతిమంతుడు ముఖ్యుడు. అతనికి వపుష్మంతుడు, వపుష్మంతునికి బృహన్నెధ, అతనికి శ్రీదేవుడు 
అను కుమారుడు జన్మించినాడు. 

తస్య వీతరథో విప్రా రుద్రభకో మహాబలః । 

క్రథ స్యాప్యభవత్మున్తిర్భృష్టిస్త స్యాభవత్సుతః 1 111 

ఓ (బ్రాహ్మణులారా! శ్రీదేవునకు గొప్పబలం కలగిన వీతరథుడు అనే కుమారుడు జన్మించినాడు. అతడు 
శివభక్తుడు. క్రథుడనే వానికి కుంతి అనేవాడు, అతనికి వృష్టి అనే కుమారుడు కలిగినాడు. 

తస్మాన్నవరథో నామ బభూవ సుమహాబలః । 

కదాచిన్మగయాం యాతో దృష్ట్వా రాక్షసమూర్ణితమ్‌ 1 12॥n 

దుద్రావ మహతావిష్ణో భయేన మునిపుజ్గవాః | 

అన్వధావత సంక్రుద్దో రాక్షసస్తం మహాబలః ॥ 13 ॥ 

ఆ వృష్టికి బలవంతుడు నవరథుడు కుమారుడు. అతడొకసారి వేటకు బయలుదేరిపోగా అక్కడ 
మహాబలవంతుడు, క్రూరుడైన ఒక రాక్షసుని చూచినాడు. చూచి మిక్కిలిభయంతో పరుగెత్తినాడు. ఓ మునిశ్రేష్ణులారా! 
అదిచూచి గొప్పబలవంతుడైన రాక్షసుడు కోపించి వెంటబడి తరిమినాడు. 

దుర్యోధనో£ గ్నిసజ్కాశః శూలాసక్తమహాకరః । 

రాజా నవరథో భీతో నాతిదూరాదవస్థితమ్‌ ॥ 14 ॥ 

అపశ్యత్సరమం స్థానం సరస్వత్యాః సుగోపితమ్‌ । 

స తద్వేగేన మహతా సంప్రాప్య మతిమాన్నృపః ॥ 15 


జల్‌ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


వవన్దే శిరసా దృష్ట్వా సాక్షాద్దేవీం సరస్వతీమ్‌ । 

తుష్టావ వాగ్భిరిష్టాభిర్చద్ధాజ్ఞలిరమి త్రజిత్‌ 11 16 1 

ఆ రాక్షసుడు ఎదుర్శొనశక్యంకానివాడై అగ్నిసమానతేజస్సుతో తన దీర్గబాహువునందు శూలాన్ని ధరించి 
ఉన్నాడు. భయపడిన నవరథుడు అక్కడికి కొంతదూరంలోనే నున్న సరస్వతి రహస్యంగా కాపాడుతున్న శ్రేష్టమైన 
ప్రదేశాన్ని చూచిన వెంటనే తెలివి కలవాడైనందువల్ల వేగంగా నడిచి ఆ ప్రదేశాన్ని చేరుకొన్నాడు. అక్కడ వెలసి 
ఉన్న సాక్షాత్‌ సరస్వతీదేవిని చూచి శిరసా నమస్కరించాడు. శత్రుంజయుడైన ఆ రాజు దోసిలొగ్గి ప్రియమైన 
వాక్కులతో ఆ దేవిని స్తుతించాడు. 


పపాత దజ్ఞవద్భూమౌ త్వామహం శరణం గతః । 

నమస్యామి మహాదేవీం సాక్షాద్దేవీం సరస్వతీమ్‌ ॥ 17॥ 

నేలపై సాగిలపడి నిన్ను శరణుపొందుతున్నానని పలికి సాక్షాత్సరస్వతీదేవివైన నీవు గొప్పదేవతవు. నీకు 
నమస్మరిస్తున్నాను. 

వాగ్గేవతామనాద్యన్లామీశ్వరీం బ్రహ్మచారిణీమ్‌ | 

నమస్యే జగతాం యోనిం యోగినీం పరమాం కలామ్‌ ॥ 18॥ 

ఆద్యంతాలులేని ఈశ్వరివి. బ్రహ్మచారిణివగు వాగ్దేవతవు. లోకాలకాధారానివి, యోగినివి, పరమ 
కళారూపివైన నిన్ను నమస్కరిస్తున్నాను. 

హిరణ్యగర్భసంభూతాం త్రినేత్రాం చంద్రశేఖరామ్‌ । 

నమస్యే పరమానన్దాం చిత్మలాం బ్రహ్మరూపిణీమ్‌ | 19 ॥ 

©) 

హిరణ్యగర్భసంజాత, త్రినేత్ర, చంద్రావతంస, పరమానందస్వరూప, జ్ఞానకళారూపిణి, (బ్రహ్మస్వరూప 
ఐన దేవికి నమస్కరిస్తున్నాను. 

పాహి మాం పరమేశాని భీతం శరణమాగతమ్‌ । 

ఏతస్మిన్నన్తరే క్రుద్దో రాజానం రాక్షసేశ్వరః ॥ 20 ॥ 

హన్తుం సమాగతః స్థానం యత్ర దేవీ సరస్వతీ I 

సముద్యమ్య తథా శూలం ప్రవిష్టో బలగర్వితః ॥ 21॥ 

ఓ పరమేశ్వరీ! భయంతో నీ శరణుపొందిన నన్ను కాపాడమని ప్రార్థించాడు. అంతలోనే కోపంతో ఆ 
రాజును చంపటానికి సరస్వతీదేవి స్థానానికి శూలాన్ని పైకెత్తి బలగర్వంతో ఆ రాక్షసప్రముఖుడు వచ్చినాడు. 


త్రిలోకమాతుర్హి స్థానం శశాజ్బాదిత్యసన్నిభమ్‌ ॥ 
తదన్తరే మహద్భూతం యుగాన్తాదిత్యసన్నిభమ్‌ | 22 ॥ 


ఇరవై నాల్గవ అధ్యాయం 259 


శూలేనోరసి నిర్భిద్య పాతయామాస తం భువి । 
గచ్చేత్యాహ మహారాజ న స్థాతవ్యం త్వయా పునః ॥ 28 ॥ 


సూర్యచంద్రకాంతులతో సమానమైన ప్రకాశంకలది, ముల్లోకాలకు తల్లి ఐన దేవిస్థానానికి రాక్షసుడు 
చేరగా ప్రళయకాలంలోని సూర్యునివంటి ఒక మహాభూతం శూలంతో ఆ రాక్షసుని ఎదలో పొడిచి వానిని నేలపై 
పడవైచెను. తర్వాత రాజుతో నీవిక్కడ ఉండతగదు అని వెళ్ళిపొమ్ము అని పలికినది. 

ఇదానీం నిర్భయస్తూర్లం స్థానే_స్మిన్రాక్షసో హతః । 

తతః ప్రణమ్య హృష్టాత్మా రాజా నవరథః పరమ్‌ ॥ 24 ॥ 

పురీం జగామ విప్రేన్హాః! పురన్దరపురోపమామ్‌ | 

స్థాపయామాస దేవేశీం తత్ర భక్తిసమన్వితః ॥ 25 ॥ 

ఈ (ప్రదేశంలో రాక్షసుడు మరణించాడు. నిర్భయంగా ఇక నీవు తొందరగా వెళ్ళమని పలుకగా సంతోషించిన 
ఆ నవరథుడు నమస్కరించి ఇంద్రనగర సదృశమైన తన నగరానికి వెళ్ళాడు. ఓ విప్రలారా! ఆ పట్టణంలో భక్తితో 
ఈశ్వరీదేవి ప్రతిష్ట గావించినాడు. 

ఈజే చ వివిధైర్యజ్జరోమైర్లేవీం సరస్వతీమ్‌ । 

జ ఐక వాద 

తస్య చాసీద్దశరథః పుత్రః పరమధార్మికః ॥ 26 ॥ 

అనేక యజ్ఞహోమాలతో సరస్వతిని ఆరాధించినాడు. ఆ నవరథునికి ధర్మస్వభావుడైన దశరథుడు 
కుమారుడుగా జన్మించాడు. 

దేవ్యా భకో మహాతేజాః శకునిస్తస్యచాత్మనః । 

తస్మాత్మరమృః సమ్ఫూతో దేవరాతో౭_ భవత్తతః 127 

అతనికి దేవి భక్తుడు గొప్పతేజస్వి ఐన శకుని పుత్రుడు. అతనివల్ల కరంభుడు, కరంభునివల్ల 
దేవరాతుడనువాడు కలిగినాడు. 

ఈజే స చాశ్వమేధేన దేవక్షత్రశ్చ తత్సుతః । 

మధుస్తస్య తు దాయాదస్తస్మాత్మురురజాయత ॥ 28 ॥ 

ఆ రాజు అశ్వమేధయాగం చేసినవాడు. అతని పుత్రుడు దేవక్షత్రుడనువాడు. అతనికి మధువు పుత్రుడు. 
మధువునకు కురువు జన్మించాడు. 

పుత్రద్వయమభూత్తస్య సుత్రామా చానురేవ చ । 

అనోస్తు ప్రియగోత్రోల భూదంశుస్తస్య చ రిక్తభాక్‌ 1 29 ॥ 

అథాంశోరన్థకో నామ విష్ణుభక్తః ప్రతాపవాన్‌ । 

మహాత్మా దాననిరతో ధనుర్వేదవిదాంవరః 1 380 ॥ 


250 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


కురువునకు సుత్రాముడు, అనువు అనే ఇద్దరు పుత్రులు. వారిలో అనువునకు ప్రియగోత్రుడు కుమారుడు. 
అతనికి అంశువు అనువాడు జన్మించాడు. అంశువునకు ప్రతాపంగల విష్ణుభక్తుడైన అంధకుడు, అంశారాజ్యభాగాన్ని 
పొందగల పుత్రుడు కలిగాడు. అతడు దానశీలి, గొప్పవిలుకాడు, మహాత్ముడు. 


స నారదస్య వచనాద్వాసుదేవార్చనే రతః । 
శాస్త్రం ప్రవర్తయామాస కుజ్బగోలాధికశ్రుతమ్‌ ॥ 81 ॥ 


అతడు నారదుని ఉపదేశంవల్ల వాసుదేవుని పూజించటంలో ఆసక్తుడైనాడు. కుండుడు గోలుడు మొదలైన 
వారివల్ల ప్రసిద్ధమైన శాస్త్రాన్ని అతడు ప్రవర్తింపజేసినాడు. 

తస్య నామ్నా తు విఖ్యాతం సాత్వతానాం చ శోభనమ్‌ । 

ప్రవర్తతే మహచ్చాస్త్రం కుణ్ణాదీనాం హితావహమ్‌ ॥ 82 ॥ 


ఆ శాస్తం అతని పేరుతో ప్రసిద్దమై సాత్వతులకు శుభకరమైనది. కుండులు మొదలైనవారికి శుభాన్ని 
కూర్చునదై వాడుకలో ఉన్నది. 


సాత్వతస్తస్య పుత్రో౭_ భూత్సర్వశాస్త్రవిశారదః I 

పుణ్యశ్లోకో మహారాజస్తేన చైతత్రవర్తితమ్‌ ॥ 38 ॥ 

అతనికి సాత్వతుడను కుమారుడు కలిగినాడు. అతడన్ని శాస్త్రాల్లో నైపుణ్యం గలవాడు. పుణ్యాత్ముడైన 
మహారాజు, అతడే ఆ శాస్త్రాన్ని (ప్రవర్తింపజేసినాడు. 

సాత్వతాన్సత్వసమృన్నాన్కౌసల్యా సుషువే సుతాన్‌ | 

అన్థకం వై మహాభోజం వృష్టిం దేవావృధం నృపమ్‌ nn 84n1 

జ్యేష్టం చ భజమానాఖ్యం ధనుర్వేదవిదాం వరమ్‌ । 

తేషాం దేవావృధో రాజా చచార పరమం తపః ॥ 85 ॥ 

సత్వగుణసంపన్నులైన సాత్వతులనే కుమారులను కౌసల్య పొందినది. అంధకుడు, మహాభోజుడు, 
వృష్టి, దేవావృధుడనే రాజులు వారు విలువిద్యనేర్చినవారిలో [శ్రేష్టుడు భజమానుడనే వానిని కూడ పొందినది. 
వారిలో దేవావృధుడనే రాజు గొప్పతపమాచరించాడు. 

పుత్రః సర్వగుణోపేతో మమ భూయాదితి ప్రభుః । 

తస్య బభ్రురితి ఖ్యాతః పుణ్యశ్లోకోల_ భవన్నృపః 1 361 

సర్వగుణసమన్వితుదైన పుత్రుడు కావాలన్న ఆ రాజుకు బభ్రువు అనే ప్రసిద్దుడు, పుణ్యశ్లోకుడైన పుత్రుడు 
పుట్టినాడు. 

ధార్మికో రూపసమృన్నస్తత్వజ్ఞానరతస్తథా । 

భజమానాః (శ్రియం దివ్యాం భజమానాద్విజజ్ఞిరే 1॥ 871 


ఇరవై నాల్గవ అధ్యాయం 261 


ఆ బభువు ధర్మాత్ముడు, అందమైనవాడు, తత్త్వజ్ఞానాసక్తుడు. భజమానునివల్ల దివ్యసంపదనొందిన 
కుమారులు జన్మించారు. 

తేషాం ప్రధానౌ విఖ్యాతౌ నిమిః కృకణ ఏవచ। 

మహాభోజకులే జాతా భోజా వై మాతృకాస్తథా ॥ 38 ॥ 

వారిలో నిమి, కృకణుడు ముఖ్యులు, ప్రసిద్దులు. మహాభోజుని వంశంలో వైమాతృకులైన భోజులు 
జన్మించినారు. 

వృష్టేః సుమిత్రో బలవాననమిత్రస్తిమిస్తథా । 

అనమిత్రాదభూన్నిఘ్నో నిఘ్నస్య ద్వౌ బభూవతుః ॥ 89 ॥ 

వృష్టివల్ల బలవంతుడైన సుమిత్రుడు, అనమిత్రుడు, తిమి అనేవారు జన్మించారు. అనమిత్రునివలన 
నిఘ్నుడు, నిఘ్బునికి ఇద్దరు కుమారులు. 

ప్రసేనస్తు మహాభాగః సత్రాజిన్నామ చోత్తమః I 

అనమిత్రాత్సినిర్దజ్ఞే కనిష్ణో వృష్టినన్టనాత్‌ 1 40 ॥ 

మహాభాగుడైన ప్రసేనుడు, ఉత్తముడైన సత్రాజిత్తు అనువారు ఆ ఇద్దరు కుమారులు. వృష్టికుమారుడైన 
అనమిత్రునివలన సిని అనువాడు కనిష్టునిగా జన్మంచినాడు. 

సత్యవాక్సత్యసమృన్నః సత్యకస్తత్సుతో?_ భవత్‌ । 

సాత్యకిర్యుయుధానస్తు తస్యాసజ్లో9_భవత్సుతః 1 411 

ఆ సినికి సత్యవాక్కు సత్యవంతుడైన సత్యకుడు జన్మించాడు. సాత్యకి, యుయుధానుడు అనే వారు 
కూడా కలిగినారు. 

కుణిస్తస్య సుతో ధీమాంస్తస్య పుత్రో యుగన్థరః I 

మాధ్రాం వృష్టిః సుతో జజ్జే వృష్టేర్వె యదునందనః ॥ 42 ॥ 

యుయుధానునికి అసంగుడనే పుత్రుడు పుట్టినాడు. అతనికి బుద్ధిమంతుడు కుణి అనే పుత్రుడు. కుణికి 
యుగంధరుడనే కుమారుడు కలిగినాడు. అతనికి మాద్రి అనే భార్యయందు వృష్టి జన్మించినాడు. వృష్టికి యదు 
నందనుడు కలిగినాడు. 

జజ్ఞాతే తనయౌ వృష్టేః శ్వఫల్మశ్చిత్రకస్తు హి । 

శ్వఫల్ము కాశిరాజస్య సుతాం భార్యామవిన్దత 1 483 ॥ 

వృష్టికి శ్వఫల్ముడు, చిత్రకుడు అనే ఇద్దరు కుమారులు. వారిలో శ్వఫల్ముడు కాశిరాజు పుత్రికను 
వివాహమాడినాడు. 


252 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తస్యామజనయత్చుత్రమక్రూరం నామ ధార్మికమ్‌ । 
ఉపమంగుం తథా మంగుమన్యే చ బహవః సుతాః ॥ 44॥ 


ఆమెయందు శ్వఫల్ముడు ధర్మస్వభావంగల అక్రూరుడనే కుమారుని పొందినాడు. ఉపమంగుడు, మంగుడు 
మొదలైన కుమారులు పెక్కురు కలిగినారు. 


అక్రూరస్య స్కృతః పుత్రో దేవవానితి విశ్రుతః । 

ఉపదేవశ్చ దేవాత్మా తయోర్విశ్వప్రమాథినౌ ॥ 45 ॥ 

అక్రూరుని కుమారుడు ప్రసిద్ధుడైన దేవవంతుడు. ఉపదేవుడనే దేవస్వభావంగల మరో పుత్రుడుకూడా 
కలిగినాడు. వారిద్దరికి విశ్వుడు, ప్రమాథి అనే కుమారులు జన్మించినారు. 

చిత్రకస్యాభవత్పుత్రః పృథుర్విపృథురేవ చ। 

అశ్వగ్రీవః సుబాహుశ్చ సుధాశ్వకగవేక్షకౌ 1 461 

అన్థకస్య సుతాయాన్తు లేభే చ చతురః సుతాన్‌ | 

కుకురం భజమానజ్బు శమీకం బలగర్వితమ్‌ ॥ 47 ॥ 

కుకురస్య సుతో వృష్టిర్భ ష్లేస్తు తనయో9 భవత్‌ | 

కపోతరోమా విఖ్యాతస్తస్య పుత్రో విలోమకః ॥ 48 ॥ 

చిత్రకునికి పృథువు, విష్పథువు, అశ్వగ్రీవుడు, సుబాహుడు, సుధాశ్వక గవేక్షకులు అనువారు పుత్రులుగా 
జన్మంచినారు. అంధకుని పుత్రికయందు కుకురుడు, శమీకుడు, భజమానుడు, బలగర్వితుడు అనే నలుగురు 
కుమారులను పొందినాడు. కుకురుని పుత్రుడు వృష్టి అతనికి కపోతరోముడనే ప్రసిద్దుడైన కుమారుడు కలిగినాడు. 
అతని కుమారుడు విలోమకుడు. 

తస్యాసీత్తుమ్బురుసఖా విద్వాన్సుత్రస్తమః కిల । 

తమస్యాప్యభవత్చుత్రస్తథైవానకదున్లుభిః 149 | 

విలోమకునికి తుంబురుని మిత్రుడు పండితుడు ఐన తముడు అనేవాడు పుత్రుడు. ఈ తమునికి ఆనక 
దుందుభి అనుపేరుగల పుత్రుడు జన్మించినాడు. 

స గోవర్థనమాసాద్య తతాప విపులం తపః । 

వరం తస్మై దదౌ దేవో (బ్రహ్మో లోకమహేశ్వరః 150 1॥ 

ఆనక దుందుభి గోవర్ధనపర్వతాన్ని చేరి దీర్హతపమాచరించినాడు. అతనికి లోకప్రభువైన (బ్రహ్మ 
వరమునిచ్చినాడు. 

వంశస్తే చాక్షయా కీర్తి ర్‌జ్ఞానయోగస్తథోత్తమః । 

గురోరప్యధికం విప్రాః కామరూపిత్వమేవ చ ॥ 51 ॥ 


ఇరవై నాల్గవ అధ్యాయం 263 


తనవంశానికి అక్షయమైన కీర్తి, గురువునుమించిన జ్ఞానయోగం, కామరూపం కూడా వరంగా పొందినాడు. 


స లబ్ధ్వా వరమవ్యగ్రో వరేణ్యో వృషవాహనమ్‌ I 
పూజయామాస గానేన స్థాణుం త్రిదశపూజితమ్‌ ॥ 52 ॥ 


తస్య గానరసస్యాథ భగవానమ్మికాపతిః । 
కన్యారత్నం దదౌ దేవో దుర్లభం (త్రిదశైరపి ॥ 58 ॥ 


(శ్రేష్టుడైన అతడు వృషభవాహనుడు, దేవతల పూజలందే శివుని తనగానంతో ఆరాధించినాడు. గానంలో 
లీనమైన ఆనకదుందుఖికి భగవానుడు పార్వతీపతి దేవతలకు కూడా పొందశక్యంకాని కన్యారత్నాన్ని ప్రసాదించినాడు. 


తయా స సజ్ల్ఞతో రాజా గానయోగమనుత్తమమ్‌ । 
అశిక్షయదమిత్రఘ్నః ప్రియాం తాం భ్రాన్తలోచనామ్‌ ॥ 54 ॥ 


ఆ కన్యతో సంగతుడైన ఆనకదుందుఖి బెదురుచూపులుకల కన్యకు శత్రుఘ్నుడైన ఆ రాజు గ్రేష్టతమమైన 
గానవిద్యాతత్వాన్ని ఉపదేశించినాడు. 

తస్యాముత్సాదయామాస సుభుజం నామ శోభనమ్‌ । 

రూపలావణ్యసంపన్నాం హ్రీమతీమితి కన్యకామ్‌ ॥ 55 ॥ 


అతడామె యందు సుభుజుడనే మంచికుమారుని, సౌందర్య విలాసాదులుగల హీమతి అనే కన్యను 
పొందినాడు. 


తతస్తం జననీపుత్రం బాల్యే వయసి శోభనమ్‌ । 
శిక్షయామాస విధివద్దానవిద్యాఇ్బు కన్యకామ్‌ ॥ 56 ॥ 


తర్వాత వారి తల్లి కుమారునికి కూతురికి కూడా బాల్యంలోనే సంగీతవిద్యను శాస్తపద్ధతిలో బోధించినది. 

కృతోపనయనో వేదానధీత్య విధివద్గురోః । 

ఉద్వవాహా9 9 త్మజాం కన్యాం గన్గర్వాణాం తు మానసీమ్‌ ॥ 57 ॥ 

థి 

ఆ కుమారునికి తండ్రి ఉపనయనంచేసి వేదాలనభ్వసింపజేశాడు. అతడు గంధర్వుల మానసపుత్రి అయిన 
కన్యను వివాహమాడినాడు. 

తస్యాముత్సాదయామాస పజ్బు పుత్రాననుత్తమాన్‌ । 

వీణావాదనతత్త్వజ్ఞాన్‌ గానశాస్త్రవిశారదాన్‌ ॥ 58 ॥ 

ఆ సుభుజుడు ఆ భార్యయందు ఐదుగురు సత్పుత్రులను పొందినాడు. వారు వీణావాదనలో మర్మాన్ని 
తెలిసినవారు. సంగీతశాస్త్రంలో నైపుణ్యం గలవారు. 

పుతైః పౌత్రైః సపత్నీకో రాజా గానవిశారదః । 

పూజయామాస గానేన దేవం త్రిపురనాశనమ్‌ ॥ 59 ॥ 


264 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


గాననిపుణుడైన ఆ రాజు తనభార్య కుమారులు మనుమలతోగూడ కలిసి గానవిద్యతో త్రిపురారి శివుని 
పూజించినాడు. 

ప్రీమతీం చారుసర్వాజ్లీం శ్రీమివాయతలోచనామ్‌ । 

సుబాహూ నామ గన్థర్వస్తామాదాయ యయా పురీమ్‌ ॥ 60 ॥ 

అందమైన అవయవాలతో లక్ష్మీదేవివలె విశాలనేత్రాలుగల హ్రీమతి అనే కన్యను సుబాహుడు అనే పేరుగల 
గంధర్వుడు తన పట్టణానికి తీసుకువెళ్ళాడు. 

తస్యామప్యభవన్సుత్రా గన్భర్వస్య సుతేజసః | 

సుషేణధీరసుగ్రీవసుభోజనరవాహనాః ॥ 61॥ 

తేజస్వంతుడైన ఆ గంధర్వునికి ఆమెయందు సుషేణుడు, ధీరుడు, సుగ్రీవుడు, సుభోజుడు, నరవాహనుడు 
అనేపేర్లుగల ఐదుగురు పుత్రులను పొందినాడు. 

అధథా9_9 సీదభిజిత్పుత్రశ్చన్లనోదకదున్దుభేః । 

పునర్వసుశ్చాభిజితః సమ్బ్పభూవా9_9_హుకస్తతః | 62 ॥ 

తర్వాత చందనోదక దుందుభికి అభీజిత్తు అనేకుమారుడు జన్మించాడు. అభిజిత్తుకు పునర్వసు అతనికి 
ఆహుకుడు అనువారు పుత్రులు. 

ఆహుకస్యోగ్రసేనశ్చ దేవకశ్చ ద్విజోత్తమాః । 

దేవకస్య సుతా వీరా జజ్ఞిరే త్రిదశోపమాః ॥ 68 ॥ 

ఓ బ్రాహ్మణులారా! ఆహుకునికి ఉగ్రసేనుడు,దేవకుడు అను ఇద్దరు కుమారులు. దేవకునికి దేవసమానులైన 
సుతులు జన్మించారు. 

దేవవానుపదేవశ్చ సుదేవో దేవరక్షితః । 

తేషాం స్వసారః సప్తాసన్వసుదేవాయ తా దదౌ ॥ 64 ॥ 

దేవవంతుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవరక్షితుడు అని ఆ పుత్రులపేర్లు. వారి తోడబుట్టిన స్త్రీలు 
ఏడుగురు. వారందరిని వసుదేవునికిచ్చినాడు. 

ధృతదేవోపదేవా చ తథా౭_న్యా దేవరక్షితా | 

శ్రీదేవా శాన్తిదేవా చ సహదేవా చ సువ్రతా ॥ 65 ॥ 

దేవకీ చాపి తాసాం తు వరిష్టా౭_ భూత్సుమధ్యమా । 

ఉగ్రసేనస్య పుత్రోత_ భూన్వ్యగ్రోధః కంస ఏవ చ ॥ 66 1 


ఆ కన్యలు ధృతదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవ, శాంతిదేవ, సహదేవ, సువ్రత అయిన దేవకి. వారందరిలో 
మంచినడుముగల దేవకి (శ్రేష్టురాలు. ఉగ్రసేనునికి న్యగ్రోధుడు కంసుడు అనువారు కుమారులు. 


ఇరవై నాల్గవ అధ్యాయం 265 


సుభూమీరాష్ట్రపాలశ్చ తుష్టిమాజ్భజ్మురేవ చ। 

భజమానాదభూత్చు[త్రః ప్రఖ్యాతో9_సౌ విదూరథః ॥ 67 ॥ 

వీరితోపాటు సుభూమి, రాష్ట్రపాలుడు, తుష్టిమంతుడు, శంకువు అనే వారుకూడా ఉగ్రసేనుని కుమారులే. 
భజమానునికి ప్రసిద్ధుడైన విదూరథుడు అనే పుత్రుడు జన్మించాడు. 

తస్య శూరసమస్తస్మాత్పతిక్షత్రశ్చ తత్సుతః । 

స్వయంభోజస్తతస్తస్మాద్దాత్రీకః శత్రుతాపనః ॥ 68 ॥ 

అతనికి శూరసముడనేవాడు అతనివలన ప్రతిక్షతుడనేవాడు జన్మించారు. |ప్రతిక్షతునికి స్వయంభోజుడు, 
అతనికి శత్రుతాపకుడగు ధాత్రీకుడు జన్మించాడు. 


కృతవర్మా౭_థ తత్పుత్రః శూరసేనః సుతోల భవత్‌ । 

వసుదేవోల థ తత్పుత్రో నిత్యం ధర్మపరాయణః 1 69 nu 

ఆ ధాత్రీకునికి కృతవర్శ, కృతవర్మ కుమారుడు శూరసేనుడు, శూరసేనుని పుత్రుడు వసుదేవుడు. 
అతడెప్పుడు ధర్మమందు (శ్రద్దకలిగి ఉండేవాడు. 

వసుదేవాన్మహాబాహుః వాసుదేవో జగద్దురుః । 

బభూవ దేవకీపుత్రో దేవైరభ్యర్థితో హరిః ॥ 70 ॥ 

రోహిణీ చ మహాభాగా వసుదేవస్య శోభనా । 

అసూత పత్నీ సంకర్షం రామం జ్యేష్టం హలాయుధమ్‌ ॥ 711 

వసుదేవునివలన దేవకీదేవియందు దేవతల ప్రార్ధనచే బలముకల భుజాలుకలవాడు లోకగురువైన 
నారాయణుడు జన్మించినాడు. వసుదేవుని మరో భార్య (శ్రేష్టురాలైన రోహిణి హలాయుధుడు సంకర్షుణుడనే 
రాముని పెద్దకుమారునిగా ప్రసవించినది. 

స ఏవ పరమాత్మాం సౌ వాసుదేవో జగన్మయః । 

హలాయుధః స్వయం సాక్షాచ్చేషః సజ్మర్నణ:ః ప్రభుః ॥ 72 ॥ 

ఆ వసుదేవకుమారుడు కృష్ణుడే విశ్వాత్మ ఐన పరమాత్మ, సంకర్షణుడు స్వయంగా శ్రీవిష్ణుశయ్యా రూపుడైన 
శేషావతారమే. 

భృగుశాపచ్చలేనైవ మానయన్మానుషీం తనుమ్‌ | 

బభూవ తస్యాం దేవక్యాం రోహిణ్యామపి మాధవః ॥ 78 ॥ 


భృగుమహాముని శాపవ్యాజంతో లక్ష్మీపతి నారాయణుడు మానవశరీరాన్నిపొంది దేవకీ -రోహిణుల యందు 
భూలోకంలో అవతరించినాడు. 


266 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 
ఉమాదేహసముద్భూతా యోగనిద్రా చ కౌశికీ | 
నియోగాద్వాసుదేవస్య యశోదాతనయా త్వభూత్‌॥ 74 | 
పార్వతిశరీరంనుండి పుట్టిన కౌశికి అనే యోగనిద్ర వాసుదేవాజ్ఞతో యశోదపుత్రికగా జన్మించినది. 
యే చాన్యే వసుదేవస్య వాసుదేవాగ్రజాః సుతాః । 
ప్రాగేవ కంసస్తాన్సర్వాజ్ఞుఘాన మునిసత్తమాః ॥ 75 ॥ 


ఓ మునీంద్రులారా! కృష్ణునికంటె ముందు జన్మించిన వసుదేవ కుమారులను మొదటే కంసుడు చంపినాడు. 


సుషేణశ్చ తథోదాయీ భద్రసేనో మహాబలః । 
వజదమో భద్రసేనః కీర్తిమానపి పూజితః ॥ 76 ॥ 


సుషేణుడు, ఉదాయి, భద్రసేనుడు, మహాబలుడు, వజదంభుడు, కీర్తిమంతుడు పూజితుడు అనే ఆరుగురు 


కృష్ణునికి ముందు జన్మించినవారు. 


హతేష్వేతేషు సర్వేషు రోహిణీ వసుదేవతః । 

అసూత రామం లోకేశం బలభద్రం హలాయుధమ్‌ ॥ 77 ॥ 
జాతేత_థ రామే దేవానామాదిమాత్మానమచ్యుతమ్‌ । 
అసూత దేవకీ కృష్ణం శ్రీవత్సాజ్మితవక్షసమ్‌ ॥ 78 ॥ 


కుమారులనందరిని కంసుడు చంపిన తర్వాత రోహిణి వసుదేవునివలన హలాయుధుడు లోకస్వామి 


అయిన రాముని పుత్రునిగా పొందినది. రాముడు జన్మంచిన తరువాత దేవతలకు ప్రథమాత్మ స్వరూపుడు అచ్యుతుడు 
అయిన శ్రీవత్సచిహ్నం వక్ష్యస్థలంలోనున్న శ్రీకృష్ణుని దేవకీదేవి పుత్రునిగా పొందినది. 


రేవతీ నామ రామస్య భార్యాసీత్సుగుణాన్వితా । 

తన్యాముత్సాదయామాస పుత్రౌ ద్వౌ నిశితోల్ముకౌ 11 79 1 

షోడశస్రీ సహస్రాణి కృష్ణస్యాక్షిష్టకర్మణ:ః । 

బభూవుశ్చా9_9_తృ్మజాస్తాసు శతశో9 థ సహస్రశః ॥ 80 ॥ 

మంచి గుణవతి రేవతి బలరాముని భార్య. ఆమెయందు బలరాముడు నిశితుడు ఉల్ముకుడు అనే ఇద్దరు 


పుత్రులను పొందినాడు. ఎంతటి పనినైనా లీలగా చేయువాడు క్లేశములేకుండగా ఎంతటి ఘనకార్యమును చేసేవాడు 
అయినా కృష్ణునికి పదహారు వేలమంది భార్యలు. వారికి వందలు వేలకొలది కుమారులు జన్మించినారు. 


చారుదేష్టః సుచారుశ్చ చారువేషో యశోధరః । 
చారు(శ్రవాః చారుయశాః ప్రద్యుమ్నః సామ్బ ఏవ చ॥ 81॥ 


ఇరవై నాల్గవ అధ్యాయం 267 
రుక్మిణ్యాం వాసుదేవస్య మహాబలపరాక్రమాః । 
విశిష్టాః సర్వపుత్రాణాం సంబభూవురిమే సుతాః ॥ 82 ॥ 


చారుదేష్టుడు, సుబాహువు, చారువేశుడు, యశోధరుడు, చారుశ్రవుడు, చారుయశుడు, ప్రద్యుమ్నుడు, 
సాంబుడు అను గొప్పబలపరాక్రమవంతులు రుక్కిణియందు కృష్ణునికి పుత్రులు కలిగారు. 

తాగ్దృ్రష్ట్వా తనయాన్వీరా నౌక్మిణేయాజ్టునార్దనః । 

జామృవత్యబ్రవీత్యృష్టం భార్యా తస్య శుచిస్మితా ॥ 88 ॥ 

వీరు అతని పుత్రులందరిలో విశిష్ణులు. రుక్మిణికి కలిగిన వీరులైన ఆ కుమారులను చూచి స్వచ్చమైన 
నవ్వు గల జాంబవతి కృష్ణుని ఇట్లడిగినది. 

మమ త్వం పుణ్జరీకాక్ష విశిష్టగుణవత్తరమ్‌ । 

సురేశసమ్మితం పుత్రం దేహి దానవసూదన ॥ 84 ॥ 


ఓ పద్మాక్షా! స్వామీ! రాక్షసాంతకా! నీవు నాకు గుణగ్రేష్ణుడు, దేవేంద్రునితో పోల్చదగిన కుమారునొకని 
అను[గ్రహించవలెను. 


జామ్బృవత్యా వచః శ్రుత్వా జగన్నాథః స్వయం హరిః । 
సమారేభే తపః కర్తుం తపోనిధిరరినమః 1 85 ॥ 


జగన్నాథుదైన శ్రీకృష్ణుడు జాంబవతిమాటవిని శత్రువులను నిగ్రహింపగలవాడు, తపస్సులకు 
స్థానమైనవాడైనా స్వయంగా తపమాచరింప మొదలిడినాడు. 


తచ్చుణుధ్వం మునిశ్రేష్టా యథా౭_సౌ దేవకీసుతః । 
దృష్ట్వా లేభే సుతం రుద్రం తప్పా తీవ్రం మహత్తపః ॥ 86 ॥ 


ఓ మునిసత్తములారా! దేవకిపుత్రుడైన ఆ కృష్ణుడు తీవ్రతపమాచరించి శివసాక్షాత్మారాన్ని పొంది కుమారుని 
పొందినవిధానాన్ని మీరు వినండి. 


ఇతి శ్రీకూర్మపురాణే యదువంశానుకీర్తనం నామ చతుర్వింశో9 ధ్యాయః ॥ 24 ॥ 
శ్రీకూర్మపురాణంలో యదువంశానుకీర్తనమనే ఇరవై నాల్గవ అధ్యాయం ॥ 24 ॥ 


RR TA 
స్లో ద సో 


అక పజ్బావింశో9_ ధ్యాయః - ఇరవై అయిదవ అధ్యాయం 


యదువంశానుకీర్తనే కృష్ణతపశ్చరణమ్‌ - యదువంశానుకీర్తనంలో కృష్ణతపశ్చరణం 


సూత ఉవాచ :- సూతుడు పలికాడు 

అథ దేవో హృషీకేశో భగవాన్సురుషోత్తమః | 

తతాప ఘోరం పుత్రార్థం నిధానం తపసస్తపః ॥ 1॥ 

తర్వాత భగవానుడు, పురుషోత్తముడైన హృషీకేశుడు తపస్సుకు నిధివంటివాడై కూడా పుత్రలాభంకోసం 
ఘోరమైన తపమాచరించాడు. 

స్వేచ్భయా౭_ప్యవతీర్లోత_సౌ కృతకృత్యో౭_పి విశ్వసృక్‌ । 

చచార స్వాత్మనో మూలం బోధయన్పరమేశ్వరమ్‌ 121 

స్వేచ్చగా తాను భూమియందవతరించిన వాడైనా, కృతార్థుడు, విశ్వాన్ని సృజించేవాడుఐనా ఆ కృష్ణుడు 
పరమేశ్వరుని తన ఆత్మకు మూలమైనవానిగా తెలుపుచూ తపమాచరించాడు. 

జగామ యోగిభిర్దుష్టం నానాపక్షిసమాకులమ్‌ । 

ఆశ్రమం తూపమన్యోర్వై మునీన్రస్య మహాత్మనః ॥ 3 ॥ 

యోగులు నివసించినది, అనేకరకాలైన పక్షులు కలిగినట్టిదీ ఐన మునీంద్రుడైన ఉపమన్యు ఆశ్రమానికి 
వెళ్ళినాడు. 

పతత్రిరాజమారూధః సుపర్ణమతితేజసమ్‌ | 

శజ్ఞచక్రగదాపాణిః శ్రీవత్సాజ్మితలక్షణః | 4 ॥ 

మిక్కిలి తేజోవంతుడైన పక్షిరాజు గరుత్మంతునారోహించి శంఖచక్రగదలను ధరించి శ్రీవత్సాంకము గలవాడై 
ఆ కృష్ణుడున్నాడు. 

నానాద్రుమలతాకీర్ణం నానాపుష్పోపశోభితమ్‌ । 

బుషీణామాశ్రమైర్దుష్టం వేదఘోషనినాదితమ్‌ ॥ 5 ॥ 

సింహర్‌క్షశరభాకీర్ణం శార్జూలగజసంయుతమ్‌ । 

విమలస్వాదుపానీయిః సరోభిరుపశోభితమ్‌ ॥ 6 ॥ 

ఆ ఆ(శమం అనేక వృక్షాలు, తీగలు నిండి వివిధపుష్పాలతో ప్రకాశిస్తున్నది. బుషుల ఆశ్రమాలు కల్లి 
వేదఘోషతో ప్రతిధ్వనిస్తున్నది. సింహాలు, ఎలుగుబంట్లు, శరభాలు, పెద్దపులులు, ఏనుగులతో కూడిఉంది. 
నిర్మలము రుచికరమైన జలమున్న కొలనులతో ఆ ఆశ్రమం శోభిసోంది. 

ఆరామైర్వివిధైర్థుష్టం దేవతాయతనైశ్ళుఖైః । 

బుషిభిర్‌బుషిపుతైశ్చ మహామునిగణస్తథా ॥ 7॥ 


ఇరవై అయిదవ అధ్యాయం 269 


అనేకవిధాలైన తోటలు, మంగళకరాలైన మందిరాలున్నవి. బుషులు బుషికుమారులు గొప్పముని 
సమూహాలు ఆ ఆశ్రమంలో ఉన్నారు. 

వేదాధ్యయనసమ్చుక్చైః సేవితం చాగ్నిహో్రిభిః | 

యోగిభిర్భాననిరతైః నాసాగ్రన్యస్తలోచనైః ॥ 8 ॥ 

వేదాధ్యయనసంపన్నులు, నిత్యాగ్నిహోత్రులు, యోగులు, ధ్యానమగ్నులు నాసికాగ్రభాగంలో దృష్టి 
నిల్సినవారూ ఉన్నారు. 

ఉపేతం సర్వతః పుణ్యం జ్ఞానిభిస్తత్వదర్శిభిః | 

నదీభిరభితో జుష్టం జాపకైర్పహ్మ్నవాదిభిః 11 9॥ 

పరతత్త్వదర్శులైన జ్ఞానులు అక్కడున్నారు. అంతటా పుణ్యమయమై చుట్టూ నదులతో (బ్రహ్మవాదులైన 
జపకర్తలతో ఉన్నదా శ్రమప్రాంతం. 

సేవితం తాపసైః పుణ్యః ఈశారాధానతత్పరైః । 

ప్రశానైః సత్యసంకల్చ్పైర్విశోకైర్నిరుప ద్రవైః 1101 

ఈశ్వరుని ఆరాధించే పుణ్యాత్ములైన మునులు, శాంతప్రవృత్తిగలవారు, సత్యసంకల్పులు, శోకంలేనివారు, 
నీరుపద్రవం గల మునులున్నదై ఉంది ఆశ్రమం. 

భస్మావదాతసర్వాబ్లెః రుద్రజాప్యపరాయణైః । 

ముజ్లితైర్ణటిలైః శుద్దెస్తథా? న్యైశ్చ శిఖాజటైః 11 11 ॥ 

సేవితం తాప సైర్నిత్యం జ్ఞానిఖిర్పహ్మవాదిభిః I 

త(త్రాలం 9 (శమవరే రమ్యే సిద్ధాశమవిభూషితే 1 121 

భస్మధారణతో తెల్లనిశరీరాలు గలవారు, రుద్రమంత్రజపంలో ఆసక్తిగలవారు, జడలుదాల్చినవారు 


బోడితలలు కలవారూ, పరిశుద్ధులు, శిఖాజటలు ధరించిన మునులు గల ఆ ఆశ్రమానికి కృష్ణుడు వెళ్ళినాడు. 
జ్ఞానులు బ్రహ్మవాదులైన మునులు సిద్ధాశమాలతో ఆ ఆశ్రమం మనోహరంగా ఉన్నది. 


గజా భగవతీ నిత్యం వహత్యేవాఘనాశినీ । 

స తత్ర వీక్ష్య విశ్వాత్మా తాపసాన్వీతకల్మృషాన్‌ | 18 ॥ 

పాపాలను పోగొట్టే గంగానది అచట ఎల్లపుడు ప్రవహిస్తున్నది. అక్కడ విశ్వరూపుడైన శ్రీకృష్ణుడు 
పాపదూరులైన మునులను చూచినాడు. 

ప్రణామేనాథవచసా పూజయామాస మాధవః । 

తం తే దృష్ట్వా జగద్యోనిం శజ్ఞచక్రగదాధరమ్‌ 1 14n॥ 


270 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ప్రణేముర్భక్తిసంయుక్తా యోగినాం పరమం గురుమ్‌ । 
స్తువన్తి వైదికైర్మనైః కృత్వా హృది సనాతనమ్‌ ॥ 15 ॥ 


అవి = రా 


నమస్మారంతోను, మాటతోను వారిని గౌరవించాడు. ఆ మునులు శంఖచక్రగదాధరుడు, జగద్యోని 


అయిన కృష్ణుని చూచి యోగీశ్వరులకు గురువైన అతనికి భక్తితో నమస్కరించినారు. సనాతనుడైన అతనిని 
తమహృదయాల్లో నిల్చుకొని వేదమంత్రాలతో స్తోత్రం చేయుచున్నారు. 


ప్రోచురన్యోన్యమవ్యక్తమాదిదేవం మహామునిమ్‌ । 
అయం స భగవానేకః సాక్షీ నారాయణః పరః ॥ 16॥ 


ఆగచ్చత్యధునా దేవః ప్రధానపురుషః స్వయమ్‌ । 
అయమేవావ్యయః (స్రష్టా సంహర్తా చైవ రక్షకః ॥ 17 ॥ 


వారు తమలో తాము కృష్ణునిగూర్చి ఆదిదేవుడని, అవ్యక్తస్వరూపుడని, గొప్పమునీశ్వరుడని చెప్పుకొన్నారు. 


ఇతడు అద్వితీయుడు, భగవంతుడు, సాక్షీభూతుడు, పరమపురుషుడైన సాక్షాన్నారాయణుడని ప్రశంసించినారు. 
ప్రధానపురుషుడైన భగవంతుడిపుడు స్వయంగా ఇచటికి వచ్చినాడు. ఇతడే అవినాశి సృష్టి స్థితి లయకారకుడు. 


అమూరో మూర్తిమాన్ఫూత్వా మునీన్రప్టుమిహాగతాః I 
ఏష ధాతా విధాతా చ సమాగచ్చతి సర్వగః ॥ 18 ॥ 


అనాదిరక్షయో9_ననో మహాభూతో మహేశ్వరః I 

శ్రుత్వా బుద్ధ్వా హరిస్తేషాం వచాంసి వచనాతిగః ॥ 19 ॥ 
యయౌ స తూర్ణం గోవిన్దః స్థానం తస్య మహాత్మనః । 
ఉపస్పృశ్యాథ భావేన తీర్థే తీర్థే సయాదవః ॥ 20 ॥ 


చచార దేవకీసూనుర్దేవర్షిపితృతర్పణమ్‌ । 
నదీనాం తీరసంస్థానే స్థాపితాని మునీశ్వరైః ॥ 21॥ 


లిజ్లాని పూజయామాస శమ్మోరమి తతేజసః I 

దృష్ట్వా దృష్ట్వా సమాయాన్తం యత్ర యత్ర జనార్దనమ్‌ ॥ 22॥ 

పూజయాజ్బు క్రిరే పుష్పైరక్షతైస్తన్నివాసినః | 

సమీక్ష్య వాసుదేవం తం శార్‌బ్ల్షశంఖాసిధారిణమ్‌ 1 23 1 

రూపరహితుడైన భగవంతుడు మూర్తిమంతుడై మునులను చూడటానికి ఇక్కడికి వచ్చినాడు. ఇతడు 


ఆద్యంతాలు లేనివాడు. మహాభూతస్వరూపుడు మహేశ్వరుడుకూడా అనిచెప్పుకొంటున్న ఆ మునుల మాటలువిని 
మాటలకందని హరిరూపుడైన కృష్ణుడు త్వరగా మహాత్ముడైన ఆ ఉపమన్యునియొక్క ఆశ్రమానికి బయలుదేరినాడు. 
దారిలో ప్రతితీర్ధస్టలంలోనూ ఆచమనపూర్వకంగా జలం స్వీకరించి ముందుకు సాగినాడు. దేవకీనందనుజైన 


ఇరవై అయిదవ అధ్యాయం 271 


శ్రీకృష్ణుడు బుషులకు పితృదేవతలకు తర్పణాలు గావించినాడు. ఆయా నదీతీరాల్లో మునులు పూర్వం ప్రతిష్టించిన 
అధికతేజోవంతములైన శివలింగాలను పూజించినాడు. తమ సమీపానికి వస్తున్న శార్‌జ్ఞము, శంఖము, ఖడ్గాన్ని 
ధరించిన ఆ వాసుదేవుడైన శ్రీకృష్ణునిచూచి అచటి జనులు పూలు అక్షతలతో పూజించారు. 

తస్థిరే నిశ్చలాః సర్వే శుభాజ్ఞాయతమానసాః । 

యాని తత్రారురుక్తూణాం మానసాని జనార్దనమ్‌ 1241 

దృష్ట్వా సమహితాన్యాసన్నిష్మామన్తి పురా హరిమ్‌ । 

అథావగాహ్య గజ్ఞాయాం కృత్వా దేవర్షితర్పణమ్‌ 1 25 ॥ 

ఆదాయ పుష్పవర్నాణి ముసీన్దస్యావిశద్భహమ్‌ I 

దృష్ట్వా తం యోగినాం (శ్రేష్టం భస్మోద్ధూలితవిగ్రహమ్‌ ॥ 261 

జటాచీరధరం శాన్తం ననామ శిరసా మునిమ్‌ । 

ఆలోక్య కృష్ణమాయాన్తం పూజయామాస తత్త్వవిత్‌ ॥ 27 ॥ 

అందరూ శుభాంగుడైన కృష్ణునియందు మనసునిల్పి చలనంలేనివారైనారు. ఉన్నతస్థానాన్ని పొందగోరేవారి 
మనసులు ఆ కృష్ణుని చూచి సమాధానాన్ని పొందినవి. పూర్వం శ్రీహరికి విముఖంగా ఉండే మనసులిపుడు 
ఆభిముఖాన్ని పొందినవి. తర్వాత గంగానదిలో స్నానంచేసి దేవతలకు బుషులకు తర్పణాలొదిలి మంచిపూవులు 
తీసుకొని మునిశ్రేష్ణుని గృహాన్ని ప్రవేశించినాడు. యోగుల్లో శ్రేష్టుడు, భస్మమలదిన శరీరంగలవాడు, జడలు 
నారబట్టలు ధరించి శాంతుడైన ఆ మునికి నమస్కరించాడు. తత్త్వవేత్త అయిన ఆముని తన దగ్గరకువస్తున్న 
కృష్ణునిచూచి పూజించినాడు. 

ఆసనే వాసయామాస యోగినాం ప్రథమాతిథిమ్‌ । 

ఉవాచ వచసాం యోనిం జానీమః పరమం పదమ్‌ ॥ 28 ॥ 

విష్ణుమవ్యక్తసంస్థానం శిష్యభావేన సంస్థితమ్‌ I 

స్వాగతం తే హృషీకేశ! సఫలాని తపాంసి నః ॥ 29 ॥ 

యోగులకు ప్రథమాతిథి అయిన కృష్ణుని ఆసనంలో కూర్చోబెట్టి ఇట్లు పలికెను. వాక్కులకు కారణభూతుడవగు 
నిన్ను సర్వోత్తమమైన స్థానంగా తెలుసుకొనుచున్నాము. ఇంద్రియాతీత స్వరూపంగల విష్ణుడవని శిష్యస్వభావంతో 
ఇపుడు నిలిచినావని గుర్తించాము. ఇంద్రియాలకధీశ్వరుడవైన నీకు స్వాగతం. మా తపస్సులు సఫలమైనవి. 

యత్సాక్షాదేవ విశ్వాత్మా మద్గేహం విష్ణురాగతః | 

త్వాం న పశ్యన్తి మునయో యతనో9 పీహ యోగినః ॥ 30 ॥ 

తాదృశన్యాత్ర భవతః కిమాగమనకారణమ్‌ । 

(శుత్వోపమన్యోస్తద్వాక్యం భగవాన్దేవకీసుతః ॥ 

వ్యాజహార మహాయోగీ ప్రసన్నం ప్రణిపత్య తమ్‌ ॥ 31 ॥ 


లల కూర్మమహాపురాణం - పూర్వార్థం 
కృష్ణ ఉవాచ :- కృష్ణుడు పలికాడు. 
భగవన్‌ ద్రష్టుమిచ్బామి గిరీశం కృత్తివాససమ్‌ ॥ 321 


జగద్రూపుడవైన విష్ణువే స్వయంగా మాఇంటికి వచ్చినాడు. ఎంతో యత్నం చేసినప్పటికీ యోగీశ్వరులు 
మునులు కూడా నిన్ను చూడలేకున్నారు. అట్టి మహాపురుషుడవైన నీవు ఇక్కడికి రావటంలో కారణమేమి? అని 
పలుకగా ఆ ఉపమన్యుముని వాక్యాన్ని విని భగవంతుడు దేవకీసుతుడు శ్రీకృష్ణుడు నిర్మలుడైన ఆ మునికి నమస్కరించి 
ఇట్లు పలికెను. ఓ పూజ్యుడా! చర్మధారియైన శివుని నేను చూడాలనుకొంటున్నాను. 

సంప్రాప్తో భవతఃస్థానం భగవద్దర్శనోత్సుకః | 

కథం స భగవానీశో దృశ్యో యోగవిదాం వరః ॥ 388 ॥ 

భగవంతుని చూడాలనే కుతూహలంతో నీదగ్గరకి వచ్చాను. భగవంతుడు, యోగవిదుల్లో (శ్రేష్టుడూ అయిన 
శివుని ఏవిధంగా చూడాలి? 


మయా౭_చిరేణ కుత్రాహం ద్రక్ష్యామి తముమాపతిమ్‌ । 

ప్రత్యాహ భగవానుకో దృశ్యతే పరమేశ్వరః ॥ 34॥ 

భక్షైవోగ్రేణ తపసా తత్మురుష్వేహ సంయతః । 

ఇహేశ్వరం దేవదేవం మునీన్హా (బ్రహ్మవాదినః ॥ 385 ॥ 

ధ్యాయన్యారాధయన్వేనం యోగినస్తాపసాశ్చ యే । 

ఇహ దేవః సపత్నీకో భగవాన్‌ వృషభధ్వజః ॥ 36 ॥ 

క్రీడతే వివిధెర్భూతైర్యోగిిః పరివారితః । 

ఇహాశమే పురా రుద్రం తపస్తప్వా సుదారుణమ్‌ ॥ 87 ॥ 

లేభే మహేశ్వరాద్యోగం వశిష్ణో భగవానృషిః | 

ఇహైవ భగవాన్వ్యాసః కృష్ణద్వైపాయనః స్వయమ్‌ ॥ 38 ॥ 

త్వరగా ఉమాపతిని ఎక్కడ చూడగలను? ఆ ప్రశ్నకు పూజ్యుడైన ముని ఇట్లా బదులు పలికాడు. 

పరమేశ్వరుడు భక్తితోకాని, తీవ్రతపస్సుతోగాని చూడదగినవాడు. అందువల్ల నీవు నియమం కలిగి ఇక్కడ 
తపమాచరించుము. ఇక్కడ బ్రహ్మవాదులైన మునివరులు దేవదేవుడైన ఈశ్వరుని ధ్యానిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. 
యోగులు మునులుకూడా ఆయన్ని అర్చిస్తున్నారు. వృషభధ్వజుడైన శివుడు భార్యతోకూడ ఇక్కడ యోగులు 
పరివేష్టింపగా భూతగణాలతో క్రీడిస్తుంటాడు. ఈ ఆశ్రమంలోనే పూర్వం వసిష్టుడు రుద్రునిగూర్చి తీవ్రతపమాచరించి 
మహేశ్వరునివల్ల యోగవిద్యను పొందాడు. ఇక్కడే వ్యాసుడు కూడా శివునివల్ల యోగవిద్యను పొందాడు. 


దృష్ట్వా తం పరమేశానం లబవాన్‌ జ్ఞానమైశ్వరమ్‌ । 
ధ సా 
ఇహాశ్రమపదే రమ్యే తపస్తప్పా కపర్దినః ॥ 89 ॥ 


ఇరవై అయిదవ అధ్యాయం 273 


అవిన్దన్చుత్రకాగ్రుద్రాత్సూరయో భక్తిసంయుతాః । 

ఇహ దేవా మహాదేవీం భవానీఇ్బు మహేశ్వరీమ్‌ 1 40॥ 
సంస్తువనో మహాదేవం నిర్భయా నిర్భృతిం యయుః । 
ఇహారాధ్య మహాదేవం సావర్ణిస్తపతాం వరః ॥ 41 ॥ 


లబ్ధివాన్సరమం యోగం గ్రంథకారత్వముత్తమమ్‌ । 
ప్రవర్తయామాస స తాం కృత్వా వై సంహితాం శుభమ్‌ ॥ 42 ॥ 


ఇక్కడే కృష్ణద్వెపాయనుడైన భగవాన్‌ వ్యాసుడు స్వయంగా ఆ పరమేశ్వరుని దర్శించి ఈశ్వరసంబంధమైన 
జ్ఞానాన్ని పొందాడు. శివుని ఈ మనోహరాశ్రమంలోనే తపస్సుచేసి భక్తిగల పండితులు రుద్రునివల్ల పుత్రులను 
పొందినారు. ఈ ప్రదేశంలోనే దేవతలు మహాదేవి మహేశ్వరి అయిన పార్వతీదేవిని స్తోత్రం చేస్తూ మహాదేవుని 
భజించి భయంలేనివారై నిత్యానందాన్ని పొందినారు. తపస్వుల్లో శ్రేష్టుడైన సావర్ణి ఇచటనే మహాదేవుణ్ణి పూజించి 
ఉత్తమయోగసిద్ధినందినాడు. శ్రేష్టమైన (గ్రంథకర్తృత్వాన్ని కూడా పొందినాడు. ఆ సావర్ణి తాను రచించిన 
శుభప్రదమైన సంహితను లోకంలో ప్రవర్తింపజేసినాడు. 


ఇహైవ సంహితాం దృష్ట్వా కాపేయః శాంశపాయనః । 
మహాదేవం చకారేమాం పౌరాణీం తన్నియోగతః ॥ 48 ॥ 


ద్వాదశైవ సహస్రాణి శ్లోకానాం పురుషోత్తమ | 

ఇహ ప్రవర్తితా పుణ్యా ద్వష్ట సాహప్రికోత్తరా ॥ 

వాయవీయోత్తరం నామ పురాణం వేదసమ్మతమ్‌ I 

ద్విజైః పౌరాణికం పుణ్యం ప్రసాదేన ద్విజోత్తమైః । 

ఇహైవ ఖ్యాపితం శిష్యైః శాంశపాయనభాషితమ్‌ ॥ 44 ॥ 

యాజ్ఞవల్కో్యో మహాయోగీ దృష్ట్వా౭_(త్ర తపసా హరమ్‌ । 

చకార తన్నియోగేన యోగశాస్తమనుత్తమమ్‌ | 

ఇహైవ భృగుణా పూర్వం తప్పా పూర్వం మహాతపః । 

శుక్రో మహేశ్వరాత్సుత్రో లబ్లో యోగవిదాం వరః ॥ 45 ॥ 

పురుషోత్తమా! ఈ (ప్రదేశంలో కాపేయుడైన శాంశపాయనుడు మహాదేవుణ్ణి స్మరించి అతని ఆజ్ఞతో 

12వేలశ్లోకాలుగల ఈ పురాణసంహితను రచించినాడు. వేదసమ్మితం పుణ్యప్రదమైన వాయవీయసంహిత 
పదహారువేలశ్లోకాలుగల ఉత్తరభాగం ఇక్కడే ప్రవర్తితమైనది. విప్రులు, విప్రోత్తములు శాంశపాయనుడు చెప్పిన 
పుణ్యాన్ని కలిగించే ఆ పురాణం అతని అనుగ్రహంతోనే విస్తరించినది. మహాయోగి యాజ్ఞ వల్యుడు ఇక్కడే 
తపమాచరించి పరమశివుని ఆజ్ఞతో ఉత్తమమైన యోగశాస్తాన్ని రచించాడు. పూర్వం భృగుమహర్షి ఇక్కడే 
గొప్పతపస్సు చేసి శివుని అనుగ్రహంతో యోగవేత్తల్లో శ్రేష్టుడైన పుత్రుణ్ణి పొందినాడు. 


ల కూర్మమహాపురాణం - పూర్వార్థం 

తస్మాదిహైవ దేవేశ తపస్తప్తా సుదుశ్చరమ్‌ । 

ద్రష్టుమర్హసి విశ్వేశముగ్రం భీమం కపర్దినమ్‌ 1 46 ॥ 

అందువల్ల ఓ దేవదేవా! నీవిక్కడనే కష్టసాధ్యమైన తపమాచరించి ఉగ్రుడు, భయంకరుడు, కపర్షి 
అయిన ఈశ్వరుని దర్శించుము. 

ఏవముక్త్వా దదౌ జ్ఞానముపమన్యుర్మహామునిః । 

వ్రతం పాశుపతం యోగం కృష్ణాయాక్తిష్టకర్మణే 1 471 

అని పలికి మునిశ్రేష్టుడైన ఉపమన్యుడు ఆశ్చర్యకరకార్యాలుగల కృష్ణునికి జ్ఞానాన్ని నియమాన్ని పాశు 
పతయోగాన్నుపదేశించాడు. 

స తేన మునివర్యేణ వ్యాహృతో మధుసూదనః । 

తతైవ తపసా దేవం రుద్రమారాధయత్ర్రభుః ॥ 48 ॥ 

మధుసూదనుడైన ఆ నారాయణుడు ముని ఉపదేశించగా సమర్శుడై అక్కడనే తవన్సుతో 
రుద్రునారాధించినాడు. 

భస్మోద్దూలితసర్వాజ్లో ముణో వల్మలసంయుతః । 

[౮ ౧ (a 
జజాప రుద్రమనిశం శివైకాహితమానసః ॥ 49 ॥ 


శరీరానికి భస్మమలదుకొని కేశఖండనం చేసుకొని నారవస్తాలు ధరించి శివునియందే మనసు లగ్నం 
గావించి నిరంతరంగా శివునిగూర్చి జపించినాడు. 


తతో బహుతిథే కాలే సోమః సోమార్థభూషణః I 

అదృశ్యత మహాదేవో వ్యోమ్ని దేవ్యా మహేశ్వరః 1 50 ॥ 

ఆ పై చాలాకాలానికి చంద్రభూషణుడైన శివుడు పార్వతితోకూడ ఆకాశంలో కృష్ణునికి సాక్షాత్మరించినాడు. 

కిరీటినం గదినం చిత్రమాలం పినాకినం శూలినం దేవదేవమ్‌ । 

శార్జూలచర్మామృరసంవృతాబ్గం దేవ్యా మహాదేవమసాౌ దదర్శ 1 511 

కిరీటం, గద, చిత్రమాల, శూలం, పినాకం ధరించిన దేవదేవుని, పులిచర్మం కప్పుకొన్న మహాదేవుని, 
దేవితోకూడిన శివుణ్ణి కృష్ణుడు దర్శించాడు. 

ప్రభుం పురాణం పురుషం పురస్తాత్సనాతనం యోగినమీశితారమ్‌ । 

అణోరణీయాంసమనన్తశక్తిం ప్రాణేశ్వరం శమ్భుమసౌ దదర్శ 1 52 ॥ 

ప్రభువు, పురాణపురుషుడు, సనాతనుడు, యోగి, ఈశ్వరుడు, అణువుకంటె అణువైనవాడు, 
అనంతశక్తిగలవాడు, ప్రాణాలకు ప్రభువైన శంభుని అతడు చూచినాడు. 


ఇరవై అయిదవ అధ్యాయం 275 

పరశ్వధాసక్తకరం త్రినేత్రం నృసింహచర్మావృతభస్మగాత్రమ్‌ । 

సముద్గిరన్తం ప్రణవం బృహన్తం సహస్రసూర్యప్రతిమం దదర్శ ॥ 538 ॥ 

గండ్రగొడ్డలి చేత ధరించి ఉన్నవాడు, త్రినేత్రుడు, నృసింహచర్శ్మంతో భస్మం ధరించిన శరీరాన్ని 
కప్పుకొన్నవాడు, ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నవాడు, వేయిమంది సూర్యుల తేజస్సుగల గొప్పదేహంగల శివుణ్ణి 
చూచినాడు. 

న యస్య దేవా న పితామహోం9 పి నేన్లో న చాగ్నిర్వరుణో న మృత్యుః | 

ప్రభావమద్యాపి వదన్తి రుద్రం తమాదిదేవం పురతో దదర్శ 1 ర4& ॥ 

(బ్రహ్మ, ఇంద్ర, అగ్ని వరుణ, మృత్యువు మొదలగువారు ఆ దేవదేవుని ప్రభావాన్ని చెప్పలేరు. అటువంటి 
రుద్రుని తన ఎదురుగా కృష్ణుడు దర్శించుకొన్నాడు. 

తదా9_ న్వపశ్యద్గిరిశస్య వామే స్వాత్మానమవ్యక్తమనన్తరూపమ్‌ | 

స్తువన్తమీశం బహుభిర్వచోభిః శజ్ఞాసిచక్రాన్వితహస్తమాద్యమ్‌ un 55 

అపుడు శివుని వామభాగంలో అవ్యక్తరూపుడు అనంతరూపాలు కలిగి ఈశ్వరుని స్తుతిస్తున్నవాడు, శంఖ 
చక్ర ఖద్ద హస్తుడైన తన మొదటిరూపాన్ని చూచాడు. 

కృతాజ్ఞలిం దక్షిణతః సురేశం హంసాధిరూఢం పురుషం దదర్శ | 

స్తువానమీశస్య పరం ప్రభావం పితామహం లోకగురుం దివిస్థమ్‌ 11 56 1 

శివుని దక్షిణభాగంలో చేతులు కట్టుకొని నిలిచిన దేవేంద్రుని, హంసనధిష్టించి ఈశ్వరప్రభావాన్ని స్తుతిస్తున్న 
లోకగురువు పితామహుని ఆకాశంలో చూచినాడు. 

గణేశ్వరానర్క సహహస్రకల్పాన్నన్టీశ్వరాదీనమితప్రభావాన్‌ | 

త్రిలోకభర్తుః పురతో9_న్వపశ్యత్ముమారమగ్నిప్రతిమం గణేశమ్‌ ॥ 57॥ 

వేలసూర్యుల సమానులైన గణేశ్వరులను, నందీశ్వరుడు మొదలైన అమిత (ప్రభావవంతులను, 
కుమారస్వామిని, అగ్నిప్రతిముడైన గణేశుని, ముల్లోకాలకు ప్రభువైన శివుని ముందుభాగంలో చూచినాడు. 

మరీచిమత్రిం పులహం పులస్త్యం (ప్రచేతసం దక్షమథాపి కణ్వమ్‌ । 

పరాశరం తత్పరతో వసిష్టం స్వాయంభువం చాపి మనుం దదర్శ 1 ర8 ॥ 

మరీచి, అత్రి, పులహ, పులస్త్య, ప్రచేతస, దక్ష కణ్వ, పరాశర, వసిష్ట స్వాయంభువ మనువులను 
అక్కడ క్రమంగా కృష్ణుడు చూచినాడు. 

తుష్టావ మన్రైరమరః ప్రధానం బద్దాజ్ఞలిర్విష్టురుదారబుద్ధిః । 

ప్రణమ్య దేవ్యా గిరిశం స్వభక్త్యా స్వాత్మన్యథాత్మానమసౌ విచిన్త్య ॥ 59 ॥ 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఉదారబుద్ధిగల విష్ణువు అంజలిబద్దుడై దేవితోకూడ శివుని భక్తితో నమస్మరించినాడు. ఆత్మలో ఆత్మ 


తత్వాన్ని విచారించి అమరప్రధానుడైన ఈశ్వరుని వేదమంత్రాలతో స్తుతించినాడు. 


కృష్ణ ఉవాచ :- కృష్ణుడు పలికాడు. 


మసవి 


మస 


వావి 


నమో9 స్తు తే శాశ్వత సర్వయోగ బ్రహ్మాదయస్తామృషయో వదన్తి | 

తమశ్చ సత్త్వజ్బు రజస్రయం చ త్వామేవ సర్వం ప్రవదన్తి సన్తః ॥ 60 ॥ 

శాశ్వతుడవు, సమస్తయోగస్వరూపుడవు (బ్రహ్మాదులు బుషులు నీవు సత్త్వరజస్తమోగుణాత్ముడవని 
విశ్వం నీవే అని చెప్పుదురు. అట్టి నీకు నమస్మారం. 

త్వం బ్రహ్మా హరిరథ రుద్ర విశ్వకర్తా సంహర్తా దినకరమణ్ఞలాధివాసః I 

ప్రాణస్త్వం హుతవహవాసవాదిభేదస్త్వామేకం శరణము పైమి దేవమీశమ్‌ ॥61॥ 

రు(ద్రుడా! నీవు (బ్రహ్మవు, విష్ణుడవు, సృష్టిసంహారకారకుడవు. సూర్యమండలమందున్నవాడవు 


ప్రాణస్వరూపుడవు. అగ్ని ఇంద్రాది భేదాలతో కన్పించే అద్వితీయుడవైన నిన్ను శరణుపొందినాను. 


సాంఖ్యాస్త్వామగుణమథాహురేకరూపం యోగస్థం సతతముపాసతే హృదిస్థమ్‌ । 
వేదాస్వామభిదధతీహ రుద్రమీధ్యం త్వామేకం శరణముపైమి దేవమీశమ్‌ ॥ 62 ॥ 


నిన్ను సాంఖ్యులు గుణరహితుడవు, ఏకాకారుడవు, యోగస్టుడవని ఎల్లపుడు మనసులో ధ్యానిస్తారు. 


వేదాలు నిన్ను రుద్రుడవని, స్తుతించదగినవాడవని చెపుతున్నవి. అట్టి దేవుడవు, ఈశుడవైన నిన్ను శరణు 
పొందుతున్నాను. 


త్వత్సాదే కుసుమమథాపి పత్రమేకం దత్వా సౌ భవతి విముక్తవిశ్వబన్థః | 
సర్వాఘం ప్రణుదతి సిద్ధయోగిజుష్టం స్మృత్వా తే పదయుగళం భవ|త్ససాదాత్‌ 1 63 ॥ 
నీపాదమందు ఒకపుష్పంకాని, ఆకుకాని సమర్పించినవాడు సంసారబంధవిముక్తుడౌతాడు. సిద్ధులు, 


యోగులుసేవించే నీ పాదద్వయాన్ని స్మరించి నీ అనుగ్రహంవలన సర్వపాపాలు తొలగించుకొంటున్నాడు. 


యస్యాశేషవిభాగహీనమమలం హృద్యన్తరావస్థితం 

తే త్వాం యోనిమనన్తమేక మచలం సత్యం పరం సర్వగమ్‌ । 

స్థానం ప్రాహురనాదిమధ్యనిధనం యస్మాదిదం జాయతే 

నిత్యం త్వాహముపైమి సత్యవిభవం విశ్వేశ్వరం తం శివమ్‌ ॥ 64 ॥ 


నీస్థానాన్ని గూర్చి విభాగాలులేనిది, నిర్మలము, హృదయములో ఉందేది, అంతం లేనిది, అద్వితీయమూ, 


నిశ్చలమూ, సత్యస్వరూపమూ, అన్నిచోట్ల వ్యాప్తమూ, శ్రేష్టమైనదీ, కారణమైనదీ, ఆదిమధ్యాంతరహితమూ అని 
చెప్పెదరు. ఇదంతా కలదే నీ పదము. సత్యవైభవంగల విశ్వేశ్వరుడవైన శివుని నిన్నెల్లపుడు నేను సేవిస్తాను. 


ఇరవై అయిదవ అధ్యాయం 277 


ఓం నమో నీలకణ్థాయ త్రినేత్రాయ చ రంహసే। 
మహాదేవాయ తే నిత్యమీశానాయ నమో నమః ॥ 65 ॥ 
నీలకంఠుడవు, తినేతుడవు, వేగంకలవాడవు, మహాదేవుడవు, ఈశానుడవైన నీకు నమస్మారం. 


నమః పినాకినే తుభ్యం నమో ముణ్జాయ దణ్జినే 1 
నమస్తే వజ్రహస్తాయ దిగ్వస్తాయ కపర్దినే 11 66 1 


పినాకధారివి, దండధారివగు సన్వ్యాసివి, వ[జ్రహస్తుడవు, దిగంబరుడవు, కపర్దివైన నీకు నమస్మారం. 


నమో భైరవనాదాయ కాలరూపాయ దంషినే । 
నాగయజ్ఞోపవీతాయ నమస్తే వహిరేతసే 1 671 


భయంకరనాదం గలవాడవు, కాలరూపుడవు, కోరలుగలవాడవు, పాములే యజ్ఞోపవీతంగా ధరించినవాడవు, 
అగ్నిని వీర్యముగా గలవాడవు అగు నీకు నమస్మారం. 


నమో౭_స్తు తే గిరీశాయ స్వాహాకారాయ తే నమః । 
నమో ముక్తాట్టహాసాయ భీమాయ చ నమో నమః ॥ 68 ॥ 


గిరీశుడవు స్వాహాకారరూపంగలవాడవు, అట్టహాసంగల భీకరరూపుడవు అగు నీకు నమస్మారం. 


నమస్తే కామనాశాయ నమఃకాలప్రమాథినే । 
నమో భైరవవేషాయ హరాయ చ నిషజ్లిణే | 69 ॥ 


మన్మథాంతకుడవు, యముని మథించినవాడవు, ఖీకరవేషుడవు, ధనుర్దరుడవు, హరుడవైన నీకు 
నమస్మారం. 


నమో౭ స్తు తే త్యమృకాయ నమస్తే కృత్తివాససే । 

నమో౭_ మ్చికాధిపతయే పశూనాం పతయే నమః ॥ 70 ॥ 

త్రినేత్రుడవు, చర్మాంబరధారివి, పార్వతీపతివి, పశుపతివైన నీకు నమస్కారం. 

నమస్తే వ్యోమరూపాయ వ్యోమాధిపతయే నమః । 

నరనారీ శరీరాయ సాంఖ్యయోగప్రవర్తినే ॥ 71 ॥ 

ఆకాశస్వరూపుడవు, ఆకాశానికధిపతివి, ప్రీపురుషరూప శరీరంగలవాడవు. సాంఖ్యయోగాన్ని ప్రవర్తింపజేసిన 
వాడవైన నీకు నమస్కారము. 


నమో భైరవనాథాయ దేవానుగతలిజ్లినే । 
కుమార గురవే తుభ్యం దేవదేవాయ తే నమః ॥ 72॥ 


278 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


భైరవునకధిపతివి, దేవతలు పూజించే లింగరూపానివి, కుమారస్వామి తండ్రివి, దేవాదిదేవుడైన నీకు 
నమస్మారాలు. 


నమో యజ్ఞాధిపతయే నమస్తే బ్రహ్మచారిణే I 
మృగవ్యాధాయ మహతే బ్రహ్మాధిపతయే నమః ॥ 783॥ 


యజ్ఞాలకధిపతివి, బ్రహ్మచారివి, మృగాలను వేటాడే వ్యాధుడవు, (బ్రహ్మాధిపతివైన నీకు నమస్కారము. 


నమో హంసాయ విశ్వాయ మోహనాయ నమో నమః । 
యోగినే యోగగమ్యాయ యోగమాయాయ తే నమః ॥ 74॥ 


హంసరూపివి, విశ్వాత్మకుడవు, మోహింపచేసేవాడవు, యోగివి, యోగంతో తెలియదగినవాడవు, 
యోగమాయా స్వరూపివైన నీకు నమస్కారం. 


నమస్తే ప్రాణపాలాయ ఘణ్ఞానాదప్రియాయ చ । 
కపాలినే నమస్తుభ్యం జ్యోతిషాం పతయే నమః ॥ 75 ॥ 


(ప్రాణరక్షకుడవు, ఘంటానాద ప్రియుడవు, కపాలధారివి, జ్యోతిస్సులకు (ప్రభుడవైన నీకు నమస్మారము. 


నమో నమో9 స్తు తే తుభ్యం భూయ ఏవ నమో నమః । 
మహ్యం సర్వాత్మనా కామాన్‌ ప్రయచ్చ పరమేశ్వర ॥ 76॥ 


ఓ దేవా! నీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. పరమేశ్వరా! నాకన్నివిధాలైన కోరికలనూ తీర్చుము. 
సూత ఉవాచ :- సూతుడు పలికాడు 

ఏవం హి భక్త్యా దేవేశ మభిష్ణూయ స మాధవః । 

పపాత పాదయో ర్విప్రా దేవదేవ్యోః సదణణవత్‌ ॥ 77॥ 

ఓ విప్రులారా! మాధవుడీ విధంగా భక్తితో దేవెశుని స్తుతించి పార్వతీ పరమేశ్వరుల పాదాలకు సాష్టాంగ! 
మాచరించాడు. 

ఉత్తాప్య భగవాన్‌ సోమః కృష్ణం కేశినిషూదనమ్‌ । 

బభాషే మధురం వాక్యం మేఘగంభీరనిఃస్వనః ॥ 78 ॥ 

కేశిని చంపిన కృష్ణుని పైకి లేపి భగవంతుడైన శంకరుడు మేఘగంభీరస్వరంతో మధురమైన మాటలిట్లా 
పలికినాడు. 

కిమర్థం పుజ్జరీకాక్ష తప్యతే భవతా తపః | 

త్వమేవ దాతా సర్వేషాం కామానాం కర్మణామిహ ॥ 79 ॥ 


ఇరవై అయిదవ అధ్యాయం 279 


త్వం హి సా పరమామూర్తి ర్మమ నారాయణాహ్వయా । 

న వినా త్వాం జగత్సర్వం విద్యతే పురుషోత్తమ! ॥ 80 ॥ 

వేళ్ళ నారాయణానన్తమాత్మానం పరమేశ్వరమ్‌ । 

మహాదేవం మహాయోగం స్వేన యోగేన కేశవ ॥ 81 ॥ 

క్ష్‌ కృష్ణా! నీవెందుకు తపమాచరిస్తున్నావు? ఫ్‌వ్రు స్వయంగా అందరి కోర్కెలు కర్మఫలాలు ఇచ్చేవాడవు 
కదా! నారాయణ నామంకల నా శ్రేష్టమైన మూర్తి భేదానివి నీవు. ఓ పురుషోత్తమా! ఈ ప్రపంచం నీవు లేకుండా 
నిలువలేదు. కేశవా! అనంతునిగా పరమేశ్వరునిగా నిన్ను నీవు తెలుసుకొమ్ము. నీ యోగంతో మహాదేవునిగా 
మహాయోగిగా తెలుసుకో! 

శ్రుత్వా తద్వచనం కృష్ణః ప్రహసన్వై వృషధ్వజమ్‌ । 

ఉవాచాన్వీక్ష్య విశ్వేశం దేవీం చ హిమశైలజామ్‌ ॥ 82 ॥ 

ఈ వాక్యాన్ని విని కృష్ణుడు చిరునవ్వుతో పార్వతిని విశ్వేశ్వరుడైన రుద్రుని చూచి ఇట్లన్నాడు. 

జ్ఞాతం హి భవతా సర్వం స్వేన యోగేన శజ్మర! । 

ఇచ్చ్భామ్యాత్మసమం పుత్రం త్వదృ్భక్తం దేహి శబ్మర ॥ 88 ॥ 

ఓ శంకరా! నీయోగంతో సమస్తం తెలిసినవాడవయ్యావు. నాసమానుడు న్స్‌ భక్తుడు అయిన పుత్రుని 
కోరుతున్నాను. అనుగ్రహించు. 

తథాస్విత్యాహ విశ్వాత్మా ప్రహృష్టమనసా హరః | 

దేవీమాలోక్య గిరిజాం కేశవం పరిషస్వజే 1 84 ॥ 

విశ్వాత్ముడైన శివుడు సంతుష్టమైన మనసుతో అట్లే అగునని పలికి పార్వతి వైపు చూచి విష్ణువు నాలింగనం 
చేసుకొన్నాడు. 

తతఃసా జగతాం మాతా శజ్య్బనార్థ శరీరిణీ | 

వ్యాజహార హృషీకేశం దేవీ హిమగిరీన్టజా 1 రిర్‌ ॥ 

తర్వాత శంకరార్ధ శరీరాన్ని పొందిన లోకమాత హిమవత్స్తుత్రిక అయిన పార్వతి హృషీకేశుడైన కృష్ణునితో 
ఇట్లన్నది. 

అహంజానే తవానన్త నిశ్చలాం సర్వదాచ్యుత । 

అననా మీశ్వరే భక్తి మాత్మన్యపి చ కేశవ ॥ 86॥ 


అచ్యుతా! కేశవా! నీ నిశ్చలము, అనంతము, అనన్యము, అయిన భక్తి ఈశ్వరుని యందు, నా యందు 
కూడ ఉన్నదని నాకు తెలియును. 


280 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


త్వం హి నారాయణః సాక్షా త్సర్వాత్మా పురుషోత్తమః । 

ప్రార్థితో దైవతైః పూర్వం సంజాతో దేవకీసుతః ॥ 87॥ 

నీవు సాక్షాన్నారాయణుడవు, పురుషోత్తముడవు, సర్వాత్మకుడవు. పూర్వం దేవతలు ప్రార్థించగా దేవకీ 
సుతుడవై జన్మించినావు. 

పశ్యత్వ మాత్మనాత్మానమాత్మానం మమ సతి । 

నావయో ర్విద్యతే భేద ఏకం పశ్యన్తి సూరయః ॥ 88 ॥ 

నీవిపుడు ఆత్మతో ఆత్మస్వరూపాన్ని చూడు. నన్ను కూడ దర్శించు. మన ఇద్దరిలో ఖేదం లేదు. పండితులు 
మనను ఒక్క రూపంగానే చూస్తారు. 

ఇమానిహ వరానిష్టాన్మతో గృహ్లీష్వ కేశవ । 

సర్వజ్ఞత్వం తథైశ్వర్యం జాన్హం తత్సారమేశ్వరమ్‌ 189 nu 

ఈశ్వరే నిశ్చలాం భక్తిమాత్మన్యపి పరం బలమ్‌ । 

ఏవముకసయా కృష్ణో మహాదేవ్యా జనారనః ॥ 90 ॥ 

౨౨ (©) 

ఆదేశం శిరసా గృహ్య దేవో౭£_ప్యాహ తథేశ్వరమ్‌ I 

ప్రగృహ్య కృష్ణం భగవాన థేశః కరేణ దేవ్యా సహ దేవదేవః । 

సమ్బూజ్యమానో మునిభిః సురేశై ర్దగామ కైలాసగిరిం గిరీశః | 91 ॥ 

“కేశవా! నీకు ఇష్టమైన వరాలు నేనిస్తున్నాను. సర్వజ్ఞత్వం, ఐశ్వర్యం, పారమేశ్వరజ్ఞానం, ఈశ్వరుని 
యందు నిశ్చలమైన భక్తి నీలో సర్వోత్తమశక్తి అనే వరాలను గ్రహించు”. అని మహాదేవి చెప్పగా జనార్దనుడైన 
కృష్ణుడు ఆమె ఆదేశాన్ని శిరసా స్వీకరించి ఈశ్వరునితో అట్లే అన్నాడు. తర్వాత భగవంతుడైన శంకరుడు పార్వతితో 
కలిసి, తన చేతితో కృష్ణుని పట్టుకొని దేవతలు మునులు పూజింపగా కైలాసపర్వతానికి వెళ్ళినాడు. 


ఇతి (శ్రీ కూర్మపురాణే యదువంశానుకీర్తనే కృష్ణతపశ్చరణం నామ పజ్బవింశో౭_ధ్యాయః॥। 251 
శ్రీ కూర్మపురాణంలో యదువంశానుకీర్తనంలో కృష్ణ తపశ్చరణమనే ఇరవై అయిదవ అధ్యాయం.॥ 25॥ 


ERI 


షడ్వింశో9_ధ్యాయః - ఇరవై ఆరవ అధ్యాయం a 


లింగోత్పత్తిః - లింగోత్పత్తి 


సూత ఉవాచ :-సూతుడు పలికాడు 

ప్రవిశ్య మేరుశిఖరం కైలాసం కనకప్రభమ్‌ । 

రరామ భగవాన్‌ సోమః కేశవేన మహేశ్వరః ॥ 1 ॥ 

భగవంతుడైన మహేశ్వరుడు మేరుపర్వతశిఖరంలోని బంగారుకాంతులు గల కైలాసాన్ని ప్రవేశించి 
కేశవునితో కూడ విహరించినాడు. 

అపశ్యంస్తే మహాత్మానం కైలాసగిరివాసినః । 

పూజయాళఖ్ళుక్రిరే కృష్ణం దేవదేవ మివాచ్యుతమ్‌ ॥ 2 ॥ 

కైలాసవాసులు మహాత్ముడు, అచ్యుతుడైన కృష్ణుని చూచినారు. దేవదేవుడు శంకరుని వలెనే అతనిని కూడ 
పూజించినారు. 

చతుర్భాహు ముదారాజ్జం కాలమేఘసమప్రభమ్‌ । 

కిరీటినం శాతం శ్రీవత్సాజ్మితవక్షసమ్‌ ॥ 3 ॥ 

దీర్ధబాహుం విశాలాక్షం పీతవాససమచ్యుతమ్‌ । 

దధాన మురసా మాలాం వైజయన్సీమనుత్తమామ్‌ 11 41 

ఖభ్రాజమానం (శ్రియా దేవ్యా యువానమతికోమలమ్‌ । 

పద్మాంఘ్రిం పద్మనయనం సస్మితం సద్గతిప్రదమ్‌ ॥ 5 ॥ 

నాలుగు భుజాలు కల్లి శ్రేష్టమైన శరీరం, నీలమేఘంవంటి కాంతిగలవాడై, కిరీటం శార్‌జ్ఞం ధరించి 
వక్షస్థలంలో శీవత్సచిహ్నం (ప్రకాశిస్తూ కేశవుడున్నాడు. పొడవు భుజాలు, విశాలమైన కన్నులు, పీత్రాంబరధారి, 
అవినాశి, వక్షస్థలంపై వైజయంతిమాల ధరించినవాడు, లక్ష్మీదేవితో ప్రకాశిస్తున్నవాడు, తరుణవయస్ముడు, 
సుకుమారుడు, పాదాలు కన్నులు పద్మాలవలె ఉన్నవాడు, చిరునవ్వు గల్లి పుణ్యగతి నిచ్చే కేశవుని వారు పూజించినారు. 

కదాచిత్తత్ర లీలార్థం దేవక్యానన్దవర్థనః | 

(భ్రాజమానఃశ్రియా కృష్ణ శ్చచార గిరికనరమ్‌ ॥ 6 ॥ 

ఒకానొక సమయంలో దేవకి సంతోష వర్ధనుడు, శ కృష్ణుడు ప్రకాశమానుడై విలాసార్థం అక్కడి పర్వత 
గుహల్లో సంచరించినాడు. 

గన్భర్వాప్పరసాం ముఖ్యా నాగకన్యాశ్చ కృత్నుశః | 

సిద్దాయక్షాశ్చ గన్టర్వా దేవా స్తం చ జగన్మయమ్‌ ॥17॥ 

[(®) a థా ఆాని 
దృష్ట్వాశ్చర్యం పరం గత్వా హర్షాదుత్సుల్లలోచనాః । 
ముముచుః పుష్పవర్నాణి తస్య మూర్ధ్ని మహాత్మనః ॥ 8 ॥ 


ఆకల కూర్మమహాపురాణం - పూర్వార్థం 


గంధర్వుల్లో అప్పరసల్లో ముఖ్యులు, నాగకన్యలు, సిద్దయక్ష గంధర్వులు, సర్వదేవతలు, విశ్వాత్మకుడైన 
కృష్ణుని చూచి మిక్కిలి ఆశ్చర్యాన్ని పొంది సంతోషంతో కనులు విప్పార్చి ఆ మహాత్ముడైన కృష్ణుని శిరసుపై 
పుష్పవర్నాన్ని కురిపించినారు. 

గన్థర్వకన్యకా దివ్యా స్తద్వదప్పరసో వరాః । 

దృష్ట్వా చకమిరే కృష్ణం సుస్తుతం శుచిభూషణాః ॥ 9 ॥ 

శ్రేష్టలైన గంధర్వకన్యలు, ఉత్తమ అప్పరసలు, శుభ్రమైన ఆభరణాలు ధరించి స్తుతిపాత్రుడైన కృష్ణుని 
కామించారు. 


కాశ్చిద్దాయన్తి వివిధం గానం గీతవిశారదాః । 
సంప్రేక్ష్య దేవకీసూనుం సున్దరం కామమోహితాః ॥ 10 ॥ 


పాడటంలో నైపుణ్యం కల్గిన కొందరు సుందరుడైన దేవకీనందనుడు కృష్ణుని చూచి మోహాన్ని పొంది 
అనేక రకాలైన పాటలు పాడినారు. 

కాశ్చిద్విలాసబహులా నృత్యన్తిస్మ తదగ్రతః । 

సంప్రేక్ష్య సస్మితం కాళశ్చిత్పపుస్తద్వదనామృతమ్‌ 1 11 1 

కాశ్చిద్భూషణవర్యాణి స్వాజ్లా దాదాయసాదరమ్‌ । 

భూషయాజ్బుక్రిరే కృష్ణం కన్యాలోకవిభూషణమ్‌ THEAT 

విలాసవతులు కొందరుఆయన ఎదుట నాట్యం చేసినారు. మరికొందరా కృష్ణుని చూచి చిరునవ్వుతో 
అతనిని ముద్దుగొని అధరామృతపానం చేసినారు. మరి కొంతమంది కన్యలు తమ ఆభరణాలు తీసి లోకవిభూషణుడైన 
కృష్ణునికి సాదరంగా అలంకరించినారు. 

కాశ్చిద్భూషణ వర్యాణి సమాదాయ తదబ్గతః । 

స్వాత్మానం భూషయామాసుః స్వాత్మకైరపి మాధవమ్‌ ॥ 18 ॥ 

ఇంకా కొందరు స్రీలు కృష్ణుని శరీరం నుండి వెలగల నగలు తీసుకొని తామలంకరించుకొన్నారు. తమ 
నగలతో అతని నలంకరించినారు. 

కాచిదాగత్య కృష్ణస్య సమీపం కామమోహితా । 

చుచువ్చు వదనామ్ఫోజం హరే ర్ముగ్ధమృగేక్షణా un 141 

ముగ్ధ మృగేక్షణ ఒకతె కృష్ణుని చేరి కామమోహితయై అతని ముఖపద్మాన్ని చుంబించినది. 

ప్రగృహ్య కాచిద్లోవిన్దం కరేణ భవనం స్వకమ్‌ । 

ప్రాపయామాస లోకాదిం మాయయా తస్య మోహితా ॥ 15 ॥ 


ఇరవై ఆరవ అధ్యాయం ప 


తాసాం స భగవాన్‌ కృష్ణః కామా న్మమలలోచనః I 

బహూని కృత్వా రూపాణి పూరయామాస లీలయా ॥ 16 ॥ 

మరొక తరుణి కృష్ణుడిమాయతో మోహాన్ని పొంది అతన్ని తన చేత పట్టుకొని తన భవనంలోకి తీసుకొని 
వెల్లింది. పద్మనేత్రుడు భగవంతుడైన కృష్ణుడు అనేక రూపాలు దాల్సి ఆ స్ర్తీల కోరికలు తీర్చినాడు. 

ఏవం వై సుచిరం కాలం దేవదేవపురే హరిః । 

రేమే నారాయణః (శ్రీమాన్‌ మాయయా మోహయన్టగత్‌ 1 171 

అట్లా చాలా రోజులు దేవదేవుడు శ్రీమంతుడైన నారాయణుడు తన మాయతో ప్రపంచాన్ని మోహింప 
చేస్తూ శివుని పట్టణంలో విహరించినాడు. 

గతే బహుతిథే కాలే ద్వారవత్యా నివాసినః । 

బభూవు ర్వికలా భీతా గోవినవిరహే జనాః ॥ 18 ॥ 

చాలాకాలం గడచిపోగా ద్వారకానగరంలోని ప్రజలు కృష్ణవిరహంవల్ల భయంతో కలత చెందినారు. 

తతః సుపర్షో బలవాన్సూర్వమేవ విసర్జితః I 

స కృష్ణం మార్గమాణస్తు హిమవన్తం యయౌ గిరిమ్‌ ॥ 19 ॥ 

తర్వాత అంతకుముందే పనుపు(ఆజ్ఞ)నందిన బలవంతుడు, గరుత్మంతుడు శ్రీకృష్ణుని వెతుకుతూ హిమాలయ 
పర్వతానికి వెళ్ళినాడు. 

అదృష్ట్వా తత్ర గోవిన్హం ప్రణమ్య శిరసా మునిమ్‌ । 

ఆజగామోపమన్యుం తం పురీం ద్వారవతీం పునః ॥ 20 ॥ 

అక్కడ క్రీ కృష్ణుడు కన్సించనందువల్ల అక్కడున్న ఉపమన్యుమునికి నమస్మరించి మళ్ళీ ద్వారకా నగరానికి 
తిరిగివచ్చినాడు. 

తదన్తరే మహాదైత్యా రాక్షసాశ్చాతిభీషణాః । 

ఆజగ్ము ర్వారకాం శుభ్రాం భీషయన్తః సహస్రశః ॥ 21 ॥ 

ఈ లోపల వేలకొలది భయంకరులైన మహాదైత్యులు, రాక్షసులు నిర్మలమైన ద్వారకా నగరానికి వచ్చినారు. 

స తాన్సుపర్లో బలవాన్‌ కృష్ణ తుల్య పరాక్రమః । 

హత్వా యుద్దేన మహతా రక్షతిస్మ పురీం శుభామ్‌ ॥ 22 ॥ 

అపుడు బలవంతుడు, కృష్ణపరాక్రమం కల గరుడుడు ఘోరయుద్ద మాచరించి ఆ రాక్షసులను చంపి 
ద్వారకను కాపాడినాడు. 

ఏతస్మిన్నేవ కాలే తు నారదో భగవానృషిః I 

దృష్ట్వా కైలాసశిఖరే కృష్ణం ద్వారవతీం గతః ॥ 28 ॥ 


25 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఆ సమయంలో పూజ్యనారదమహర్షి కైెలాసపర్వతశిఖరం పై శీ కృష్ణుని చూచి ద్వారకానగరానికి వెళ్ళినాడు. 

తే దృష్ట్వా నారదమృషిం సర్వే తత్ర నివాసినః । 

ప్రోచు ర్నారాయణో నాథః కుత్రాస్తే భగవాన్సరిః ॥ 24 ॥ 

అపుడు ద్వారకలోని జనులందరు ఆ నారదుని చూచి మాకు రక్షకుడు, భగవంతుడైన కృష్ణుడెక్కడ 
ఉన్నాడని ప్రశ్నించినారు. 

స తానువాచ భగవాన్మైలాస శిఖరే హరిః | 

రమతేం_ద్య మహాయోగీ తం దృష్ట్వాహ మిహాగతః ॥ 25 ॥ 

నారదుడు వారితో మహాయోగి, భగవంతుడైన కృష్ణుడు ఇపుడు కైలాసశిఖరంలో విహరిస్తున్నాడు. 
నేనాయనను చూచి ఇక్కడికి వచ్చినాను అని చెప్పినాడు. 

తస్ఫ్యోప[శ్రుత్వ వచనం సుపర్ణః పతతాం వరః । 

జగామాకాశగో విప్రాః! కైలాసం గిరిముత్తమమ్‌ ॥ 26 ॥ 


ద్విజులారా! ఆ నారదుని మాట విని పక్షిరాజైన గరుత్మంతుడు వెంటనే ఆకాశమార్గంగా శ్రేష్టమైన కైలాస 
పర్వతానికి వెళ్ళినాడు. 


దదర్శ దేవకీసూనుం భవనే రత్నమజ్లితే । 

తత్రాసనస్థం గోవిన్హం దేవదేవాన్సికే హరిమ్‌ ॥ 27 ॥ 

అక్కడ రత్నాలంకృతమైన భవనంలో దేవదేవుడైన శివుని సమీపంలో కూర్చున్న కృష్ణుని గరుడుడు చూచినాడు. 

ఉపాస్యమాన మమరై ర్టివ్యస్త్రీభిః సమన్తతః । 

మహాదేవగణైః సిద్ధె ర్యోగిభిః పరివారితమ్‌ ॥ 28 ॥ 

ప్రణమ్య దజణ్జవద్భూమౌ సుపర్ణః శజ్మరం శివమ్‌ | 

నివేదయామాస హరిం (ప్రవృత్తం ద్వారకా పురే ॥ 29॥ 

అప్పుదక్కడ కృష్ణుడు దేవతలు, దేవతాప్రీలు సేవిస్తుండగా దేవతాగణాలు, సిద్దులు, యోగులు అతనిని 
చుట్టి ఉన్నారు. గరుడుడు మంగళ టప్రదుడైన శివునకు సాగిలపడి ద్వారకలో జరిగిన వృత్తాంతాన్ని శ్రీకృష్ణునకు 
విన్నవించినాడు. 


తతః ప్రణమ్య శిరసా శజ్మరం నీలలోహితమ్‌ । 
ఆజగామ పురీం కృష్ణః సో9_నుజ్ఞాతో హరేణతు॥ 30॥ 


తర్వాత కృష్ణుడు నీలలోహితుడైన శంకరునకు శిరసా నమస్మరించి అతని ఆజ్ఞను పొంది తన ద్వారకకు 
తిరిగి వచ్చినాడు. 


ఇరవై ఆరవ అధ్యాయం వర్త్‌ 


ఆరుహ్య కశ్యపసుతం ప్రీగణతై రభిపూజితః । 

వచోఖి రమృతాస్వాదై ర్మానితో మధుసూదనః ॥ 81 ॥ 

వీక్ష్య యాన్త మమిత్రఘ్నం గన్భర్వాప్పరసాం వరాః । 

అన్వగచ్చ న్మహాయోగం శజ్ఞచక్రగదాధరమ్‌ ॥ 82 ॥ 

ఫ్‌ 

అమృతం వంటి మధురమైన మాటలతో అక్కడిస్తీలచే పూజింపబడి శ్రీహరి సత్కతుడు, కశ్యప ప్రజాపతి 
పుత్రుడు అగు గరుత్మంతునెక్కి వెళ్లుచుండగా శత్రునాశకుడు మహాయోగి శంఖ చక్రగదాధరుడైన కృష్ణుని చూచి 
గంధర్వులు అప్సరసలు కూడా అనుగమించినారు. 


విసర్ణయిత్వా విశ్వాత్మా సర్వా ఏవాజ్ఞనా హరిః । 
యయౌ స తూర్ణం గోవిన్లో దివ్యాం ద్వారవతీం పురీమ్‌ ॥ 838 ॥ 
విశ్వాత్ముడైన కృష్ణుడు ఆ స్త్రీలను వీడ్మొని త్వరగా తన ద్వారకా నగరానికి వెళ్ళినాడు. 


గతే దేవేం సురరిపొ న కామిన్యో మునీశ్వరాః I 
నిశేవ చగ్చరహితా వినా తేన చకాళిరే ॥॥ 84॥ 


దానవారి శ్రీకృష్ణుడు అక్కడినుండి వెళ్ళిపోగా చంద్రుడులేని రాత్రివలె అక్కడి మునులు, స్ర్తీలు కూడ 
ప్రకాశించలేదు. 

శ్రుత్వా పౌరజనాస్తూర్లం కృష్ణాగమనముత్తమమ్‌ । 

మణ్బయాజ్బక్రిరే దివ్యాం పురీం ద్వారవతీం శుభామ్‌ ॥ 35 ॥ 

ద్వారకా పట్టణంలోని ప్రజలు తమ కృష్ణాగమన వృత్తాంతాన్ని విని వెంటనే దివ్యమైన ద్వారకానగరాన్ని 
పుష్పమాలికలతో అలంకరించినారు. 

పతాకాభీ ర్విశాలాభి ర్థ్వజై రన్తర్చహిః కృతైః | 

మాలాదిభిః పురీం రమ్యాం భూషయాజ్బుక్రిరే జనాః ॥ 86 ॥ 

విశాలములైన పతాకాలతో లోపల బయట కూడ ధ్వజాలు నెలకొల్పి పుష్పహారాలు మొదలైన వాటితో 
రమ్యమైన నగరాన్ని ప్రజలలంకరించినారు. 

అవాదయన్త వివిధా న్వాదిత్రా న్మధురస్వనాన్‌ I 

శంఖాన్‌ సహస్రశో దధ్భు ర్వీణావాదాన్‌ వితేనిరే ॥ 37 ॥ 

శ్రావ్యమైన ధ్వనిగల వివిధవాద్యాలను మోగించినారు. వేల శంఖాల నూదినారు. వీణా వాదనలను 
గావించినారు. 

ప్రవిష్టమాత్రే గోవినే పురీం ద్వారవతీం శుభామ్‌ । 

అగాయన్మధురం గానం ప్రియో యౌవనశోభితాః ॥ 38 ॥ 


296 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


గోవిందుడు శుభకరమైన ద్వారకా నగరాన్ని (ప్రవేశించగానే యువతులైన స్త్రీలు మధురమైన పాటలు 
పాడినారు. 

దృష్ట్వా నన్ఫతు రీశానం స్థితాః ప్రాసాదమూర్ధసు I 

ముముచుః పుష్పవర్నాణి వసుదేవసుతోపరి ॥ 39 ॥ 

తమ ప్రభువైన కృష్ణుని చూచి స్రీలు మేడల పై భాగాల్లో నిలిచి నృత్యం చేసినారు. వసుదేవపుత్రుని పై 
పువ్వులవాన కురిపించినారు. 

ప్రవిశ్య భగవానృష్ణ స్వాశీర్వాదాభివర్థితః I 

వరాసనే మహాయోగీ భాతి దేవీభిరన్వితః 1 40॥n 


భగవంతుడైన కృష్ణుడు నగరం (ప్రవేశించి ఆశీర్వాదమంత్రాలతో అభినందింపబడినాడు. గొప్పయోగి 
అయిన అతడు తన భార్యలతో కూడ ఉత్తమాసనం పై కూర్చొని శోభించాడు. 

సురమ్యే మణ్జిపే శుభ్రే శంఖాద్యైః పరివారితః । 

ఆత్మజై రభితోముఖ్యెః స్రీసహ(సైశ్చ సంవృతః ॥ 41॥ 

మిక్కిలి రమ్యమైన మంటపంలో శంఖచక్రాదులతో కూడినవాడై ముఖ్యులైన వేలాది ప్రీలతో, పుత్రులతో 
కృష్ణుడు ఉన్నాడు. 

తత్రాసనవరే రమ్యే జాంబవత్యా సహాచ్యుతః । 

(భ్రాజతే చోమయా దేవో యథా దేవ్యా సమన్వితః ॥ 42 ॥ 

అక్కడ మనోజ్ఞమైన ఆసనం పై జాంబవతితో కలిసి కూర్చున్న కృష్ణుడు పార్వతితో కూడిన మహాదేవుడు 
శివుని వలె (ప్రకాశించినాడు. 

ఆజగ్ముర్దేవగన్థర్వా ద్రష్టుం లోకాది మవ్యయమ్‌ । 

మహర్షయః పూర్వజాతా మార్మణ్ణేయాదయో ద్విజాః ॥ 43 ॥ 

లోకాది, పురుషుడు, అవ్యయుడు అయిన కృష్ణుని చూడటానికి దేవతలు, గంధర్వులు, ప్రాచీన 
మార్మండేయాది మహర్షులు అక్కడకు వచ్చినారు. 


తతః స భగవాన్‌ కృష్ణో మార్మండేయం సమాగతమ్‌ । 
ననామోత్థాయ శిరసా స్వాసనం చదదాహరిః॥ 441 


మహాత్ముడైన కృష్ణుడు తన వద్దకు వచ్చిన మార్మండేయుని చూచి తన ఆసనంనుండి లేచి శిరసా నమస్కరించి, 
అతనికి శ్రేష్టమైన ఆసనాన్నిచ్చినాడు. 

సంపూజ్య తాన్ఫషిగణాన్‌ (ప్రణామేన సహానుగః । 

విసర్ణయామాస హరిర్దత్వా తదభివాజ్బుతాన్‌ 1 45 ॥ 


ఇరవై ఆరవ అధ్యాయం 287 


కృష్ణుడు తన అనుచరులతో కూడ బుషిసమూహాన్ని నమస్మారంతో గౌరవించి వారి కోరికలు తీర్చి 


పంపించినాడు. 

తదా మధ్యాహ్నసమయే దేవదేవః స్వయం హరిః । 

న్నాతః శుక్షామృరో భాను ముపతిష్ట నృతాజ్ఞులిః ॥ 46 ॥ 

జజాప జాప్యం విధివత్‌ (ప్రేక్షమాణో దివాకరమ్‌ । 

తర్పయామాస దేవేశో దేవాన్సితృగణాన్మునీన్‌ 1471 

అప్పటికి మధ్యాహ్న సమయమయినందున దేవదేవుడైన కృష్ణుడు స్నానమాచరించి నిర్మలమైన వస్త్రాలు 
ధరించి స్వయంగా సూర్యుని ఉపాసించి దోసిలి పట్టి సూర్యుని చూస్తూ జపించవలసిన మంత్రాన్ని విధిప్రకారం 
జపించినాదు. దేవాధిదేవుడైన కృష్ణుడు దేవతలకు, పితృదేవతలకు, బుషులకు తర్పణాలు వదిలిననాడు. 

ప్రవిశ్య దేవభవనం మార్మణ్ణేయేన చైవ హి। 

పూజయామాస లిబ్గస్థం భూతేశం భూతిభూషణమ్‌ ॥ 48 ॥ 

తర్వాత మార్మండేయునితో కూడ దేవమందిరాన్ని ప్రవేశించి భూతపతి, భస్మాలంకారుడైన లింగరూపుడు 
శివుని పూజించినాడు. 

సమాప్య నియమం సర్వం నియన్హా స స్వయం నృణామ్‌ | 

భోజయిత్వా మునివరం బ్రాహ్మణానభిపూజ్య చ ॥49॥ 

కృత్వాత్మయోగం విప్రేన్లా! మారృళ్లేయేన చాచ్యుతః । 

కథాం పౌరాణికీం పుణ్యాం చక్రే పుత్రాదిభిర్భతః 1 50 ॥ 

తాను స్వయంగా నరులకు శాసకుడై కూడ సర్వనియమాలను పాటించి ఆ మునీశ్వరుని భుజింప చేసి 
బ్రాహ్మణులను గౌరవించి ఓ విప్రులారా! ఆత్మయోగాన్నవలంబించి కృష్ణుడు కుమారులతో కూడి ఉన్నవాడై 
మార్మండేయునితో పురాణ పుణ్యకథాప్రసంగమొనర్చినాడు. 

అథై తత్సర్వమఖిలం దష్ట్వా కర్మ మహామునిః । 

మార్మండేయో హస నృష్టం బభాషే మధురం వచః ॥ 51 ॥ 

ఈ సమస్తకర్మను గమనించి మహాముని మార్మండేయుడు నవ్వుతూ కృష్ణుని గూర్చి మధురమైన మాటలు 
పలికాడు. 
మార్మణ్ణేయ ఉవాచ :- మార్మండేయుడు పలికాడు 


కఃసమారాధ్యతే దేవో భవతా కర్మభిః శుభైః | 
బ్రూహి త్వం కర్మభిః పూజ్యో యోగినాం ధ్యేయ ఏవచ ॥ 521 


25 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


కర్మలతో పూజింపతగినవాడవూ, యోగులకు ధ్యానింపదగినవాదవూ అయిన కృష్ణా! నీవె చెప్పుము. 
శుభకర్మలతో నీవెవరిని ఆరాధిస్తున్నావు? 

త్వం హి తత్సరమం బ్రహ్మ నిర్వాణ మమలం పదమ్‌ । 

భారావతరణార్థాయ జాతో వృష్టికులే (ప్రభుః ॥ 58 ॥ 

తమ[బవీ న్మహాబాహుః కృష్ణో బ్రహ్మవిదాం వరః । 

శృణ్వతామేవ పుత్రాణాం సర్వేషాం ప్రహసన్నివ ॥ 54॥ 

శ్రేష్టమైన బ్రహ్మస్వరూపానివి నీవే. నిర్మలమైన మోక్షరూప గమ్యానివి నీవే. ప్రపంచభారాన్ని తొలగించటానికి 
వృష్టివంశంలో జన్మించిన భగవంతుడవు నీవే. బ్రహ్మవేత్తల్లో (శ్రేష్టుడైన కృష్ణుడు ఆ మాటలు విని తన కుమారులు 
వింటుండగా నవ్వుతూ మార్మండేయునితో ఇట్లన్నాడు. 
(శీభగవానువాచ :- భగవంతుడు పలికాడు. 

భవతా కథితం సర్వం తథ్యమేవ న సంశయః । 

తథా? పి దేవమీశానం పూజయామి సనాతనమ్‌ ॥ ర్‌ర్‌ ॥ 

మీరు చెప్పినదంతా యథార్థమే. సందేహం లేదు. అయినా నేను సనాతనుడు, భగవంతుడైన ఈశ్వరుని 
పూజిస్తున్నాను. 

న మే విప్రాస్తి కర్తవ్యం నానవాప్తం కథజ్బాన । 

పూజయామి తథా9_పీశం జానన్వై పరమం శివమ్‌ ॥ 56 ॥ 

“ఓ ద్విజుడా! నేను చేయదగిన విధేదీ లేదు. నేను పొందనది కూడా ఏదీలేదు. అయినా ఈశ్వరుడు 
పరదైవతమని తెలిసి ఆయన పూజ చేస్తున్నాను”. 

న వై పశ్యన్తి తే దేవం మాయయా మోహితా జనాః | 

తతశ్చెవాత్మనో మూలం జ్ఞాపయన్‌ పూజయామి తమ్‌ ॥ 57 ॥ 


మాయతో మోహాన్ని పొందిన ప్రజలు ఆ దేవుని తత్త్వాన్ని గుర్తించలేరు. అందువల్ల ఆత్మకు కారణభూతుడైన 
వాడని తెల్పటానికే నేను ఆ ఈశ్వరుని అర్చిస్తున్నాను. 


న చ లిజార్చనాత్స్పుణ్యం లోకే దుర్గతినాశనమ్‌ । 
తథా లిజ్లే హితాయైషాం లోకానాం పూజయేచ్చివమ్‌ 1 58 ॥ 


“ఈ లోకంలో దుర్గతిని నశింప చేసే వానిలో లింగార్చన కంటె శ్రేష్టమైనది మరొకటి లేదు. అందువల్ల 
లోకాల మేలుకోరి లింగరూపంలో ఉన్న శివుణ్ణి పూజించాలి”. 


యో౭_హం తల్లిజ్ఞ మిత్యాహు ర్వేదవాదవిదో జనాః । 
తతో౭_హ మాత్మనీశానం పూజయామ్యాత్మనైవ తత్‌ ॥ 59 ॥ 


ఇరవై ఆరవ అధ్యాయం 289 
వేదాల్లోని సిద్ధాంతాలు తెలిసిన పండితులు ఆ లింగస్వరూపుణ్జి నేనని చెపుతారు. ఆ కారణం వల్ల నా 
ఆత్మస్వరూపుడైన ఈశ్వరుని నా ఆత్మలోనే పూజిస్తున్నాను. 
తస్యైవ పరమా మూర్తి స్తన్మయో౭_ హం న సంశయః । 
నావయో ర్విద్యతే భేదో వేదేష్వేత న్నసంశయః ॥ 60॥ 


ఆ ఈశ్వరుని శ్రేష్టరూపాంతరమైన నేను అతని స్వరూపుమైనవాళ్ణ. ఇందులో సందేహం లేదు. మా 
ఇద్దరికి భేదమే లేదు. వేదాల్లో ఈ విషయం సందేహం లేకుండా చెప్పనైనది. 


ఏష దేవో మహాదేవః సదా సంసారభీరుభిః । 

యాజ్యః పూజ్యశ్చ వన్స్యశ్చ జ్జేయో లిబ్లే మహేశ్వరః un 611 

మహాదేవుడైన ఈ శివుడు సంసారబంధంవల్ల భయపడే జనులచే ఎల్లపుడు పూజింపదగినవాడు. యజ్ఞంతో 
అర్బింపతగినవాడు. నమస్మరింపదగినవాడు. లింగంలో మహేశ్వరుడున్నాడని తెలియదగినవాడు. 


మార్మణ్ణేయ ఉవాచ :-మార్శ్మండేయుడు పలికాడు. 

కిం తల్లిజ్ఞం సురశ్రేష్ట! లిజ్లే సంపూజ్యతే చ కః । 

బ్రూహి కృష్ణ! విశాలాక్షః గహనం హ్యేత దుత్తమమ్‌ ॥ 62 ॥ 

ఓ దేవతల్లో శ్రేష్టుడవైన కృష్ణా! ఆ లింగమేమిటి? లింగాకారంలో పూజించేదెవరిని? విశాలాక్షా ! కృష్ణా! 
శ్రేష్టమైనదీ, తెలియవీలుగాని ఈ విషయాన్ని మాకు తెలియజెప్పుము. 
శ్రీభగవానువాచ :- (శ్రీకృష్ణుడు పలికాడు 


అవ్యక్తం లిజ్ఞమిత్యాహు రానన్షం జ్యోతిరక్షయమ్‌ । 

వేదా మహేశ్వరం దేవ మాహుర్లిబ్లినమవ్యయమ్‌ ॥ 683 ॥ 

పరమేశ్వరుని అవ్యక్తరూపాన్నే లింగమంటారు. ఆ లింగరూపం ఆనందస్వరూపం. అవ్యయమైన జ్యోతి. 
వేదాలు భగవంతుడైన మహేశ్వరుని అవ్యయుడైన లింగరూపునిగా వర్ణిస్తున్నాయి. 

పురా చైకార్లవే ఘోరే నష్టే స్థావరజబ్గిమే I 

ప్రబోధార్థం బ్రహ్మణో మే ప్రాదు ర్ఫూతో మహాశివః ॥ 64 ॥ 

తస్మాత్మాలా త్సమారభ్య బ్రహ్మా చాహం సదైవ హి । 

పూజయావో మహాదేవం లోకానాం హితకామ్యయా ॥ 65 ॥ 

పూర్వకాలంలో ప్రపంచంలోని స్థావరజంగమాలన్నీ భయంకరంగా 'ప్రపంచవ్యాప్తమైన సముద్రంలో నాశం 


చెందగా బ్రహ్మను మేల్కొలుపటానికి మహాశివుడు నాకు సాక్షాత్మరించినాడు. అది మొదలుకొని బ్రహ్మదేవుడు నేను 
లోకాలమేలు కోరి మహాదేవుడైన శివుణ్ణి ఎల్లపుడు పూజిస్తున్నాము. 


2 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


మార్మణ్ణేయ ఉవాచ :- మార్కండేయుడు పలికాడు 

కథం లిజబ్బమభూత్సూర్వ మైశ్వరం పరమం పదమ్‌ । 

ప్రబోధార్థం స్వయం కృష్ణ వక్తుమర్హసి సాంప్రతమ్‌ ॥ 66 ॥ 

“ఓ కృష్ణా! ప్రాచీనకాలంలో ఈశ్వరసంబంధమైన ఉత్తమస్థానమైన లింగం మేల్కొల్పుటానికెట్లా 
ఆవిర్భవించిందో నీవు ఇపుడు చెప్పవలసినది”. 
శ్రీభగవానువాచ :-శ్రీ కృష్ణుడిట్లా పలికాడు. 

ఆసీదేకార్లవం ఘోర మవిభాగం తమోమయమ్‌ । 

మధ్యే చైకార్లవే తస్మించ్చంఖచక్రగదాధరః 1 67॥ 

సహస్రశీర్నా భూత్వా౭ హం సహస్రాక్ష సహస్రపాత్‌ । 

సహస్రబాహుః పురుషః శయితో౭_హం సనాతనః ॥ 68 ॥ 


పూర్వకాలంలో ప్రపంచమంతా విభాగాలు లేనిది, చీకటి నిండిన ఒకే సముద్రంగా ఉంది. ఆ అఖండ 
సముద్రం మధ్యలో శంఖ చక్ర గదలను ధరించినవాడనై వేయితలలు, వేయి కనులు, వేయి పాదాలు, వేయి 
భుజాలు కల్గిన పురుషునిగా నేను ఆవిర్భవించి సనాతన రూపంతో సముద్రంలో శయనించాను. 

ఏతస్మిన్నన్తరే దూరే పశ్యామి స్మామితప్రభమ్‌ | 

కోటిసూర్య ప్రతీకాశం భ్రాజమానం శ్రియావృతమ్‌ ॥ 69 ॥ 

అంతలో దూరప్రదేశమందు అపరిమిత కాంతి కలది, కోటి సూర్యకాంతితో సమానమైన సంపదతో 
ప్రకాశించే ఒక తేజస్సును చూచినాను. 


చతుర్వక్రం మహాయోగం పురుషం కారణం ప్రభుమ్‌ । 

కృష్ణాజినధరం దేవ మృగ్యజుస్సామభిః స్తుతమ్‌ ॥ 70 ॥ 

నిమేషమాత్రేణ స మాం ప్రాపో యోగవిదాం వరః । 

వ్యాజహార స్వయం [బ్రహ్మో స్మయమానో మహాద్యుతిః ॥ 71 ॥ 

నాల్గుముఖాలు కల్లి గొప్ప యోగశక్తిగల (ప్రభువు, జింకచర్మాన్ని ధరించి నాల్గువేదాలతో కొనియాడబడే 
కారణభూతుడైన పరమేశ్వరుడే ఆ తేజోరాశి. యోగవిదుల్లో శ్రేష్ణుడైన ఆ పరమేశ్వరుడు ఒక నిమేషకాలంలో 
నన్ను చేరుకున్నాడు. గొప్ప తేజస్వి ఆ బ్రహ్మ చిరునవ్వుతో స్వయంగా ఇట్లన్నాడు. 

కస్తం కుతో వా కిళ్చేహ తిష్టసే వద మే ప్రభో । 

అహం కర్తా హి లోకానాం స్వయమ్మూః ప్రపితామహః ॥ 72॥ 

ఏవ ముక్త స్తదా తేన బ్రహ్మణాహమువాచ హ । 

అహం కర్తాస్మి లోకానాం సంహర్తా చ పునః పునః ॥ ౯3 ॥ 


ఇరవై ఆరవ అధ్యాయం 291 


“ఓ ప్రభూ! నీవెవరవు? ఎక్కడ నుండి వచ్చినావు? ఏ కారణంగా ఇక్కడ నిలిచినావు నాకు తెలుపు. నేను 
స్వయంగా అవతరించినాను. ప్రపితామహుడను. లోకాలకు సృష్టికర్తను. ఈ విధంగా ఆ బ్రహ్మ చెప్పగా నేనాతనితో 
ఈ లోకాలన్నింటిని మళ్ళీ మళ్ళీ సృష్టించి నశింప చేసేవాడను నేను” అని చెప్పాను. 


ఏవం వివాదే వితతే మాయయా పరమేష్టినః । 
ప్రబోధార్థం పరం లిజ్గం ప్రాదుర్భూతం శివాత్మకమ్‌ ॥ 74 ॥ 


ఆ పరమేష్టి మాయవల్ల మాయిద్దరి మధ్య వివాద మేర్చడగా మమ్మల్ని జ్ఞానులను చేయుటకై శివస్వరూప 
లింగాకారం అక్కడ సాక్షాత్మరించినది. 


కాలానలసమప్రఖ్యం జ్వాలామాలాసమాకులమ్‌ । 
క్షయవృద్ధి వినిర్ముక్త మాదిమధ్యాన్తవర్ణితమ్‌ 1 75 ॥ 


ఆ లింగమూర్తి ప్రళయాగ్నిసమతేజస్సు కల్లి జ్వాలామాలలా ఆవరించినది. పెరుగుదల తరుగుదల 
లేనిది. మధ్యాంత విభాగం లేనిది. 


తతో మామాహ భగవానథో గచ్చ త్వమాశు వై! 

అన్తమస్య విజానీష్వ ఊర్ధ్వం గచ్చేహమిత్యజః 1 76 ॥ 

అప్పుడా భగవంతుడు శ్రీహరి నీవు త్వరగా క్రింది భాగానికి వెళ్లి, దీని చివర ఎక్కడ ఉన్నదో తెలుసుకొమ్ము. 
నేను పై భాగాన్ని తెలుసుకొంటానన్నాడు. 

తదాశు సమయం కృత్వా గతావూర్ధ్వ మధశ్చ తౌ । 

పితామహోప్యహం నాన్తం జ్ఞాతవన్నౌ సమేత్య తౌ॥ 77 ॥ 

అపుడు శీఘ్రంగా బ్రహ్మయూ, నేనూ ఊర్ద్వ అధోభాగాలకు వెళ్లి ఆ లింగం ఆదినీ, అంతాన్ని 
తెలుసుకోలేకపోయినాము. 

తతో విస్మయమాపన్నా భీతౌ దేవస్య శూలినః । 

మాయయా మోహితౌ తస్య ధ్యాయనౌ విశ్వమీశ్వరమ్‌ 178 

ప్రోచ్చరన్నా మహానాదమోజ్మారం పరమం పదమ్‌ । 

తం ప్రాజ్ఞాలి పుటౌ భూత్వా శమ్భుం తుష్టువతుః పరమ్‌ ॥ 79॥ 


అంత ఆశ్చర్యాన్ని పొంది ఆ శివుని మాయవల్ల మేము మోహం పొంది విశ్వాత్మకుడైన ఈశ్వరుని 
ధ్యానిస్తూ ఓంకారాన్ని బిగ్గరగా పలుకుతూ దోసిలొగ్గి పరమపదరూపశివుని స్తోత్రం చేసినాము. 


బ్రహ్మవిష్లూ ఊచతుః :- బ్రహ్మవిష్ణువులు పలికారు. 
అనాదిమూలసంసారరోగవైద్యాయ శమృవే । 
నమఃశివాయ శాన్తాయ బ్రహ్మణే లిజ్ఞమూర్తయే ॥ 80 ॥ 


అలల కూర్మమహాపురాణం - పూర్వార్థం 
ప్రలయార్ణవసంస్థాయ ప్రలయోద్భూతి హేతవే 1 

నమఃశివాయ శాన్తాయ బ్రహ్మణే లిజ్ఞమూర్తయే 1 8111 
జ్వాలమాలా (ప్రతీకాయ జ్వలనస్తంభరూపిణే | 

నమఃశివాయ శాన్తాయ బ్రహ్మణే లిజ్ఞమూర్తయే 1 821 


ఆదిమధ్యాన్తహీనాయ స్వభావామలదీప్తయే । 
నమ:ఃశివాయానన్తాయ బ్రహ్మణే లిజ్ఞమూర్తయే 1 83 ॥ 


ప్రధానపురుషేశాయ వ్యోమరూపాయ వేధసే । 
నమఃశివాయ శాన్తాయ బ్రహ్మణే లిజ్ఞమూర్తయే 1 8411 


నిర్వికారాయ సత్యాయ నిత్యాయాతులతేజసే | 
వేదాన్తసారరూపాయ కాలరూపాయ తే నమః ॥ 85 ॥ 


నమఃశివాయ శాన్హాయ బ్రహ్మణే లిజ్ఞమూర్తయే । 

ఏవం సంస్తూయమానస్తు వ్యక్తో భూత్వా మహేశ్వరః 1 86 ॥ 

ఆది మూలం లేని సంసారరోగానికి వైద్యుడవైన శంభునకు, శాంతుడైన శివునికి, లింగరూపుడవైన 
(బ్రహ్మవగు ఈశ్వరా నీకు నమస్కారం. ప్రళయమనే సముద్రంలో నివసించేవాడవు. సృష్టి ప్రలయాలకు 
కారణమైనవాడవు. శాంతమగు లింగరూపు దాల్చిన (బ్రహ్మోనివి. అట్టి నీకు నమస్కారం. అగ్నిజ్వాలా పరంపరయే 
నీ చిహ్నం. అగ్నిస్తంభస్వరూపుడవు. ఆదిమధ్యాంతరహితుడవు. సహజము స్వచ్చమైన ప్రకాశం కలవాడవు. 
అనంతుడవు. లింగరూపంలో ఉండే (బ్రహ్మమైన నీకు నమస్మారం. ప్రధానపురుషుడవైన ఈశ్వరుడవు. 
ఆకాశస్వరూపుడవు. వికారాలులేని సత్యరూపివి. శాశ్వతుడవు. సాటిలేని తేజస్సు కలవాడవు. వేదాంతాల 
సారస్వరూపానివైన నీకు నమస్మారం. శాంతుడవు, లింగరూపివి, (బ్రహ్మోనివైన శివుడవు. నీకు నమస్మారం అని 
కొనియాడుతుండగా మహేశ్వరుడు సాక్షాత్మరించినాడు. 


భాతి దేవో మహాయోగీ సూర్యకోటిసమ ప్రభః । 
వక్రకోటిసహ(స్రేణ గ్రసమాన ఇవామృరమ్‌ ॥ 87 ॥ 
సహస్ర హస్తచరణః సూర్యసోమాగ్నిలోచనః | 

పినాకపాణి ర్భగవాన్‌ కృత్తివాసా స్రిశూలరధ్ఫ్భక్‌ 1 88 ॥ 
వ్యాలయజ్ఞోపవీతశ్చ మేఘదున్దుఖి నిఃస్వనః । 

అథోవాచ మహాదేవః ప్రీతోత హం సురసత్తమౌ ॥ 89 ॥ 


పశ్యేతం మాం మహాదేవం భయం సర్వం ప్రముచ్యతామ్‌ । 
యువాం ప్రసూతౌ గోత్రేభ్యో మమ పూర్వం సనాతనౌ ॥ 90 ॥ 


ఇరవై ఆరవ అధ్యాయం 293 


మహాయోగి, కోటి సూర్యసమకాంతి గలవాడు, వేల ముఖసమూహాలతో ఆకాశాన్ని మింగుతున్న వానివలె 
ప్రకాశించువాడూ, వేల పాదాలు హస్తాలు కలవాడు, సూర్యచంద్రాగ్నులు నేత్రాలుగా ఉన్నవాడు, పినాకమనే 
ధనువును ధరించి చర్మవ(స్తధారియి త్రిశూలాన్ని ధరించి ఆ భగవంతుడు కన్పించినాడు. సర్పాలు యజ్ఞోపవీతంగా 
ఉన్నవాడు. మేఘము దుందుభివంటి నాదం కల మహాదేవుడు “ఓ దేవతా శ్రేష్ణులారా! నేను సంతోషించినాను. 
మహాదేవుడను. నన్ను చూడండి. మీ భయాన్ని వదలండి. మీరిద్దరూ అనాదిగా నాకంటె ముందు వంశాల్లో 
జన్మించినారు”. 


అయం మే దక్షిణే పారే బ్రహ్మో లోకపితామహః । 
వామపార్శ్వే చమే విష్ణుః పాలకో హృదయే హరః ॥ 91॥ 


ప్రీతోల హం యువయోః సమ్యగ్వరం దద్మి యథేప్పితమ్‌! 

ఏవముక్వా౭ం థ మాం దేవో మహాదేవః స్వయం శివః ॥ 92 ॥ 

ఆలింగ్య దేవం బ్రహ్మాణం (ప్రసాదాభిముఖభో9 భవత్‌ । 

తతఃప్రహృష్ట మనసౌ ప్రణిపత్య మహేశ్వరమ్‌ ॥ 93 ॥ 

ఊచతుః ప్రేక్ష తద్వక్రం నారాయణ పితామహౌ । 

యది ప్రీతిః సముత్సన్నా యది దేయో వరో హి నః॥ 94॥ 

భక్తిర్భవతు నౌ నిత్యం త్వయి దేవ మహేశ్వరే I 

తతః స భగవానీశః ప్రహస న్పరమేశ్వరః ॥ 95 ॥ 

ఉవాచ మాం మహాదేవః ప్రీతం ప్రీతేన చేతసా । 

“లోకపితామహుడైన ఈ (బ్రహ్మ నా కుడిభాగంలో ఉన్నాడు. నా ఎడమభాగంలో లోకరక్షకుడు విష్ణువు 
ఉన్నాడు. నా మనసులో శివుడున్నాడు. నేను మీ ఇద్దరి విషయంలో సంతోషించాను. మీ ఇష్టప్రకారం మీకు 
మంచి వరమిస్తాను”. అని నాతో పలికి మహాదేవుడు శివుడు స్వయంగా బ్రహ్మదేవుని ఆలింగనం చేసుకొని 
అనుగ్రహముఖం కలవాడైనాడు. తర్వాత బ్రహ్మవిష్ణువులు సంతోషచిత్తులై మహేశ్వరునికి నమస్మరించి ఆయన 
ముఖాన్ని చూచి “మాయందు మీకు ప్రీతి కలిగినట్లెతే మాకు వరాన్ని ఇవ్వదలచినట్లెతే ఓ మహేశ్వరా! మాకు 
నీయందెల్లపుడు భక్తి ఉండుగాక!” అని పలుకగా భగవంతుడు శివుడు నవ్వుతూ సంతోషదిత్తంతో నాతో ఇట్లన్నాడు. 
దేవదేవ ఉవాచ :-దేవదేవుడు పలికాడు. 

ప్రలయస్థితిసర్లాణాం కర్తా త్వం ధరణీపతే ॥ 96 ॥ 

వత్సవత్స హరే విశ్వం పాలయైతచ్చరాచరమ్‌ । 

త్రిధా భిన్నోస్యహం విష్ణో (బ్రహ్మవిష్ణుహరాఖ్యయా ॥ 97 ॥ 


లన కూర్మమహాపురాణం - పూర్వార్థం 


సర్గరక్షాలయగుణై ర్నిర్లుణో౭_పి నిరజ్ఞానః | 


౧ 


సంమోహం త్యజ భో విష్ణో పాలయైనం పితామహమ్‌ ॥ 98॥ 

భవిష్యత్యేవ భగవాం స్తవ పుత్రః సనాతనః । 

అహం చ భవతో వక్రా తృల్సాదౌ సురరూపధ్య్భక్‌ 1 991 

శూలపాణి రృవిష్యామి క్రోధజ స్తవ పుత్రకః । 

ఏవముక్తా మహాదేవో బ్రహ్మాణం మునిస్తతమ ॥ 1001 

అనుగృహ్య చ మాం దేవ స్తత్రైవానరధీయత । 

తతఃప్రభృతి లోకేషు లిజ్లార్చా సుప్రతిష్టితా 1 101 ॥ 

ఓ ధరణీపతీ! సృష్టి స్థితి ప్రళఉయాలకు నీవు కర్తవు. వత్సా విష్ణా! ఈ చరాచర విశ్వాన్ని నీవు పాలించు. ఓ 
హరీ! నేను (బ్రహ్మ విష్ణు శివ రూపాలతో మూడు విధాల భిన్న రూపుడను. సృష్టి స్థితి లయ గుణాలతో ఆ మూడు 
రూపాలు ధరించాను. నిర్గుణుడను నిరంజనుడనైనా ఆయా రూపాలు స్వీకరించాను. మోహాన్ని వదలి ఈ పితామహుని 
కాపాడు. పూజ్యుదైన ఈ బ్రహ్మ సనాతనుడైనా నీ పుత్రునిగా జన్మిస్తాడు.” అని హరితో పలికి, “ఓ (బ్రహ్మో! నేను 
కల్పాదిలో దేవతా రూపాన్ని ధరించి నీ ముఖం నుండి శూలహస్తుడనై జన్నిస్తాను. క్రోధగుణం కల నీ 
పుత్రుజ్ఞవుతాను”. ఓ మునీశ్వరా! మహాదేవుడు శివుడు ఈ విధంగా పలికి బ్రహ్మను నన్ను అనుగ్రహించి అక్కడే 
అంతర్జానమైనాడు. అది మొదలుకొని లోకంలో లింగార్చన అనేది బాగా స్థిరపడినది. 

లిజ్ణం తత్తు యతో బ్రహ్మన్‌ బ్రహ్మణః పరమం వపుః | 

ఏతల్లిజ్ఞస్య మాహాత్యం భాషితం తే మయా నఘ ॥ 102 ॥ 


“ఓ బ్రాహ్మణుడా! ఆ లింగం పరబ్రహ్మయొక్క శ్రేష్టమైన శరీరం. ఓ పుణ్యాత్ముడా! ఇది ఆ లింగ మాహాత్యం 
నీకు వివరించినాను”. 


ఏతద్బుధ్యన్తి యోగజ్ఞా న దేవాన చ దానవాః । 
ఏతద్ది పరమం జ్ఞానమవ్యక్తం శివసంజ్ఞితమ్‌ 1 108 ॥ 
న్‌ ఇ ఇ 

యేన సూక్ష్మ మచిన్యం తత్పశ్యన్తి జ్ఞానచక్షుషః । 

తస్మై భగవతే నిత్యం నమస్మారం ప్రకుర్మహే 1 1041 

దీని మహిమ యోగజ్ఞులు మాత్రమెరుగుదురు. దేవదానవులకు తెలియదు. ఇదే అవ్యక్త రూపశివనామక 

ఉత్తమజ్ఞానం. జ్ఞానదృష్టి కలవారు ఈ సూక్ష్మతత్తాన్ని దర్శింతురు. అట్టి భగవానునికెల్లపుడు నమస్మరిస్తాను. 

మహాదేవాయ దేవాయ దేవదేవాయ భృంగిణే । 

నమో వేదరహస్యాయ నీలకణ్థాయ తే నమః ॥ 105 ॥ 


విభీషణాయ శానాయ స్థాణవే హేతవే నమః । 
బ్రహ్మణే వామదేవాయ త్రినేత్రాయ మహీయసే ॥ 106 1 


ఇరవై ఆరవ అధ్యాయం 295 


శంకరాయ మహేశాయ గిరీశాయ శివాయ చ । 
నమః కురుష్వ సతతం ధ్యాయస్వ చ మహేశ్వరమ్‌ ॥ 107 ॥ 


“మహదేవుడవు. దేవదేవుడవు. వేదరహస్యానివి. నీలకంఠుడవు. భృంగీశ్వరుడవైన నీకు నమస్మారం. 
భయంకర రూపం కలవాడవు. శాంతుడవు. స్థాణురూపివి. కారణభూతుడవు. బ్రహ్మవు. వామదేవుడవు. త్రినేతుడవు. 
గొప్పవాడవైన నీకు నమస్మారం. శుభాలనిచ్చేవాడవు. మహేశుడవు, గిరీశుడవు, శివుడవైన నిన్నెల్లపుడు, 
నమస్మరింతునని” ఆ మహేశ్వరుని ధ్యానించు చుండుము. 


సంసారసాగరాదస్మా దచిరాదుద్ధరిష్యసి । 
ఏవం స వాసుదేవేన వ్యాహృతో మునిపుజ్జవః ॥ 108 ॥ 


జగామ మనసా దేవ మీశానం విశ్వతోముఖమ్‌ I 
ప్రణమ్య శిరసా కృష్ణ మనుజ్ఞాతో మహామునిః ॥ 109 ॥ 


జగామ చేప్పితం శమ్భుం దేవదేవం త్రిశూలినమ్‌ । 

య ఇమం (్రావయేన్నిత్యం లిజ్లాధ్యాయ మనుత్తమమ్‌ ॥ 110॥ 

శృణుయాద్వా పఠేద్వాపి సర్వపాపైః ప్రముచ్యతే । 

(శ్రుత్వా సకృదపి హ్యేతత్తపశ్చరణముత్తమమ్‌ ॥ 111 ॥ 

ఈ సంసారసముద్రంనుండి శీఘ్రంగా ఉద్ధరించగలవు. ఈ విధంగా ఆ మునిశ్రేష్టుడు ణీ కృష్ణునివల్ల 
విన్నాడు. తర్వాత అంతటా వ్యాపించిన ఈశ్వరుణ్ణి మనసులో ధ్యానించినాడు. శిరసా శ్రీకృష్ణునికి నమస్కరించి 
ఆతని అనుజ్ఞపొంది ఆ మార్మండేయమహాముని తనకిష్టుడైన త్రిశూలధారి దేవదేవుడు శివుణ్ణి చేరాడు. ఈ 
ఉత్తమమైన లింగాధ్యాయాన్ని ఎల్లవేళలా వినిపించేవాడు, వినేవాడు, చదివేవాడు, ఈ తపశ్చరణ వృత్తాంతాన్ని 
ఒకసారి విన్నా అన్ని పాపాలు తొలగించుకొంటాడు. 

వాసుదేవస్య విప్రేన్లాః పాపం ముబ్బుతి మానవః । 

జపేద్వాహరహర్షిత్యం బ్రహ్మలోకే మహీయతే ॥ 112 ॥ 

ఏవమాహ మహాయోగీ కృష్ణద్వైపాయన ప్రభుః । 

ఓ (బ్రాహ్మణముఖ్యులారా! ఈ వాసుదేవతపస్సు వృత్తాంతాన్ని మనుజుడు ప్రతిదినం జపిస్తే పాపం 
తొలగించుకుంటాడు. బ్రహ్మలోకంలో ప్రకాశిస్తాడు. అని ఈ విధంగా పూజ్యుడు మహాయోగి అయిన కృష్ణ 
ద్వైపాయనుడు చెప్పినాడు. 


ఇతి (శ్రీకూర్మపురాణే యదువంశానుకీర్తనే లిజ్లోత్పత్తిర్నామ షడ్వింశో౭_ధ్యాయః ॥ 26 ॥ 
శ్రీకూర్మపురాణంలోని యదువంశానుకీర్తనంలో లింగోత్పత్తి అనే ఇరవై ఆరవ అధ్యాయం ॥ 26 ॥ 


శి 
sf, 
ya 
yr AN 
je) 


£39 సప్తవింశో9_ధ్యాయః - ఇరవై ఏడవ అధ్యాయం 


రాజవంశానుకీర్తనమ్‌ - రాజవంశానుకీర్తనం 


సూత ఉవాచ :- సూతుడు పలికాడు. 


తతో లబ్ధివరః కృష్ణో జామృవత్యాం మహే వాశ్వరాత్‌ । 
అజీజనన్మహాత్మానం సామృమాత్మజముత్తమమ్‌ ॥ 1 ॥ 


తర్వాత మహేశ్వరుని వరంవల్ల కృష్ణుడు జాంబవతి యందు సాంబుడనే మంచి కుమారుని పొందినాడు. 
ప్రద్యుమ్నస్య హ్యభూత్సుత్రో హ్యనిరుద్దో మహాబలః । 
తావుభౌ గుణసమృన్నా కృష్ణస్యైవాపరే హనూ 121 


ప్రద్యుమ్నునికి బలవంతుడెన అనిరుదుడు జన్మంచినాడు. వారిదరు గుణవంతులు కృష్ణుని మారు శరీరాల 
లూ wm (a) 
వలె ఉన్నారు. 


హత్వా చ కంసం నరక మన్యాంశ్చ శతశో9 సురాన్‌ । 

విజిత్య లీలయా శక్రం జిత్వా బాణం మహాసురమ్‌ ॥ 3 ॥ 

స్థాపయిత్వా జగతృత్నృం లోకే ధర్మాంశ్చ శాశ్వతాన్‌ | 

చక్రే నారాయణో గన్తుం స్వస్థానం బుద్ధిముత్తమామ్‌ 11 41 

కంసుణ్ణి నరకాసురుణ్ణి అట్లే వందల మంది రాక్షసులను చంపి లీలగా ఇంద్రుణ్ణి గెలిచి బాణుడనే 

రాక్షసుని జయించి ప్రపంచాన్ని స్థిరంగా నిల్పి శాశ్వతధర్మాలను లోకంలో కాపాడి నారాయణుడు తన నివాసం 
వైకుంఠానికి వెళ్ళాలని తలచినాడు. 

ఏతస్మిన్నన్తరే విప్రా! భృగ్వాద్యాః కృష్ణమీశ్వరమ్‌ | 

ఆజగ్ముర్ద్వారకాం ద్రష్టుం కృతకార్యం సనాతనమ్‌ ॥ 5 ॥ 

ఓ విప్రులారా! అంతలో భృగువు మొదలైన బుషులు కార్యం నిర్వహించిన సనాతనుడు ఈశ్వరుడైన 
కృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చినారు. 

స తానువాచ విశ్వాత్మా ప్రణిపత్యాభిపూజ్య చ | 

ఆసనేషూపవిష్టాన్వై సహ రామేణ ధీమతా ॥ 6॥ 

విశ్వాత్ముడైన కృష్ణుడు ధీమంతుడైన బలరామునితో కూడ వారికి నమస్మరించినాడు. ఆసనాల్లో కూర్చున్న 
వారితో ఇట్లన్నాడు. 


గమిష్యామి పరం స్థానం స్వకీయం విష్ణుసంజ్ఞితమ్‌ । 
కృతాని సర్వకార్యాణీ ప్రసీదధ్వం మునీశ్వరాః! 11 71 


మునీశ్వరులారా! నా కర్తవ్యాలన్నిటినీ పూర్తి చేసినాను. ఇక విష్ణుసంజ్ఞితమైన నా పరమపదానికి వెళతాను. 
మీరు ప్రసన్నులు కంది. 


ఇరవై ఏడవ అధ్యాయం rat 
ఇదం కలియుగం ఘోరం సంప్రాప్త మధునా9 శుభమ్‌ । 
భవిష్యన్తి జనాః సర్వే హ్యస్మిన్సాపానువర్తినః n8n 
ఇపుడు ఘోరము, అశుభకరమైన కలియుగం వచ్చినది. ఈ యుగంలో (ప్రజలు పాపమార్గాన్ని 
అనుసరించేవారు అవుతారు. 
ప్రవర్తయధ్యం విజ్ఞానమజ్ఞానాం చ హితావహమ్‌ । 
యేనేమే కలిజైః పాపైః ముచ్యన్రే హి ద్విజోత్తమాః! 191 


ఓ ద్విజులారా! అజ్ఞానులకు హితాన్ని కూర్చే విజ్ఞానాన్ని వ్యాప్తి గావించండి దానితో వీరు కలియుగ 
పాపాల నుండి ముక్తులౌతారు. 


యే మాం జనాః సంస్మరన్తి కలౌ సకృదపి ప్రభుమ్‌ | 

తేషాం నశ్యతి తత్సాపం భక్తానాం పురుషోత్తమ 1 101 

కలియుగంలో (ప్రభుడనైన నన్ను స్మరించినా ఆ పురుషోత్తమునియందు భక్తుల పాపం నశిస్తుంది. 
యే౭_ర్చయిప్యన్తి మాం భక్తా నిత్యం కలియుగే ద్విజాః | 

విధినా వేదదృష్టేన తే గమిష్యన్తి తత్పదమ్‌ ॥ 11 ॥ 

కలియుగంలో వేదప్రతిపాదిత విధితో ఎల్లపుడు నన్ను భక్తితో పూజించేవాళ్ళు ఆ పరమపదాన్ని పొందుతారు. 
యే బ్రాహ్మణా వంశజాతా యుష్మాకం వై సహస్రశః । 

తేషాం నారాయణే భక్తిర్భవిష్యతి కలౌయుగే ॥ 12 ॥ 

మా వంశమందు పుట్టిన వేలకొలది బ్రాహ్మణులు కలియుగంలో విష్ణువందు భక్తి కలిగినవారు అవుతారు. 


పరాత్సరతరం యాస్తి నారాయణపరా జనాః । 
న తే తత్ర గమిష్యన్తి యే ద్విషన్తి మహేశ్వరమ్‌ ॥ 18 ॥ 


నారాయణునియందు భక్తిశ్రద్దలున్న జనులు ఉత్తమోత్తమమైన సద్దతిని పొందుతారు. మహేశ్వరుని 
ద్వేషించే వారాస్థానాన్ని పొందలేరు. 


ధ్యానం యోగస్తపస్తప్తం జ్ఞానం యజ్ఞాదికో విధిః | 

తేషాం వినశ్యతి క్షిప్రం యే నిన్దన్తి మహేశ్వరమ్‌ ॥॥ 14 ॥ 

మహేశ్వరుని దూషించేవారి ధ్యానయోగాలు చేసిన తపస్సు, జ్ఞానం, యజ్ఞాలు మొదలైన ధార్మికకార్యాలన్నీ 
శీఘ్రం నిష్ఫలాలవుతాయి. 

యోమాం సమర్చయేన్నిత్యమేకాన్తం భావమాగశితః । 

వినిననేవమీశానం స యాతి నరకాయుతమ్‌ ॥ 15 ॥ 


నన్ను ఏకాగ్రతకలవాడై సదా పూజించేవాడు భగవంతుడైన శివుని నిందించినట్లెతే వేలాది నరకాలను 
అనుభవిస్తాడు. - 


29 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తస్మాత్సంపరిహర్తవ్యా నిన్గా పశుపతేర్దిజాః! I 

కర్మణా మనసా వాచా మద్భక్తేష్వపి యత్నతః ॥ 16॥ 

అందువల్ల ఓ విప్రులారా! పశుపతి శివుని నిందను మనసా వాచా కర్మణా పూర్తిగా విడువ వలసినదే. నా 
భక్తులను కూడా నిందించరాదు. 

యేచ దక్షాధ్వరే శప్తా దధీచేన ద్విజోత్తమాః I 

భవిష్యన్తి కలౌ భక్తెః పరిహార్యాః ప్రయత్నతః ॥ 17 ॥ 

దక్షయజ్ఞంలో దధీచి శాపాన్ని పొందిన బ్రాహ్మణులు కలియుగంలో భక్తులకు దూరంగా ఉండవలసినవారే. 

ద్విషనో దేవమీశానం యుష్మాకం వంశసమృవాః I 

శప్తాశ్చ గౌతమేనోర్వ్యాం న సమ్మాష్యా ద్విజోత్తమైః 1 18॥ 

మీ వంశంలో జన్మించి ప్రభువు శంకరుని ద్వేషించినవారు, గౌతముని శాపాన్ని పొందినవారు, పృథివిలో 
బ్రాహ్మణులతో మాట్లాడతగినవారు కారు. 

ఏవముక్తాశ్చ కృష్ణేన సర్వే తే వై మహర్షయః । 

ఓమిత్యుక్వా యయుస్తూర్లం స్వాని స్థానాని సత్తమాః ॥ 19 ॥ 

(శ్రేష్టులారా! ఈ విధంగా కృష్ణుడు చెప్పగా ఆ మహర్షులు అంగీకారాన్ని తెలిపి త్వరగా తమ తమ 
స్థానాలకు వెళ్ళినారు. 

తతో నారాయణః కృష్ణో లీలయెవ జగన్మయః । 

సంహృత్య స్వకులం సర్వం యయౌ తత్పరమం పదమ్‌ ॥ 20 ॥1 

తర్వాత విష్ణురూపాంతరమైన కృష్ణుడు లోకాత్ముడైనందువల్ల తన లీలావినోదంలో యాదవవంశాన్నంతా 
సంహరించి తన పరమపదానికి చేరినాడు. 

ఇత్యేష వః సమాసేన రాజ్ఞాం వంశః సుకీర్తితః | 

న శక్యో విస్తరాద్వక్తుం కిం భూయః [శ్రోతుమిచ్చథ 1 2111 

ఈ విధంగా రాజవంశచరిత్ర సంగ్రహంగా మీకు వివరించినాను. ఇంతకంటె విస్తారంగా చెప్పటం 
సాధ్యం కాదు. మీరు ఇంకనూ ఏమైనా వినవలెనని కోరుచున్నారా? 

యః పఠేచ్చణుయాద్వాపి వంశానాం కథనం శుభమ్‌ । 

సర్వపాపవినిర్ముక్తః స్వర్గలోకే మహీయతే ॥ 22 ॥ 


శుభాల్ని కలుగ చేసే ఈ రాజవంశాల చరిత్రను చదివినా, విన్నా అన్ని పాపాలు తొలగి స్వర్గంలో 
గౌరవాన్నందుతాడు. 
ఇతి శ్రీకూర్మపురాణే రాజవంశానుకీర్తనం నామ సప్తవింశో9_ధ్యాయః.॥ 27 ॥ 
శ్రీకూర్మపురాణంలో రాజవంశానుకీర్తనం అనే ఇరవై ఏడవ అధ్యాయం ॥ 27 ॥ 


అష్టావింశోల ధ్యాయః - ఇరవై ఎనిమిదవ అధ్యాయం అ 


పారాయ వ్యాసదర్శనమ్‌ - అర్జునుడు వ్యాసుని దర్శించడం 
ధి జ 


బుషయ ఊచుః :-బుషులు పలికారు. 

కృతం త్రేతా ద్వాపరజ్బ కలిశ్చేతి చతుర్యుగమ్‌ । 

ఏషాం ప్రభావం సూతాద్య కథయస్వ సమాసతః ॥ 1 ॥ 

ఓ సూతుడా! కృతత్రేతాద్వాపరకలియుగాలు అను నాలుగు యుగాల మహిమను సంగ్రహంగా ఇప్పుడు 
చెప్పుము. 
సూత ఉవాచ :- సూతుడు పలికాడు. 


గతే నారాయణే కృష్ణే స్వమేవ పరమం పదమ్‌ । 

పార్థః పరమధర్మాత్మా పాండవః శత్రుతాపనః ॥ 2॥ 

కృత్వా చైవోత్తరవిధిం శోకేన మహతా వృతః | 

అపశ్యత్సధథి గచ్చన్తం కృష్ణద్వైపాయనం మునిమ్‌ ॥ 8 ॥ 

నారాయణ స్వరూపుడైన కృష్ణుడు తన పరమపదానికి వెళ్ళిపోగా శత్రుతాపకుడు, గొప్పధర్మాతుడు, 
పాండు పుత్రుడైన అర్జునుడు మిక్కిలి దుఃఖితుడై శ్రీ కృష్ణుని ఉత్తరక్రియలు నిర్వహించి వస్తూ దారిలో వెళుతున్న 
కృష్ణద్వైపాయనుని చూచినాడు. 

శిప్యైః ప్రశిష్యైరభితః సంవృతం బ్రహ్మవాదినమ్‌ । 

పపాత దణ్బవద్భూమౌ త్యక్వా శోకం తదాం ర్లునః॥ 4॥ 

స జ 

(బ్రహ్మవాది అయిన వేదవ్యాసుడు తన శిష్యప్రశిష్యులతో కలిసి వెళుతుండగా చూచి అర్జునుడు తన 
దుఃఖాన్ని వీడి నేలపై దండంవలె పడి నమస్మరించినాడు. 

ఉవాచ పరమప్రీత్యా కస్మాదేతన్మహామునే । 

ఇదానీం గచ్చసి క్షిప్రం కం వా దేశం ప్రతి (ప్రభో! n5 

తర్వాత సంతోషంతో ఓ మహామునీ! ఇపుడు శీఘ్రంగా ఏ కారణంవల్ల ఏ ప్రదేశానికి వెళుతున్నారో ప్రభూ 
చెప్పవలసినదని ప్రార్థించినాడు. 

సన్దర్శనాద్వై భవతః శోకో మే విపులో గతః । 

ఇదానీం మమ యత్మ్కార్యం బ్రూహి పద్మదలేక్షణ 161 

మీ దర్శనంవల్ల నా మిక్కుటమైన శోకం తొలగినది. పద్మదళాక్షా! ఇపుడు నేను చేయవలసిన కర్తవ్యాన్ని 
చెప్పవలసినది. 


ష్‌ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తమువాచ మహాయోగీ కృష్ణద్వైపాయనః స్వయమ్‌ । 
ఉపవిశ్య నదీతీరే శిష్యైః పరివృతో మునిః ॥ 7 ॥ 


తర్వాత యోగీశ్వరుడైన కృష్ణద్వైపాయనుడు స్వయంగా అర్జునునితోను, తన శిష్యులతోను నదీతీరంలో 
పరివేష్టింపబడినవాడై ఇట్లా చెప్పినాడు. 
ఇతి (శ్రీ కూర్మపురాణే పార్థాయ వ్యాసదర్శనం నామ అష్టావింశో9_ ధ్యాయః 1 28 ॥ 
శ్రీ కూర్మపురాణంలో అర్జునుడు వ్యాసుని దర్శించుట అనే ఇరవై ఎనిమిదవ అధ్యాయం ॥ 28 ॥ 


El 


ఏకోనత్రింశోత_ ధ్యాయః - ఇరవై తొమ్మిదవ అధ్యాయం . 


యుగవంశానుకీర్తనమ్‌ - యుగవంశానుకీర్తనం 


వ్యాస ఉవాచ :-వ్యాసుడిట్లా పలికాడు 

ఇదం కలియుగం ఘోరం సంప్రాప్తం పాణ్డునన్దన! । 

తతో గచ్చామి దేవస్య పురీం వారాణసీం శుభామ్‌ ॥ 1॥ 

పాండుపుత్రా! ఘోరమైన ఈ కలియుగం ప్రవేశించినది. అందువల్ల నేను మంగళకరమైన ఈశ్వరుని 
పట్టణం కాశీ నగరానికి వెళుతున్నాను. 

అస్మిన్‌ కలియుగే ఘోరే లోకాః పాపానువర్తినః । 

భవిష్యన్తి మహాబాహో! వర్ణాశ్రమవివర్ణితాః ॥ 2 ॥ 

మహాబాహూ! క్రూరమైన ఈ యుగంలో జనులు పాపవర్తనులై వర్ణాశ్రమ ధర్మాలు వదలిపెడతారు. 

నాన్యత్సశ్యామి జన్తూనాం ముక్తా వారాణసీం పురీమ్‌ | 

సర్వపాపోపశమనం ప్రాయశ్చిత్తం కలౌ యుగే ॥ 3॥ 

ఈ కలియుగంలో లోకుల పాపాలను నశింప చేసి ప్రాయళ్చిత్తాన్ని కలుగ చేసేది వారాణసి తప్ప మరొకటి 
లేదు. 

కృతం త్రేతా ద్వాపరజ్బ సర్వేష్వేతేషు వై నరాః । 

భవిష్యన్తి మహాత్మానో ధార్మికాః సత్యవాదినః ॥ 4 ॥ 

కృత త్రేతా ద్వాపరాలనే ఈ యుగాలన్నింటిలో ప్రజలు ధర్మాత్ములు, సత్యవాదులు, మహాత్ములుగా 
ఉంటారు. 

త్వం హి లోకేషు విఖ్యాతో ధృతిమాన్‌ జనవత్సలః । 

పాలయాద్య పరం ధర్మం స్వకీయం ముచ్యసే భయాత్‌ ॥ 5 ॥ 

నీవు లోకంలో ప్రసిద్దుడవు. (ప్రజలకు ఇష్టమైనవాడవు. ధథైర్యవంతుడవు. అందువల్ల నీవు ధర్మాన్ని స్వయంగా 
కాపాడు. భయం నుండి విముక్తుడవౌతావు. 

ఏవముకో భగవతా పార్థః పరపురజ్ఞ్యయః । 

పృష్టవాన్‌ ప్రణిపత్యాసౌ యుగధర్మానిజోత్తమాః! 11 61 

విప్రలారా! భగవంతుడైన వ్యాసుడిట్లా పలుకగా శత్రుపురాలు జయించిన అర్జునుడు ఆయనకు నమస్కరించి 
యుగధర్మాలను గూర్చి ప్రశ్నించినాడు. 

తస్మై ప్రోవాచ సకలం మునిః సత్యవతీసుతః | 

ప్రణమ్య దేవమీశానం యుగధర్మాన్సనాతనాన్‌ ॥ 7॥ 


302 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


సత్యవతీపుత్రుడైన వ్యాసుడు భగవంతుడైన ఈశ్వరునికి నమస్మరించి సనాతనములైన యుగధర్మాలను 
గూర్చి సంపూర్ణంగా అర్జునునికి వివరించినాడు. 
వ్యాస ఉవాచ :-వ్యాసుడు పలికాడు 

వక్ష్యామి తే సమాసేన యుగధర్మాన్నరేశ్వర! I 

న శక్యతే మయా రాజన్‌ విస్తరేణాభిభాషితుమ్‌ 1 8ఈ॥ 

ఓ రాజా! యుగధర్మాలను గూర్చి నీకు సంగ్రహంగా తెలుపుతాను. విస్తరంగా చెప్పటం నా వల్లకాదు. 

ఆద్యం కృతయుగం ప్రోక్తం తత(స్రేతాయుగం బుధైః । 

తృతీయం ద్వాపరం పార్థ చతుర్థం కలిరుచ్యతే n9n 


యుగాలలో మొదటిది కృతయుగం. తర్వాతిది త్రేతాయుగం. ఓ పార్గా! మూడవది ద్వాపరం, నాల్గవది 
కలియుగం అని చెప్పబడినవి. 

ధ్యానం తపః కృతయుగే తేతాయాం జ్ఞానముచ్యతే I 

ద్వాపరే యజ్ఞమేవాహుర్ణానమేకం కలౌ యుగే ॥ 10॥ 

కృతయుగంలో ధ్యానం తపస్సు ముఖ్యమని, (త్రేతాయుగంలో జ్ఞానం ప్రధానమని చెప్పనైనది, 
ద్వాపరయుగంలో యజ్ఞాన్ని కలియుగంలో దానం మాత్రమే ప్రధానమని పండితులు చెపుతున్నారు. 

బ్రహ్మా కృతయుగే దేవ(స్రేతాయాం భగవానవిః । 

ద్వాపరే దైవతం విష్ణుః కలౌ దేవో మహేశ్వరః 11 111 

కృతయుగంలో (బ్రహ్మ, తేతాయుగంలో భగవంతుడైన సూర్యుడు, ద్వాపరయుగంలో విష్ణువు, కలియుగంలో 
మహేశ్వరుడు (ప్రధానదేవతలుగా ఉంటారు. 

బ్రహ్మా విష్ణు స్తథా సూర్యః సర్వ ఏవ కలావపి । 

పూజ్యన్తే భగవానుద్రశ్చతుర్వ్వపి పినాకధ్భక్‌ 1 121 

బ్రహ్మ విష్ణువు, సూర్యుడు వీరంతా కలియుగంలోనూ పూజలందుతారు. పినాకపాణి భగవంతుడైన 
శివుడు నాల్గుయుగాల్లోను పూజింపబడుతాడు. 

ఆద్యే కృతయుగే ధర్మశ్చతుష్పాదః ప్రకీర్తితః । 

త్రేతాయుగే త్రిపాదః స్యాద్దిపాదో ద్వాపరే స్థితః 1 18 ॥ 

ధర్మం కృతయుగంలో నాల్గుపాదాలు, త్రేతాయుగంలో మూడుపాదాలు, ద్వాపరయుగంలో రెండు పాదాలు 
కలదవుతుంది. 

త్రిపాదహీనస్తిష్యే(కలౌ) తు సత్తా మాత్రేణ తిష్టతి । 

కృతే తు మిథునోత్పత్తి ర్యృత్తిః సాక్షాదలోలుపా 1 14 ॥ 


ఇరవై తొమ్మిదవ అధ్యాయం 303 


కలియుగంలో మూడుపాదాలు లేక కేవలం తన ఉనికిని మాత్రం కాపాడుకుంటుంది. కృతయుగంలో 
దంపతుల సంతానోత్పత్తి యందు విషయలోలుపత లేకుండును. 

ప్రజా సృష్తాః సదా సర్వాః సర్వానన్లాశ్చ భోగినః | 

అధమోత్తమత్వం నాస్త్వాసాం నిర్విశేషాః పురజ్ఞ్యయ! ॥ 15 ॥ 

కృతయుగంలో ప్రజలు ఎల్లపుడు తృప్తి కల్లి సర్వానంద సుఖాలనుభవిస్తుంటారు. వారు ఉచ్చనీచ అనే 
భావాలు లేక నిర్విశేషులై ఉంటారు. 

తుల్యమాయుః సుఖం రూపం తాసు తస్మిన్‌ కృతే యుగే | 

విశోకాస్తత్వబహులా ఏకాన్తబహులా స్తథా ॥ 16 ॥ 

కృతయుగంలో (ప్రజలకు ఆయుష్యం, సుఖం, రూపం అందరికీ సమానంగానే ఉంటుంది. జనులు 
శోకరహితులై తత్వ విచారం కల్లి ఏకాంతవాసమే ప్రధానంగా కోరుకుంటారు. 

ధ్యాననిష్టాస్తపోనిష్టా మహాదేవపరాయణాః । 

తా వై నిష్మామచారిణ్యో నిత్యం ముదితమానసాః ॥ 17 ॥ 

కృతయుగంలో ప్రజలు ధ్యానం తపస్సు చేయటంలో నిష్ట కల్గి మహాదేవుడైన శివునియందు (శ్రద్ధ 
కలవారవుతారు. కోరికలు లేక ఎప్పుడూ సంతుష్ట మనస్ములౌతారు. 

పర్వతోదధివాసిన్యో హ్యనికేతాః పరన్తప! । 

రసోల్లాసః కాలయోగాత్రేతాఖ్యే నశ్యతి ద్విజాః 1 18 ॥ 

తస్యాం సిద్దా ప్రణవ్టాయామన్యా సిద్ధి రవర్తత । 

అపాం సౌఖ్యే ప్రతిహతే తదా మేఘాత్మనా తువై॥ 19॥ 

శత్రుతాపకుడవైన అర్జునా! ఆ జనులు పర్వతాల్లో సముద్రప్రాంతాల్లో నివసిస్తుంటారు. (బ్రాహ్మణులు 
గృహాలు లేకుండానే ప్రవర్తిస్తారు. తర్వాత జ్రేతాయుగంలో కాలక్రమంగా రసానందం తగ్గిపోతుంది. అది నశించగా 
మరోవిధమైన సిద్ధి సంభవించింది. ఆ సమయంలో మేఘస్వరూపంతో నీటిసౌఖ్యానికి విఘాతం కలిగింది. 

మేఘేభ్యః స్తనయిత్నుభ్యః ప్రవృత్తం వృష్టిసర్ణనమ్‌ / 

సకృదేవ తయా వృష్ట్యా సంయుక్తే పృథివీతలే 1 20 ॥ 

ప్రాదురాసంస్తథా తాసాం వృక్షా వై గృహసంజ్ఞితాః | 

సర్వః ప్రత్యుపయోగస్తు తాసాం తేభ్యః ప్రజాయతే ॥ 21 ॥ 

గర్జించే మేఘాలవల్ల వర్షపాతం ఆరంభమైంది. ఆ వర్షంలో భూమి తడిసిపోగా ఒక్కసారిగా ప్రజలకు 


గృహాలుగా పేర్కొనదగిన వృక్షాలు మొలచినవి. వాటివల్ల ప్రజలకు అన్ని విధాలైన అవసరాలు వినియోగంలోకి 
వచ్చినవి. 


304 కూర్మమహాపురాణం - పూర్వార్థం 
వర్తయన్తి స్మ తేభ్యస్తా ప్రేతాయుగముఖే ప్రజాః । 
తతః కాలేన మహతా తాసామేవ విపర్యయాత్‌ 1 22|| 
రాగలోభాత్మకో భావస్తదా హ్యాకస్మికోః భవత్‌ । 
విపర్యయేణ తాసాంతు తేన తత్మాలభావితా ॥ 283 ॥ 
ప్రణశ్యన్తి తతః సర్వే వృక్షాస్తే గృహసంజ్ఞికాః । 
తత స్తేషు ప్రణష్టేషు విభ్రాన్లా మైథునోద్భవాః nn 24 | 
ఆ త్రేతాయుగం ఆరంభంలో ప్రజలు వృక్షాలతో ఏర్పరచుకొన్న గృహాల్లో నివాసం సాగించారు. చాలా 
కాలం పిమ్మట ప్రజల్లో మార్పు వచ్చినందువల్ల వారు అంతుకుముందు కన్న భిన్నంగా రాగలోభాలు ప్రధానంగా 
కల భావాన్ని పొంది ప్రవర్తించినారు. తర్వాత గృహాలుగానున్న వృక్షాలన్నీ నశించిపోగా దంపతుల వల్ల జన్మించిన 
(ప్రజలు కలత చెందినారు. 
అభిధ్యాయస్తి తాం సిద్ధిం సత్వ్యాభీధ్యాయినస్తదా । 
ప్రాదుర్చభూవుస్తాసాం తు వృక్షాస్తే గృహసంజ్ఞితాః 1 25 1 


సంజ కల వృక్షాలు మళ్ళీ 


Sy 


సత్యాభిధ్యానం చేసేవారు అప్పుడా సిద్ధిని ధ్యానం చేస్తారు. తర్వాత వారికి గృహ 
మొలిచినవి. 

వస్తాణి తే ప్రసూయన్తే ఫలాన్యాభరణాని చ । 

తేష్వేవ జాయతే తాసాం గన్లవర్ణ్లరసాన్వితమ్‌ 1 26 ॥ 

ధగ 

అమాక్షికం మహావీర్యం పుటకే పుటకే మధు । 

తేన తా వర్తయన్తిస్మ శ్రేతాయుగముఖే ప్రజాః ॥ 27 ॥ 

ఆ వృక్షాలు వస్త్రాలను, పండ్లను, ఆభరణాలను కూడ వారికి కలుగ చేసినవి. వానిలోనే రంగువాసన 
రుచి కలిగినట్టిదీ, తేనెటీగలు ప్రమేయం లేనట్టిదీ, అంతటా వ్యాపించినదీ, గొప్పబలాన్నిచ్చేదీ అయిన తేనె చెట్ల 
నుండి స్రవించుచుండినది. త్రేతాయుగాదిలో జనులు ఆ తేనెతోనే తమ జీవితాన్ని గడిపినారు. 

హృష్టాస్తుష్టాస్తయా సిద్ధా సర్వా వై విగతజ్వరాః | 

పునః కాలాన్తరేణెవ తతో లోభావృతాస్తదా ॥ 28 ॥ 

ఆ సిద్దితో (ప్రజలు సంతోషం, తృప్తి పొంది వ్యాధి పీడలు లేకుండినారు. తర్వాత కొంతకాలం గడువగా 
మళ్ళీ లోభగుణానికి లోనైనారు. 

వృక్షాంస్తాన్‌ పర్యగృహ్హన్త మధు వా మాక్షికం బలాత్‌ | 

తాసాం తేనాపచారేణ పునర్లోభకృతేన వై॥ 29 ॥ 

ప్రణష్టా మధునా సార్ధం కల్పవృక్షాః క్వచిత్‌ క్వచిత్‌ । 

శీతవర్నాత పైస్తీవైస్తాస్తతో దుఃఖితా భృశమ్‌ ॥ 30 ॥ 


ఇరవై తొమ్మిదవ అధ్యాయం 305 


వారు తేనెను ఆ వృక్షాలనుండి తేనెటీగలనుండి బలాత్కారంగా స్వీకరించినారు. లోభగుణం చేసిన ఆ 
(ప్రజల అపరాధంతో మళ్ళీ ఆ కల్పవృక్షాలు తేనెతోగూడ నశించినవి. ఆ జనులు చలి, వర్షం, ఎండలు తీవ్రంగా 
బాధింపగా దుఃఖితులైనారు. 

ద్వన్వైః సంపీడ్యమానాస్తు చక్రురావరణాని చ | 

కృత్వా ద్వన్వ్వవినిర్దాతాన్‌ వార్తోపాయమచిన్తయన్‌ ॥ 31 ॥ 

చలి ఎండ మొదలైన ద్వంద్వాలతో బాధితులైన ప్రజలు తమ నివాసానికై ఆచ్చాదన కల ఆవరణాలు 
కల్పించుకున్నారు. శీతోష్టాది ద్వంద్వ నివారణోపాయములగు ఆచ్చాదనలను ఏర్పరచుకొని జీవనోపాధిని గూర్చి 
ఆలోచించినారు. 

నష్టేషు మధునా సార్ధం కల్పవృక్షేషు వై తదా । 

తతః ప్రాదురభూత్తాసాం సిద్ధిస్తేతాయుగే పునః ॥ 382 ॥ 

ఆ సమయంలో కల్పవృక్షాలు తేనెతో కూడ నశించిపోగా త్రేతాయుగంలోని ప్రజలకు మరో మారు సిద్ధి 
సాక్షాత్మరించినది. 

వార్తాయాః సాధికా హ్యన్యా వృష్టిస్తాసాం నికామతః | 

తాసాం వృష్టుదకానీహ యాని నిమైర్లతాని తు॥883॥ 

అభవన్‌ వృష్టిసన్తత్యా స్రోతఃస్థానాని నిమ్నగాః | 

యదా ఆపో బహుతరా ఆపన్నాః పృథివీతలే ॥ 34 ॥ 

అపాం భూమేశ్చ సంయోగాదౌషధ్యస్తాస్తదా౭_ భవన్‌ । 

అఫాలకృష్ణాశ్చానుప్తా గ్రామారణ్యాశ్చతుర్దశ ॥ 85 ॥ 


ఆ జనుల జీవనోపాధికి వర్షం సహాయకారి అయి తృప్తికరముగా ఉపకరించినది. పల్లపు ప్రదేశాలవైపు 
ప్రవహించే వర్నోదకాలు ఆ జనులకు వర్షాల వల్ల ప్రవాహస్థానాలై నదులుగా ఏర్పడినవి. భూమిపై జలాలు 
అధికంగా నదీరూపంలో వ్యాపించగానే భూమికి జలాలకు సంయోగం ఏర్పడినందువల్ల నాగలిచే దున్నకుండానే, 
విత్తనాలు చల్లకుండానే గ్రామాలకు అడవులకు సంబంధించిన పదునాలుగు రకాలైన ఓషధులు మొలకెత్తినవి. 

బుతుపుష్పఫలైశ్చెవ వృక్షగుల్మాశ్చ జజ్జీరే I 

తతః |ప్రాదురభూత్తాసాం రాగో లోభశ్చ సర్వశః ॥ 36 ॥ 

ఆయా బుతువులకు చెందిన పువ్వులు పండ్లతో వృక్షాలు తీగలు మొలచినవి. ఆ సమయంలో మళ్ళీ 
(ప్రజలకు కోరిక లోభం అనే గుణాలు పుట్టినవి. 


అవశ్యమ్ఫావితార్థేన శ్రేతాయుగవశేన వై | 
తతస్తాః పర్యగృహ్హన్త నదీక్షేత్రాణి పర్వతాః 1 37 ॥ 


306 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


త్రేతాయుగప్రభావంతో అవశ్యం కావలసిన రాగలోభాలు వ్యాప్తి చెందటంవల్ల ప్రజలు నదులు, పొలాలు, 
పర్వతాలను ఉపకరణంగా స్వీకరించినారు. 


వృక్షగుల్నౌషధీశ్చెవ ప్రసహ్య తు యథా బలమ్‌ | 


be 


విపర్యయేణ తాసాం తా ఓషధ్యో వివిశుర్మహీమ్‌ 1 38 ॥ 

చెట్లు, పొదలు, ఓషధులు వాని ప్రాబల్యాన్ననుసరించి పరస్పరం మార్చుకుంటూ భూమిలోనికి ప్రవేశించినవి. 

పితామహనియోగేన దుదోహ పృథివీం పృథుః । 

తతస్తా జగ్భహుః సర్వా హ్యన్యోన్యం క్రోధమూర్చితాః ॥ 39 ॥ 

పితామహ బ్రహ్మ ఆజ్ఞచే పృథుమహారాజు భూమిని పితికినాడు. అపుడు ప్రజలు తమలో తాము క్రోధావేశాలు 
పొంది ఆ ఓషధులను స్వీకరించినారు. 

సదాచారే వినష్టే తు బలాత్మాలబలేన చ। 

మర్యాదాయాః ప్రతిష్టార్థం జ్ఞాత్వైతద్భగవానజః 11 40 ॥ 

ససర్జ క్షత్రియాన్‌ బ్రహ్మా బ్రాహ్మణానాం హితాయ వై । 

వర్ణాశ్రమవ్యవస్థాజ్బ తేతాయాం కృతవాగన్రభుః ॥ 41 ॥ 

కాల(ప్రభావంతో జనుల బలప్రయోగంతో సదాచారం క్షీణించగా ఈ విషయం తెలిసిన భగవంతుడు 

(బ్రహ్మలోకమర్యాద కాపాడటం కోసం (బ్రాహ్మణులహితం కోసం క్షత్రియులను సృష్టించినాడు. ఆ (త్రేతాయుగంలో 
బ్రహ్మ వర్ణాశ్రమాలవ్యవస్థ కూడ ఏర్పచినాడు. 

యజ్ఞప్రవర్తనం చైవ పశుహింసావివర్ణితమ్‌ । 

ద్వాపరే౭_ప్యథ విద్యన్తే మతిభేదాత్తథా నృణామ్‌ 1 42 ॥ 

పశుహింసలేని యజ్ఞాల అనుష్టానం కూడ బ్రహ్మ ఎర్చరచినాడు. తర్వాత ద్వాపరంలో కూడ వర్ణాశ్రమధర్మాలు 
యజ్ఞాలు కొద్ది భేదాలతో ఆచరింపబడినవి. 

రాగో లోభస్తథా యుద్ధం మత్వా బుద్ధివినిశ్చయమ్‌ । 

ఏకో వేద శ్చృతుష్పాదస్రిధా త్విహ విభావ్యతే ॥ 48 ॥ 

అనురాగం లోభం యుద్దం అనేవానిని బుద్దినిశ్చయంగా తలచి నాలుగుపాదాలున్న వేదం ఇక్కడ మూడు 
విధాలుగా భావించబడినది. 

వేదవ్యాసై శ్చతుర్ధా చ న్యస్యతే ద్వాపరాదిషు | 

బుషిపుతైః పునర్వేదా భిద్యన్రే దృష్టి విభ్రమైః ॥ 441 

వేదవ్యాసుడు ఆ వేదాన్ని ద్వాపరాది యుగాల్లో నాలుగు భాగాల్లో ఏర్పరచినాడు. మళ్ళీ బుషికుమారులు 
తమ దృష్టిభేదంతో వేదాలను విభజించినారు. 


ఇరవై తొమ్మిదవ అధ్యాయం 307 


మన్రబ్రాహ్మణవిన్యాసైః స్వరవర్ణ విపర్యయిః | 

సంహితా బుగ్యజుస్సామ్నాం ప్రోచ్యన్తే పరమర్షిభిః ॥ 45 ॥ 

మన్ర బ్రాహ్మణ భాగాల విన్యాసాలు స్వర వర్ణాల మార్పులతో బుక్కు యజుస్సు సామం అనే వేదాల 
సంహితలుగా పరమర్చులు చెప్పినారు. 

సామాన్యోద్భావనా చైవ దృష్టిభేదైః క్వచిత్‌ క్వచిత్‌ | 

బ్రాహ్మణం కల్పసూత్రాణి బ్రహ్మప్రవచనాని చ ॥ 46॥ 

ఇతిహాసపురాణాని ధర్మశాస్తాణి సువ్రత । 

అవృష్టిర్మరణం చైవ తథైవాన్యే హ్యుపద్రవాః ॥ 47 ॥ 

వాజ్మనఃకాయజైర్లో షైర్నిర్వేదో జాయతే నృణామ్‌ । 

నిర్వేదాజ్ఞాయతే తేషాం దుఃఖమోక్షవిచారణా ॥ 48 ॥ 

సాధారణభావన కూడ అక్కడక్కడ దృష్టిభేదాలతో వివరించనైనది. (బ్రాహ్మణభాగం కల్పసూత్రాలు 
బ్రహ్మవచనాలు ఇతిహాస పురాణాలు ధర్మశాస్త్రాలు అనావృష్టి మరణం అదేవిధంగా ఇతర ఉపద్రవాలు వాక్కు 
మనసు శరీరం అనే త్రికరణాలవల్ల సంభవించిన దోషాలతో మనుజులకు నిర్వేదం కలుగుతుంది. అట్టి వారికి 
విషయసుఖాల్లో విరక్తి కలిగినపుడు దుఃఖంనుండి మోక్షాన్ని పొందాలనే ఆలోచన కలుగుతుంది. 

విచారణాచ్చ వైరాగ్యం వైరాగ్యాద్దోషదర్శనమ్‌ । 

దోషాణాం దర్శనాచ్చెవ ద్వాపరే జ్ఞానసమృవః ॥ 49 ॥ 

ఆలోచనవల్ల వైరాగ్యం, వైరాగ్యంవల్ల దాని దోషాలను గ్రహించటం, దోషాల దర్శనంవల్ల ద్వాపరయుగంలో 
జ్ఞానం కలుగుతుంది. 

ఏషా రజస్తమోయుక్తా వృత్తిర్వై ద్వాపరే ద్విజాః | 

ఆద్యే కృతే తు ధర్మో౭స్పి స త్రేతాయాం ప్రవర్తతే । 

ద్వాపరే వ్యాకులీభూత్వా ప్రణశ్యతి కలౌ యుగే ॥ 50 ॥ 

ద్విజులారా! ద్వాపరంలో రజస్తమో గుణాల కలయికవల్ల ఈ రకమైన వ్యవహారం ఉంటుంది. కృతయుగంలో 
ధర్మం ప్రధానమై అది త్రేతాయుగంలోను వర్తిస్తుంది. ద్వాపరంలో ఆ ధర్మం వ్యాకులతచెంది కలియుగంలో 
క్షీణదశకు చేరుకుంటుంది. 


ఇతి శ్రీకూర్మపురాణే యుగవంశానుకీర్తనం నామ ఏకోనత్రింశోః ధ్యాయః ॥ 29 ॥ 
శ్రీకూర్మపురాణంలో యుగవంశానుకీర్తనమనే ఇరవై తొమ్మిదవ అధ్యాయం ॥ 29 ॥ 


భి 4కు 


వం త్రింశో9_ ధ్యాయః - ముప్పైయవ అధ్యాయం 


వ్యాసార్షున సంవాదే యుగధర్మనిరూపణమ్‌ లా వ్యాసార్దునసంవాదంలో యుగధర్మనిరూపణం 


వ్యాస ఉవాచ :-వ్యాసుడు చెప్పాడు 

తిష్యే మాయా మసూయాబ్బు వధం చైవ తపస్వినామ్‌ । 

సాధయన్తి నరా నిత్యం తమసా వ్యాకులీకృతాః TE 

కలియుగంలో మానవులు తమోగుణంతో వ్యాకుల మనస్ములై మాయను, అసూయను, మునులవధను 
ఎల్లప్పుడు జరుపుతారు. 

కలా (ప్రమారకో రోగః సన్తతం క్షుదయం తథా । 

అనావృష్టిభయం ఘోరం దేశానాఇ్బు విపర్యయః ॥ 2 ॥ 

కలియుగంలో ప్రజలను చంపేరోగం, ఎప్పుడూ ఆకలిభయం, ఘోరమైన అనావృష్టిభయం దేశాలు 
మారిపోవటం జరుగుతుంది. 

అధార్మికా నిరాహారా మహాకోపాల్పతేజసః । 

అనృతం బ్రువతే లుబ్బా స్తిప్యే జాతాః సుదుపజాః ॥ 8 ॥ 

కలియుగంలో పుట్టిన (ప్రజలు అధర్మవర్తనులు, ఆహారం దొరకనివారు, అతికోపంతో తక్కువ తేజస్సు 
కలవారై అసత్యాలాదేవారు, లోభులూ అవుతారు. 

దురిష్టై ర్లురధీతైశ్చ దురాచారై ర్జురాగమైః | 

విప్రాణాం కర్శదో షైశ్చ ప్రజానాం జాయతే భయమ్‌ ॥ 4॥ 

బ్రాహ్మణులతో లోప భూయిష్టమైన అధ్యయనంచేత, దుష్టవాంఛలచేత, దుష్ప్రవర్తనతో కుతంత్రాలతో 
ప్రజలకు భయంకలుగుతుంది. 

నాధీయతే తదా వేదాన్‌ న యజన్తి ద్విజాతయః । 

యజని యజ్ఞ్డాన్వేదాంశ్చ పఠనే చాల్చ బుద్దయః ॥ 5॥ 

వ్వ వే ప ధ్‌ 

ద్విజులు వేదాలు చదువరు. యజ్ఞాలు చేయరు. అల్పబుద్దులు వేదాలు చదివి యాగాలు చేస్తారు. 

శూద్రాణాం మంత్రయోగైశ్చ సమృన్నో బ్రాహ్మణఃసహ । 

భవిష్యతి కలౌ తస్మిఇ్బయనాసన భోజనైః "6 

ఆ కలియుగంలో శూద్రులకు బ్రాహ్మణులతో మంత్రాలతో సంబంధం కూడ ఏర్పడుతుంది. ఆ సంబంధం 
పరస్పరం శయనం, ఆసనం, భోజనం మొదలైన కర్మలతో ఏర్పడుతుంది. 

రాజానః శూద్రభూయివా బ్రాహ్మణానాధయన్తి చ | 

(భూణహత్యా వీరహత్యా ప్రజాయేత నరేశ్వరే TA 


ముప్పెయవ అధ్యాయం a 


అధికంగా శూద్రజాతి ప్రభువులు బ్రాహ్మణులను బాధిస్తారు. రాజుల్లో భ్రూణహత్య, వీరహత్యవంటి 
దోషాలు కలుగుతాయి. 


స్నానం హోమం జపం దానం దేవతానాం తథార్చనమ్‌ । 
తథా౭_న్యాని చ కర్మాణి న కుర్వన్సి ద్విజాతయః ॥ 8 ॥ 


కలియుగంలో ద్విజులు స్నానం హోమం జపం దానం దేవపూజ వంటి ధార్మికకార్యాలాచరించరు. 


వినిన్దన్తి మహాదేవం బ్రాహ్మణాన్‌ పురుషోత్తమమ్‌ । 
ఆమ్నాయ ధర్మశాస్తాణి పురాణాని కలౌ యుగే ॥ 9॥ 


మహాదేవుడైన శంకరుని, బ్రాహ్మణులను, పురుషోత్తముదైన విష్ణువును, వేదాలను, ధర్మశాస్తాలను 
పురాణాలను నిందిసారు. 


కుర్వన్యవేదదృష్టాని కర్మాణి వివిధాని తు | 
స్వధర్మే తు రుచిర్నైవ బ్రాహ్మణానాం ప్రజాయతే ॥ 10 ॥ 


వేదాల్లో చెప్పని వివిధ కర్మలు ఆచరిస్తారు. బ్రాహ్మణులు తమ కులోచితధర్మంతో అనాసక్తులౌతారు. 
కుశీలచర్యాః పాషణ్ణః వృథారూపైః సమావృతాః । 
బహుయాచనకా లొకా భవిష్యన్తి పరస్పరమ్‌ ॥ 11 ॥ 


దుఃస్వభావం కల ఆచరణ కల్లి నిరర్ధకులై పాషండులతో కూడి జనులు అనేక విధాలైన యాచనలు కలిగి 
ఉంటారు. 

అట్టశూలా జనపదాః శివశూలాశ్ళ్చతుష్పథాః । 

(ప్రమదా కేశశూలాశ్చ భవిష్యన్తి కలౌ యుగే ॥ 12 ॥ 

కలియుగంలో పల్లెటూరివారు అన్నాన్ని అమ్ముకునేవారిగా, కూడళ్ళలో ఉందేవారు వేదాలను 
అమ్ముకొనేవారిగా, ప్రీలు వ్యభిచారిణులుగా మారుతారు. 

శుక్షదన్తా జినాఖ్యాశ్చ ముణ్బాః కాషాయవాససః । 

శూద్రా ధర్మం చరిష్యన్తి యుగాన్తే సముపస్థితే 11 18 ॥ 

తెల్లనిదంతాలు కల్లి శిరోముండనం చేయించుకొని కాషాయాలు ధరించిన జినులనే పేరుతో శూద్రులు 
కలియుగాంతం రాగా ధర్మాన్ని ఆచరిస్తారు. 

సస్యచౌరా భవిష్యన్తి తథా చేలాభిమర్నిణ: । 

చౌరాశ్చౌారస్య హర్తారో హర్తుర్దన్తా తథాపరః ॥ 14 ॥ 


ష్‌ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


జనులు పైర్లను అపహరిస్తారు. వస్తాలు దొంగిలిస్తారు. దొంగలసొమ్మును దోచుకొనేవారు, దొంగను 
చంపేవాడు మరొకడుగా జీవిస్తారు. 

దుఃఖప్రచురమల్పాయుర్దే హోత్సాదః సరోగతా | 

అధర్మాభినివే శత్వాత్తమోవృత్తం కలౌ స్కృతమ్‌ 1 15 un 

కలియుగంలో దుఃఖాలెక్కువ. తక్కువ ఆయుష్షు వ్యాధిపీడ, శరీరక్షీణత సంభవిస్తాయి. అధర్మంలో 
అభినివేశమెక్కువై తమఃప్రవృత్తి కలుగుతుంది. 

కాషాయిణో9.థ నిర్లన్ధాస్తథా కాపాలికాశ్చ యే। 

వేదవిక్రయిణశ్చాన్యే తీర్థవిక్రయిణః పరే॥ 16 ॥ 

కాషాయం ధరించేవారు, కాపాలికులు, గ్రంథశూన్యులు కొందరు, వేదాలనమ్ముకొనేవారు తీర్జాలను 
విక్రయించేవారుగా (ప్రజలు అనేకరకాలుగా ఉంటారు. 

ఆసనస్మాస్ట్విజా నష్టా చాలయన్యల్పబుద్ధయః । 

తాడయన్రి ద్విజేన్హాంశ్చ శూద్రా రాజోపజీవినః ॥ 17 ॥ 

అల్పబుద్దులు బ్రాహ్మణులు ఆసనాలపై కూర్చోగా వారిని తొలగిస్తారు, రాజాశ్రయం కలశూద్రులు 
బ్రాహ్మణ ్రేష్ణులను కొట్టి బాధిస్తారు. 

ఉచ్చాసనస్థాః శూద్రాశ్చ ద్విజమధ్యే పరన్తప । 

ద్విజామానకరో రాజా కలౌ కాలబలేన తు ॥ 18 ॥ 

శత్రుతాపకుడవైన అర్జునా! బ్రాహ్మణుల మధ్య శూద్రులు ఉన్నతాసనస్థులౌతారు. కలియుగ (ప్రభావంతో 
రాజు బ్రాహ్మణులను అగౌరవపరుస్తాడు. 

పుష్టెశ్చ భూషణెశ్చెవ తథాన్యెర్మజ్గలైర్హిజాః 

శుద్రాన్నరిచర న! 1 191 

బ్రాహ్మణులు విద్యాశూన్యులై అదృష్టం బలం కల్లి పువ్వులు నగలు మొదలైన మంగళ [ద్రవ్యాలతో శూద్రులను 
సేవిస్తారు. 

న (ప్రేక్షనేల_ ర్చితాంశ్చాపి శూద్రాద్దిజవరాన్నృప । 

సేవావసరమాలోక్య ద్వారే తిష్టన్తి చ ద్విజాః ॥ 20 ॥ 

రాజా! పూజ్యులైన బ్రాహ్మణ శ్రేష్టులను శూద్రులు గమనించరు. విప్రులు శూద్రుల ద్వారాల్లో నిలిచి వారిని 
సేవించే సమయం కోసం ఎదురు చూస్తారు. 

వాహనస్థాన్సమావృత్య శూద్రాణగ్భాద్రోపజీవినః । 

సేవన్తే బ్రాహ్మణాస్తాంస్తు స్తువన్తి స్తుతిభిః కలౌ ॥ 21॥ 


ముప్పెయవ అధ్యాయం sh] 


కలియుగంలో శూద్రులపై ఆధారపడి జీవించే బ్రాహ్మణులు వాహనాల్లో ఉన్న శూద్రులను చేరి సేవిస్తారు. 
వారిని స్తోత్ర వాక్యాలతో పొగడుతారు. 

అధ్యాపయన్తి వై వేదాన్‌ శూద్రాఇ్భాద్రోపజీవినః । 

ఏవం నిర్వేదకానర్థాన్నాస్తిక్యం ఘోరమాణితాః ॥ 22 ॥ 

శూద్రులవల్ల జీవనం సాగిస్తూ శూద్రులతో వేదాలు చదివిస్తారు. ఇట్లా వేదవిరుద్దాలైన అనర్థాలను 
భయంకరమైన నాస్తిక్యాన్ని అవలంబిస్తారు. 

తపోయజ్ఞకలానాన్తు విక్రేతారో ద్విజోత్తమాః । 

యతయశ్చ భవిష్యన్తి శతశో. థ సహస్రశః ॥ 28 ॥ 

ద్విజోత్తములు తమ తపస్సు, యజ్ఞాలు, కళలు అమ్ముకొని జీవిస్తారు. కలియుగంలో వందలు వేల 
సన్నాసులు సిద్ధమౌతారు. 

నాశయన్తః స్వకాన్థర్మానధిగచ్చన్తి తత్పదమ్‌ । 

గాయన్తిలౌకికై ర్లానైర్దైవతాని నరాధిప ॥ 24॥ 

తమ ధర్మాలను నశింపచేస్తూ ఆ స్థానాన్ని పొందుతారు. ఓ రాజా! దేవతలను లౌకిక గీతాలతో గానం 

వామపాశుపతాచారాస్తథా వై పాబ్బరాత్రికాః । 

భవిష్యన్తి కలౌ తస్మిన్‌ బ్రాహ్మణాః క్షత్రియాస్తథా ॥ 25 ॥ 

అటువంటి కలియుగంలో బ్రాహ్మణులు మరియు క్షత్రియులు, వామాచారులు, పాశుపతాచారులు, 
పాంచరాత్రధర్మాచారులుగా ఉంటారు. 

జ్ఞానే కర్మణ్యపగతే లోకే నిషప్మియతాం గతే। 

కీటమూషికసర్పాశ్చ ధర్షయిష్యన్తి మానుషాన్‌ ॥ 26 ॥ 

జ్ఞానమార్గం కర్మయోగం తొలగి లోకమంతా కియాశూన్యం కాగా పురుగులు, ఎలుకలు, పాములు 
మానవులను భయపెట్టి బాధిస్తాయి. 

కుర్వన్తి చావతారాణి బ్రాహ్మణానాం కులేషు వై । 

దేవీశాపవినిర్దగ్థాః పురా దక్షాధ్వరే ద్విజాః ॥ 27 ॥ 

పూర్వం దక్షయజ్ఞంలో సతీదేవిశాపంతో కాలిన (బ్రాహ్మణులు ఈ కాలంలో బ్రాహ్మణవంశాల్లో భూమిపై 
జన్మిస్తారు. 

నిన్దన్తి చ మహాదేవం తమసా9_విష్టచేతసః | 

వృథా ధర్మం చరిష్యన్తి కలౌ తస్మిన్యుగాన్తికే ॥ 28 ॥ 


తల కూర్మమహాపురాణం - పూర్వార్థం 
తమోగుణాక్రాంత మనస్ములై మహాదేవుడైన శివుని నిందిస్తారు. ఈ కలియుగాంతంలో నిరర్ధ్థకమైన 
ధర్మాన్నాచరిస్తారు. 

సర్వే వీరా భవిష్యన్తి బ్రాహ్మణాద్యాః స్వజాతిషు | 

యే చాన్యే శాపనిర్ణగ్గా గౌతమస్య మహాత్మనః ॥ 29 ॥ 

అథ 

సర్వే తే౭_వతరిష్యన్తి బ్రాహ్మణాస్తాసు యోనిషు । 

వినిన్దన్తి హృషీకేశం బ్రాహ్మణా బ్రహ్మవాదినః ॥ 30 ॥ 

బ్రాహ్మణాది జాతులవారందరు తమ జాతుల్లో వీరులౌతారు. మహాత్ముడు గౌతమముని శాపానికి గురైనవారు 
కూడ తమ జాతుల్లో భూమిపై జన్మిస్తారు. వేదాంతాన్ని గూర్చి చర్చించే బ్రాహ్మణులు విష్ణువును నిందిస్తారు. 

వేదబాహ్యవ్రతాచారా దురాచారా వృథాశ్రమాః । 

మోహయన్తి జనాన్సర్వాన్‌ దర్శయిత్వా ఫలాని చ ॥ 31॥ 


వేదవ్యతిరేకనియమాలు ఆచారాలు కలవారు, చెడునడత కలవారు, అనవసరంగా శ్రమపడేవాళ్ళు ఆయా 
ఫలాలను చూపి జనులను మోసగిస్తారు. 


తమసావిష్టమనసో బైడాల వ్రతికాధమాః । 

కలౌ రుద్రో మహాదేవో లోకానామీశ్వరః పరః ॥ 82 ॥ 

తమోగుణాక్రాంతమనస్ములై బిడాలవ్రతంవంటి ప్రవర్తన కల్లి అధములై ప్రవర్తిస్తారు. కలిలో లోకాలకు 
రుద్రుడే గొప్ప ప్రభువు, మహాదేవుడు. 

తదేవ సాధయేన్సూణాం దేవతానాం చ దైవతమ్‌ । 

కరిష్యత్యవతారాణి శంకరో నీలలోహితః ॥ 38 ॥ 


దేవతలకు పరదైవతమైన శివుడు మానవులకు ఫలసిద్ధిని కలిగిస్తాడు. నీలలోహితుడైన ఆ శంకరుడు 
అవతారాలను ధరించగలడు. 

(శౌతస్మార్తప్రతిష్థార్థం భక్తానాం హితకామ్యయా । 

ఉపదేక్ష్యన్తి తద్‌జ్ఞానం శిష్యాణాం బ్రహ్మసంజ్ఞితమ్‌ ॥ 34 ॥ 

సర్వవేదాన్తసారం హి ధర్మాన్వేద నిదర్శితాన్‌ I 

సర్వవర్ణాన్సముద్దిశ్య స్వధర్మా యే నిదర్శితాః ॥ 35 ॥ 

శ్రౌతస్మార్తాలైన కర్మలను నెలకొల్పటానికి భక్తుల హితకాంక్షతో శిష్యులకు గురువులు బ్రహ్మసంజ్ఞకల 
జ్ఞానాన్నుపదేశిస్తారు. వేదాంతాల సారాన్ని వేదప్రతిపాదిత ధర్మాలను బ్రాహ్మణాది వర్ణాల స్వధర్మాలను వారు 
బోధిస్తారు. 


ముప్పెయవ అధ్యాయం తతి 
యే తం ప్రీతా నిషేవన్తే యేన కేనోపచారతః । 
విజిత్య కలిజాన్లోషాన్‌ యాన్తి తే పరమం పదమ్‌ ॥ 36 ॥ 
శివుని ప్రీతితో పద్దతిననుసరించి సేవించేవారు కలిదోషాలను అధిగమించి పరమపదాన్ని పొందుతారు. 
అనాయాసేన సుమహత్పుణ్యమాష్నోతి మానవః । 
అనేకదోషదుష్టస్య కలేరేకో మహాన్లుణః ॥ 37 ॥ 


అధికశ్రమలేకుండా శివుని సేవించే మనుజుడు గొప్ప పుణ్యాన్ని పొందుతాడు. దోషాధిక్యం కల కలియుగాని 
కిదొకటే గొప్పగుణం. 


తస్మాత్సర్వప్రయత్నేన ప్రాప్య మాహేశ్వరం యుగమ్‌ । 
విశేషాద్రాహ్మణో రుద్రమీశానం శరణం వ్రజేత్‌ ॥ 38 ॥ 


అందువల్ల సంపూర్ణ ప్రయత్నంతో మాహేశ్వరయుగాన్ని పొంది ముఖ్యంగా బ్రాహ్మణుడు ఈశ్వరుడైన 
రుద్రుని శరణు పొందాలి. 


యే నవని విరూపాక్షమీశానం కృత్తివాససమ్‌ | 
ప్రసన్నచేతసో రుద్రం తే యాన్తి పరమం పదమ్‌ ॥ 89 ॥ 


విరూపాక్షుడు, కృత్తివాసుడు, ఈశ్వరుడైన శివుని నిర్మలమైన మనసుతో నమస్మరించేవారు పరమపదాన్ని 
పొందుతారు. 


యథా రుద్రనమస్మారః సర్వకామఫలో (ధ్రువః । 
అన్యదేవనమస్మారాన్న తత్సలమవాప్నుయాత్‌ ॥ 40 ॥ 
రుద్రునికి చేసే నమస్మారం అన్ని కోరికలను సఫలం చేసేట్టు ఇతరదేవతా నమస్మారం సఫలం చేయజాలదు. 


ఏవం విధే కలియుగే దోషాణామేవ శోధనమ్‌ । 
మహాదేవనమస్మారో ధ్యానం దాన మితి శ్రుతిః ॥ 41 1 


ఈ కలియుగంలో దోషాలను నివారించే మార్గం మహాదేవునికి చేసే నమస్కారం, శివుని ధ్యానం, దానం 
అని వేదం తెలుపుతున్నది. 

తస్మాదనీశ్వరా నన్యాన్‌ త్యక్వా దేవం మహేశ్వరమ్‌ I 

సమాశ్రయేద్విరూపాక్షం యదీచ్చేత్సరమం పదమ్‌ ॥ 42 ॥ 


పరమపదాన్ని పొందాలనుకున్నవాడు ఇతరదేవతలను వదలి విరూపాక్షుడు మహేశ్వరుడైన ఆ దేవునే 
ఆ(శయించాలి. 


లకే కూర్మమహాపురాణం - పూర్వార్థం 


నార్బ్భయన్తీహ యే రుద్రం శివం త్రిదశవన్దితమ్‌ I 

తేషాం దానం తపో యజ్ఞో వృథా జీవితమేవ చ ॥ 48 ॥ 

దేవపూజ్యుడైన శివుని పూజింపనివాడు చేసే దానం, తపస్సు, యజ్ఞం, వారి జీవితం కూడ నిష్టలమనే 
తెలుసుకోవాలి. 


నమో రుద్రాయ మహతే దేవదేవాయ శూలినే । 
త్యమృకాయ త్రినేత్రాయ యోగినాం గురవే నమః ॥ 44॥ 


దేవదేవుడు శూలి మహాత్ముడైన రుద్రునికి నమస్మారం. త్రినేత్రుడు యోగులకు గురువైన శివునికి 
నమస్మారం. 
నమో౭_స్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే । 
శమృవే స్థాణవే నిత్యం శివాయ పరమేస్టినే 1 45 ॥ 
అమరాధిపతి, మహాదేవుడు, బ్రహ్మస్వరూపుడు, స్థాణువు, శంకరుడు, పరమేష్టి అయిన ఎల్లప్పుడు 
మంగళరూపుడైన శివునికి నమస్మారం. 
నమఃసోమాయ రుద్రాయ మహాగ్రాసాయ హేతవే । 
ప్రపద్యే హం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణమ్‌ ॥ 46 ॥ 
సోముడు, రుద్రుడు, ప్రళయకారి, కారణభూతుడైన దేవునకు నమస్మారం. విరూపాక్షుడు, బ్రహ్మచారి, 
శరణ్యుడైన దేవుని నేనాశ్రయిస్తున్నాను. 
మహాదేవం మహాయోగ మీశానం చామ్బికాపతిమ్‌ । 
యోగినాం యోగదాతారం యోగమాయాసమావృతమ్‌ 1 47॥ 


యోగినాం గురుమాచార్యం యోగిగమ్యం పినాకినమ్‌ । 
సంనారతారణం రుద్రం బ్రహ్మాణం బ్రహ్మణో? ధిపమ్‌ 1 48 1 


మహాదేవుడు, గొప్పయోగి, పార్వతీపతి, ఈశ్వరుడు, యోగులకు యోగాన్ని ఉపదేశించేవాడు, యోగమాయ 
ఆవరించి ఉన్నవాడు, యోగులకు గురువు, ఆచార్యస్థానీయుడు, యోగిగమ్యుడు, పినాకపాణి, సంసారోత్తారకుడు, 
బ్రహ్మస్వరూపుడు బ్రహ్మాధిపతి అయిన రుద్రుని శరణు పొందుతున్నాను. 

శాశ్వతం సర్వగం శాన్తం బ్రహ్మణ్యం బ్రాహ్మణప్రియమ్‌ । 

కపర్షినం కాలమూర్తిమమూర్తిం పరమేశ్వరమ్‌ ॥ 49॥ 


ఏకమూర్తిం మహామూర్తిం వేదవేద్యం దివస్పతిమ్‌ । 
సీలకణ్ధం విశ్వమూర్తిం వ్యాపినం విశ్వరేతసమ్‌ 1 501 


ముప్పెయవ అధ్యాయం తక 


కాలాగ్నిం కాలదహనం కామదం కామనాశనమ్‌ । 
నమస్యే గిరిశం దేవం చన్దావయవ భూషణమ్‌ ॥ 51॥ 


విలోహితం లేలిహాన మాదిత్యం పరమేష్టినమ్‌ I 

ఉగ్రం పశుపతిం భీమం భాస్కరం పరమం తపః ॥ 52 ॥ 

అన్నికాలాల్లో ఉండేవాడు, అన్నింటిలో నిండి ఉన్నవాడు, శాంతుడు, బ్రహ్మనిష్టుడు, బ్రాహ్మణులకు 
పియమైనవాడు, కపర్టి, కాలరూపుడు, రూపంలేనివాడు, పరమేశ్వరుడు, అఖందరూపం కలవాడు, 
మహామూర్తిమంతుడు, వేదవేద్యుడు, స్వర్గాధిపతి, నీలకంఠుడు, విశ్వమూర్తి, వ్యాపనశీలం కలవాడు, సృష్టికి 
మూలం, ప్రళయాగ్నిరూపుడు, కాలుని దాహకుడు, కోరికలిచ్చేవాడు, కాముని కాల్చినవాడు, చంద్రకళాభూషణుడు, 
కైలాసపర్వతంలో శయనించే దేవుడు, ఎరుపురంగుకలవాడు, నాలుకతో ఆస్వాదించేవాడు, ఆదిత్యుడు, పరమేష్టి 
భయంకరుడు, పశుపతి, తీక్ట రూపంగల సూర్యుడు, గొప్పతపోమూర్తి అయిన శివునికి నమస్మరిస్తున్నాను. 

ఇత్యేతల్లక్షణం ప్రోక్తం యుగానాం వై సమాసతః । 

అతీతానాగతానాం వై యావన్మన్వన్తరక్షయః 1 538 ॥ 

మన్వంతరముయొక్క సమాప్తిపర్యంతము గడచినవి, రాబోయేవి అయిన యుగముల సంగ్రహ లక్షణము 
చెప్పబడినది. 

మన్వన్తరేణ చైకేన సర్వాణ్యేవాన్తరాణి వై! 

వ్యాఖ్యాతాని న సన్దేహః కల్పః కల్సేన చెవ హి॥ 54॥ 

ఒక మన్వంతరం వివరించటంతో మన్వంతరాలన్నీ వివరించినట్లే. దానిలో సందేహం లేదు. అట్లే ఒక 
కల్పం ఇతరకల్పాలకు కూడ వ్యాఖ్యానమే. 

మన్వన్తరేషు చైతేషు అతీతానాగతేషు వై । 

తుల్యాభిమానినః సర్వే నామరూపై ర్భృవన్యుత 1॥ 55 

ఈమన్వంతరంలో, గడచిన రానున్న మన్వంతరాల్లో అందరు నామరూపాలతో అభిమానం కలవారై 
ఉంటారు. 


ఏవముకో భగవతా కిరీటీ శ్వేతవాహనః । 

బభార పరమాం భక్తిమీశానే9_వ్యభిచారిణీమ్‌ ॥ 56 ॥ 

ఈ విధంగా మహాత్ముడు వ్యాసుడు చెప్పగా శ్వేతవాహనుడైన అర్జునుడు ఈశ్వరుడైన శివునియందు 
నిశ్చలమైన గొప్ప భక్తి కలవాడైనాడు. 

నమశ్చకార తమృషిం కృష్ణద్వైపాయనం ప్రభుమ్‌ । 

సర్వజ్ఞం సర్వకర్తారం సాక్షాద్విష్ణుం వ్యవస్థితమ్‌ ॥ 57 ॥ 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 

కృష్ణద్వెపాయనుడైన వ్యాసునికి నమస్మరించినాడు. ఆ వ్యాసుడు సర్వజ్ఞుడు, అన్నీ చేయగలవాడు, స్వయంగా 
శ్రీవిష్ణుస్వరూపుడై అవతరించినవాడు. 

తమువాచ పునర్వాాసః పార్థం పరపురజ్ఞాయమ్‌ I 

కరాభ్యాం సుశుభాభ్యాం చ సంస్పృశ్య ప్రణతం మునిః ॥ 581 

శత్రుసంహారకుడైన ఆ అర్జునుని తనకు నమస్మరిస్తున్నవాణ్ణి వ్యాసముని మంగళకారకాలైన చేతులతో 
పట్టుకొని మళ్ళీ ఇట్లుపదేశించినాడు. 
ధన్యో౭_స్యనుగృహీతో౭ సి త్వాదృశో9 న్యో న విద్యతే ॥ 
తైలోక్యే శబ్బరే నూనం భక్తః పరపురజ్ఞుయ! 1 59 ॥ 


శత్రుపురాలను జయించిన అర్జునా! నివు ధన్యుడవు. అనుగ్రహింపబదినావు. శంకరుని యందు భక్తికలవాడు 
నీతో సమానుడు ముల్లోకాల్లోను లేడు. 


దృష్టవానసి తం దేవం విశ్వాక్షం విశ్వతోముఖమ్‌ I 
ప్రత్యక్షమేవ సర్వేషాం రుద్రం సర్వజగన్మయమ్‌ ॥ 60 ॥ 


విశ్వాక్షుడు, విశ్వతోముఖుడు, సర్వజగన్మయుడైన రుద్రుని నీవు ప్రత్యక్షంగా చూచినవాడవు. 

జ్ఞానం తదైశ్వరం దివ్యం యథావద్విదితం త్వయా । 

స్వయమేవ హృషీకేశః ప్రీత్యోవాచ సనాతనః ॥ 61 ॥ 

ఈశ్వరసంబంధదివ్యజ్ఞానం నీవు నిజతత్వరూపంతో తెలుసుకొన్నావు. సనాతనుడైన నారాయణుడు స్వయంగా 
సంతోషంతో ఇట్లన్నాడు. 

గచ్చ గచ్చ స్వకం స్తానం న శోకం కరుమరసి । 

థి ద వో 

వ్రజస్వ పరయా భక్తా శరణ్యం శరణం శివమ్‌ 1 62 ॥ 

నీ స్థానానికి వెంటనే బయలుదేరు. నీవు దుఃఖింపరాదు. గొప్పభక్తితో శరణ్యుడైన శివుని శరణుపొందు. 

ఏవముక్తా స భగవాననుగృహ్యోర్షునం ప్రభుః । 

జగామ శాజ్మరపురీం సమారాధయితుం భవమ్‌ ॥ 63 ॥ 


భగవంతుడైన వ్యాసుడిట్లాపలికి అర్జునుననుగ్రహించి శివారాధనకుగాను శివుని కాశీనగరానికి 
వెళ్ళిపోయెను. 

పాణ్ణవేయో9_పి తద్వాక్యాత్సంప్రాప్య శరణం శివమ్‌ । 

సన్యజ్య సర్వకర్మాణి జ్ఞాత్వా తత్పరమో౭_భవత్‌ ॥ 64॥ 


ముప్పెయవ అధ్యాయం SI 


అర్జునుడు కూడ ఆ వ్యాసుని వాక్యం వల్ల శివుని శరణు పొంది అన్ని కర్మలను వదలి శివతత్త్వమెరిగి 
అందులో (్రద్దకలవాడైనాడు. 

నార్చనేన సమఃశమ్మోర్భక్త్యా భూతో భవిష్యతి । 

ముక్తా సత్యవతీసూనుం కృష్ణం వా దేవకీసుతమ్‌ ॥ 65 ॥ 


సభక్తికంగా శివునిపూజించుటతో సమానమైనది ఇంతకు ముందు లేదు, ఇక ముందుండబోదు. 
సత్యవతీసుతుడు వ్యాసుని, దేవకిపుత్రుడు కృష్ణుని విడచినచో అతనితో సమానుడు మరొకడులేడు. 


తస్మై భగవతే నిత్యం నమః శాన్తాయ ధీమతే! । 
పారాశర్యాయ మునయే వ్యాసాయామితతేజసే 1 661 


శాంతుడు, బుద్దిమంతుడు, పూజ్యుడు, పరాశరపుత్రుడు, అమితతేజోనిధి, వ్యాసునికి ఎల్లప్పుడు 
నమస్మారం. 


కృష్ణద్వైపాయనః సాక్షాద్విష్టురేవ సనాతనః । 

కోహ్యన్యస్తత్వతో రుద్రం వేత్తి తం పరమేశ్వరమ్‌ 1 671 

కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు సాక్షాత్తు సనాతనుడైన విష్ణువే. పరమేశ్వరుడైన రుద్రుని తత్వాన్ని ఆయన 
తప్ప ఇతరుడెవడు తెలుసుకోగలడు? 

నమః కురుధ్వం తమృషిం కృష్ణం సత్యవతీసుతమ్‌ | 

పారాశర్యం మహాత్మానం యోగినం విష్ణుమవ్యయమ్‌ 1 681 

సత్యవతీకుమారుడు, కృష్ణవర్షుడు, పారాశర్యుడు, యోగీశ్వరుడు, మహాత్ముడు, అవ్యయుడు, 
విష్ణుస్వరూపుడైన ఆ వ్యాసబుషికి నమస్మరించండి. 

ఏవముక్తా తు మునయః సర్వ ఏవ సమాహితాః । 

ప్రణేముస్తం మహాత్మానం వ్యాసం సత్యవతీసుతమ్‌ 1 69 ॥ 

ఆ మునులందరు ఇట్లు పలికి సావధానులై మహాత్ముడు సత్యవతీసుతుడైన వ్యాసునికి నమస్మరించినారు. 


ఇతి (శ్రీ కూర్మపురాణే వ్యాసార్షున సంవాదే యుగధర్మనిరూపణం నామ త్రింశోల ధ్యాయః 1 30 ॥ 
శ్రీ కూర్మపురాణంలోని వ్యాసార్షునసంవాదంలో యుగధర్మ నిరూపణం అనే ముప్పైయవ అధ్యాయం 1 30 ॥ 


We ET ie 
He EA We 


ష్‌ ఏక త్రింశోత ధ్యాయః - ముప్పది ఒకటవ అధ్యాయం 


వారాణసీమాహాత్యమ్‌ - వారాణసీ మాహాత్యం 


బుషయః ఊచుః :- బుషులు పలికారు 
ప్రాప్య వారాణసీం దివ్యాం కృష్ణద్వైపాయనో మునిః । 
కిమకార్షీన్మహాబుద్ధిః (శోతుం కౌతూహలం హినః॥ 1॥ 


మహాబుద్ధిమంతుడైన కృష్ణద్వైపాయనుడను వ్యాసుడు దివ్యమైన వారాణసిని చేరుకొని ఏమిచేసినాడు? 
వినాలని మాకు మిక్కిలి కుతూహలమున్నది. 


సూత ఉవాచ :-సూతుడు పలికాడు 
ప్రాప్య వారాణసీం దివ్యాముపస్పృశ్య మహామునిః । 
పూజయామాస జాహ్నవ్యాం దేవం విశ్వేశ్వరం శివమ్‌ ॥ 2 ॥ 
మహాముని వ్యాసుడు వారాణసిని చేరి గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుడైన శివుని పూజించినాడు. 


త మాగతం మునిం దృష్ట్వా తత్ర యే నివసన్తి వై । 
పూజయాంచక్రిరే వ్యాసం మునయో మునిపుబ్గవమ్‌ TET 


అక్కడ నివసించే మునులు అక్కడకు వచ్చిన వ్యాసుని చూచి మునిశ్రేష్టడయిన అతనిని గౌరవంగా 
పూజించినారు. 

పప్రచ్చ్ళుః ప్రణతాస్సర్వే కథాం పాపప్రణాశినీమ్‌ । 

మహాదేవాశ్రయాం పుణ్యాం మోక్షధర్మాన్సనాతనాన్‌ ॥ 4॥ 


వారందరు మునికి నమస్మరించి పాపాలను నశింపచేసే శివసంబంధమైన కథనుఠ సనాతనాలైన 
మోక్షధర్మాలను తెలుపవలసినదని అడిగారు. 

స చాపి కథయామాస సర్వజ్లో భగవానృషిః | 

మాహాత్యం దేవదేవస్య ధర్యం వేదనిదర్శనాత్‌ 1 511 

అన్ని విషయాలు తెలిసిన మహాత్ముడు వ్యాసబుషి కూడ దేవదేవుడైన శివుని మాహాత్యాన్ని ధర్మంతో 
కూడిన దానిని వేదప్రమాణ పూర్వకంగా వారికి వివరించినాడు. 


తేషాం మధ్యే మునీన్హాణాం వ్యాసశిష్యో మహామునిః । 
పృష్టవాళ్టామినిర్వాసం గూఢమర్థం సనాతనమ్‌ ॥ 6 ॥ 


ఆ మునుల్లో వ్యాసశిష్యుడైన జైమినిముని అనాదిసిద్ధమూ రహస్యమైన తత్వాన్ని గూర్చి ఇట్లా అడిగాడు. 


ముప్పది ఒకటవ అధ్యాయం 319 


జైమినిరువాచ :-జైమిని పలికాడు. 
భగవన్సంశయం చైకం ఛేత్తు మర్దసి సర్వవిత్‌ । 
న విద్యతే హ్యవిదితం భవతః పరమర్షిణః ॥ 7 ॥ 


సర్వజ్ఞుడవైన ఓ మహాత్మా! మా సంశయాన్నాకదాన్ని నివారించగలవాడవు నీవు. మహర్షివైన నీకు తెలియని 
విషయమేదీ లేదు. 
కేచిద్యానం ప్రశంసన్తి ధర్మమేవాపరే జనాః | 

అన్యే సాంఖ్యం తథా యోగం తపశ్చాన్యే మహర్షయః ॥ 8 ॥ 

కొందరు ధ్యానం గొప్పదని, మరికొందరు ధర్మం (శ్రేష్టమని, ఇతరులు సాంఖ్యం, యోగం, తపస్సు 
గొప్పవని ఆయా బుషులు వేరువేరుగా చెపుతున్నారు. 

బ్రహ్మచర్యమథో నూన మన్యే ప్రాహు ర్మహర్షయః । 

అహింసా సత్యమప్యన్యే సన్వ్యాస మపరే విదుః ॥ 9॥ 

మరికొందరు మహర్షులు బ్రహ్మచర్యమే గొప్పదని నిశ్చయంగా చెప్పుతున్నారు. కొందరు అహింసను, 
మరికొందరు సత్యాన్ని ఇతరులు సన్వాాసాన్ని శ్రేష్టంగా గుర్తిస్తున్నారు. 

కేచిద్దయాం ప్రశంసన్తి దానమధ్యయనం తథా । 

తీర్థయాత్రాం తథా కేచిదన్యే చేన్దియనిగ్రహమ్‌ 11 101 

కొందరు దయను ప్రశంసిస్తారు. దానం, వేదాధ్యయనం, తీర్థయాత్ర, ఇం(దియని(గహం ఉత్తమధర్మాలుగా 
కొందరు పండితులు కీర్తిస్తున్నారు. 

కిమేషాం చ భవేచ్ళేయః ప్రబ్రూహి మునిపుజ్ఞవ! । 

యది వా విద్యతే౭_ ప్యన్యద్గుహ్యం తద్వక్తుమర్హసైి 11 11 ॥॥ 

శ్రుత్వా స జైమినే ర్వాక్యం కృష్ణద్వైపాయనో మునిః । 

ప్రాహ గమ్బీరయా వాచా ప్రణమ్య వృషకేతనమ్‌ 11 12 ॥ 

ఓ మునిశ్రేష్టుడా! పై వానిలో ఎక్కువ శ్రేయస్మరమైనదేదో తెలుపగలవు. ఇవికాక మరో రహస్య తత్వమున్నట్టైతే 
దాన్ని దయతో మాకు తెలుపగలవు. జైమిని మాటవిన్న కృష్ణద్వైపాయన వ్యాసర్షి వృషభధ్వజుడైన శివునికి మనసులో 
నమస్మరించి గంభీరమైన వాక్కుతో ఇట్లు చెప్పినాడు. 
శ్రీ భగవానువాచ :- వ్యాసభగవానుడు పలికాడు 

సాధు సాధు మహాభాగ యత్పృష్టం భవతా మునే! । 

వక్ష్యే గుహ్యతమాద్ద్గుహ్యం శృణ్వన్యన్యే మహర్షయః ॥ 18 ॥ 


త కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఓ మహానుభావా! నీ వడిగిన విషయం చాల బాగున్నది. రహస్యాల్లో రహస్యమైన ఆ విషయాన్ని చెపుతాను. 
ఇతర మహర్షులు కూడ వినండి. 

ఈశ్వరేణ పురా (ప్రోక్తం జ్ఞానమేతత్సనాతనమ్‌ | 

గూఢ మ ప్రాజ్ఞవిద్విష్టం సేవితం సూక్ష్మదర్శిభిః ॥ 14 ॥ 

అతిపురాతనమైన ఈ జ్ఞానమార్గం పూర్వం ఈశ్వరుడు తెలిపినాడు. ఇది మిక్కిలి రహస్యమైనది. బుద్ధిహీనులు 
దీన్ని ద్వేషించినారు. సూక్ష్మదర్భులు దీన్ని ఆచరించినారు. 

నాశ్రద్దధానే దాతవ్యం నాభక్తే పరమేష్టినః । 

నావేదవిదుషే దేయం జ్ఞానానాం జ్ఞానముత్తమమ్‌ 1 15 1 

జ్ఞానాలన్నింటిలో ఉత్తమజ్ఞానమైన ఈ రహస్యాన్ని శ్రద్ధ లేనివారికి, ఈశ్వరునియందు భక్తి లేనివానికి 

ఉపదేశింపరాదు. వేదాలు తెలియనివారికి ఈయతగనిది. 

మేరుళ్ళజ్లే మహాదేవమీశానం త్రిపురద్విషమ్‌ I 

దేవాసనగతా దేవీ మహాదేవమపృచ్చత 1 16 1 

త్రిపురారి అయిన శివుడు మేరుపర్వతశిఖరమందుండగా దేవాసనమందు కూర్చున్న పార్వతి శివునిట్లు 
ప్రశ్నించినది. 
శ్రీదేవ్యువాచ :-పార్వతి ఇలా పలికింది. 

దేవదేవ ! మహాదేవ ! భక్తానామార్తినాశన ! । 

కథం త్వాం పురుషో దేవమచిరాదేవ పశ్యతి ॥ 17 

దేవదేవుడైన ఓ మహాదేవా! భక్తుల బాధలు తీర్చేవాడా! లోకంలో మనుష్యుడు నిన్ను శీఘ్రంగా ఎట్లా 
దర్శించగల్లుతాడు? 

సాంఖ్యం యోగస్తపో ధ్యానం కర్మయోగశ్చ వైదికః । 

ఆయాసబహులాన్యాహుర్యాని చాన్యాని శజ్మర! ॥ 18॥ 

ఓ శంకరా! సాంఖ్యము, యోగం, తపస్సు, ధ్యానం, వేదప్రతిపాదితమైన కర్మయోగం కూడ అధికశ్రమ 
సాధ్యాలని చెపుతారు. ఇతర ఉపాయాలు కూడ అట్టివే. 


యేన విభ్రాన్తచిత్తానాం విజ్ఞానాం యోగినామపి । 

దృశ్యో హి భగవాన్సూక్ష్మః సర్వేషామపి దేహినామ్‌ ॥ 19 ॥ 
ఏతద్ద్గుహ్యతమం జ్ఞానం గూఢం బ్రహ్మోదిసేవితమ్‌ | 
హితాయ సర్వభక్తానాం బ్రూహి కామాజ్ఞనాశన! ॥ 20 ॥ 


ముప్పది ఒకటవ అధ్యాయం 321 


విభ్రాంతచిత్తులైన జ్ఞానవంతులు యోగులు ఇతర సర్వప్రాణులు కూడ ఏ ఉపాయంతో సూక్ష్మరూపుడైన 
భగవంతుని సాక్షాత్మరించుకొంటారో అటువంటి రహస్యమైనది, నిగూఢమైనది, బ్రహ్మాదులు సేవించే ఆ జ్ఞానాన్ని 
శంకరా! సమస్త భక్తజన హితంకోసం మాకు బోధించవలసినది. 


ఈశ్వర ఉవాచ :-ఈశ్వరుడు పలికాడు 
అవాచ్యమేతద్గూధార్థం జ్ఞాన మజ్జెర్బహిష్క లతమ్‌ I 
వక్ష్యే తవ యథాతత్తం యదుక్తం పరమర్షిభిః ॥ 21 ॥ 


ఈ జ్ఞానం గూఢార్థం కలది. అజ్ఞానులకందతగనిది. అందరికి చెప్పతగనిది. దాన్ని మహర్షులు వివరించిన 
విధంగా యథాతథంగా నీకు చెపుతాను. 

పరం గుహ్యతమం క్షేత్రం మమ వారాణసీ పురీ । 

సర్వేషామేవ భూతానాం సంసారార్ణవతారిణీ ॥ 22 ॥ 


ఈ వారాణసీనగరం మిక్కిలి రహస్యమైన మహిమకల క్షేత్రం. ఇదినా నివాసస్థానం. సర్వప్రాణులను 
సంసారసముద్రం నుండి దాటించేది ఈ క్షేత్రం. 

తస్మిన్ఫక్తా మహాదేవి మదీయం ద్రతమాస్థితాః । 

నివసన్తి మహాత్మానః పరం నియమమాస్థితాః ॥ 28 ॥ 

పార్వతీ! నా భక్తులు ఆ క్షేత్రంలో నా వ్రతాన్నవలంబించిన మహానుభావులై గొప్ప నియమాన్ని పాటిస్తూ 
ఉంటారు. 

ఉత్తమం సర్వతీర్థానాం స్థానానా ముత్తమం చ యత్‌ | 

జ్ఞానానాముత్తమం జ్ఞానమవిముక్తం పరం మమ ॥ 24॥ 

సర్వతీర్థాల్లో శ్రేష్టమైనది. అన్ని ప్రదేశాల్లో ఉత్తమమైనది. జ్ఞానాల్లో ఉత్తమ జ్ఞానస్వరూపమైన అవిముక్తక్షేత్రం 
నాకు మిక్కిలి ప్రియమైనది. 

స్థానాన్తరే పవిత్రాణి తీర్జాన్యాయతనాని చ । 

శ్మశానే సంస్థితాన్యేవ దివి భూమిగతాని చ ॥ 25 ॥ 

ఇతర స్థలాల్లో పవిత్రాలైన తీరాలు స్థలాలు ఆకాశంలో ఉన్నవి, భూమిపైనున్నవి అన్నీ శృశానరూపమైన 
అవిముక్తక్షేత్రంలోనివే. 

భూలోకే నైవ సంలగ్నమన్తరిక్షే మమాలయమ్‌ । 

అవిముక్తా న పశ్యన్తి ముక్తాః పశ్యన్తి చేతసా ॥ 26 ॥ 


భూలోకంతో సంబంధం లేని నా నివాసస్థానాన్ని ముక్తులు కానివారు చూడలేరు. మోక్షాన్ని పొందినవారు 
మనోనేత్రంతో చూడగల్లుతారు. 


తలల కూర్మమహాపురాణం - పూర్వార్థం 


శృశానమేతద్విఖ్యాతమవిముక్తమితి స్కృతమ్‌ I 
కాలో భూత్వా జగదిదం సంహరామ్యత్ర సున్దరి! ॥ 27 ॥ 


ఈ అవిముక్తక్షేత్రం శృశానమనే పేర ప్రసిద్ధమైనది. ఓ దేవీ! నేనిక్కడ కాలరూపినై ప్రలయకాలంలో ఈ 
లోకాన్ని నశింపచేస్తాను. 


దేవీదం సర్వగుహ్యానాం స్థానం ప్రియతమం మమ । 
మద్భక్తా యత్ర గచ్చంతి మామేవ ప్రవిశన్తి తే ॥ 28 ॥ 


ఓ దేవీ! ఈ స్థలం అన్ని రహస్యాలకు ఆధారమైనది. నాకు ప్రియమైనది. నా భక్తులు ఎక్కడికి వెళ్ళినా 
వారు నన్నే చేరుకొంటారు. 

దత్తం జప్తం హుతజ్బోష్టం తపస్తప్తం కృతం చ యత్‌ | 

ధ్యానమధ్యయనం జ్ఞానం సర్వం తత్రాక్షయం భవేత్‌ ॥ 29 ॥ 


ఈ క్షేత్రంలో చేసిన దానం, జపం, హోమం, తపస్సు, ఇతరమైన పుణ్యకర్మ, ధ్యానం, జ్ఞానం అన్నీ 
అక్షయమై ఉంటాయి. 

జన్మాన్తరసహ(సేషు యత్సాపం పూర్వసజ్చితమ్‌ । 

అవిముక్తే ప్రవిష్టస్య తత్సర్వం వ్రజతి క్షయమ్‌ ॥ 30 ॥ 

ముందటి వేలజన్మల్లో చేసిన పాపం అవిముక్త క్షేత్రంలో ప్రవేశించినవానికి సంపూర్ణంగా నశిస్తుంది. 

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా యే వర్ణసజ్మరాః । 

స్రియో మ్లేచ్చ్భాశ్చ యేచాన్యే సజ్మీర్ణాః: పాపయోనయః ॥ 81॥ 

కీటాః పిపీలికాశ్చెవ యేచాన్వే మృగపక్షిణః । 

కాలేన నిధనం ప్రాప్తాః అవిముక్తే వరాననే! ॥ 82 ॥ 

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతివారు, వర్ణసాంకర్యం కలవారు, స్త్రీలు, మ్లేచ్చులు, ఇతర సంకీర్ణజాతులు, 
పాపకర్ములు, కీటక, పిపీలికా, మృగ, పక్షులు, అవిముక్త క్షేత్రంలో అవసానకాలంలో ప్రాణాలు వదులుతాయి. 

చన్దారమౌాలయస్త్రక్షా మహావృషభవాహనాః । 

శివే మమ పురే దేవి జాయన్తే తత్ర మానవాః ॥ 388 ॥ 

ఓ దేవీ! వారు శుభకరమైన నా నగరంలో చంద్రచూడులు, తినేత్రులు, వృషభవాహనులైన మనుష్యులుగా 
జన్మిస్తారు. 

నావిముక్తే మృతః కశ్చిన్నరకం యాతి కిల్చిషీ | 

ఈశ్వరానుగృహీతా హి సర్వే యాన్తి పరాం గతిమ్‌ ॥ 34 ॥ 


ముప్పది ఒకటవ అధ్యాయం 323 
అవిముక్తంలో మరణించిన వాడెవ్వడూ నరకానికి వెళ్ళడు. అక్కడ మరణించిన వారందరు 
ఈశ్వరానుగ్రహంతో మోక్షాన్ని పొందుతారు. 


మోక్షం సుదుర్లభం జ్ఞాత్వా సంసారం చాతిభీషణమ్‌ | 
అశ్శ్మనా చరణా హత్వా వారాణస్యాం వసేన్నరః 1 తర్‌ ॥ 


మోక్షం కష్టసాధ్యమనీ, సంసారం భీకరమనీ తెలుసుకొని రాళ్ళతో కాళ్ళు విరుచుకొనైనా కాశిలో నివసించాలి. 
దుర్లభా తపసోల_వాప్తి ర్ఫూతస్య పరమేశ్వరి । 
యత్ర తత్ర విపన్నస్య గతిః సంసారమోక్షణీ ॥ 86 ॥ 


ఓ పరమేశ్వరీ! ప్రపంచంలో ప్రాణికి తపస్సు చేసే అవకాశం దుర్లభం. అట్టి లోకంలో ఆపద పొందిన 
వానికి సంసారబంధం విడిపించుకొనే ఉపాయం కాశీనివాసమే. 


ప్రసాదా ద్దహ్యతే హ్యేనో మమశైలేన్దననిని | 
అత్రాబుధా న పశ్యన్తి మమ మాయావిమోహితాః ॥ 87 ॥ 


పార్వతీ! నా అనుగ్రహం వల్ల మానవుల పాపం నశిస్తుంది. అపండితులీవిషయాన్ని నా మాయవల్ల 
మోహితులై తెలుసుకొనలేరు. 


అవిముక్తం న పశ్యన్తి మూఢా యే తపసా వృతాః । 

విణ్మూ(త్ర రేతసాం మధ్యే సంవిశస్తి పునః పునః ॥ 38 ॥ 

తమోగుణం గల అజ్ఞానులు అవిముక్తాన్ని చూడక మలమూత్రశుక్రాల మధ్య మాటిమాటికి (ప్రవేశిస్తారు. 
హన్యమానో9 పి యో దేవి విశేద్విఘ్నశతైరపి । 

స యాతి పరమం స్థానం యత్ర గత్వా న శోచతి ॥ 39 ॥ 

ఓ దేవి! అనేక ఆటంకాలున్నా అవిముక్తం ప్రవేశించినవాడు శోకంలేని పరమపదాన్ని పొందుతాడు. 


జన్మమృత్యుజరాముక్తః పరం యాతి శివాలయమ్‌ । 
అపునర్మరణానాం హి సా గతి ర్మోక్షకాంక్షిణామ్‌ 1 40n 


జన్మమృత్యుజరాముక్తుడై శివసాయుజ్యాన్ని చేరుతాడు. మోక్షార్థికి గమ్యస్థానం అదే. 
యాం ప్రాప్య కృతకృత్యః స్యాదితి మన్యేత పబ్లితః | 
న దానైర్న తపోభిశ్చ న యజ్జె ర్నాపి విద్యయా ॥ 41 ॥ 


పండితుడు ఆ గతినిపొంది కృతార్గునిగా భావిస్తాడు. దాన తపోయజ్ఞాలతో కాని పాండిత్యంతో కాని ఆ 
ఉత్తమగతి లభించదు. 


త కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ప్రాప్యతే గతిరుతృష్టా యా౭_విముక్తే తు లభ్యతే । 

నానావర్హా వివర్గాశ్చ చణ్డాలాద్యా జుగుప్పితాః ॥ 42 ॥ 
ణ ణ స 

కిల్బిషైః పూర్ణదేహా యే ప్రకృష్టెస్తాపకైస్తథా I 

భేషజం పరమం తేషామవిముక్తం విదుర్చుధాః ॥ 48 ॥ 


ఆ ఉత్తమగతి అవిముక్షక్షేత్రంలో లభిస్తుంది. అనేకవర్ణాలవారు, అసహ్యించుకోదగిన చండాలురు 
మొదలగువారు, పాపాలు నిండిన శరీరులు, బాధించే రోగాలు గలవారు మొదలైనవారికి అవిముక్తం ఉత్తమౌషధంగా 
పండితులెరుగుదురు. 


అవిముక్తం పరంజ్ఞాన మవిముక్తం పరంపదమ్‌ । 
అవిముక్తం పరంతత్త మవిముక్తం పరంశివమ్‌ ॥ 44 ॥ 


అవిముక్త క్షేత్రం గొప్పజ్ఞాన రూపమైనది, పరమపదము, పరమతత్త్వరూపం, గొప్ప మంగళకరం. 
కృత్వావై నైష్టికీం దీక్షామవిముక్తే వసన్తి యే । 

తేషాం తత్సరమం జ్ఞానం దదామ్యన్రే పరం పదమ్‌ ॥ 45 ॥ 

అవిముక్త క్షేత్రంలో నిష్టతో దీక్ష పొంది నివసించేవారికి పరమజ్ఞానాన్ని కల్గించి చివరకు మోక్షాన్ననుగ్రహిస్తాను. 
ప్రయాగం నైమిషం పుణ్యం శ్రీశెలోల థ హిమాలయః । 

కేదారం భద్రకర్ణజ్బు గయా పుష్క్మరమేవ చ॥ 46 ॥ 


కురుక్షేత్రం రుద్రకోటి ర్నర్మదా హాటకేశ్వరమ్‌ | 

శాలిగ్రామబ్బు పుష్పాగ్రం వంశం కోకాముఖం తథా ॥ 47 ॥ 

ప్రభాసం విజయేశానం గోకర్ణం శజ్ము కర్ణకమ్‌ । 

ఏతాని పుణ్యస్థానాని తైలోక్యే విశ్రుతాని చ ॥ 48 ॥ 

ప్రయాగ, నైమిషం, శ్రీశైలం, హిమాలయం, కేదారం, భద్రకర్ణం, గయ, అట్లే పుష్మరక్షేత్రం, కురుక్షేత్రం, 
రుద్రకోటి, నర్మదానది, హాటకేశ్వరం, శాలిగ్రామం, పుష్పాగ్రం, వంశం, కోకాముఖం, ప్రభాసతీర్ధం, విజయేశానం, 
గోకర్లం, శంకుకర్లం అనే క్షేత్రాలు ముల్లోకాల్లో ప్రసిదాలైన పుణ్యస్టలాలు. 

(2) (2) ఆ ig ag (ఖా థి 

యాస్యన్తి పరమం మోక్షం వారాణస్యాం యథా మృతాః । 

వారాణస్యాం విశేషేణ గజ్లా త్రిపథగామినీ ॥ 49 ॥ 

కాశిలో మరణించినవారు మోక్షాన్ని పొందినట్టె ముందు చెప్పిన క్షేత్రాల్లోను ముక్తిని పొందుతారు. వారాణసిలో 
ముఖ్యంగా త్రిపథగ అయిన గంగ ప్రవహిస్తుంటుంది. 

ప్రవిష్టా నాశయేత్సాపం జన్మాన్తరశతైః కృతమ్‌ । 

అన్యత్ర సులభా గజా శ్రాద్ధం దానం తథా జపః ॥ 50 ॥ 


ముప్పది ఒకటవ అధ్యాయం 325 


ప్రతాని సర్వమేవైతద్వారాణస్యాం సుదుర్లభమ్‌ । 

యజేత్తు జుహుయాన్నిత్యం దదాత్యర్బయతే9_పరాన్‌ ॥ 51 ॥ 
వాయుభక్షశ్చ సతతం వారాణస్యాం స్థితో నరః | 

యది పాపో యది శతో యది చాధార్మికో నరః ॥ 52 1 


వారాణసీం సమాసాద్య పునాతి స కులత్రయమ్‌ । 
వారాణస్యాం మహాదేవం యే స్తువన్యర్పయన్తి చ ॥ 58 ॥ 
సర్వపాపవినిర్ముక్తాస్తే విజ్లేయా గణేశ్వరాః | 

అన్యత్ర యాగా డ్జాగాద్వా సన్యాసాదథవాన్యతః ॥ 54 ॥ 
ప్రాప్యతే తత్పరం స్థానం సహసేజైవ జన్మనా | 

యే భక్తా దేవదేవేశే వారాణస్యాం వసన్తి వై ॥ 55 ॥ 


తే విన్దన్తి పరం మోక్ష మేకేనైవ తు జన్మనా | 
యత్ర యోగస్తథా జ్ఞానం ముక్తిరేకేన జన్మనా ॥ 56 ॥ 


అవిముక్తం సమాసాద్య నాన్యద్గచ్చే త్తపోవనమ్‌ । 
యతో మయా న ముక్తం తదవిముక్త మితి స్కృతమ్‌ 1 571 


గంగలో మునుగగానే వందలకొలది పూర్వజన్యల్లో చేసిన పాపాలు నశిస్తాయి. ఇతర స్థలాలో గంగానది 
సులభంగా అందగలదు. శ్రాద్ధం దానం జపం కూడ వ్రతాలు, ఇవన్నీ ఇతరత్రా పొందవచ్చు. వారాణసిలో 
పొందటం కష్టం. యాగం హోమం సర్వదా ఆచరించాలి. దానం చేయటం, ఇతరులను పూజించటం, వాయుభక్షణం 
చేస్తూ ఎల్లపుడు వారణాసిలో నివసించే మనిషి పాపాత్ముడైనా మొండివాడైనా అధార్మికుడైనా- అతడు వారాణసి 
చేరుకొని మూడు వంశాలను పవిత్రం చేసాడు. వారాణసిలో మహాదేవుడైన శివుని సోత్రం చేసేవాడు, పూజించేవాడు, 
అన్ని పాపాలు పోగొట్టుకొని గణేశ్వరులౌతారని తెలుసుకోవాలి. యాగం వల్లకాని, జ్ఞానయోగం వల్లకాని, సన్యాసం 
వల్లకాని మరే ఉపాయం వల్లనైనా పరమస్థానం పొంద వీలు కాదు. వేయి జన్మల్లోను అసాధ్యం. మహాదేవునందు 
భక్తికల్లి వారాణసిలో నివసించేవారు ఒక్క జన్మతోనే పరమమోక్షస్థానాన్ని పొందుతారు. ఒక జన్మలోనే యోగం 
జ్ఞానం మోక్షం లభించే స్థానం అవిముక్తం మాత్రమే. అవిముక్తానికి వెళ్ళి మళ్ళీ ఇంకో తపోవనానికి వెళ్ళరాదు. 
నేను విడువనందువల్లనే అది అవిముక్త మని ప్రసిద్ధి చెందినది. 


తదేవ గుహ్యం గుహ్యానామేతద్విజ్ఞాయ ముచ్యతే | 
జ్ఞానధ్యాననివిష్టానాం పరమానన్షమిచ్చతామ్‌ 1 ర58 ॥ 
యా గతిర్విహితా సుభ్రు! సాల_విముక్తే మృతస్య తు | 
యాని కాన్యవిముక్తాని దేవైరుక్తాని నిత్యశః ॥ 59 ॥ 


తర్‌ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


అదే రహస్యాల్లోకెల్ల రహస్యమైనది. దీనిని తెలుసుకొని ముక్తి పొందవచ్చును. సర్వోత్తమమైన ఆనందాన్ని 
కోరుతూ జ్ఞానధ్యానాల్లో నిమగ్నులైన వారికి ఓ దేవీ! ఏ పుణ్యగతి తెలుపబడినదో అది అవిముక్త క్షేత్రంలో 
మరణించిన వారికి లభిస్తుంది. 

పురీ వారాణసీ తేభ్యః స్థానేభ్యో౭_ ప్యధికా శుభా । 

యత్ర సాక్షాన్మహాదేవో దేహాన్తేత క్షయ్యమీశ్వరః 1 60 ॥ 

వ్యాచషే తారకం బ్రహ్మ తథైవ హ్యవిముక్తకమ్‌ | 

యత్తత్సరతరం తత్త్వమవిముక్తమితి స్పృతమ్‌ ॥ 61 ॥ 

అవిముక్త స్థలాలుగా దేవతలు నిత్యం తెలిపే స్థలాలన్నింటిలో వారాణసి ఎక్కువ శుభకరమైనది. అచట 
సాక్షాత్తు మహాదేవుడు నివసిస్తున్నాడు. దేహావసానంలో ఈశ్వరుడు శాశ్వతమైన స్థానంలో తారకబ్రహ్మ మంత్రాన్ని 
ఉపదేశిస్తాడు. అందువల్ల అది అవిముక్తక్షేత్రమని చెప్పబడినది. 

ఏకేన జన్మనా దేవి వారాణస్యాం తదాప్యతే | 

భ్రూమధ్యే నాభిమధ్యే చ హృదయే౭_పి చ మూర్ధని 1 62 

యథా౭_విముక్తమాదిత్యే వారాణస్యాం వ్యవస్థితమ్‌ I 

వరణాయాస్తథా హ్యస్యా మధ్యే వారాణసీ పురీ ॥ 683॥ 

దేవీ! ఒక జన్మలోనే వారాణసిలో దాన్ని పొందవచ్చును. కనుబొమలమధ్య నాభిమధ్య వక్షస్థలంలో 
శిరసునందుకూడ సూర్యమండలంలో ఉన్నట్లే వారాణసి అనే అవిముక్త క్షేత్రంలో ఆ పరతత్వం నిలిచి ఉన్నది. 
వరణ - అసి అనే నదులమధ్య వారాణసి నగరమున్నది. 

తతైవ సంస్థితం తత్త్వం నిత్యమేవావిముక్తకమ్‌ । 

వారాణస్యాః పరంస్థానం న భూతం న భవిష్యతి ॥ 64 ॥ 

అక్కడనే పరతత్త్వమైన అవిముక్తం నెలకొన్నది. వారాణసికంటే శ్రేష్టమైన స్థానం ఇంతకుముందు లేదు. 
ఇకముందు ఉండబోదు. 


యథా నారాయణో దేవో మహాదేవాదివేశ్వరాత్‌ । 

తత్ర దేవాః సగన్గ్ధర్వాః సయక్షోరగ రాక్షసాః ॥ 65 ॥ 
ఉపాసతే మాం సతతం దేవదేవః పితామహః । 
మహాపాతకినో యే చ యే తేభ్యః పాపకృత్తమాః 1 661 


వారాణసీం సమాసాద్య తే యాన్తి పరమాం గతిమ్‌ । 
తస్మా న్ముముక్షుభి ర్నియతో వసేచ్చామరణాన్తికమ్‌ 1 671 


ముప్పది ఒకటవ అధ్యాయం 327 


భగవంతుడు నారాయణుడు మహాదేవుడైన ఈశ్వరునివల్ల నిలిచి ఉన్నట్టే అక్కడ గంధర్వులు యక్షులు 
నాగులు రాక్షసులతో కూడ దేవతలు దేవదేవుడైనా (బ్రహ్మ ఎల్లపుడు నన్ను సేవింతురు. పాపాత్ములు వారాణసిని 
చేరి ఉత్తమమైన ముక్తిని పొందుతారు. అందువల్ల మోక్షార్టి నియమబద్దుడై మరణపర్యంతం కాశిలో నివసించాలి. 


వారాణస్యాం మహాదేవి జ్ఞానం లబ్ధ్వా విముచ్యతే । 
కిన్తు విఘ్నా భవిష్యన్తి పాపోపహతచేతసామ్‌ ॥ 68 ॥ 


ఓ మహాదేవీ! వారణాసిలో మనుజుడు జ్ఞానాన్ని పొంది విముక్తుడవుతాడు. కాని పాపాక్రాంత మనస్కులకు 


ఆటంకాలు కలుగుతాయి. 


తతో నైవ చరేత్సాపం కాయేన మనసా గిరా । 
ఏతద్రహస్యం వేదానాం పురాణానాం ద్విజోత్తమాః ॥ 69 ॥ 


అందువల్ల మనోవాక్మాయాలతో పాపం చేయకూడదు. బ్రాహ్మణ శ్రేష్ణులారా! ఇది వేద పురాణాల సారమైన 
రహస్యం. 

అవిముక్తాశయం జ్ఞానం న కిజ్బొద్వేద్మి తత్సరమ్‌ । 

దేవతానామృషీణాజ్బా శృణ్వతాం పరమేష్టినామ్‌ 1 70 1 

దేవ్యై దేవేన కధితం సర్వపాప వినాశనమ్‌ । 

యథా నారాయణః థ్రేష్టో దేవానాం పురుషోత్తమః ॥ 71 ॥ 


యథేశ్వరాణాం గిరిశః స్థానానాం చైత దుత్తమమ్‌ । 
యెః సమారాధితో రుద్రః పూర్వస్మిన్నేవ జన్మని 1 721 


తే విన్దన్తి పరం క్షేత్రమవిముక్తం శివాలయమ్‌ । 
కలికల్మష సమ్ఫూతా యేషాముపహతా మతిః ॥ 73 ॥ 


న తేషాం వీక్షితుం శక్యం స్థానం తత్పరమేష్టినః I 
యే స్మరన్తి సదాకాలం విన్దన్తి చ పురీమిమామ్‌ ॥ 74॥ 


అవిముక్త స్థలాన్ని ఆశ్రయించి జ్ఞానమున్నది. దానికి భిన్నమైనదేదీ నాకు తెలియదు. (శ్రేష్ణులైన దేవతలు 
బుషులు వినుచుండగా ఈశ్వరుడు దేవికి పాపాలను నశింపచేసే ఈ జ్ఞానాన్ని తెలిపినాడు. దేవతలలో 
పురుషోత్తముడు నారాయణుడు ఎట్లో (ప్రభువుల్లో పరమేశ్వరుడు ఎట్లా గ్రేష్ణుడో అన్ని స్థానాల్లో అవిముక్తం అట్లే 
ప్రశస్తమైనది. ఎవరు పూర్వజన్మంలో రుద్రుని బాగా పూజించినారో వారు శివుని వాసస్థానమైన అవిముక్తం గొప్ప 
క్షేత్రంగా తెలుసుకుంటారు. ఎవరి బుద్ధి కలిపాప ప్రభావంతో కలుషితమైనదో వారికి పరమేశ్వరుని అవిముక్త 
స్థానం చూడటానికి వీలుకాదు. కాలస్వరూపుడైన శివుని ఎల్లపుడు స్మరించేవారు ఈ నగరాన్ని చేరుతారు. 


నైక కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తేషాం వినశ్యతి క్షిప్రమిహాముత్ర చ పాతకమ్‌ । 
యాని చేహ ప్రకుర్వన్తి పాపాని తు కృతాలయాః ॥ 75 ॥ 


నాశయేత్తాని సర్వాణి తేన కాలతనుః శివః । 
ఆగచ్చతా మిదంస్థానం సేవితుం మోక్షకాంక్షిణామ్‌ ॥ 76॥ 


మృతానాం వై పునర్జన్మ న భూయో భవసాగరే । 

తస్మా త్సర్వప్రయత్నేన వారాణస్యాం వసేన్నరః ॥ 77॥ 

వారికి ఇహపరాల్లో సంభవించిన పాపమంతా నశిస్తుంది. ఇక్కడ నివసించినవారు ఆచరించిన పాపాలను 
కూడ కాలస్వరూపుడు శివుడు నశింప చేస్తాడు. మోక్షేచ్చతో ఈ క్షేత్రాన్ని సేవించటానికి వచ్చేవారికి ఇక్కడ 
మరణించినవారికి మళ్ళీ భవసాగరంలో పుట్టుక లేదు. అందువల్ల అన్ని ప్రయత్నాలతో మనుజుడు వారణాసిలో 
నివసించాలి. 


యోగీ వాష్యథవా౭_యోగీ పాపీ వా పుణ్యకృత్తమః | 
న లోకవచనా త్పిత్రో ర్న చైవ గురువాదతః ॥ 78 ॥ 
మతి రుత్మమణీయా స్యాదవిముక్తాగతిం ప్రతి. 


యోగికాని, అయోగికాని, పాపికాని, పుణ్యాత్ముడైనా కాని జనుల మాట ననుసరించి తలిదండ్రులు లేదా 
గురువు మాట వల్లకాని అవిముక్త క్షేత్ర పుణ్యగతిని గూర్చి సంశయంవైపు బుద్ధిని మరల్చ్పకూడదు. 


సూత ఉవాచ : సూతుడు పలికాడు. 


ఏవముక్తా. థ భగవాన్‌ వ్యాసో వేదవిదాం వరః । 
సహైవ శిష్యప్రవరైర్వారాణస్యాం చచార హ ॥ 79॥ 


అని చెప్పి వేదవిదుల్లో (శ్రేష్టుడైన భగవాన్‌ వ్యాసర్షి శిష్యసమూహంతో కూడ వారణాసి పట్టణంలో 
సంచరించినాడు. 


ఇతి శ్రీకూర్మపురాణే వారాణసీమాహాత్యం నామ ఏకత్రింశో౭_ధ్యాయః ॥ 31॥ 
శ్రీకూర్మపురాణంలో వారాణసీ మాహాత్యమనే ముప్పది ఒకటవ అధ్యాయం. ॥ 31 ॥ 


కన 


ద్వాత్రింశో9_ధ్యాయః - ముప్పె రెండవ అధ్యాయం సల 


వారాణసీ మాహాత్యమ్‌ - వారాణసీమాహాత్యం 


సూత ఉవాచ :- సూతుడు పలికాడు. 


సశిష్వైః సంవృతో ధీమాన్‌ గురుర్వైపాయనో మునిః । 

జగామ విపులం లిబ్గ మోజ్మారం ముక్తిదాయకమ్‌ ॥ 1॥ 

తత్రాభ్యర్య మహాదేవం శిప్యైః సహ మహామునిః । 

ప్రోవాచ తస్య మాహాత్యం మునీనాం భావితాత్మనామ్‌ ॥ 2 ॥ 

ధీమంతుడైన ఆ వ్యాసమహాముని శిష్యులతోకూడి మోక్షదాయకమూ విశాలమైన ఓంకార లింగంకల 
స్థానానికి వెళ్ళినాడు. అక్కడ ఆ ముని శిష్యులతోకూడ మహాదేవుని పూజించి, ఆ దేవుని గొప్పతనాన్ని శ్రేష్టులైన 
మునులకిట్లా వివరించినాడు. 

ఇదం తద్విమలం లిజ్ఞ మోజ్మారం నామ శోభనమ్‌ । 

అస్య స్మరణ మాత్రేణ ముచ్యతే సర్వపాతకైః ॥ 3 ॥ 

నిర్మలమైన ఈ లింగం ఓంకారమనే పేరు కలది. శుభకరమైనది. దీనిని స్మరించిన మనుజుడు సర్వపాప 
వినిర్ముక్తుడవుతాడు. 

అత్ర తత్పరమం జ్ఞానం పజ్బాయతనముత్తమమ్‌ । 

అర్చితం మునిభిర్నిత్యం వారాణస్యాం విమోక్షదమ్‌ ॥ 4 ॥ 

అత్ర సాక్షాన్మహాదేవః పజ్బాయతనవి[గ్రహః । 

రమతే భగవానుద్రో జన్తూనా మపవర్గదః ॥ 5 ॥ 

వారాణసిలో ఇచ్చట పంచాయతన స్వరూపం కలది పరమజ్ఞానరూపమైనది, మోక్షదాయకమైనది. మును 
లెప్పుడూ పూజిస్తూ ఉంటారు. ఈ పంచాయతన స్వరూపుడైన రుద్రుడు ప్రాణులకు మోక్షప్రదాతయై ఇక్కడ 
విహరిస్తుంటాడు. 

యత్తత్సాశుపతం జ్ఞానం పజ్బార్థమితి కథ్యతే । 

తదేవ విమలం లిజ్ఞ మోజ్మారం సమవస్థితమ్‌ 11 6n 

పశుపతికి సంబంధించిన జ్ఞానం పంచార్థమని చెప్పబడినది. నిర్మలమైన ఆ లింగస్వరూపమే ఓంకార 
లింగంగా నెలకొన్నది. 

శాన్యతీతా పరాశాన్తి ర్విద్యా చైవ యథా క్రమమ్‌ | 

ప్రతిష్టా చ నివృత్తిశ్చ పజ్బూర్థం లిబ్గ మైశ్వరమ్‌ ॥ 7॥ 

శాంత్యతీతం, పరమశాంతి, విద్య, (ప్రతిష్ట నివృత్తి అనే పేర్లతో క్రమంగా ఈశ్వరలింగం పంచార్థమని 
వ్యవహరింపబడినది. 


330 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


పజ్బానామపి దేవానాం (బ్రహ్మాదీనాం యదా శ్రయమ్‌ । 
ఓజ్బార బోధితం లిజ్ఞం పజ్బాయతనముచ్యతే 1 8॥ 


బ్రహ్మ మొదలైన అయిదుగురు దేవతల కాశ్రయమైనదీ, ఓంకారంతో ప్రతిపాదింపబడే లింగాన్ని 
పంచాయతనం అంటారు. 

సంస్యరే దైశ్వరం లిబ్బ్గం పజ్బాయతన ముత్తమమ్‌ । 

దేహాన్తే తత్పరం జ్యోతి రానన్లం విశతే పునః ॥ 9॥ 

ఈశ్వర సంబంధి అవ్యయము అయిన పంచాయతన లింగాన్ని దేహావసాన సమయంలో స్మరించాలి. 
అప్పుడే తేజోవంతమైన ఆత్మ ఆనందరూపంలో లీనమవుతుంది. 

అత్ర దేవర్షయః పూర్వం సిద్ధా బ్రహ్మర్షయ స్తథా | 

ఉపాస్య దేవ మీశానం ప్రాప్తవన్తః పరం పదమ్‌ ॥ 10 ॥ 

ఇక్కడే పూర్వం దేవర్నులు సిద్దులు (బ్రహ్మర్శులు రుద్రుని పూజించి పరమగతిని పొందినారు. 

మత్యోదర్యాస్తటే పుణ్యం స్థానం గుహ్యతమం శుభమ్‌ । 

గోచర్మమాత్రం విప్రేన్లా ఓజ్మారేశ్వర ముత్తమమ్‌ ॥ 11 ॥ 

మత్యోదరి అనే నదీతీరంలో అతిరహస్యము శుభకరమైన స్థానమున్నది. ఓ (బ్రాహ్మణులారా! అది 
గోచర్మమాత్ర పరిమాణం కలదై ఉత్తమమైన ఓంకారేశ్వరంగా ప్రసిద్ధం. 

కృత్తివాసేశ్వరం లిజ్గం మధ్యమేశ్వరముత్తమమ్‌ I 

విశ్వేశ్వరం తథోజ్మార కపర్దీశ్వరముత్తమమ్‌ 1 121 

ఏతాని గుహ్యలిజ్లాని వారాణస్యాం ద్విజోత్తమాః । 

నకశ్చిదిహ జానాతి వినా శమోరనుగ్రహాత్‌ ॥ 18 ॥ 

కృత్తివాసేశ్వరము, మధ్యమేశ్వరమనే క్షేతం, అట్లే విశ్వేశ్వరుని ఓంకార కపర్దీశ్వర స్థానం, ఇవన్నీ వారాణసిలో 
రహస్యాలైన శివలింగాలు. శివుని అనుగ్రహం లేకుండా వీనిని ఎవడూ తెలియజాలడు. 

ఏవముక్తా యయౌ కృష్ణః పారాశర్యో మహామునిః । 

కృత్తివాసేశ్వరం లిజ్గం ద్రష్టుం దేవస్య శూలినః ॥ 141 

ఈ విధంగా చెప్పి పరాశరపుత్రుడు గొప్ప ముని అయిన వ్యాసుడు శంకరుని కృత్తివాసేశ్వర పేరుగల 
లింగాన్ని దర్శించటానికి బయలుదేరినాడు. 

సమభ్యర్చ్య తదా శిష్యైర్మాహాత్యం కృతివాససః I 

కథయామాస విప్రేభ్యో భగవాన్‌ బ్రహ్మవిత్తమః ॥ 15 ॥ 

శిష్యులతోకూడ శివుని పూజించి బ్రహ్మవేత్తల్లో శ్రేష్టుడైన పూజ్య వ్యాసముని శివుని మాహాత్యాన్ని 

(బ్రాహ్మణులకు తెలియచెప్పినాడు. 


ముప్పె రెండవ అధ్యాయం 331 


అస్మిన్‌ స్థానే పురా దైత్యో హస్తీ భూత్వా భవాన్తికమ్‌ । 

బ్రాహ్మణాన్లన్తుమాయాతో యే£_త్ర నిత్యముపాసతే ॥ 16 ॥ 

ఈ ప్రదేశంలో పూర్వం ఒక రాక్షసుడు ఏనుగురూపాన్ని ధరించి నిత్యం శివుని పూజించే బ్రాహ్మణులను 
చంపటానికి వచ్చినాడు. 

తేషాం లిజ్లాన్మహాదేవః ప్రాదురాసీత్రిలోచనః । 

రక్షణార్ధం ద్విజ[శ్రేష్టా భక్తానాం భక్తవత్సలః ॥ 17॥ 

అపుడు వారిని రక్షించటానికి శివుడు లింగం నుండి ఆవిర్భవించినాడు. భక్తవత్సలుడైన (త్రిలోచనుడు 
తన భక్తులను కాపాడుకొన్నాడు. 

హత్వా గజాకృతిం దైత్యం శూలేనావజ్ఞయా హరః । 

వాసస్తస్యాకరోత్కృత్తిం కృత్తివాసేశ్వరస్తతః "18॥ 

గజరూపంలో ఉన్న రాక్షసుని శివుడు శూలంతో సులభంగా చంపి ఆ ఏనుగు చర్మాన్ని వస్తంగా చేసుకున్నాడు. 
అందువల్ల కృత్తివాసేశ్వరుడైనాడు. 

అత్ర సిద్ధిం పరాం ప్రాప్తా మునయో మునిపుజ్జవాః । 

తేనైవ చ శరీరేణ ప్రాప్తాస్తత్సరమం పదమ్‌ ॥ 19 ॥ 

ఇక్కడ పూర్వం మునులు మునిశ్రేష్టులు సిద్ధిని పొందినారు. తమ శరీరాలతోనే పరమపదాన్ని చేరుకొన్నారు. 

విద్యా విద్యేశ్వరా రుద్రాః శివా యే వః ప్రకీర్తితాః | 

కృత్తివాసేశ్వరం లిజ్ఞం నిత్యమావృత్య సంస్థితాః 120n 

విద్య, విద్యేశ్వరుడు, మంగళరూపులైన రుద్రులు కృత్తివా సేశ్వర లింగాన్ని ఎప్పుడూ పరివేష్టించి ఉంటారు. 

జ్ఞాత్వా కలియుగం ఘోరమధర్మబహులం జనాః । 

కృత్తివాసం న ముళ్బున్తి కృతార్థా స్తేన సంశయః ॥ 21 ॥ 

కలియుగం అధర్మబహులమని ఘోరమైనదని తెలుసుకొన్న జనులు కృత్తివాసతీర్జాన్ని వదలి వెళ్ళరు. వారు 
ధన్యులనుటలో సందేహం లేదు. 

జన్మాన్తర సహస్రేణ మోక్షో౭_ న్యత్రాప్యతే నవా। 

ఏకేన జన్మనా మోక్షః కృత్తివాసే తు లభ్యతే 122 

ఇతర స్థలాల్లో వేలజన్మలెత్తినా మోక్షం లభిస్తుందో లేదో కాని ఈ కృత్తివాసతీర్ణంలో ఒక జన్మతోనే మోక్షం 
లభిస్తుంది. 

ఆలయః సర్వసిద్ధానామేతత్భానం వదన్తి హి | 

గోపితం దేవదేవేన మహాదేవేన శమ్బునా 1 28 ॥ 


శక కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఈ స్థానం సర్వసిద్దులకు ఆలయంవంటిదని చెపుతారు. ఇది దేవదేవుడు మహాదేవుడైన శివుని రక్షణలో 
ఉన్న స్థలం. 

యుగే యుగే హ్యత్ర దాన్హా బ్రాహ్మణా వేదపారగాః । 

ఉపాసతే మహాదేవం జపన్తి శతరుద్రియమ్‌ ॥ 24 ॥ 

ప్రతియుగంలో ఇక్కడ జితేంద్రియులు వేదవేత్తలైన బ్రాహ్మణులు మహాదేవుని పూజిస్తారు. శత రుద్రియాన్ని 
జపిస్తారు. 


స్తువన్తి సతతం దేవం మహాదేవం త్రియమృకమ్‌ । 

ధ్యాయనో హృదయే నిత్యం స్థాణుం సర్వాన్తరం శివమ్‌ ॥ 25 ॥ 

(త్రియంబకుడు మహాదేవుడైన దేవుణ్ణి సర్వవ్యాపకుడైన స్థాణువగు శివుని హృదయంలో సదా ధ్యానిస్తూ 
స్తోత్రం చేస్తుంటారు. 

గాయని సిద్ధాః కిల గీతకాని యే వారాణస్యాం నివసన్తి విప్రాః । 

తేషామథైకేన భవేన ముక్తిర్యే కృత్తివాసం శరణం ప్రపన్నాః ॥ 26 ॥ 

సిద్దులు ఇక్కడ గీతాలు గానం చేస్తారు. వారణాసిలో నివసిస్తూ కృత్తివాసదేవుని శరణు పొందే బ్రాహ్మణులు 
ఒక జన్మలోనే మోక్షాన్ని పొందుతుంటారు. 

సంప్రాప్య లోకే జగతామభీష్టం సుదుర్లభం విప్రకులేషు జన్మ | 

ధ్యానం సమాదాయ జపన్తి రుద్రం ధ్యాయన్తి చిత్తే యతయో మహేశమ్‌ ॥ 27॥ 

లోకుల కిష్టమైన కష్టసాధ్యమైన బ్రాహ్మణకులంలో జన్మనొంది ధ్యానంతో రుద్రుణ్ణి జపిస్తారు. సన్వ్యాసులు 
మనసులో మహేశ్వరుని ధ్యానిస్తారు. 

ఆరాధయన్తి ప్రభుమీశితారం వారాణసీమధ్యగతా మునీన్లాః | 

యజస్తి యజ్ఞైరభిసన్థిహీనాః స్తువస్తి రుద్రం ప్రణమంతి శమ్మ్భుమ్‌ ॥ 28 ॥ 

వారాణసీవాసులైన మునులు ప్రభువైన ఈశ్వరునారాధిస్తారు. నిష్కపటులై యజ్ఞాలతో పూజిస్తారు. రుద్రుని 
స్తుతిస్తారు. శంభునికి నమస్కరిస్తారు. 

నమో భవాయామలభావధామ్నే స్థాణుం ప్రపద్యే గిరిశం పురాణమ్‌ । 

స్మరామి రుద్రం హృదయే నివిష్టం జానే మహాదేవమనేకరూపమ్‌ ॥ 29 ॥ 

అమలభావాలకు స్థానమైన భవునికి నమస్కారం. సనాతనుడు గిరిశయనుడైన శివుని శరణుపొందుతున్నాను. 
హృదయస్థ రుద్రుని స్మరిస్తున్నాను. అనేక రూపాలుగల మహాదేవుని తెలుసుకుంటున్నాను. 


ఇతి శ్రీ కూర్మపురాణే వారాణసీ మాహాత్యం నామ ద్వాతింశో9 ధ్యాయః 18382 n 
శ్రీ కూర్మపురాణంలో వారాణసీమాహాత్యమనే ముప్పె రెండవ అధ్యాయం ॥ 32 ॥ 


త్రయస్రింశో౭_ ధ్యాయః - ముప్పె మూడవ అధ్యాయం య 


వారాణసీమాహాత్యమ్‌ యా వారాణసీమాహాత్యం 


సూత ఉవాచ :- సూతుడు పలికాడు 

సమాభాష్య మునీన్టీమాన్టేవదేవస్య శూలినః । 

జగామ లిజ్ఞం తద్దష్టుం కపర్దీశ్వరమవ్యయమ్‌ TET 

ధీమంతుడైన వ్యాసుడు మునులు వీడ్కొలుపగా దేవదేవుడు, అవ్యయుడు అయిన కపర్టీశ్వరలింగాన్ని 
దర్శించటానికి వెళ్ళినాడు. 

స్నాత్వా తత్ర విధానేన తర్పయిత్వా పిత్యాన్విజాః! । 

పిశాచమోచనే తీర్థే పూజయామాస శూలినమ్‌ ॥ 2 ॥ 


విప్రులారా! అతడక్కడ విధివిధానంగా స్నానం పితృతర్పణం కావించి పిశాచమోచన మనే తీర్ధంలో శివుని 
పూజించినాడు. 

తత్రాశ్చర్యమపశ్యంస్తే మునయో గురుణా సహ । 

మేనిరే క్షేత్రమాహాత్యం ప్రణేముర్గిరిశం హరమ్‌ ॥ క8ి॥ 


అక్కడ ఆ మునులు గురువుతోకూడ ఒక అద్భుతాన్ని చూచినారు. క్షేత్ర మాహాత్యంగా భావించి గిరీశుడైన 
శివునికి నమస్మరించినారు. 


కశ్చిదభ్యాజగామేమం శార్జూలో ఘోరరూపధ్యక్‌ I 
మృగీమేకాం భక్షయితుం కపర్దిశ్వర ముత్తమమ్‌ ॥ 4॥ 


అపుడు వారి దగ్గరకొక భయంకరమైన పులి కపర్దీశ్వర లింగం దగ్గరకు ఆడ జింకనొకదాన్ని తినటానికి 
వచ్చినది. 


తత్ర సా భీతహృదయా కృత్వా కృత్వా ప్రదక్షిణమ్‌ । 

ధావమానా సుసంభ్రాన్లా వ్యాఘ్రస్య వశమాగతా ॥ 5 ॥ 

భయంతో ఆ జింక ప్రదక్షిణలు చేసిచేసి తత్తరపాటుతో పరుగెత్తుతూ పులికి చిక్కినది. 

తాం విదార్య నఖైస్తీక్లైః శార్గూలః సుమహాబలః । 

అద్ద. గహ. 

జగామచాన్యద్విజనం స దృష్ట్వా తాన్మునీశ్వరాన్‌ 1161 

ఎక్కువ బలం కల్గిన శార్జూలం తన వాడి గోళ్ళతో ఆ జింకను చీల్చి మునులను చూచి మరో నిర్జన 
ప్రదేశానికి వెళ్ళినది. 

మృతమాత్రా చ సా బాలా కపర్దీశాగ్రతో మృగీ । 

అదృశ్యత మహాజ్వాలా వ్యోమ్ని సూర్యసమప్రభా ॥ 7 ॥ 


శతక కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఆ లేడి కపర్టీశ్వర లింగం ముందు మరణించగానే ఆకాశంలో సూర్యసమాన కాంతిగల గొప్ప జ్వాల 
కన్పించినది. 


త్రినేత్రా నీలకణ్ఞా చ శశాజ్మా జ్మిత శేఖరా | 

వృషాధిరూఢా పురు షైస్తాదృశైరేవ సంయుతా ॥ 8॥ 

అది మూడు కన్నులు నల్లని మెడ చంద్రకళ తల పైదాల్చి వృషభాన్నధిరోహించి అదే ఆకారంగల పురుషులతో 
కలిసి ఉండినది. 

పుష్పవృష్టిం విముఖ్బన్తి ఖేచరా స్తస్య మూర్ధని I 

గణేశ్వరః స్వయం భూత్వా న దృష్ట స్తత్‌క్షణాత్తతః ॥ 9 ॥ 

ఆకాశచారులైన దేవతలా జింక తలపై పుష్పవర్నాన్ని కురిపించినారు. తర్వాత ఆ జ్వాల గణపతి రూపాన్ని 
పొంది అదృశ్యమైనది. 

దృష్టైతదాశ్చర్యవరం జైమిని ప్రముఖాస్తదా । 

కపర్దిశ్వరమాహాత్యం పప్రచ్చ్భుర్గురుమచ్యుతమ్‌ 1 101 

ఆ అద్భుతాన్ని చూచి జైమిని మొదలైనవారు తమ గురువు వేదవ్యాసుని కపర్టిశ్వరమాహాత్యాన్ని 

తెల్పవలసినదని అడిగారు. 

తేషాం ప్రోవాచ భగవాన్దేవాగ్రే చోపవిశ్య సః | 

కపర్దిశస్య మాహాత్యం ప్రణమ్య వృషభధ్వజమ్‌ ॥ 111 

భగవంతుడైన వ్యాసుడు కపర్దీశ్వరునికెదురుగా కూర్చొని వృషభధ్వజుడైన శివునికి నమస్మరించి ఆ మునులకు 
కపర్దీశ్వరుని మహిమ నిట్లా వివరించినాడు. 

(సృృత్యైవాశేషపాపొఘం క్షిప్రమస్య వినశ్యతి, 

కామక్రోధాదయో దోషా వారాణస్యాం నివాసినః 

విఘ్నాః సర్వే వినశ్యన్తి కపర్దీశ్వరపూజనాత్‌, 

తస్మాత్సదైవ ద్రష్టవ్యం కపర్దీశ్వరముత్తమమ్‌. ) 

ఇదం దేవస్య తల్లిబ్ఞం కపర్దీశ్వర ముత్తమమ్‌ । 

పూజితవ్యం ప్రయత్నేన స్తోతవ్యం వైదికైః స్తవైః 1 12 ॥ 

(ఈ కపర్దిశ్వరుని స్మరణంతోనే సర్వపాపసమూహం వెంటనే నశిస్తుంది. కామం క్రోధం మొదలైన దోషాలు 
సర్వవిఘ్నాలు వారాణసిలో ఉండే ఈ దేవుని పూజించినందువల్ల నశిస్తాయి. కాబట్టి ఎల్లప్పుడు కపర్టీశ్వరుణ్ణి 
దర్శించాలి.) 


ముప్పె మూడవ అధ్యాయం 39 
ఇది కపర్దీశ్వరుని లింగం ఉత్తమమైనది. శ్రద్దగా పూజించ తగినది. వేద స్తోత్రాలతో కొనియాడతగినది. 


ధ్యాయతామత్ర నియతం యోగినాం శాన్తచేతసామ్‌ । 
జాయతే యోగసిద్ధిశ్చ షణ్మాసేన న సంశయః ॥ 13 ॥ 


శాంతమనసుతో నిత్యం ధ్యానించే యోగులకు ఇచ్చట ఆరుమాసాల్లో యోగసిద్ధి లభిస్తుంది. దీనిలో 
సందేహంలేదు. 

బ్రహ్మహత్యాదిపాపాని వినశ్యన్య్యస్య పూజనాత్‌ । 

పిశాచమోచనే కుణ్ణే స్నాతస్యాత్ర సమీపతః || 14 ॥ 

బ్రహ్మహత్యవంటి పాపాలు ఈ దేవుని పూజించినందువల్ల నశిస్తాయి. ఈ దగ్గరలోని పిశాచమోచనమనే 
కుండంలో స్నానం చేసినవాని పాపాలుకూడ తొలగిపోతాయి. 

అస్మిన్‌ క్షేత్రే పురా విప్రాస్తపస్వీ శంసిత వ్రతః । 

శబ్బుకర్ణ ఇతి ఖ్యాతః పూజయామాస శూలినమ్‌ ॥ 15 ॥ 

(బ్రాహ్మణులారా! ఈ క్షేత్రంలో పూర్వం ప్రశంసనీయమైన నియమం కల శంకుకర్ణుడనే ప్రసిద్దుడైన ముని 
నివసించి శంకరుని పూజించినాడు. 

జజాప రుద్రమనిశం ప్రణవం రుద్రరూపిణమ్‌ । 

పుష్పధూపాదిభిః స్తోతైః నమస్మారైః ప్రదక్షిణిః ॥ 16 ॥ 

అతడు రుద్రుని రుద్రరూపమైన ఓంకారాన్ని ఎల్లవేళలా జపించినాడు. పుష్పధూపదీపాది ఉపచారాలతో 
స్తోత్రాలతో నమస్కార ప్రదక్షిణలతో పూజించినాడు. 

ఉవాస తత్ర యోగాత్మా కృత్వా దీక్షాన్తు నైస్టికీమ్‌ । 

కదాచిదాగతం (పేతం పశ్యతి స్మ క్షుధాన్వితమ్‌ ॥ 17॥ 

ఆ శంకుకర్ణుడు యోగసాధనపరుడై నిష్టగల దీక్షను పూని ఉండినాడు. ఒకానొకపుడు ఆకలిగొన్న పేతం 
తన దగ్గరకు రాగా చూచినాడు. 

అస్థి చర్మ పినద్దాబ్గం నిశ్వసన్తం ముహుర్ముహుః । 

తం దృష్ట్వా స ముని శ్రేష్టః కృపయా పరయా యుతః ॥ 18 ॥ 

అది అవయవాలను చర్మంతో కప్పుకొని మాటిమాటికి నిట్టూరుస్తూ ఉండినది. దాన్ని ఆ మునిశ్రేష్టుడు 
చూచి మిక్కిలి దయదలచినాడు. 

ప్రోవాచ కో భవాన్మస్మాద్దేశాద్దేశమిమం గతః । 

తస్మై పిశాచః క్షుధయా పీద్యమానో౭_బ్రవీద్వచః ॥ 19 ॥ 


336 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


నీవెవరవు. ఏ ప్రదేశం నుండి ఇక్కడికి వచ్చినావని ప్రశ్నించగా ఆ పిశాచం ఆకలి బాధచే పీడింపబడుతూ 
ఇట్లా పలికినది. 

పూర్వజన్మన్యహం విప్రో ధనధాన్యసమన్వితః । 

పుత్రపౌత్రాదిభిర్యుక్తః కుటుమృభరణోత్సుకః 1 20 n 


పూర్వజన్మలో ధనధాన్యములు సమృద్ధిగాగల ఒక బ్రాహ్మణుదను. కొడుకులు మనుమలతో ఉన్న కుటుంబాన్ని 
పోషించుటలోనే ఆసక్తి కలిగి ఉంటిని. 


న పూజితా మయా దేవా గావో9_ప్యతిథయస్తదా । 
న కదాచితృతం పుణ్యమల్పం వా స్వల్పమేవ వా॥121॥ 


దేవతలను పూజించలేదు. గోవులను అతిథులను సత్మరించలేదు. కొద్ది పుణ్యకార్యమైనా చేయలేదు. 
ఏకదా భగవానుద్రో గోవృషేశ్వరవాహనః I 

విశ్వేశ్వరో వారాణస్యాం దృష్టః స్పృష్ణో నమస్ఫుతః ॥ 22 ॥ 

ఒకసారి వారాణసిలో వృషభవాహనుడు భగవంతుడైన విశ్వేశ్వరుని చూచి తాకి నమస్మరించినాను. 


తదా9_చిరేణ కాలేన పజ్బత్వమహమాగతః । 
న దృష్టం తన్మహాఘోరం యమస్య వదనం మునే ॥ 28 ॥ 


తర్వాత ఓ మునీ! కొంతకాలానికి నేను మరణించినాను. అయినా భయంకరమైన యమలోకాన్ని నేను 


ఈదృశీం యోని మాపన్నః పైశాచీం క్షుధయా౭_ర్టితః । 

పిపాసయా పరిక్రానో న జానామి హితాహితమ్‌ ॥ 24 ॥ 

ఇట్టి పిశాచజాతి జన్మను పొంది ఆకలి దాహాలతో బాధపడుతూ మంచిచెడులను గుర్తించలేకున్నాను. 

యది కిజ్చిత్సముద్ధర్తుముపాయం పశ్యసి ప్రభో! । 

కురుష్వ తం నమస్తుభ్యం త్వామహం శరణం గతః ॥ 25 ॥ 

ఓ మహాత్మా! నాకీ జన్మవిముక్తికి ఏదైనా ఉపాయమున్న నన్ననుగ్రహింపుము. నీకు నమస్మారం. నేను 
నిన్ను శరణు పొందుతున్నాను. 

ఇత్యుక్తః శబ్బుకర్ణోర. థ పిశాచమిదమ[బవీత్‌ । 

త్వాద్భశో నహి లోకే౭_స్మిన్విద్యతే పుణ్యకృత్తమః 1261 

యత్త్సయా భగవాన్ఫూర్వం దృష్టో విశ్వేశ్వరః శివః 1 

సంస్పృష్టో వన్దితో భూయః కో౭_న్యస్వత్సదృశో భువి ॥ 271 


ముప్పె మూడవ అధ్యాయం so? 


ఈ విధంగా పలుకగా శంకుకర్ణుడు పిశాచంతో ఇట్లన్నాడు. ఈ లోకంలో పుణ్యాత్ముల్లో నీవంటివాడు 
మరొకడు లేడు. నీవు ఇంతకుముందు భగవంతుడు (ప్రపంచానికధిపతి అయిన విశ్వేశ్వరుని స్వయంగా దర్శించినావు. 
స్పృశించి నమస్మరించినావు. అతడు స్వీకరించినాడు. ఈ భూమిలో నీతో సమానుడు మరొకడెవడున్నాడు? 


తేన కర్మవిపాకేన దేశమేతం సమాగతః । 

స్నానం కురుష్వ శీఘ్రం త్వమస్మిన్‌ కుణ్ణే సమాహితః ॥ 28 ॥ 

పూర్వకర్మ ఫలంగా నీవీ ప్రదేశానికి వచ్చినావు. సావధానుడవై శీఘ్రంగా ఈ కుండంలో స్నానం చేయుము. 
యేనేమాం కుత్సితాం యోనిం క్షిప్రమేవ ప్రహాస్యసి । 29 ॥ 


స ఏవముకో మునినా పిశాచో దయావతా దేవవరం త్రినేత్రమ్‌ । 

స్మృత్వా కపర్దీశ్వరమీశితారం చక్రే సమాధాయ మనో9_ వగాహమ్‌ ॥ 30 ॥ 

తదావగాహాన్మునిసన్నిధానే మమార దివ్యాభరణోపపన్నః । 

అదృశ్యతార్మప్రతిమే విమానే శశాజచిహ్నాజ్మితచారుమౌలిః ॥ 81 ॥ 

దాంతో నీవు నింద్యమైన ఈ పిశాచరూపాన్ని తొందరలోనే విడుస్తావు. దయగల శంకుకర్ణుడు అలా 
చెప్పగా ఆ పిశాచరూపుడు దేవతా గ్రేష్టుడు త్రినేత్రుడు ప్రభువైన కపర్టిశ్వరుని స్మరించి మనసు కుదుట పరచుకొని 
ఆ కుండంలో స్నానం చేసినాడు. ఆ ముని సమీపంలో కుండమందు స్నానం చేయటంవల్ల పిశాచరూపం నశించినది. 
అప్పుడతడు ఉత్తమాభరణాలతో అలంకృతుడై సూర్యసమంగా ప్రకాశిస్తున్న విమానంలో చంద్రకళతో అందమైన 
శిరసుగల శివుడు సాక్షాత్మరించినాడు. 

విభాతి రుదైరుదితోదివఃస్టెః సమావృతో యోగిభిరప్రమేయైః । 

సవాలఖిల్యాదిఖి రేష దేవో యథోదయే భానురశేషదేవైః ॥ 82 ॥ 

స్వర్ణమందలి రుద్రులతో వర్ణనకందని మహిమకల యోగులతోకూడ (ప్రకాశించినాడు. ఉదయకాలంలో 
వాలఖిల్యాది మునులతో సమస్త దేవతలతో పరివృతుడైన సూర్యునివలె అతడుండెను. 

స్తువన్తి సిద్ధా దివి దేవసంఘా నృత్యన్తి దివ్యాప్పరసో9_భిరామాః । 

ముజ్బాస్తి వృష్టిం కుసుమాలిమి(శ్రాం గన్భర్వవిద్యాధర కిన్నరాద్యాః ॥ 38 ॥ 

ఆకాశంలో సిద్దులు స్తుతిస్తున్నారు. దేవతాసమూహం కొనియాడుతోంది. అప్సరసలు నాట్యం చేస్తున్నారు. 
గంధర్వ విద్యాధర కిన్నరాదులు పుష్పవర్నాన్ని కురిపిస్తున్నారు. 

సంస్తూయమానోం థ మునీన్హసంఘైరవాప్య బోధం భగవటత్రసాదాత్‌ । 

స 


జాని 


మా శన్మణ్ణలమేవమగగ్యం 'త్రయామయం యత్ర విభాతి రుద్రః ॥ 34 ॥ 


మునిసమూహం కొనియాడగా భగవదనుగ్రహంవల్ల దివ్యజ్ఞానాన్ని పొంది (శ్రేష్టము వేదత్రయాత్మకమూ 
అయిన రుద్రుడు ప్రకాశించే దివ్యపదాన్ని అతడు (ప్రవేశించినాడు. 


తతత కూర్మమహాపురాణం - పూర్వార్థం 


శజ్ముకర్ణ ఉవాచ: -శంకుకర్ణుడు పలికాడు 

దృష్ట్వా విముక్తం స పిశాచభూతం మునిఃప్రహృష్టో మనసా మహేశమ్‌ । 

విచిన్య రుద్రం కవిమేవమగ్యం ప్రణమ్య తుష్టావ కపర్దినం తమ్‌ ॥ 35 ॥ 

పిశాచరూపాన్ని వదలిన అతనిని చూచి శంకుకర్ణుడు సంతోషించి మహేశ్వరుడైన శివుని మనసులో 
ధ్యానించి కవి అయిన కపర్టీశ్వరుని నమస్మరించి స్తుతించాడు. 

నమామి నిత్యం పరతఃపరస్తాద్గోప్తారమేకం పురుషం పురాణమ్‌ । 

వ్రజామి యోగీశ్వరమీశితారమాదిత్యమగ్నిం కలిలాధిరూఢమ్‌ ॥ 36 ॥ 

పరాత్సరుడవైన రక్షకుడవు, పురాణపురుషుడవు, అయిన నిన్ను నమస్కరిస్తున్నాను, యోగీశ్వరుడవు, 
అగ్ని సూర్యస్వరూపుడవు, గహనస్టానాధిష్టుడవైన దేవునాశ్రయిస్తున్నాను. 

త్వాం బ్రహ్మపారం హృదిసన్నివిష్టం హిరణ్మయం యోగినమాదిహీనమ్‌ । 

వ్రజామి రుద్రం శరణం దివిస్థం మహామునిం బ్రహ్మపరం పవిత్రమ్‌ ॥ 87 ॥ 

వేదాంతగమ్యుడవు, హృదయంలో ఉన్నవాడవు, హిరణ్మ్యయరూపుడవు, యోగివి, జన్మలేనివాడవు, 
స్వర్గమందున్న గొప్ప మునివి, పవిత్రుడవు, బ్రవ్మాతీతుడవైన రుద్రుని నిన్ను శరణు పొందుతున్నాను. 

సహగ్రపాదాక్షిశిరోల_ భియుక్తం సహ(స్రబాహుం తమసః పరస్తాత్‌ । 

త్వాం బ్రహ్మపారం ప్రణమామి శమ్భుం హిరణ్యగర్భాధిపతిం త్రినేత్రమ్‌ ॥ 38 ॥ 

అనంతాలైన పాదాలు కన్నులు శిరస్సులు భుజాలు కలవాడవు. తమోగుణాతీతుడవు. వేదలక్ష్యుడవు. 
హిరణ్యగర్భునకధిపతివి, త్రినేత్రుడవగు శంభుడవైన నీకు నమస్కరిస్తున్నాను. 

యతః ప్రసూతిర్దగతో వినాశో యేనాహృతం సర్వమిదం శివేన । 

తం బ్రహ్మపారం భగవన్తమీశం ప్రణమ్య నిత్యం శరణం ప్రపద్యే 1839n 

శివునివల్ల విశ్వం పుట్టుక నాశాన్ని పొందుతున్నది. ఈ సమస్తం అతని కల్పనమే. అట్టి వేదవేద్యుడైన 
ఈశ్వరుని నమస్కరించి శరణాగతుడ నగుచున్నాను. 

అలింగమాలోకవిహీనరూపం స్వయంటప్రభుం చిత్రతిమైకరూపమ్‌ । 

తం బ్రహ్మపారం పరమేశ్వరం త్వాం నమస్మరిష్యే న యతో9_న్యదస్తి 1 40n 

ఏ చిహ్నము లేనివాడు, వెలుగుకందనిరూపుడు, స్వయంగా ప్రభువు, జ్ఞానప్రతిమ ముఖరూపంగా 
ఉన్నవాడు, వేదవేద్యుడు, పరమేశ్వరుడవైన నీకు నమస్కరిస్తున్నాను. నీకంటే మరేదీ వేరు లేదు. 


యం యోగినస్త్యక్తసబీజయోగా 
ల్లబ్భా సమాధిం పరమాత్మభూతాః I 


ముప్పె మూడవ అధ్యాయం 3 


పశ్యన్తి దేవం ప్రణతో౭ స్మి నిత్యం 

తద్రహ్మపారం భవతః స్వరూపమ్‌ ॥ 41 ॥ 

యోగులు బీజసంబంధాన్ని వదలి ధ్యానసమాధినంది పరమాత్మరూపులై పరబ్రహ్మాన్ని దర్శిస్తారు. అట్టి 
బ్రహ్మపారమైన నీ స్వరూపానికి నమస్కరిస్తున్నాను. 

న యత్ర నామాని విశేషతృప్తి 

ర్నసందృశే తిష్టతి యత్స్వరూపమ్‌ । 

తం బ్రహ్మపారం ప్రణతో౭ స్మి నిత్యం 

స్వయమ్బువం త్వాం శరణం ప్రపద్యే 1 42॥ 

తత్త్వవిషయంలో నామములు తృప్తినీయవు. స్వరూపం ఇంద్రియజ్ఞానానికి గోచరం కాదు. అట్టి స్వయంభువు 
బ్రహ్మపారమైన నిన్ను శరణు పొంది నిత్యం నమస్కరిస్తున్నాను. 

యద్వేదవాదాభిరతా విదేహం 

సబ్రహ్మవిజ్ఞానమభేదమేకమ్‌ I 

పశ్యన్యనేకం భవతః స్వరూపం 

త(ద్రహ్మపారం ప్రణమామి నిత్యమ్‌ ॥ 43 ॥ 

వేదవాదములందు శ్రద్ధ గలవారు విదేహం భేదరహితం అఖండమైన న్‌ తత్వాన్ని దర్శిస్తారు. అట్టి 
బ్రహ్మపారమైన న్స్‌ స్వరూపాన్ని ఎల్లవేళల నమస్కరిస్తున్నాను. 

యతః ప్రధానం పురుషః పురాణో వివర్తతేల యం (ప్రణమంతి దేవాః । 

నమామి తం జ్యోతిషి సంనివిష్టం కాలం బృహన్తం భవతః స్వరూపమ్‌ 1 44 ॥ 

నీవల్లే ప్రధానతత్వం పురాణపురుషుడు పరిణామం చెందుతున్నవి. దేవతలు నమస్మరింతురు. 
తేజోమయరూపంలో నిల్చిన మహాకాలరూపివైన నీ స్వరూపానికి నమస్కరిస్తున్నాను. 

వ్రజామి నిత్యం శరణం మహేశం స్థాణుం ప్రపద్యే గిరిశం పురాణమ్‌ । 

శివం ప్రపద్యే హరమిన్దుమౌళిం పినాకినం త్వాం శరణం వ్రజామి ॥ 45 ॥ 


మహేశ్వరునెల్లపుడు శరణు పొందుతాను. పురాణ పురుషుడు గిరిశయనుడైన శివునాశ్రయిస్తాను. 
చంద్రమౌళి పినాకి అయిన నిన్ను శరణు పొందుతున్నాను. 

స్తుత్వైవం శబ్బుకర్ణో౭_ సౌ భగవన్తం కపర్దినమ్‌ | 

పపాత దజణ్ఞవద్భూమౌ ప్రోచ్చరన్‌ ప్రణవం శివమ్‌ ॥ 46 ॥ 

ఈ విధంగా శంకుకర్గుడు భగవంతుడైన శివుని స్తుతించి శివకరమైన ఓంకారాన్ని ఉచ్చరిస్తూ నేలపై 
దండవ(త్రణామం చేసినాడు. 


కం కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తత్‌క్షణాత్సరమం లింగం ప్రాదుర్భూతం శివాత్మకమ్‌ । 
జ్ఞానమానన్దమద్వైతం కోటికాలాగ్నిసన్నిభమ్‌ 1 471 
ఆ క్షణంలో శివస్వరూపము, జ్ఞానా నందాత్మకము, కోటికాలాగ్ని సన్నిభమైన పరమలింగం ఆవిర్భవించినది. 


శబ్బ్ముకర్ణోల_ థ స తదా మునిః సర్వాత్మకోల_మలః | 
నిలీనో విమలే లింగే తదద్భుతమివాభవత్‌ ॥ 48 ॥ 


అపుడు శంకుకర్షుడు నిర్మలమైన ఆ లింగంలో లీనమై సర్వాత్మకుడుగా దోషరహితునిగా రూపొందినాడు. 
అది అద్భుతంగా సంభవించినది. 


ఏతద్రహస్యమాఖ్యాతం మాహాత్యం చ కపర్దినః । 
న కళ్చిద్వేత్తి తమసా విద్వానప్యత్ర ముహ్యతి ॥ 49 ॥ 


కపర్టీశ్వరుని ఈ రహస్యం మాహాత్యం కూడ వివరించినాను. తమోగుణ (ప్రభావంతో దీన్ని ఎవ్వడును 
తెలియజాలడు. పండితుడు కూడ ఈ విషయంలో మోహితుడవుతాడు. 


య ఇమాం శృణుయాన్నిత్యం కథాం పాపప్రణాశినీమ్‌ । 

భక్తః పాపవిముక్తాత్మా రుద్రసామీష్యమాప్పుయాత్‌ ॥ 50 ॥ 

పాపనాశిని అయిన ఈ కథను ఎల్లపుడు వినే భక్తుడు పాపవిముక్తుడై శివుని సాన్నిధ్యాన్ని పొందుతాడు. 

పఠేచ్చ సతతం శుద్దో బ్రహ్మపారం మహాస్తవమ్‌ । 

ప్రాతర్మధ్యాహ్నసమయే స యోగం ప్రాప్నయాన్నరః ॥ 51॥ 

మనుజుడు శుద్దుడై ఎల్లపుడు (బ్రహ్మపారమనే స్తోత్రాన్ని ఉదయం మధ్యాహ్నకాలాల్లో చదవాలి. అట్టివాడు 
యోగసిద్దిని పొందుతాడు. 

ఇహైవ నిత్యం వత్స్యామో దేవదేవం కపర్దినమ్‌ | 

ద్రక్ష్యామః సతతం దేవం పూజయామస్రిలోచనమ్‌ ॥ 52 ॥ 

ఇక్కడనే శాశ్వతంగా నివసిద్దాం. దేవదేవుడైన కపర్టీశ్వరుని దర్శించుకుందాం. త్రినేత్రుడైన ఆ దేవుని 
ఎల్లపుడు పూజిస్తాము. 

ఇత్యుక్వా భగవాన్వ్యాసః శిప్రైః సహ మహాద్యుతిః । 

ఉవాస తత్ర యుక్తాత్మా పూజయన్వై కపర్దినమ్‌ ॥ 58 ॥ 

మహాత్ముడు వ్యాసమహాముని ఈ విధంగా చెప్పి గొప్ప తేజస్వియె శిష్యులతోకూడ యుక్తాత్ముడై కపర్దిశ్వరుని 
పూజిస్తూ అక్కడనే నివసించినాడు. 

ఇతి శ్రీకూర్మపురాణే వారాణసీ మాహాత్యం నామ త్రయస్రింశో9_ ధ్యాయః ॥ 38 ॥ 

శ్రీ కూర్మపురాణంలో వారాణసీమాహాత్యమనే ముప్పె మూడవ అధ్యాయం ॥ 33 ॥ 


చతుస్రింశో9 ధ్యాయః అ మమ్ము నాల్గవ అధ్యాయం అ 


వారాణసీమాహాత్యమ్‌ - వారాణసీ మాహాత్యం 


సూత ఉవాచ :- సూతుడు చెప్పాడు 

ఉషిత్వా తత్ర భగవాన్‌ కపర్దీశాన్తికే పునః । 

యయా ద్రష్టుం మధ్యమేశం బహువర్షగణాన్సభుః ॥ 1 ॥ 

పూజ్యూడైన వ్యాసుడు కపర్దీశ్వరసన్నిధిలో నివసించి చాల సంవత్సరాల తర్వాత మధ్యమేశ్వరుని దర్శించటానికి 
వెళ్ళినాడు. 

తత్ర మన్న్దాకినీం పుణ్యామృషిసజ్ఞనిషేవితామ్‌ । 

నదీం విమలపానీయాం దృష్ట్వా హృష్టో౭_ భవన్మునిః 1 21॥ 

అక్కడ మునులు సేవించే నిర్మలజలం కల పుణ్యప్రదగంగానదిని చూచి వ్యాసుడు సంతోషించినాడు. 

స తామన్వీక్ష్య మునిభిః సహ ద్రైపాయన ప్రభుః । 

చకార భావపూతాత్మా స్నానం స్నానవిధానవిత్‌ ॥ 3 ॥ 

ఆయన మునిసమూహంతోకూడ గంగానదిని చూచి భక్తిభావంతో పవిత్రమైన హృదయం కలవాడై స్నానవిధి 
తెలిసినవాడైనందున విధిప్రకారం స్నానమాచరించినాడు. 

(పూజయామాస లోకాదిం పుప్పెర్నానావిధైర్భవమ్‌ I 

ప్రవిశ్య శిష్యప్రవరైః సార్ధం సత్యవతీసుతః) 

సన్తర్వ్య విధివద్దేవానృషీన్సితృగణాంస్తథా । 

మధ్యమేశ్వరమీశానమర్చయామాస శూలినమ్‌ ॥ 4॥ 

(ఆ వ్యాసుడు శిష్యులతో కూడ మందిరంలో ప్రవేశించి లోకాలకు మూలకారకుడైన శివుని పలురకాలైన 
పువ్వులతో పూజించినాడు). దేవతలను, బుషులను, పితృదేవతలను శాస్త్రప్రకారం తర్చణాలతో పూజించి శూలధారి 
ఈశానుడైన మధ్యమేశ్వరుని అర్చించినాడు. 

తతః పాశుపతాః శానా భస్మోద్దూలిత విగ్రహాః । 

ద్రష్టుం సమాగతా రుద్రం మధ్యమేశ్వరమీశ్వరమ్‌ 1 51 


తర్వాత అక్కడి మధ్యమేశ్వరుని దర్శించటానికి శాంతస్వభావులు భస్మమలదుకొన్న పాశుపతులు వచ్చినారు. 
ఓజ్మారాసక్తమనసో వేదాధ్యయనతత్సరాః । 
జటిలా ముణ్గితాశ్చాపి శుదయజ్లోపవీతినః ॥ 6 ॥ 
ద్‌ ధక 
కౌపీనవసనాః కేచిదపరే చాప్యవాససః । 
(బ్రహ్మచర్యరతాః శానా దానా వై జ్ఞానతత్సరాః ॥ 7॥ 


Sy 


తగల కూర్మమహాపురాణం - పూర్వార్థం 


వారిలో ఓంకారమందాసక్తి కల మనసున్నవారు, వేదాధ్యయనం చేయటంలో (శ్రద్ధ కలవారు, జడలు 
దాల్చినవారు, శిరోముండితులు, స్వచ్చమైన యజ్ఞోపవీతం ధరించిన వారున్నారు. కొందరు కౌపీనం మాత్రం 
ధరించినవారు, మరికొందరు దిగంబరులున్నారు. వారందరు బ్రహ్మచర్య వ్రతమగ్నులై శమ దమాదులు కలవారు. 
జ్ఞానమందాసక్తి ఉన్నవారు. 
మ హ్‌ 

దృష్ట్వా ద్వైపాయనం విప్రాః శిప్యైః పరివృతం మునిమ్‌ । 

పూజయిత్వా యథాన్యాయమిదంవచనమట్రువన్‌ ॥ 8 ॥ 

ఆ బ్రాహ్మణులు శిష్యులతో కూడ ఉన్న వ్యాసునిచూచి ఆచారప్రకారం పూజించి ఇట్లన్నారు. 

కో భవాన్‌ కుత ఆయాతః సహశిష్యైర్మహామునే | 

ప్రోచుః పైలాదయః శిష్యాస్తానృషీన్థర్మ భావితాన్‌ 1 9 ॥ 

ఓ మహామునీ! మీరెవరు? శిష్యులతో కూడ ఎక్కడినుండి వచ్చినారు? అని ప్రశ్నింపగా వ్యాసశిష్యుడు 
పైలుడు మొదలైనవారు ధర్మస్వభావులైన ఆ బుషులతో ఇట్లన్నారు. 

అయం సత్యవతీసూనుః కృష్ణద్వైపాయన ప్రభుః । 

వ్యాసః స్వయం హృషీకేశో యేన వేదాః పృథక్కతాః ॥ 10 ॥ 

ఈయన సత్యవతీపుత్రుడు, వేదవ్యాస మహాముని, స్వయం నారాయణస్వరూపుడు, వేదవిభాగం కావించిన 
దితదే. 

యస్య దేవో మహాదేవః సాక్షాద్దేవః పినాకధృక్‌ । 

అంశాంశే నాభవత్స్పుత్రో నామ్నా శుక ఇతి ప్రభుః ॥ 11 ॥ 

పినాకం దాల్చిన మహాదేవుడు స్వయంగా శుకుడు అనే పేరుతో అంశావతారంగా ఇతనికి కుమారుడై 
జన్మించినాడు. 

యో వై సాక్షా న్మహాదేవం సర్వభావేన శజ్మరమ్‌ | 

ప్రపన్నః పరయా భక్తా యస్య తత్‌జ్ఞానమైశ్వరమ్‌ ॥ 12 ॥ 

ఈ వ్యాసుని జ్ఞానం ఈశ్వరవిషయకం. మంగళకరుదైన మహాదేవునన్నివిధాల స్వయంగా గొప్ప భక్తితో 
ఆ(శయించినాడు. 

తతఃపాశుపతాః సర్వే తే చ హృష్టతనూరుహాః । 

ఊచురవ్యగ్రమనసో వ్యాసం సత్యవతీసుతమ్‌ ॥ 18 ॥ 

తర్వాత ఆ పాశుపతులు సంతోషంతో పులకితగాత్రులై సత్యవతీపుత్రుడైన వ్యాసుని గూర్చి సుమన 
ఇట్లన్నారు. 


గ్రా 
గ్ర 


ముప్పె నాల్గవ అధ్యాయం 343 


భగవన్‌ భవతా జ్ఞాతం విజ్ఞానం పరమేష్టినః 1 

ప్రసాదాద్దేవదేవస్య యత్తన్మాహేశ్వరం పరమ్‌ ॥ 141 

మహాత్మా! పరమేష్టి జ్ఞానం దేవదేవుడు శివుని అనుగ్రహంవల్ల నీకు తెలిసినది. అది ఉత్తమమైన మహేశ్వరునికి 
సంబంధించినది. 

తద్వదస్మాకమవ్యగ్రం రహస్యం గుహ్యముత్తమమ్‌ । 

క్షిప్రం పశ్యేమ తం దేవం శ్రుత్వా భగవతో ముఖాత్‌ ॥ 15 ॥ 

ఆ విధంగానే నిశ్చలం రహస్యం శ్రేష్టం అయిన ఆ జ్ఞానాన్ని మీరు మాకు ఉపదేశించండి. మీవల్ల విని 
శీఘ్రంగా ఆ దేవుని దర్శించుకుంటాము. 

విసరయిత్వా తాజ్బిష్యాన్సుమన్తుప్రముఖాంస్తదా । 

ప్రోవాచ తత్పరం జ్ఞానం యోగిభ్యో యోగవిత్తమః ॥ 16 ॥ 


అపుడు వ్యాసుడు సుమంతుడు మొదలైన శిష్యులను పంపించి యోగవిదుడైన అతడు ఆ మునులకు 
ఉత్తమ జ్ఞానాన్ని వివరించినాడు. 


తత్‌క్షణాదేవ విమలం సమ్ఫూతం జ్యోతిరుత్తమమ్‌ | 

లీనాస్తతైవ తే విప్రాః క్షణాదన్తరధీయత ॥ 17॥ 

వెంటనే యోగులకు స్వచ్చము, శ్రెష్టతమమైన ఆ జ్ఞానతేజం సాక్షాత్మరించినది. వారందరు తేజస్సులో 
లీనమైనారు. క్షణంలో ఆ తేజం అదృశ్యమైనది. 

తతః శిష్యాన్సమాహృత్య భగవాన్‌ బ్రహ్మవిత్తమః | 

ప్రోవాచ మధ్యమేశస్య మాహాత్యం పైలపూర్వకాన్‌ ॥ 18 ॥ 

తర్వాత బ్రహ్మవిదుడు భగవానుడైన వేదవ్యాసుడు పైలుడు మున్నగు శిష్యులను పిలుచుకొని మధ్యమేశ్వరుని 
మాహాత్యాన్ని వారికి వివరించినాడు. 

అస్మిన్‌ స్థానే స్వయం దేవో దేవ్యా సహ మహేశ్వరః । 

రమతే భగవాన్నిత్యం రుదైశ్చ పరివారితః ॥ 19 ॥ 

ఈ ప్రదేశంలో భగవాన్‌ రుద్రుడు రుద్రగణంతో కలిసి పార్వతీదేవితో ఎల్లపుడు విహరిస్తుంటాడు. 

అత్ర పూర్వం హృషీకేశో విశ్వాత్మా దేవకీసుతః । 

ఉవాస వత్సరం కృష్ణః సదా పాశుపతైర్భతః ॥ 20 ॥ 

పూర్వకాలంలో విశ్వాత్మ దేవకీసుతుడు శ్రీ కృష్ణుడు పాశుపతగణంతోపాటు ఇక్కడ సంవత్సరకాలం 
నివసించినాడు. 


త్త కూర్మమహాపురాణం - పూర్వార్థం 


భస్మోద్దూలితసర్వాజ్లో రుద్రారాధనతత్పరః । 
ఆరాధయన్‌ హరిః శమ్భుం కృత్వా పాశుపతం వ్రతమ్‌ ॥ 211 


ఆ కృష్ణుడు శరీరానికి భస్మం పూసుకొని శివుని పూజించటంలో శ్రద్దకల్ణి పాశుపతవ్రతంతో శివుని 
పూజించినాడు. 

తస్య వై బహవః శిష్యా బ్రహ్మచర్యపరాయణాః । 

లబ్ధ్వా తద్వచనాత్‌ జ్ఞానం దృష్టవనో మహేశ్వరమ్‌ 122 

అతని శిష్యులెందరో (బ్రహ్మచర్యాన్ని పాటించి కృష్ణునివల్ల జ్ఞానాన్ని పొంది మహేశ్వరుని సాక్షాత్మరించు 
కున్నారు. 

తస్య దేవో మహాదేవః ప్రత్యక్షం నీలలోహితః । 

దదౌ కృష్ణస్య భగవాన్వరదో వరముత్తమమ్‌ ॥ 28 ॥ 

ఆ శ్రీకృష్ణునికి నీలలోహితుడు భగవాన్‌ మహాదేవుడు ప్రత్యక్షమై వరదుడైనందువల్ల ఉత్తమవరాన్నిచ్చినాడు. 

యే౭_ర్చయిష్యన్తి గోవిన్దం మద్భక్తా విధిపూర్వకమ్‌ । 

తేషాం తదైశ్వరం జ్ఞానముత్పత్స్యతి జగన్మయ ॥ 24 ॥ 

జగద్రూపా! నా భక్తులు శాస్త్రప్రకారం గోవిందుని పూజించేవారికి ఐశ్వరమైన సత్యజ్ఞానం అనుభవంలోనికి 


త్వమీశో9_ రృయితవ్యశ్చ ధ్యాతవ్యో మత్సరైర్డనైః | 

భవిష్యసి న సన్దేహో మ[త్రసాదాద్దిజాతిభిః ॥ 25 ॥ 

ఓ కృష్ణా! నీవు నా భక్తులకు విప్రులకు పూజ్యుడవు. ధ్యాతవ్వుడవు అవుతావు. ఈ నా అనుగ్రహం సందేహం 
లేనిది. 


యే చ ద్రక్ష్యన్తి దేవేశం ధ్యాత్వా దేవం పినాకినమ్‌ । 
బ్రహ్మహత్యాదికం పాపం తేషా మాశు వినశ్యతి ॥ 26 ॥ 


పినాకపాణి శంకరుని ధ్యానించి దర్శించుకున్నవారు (బ్రహ్మహత్య మొదలైన మహాపాపములను కూడ 
పోగొట్టుకుంటారు. 

ప్రాణాంస్యజన్తి యే విప్రాః పాపకర్మరతా అపి । 

తే యాన్తి పరమం స్థానం నాత్ర కార్యా విచారణా ॥ 27 ॥ 


ఈ వారాణసీక్షేత్రంలో ఎంతటి పాపవృత్తి కలవాడైనా మరణిస్తే సర్వోత్తమ పుణ్యగతినే పొందుతాడు. 
సందేహం లేదు. 


ముప్పె నాల్గవ అధ్యాయం 345 


ధన్యాస్తథ్యన్తు తే విప్రా మందాకిన్యాం కృతోదకాః । 
అర్చయన్తి మహాదేవం మధ్యమేశ్వరముత్తమమ్‌ 128॥ 


ఓ (బ్రాహ్మణులారా! గంగానదిలో స్నానంచేసి మహాదేవుడు మధ్యమేశ్వరదేవుని పూజించినవారు నిజంగా 
ధన్యులు. 

స్నానం దానం తపః (శ్రాద్ధం పిణ్ణనిర్వపణం త్విహ | 

ఏకైకశః కృతం విప్రాః పునాత్యాసప్తమం కులమ్‌ ॥ 29 ॥ 


ఓ బ్రాహ్మణులారా! ఈ క్షేత్రంలో స్నానం దానం తపస్సు శాద్దకర్మ పిండప్రదానం అనే కార్యాలు ఒక్కొక్కటి 
ఆచరించినట్టెతే అది ఏడవ కులం వరకు కలవారిని పవిత్రం చేస్తుంది. 

సన్నిహత్యాముపస్పృశ్య రాహుగ్రస్తే దివాకరే । 

యతృలం లభతే మర్త్యః తస్మాద్దశగుణం త్విహ ॥ 80 ॥ 

రాహు(గస్త సూర్యగ్రహణ సమయంలో సన్నిహత్య అనే తీరంలో స్నానం చేసినంత ఫలానికి పదింతలు 
ఈ స్థలంలో పొందగలరు. 


ఏవముక్తా మహాయోగీ మధ్యమే శాన్తికే ప్రభుః । 
ఉవాస సుచిరం కాలం పూజయన్వై మహేశ్వరమ్‌ 11 31 ॥ 


ఈ విధంగా చెప్పి ఆ మహాయోగి వ్యాసుడు మధ్యమేశ్వరుని సాన్నిధ్యంలో మహేశ్వరుని పూజిస్తూ చాలకాలం 
నివసించినాడు. 


ఇతి శ్రీకూర్మపురాణే వారాణసీమాహాత్యం నామ చతుస్రింశో9 ధ్యాయః ॥ 84 ॥ 
శ్రీకూర్మపురాణంలో వారాణసీమాహాత్యం అనే ముప్పై నాల్గవ అధ్యాయం ॥ 834 ॥ 


ఆ కక 


యం పజ్బత్రింశోత_ ధ్యాయః - ముప్పె అయిదవ అధ్యాయం 


వారాణసీమాహాత్యమ్‌ - వారాణసీమాహాత్యం 


సూత ఉవాచ :-సూతుడు పలికాడు 


తతః సర్వాణి గుహ్యాని తీర్జాన్యాయతనాని చ। 
జగామ భగవాన్యాసో జైమినిప్రముఖైర్యతః | 1 ॥ 


ప్రయాగం పరమం తీర్ధం ప్రయాగాదధికం శుభమ్‌ । 
విశ్వరూపం తథా తీర్ధం కాలతీర్థ మనుత్తమమ్‌ ॥ 2 ॥ 


ఆకాశాఖ్యం మహాతీర్థం తీర్థం చైవానుషం పరమ్‌ । 
స్వర్తీనల్బు మహాతీర్థం గౌరీతీర్థ మనుత్తమమ్‌ ॥ 8 ॥ 
ప్రాజాపత్యం పరం తీర్ధం స్వర్గద్వారం తథైవ చ | 
జమ్బుకేశ్వర మిత్యుక్తం చర్మాఖ్యం తీర్థ ముత్తమమ్‌ ॥ 4॥ 


గయాతీర్థం మహాతీర్థం తీర్ధజ్బావ మహానదీ । 
నారాయణం పరం తీర్ధం వాయుతీర్థ మనుత్తమమ్‌ ॥ 5 ॥ 


జ్ఞానతీర్ధం పరం గుహ్యం వారాహం తీర్థముత్తమమ్‌ I 
యమతీర్థం మహాపుణ్యం తీర్ధం సంవర్తకం పరమ్‌ ॥ 6॥ 
అగ్నితీర్థం ద్విజ[శ్రేష్టాః కాలకేశ్వర ముత్తమమ్‌ । 
నాగతీరం సోమతీరం సూర్యతీర్దం తథివచ॥ 7॥ 

థ థ థా త 
పర్వతాఖ్యం మహాపుణ్యం మణికర్ణ మనుత్తమమ్‌ । 
ఘటోత్మచం తీర్థవరం శ్రీతీర్ధం చ పితామహమ్‌ ॥ 8 ॥ 


గజ్లాతీర్థం తు దేవేశం తథా తత్తీర్థ ముత్తమమ్‌ । 

కాపిలజ్బావ సోమేశం బ్రహ్మతీర్థ మనుత్తమమ్‌ ॥ 9॥ 

తర్వాత పూజ్యుడైన వ్యాసుడు జైమిని మొదలైన శిష్యులతోకూడ రహస్యాలు పుణ్యప్రదాలైన సర్వతీర్ణ 
స్థలాలను చూడటానికి వెళ్ళినాడు. ఆ తీర్థాలను అనగా గొప్ప పుణ్యస్థలమైన ప్రయాగను, దానికంటె శుభాల్ని 
కలిగించే విశ్వరూప తీర్గాన్ని అదేవిధంగా సాటిలేని కాలతీర్ణమనే స్థలాన్ని ఆకాశతీర్ద స్థలాన్ని శ్రేష్టమైన ఆనుషమనే 
తీర్ధాన్ని స్వర్లీన మనే గొప్పతీర్థాన్ని అద్వితీయమైన గౌరీతీర్థాన్ని ప్రాజాపత్యమనే తీర్థాన్ని అట్లే స్వర్గద్వారాన్ని, 
జంబుకేశ్వరమనే పేరుతో వ్యవహరింపబడుచున్న చర్మాఖ్యమనే శ్రేష్టమైన తీర్చాన్ని, గయాతీర్థం, మహాతీర్థం, 
మహానది అనే తీర్దం, శ్రేష్టమైన నారాయణ తీర్దం, అద్వితీయమైన వాయుతీర్దం, మిక్కిలి రహస్యమైన జ్ఞానతీర్ధం, 
ఉత్తమమైన వరాహతీర్థం, పుణ్యదాయకమైన యమతీర్థం, సంవర్తకమనే గొప్పతీర్థం, ఓ ద్విజులారా! అగ్నితీర్ధం, 


ముప్పె అయిదవ అధ్యాయం ఆ 


శ్రేష్టమైన కాలకేశ్వర తీర్ధం, నాగతీర్థం సోమతీర్థం అదేవిధంగా సూర్యతీర్థం, పుణ్యాన్ని కలిగించే పర్వతతీర్థం, 
సాటిలేని మణికర్ణతీర్ణం "తీరాల్లో శ్రేష్టమైన ఘటోత్మచతీర్ధం, పితామహక్షేత్రం శ్రీతీర్ణం, దేవేశస్థలం గంగాతీర్ధం, 
శ్రేష్టమైన కాపిలతీర్ధం సోమేశక్షేతం సాటిలేని బ్రహ్మతీర్ధం అను తీర్థాలను గూర్చి వ్యాసుడు వెళ్ళినాడు. 


యత్ర లిజ్ఞం పూజనీయం స్నాతుం బ్రహ్మా యదా గతః । 

తదానీం స్థాపయామాస విష్ణుస్తల్లిజ్ఞ మైశ్వరమ్‌ ॥ 

తతఃస్నాత్వా సమాగత్య బ్రహ్మా ప్రోవాచ తం హరిమ్‌ । 

మయా నీతమిదం లిజ్ఞం కస్మాత్‌స్థాపిత వానసి ॥ 

తమాహి విష్ణు స్వతోపి రుద్రే భక్తి రృఢాయతః । 

తస్మాత్‌ ప్రతిష్టితం లిబ్బం నామ్నా తత్ర భవిష్యతి ॥ 

భూతేశ్వరం తథాతీర్థం తీర్ధం ధర్మసముద్భవమ్‌ 1 

గన్ఫర్వతీర్థం సుశుభం వాహ్నేయం తీర్థ ముత్తమమ్‌ ॥ 10 ॥ 

దౌర్వాసికం హోమతీర్థం చగన్దతీర్థం ద్విజోత్తమాః | 

చిత్రాబ్గదేశ్వరం పుణ్యం పుణ్యం విద్యాధరేశ్వరమ్‌ 1111 

పూజనీయమైన లింగాన్ని బ్రహ్మదేవుడు స్నానానికి వెళ్ళినపుడు విష్ణువు ఆ లింగాన్ని ప్రతిష్టించినాడు. 
స్నానంచేసి వచ్చిన బ్రహ్మ నేను తెచ్చిన లింగాన్ని నీవెందుకు ప్రతిష్టించితివని విష్ణువును ప్రశ్నించినాడు. నీకంటె 
నాకు రుద్రునియందు దృఢభక్తి ఉన్నందువల్ల నేనీలింగాన్ని ప్రతిష్టించినాను. ఇది నీ పేరుతోనే ప్రసిద్ధి పొందుతుంది 
అని విష్ణువు బదులిచ్చినాడు). భూతేశ్వర మునే తీర్థం ధర్మసముద్భవమనే తీర్ధం శుభాన్ని కూర్చే గంధర్వతీర్థం 
శ్రేష్టమైన అగ్నితీర్ణం, బ్రాహ్మణోత్తములారా! దుర్వాసుని హోమతీర్గం, “చంద్రతీర్ధం, పుణ్యాన్ని కూర్చే 
చిత్రాంగదేశ్వరము, అట్టిదే విద్యాధరేశ్వరతీర్దం కూడా ఉత్తమమైనవి. 

కేదారం తీర్థముఖ్యాఖ్యం కాలళ్టర మనుత్తమమ్‌ । 

సారస్వతం ప్రభాసజణ్బు ఖేటకర్ణం హరం శుభమ్‌ ॥ 121 


లౌకికాఖ్యం మహాతీర్థం తీర్థంచైవ హిమాలయమ్‌ । 
హిరణ్యగర్భం గో ప్రఖ్యం తీర్థంచైవ వృషధ్వజమ్‌ 1 18 ॥ 
ఉపశాన్తం శివంచైవ వ్యాఘేశ్వర మనుత్తమమ్‌ । 
త్రిలోచనం మహాతీర్థం లోలార్క కజోత్తరాహ్వయమ్‌ ॥ 14 ॥ 
కపాలమోచనం తీర్థం బ్రహ్మహత్యావినాశనమ్‌ I 

శుక్రేశ్వరం మహాపుణ్యమానన్దపురముత్తమమ్‌ 1 15 ॥ 
ఏవమాదీని తీర్థాని ప్రాధాన్యాత్మథితాని తు | 

న శక్యా విస్తరాద్వక్తుం తీర్థసంఖ్యా ద్విజోత్తమాః 1161 


శక్‌ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తీర్ధ ముఖ్యమైనది కేదార తీర్దం, కాలంజర తీర్థం (శ్రేష్ట మైనది. సారస్వతం ప్రభాసతీర్థం ఖేటకర్ణం 
శుభాన్ని కలిగించేది హరతీర్థం. లౌకికమనే గొప్ప తీర్ధం, హత తీర్ధం, హిరణ్యగర్భం, గోప్రఖ్యం, వృషధ్వజం, 
అనే తీర్జాలూ, జకశారకేం శివం, శ్రేష్టమైన వ్యాయుశ్వర తీర్దం, త్రిలోచనమనే గొప్ప తీర్దం, లోలార్మం, ఉత్తర 
అనే తీర్ధం, బ్రహ్మహత్యాపాపాన్ని పోగొట్టె కపాలమోచన తీర్ధం, మిక్కిలి పుణ్యాన్ని కలిగించే శుక్రేశ్వర తీర్ధం, 
ఉత్తమమైన ఆనందపురమనే తీర్థం, ఈ చెప్పిన తీర్ధ స్థలాలు "వాటి ప్రాముఖ్యాన్ని బట్టి చెప్పబడ్డాయి. ఆ తీర్థాల 
సంఖ్య ఇంకా వివరంగా చెప్పటం సాధ్యపడదు. బ్రాహ్మణులారా! 

తేషు సర్వేషు తీర్థేషు స్నాత్వా౭_భ్యర్య సనాతనమ్‌ । 

ఉపోష్య తత్ర తత్రాసౌ పారాశర్యో మహామునిః ॥ 17 ॥ 

తర్పయిత్వా పిత్యాన్దేవాన్‌ కృత్వా పిణ్ణప్రదానకమ్‌ । 

జగామ పునరేవాపి యత్ర విశ్వేశ్వరః శివః ॥ 18 ॥ 

వేదవ్యాస మహాముని అన్ని తీరాల్లో స్నానం చేసి ఆయా స్టలాల్లోని సనాతనుడైన శివుని పూజించి 
ఉపవాసముండి పితృదేవతలకు తర్పణ పిండ ప్రదానాలొనర్చి విశ్వేశ్వరుడున్న (ప్రధాన స్థానాన్ని చేరుకున్నాడు. 

స్నాత్వా౭_భ్యర్చ్య మహాలిజ్ఞం శిష్యైః సహ మహామునిః । 

ఉవాచ శిష్యాన్థర్మాత్మా యథేష్టం గన్తుమర్హథ 11 191 

అక్కడ వ్యాసుడు శిష్యులతోకూడ స్నానంచేసి మహాలింగంగా ఉన్న శివుని పూజించి ధర్మాత్ముడైన ఆ 
వ్యాసుడు శిష్యులతో “ఇక మీకిష్టమైన చోటికి వెళ్ళుడని” పలికినాడు. 

తే ప్రణమ్య మహాత్మానం జగ్ముః పైలాదయో ద్విజాః । 

వాసజ్బ తత్ర నియతో వారాణస్యాం చకార సః ॥ 20 ॥ 

పైలుడు మొదలైన విప్రులు మహాత్ముడైన వ్యాసునికి నమస్కరించి వెళ్ళిపోయినారు. ఆ వ్యాసుడు 
వారణాసిలోనే తన నివాసమేర్పరచుకున్నాడు. 

శాన్లో దాన్తస్రిషవణం స్నాత్వా౭_భ్యర్చ్య పినాకినమ్‌ । 

భైక్షాహారో విశుద్ధాత్మా (బ్రహ్మచర్య పరాయణః ॥ 21 ॥ 


అతడు శాంతుడూ జితేంద్రియుడూ అయి త్రికాలాల్లో స్నానమాచరించి శివుని పూజించి భిక్షాహారుడై 
నిర్మల మనసుతో బ్రహ్మచర్య నియమం పాటించినాడు. 


కదాచిత్తత్ర వసతా వ్యాసేనామితతేజసా । 
(భ్రమమాణేన భిక్షా వై నైవ లబ్బా ద్విజోత్తమాః ॥ 22 ॥ 


ఆ రా రా 


ద్విజోత్తములారా! అక్కడ నివసిస్తున్న తేజస్వి వ్యాసుడు ఒకప్పుడు భిక్షకోసం తిరుగగా భిక్ష లభించలేదు. 


ముప్పె అయిదవ అధ్యాయం 349 


తతః క్రోధావృతతనుర్నరాణామిహ వాసినామ్‌ । 

విఘ్నం సృజామి సర్వేషాం యేన సిద్ధి ర్హి హీయతే ॥ 28 ॥ 

విప్రులారా! అపుడు వ్యాసుడు కోపంతో శరీరం ఊగిసలాడగా ఇక్కడ నివసించే మనుజులకు పుణ్యలోక 
ప్రాప్తి కలుగకుండునట్లు ఆటంకం కల్పింతునని తలపోశాడు. 

తత్‌క్షణా త్సా మహాదేవీ శంకరార్థ శరీరిణీ | 

ప్రాదురాసీ త్వ్వయం ప్రీత్యా వేషంకృత్వా తు మానుషమ్‌ ॥ 24 ॥ 

వెంటనే శంకరార్ధ శరీరిణి అయిన పార్వతి మానవరూపాన్ని ధరించి స్వయంగా (ప్రేమతో సాక్షాత్మరించినది. 

భో భో వ్యాస! మహాబుద్దే! శప్తవ్వా న త్వయా పురీ। 

గృహాణ భిక్షాం మత్తస్వ్వముక్వెవం ప్రదదౌ శివా ॥ 25 ॥ 


ఉవాచ చ మహాదేవీ క్రోధన స్వం యతో మునే । 
ఇహక్షేతే న వస్తవ్యం కృతఘ్నోత_ సి యతః సదా ॥ 26 ॥ 


ఓ ధీమంతుడవైన వ్యాసుడా! ఈ కాశీనగరాన్ని నీవు శపించ తగదు. ఇదిగో నాభిక్షను స్వీకరించుమని 
పలికి అతనికి భిక్షనొసగింది. తర్వాత ఆ దేవి “ఓ మునీ నీవు కోపిస్టివి. కృతఘ్నుడవు. అందువల్ల ఈ నగరంలో 
ఉండతగవు”. 

ఏవముక్తః సభగవాన్య్యానాత్‌ జ్ఞాత్వా పరాం శివామ్‌ । 

ఉవాచ ప్రణతో భూత్వా స్తుత్వా చ ప్రవరైః స్తవైః ॥ 27 ॥ 

ఈ విధంగా పార్వతి పలుకగా వేదవ్యాసుడు ధ్యానంవల్ల ఆమెను దేవిగా గుర్తించి నమస్కరించి ప్రశస్త 
సోత్రాలతో స్తుతించి ఇట్లన్నాడు. 

చతుర్దశ్యామథాష్టమ్యాం ప్రవేశం దేహి శాజ్మరి । 

ఏవమస్విత్యనుజ్ఞాయ దేవీ చాన్తరధీయత 1 28 ॥ 

ఓ దేవీ! చతుర్దశి అష్టమి రోజుల్లో కాశిలో ప్రవేశించటానికి అనుమతించుమనగా దేవి అట్లగునని 
అంతర్జానమైనది. 

ఏవం స భగవాన్వాసో మహాయోగీ పురాతనః । 

జ్ఞాత్వా క్షేతగుణాన్సర్వాన్‌ స్థితస్తస్యాథ పార్వతః ॥ 29 ॥ 

పూజ్యుడు పురాతనుడైన వ్యాసుడీ విధంగా కాళీక్షేత్ర గుణాలనెరిగి ఆ నగరసమీపంలో వసించినాడు. 

ఏవం వ్యాసం స్థితం జ్ఞాత్వా క్షేత్రం సేవన్తి పణ్సితాః । 

థి Es దు న 
తస్మాత్సర్వ ప్రయత్నేన వారాణస్యాం వసేన్నరః ॥ 30॥ 


350 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


వ్యాసుడాక్షేత్రంలో చాలకాలం ఉన్నట్టు తెలుసుకొని పండితులాక్షేత్రాన్ని సేవిస్తారు. అందువల్ల మనుష్యుడు 
అన్ని ప్రయత్నాలతో వారాణసిలో నివసించాలి. 
సూత ఉవాచ - సూతుడు పలికాడు. 

యః పరేదవిముక్తస్య మాహాత్యం శృణుయాదథ । 

శ్రావయేద్వా ద్విజాజ్బాన్తా న్నయాతి పరమాం గతిమ్‌ ॥ 31 ॥ 


ఈ అవిముక్త క్షేత్ర మాహాత్యం చదివినా విన్నా కాక శాంతులైన ద్విజులకు వినిపించినా అతడు 
ఉత్తమగతినందుతాడు. 

శ్రాద్ధే వా దైవికే కార్యే రాత్రావహని వా ద్విజాః । 

నదీనాం చైవ తీర్థేషు దేవతాయతనేషు చ॥ 32 ॥ 

జ్ఞాత్వా సమాహిత మనాః కామక్రోధవివర్ణితః । 

జపేదీశం నమస్ఫుత్య సయాతి పరమాంగతిమ్‌ ॥ 38 ॥ 

శ్రాద్ధంలోగాని, దేవకార్యంలోకాని, రాత్రి లేక పగటియందు కాని, నదీతీరప్రదేశాల్లో కాని దేవతామందిరాల్లో 


కాని ఓ ద్విజులారా! జ్ఞానవంతులై మనసు నిలుకడ గలవారై కోరికలను కోపాన్ని విడిచి ఈశ్వరునికి నమస్కరించి 
అతనిగూర్చి జపం చేసినట్టెతే ఉత్తమగతి పొందటం తథ్యం. 


ఇతి శ్రీకూర్మపురాణే వారాణసీమాహాత్యే పజ్బటత్రింశో౭_ధ్యాయః ॥ 85 ॥ 
శ్రీకూర్మపురాణంలో వారాణసీ మాహాత్య వర్ణనలో ముప్పె అయిదవ అధ్యాయం ॥ 35 ॥ 


యాయ 
ద్‌ ద్‌ 


షట్రింశోత ధ్యాయః - ముప్పె ఆరవ అధ్యాయం క్‌ 


ట్రి 
ప్రయాగమాహాత్యమ్‌ - ప్రయాగమాహాత్యం 


బుషయ ఊచుః :-బుషులిట్లు పలికారు. 

మాహాత్యమవిముక్తస్య యథావత్సముదీరితమ్‌ । 

ఇదానీఇ్బు ప్రయాగస్య మాహాత్యం (బ్రూహి సువ్రత! ॥ 1 ॥ 

ఓ మంచి నియమం పాటించేవాడా! అవిముక్త క్షేత్ర మాహాత్య్యాన్ని యథావత్తుగా నీవు వివరించినావు. 
ఇప్పుడు ప్రయాగక్షేత్ర మాహాత్యాాన్ని తెలుపవలసినది. 

యాని తీర్థాని తతైవ విశ్రుతాని మహాన్తి వై | 

ఇదానీం కథయాస్మాకం సూత సర్వార్థవిద్భవాన్‌ ॥ 2 ॥ 


నీకు అన్ని విషయాలు తెలియును. ఆ ప్రదేశంలో శ్రేష్టాలైనవి ప్రసిద్దాలైన తీర్జాలేవి? వానిని మాకిపుడు 
తెలుపుము. 
సూత ఉవాచ :- సూతుడు పలికాడు. 

శృణుధ్వమృషయః సర్వే విస్తరేణ (బ్రవీమి వః। 

ప్రయాగస్య చ మాహాత్యం యత్ర దేవః పితామహః ॥ 3 ॥ 


ఓ బుషులారా! మీరందరు వినండి. నేను ప్రయాగక్షేత్ర మాహాత్యాాన్ని విస్తరంగా వివరిస్తాను. అక్కడ 
భగవంతుడైన బ్రహ్మ నివసించి ఉంటాడు. 


మార్మణ్ణేయేన కథితం కౌన్తేయాయ మహాత్మనే । 

యథా యుధిష్టిరాయైతత్తద్వక్ష్వే భవతామహమ్‌ ॥ 4॥ 

మహాత్ముడు ధర్మజునకు మార్మండేయ మహాముని చెప్పినదానిని నేను మీకు తెలియజేస్తాను. 

నిహత్య కౌరవాన్సర్వాన్‌ భ్రాతృభిః సహ పార్థివః । 

శోకేన మహతావిష్ణో ముమోహ స యుధిష్టిరః ॥ 5॥ 

తమ దాయాదులైన కౌరవులనందరిని చంపి ధర్మరాజు తన సోదరులతో కూడ గొప్ప శోకాన్ని పొంది 
మోహాన్ని అనుభవించినాడు. 

అచిరేణాథ కాలేన మార్మణ్ణేయో మహాతపాః । 

సంప్రాప్తో హస్తినపురం రాజద్వారే స తిష్టతి ॥ 6॥ 

తర్వాత కొంతకాలానికి గొప్ప తపస్వి మార్మండేయ మహాముని హస్తిన పురానికి వచ్చి ద్వారంవద్ద నిలిచినాడు. 

ద్వారపాలో౭_పి తం దృష్ట్వా రాజే కథితవాగన్లుతమ్‌ I 

మార్మణ్ణేయో ద్రష్టుమిచ్చం స్వామాస్తే ద్వార్యసౌ మునిః ॥ 7 ॥ 


తర్‌2 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఆ మునిని చూచి ద్వారపాలకుడు శీఘ్రంగా ఆ వృత్తాంతాన్ని ఓ రాజా! మార్మండేయముని మిమ్ము 
దర్శించాలని వచ్చి ద్వారం వద్ద వేచి ఉన్నాడు అని తెలిపినాడు. 

త్వరితో ధర్మపుత్రస్తు ద్వారమభ్యేత్య సత్వరమ్‌ । 

ద్వారమభ్యాగత స్యేహ స్వాగతం తే మహామునే! ॥ 8 ॥ 

వెంటనే ధర్మరాజు ద్వారంవద్దకు వచ్చి ఓ మహామునీ! మా భవనద్వారం వద్దకు వచ్చిన మీకు స్వాగతం 
అని పలికినాడు. 

అధ్య మే సఫలం జన్మ అద్య మే తారితం కులమ్‌ । 

అధ్య మే పితరస్తుష్టాస్వయి తుష్టే సదా మునే! ॥ 9॥ 

ఈనాడు నా జన్మ సార్టకమైనది. నా వంశం పవిత్రమైనది. ఓ మునీంద్రా! నీ సంతోషంతో ఇపుడు 
మా పితృదేవతలు తృప్తినందినారు. 

సింహాసనముపస్మ్థాప్య పాదశౌచార్చనాదిభిః । 

యుధిష్టిరో మహాత్మేతి పూజయామాస తం మునిమ్‌ ॥ 10 ॥ 

యుధిష్టిరుడు మహాత్ముడైన ఆ మునిని సింహాసనంపై కూర్చుండబెట్టి పాదప్రక్షాళనం చేసి అర్భ్యాదులతో 
పూజించినాడు. 

మార్మణ్లేయస్తు సంపృష్టః ప్రోవాచ స యుధిష్టిరమ్‌ I 

కిమరం ముహ్యసే విద్వన్‌! సర్వం జ్ఞాత్వా సమాగతః ॥ 11 ॥ 

థ నే 

కుశల ప్రశ్నలడిగిన ధర్మరాజుతో మార్మండేయుడిట్లన్నాడు. విద్వాంసుడవైన ధర్మరాజా! అన్నీ తెలిసికూడ 
నీవెందుకు మోహాన్ని పొందుతున్నావు. 

తతో యుధిష్టిరో రాజా ప్రణమ్య శిరసా9_బ్రవీత్‌ | 

కథయస్వ సమాసేన యేన ముజ్బామి కిల్చిషమ్‌ 11 121॥ 

తర్వాత రాజు ధర్మపుత్రుడు తలవాల్చి నమస్కరించి ఇట్లన్నాడు. మునీశ్వరా! నే నే ఉపాయంతో 
ఈ పాపంనుండి విముక్తుడనవుతానో సంగ్రహంగా వివరించుము. 

నిహతా బహవో యుద్ధే పుమాంసో9_నపరాధినః । 

అస్మాభిః కౌరవైః సార్ధం ప్రసజ్ఞాన్మునిసత్తమ! ॥ 18 ॥ 

గడచిన యుద్దంలో మేము కౌరవులు కూడ నిరపరాధులైన చాలమంది మనుజులను చంపినాము. 
ఓ మునీంద్రా! ఆ పాపనివృత్తిని గూర్చి తెలుపుము. 

యేన హింసాసముద్భూతాజ్ఞన్మాన్తరకృతాదపి I 

ముచ్యేమ పాతకాదద్య తద్భవాన్వక్తుమర్హతి 11 1411 


ముప్పె ఆరవ అధ్యాయం త్‌ 


హింసవల్ల కల్గినది పూర్వజన్మకృతమగు పాపం ఏ ఉపాయంతో పోగొట్టుకొంటామో చెప్పవలసినది. 
మార్మణ్ణేయ ఉవాచ :- మార్మండేయుడిట్లా చెప్పాడు. 


శృణు రాజన్‌ మహాభాగ! యన్మాం పృచ్చసి భారత । 
ప్రయాగగమనం శ్రేష్టం నరాణాం పాపనాశనమ్‌ ॥ 15 ॥ 


ఓ మహాభాగుడవైన రాజా! నీవడిగిన దాన్ని చెపుతున్నాను. విను. ప్రయాగ క్షేత్రానికి వెళ్ళటం (శ్రేష్టం. అది 
పాపనాశకము. 


తత్ర దేవో మహాదేవో రుద్రోం_ వాత్సీన్నరేశ్వర! I 

సమాస్తే భగవాన్‌ బ్రహ్మా స్వయమ్మూః సహ దైవతైః ॥ 16 1 

ఓ రాజా! ఆ ప్రయాగలో మహాదేవుడు శివుడు పూర్వం నివసించినాడు. భగవంతుడు స్వయంభువైన 
(బ్రహ్మ దేవతలతో సహా అచట ఉన్నాడు. 
యుధిష్టిర ఉవాచ :-ధర్మరాజు పలికాడు. 


భగవజ్ష్యోతుమిచ్చామి ప్రయాగగమనే ఫలమ్‌ । 
మృతానాం కా గతిస్తత్ర స్నాతానాం చైవ కిం ఫలమ్‌ ॥ 17 ॥ 


మహాత్మా! ప్రయాగక్షేశ్రానికి వెళ్ళినందువల్ల ఫలితమేదో వినదలచినాను. అక్కడ మరణించిన వారి గతి 
ఎట్టిది? స్నానం చేసే వారికి ఏ ఫలం కలుగుతుంది? 


యే వసన్తి ప్రయాగే తు బ్రూహి తేషాన్తు కిం ఫలమ్‌ । 
భవతో విదితం హ్యేతత్తన్మే బ్రూహి నమో౭_స్తుతే ॥ 18 ॥ 


ప్రయాగక్షేత్రంలో నివసించే వారికెటువంటి ఫలం కలుగుతుంది? నీకు నమస్మారం. నీకు తెలిసిన 
ఈ విషయాన్ని నాకు తెలుపవలసినది. 


మార్మళ్హేయ ఉవాచ :- మార్కండేయుడు పలికాడు. 

కథయిష్యామి తే వత్స ప్రయాగస్నానజం ఫలమ్‌ । 

పురా మహర్షిభిః సమ్యక్కథ్యమానం మయా శ్రుతమ్‌ ॥ 19 ॥ 

కుమారా! పూర్వకాలంలో మహర్షులు చెప్పగా నేను విన్నాను. ప్రయాగలో స్నానం చేసినందువల్ల కలిగే 
ఫలం నేను మీకు చెపుతాను. 

ఏతత్రజాపతేః క్షేత్రం త్రిషు లోకేషు విశ్రుతమ్‌ । 

అత్ర స్నాత్వా దివం యాన్తి యే మృతాస్తే౭_ పునర్భవాః 11 20 ॥ 


తో కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఇది ప్రజాపతిక్షేత్రంగా ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ స్నానం చేసినవారు మరణించిన తర్వాత 
పునర్జన్మలేని ఉత్తమగతిని పొందగలరు. 

తత్ర బ్రహ్మాదయో దేవా రక్షాం కుర్వస్తి సబజ్గతాః । 

బహూన్యన్యాని తీర్థాని సర్వపాపాపహాని తు ॥ 21 ॥ 

అక్కడ బ్రహ్మ మొదలైన దేవతలు రక్షణభారాన్ని వహిస్తారు. సమస్త పాపాలను పోగొట్టే తీర్ధస్థలాలెన్నో 
ఇక్కడ ఉన్నాయి. 

కథితుం నేహ శక్నోమి బహువర్షశతైరపి । 

సంక్షేపేణ ప్రవక్ష్యామి ప్రయాగస్యేహ కీర్తనమ్‌ ॥ 22 ॥ 

వాటిని వివరించటం కొన్ని వందల సంవత్సరాల్లోను నావల్ల కాదు. ప్రయాగతీర్థ ప్రశస్తినిక్కడ సంగ్రహంగా 
వివరిస్తాను. 

షష్టి ర్ధనుఃసహస్రాణి తాని రక్షన్తి జాహ్నవీమ్‌ | 

యమునాం రక్షతి సదా సవితా సప్తవాహనః ॥ 283 ॥ 

అరువదివేల ధనుస్సులీగంగానదిని, సప్తాశ్వవాహనుడైన సూర్యుడు యమునానదిని రక్షిస్తున్నారు. 

ప్రయాగే తు విశేషేణ స్వయం వసతి వాసవః । 

మబ్దలం రక్షతి హరిః సర్వదేవైశ్చ సమ్మితమ్‌ 1 24 ॥ 

la అ (జే 

ప్రయాగక్షేత్రంలో ఇంద్రుడు స్వయంగా నివసిస్తున్నాడు. సమస్త దేవతలు కొలువుతీరిన మండలాన్ని 
విష్ణువు కాపాడుతున్నాడు. 

న్యగ్రోధం రక్షతే నిత్యం శూలపాణిర్మహేశ్వరః 1 

స్థానం రక్షన్తి వై దేవాః సర్వపాపహరం శుభమ్‌ ॥ 25 ॥ 

శూలాన్ని ధరించిన మహేశ్వరుడక్కడి మర్రిచెట్లను కాపాడుతుంటాడు. సర్వ పాపాలను నశింపచేసే 
శుభకరమైన తీర్ధస్థలాన్ని దేవతలు రక్షిస్తుంటారు. 

స్వకర్మణా వృతా లోకా నైవ గచ్చన్తి తత్పదమ్‌ । 

స్వల్పమల్పతరం పాపం యస్య చాస్తి నరాధిప ॥ 261 

ప్రయాగం స్మరమాణస్య సర్వమాయాతి సంక్షయమ్‌ । 

దర్భనాత్తస్య తీర్థస్య నామసంకీర్తనాదపి ॥ 27 ॥ 

తమ కర్మలావరించిన జనులాస్తానాన్ని పొందలేరు. ఓ రాజా! చిన్నపాపం కొంచెం మిగిలి ఉన్నా అతడు 
ప్రయాగక్షేత్రాన్ని మనసులో స్మరించినా ఆ తీర్థాన్ని చూచినా దాని నామాన్ని కీర్తించినా పాపలేశం పూర్తిగా 
పోగొట్టుకుంటాడు. 


ముప్పె ఆరవ అధ్యాయం త్‌ 


మృత్తికాలమృనాద్వా౭_పి నరః పాపాత్రముచ్యతే । 
పజ్బు కుణ్గాని రాజేన్ల యేషాం మధ్యే తు జాహ్నవీ 1 28 ॥ 


ఓ రాజా! అయిదు కుండాలమధ్య గంగానది ప్రవేశించేచోట అచటి మట్టిని లేపనం చేసుకోవటంవల్ల 
కూడ మనుష్యుడు పాపవిముక్తుడవుతాడు. 

ప్రయాగం విశతః పుంసః పాపం నశ్యతి తత్‌క్షణాత్‌ । 

యోజనానాం సహస్రేషు గజ్ఞాం స్మరతి యో నరః॥ 29 ॥ 

అపి దుష్కతకర్మాసౌ లభతే పరమాం గతిమ్‌ । 


ప్రయాగ క్షేత్రంలో ప్రవేశించిన మనిషి పాపం ఆ క్షణంలోనే నశిస్తుంది. వేలయోజనాల దూరంలో 
ఉన్నవాడైనా గంగానదిని స్మరించినట్టెతే అతని పాపాలన్నీ నశించి ఉత్తమ పుణ్యగతిని పొందుతాడు. 


కీర్తనాన్ముచ్యతే పాపాత్‌ దృష్టా భద్రాణి పశ్యతి ॥ 80 ॥ 

గంగను కీర్తించినందువల్ల పాపదూరుడవుతాడు. చూచినందువల్ల శుభాలనందుతాడు. 

తథోపస్పృశ్య రాజేన్ష! సురలోకే మహీయతే । 

వ్యాధితో యది వా దీనః క్రుద్దో వాపి భవేన్నరః ॥ 81 ॥ 

ఆ గంగలో ఆచమించినవాడు దేవలోకంలో పూజనందుతాడు. ఓ రాజా! రోగి కాని, దీనుడు కాని, కోపిష్టి 
కాని పూర్వోక్తఫలాన్నే పొందుతాడు. 

పిత్యాణాం తారకళ్చావ సర్వపాపప్రణాశనమ్‌ । 

మైః ప్రయాగే కృతో వాస ఉత్తీర్లో భవసాగరః ॥ 32 ॥ 

ఆ ప్రయాగ తమ పితృదేవతలను తరింపచేస్తుంది. పాపాలను నశింపచేస్తుంది. ప్రయాగలో నివసించినవాడు 
సంసారసాగరాన్ని దాటిన వాడవుతాడు. 

గంగాయమునమాసాద్య త్యజేత్రాణాన్రయత్నతః | 

ఈప్పితాన్లభతే కామాన్వదన్తి మునిపుజ్జవాః ॥ 88 ॥ 

గంగాయమునల సంగమంలో ప్రయత్నపూర్వకంగా ప్రాణాలు వదలినవాడు తన కోరికలను పొందునని 
మునిశ్రేష్టులు తెలుపుతున్నారు. 

దీప్తకాజ్చనవర్థాభైర్విమానై ర్భానువర్తిభిః । 

సర్వరత్నమయెర్దివ్యైర్నానాధ్వజసమాకులైః 1 84 n॥1 

వరాబ్గనా సమాకీర్ణెర్మోదతే శుభలక్షణః । 

గీతవాదిత్రనిర్లోషైః ప్రసుప్తః ప్రతిబుధ్యతే ॥ 85 ॥ 


తక్‌రీ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


మెరిసే బంగారు కాంతి కల్లి సూర్యమండల ప్రాంతంలో సంచరించేవి, సమస్త మణులతో నిర్మింపబడినవి, 
అనేకరకాల పతాకలుగల విమానాలతో ఉత్తమ ప్రీలు నిండి ఉండగా శుభలక్షణాలు కలవాడై సంతోషిస్తాడు. 
గీతవాద్యాల ధ్వనులతో మేల్కొంటాడు. 


యావన్న స్మరతే జన్మ తావత్స్వర్లే మహీయతే । 

తస్మాత్స్వర్లాత్సరి భ్రష్టః క్షీణకర్మా నరోత్తమః 1 86 ॥ 

హిరణ్యరత్నసమృ్బూర్లే సమృద్ధే జాయతే కులే | 

తదేవ స్మరతే తీర్థం స్మరణాత్తత్ర గచ్చతి ॥ 37 ॥ 

తన పూర్వజన్మను స్మరించనంతకాలం స్వర్గంలో పూజలందుతాడు. కర్మఫలం క్షీణించగానే ఆ మనుష్యుడు 
స్వర్గంనుండి బంగారం మొదలైన సంపదలు గల వంశంలో జన్మిస్తాడు. మళ్ళీ ఆ పుణ్యతీర్థాన్నే స్మరించి మళ్ళీ 
అక్కడికే చేరుకొంటాడు. 


దేశే వాయది వాం _రణ్యే విదేశేయది వా గృహే | 

ప్రయాగం స్మరమాణస్తు యస్తు ప్రాణాన్సరిత్యజేక్‌ 1 38 ॥ 

బ్రహ్మలోకమవాప్పోతి వదన్తి మునిపుజ్ఞవాః । 

సర్వకామఫలా వృక్షా మహీ యత్ర హిరణ్మయీ ॥ 39 ॥ 

బుషయో మునయః సిద్దా స్తత్ర లోకే స గచ్చతి | 

ప్రీసహ(్రాకులే రమ్యే మన్నాకిన్యా స్తటే శుభే ॥ 40 ॥ 

మోదతే మునిఖిః సార్ధం స్వకృతేనేహ కర్మణా | 

సిద్ధచారణగన్థర్వైః పూజ్యతే దేవదానవైః 1 4111 

తన దేశంలోకాని, అడవిలోకాని, పరదేశంలోకాని, ఇంట్లోకాని ప్రయాగక్షేత్రాన్ని స్మరిస్తూ ప్రాణాలు 
వదిలేవాడు. బ్రహ్మలోకాన్ని చెరునని మునిశ్రేష్ణులు చెపుతున్నారు. బంగారుభూమి, కోరికలను ఫలింపచేసే వృక్షాలు, 
బుషులు మునులు సిద్దులు ఉన్న లోకానికి వెళతాడు. వేలమంది ప్రీజనం నిండి మనోహరమైన గంగానదీ 
తీరంలో సిద్దులు ఉన్న లోకానికి వెళతాడు. మునులతో గూడి సంతోషిస్తాడు. సిద్దులు చారణులు గంధర్వులు 
దేవదానవులతో అతడు పూజలందుతాడు. 

తతః స్వర్గాత్సరి భ్రష్టో జమ్బూద్వీపపతిర్భవేత్‌ I 

తతః శుభాని కర్మాణి చిన్తయానః పునః పునః ॥ 42 ॥ 

గుణవాన్యత్త సమృన్నో భవతీత్యనుశుశుమ । 

కర్మణా మనసా వాచా సత్యే ధర్మే ప్రతిష్టితః ॥ 48 ॥ 


ముప్పె ఆరవ అధ్యాయం త్‌? 


తర్వాత స్వర్గంనుండి జారిపడి జంబూ ద్వీపానికి రాజవుతాడు. అటుతర్వాత శుభకార్యాన్ని గూర్చి మళ్ళీ 
మళ్ళీ ఆలోచించేవాడై గుణము శీలం కలవాడవుతాడని పెద్దలవల్ల వింటున్నాము. మనోవాక్మాయాలతో సత్యము 
ధర్మమందు ప్రతిష్టింపబడును. 

గజా యమునయోర్శధ్యే యస్తు గ్రాసం ప్రయచ్చతి । 

సువర్ణమథ ముక్తాం వా తథైవాన్యత్పరిగ్రహమ్‌ ॥ 441 

స్వకార్యే పితృకార్యే వా తీర్థే యోం_ భ్యర్బయేన్నరః I 

నిష్ఫలం తస్య తత్తీర్ధం యావత్తతృలమశ్చుతే 1 45 ॥ 

ఏ నరుడయితే గంగాయమునల మధ్య అన్నదానం, బంగారం, ముత్యం లేదా మరే వస్తువునయినా 
దానంగా (గ్రహించడం, తన ప్రయోజనంలో కాని పితరుల కర్మసమయంలోకాని తీర్ధస్థలంలో పూజలు చేస్తాడో 
అతడు దానఫలం అనుభవించేంతకాలం తీర్దస్టలపుణ్యం అనుభవించడు. అది నిరర్ధకమే అగును. 

అతస్తీర్ధే న గృహ్హీయాత్ప్సుణ్యేష్వాయతనేషు చ | 

నిమిత్తేషు చ సర్వేషు అప్రమత్తో ద్విజో భవేత్‌ ॥ 46 ॥ 

అందువల్ల తీర్దస్టలంలో దేవాలయంలో పుణ్యస్థలంలో అన్ని నిమిత్తాల్లో దానం తీసుకోకూడదు. బ్రాహ్మణుడీ 
విషయంలో అ(ప్రమత్తుడు కావలెను. 

కపిలాం పాటలాం ధేనుం యస్తు కృష్ణాం ప్రయచ్చతి । 

స్వర్ణశృజ్లీం రౌప్యఖురాం చైలకర్ణీం పయస్వినీమ్‌ ॥ 47 ॥ 

తస్య యావన్తి లోమాని సన్తి గాత్రేషు సత్తమ । 

తావద్వర్న సహస్రాణి రుద్రలోకే మహీయతే ॥ 48 ॥ 


కపిలవర్ణముగాని, పాటలవర్ణముగాని, నలుపురంగుగాని కలిగిన, బంగారు కొమ్ములు, వెండిగిట్టలు, 
వెడల్పు చెవులు కల్లిన, బాగా పాలిచ్చే ఆవును దానం చేసేవాడు, ఓ (శ్రేష్టుడా! దానికెన్ని రోమాలున్నవో అన్నివేల 
సంవత్సరాలు రుద్రలోకంలో గౌరవం పొందుతాడు. 
ఇతి శ్రీకూర్మపురాణే ప్రయాగమాహాత్వే షట్రింశో9_ ధ్యాయః ॥ 36 ॥ 
శ్రీకూర్మపురాణంలో ప్రయాగమాహాత్యం అనే ముప్పె ఆరవ అధ్యాయం ॥ 36 ॥ 


ర్త 0) ర్త ర్త 0) 
$e Pe PO I SE 
ట్ర ట్ర §y ట్ర 


వ సప్తత్రింశో8_ ధ్యాయః - ముప్పె ఏడవ అధ్యాయం 


ప్రయాగ మాహాత్యమ్‌ - ప్రయాగ మాహాత్యం 


మార్మణ్ణేయ ఉవాచ -మార్మందేయుడు పలికాడు 

కథయిష్యామి తే వత్స! తీర్థయాత్రావిధిక్రమమ్‌ । 

ఆర్నేణ తు విధానేన యథాదృష్టం యధథా[(శుతమ్‌ ॥ 11 

కుమారా! తీర్థయాత్ర విధానాన్ని క్రమాన్నీ బుషులు చెప్పిన పద్ధతినీ, నేను చూచిన విధానాన్నీ 
విన్నంతవరకు నీకు చెపుతున్నాను. 

ప్రయాగ తీర్థయాత్రార్థి యఃప్రయాతి నరఃక్వచిత్‌ । 

బలీవర్దం సమారూఢః శృణు తస్యాపి యత్సలమ్‌ ॥ 2 ॥ 

ప్రయాగయాత్ర చేయగోరిన నరుడు ఎద్దును వాహనంగా చేసుకొని ప్రయాణం చేసినవానికి కూడ ఎటువంటి 
ఫలం కలుగుతుందో విను. 

నరకే వసతే ఘోరే సమాః కల్పశతాయుషమ్‌ । 

తతో నివర్తితో ఘోరే గవాం కోధః సుదారుణః ॥ 8॥ 

ఆ మనిషి భయంకరమైన నరకంలో వేలాదికల్పాల వరకు నివసిస్తాడు. అటుపిమ్మట భయంకరమైన ఆ 
ఎద్దుల కోపం దూరమవుతుంది. 

సలిలబ్బు న గృహ్హన్తి పితరస్తస్య దేహినః । 

యస్తు పుత్రాం స్తథా బాలానన్నహీనా న్రముకజ్చాతి ॥ 4 ॥ 

తన పుత్రులను బాల్యంలోనే జీవనాధరం కల్పించకుండా వదిలివెళ్ళినవాడు వదిలే తర్పణాలను వాని 
పితృదేవతలు కూడ (గహించరు. 

యథాత్మానం తదా సర్వం దానం విప్రేషు దాపయేత్‌ | 

ఐశ్వర్యాల్లోభమోహాద్వా గచ్చేద్యానేన యో నరః॥ 5॥ 

నిష్టలం తస్య తత్తీర్ధం తస్మాద్యానం విసర్జయేత్‌ I 

గజాయమునయోర్మధ్యే యస్తు కన్యాం ప్రయచ్చతి 161 

ఆర్నేణ తు విధానేన యథావిభవవిస్తరమ్‌ । 

న స పశ్యతి తం ఘోరం నరకం తేన కర్మణా |. 


ఉత్తరాన్‌ స కురూన్గత్వా మోదతే కాలమవ్యయమ్‌ । 
వటమూలం సమాశ్రిత్య యస్తు ప్రాణాన్పరిత్యజేత్‌ ॥ 8 ॥ 


ముప్పె ఏడవ అధ్యాయం ల 


స్వర్గ లోకానతిక్రమ్య రుద్రలోకం సగచ్చతి | 

యత్ర బ్రహ్మాదయో దేవా దిశశ్చ సదిగీశ్వరాః ॥ 9 ॥ 

లోకపాలాశ్చ పితరః సర్వే తే లోకసంస్థితాః I 

సనత్ముమార ప్రముఖాస్తథా బ్రహ్మర్షయో9_ పరే un 10n 

స్వయంగా తనను అర్పించుకోవటంతోపాటు తన సర్వస్వాన్ని బ్రాహ్మణులకు అర్చించాలి. ఐశ్వర్యమదంతో 
గాని, లోభమోహాలతోకాని వాహనంతో (ప్రయాణించేవాడు తన యాత్ర నిష్ఫలం చేసుకొంటాడు. అందువల్ల 
తీర్ణయాత్రకు వాహనాన్ని ఉపయోగించరాదు. బుషిప్రోక్త క్రమంతో తన శక్తికి తగువిధంగా గంగాయమునలమధ్య 
కన్యాదానం చేసినవాడు ఘోరనరకాన్ని చూడడు. అతడు ఉత్తర కురుక్షేత్రాలు చేరి చిరకాలం సంతోషంతో 
ఉంటాడు. ప్రయాగతీర్ణంలో వటవృక్షం మొదట ప్రాణాలు వదలినవాడు స్వర్గలోకాలు దాటి శివలోకాన్ని పొందుతాడు. 
ఆ లోకంలో (బ్రహ్మాది దేవతలు దిక్కులు దిక్పాలకులు సన్నిహితులవుతారు. ఇంద్రాది లోకపాలురు పితృదేవతలు 
సనత్ముమారుడు (బ్రహ్మర్షులు కూడ ఆ లోకంలో నివసించి ఉంటారు. 

నాగాః సుపర్డాః సిద్ధాశ్చ తథా నిత్యం సమాసతే । 

హరిశ్చ భగవానాస్తే ప్రజాపతిపురస్కృతః un 11॥ 

నాగులు, గరుడులు, సిద్దులు కూడ అచట ఎల్లపుడు నివసిస్తారు. భగవంతుడు విష్ణువు కూడా బ్రహ్మతో 
కలిసి అక్కడ నెలకొని ఉంటాడు. 

గజాయమునయోర్మధ్యే పృథివ్యా జఘనం స్కృతమ్‌ I 

ప్రయాగం రాజశార్దూల! త్రిషు లోకేషు విశుతమ్‌ ॥ 12 ॥ 

గంగాయమునల మధ్యప్రదేశం భూమికి పిరుదులభాగంగా తలచబడినది. ఓ రాజగ్రేష్టా! ఈ ప్రయాగక్షేత్రం 
ముల్లోకాల్లోనూ ప్రసిద్ధమైనది. 

తత్రాభిషేకం యః కుర్యాత్సజ్ఞమే శంసితవ్రతః | 

తుల్యం ఫలమావాప్పోతి రాజసూయాశ్వమేధయోః BEY 

గంగాయమునల సంగమ (ప్రదేశంలో నియమవంతుడై అభిషేకం చేసినవాడు రాజసూయ అశ్వమేధ 
యాగాలనాచరించిన దానితో సమానఫలాన్ని పొందుతాడు. 


న మాతృవచనాత్తాత న లోకవచనాదపి । 
మతిరుత్మమణీయా తే ప్రయాగగమనం ప్రతి ॥ 14॥ 


నాయనా! తల్లి చెప్పినందువల్లకాని, జనుల మాటలవల్లకాని నీ ప్రయాగ తీర్థయాట్రాభిప్రాయాన్ని 
మార్చుకొనవద్దు. 


360 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


దశతీర్థసహగస్రాణి షష్టికోట్యస్తథా పరాః । 

తేషాం సాన్నిధ్యమతైవ తీర్థానాం కురునన్దన! ॥ 15 ॥ 

ఓ కురునన్దనా! పదివేల తీర్థాలు, అరువదికోట్ల పుణ్యస్థలాలు వాని అన్నింటి సాన్నిధ్యం ప్రయాగలో 
ఉన్నది. 

యా గతిర్యోగయుక్తస్య సన్న్వ్వస్తస్య మనీషిణః । 

సా గతిస్తజతః ప్రాణాన్‌ గజాయమునసబ్దమే 11 16 1 

యోగసాధకునికి సన్వాాసికి ధీమంతునికి కలిగే పుణ్యగతి గంగాయమునల సంగమం వద్ద ప్రాణాలు 
విడిచినవానికి కూడ లభిస్తుంది. 

న తే జీవన్తి లోకే౭_స్మి న్యత్ర తత్ర యుధిష్టిర । 

యే ప్రయాగం న సంప్రాప్తాస్రిషు లోకేషు వజ్బుతాః ॥ 17 | 

ఓ ధర్మరాజా! తమ జీవితకాలంలో ప్రయాగక్షేత్రాన్ని దర్శించనివారు ముల్లోకాల్లో వంచితులే. వారీ లోకంలో 
జీవించినవారుగా పరిగణింపబడరు. 

ఏవం దృష్ట్వా తు తత్తీర్ధం ప్రయాగం పరమం పదమ్‌ । 

ముచ్యతే సర్వపాపేభ్యః శశాజ్క ఇవ రాహుణా ॥ 18॥ 

ప్రయాగమనే పేర మిక్కిలి శ్రేష్టస్థానాన్ని పుణ్యతీర్థాన్ని చూచిన మనిషి రాహువు వీడిన చంద్రునివలె అన్ని 
పాపాలనుండి విడుదల పొందుతాడు. 

కమృలాశ్వతరౌ నాగౌ యమునాదక్తిణే తటే । 

తత్ర స్నాత్వా చ పీత్వా చ ముచ్యతే సర్వపాతకైః ॥ 19 ॥ 

యమునా నది దక్షిణతీరంలో కంబల అశ్వతరులనే నాగదేవతలున్నారు. అక్కడ స్నానం చేసి ఆ నీటిని 
త్రాగినవాడు సర్వపాపవిముక్తుడవుతాడు. 

తత్ర గత్వా నరః స్నానం మహాదేవస్య ధీమతః । 

సమస్తాంస్తారయేత్పూర్వాన్ల శాతీతాన్సశాపరాన్‌ 1 20 1 

అక్కడికి వెళ్ళి మహాదేవుని సాన్నిధ్యంలో స్నానంచేస్తే తన వంశంలోని పదితరాల పూర్వులను పదితరాల 
తర్వాతివారిని తరింప చేస్తాడు. 

కృత్వాభి షేకం తు నరః సో౭_ శ్వమేధ ఫలం లభేత్‌ । 

స్వర్గలోక మవాప్నోతి యావదాభూతసంప్లవమ్‌ ॥ 21॥ 

ఆ క్షేత్రంలో అభిషేకం జరిపినవాడు అశ్వమేధం చేసిన ఫలాన్ని పొందుతాడు. సర్వప్రాణుల ప్రళయం 
కలిగేవరకు స్వర్గలోకాన్ని పొందుతాడు. 


ముప్పై ఏడవ అధ్యాయం కక! 


పూర్వపార్స్వే తు గజ్ఞాయా'స్రైలోక్యే యాతి మానవః । 
అవటః సర్వసాముద్రః ప్రతిష్థానజ్బ విశ్రుతమ్‌ ॥ 221 


గంగానది తూర్పుభాగంలో స్నానమాచరించినవాడు ముల్లోకాల్లో ప్రశస్తినందుతాడు. ఆ ప్రదేశంలో 
అవటము, ప్రతిష్టానము, సర్వసాముద్రమనే తీర్థాలున్నవి. 


బ్రహ్మచారీ జితక్రోధస్రిరాత్రం యది తిష్టతి । 
సర్వపాపవిశుద్ద్ధాత్మా సో౭_ శ్వమేధ ఫలం లభేత్‌ ॥ 28 ॥ 


(బ్రహ్మచర్యమవలంబించి కోపాన్ని జయించి ఆ ప్రదేశంలో మూడురాత్రులు నివసించినవాడు అన్ని పాపాలు 
తొలగిన ఆత్మ కలవాడై అశ్వమేధయాగం చేసిన ఫలాన్ని పొందుతాడు. 


ఉత్తరేణ ప్రతిష్టానం భాగీరథ్యాస్తు సవ్యతః । 
హంసప్రపతనం నామ తీర్ధం తైలోక్యవిశ్రుతమ్‌ ॥ 24 ॥ 


ప్రతిష్టాన క్షేత్రానికి ఉత్తరంగా గంగానదికి ఎడమవైపు మూడు లోకాల్లో ప్రసిద్ధమైన హంసప్రపతనమనే 
తీర్భస్థానమున్నది. 


అశ్వమేధఫలం తత్ర సృతమాత్రే తు జాయతే । 

యవచ్చన్హశ్చ సూర్యశ్చ తావత్స్వర్లే మహీయతే ॥ 25 ॥ 

ఆ స్థలంలో స్మరణమాత్రాన్నే అశ్వమేధయాగఫలం సిద్ధిస్తుంది. సూర్యచంద్రు లున్నంతకాలం స్వర్గలోక 
నివాసం కూడ స్మరణంతో లభిస్తుంది. 

ఊర్వశీపులినే రమ్యే విపులే హంసపాణ్లురే I 

పరిత్యజతి యఃప్రాణాజ్భృణు తస్యాపి యతృలమ్‌ ॥ 26 ॥ 


విశాలము మనోహరమైన హంసవంటి తెల్లని ఊర్వశి అనే ఇసుక తిన్నెపై ప్రాణాలు వదలిన వాని ఫలాన్ని 
చెపుతాను వినవలసినది. 


షష్టివర్షసహగస్రాణి షష్టివర్షశతాని చ । 

ఆస్తే స పితృభిః సార్ధం స్వర్గలోకే నరాధిప ॥ 27 ॥ 

ఓ రాజా! అట్టి నరుడు అరవైఆరువేల సంవత్సరాల కాలం పితృదేవతలతో కూడి స్వర్గలోకంలో నివసిస్తాడు. 

అథ సన్ఫ్యావటే రమ్యే బ్రహ్మచారీ సమాహితః । 

నరః శుచిరుపాసీత (బ్రహ్మలోకమవాప్నుయాత్‌ ॥ 28 ॥ 

రమ్యమైన సంధ్యావటమనే ప్రదేశంలో బ్రహ్మచారిగా ఏకాగ్రత కల్లి శుచియై ధ్యానించినవాడు బ్రహ్మలోకాన్ని 
చేరుకుంటాడు. 


362 


తగదు. 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 
కోటితీర్ధం సమాసాద్య యస్తు ప్రాణాన్పరిత్యజేత్‌ । 
కోటివర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే ॥ 29 ॥ 
కోటితీర్థాన్ని చేరి ప్రాణాలు వదలినవాడు వేయికోట్ల సంవత్సరాల కాలం స్వర్గంలో పూజింపబడతాడు. 


యత్ర గజ్లా మహాభాగా బహుతీర్థతపోవనా । 
సిద్ధం క్షేత్రం హి తత్‌జ్లేయం నాత్ర కార్యా విచారణా ॥ 80 ॥ 


అనేక పుణ్యతీర్థాలు తపోవనాలు కల్గిన గంగానది ప్రవహించే ప్రదేశం సిద్ధక్షేత్రం. ఇందులో విచారించటం 


క్షితౌ తారయతే మర్యాన్నాగాంస్తారయతే9_ప్యధః । 
దివి తారయతే దేవాంస్తేన సా త్రిపథా స్ఫృతా ॥ 81॥ 


ఆ గంగ భూతలంలో మనుష్యులను, పాతాళంలో నాగులను, ఆకాశంలో దేవతలను తరింప చేస్తున్నది. 


అందువల్లనే అది త్రిపథగ అని పేర్కొనబడినది. 


యావదసీని గజాయాం తిష్థన్తి పురుషస్య తు । 
తావద్వర్షసహగ్రాణి స్వర్గలోకే మహీయతే ॥ 32 ॥ 
మనిషి ఎముకలు గంగలో నిలిచి ఉన్నంతకాలం అన్ని వేల సంవత్సరాలు అతడు స్వర్గంలో సుఖిస్తాడు. 


తీర్జానాం పరమం తీర్థం నదీనాం పరమానదీ । 
మోక్షదా సర్వభూతానాం మహాపాతకినామపి ॥ 88 ॥ 


ఆ గంగానది తీర్ణాల్లో శ్రేష్టమైనది. నదుల్లో ఉత్తమమైనది. మహాపాపులకు కూడ మోక్షాన్నిచ్చేది. 


సర్వత్ర సులభా గజ్లా త్రిషు స్థానేషు దుర్లభా | 
గజ్లాద్వారే ప్రయాగే చ గజ్లాసాగరసజ్ఞమే ॥ 34 ॥ 


గంగ అన్నిచోట్లా సులభంగా లభిస్తుంది. గంగాద్వారం, ప్రయాగ, గంగాసాగర సంగమం అనే మూడు 


ప్రదేశాల్లో లభించడం కష్టసాధ్యం. 


లేదు. 


సర్వేషామేవ భూతానాం పాపోపహతచేతసామ్‌ । 
గతిమన్వేషమాణానాం నాస్తి గజ్ఞాసమా గతిః ॥ 35 ॥ 


పాపపీడిత మనస్ములకు, ఉత్తమలోక ప్రాప్తిని అన్వేషించేవారికి, గంగానదితో సమానమైన ప్రాప్యం మరొకటి 


పవిత్రాణాం పవిత్రం యన్మజ్లళానాం చ మబ్గలమ్‌ । 
మహేశ్వరా త్పరిభ్రవ్రా సర్వపాపహరా శుభా ॥ 86 ॥ 


ముప్పె ఏడవ అధ్యాయం 358 
కృతే తు నైమిషం తీర్థం తేతాయాం పుష్కరం వరమ్‌ । 
ద్వాపరే తు కురుక్షేత్రం కలౌ గజా విశిష్యతే 187 


పవిత్రమైన వానిలో పవిత్రం శుభకరాలలో శుభకరమైనది. మహేశ్వర శిరస్సు నుండి జారినది. 
పాపాలన్నింటినీ తొలగించే మంగళరూప గంగానది. కృతయుగంలో నైమిశారణ్యం, త్రేతాయుగంలో పుష్కరక్షేత్రం, 
ద్వాపరలో కురుక్షేత్రం, కలియుగంలో గంగానది విశిష్టాలైనవి. 


గజ్లామేవ నిషేవన్తే ప్రయాగే తు విశేషతః । 
నాన్యత్మలియుగే రౌద్రే భేషజం నృప! విద్యతే 1॥ తతి ॥ 


అకామో వా సకామో వా గంగాయాం యో విపద్యతే । 
స మృతో జాయతే స్వర్గే నరకంచన పశ్యతి 1॥ 39 ॥ 


ప్రయాగలో గంగానదినే సేవిస్తారు. ఓ రాజా! కలియుగంలో దానికంటె మరొక బెషధం లేదు. కోరికాని, 
కోరక గాని, గంగానదిలో ప్రాణాలు వదలినవాడు స్వర్గంలో జీవిస్తాడు. నరకాన్ని చూడడు. 


ఇతి శ్రీకూర్మపురాణే ప్రయాగ మాహాత్వే సప్తత్రింశో౭_ధ్యాయః ॥ 87 ॥ 
శ్రీకూర్మపురాణంలో ప్రయాగ మాహాత్యమనే ముప్పె ఏడవ అధ్యాయం ॥ 37 ॥ 


se 


ష్‌ అష్టత్రింశో9 ధ్యాయః - ముప్పె ఎనిమిదవ అధ్యాయం 


ప్రయాగ మాహాత్యమ్‌ - ప్రయాగ మాహాత్యం 


మార్మణ్ణేయ ఉవాచ :-మార్మండేయుడిట్లా చెప్పాడు. 

షష్టిస్తీరసహస్రాణి షష్టిస్తీర్థశతాని చ । 

మాఘమాసే గమిప్యన్తి గజాయమునసబ్దమే nln 

అరువది వేల తీర్ధస్థలాలు, అరువది వందల పుణ్యతీర్థాలను గూర్చి జనులు గంగాయమునల సంగమతీర్ణానికే 
మాఘమాసంలో వెళతారు. 

గవాం శతసహగస్రస్య సమ్యగ్గత్తస్య యత్సలమ్‌ । 

ప్రయాగే మాఘమాసే తు త్యహం స్నాతస్య తత్సలమ్‌ ॥ 2॥ 

లక్షగోదానాలు విధిప్రకారం చేసిన దానికి కలిగే ఫలం మాఘమాసంలో మూడురోజులు ప్రయాగలో 
స్నానం చేస్తే లభిస్తుంది. 

గజాయమునయోర్మధ్యే కరీషాగ్నిజ్బు సాధయేత్‌ । 

అహీనాజ్లో హ్యరోగశ్చ పజ్బేనియసమన్వితః ॥ 8 ॥ 

యావన్తి రోమకూపాని తస్య గాత్రేషు భూమిప! । 

తావద్వర్న సహస్రాణి స్వర్గలోకే మహీయతే ॥ 4॥ 

గంగాయమునల మధ్య కరీషాగ్నిని సంపాదించాలి. అలాచేస్తే అంగవైకల్యరోగం లేనివాడు, పంచేంద్రియాలు 
సరిగా పనిచేసేవాడుగా తన శరీరంలో ఉన్న రోమాల సంఖ్యలో అన్నివేల సంవత్సరాలు స్వర్గలోకంలో సుఖంగా 
ఉంటాడు. 

తతః స్వర్గా త్పరిభ్రష్టో జమ్బూద్వీపపతిర్భవేత్‌ I 

భుక్వా స విపులాన్ఫోగాంస్తత్రీర్థం లభతే పునః ॥ ర్‌ ॥ 

తర్వాత స్వర్గంనుండి వచ్చి జంబూద్వీపాధిపతి అవుతాడు. అనేక భోగాలనుభవించి మళ్ళీ ఆ తీర్ధస్థలాన్ని 
చేరుకుంటాడు. 

జలప్రవేశం యః కుర్యాత్సజ్ఞమే లోకవి(శుతే । 

రాహుగ్రస్తో యథా సోమో విముక్తః సర్వపాతకైః ॥ 6 ॥ 

ప్రఖ్యాతమైన గంగాయమునా సంగమంలో మునిగినవాడు, రాహువునుండి చంద్రుడు విడివడినట్టు 
పాపాలనుండి విడుదలౌతాడు. 

సోమలోకమవాప్పోతి సోమేన సహ మోదతే । 

షష్టివర్షసహగస్రాణి షష్టివర్షశతాని చ ॥ 7 ॥ 


ముప్పె ఎనిమిదవ అధ్యాయం శరం 


మరణానంతరం సోమలోకాన్ని చేరి అరవై వేల సంవత్సరాలు సోముని కలిసి సంతోషంతో కాలం 
గడుపుతాడు. 

స్వర్గతః శక్రలోకేత సౌ మునిగన్ధర్వసేవితే I 

తతో (భ్రష్టస్తు రాజేన సమృద్ధే జాయతే కులే ॥ 8॥ 

ఓ రాజగ్రేష్టుడా! తర్వాత మునులు గంధర్వులున్న స్వర్గాన్ని చేరి కొంతకాలముండి భూలోకంలో సమృద్ధి 
కల వంశంలో జన్మిస్తారు. 

అధఃశిరాస్తు యో ధారామూర్థ్వపాదః పిబేన్నరః । 

సప్తవర్షసహగస్రాణి స్వర్గలోకే మహీయతే ॥ 9 ॥ 

పాదాలు పైకి చాపి శిరస్సు నేలకువంచి గంగానది ధారను పానం చేసినవాడు ఏడు వేల సంవత్సరాలు 
స్వర్గలోకంలో పూజలందుతాడు. 


తస్మాద్భృష్టస్తు రాజేన్ల అగ్నిహోత్రీ భవేన్నరః । 
భుక్వాల_ థ విపులాన్ఫోగాంస్తత్రీర్థం భజతే పునః ॥ 10॥ 


అక్కడినుండి భూలోకంలో నిత్యాగ్నిహోత్రి అవుతాడు. అనేక సుఖాలనుభవించి మళ్ళీ ఆ తీర్ధస్థలాన్నే 
చేరుకుంటాడు. 


యః శరీరం వికర్తిత్వా శకునిభ్యః ప్రయచ్చతి | 
విహజ్జె రుపభుక్తస్య శృణు తస్యాపి యత్సలమ్‌ ॥ 11॥ 


తన శరీరాన్ని కోసుకొని పక్షులకాహారంగా ఇచ్చినవాడు ఏ ఫలాన్ని పొందుతాడో విను. 


శతం వర్షసహ(స్రాణాం సోమలోకే మహీయతే । 

తతస్తస్మాత్సరిభ్రష్టో రాజా భవతి ధార్మికః ॥ 12 ॥ 

నూరువేల సంవత్సరాలు సోమలోకంలో పూజలంది అక్కడనుండి జారి ధార్మికుడైన రాజుగా జన్మిస్తాడు. 

గుణవాన్రూపసమృన్నో విద్వాంస్తు ప్రియవాక్యవాన్‌ । 

భోగాన్ఫుక్వా చ దత్వాచ తత్తీర్ధం భజతే పునః ॥ 18 ॥ 

అతడు గుణవంతుడు, అందగాడు, పండితుడు, ప్రియభాషియై తాను భోగాలనుభవించి ఇతరులకు 
దానం చేస్తాడు. తర్వాత మళ్ళీ ఆ తీర్గాన్నే చేరుకుంటాడు. 

ఉత్తరే యమునాతీరే ప్రయాగస్య చ దక్షిణే | 

బుణ(ప్రమోచనం నామ తీర్థన్తు పరమం సృతమ్‌ ॥ 14 ॥ 


శరర కూర్మమహాపురాణం - పూర్వార్థం 


యమునానది కి ఉత్తరతీరంలో ప్రయాగకు దక్షిణ భాగంలో బుణప్రమోచనం అనే శ్రేష్టమైన తీర్గస్థలమున్నది. 
ఏకరాత్రోషితః స్నాత్వా బుణాత్తత్ర ప్రముచ్యతే । 
స్వర్గలోక మవాప్నోతి అన్ఫణశ్చ సదా భవేత్‌ ॥ 15 ॥ 


అక్కడ స్నానంచేసి ఒక రాత్రి నిద్రిస్తే స్వర్గలోకాన్ని పొందుతాడు. అన్ని బుణాలు శాశ్వతంగా తీరిపోతాయి. 
ఎప్పుడు బుణం లేకుండానే ఉంటాడు. 


ఇతి శ్రీకూర్మపురాణే ప్రయాగమాహాత్యం నామ అష్టత్రింశోల ధ్యాయః ॥ 88 ॥ 
శ్రీకూర్మపురాణంలో ప్రయాగమాహాత్యమనే ముప్పె ఎనిమిదవ అధ్యాయం ॥ 38 ॥ 


కిట్లు 


ఏకోనచత్వారింశోల_ ధ్యాయః - ముప్పె తొమ్మిదవ అధ్యాయం 367 


ప్రయాగమాహాత్యమ్‌ - ప్రయాగమాహాత్యం 


మార్మణ్ణేయ ఉవాచ :-మార్మండేయుడు పలికాడు 

తపనస్య సుతా దేవీ త్రిషు లోకేషు విశ్రుతా | 

సమాగతా మహాభాగా యమునా తత్ర నిమ్నగా ॥ 1॥ 

సూర్యుని పుత్రిక ముల్లోకాల్లో ప్రసిద్దురాలు, మహాత్మురాలు. యమునానది ఆ ప్రయాగలో గంగానదితో 
కలుస్తున్నది. 

యేనైవ నిఃసృతా గజ్లా తేనైవ యమునాగతా | 

యోజనానాం సహస్రేషు కీర్తనాత్సాపనాశినీ n2n 


గంగానది ప్రవహించే మార్గంలో వేలయోజనాల దూరం యమున ప్రవహిస్తున్నది. కీర్తించిన వారి పాపాలను 
ఆ నది నశింపచేస్తుంది. 

తత్ర స్నాత్వా చ పీత్వా చ యమునా యత్ర నిమ్నగా | 

సర్వపాపవినిర్ముక్తః పునాత్వాసప్తమం కులమ్‌ ॥ 8 ॥ 

యమునా నది ప్రవహించేచోట స్నానంచేసి అందలి నీటిని త్రాగిన మనుజుడు సర్వపాపవిముక్తుడై తన 
వంశాన్ని ఏడుతరాలవరకు పవిత్రం చేస్తాడు. 


(ప్రాణాం సృజతి యస్తత్ర స యాతి పరమాం గతిమ్‌ | 
అగ్నితీర్థమితి ఖ్యాతం యమునా దక్షిణే తటే॥ 41 


యమునకు దక్షిణతీరంలో అగ్నితీర్ణమనే పుణ్యస్థలమున్నది. అక్కడ ప్రాణాలు వదలినవాడు ఉత్తమ లోకాలు 
పొందుతాడు. 

పశ్చిమే ధర్మరాజస్య తీర్ధం త్వనరకం స్కృతమ్‌ I 

తత్ర స్నాత్వా దివం యాన్తి యే మృతా స్తేత_పునర్భవాః "5 

యమునకు పశ్చిమదిశలో నరక నివారకమైన ధర్మరాజ తీర్ధం ఉన్నది. అక్కడ స్నానం చేసినచో స్వర్గాన్ని 
పొందుతారు. మరణించిన వారికి పునర్జన్మ రాదు. 


కృష్ణపక్షే చతుర్దశ్యాం స్నాత్వా సన్తర్వ్య వై శుచిః | 
ధర్మరాజం మహాపాపై ర్ముచ్యతే నాత్ర సంశయః ॥ 6 ॥ 


కృష్ణ పక్ష చతుర్దశి రోజు స్నానంచేసి పరిశుద్ధుడై యమధర్మరాజుకు తర్పణాలిస్తే గొప్ప పాపాలనుండి 
విముక్తు డగుననుటకు సందేహం లేదు. 


శరన్‌ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


దశతీర్థ సహస్రాణి దశకోట్యస్తథా పరాః । 

ప్రయాగ సంస్థితాని స్యురేవ మాహుర్మనీషిణః nm 7 

పదివేల పుణ్యతీర్థాలు పదికోట్ల ఇతర తీర్థాలు ప్రయాగక్షేత్రంలో నిలిచి ఉన్నవని విద్వాంసులు చెపుతున్నారు. 

తిస్రః కోట్యో9_ర్థ కోటిశ్చ తీర్ధానాం వాయురట్రవీత్‌ | 

దివి భూమ్యన్తరిక్షే చ తత్సర్వం జాహ్నవీ సృతా 1181 

మూడున్నరకోట్ల తీర్జాలిక్కడ ఉన్నాయని వాయుదేవుడు చెప్పినాడు. స్వర్గంలో భూమిమీద ఆకాశంలో 
కూడ జాహ్నవి అయిన గంగ వ్యాపించి ఉన్నది. 


యత్ర గజ్లా మహాభాగా స దేశస్తత్తపోవనమ్‌ । 
సిద్ధక్షేత్రం తు తత్‌జ్ల్హేయం గణజ్లాతీరం సమాగ్రితమ్‌ ॥ 9 ॥ 


గంగానది ప్రవహించే ప్రదేశం తపోవనం వంటిది. గంగానది తీరాన్నాశయించి ఉన్న స్థలాన్ని సిద్ధక్షేత్రంగా 
గుర్తించాలి. 


యత్ర దేవో మహాదేవో మాధవేన మహేశ్వరః । 
ఆస్తే దేవేశ్వరో నిత్యం తత్తీర్ధం తత్తపోవనమ్‌ 1 10 ॥ 


మహాదేవుడైన శివుడు విష్ణువుతో కలిసి నివసించిన ప్రదేశం ఆ తీర్ణస్థలం. దాన్ని తపోవనంగా భావించాలి. 

ఇదం సత్యం ద్విజాతీనాం సాధూనామాత్మజస్య చ। 

సుహృదాజ్బా జ పేత్మర్లే శిష్యన్యానుగతస్య చ ॥ 11 1 

సత్యమైన ఈ విషయాన్ని (బ్రాహ్మణులకు, సత్సురుషులకు, కుమారునికి, మి(త్రులకు, తనననుసరించే 
శిష్యునికైనా చెవిలో ఉపదేశించాలి. 

ఇదం ధన్యమిదం స్వర్యమిదం మేధ్యమిదం శుభమ్‌ । 

ఇదం పుణ్యమిదం రమ్యం పావనం ధర్యముత్తమమ్‌ 1 121 

ఈ క్షేత్రం ధనము స్వర్గానికి సాధనము. పవిత్రమైనది. శుభావహము. పుణ్యదాయకం. మనోహరమైనది. 
తరింపచేసే శ్రేష్టమైన ధర్మసాధనోపాయము. 

మహర్షీణామిదం గుహ్యం సర్వపాపప్రమోచనమ్‌ । 

అత్రాధీత్య ద్విజో9_ధ్యాయం నిర్మలత్వమవాప్నుయాత్‌ TET 

మహర్షుల ఈ క్షేత్ర రహస్యం అన్ని పాపాలను పోగొడుతుంది. ఇక్కడ (బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేసి 
నిర్మలుడవుతాడు. 


ముప్పె తొమ్మిదవ అధ్యాయం 369 


యశ్చేదం శృణుయాన్నిత్యం తీర్ధం పుణ్యం సదా శుచిః | 

జాతిస్మరత్వం లభతే నాకపృష్టే చ మోదతే ॥ 14॥ 

ఎల్లపుడు ఈ పుణ్యతీర్థాన్ని గూర్చి శుచియై వినేవాడు పూర్వజన్మస్టృతిని పొందుతాడు మరియు స్వర్గలోకంలో 
సుఖిస్తాడు. 

ప్రాప్యన్తే తాని తీర్థాని సద్భిః శిష్టానుదర్శిభిః । 

న్నాహి తీర్థేషు కౌరవ్య! మాచ వక్రమతిర్భవ 1 15 ॥ 


శిష్టులనాశ్రయించి జ్ఞానాన్ని పొందిన ఉత్తములు ఆ తీర్థాలను పొందుతారు. ఓ యుధిష్టిరా! ఆ తీర్చాల్లో 
స్నానం ఆచరించు. విపరీతబుద్దివి కావలదు. 


ఏవముక్తా స భగవాన్మార్మణ్ణేయో మహామునిః । 
తీర్థాని కథయామాస పృథివ్యాం యాని కానిచిత్‌ ॥ 16 ॥ 


పరమపూజ్యుడైన ఆ మార్కండేయ మహాముని ఈ విధంగా పలికి భూమిపైనున్న మరికొన్ని తీర్ధ విశేషాలు 
వివరించినాడు. 


భూసముద్రాదిసంస్థానం గ్రహాణాం జ్యోతిషాం స్థితిమ్‌ 1 
పృష్టః ప్రోవాచ సకలముక్వా౭_థ ప్రయయౌ మునిః ॥ 17 ॥ 


భూమి సముద్రం మొదలైనవాని ఉనికి గ్రహనక్ష్మత్రాల స్థితి ధర్మజు డడుగగా సంపూర్ణంగా వానిని వివరించి 
మార్మండేయ మహాముని వెడలిపోయినాడు. 


సూత ఉవాచ :-సూతుడు పలికాడు 


య ఇదం కల్యముత్థాయ శృణోతి పఠతే£_థవా | 

ముచ్యతే సర్వపాపైస్తు రుద్రలోకం స గచ్చతి | 18 ॥ 

ఈ ప్రయాగ తీర్థ మాహాత్యాన్ని ఉదయమే లేచి చదివేవాడు, వినేవాడు అన్ని పాపాలు తొలగి రుద్రలోకాన్ని 
చేరుకుంటాడు. 


ఇతి శ్రీకూర్మపురాణే ప్రయాగమాహాత్యం నామ ఏకోనచత్వారింశోల_ ధ్యాయః ॥ 39 ॥ 
శ్రీకూర్మపురాణంలో ప్రయాగమాహాత్యమనే ముప్పై తొమ్మిదవ అధ్యాయం ॥ 39 ॥ 


పు చత్వారింశో9_ ధ్యాయః - నలబైయవ అధ్యాయం 


భువనవిన్యాసప్రకరణమ్‌ - భువనవిన్యాసప్రకరణం 


మునయ ఊచుః :-మునులు పలికారు 

ఏవముక్తాస్తు మునయో నైమిషీయా మహామునిమ్‌ । 

పప్రచ్భురుత్తరం సూతం పృథివ్యాదివినిర్ణయమ్‌ 1 1 ॥ 

నైమిషారణ్యంలోని మునులు ముందు చెప్పినది విని తర్వాత భూమి మొదలైన లోకవివరాలను గూర్చి 
సూతుని ఇట్లు ప్రశ్నించినారు. 

కధితో భవతా సర్గః మనుః స్వాయమ్భువః శుభః | 

ఇదానీం (శోతుమిచ్చామస్రిలోకస్యాస్య మబ్దలమ్‌ ॥ 2 ॥ 

నీవు మంగళకరమైన స్వాయంభువ మను సంబద్ద సృష్టిక్రమాన్ని వివరించినావు. ఇపుడు ఈ ముడులోకాల 
మండల వివరాలను వినకోరుతున్నాము. 

యావన్తః సాగరద్వీపాస్తథా వర్షాణి పర్వతాః । 

వనాని సరితః సూర్యో గ్రహాణాం స్థితిరేవ చ॥ 31 

యదాధార మిదం సర్వం యేషాం పృథ్వీ పురాన్వితమ్‌ । 

నృపాణాం తత్సమాసేన తత్తద్వక్తుమిహార్హసి | 4॥ 

సముద్రాలెన్ని? అట్లే ద్వీపాలు వర్షాలు పర్వతాలు వనాలు నదులు ఎన్నెన్ని కలవు? ఇతర గ్రహాల స్థితి 
ఎట్టిది? ఈ సృష్టి అంతా దేని ఆధారంగా జరుగుతున్నది? ఈ భూమి పూర్వమెవరిది? రాజుల వృత్తాంతం ఈ 
విషయా లన్నింటినీ నీవు చెప్పుటకు తగుదువు. 
సూత ఉవాచ :-సూతుడు పలికాడు 

వక్ష్యే దేవాధిదేవాయ విష్ణవే ప్రభవిష్ణవే । 

నమస్కత్యాప్రమేయాయ యదుక్తం తేన ధీమతా ॥ 5 ॥ 

దేవదేవుడు సర్వసమర్గుడు అ(ప్రమేయుడైన విష్ణువునకు నమస్మరించి ఆయన చెప్పిన దానినే మీకు 
వివరిస్తాను. 

స్వాయమ్బువస్యాస్య మునేః ప్రాగుకో యః ప్రియవ్రతః । 

పుత్ర స్తస్వాభవన్నుత్రాః ప్రజాపతిసమా దశ॥ 6॥ 

స్వాయంభువ మనువుకు ఇంతకుముందే చెప్పిన ప్రియవ్రతుడనే కుమారునికి ప్రజాపతిసములైన పదిమంది 
పుత్రులున్నారు. 


నలబైయవ అధ్యాయం 3 

ఆగ్నీధశ్సాగ్నిబాహుశ్ళ్చ వపుష్మాన్వుతిమాంస్తథా । 

మేధా మేధాతిథిర్హన్యః సవనః పుత్ర ఏవ చ॥ 7॥ 

జ్యోతిష్మా నశమస్తేషాం మహాబలపరాక్రమః । 

ధార్మికో దాననిరతః సర్వభూతానుకవమ్పకః ॥ 8 ॥ 

అగ్నీధ్రుడు, అగ్నిబాహువు, వపుష్మంతుడు, ద్యుతిమంతుడు, మేధ, మేధాతిథి, హవ్యుడు, సవనుడు, 
పుత్రుడు, జ్యోతిష్మంతుడని ఆ పుత్రుల పేర్లు.వారిలో చివరివాడైన జ్యోతిష్మంతుడు గొప్ప పరాక్రమవంతుడు. 
ధర్మం దానం గుణాలతోపాటు అన్ని ప్రాణులయందు దయకలవాడు. 

మేధాగ్నిబాహుపుత్రాస్తు త్రయో యోగపరాయణాః । 

జాతిస్మరా మహాభాగా న రాజ్యే దధిరే మతిమ్‌ ॥ 9॥ 

మేధ, అగ్నిబాహువు, పుత్రుడు అనే ముగ్గురు యోగాసక్తులు పూర్వజన్మ స్కృతి కల మహాత్ములు. వారు 
రాజ్యకాంక్షను వదలినారు. 

ప్రియవ్రతో£_ భ్యషిబ్బుద్వై సప్తద్వీపేషు సప్త తాన్‌ । 

జమ్బూద్వీపేశ్వరం పుత్రమాగ్నీధ్రమకరోన్నృపః 11 101 

ప్లక్షద్వీపేశ్వరశ్చెవ తేన మేధాతిథిః కృతః | 

శాల్మలీశం వపుష్మన్తం నరేన్ష మభిషిక్రవాన్‌ ॥ 11॥ 

ప్రియవ్రతుడు ఏడుగురు కుమారులను ఏడు ద్వీపాలకు రాజ్యాభిషిక్తులను గావించినాడు. ఆగ్నీధుడనే 
కుమారుని జంబూద్వీపానికి, మేధాతిథిని ప్లక్షద్వీపానికి, వపుష్మంతుని శాల్మలీ ద్వీపానికి (ప్రభువులను చేసినాడు. 

జ్యోతిష్మన్తం కుశద్వీపే రాజానం కృతవాన్సభుః । 

ద్యుతిమన్తం చ రాజానం క్రౌజ్బాద్వీపే సమాదిశత్‌ ॥ 12 ॥ 

కుశద్వీపానికి జ్యోతిష్మంతుని, క్రాంచద్వీపానికి ద్యుతిమంతుడనే వానిని అధిపతులుగా చేసినాడు. 

శాకద్వీపేశ్వరజ్బూపి హవ్యం చక్రే ప్రియవ్రతః । 

పుష్కరాధిపతిఇ్బుడక్రే సవనం చ ప్రజాపతిః ॥ 18 ॥ 

ఆ రాజు హవ్యుడనే పుత్రుని శాకద్వీపానికి, సవనుని పుష్మరద్వీపానికి అధిపతిని చేసినాడు. 

పుష్మరేశ్వరతశ్చాపి మహావీతసుతో9_ భవత్‌ । 

ధాతకిశ్చెవ ద్వావేతౌ పుత్రౌ పుత్రవతాం వరౌ ॥ 14॥ 


పుష్కర ద్వీపాధిపతి సవనునికి మహావీతుడు ధాతకి అనే ఇద్దరు కుమారులు. వారిద్దరు పుత్రవంతులలో 
(శ్రేష్టులైనారు. 


3/72 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 

మహావీతం స్కృతం వర్షం తస్య స్యాత్తు మహాత్మనః । 

నామ్నావై ధాతకేశ్చాపి ధాతకీఖబ్ణముచ్యతే 1 15 1 

మహావీతుని పేర మహావీతమనే వర్షం ప్రసిద్ధమైనది. ధాతకి అనే వానిపేర ధాతకీఖండం అని పిలువబడినది. 
శాకద్వీపేశ్వరస్యాపి హవ్యస్యాప్యభవన్సుతాః । 

జలదశ్చ కుమారశ్చ సుకుమారో మణీచరః ॥ 16 ॥ 

కుశోత్తరో9 థ మోదాకిః సప్తమః స్యాన్మహాద్రుమః । 

జలదం జలదస్యాథ వర్షం ప్రథమముచ్యతే 11171 

శాకద్వీప ప్రభువు హవ్యనకు ఏడుగురు కుమారులు. వారు వరుసగా జలదుడు, కుమారుడు, సుకుమారుడు, 


మణీచకుడు, కుశోత్తరుడు, మోదాకి, మహాద్రుముడు అనువారు. జలదుని పేర జలదవర్షము వ్యవహృతమైనది. 


కుమారస్య తు కౌమారం తృతీయం సుకుమారకమ్‌ । 
మణీచకజ్బ్చతుర్థజ్చ పణ్బమణ్బ్చ కుశోత్తరమ్‌ ॥ 18 ॥ 


మోదాకం షష్టమిత్యుక్తం సప్తమన్తు మహాద్రుమమ్‌ । 
క్రౌజ్బద్వీపేశ్వరస్యాపి సుతా ద్యుతిమతో9_ భవత్‌ ॥ 19 ॥ 


కుమారుని పేర కౌమారవర్ష్నము, సుకుమారునిపేర సుకుమారకవర్శము నాల్గవది మణీచక వర్షము, 


అయిదవది కుశోత్తర వర్షము, ఆరవ ఏడవ కుమారులపేర మోదాకము మహాద్రుమము అనే వర్షములు ప్రసిద్దాలు. 
క్రౌంచద్వీపాధిపతి ద్యుతిమంతునకును పుత్రులున్నారు. 


కుశలః ప్రథమస్తేషాం ద్వితీయస్తు మనోహరః । 

ఉష్ణసృతీయః స మోక్తశ్చతుర్ధః పీవరః సృృతః ॥ 20 ॥ 

అన్థకారో మునిశ్చెవ దున్దుభిశ్చెవ సప్త వై | 

తేషాం స్వనామభిర్దేశాః క్రౌబ్బుద్విపాశయాః శుభాః ॥ 21 ॥ 

వారిలో మొదటివాడు కుశలుడు, రెండవవాడు మనోహరుడు, మూడవవాడు ఉష్ణుడు, నాలుగవవాడు 


పీవరుడు, అంధకారుడు, ముని, దుందుభి అని మొత్తం ఏడుగురు కుమారులు. వారి పేర్లననుసరించి ఆయాదేశాలు 
క్రౌంచద్వీపంలో శుభకరాలైనవి. 


జ్యోతిష్మతః కుశద్వీపే సప్తెవాసన్మహౌజసః I 

ఉద్భేదో వేణుమాంశ్చెవాశ్వరథో లమృనో ధృతిః 1 22|| 
షష్టః ప్రభాకరశ్చాపి సప్తమః కపిలః సుతః | 
స్వనామచిహ్నతశ్చాత్ర తథా వర్షాణి సువ్రతాః ॥ 28 ॥ 


నలబైయవ అధ్యాయం 2/9 


జ్లేయాని చ తథా౭_న్యేషు ద్వీపేష్వేవం నయో మతః । 

శాల్మలి ద్వీపనాథస్య సుతాశ్చాసన్వపుష్మతః 1 24 

కుశద్వీపంలో జ్యోతిష్మంతునికి ఉద్భేదుడు, వేణుమంతుడు, అశ్వరథుడు, లంబనుడు, ధృతి, (ప్రభాకరుడు, 
కపిలుడు అనువారు ఏడుగురు కుమారులు. ఆయా వర్షములు వారి పేరనే ఏర్పడినవి. అదేవిధంగా వేరే ద్వీపాల్లోను 
ఇదేవిధంగా పేర్లు కల్పితాలైనవి. శాల్మలిద్వీపాధిపతి వపుష్మంతునికి క్రింది విధంగా పుత్రులు కలిగినారు. 

శ్వేతశ్చ హరితశ్చెవ జీమూతో రోహితస్తథా । 

వైద్యుతో మానసశ్చెవ సప్తమః సుప్రభో మతః ॥ 25 ॥ 

ప్లక్షద్వీపేశ్వరస్యాపి సప్త మేధాతిథేః సుతాః । 

జ్యేష్టః శాన్రమయస్తేషాం శిశిరస్తు సుఖోదయః ॥ 26 ॥ 

ఆనన్దశ్చ శివశ్చెవ క్షేమకశ్చ ధ్రువస్తథా । 

ప్రక్షద్వీపాదికే జ్లేయాః శాకద్వీపాన్తికేషు చ ॥ 27 ॥ 

వర్ణానాం చ విభాగేన స్వధర్మో ముక్తయే మతః । 

జమ్బూద్వీపేశ్వరస్యాపి పుత్రాశ్చాసన్మహాబలాః ॥ 28 ॥ 

శ్వేతుడు, హరితుడు, జీమూతుడు, రోహితుడు, వైద్యుతుడు, మానసుడు, సుప్రభుడు అనేవారు ఏడుగురు 
ప్రసిద్ధులు. ప్లక్షద్వీపాధిపతి మేధాతిథికి శాంతమయుడు, శిశురుడు, సుఖోదయుడు, ఆనందుడు, శివుడు, క్షేమకుడు, 
ధ్రువుడు అని వారిపేర్లు. ప్లక్షద్వీపాదుల్లో శాకద్వీపసమీప దేశాల్లోను ఇదేవిధంగా గ్రహించవలెను. వర్గాల విభాగంతో 
తమ ధర్మం ముక్తి హేతువుగా చెప్పనైనది. జంబూద్వీపాధిపతికి కూడ గొప్ప బలవంతులైన కుమారులున్నారు. 

ఆగ్నీధ్రస్య ద్విజశ్రేష్టాస్తన్నామాని నిబోధత । 

నాభిః కింపురుషశ్చెవ తథా హరిరిలావృతః ॥ 29 ॥ 

రమ్యో హిరణ్వాంశ్చ కురుర్భద్రాశ్వః కేతుమాలకః । 

జమ్బుద్నీపేశ్వరో రాజా స చాగ్నీధ్రో మహామతిః ॥ 30 ॥ 

విభజ్య నవధా తేభ్యో యథాన్యాయం దదౌ పునః । 

నాభేస్తు దక్షిణం వర్షం హిమాహ్వం ప్రదదౌ పితా ॥ 31॥ 

హేమకూటం తతో వర్షం దదౌ కింపురుషాయ సః । 

తృతీయం నైషధం వర్షం హరయే దత్తవాన్సితా 1832 


ఇలావృతాయ ప్రదదౌ మేరుమధ్యమిలావృతమ్‌ I 
నీలాద్రేరాశుతం వర్షం రమ్యాయ ప్రదదౌ పితా ॥ 38 ॥ 


త్‌ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


శ్వేతం యదుత్తరం వర్షం పిత్రా దత్తం హిరణ్వతే | 
యదుత్తరం శృజ్ఞవతో వర్షం తత్కురవే దదౌ ॥ 841 


ఆ ద్వీపాధిపతి ఆగ్నీధ్రుడు. ఓ ద్విజులారా! అతని పుత్రులు నాభీ, కింపురుషుడు, హరి, ఇలావృతుడు, 
రమ్యుడు, హిరణ్వంతుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలకుడు అనువారు. జంబూద్వీపాధిపతి ఆగ్నీధ్రమహారాజు 
గొప్పబుద్ధి బలసంపన్నుడు. అతడు తన ద్వీపభాగాన్ని తొమ్మిది భాగాలు చేసి కుమారులకు న్యాయంగా పంచి 
యిచ్చినాడు. నాభి అనువానికి హిమమనే పేరుగల దక్షిణ వర్షాన్నిఅప్పగించి నాడు. కింపురుషునకు హేమకూటవర్షాన్ని, 
హరికి నైషధవర్నాన్ని ఇచ్చినాడు. మేరుమధ్యభాగమైన ఇలావృత వర్షాన్ని ఇలావృతునకు, రమ్యుడనేవానికి 
నీలాద్రికాశయమైన వర్షాన్ని అప్పగించినాడు. హిరణ్వంతునికి శ్వేతమనే ఉత్తరమందున్న వర్షాన్ని కురువునకు 
శృంగపర్వతానికుత్తరంగా ఉన్న వర్షాన్ని ఇచ్చినాడు. 

మేరోః పూర్వేణ యద్వర్షం భద్రాశ్వాయ న్యవేదయత్‌ I 

గన్ధమాదనవర్షన్తు కేతుమాలాయ దత్తవాన్‌ ॥ 385 ॥ 

వర్ష్నేష్వేతేషు తాన్చుత్రానభ్యషిజ్చన్నరాధిపః I 

సంసారాసారతాం జ్ఞాత్వా తపస్తప్తుం వనం గతః ॥ 36 ॥ 

హిమాహ్వయన్తు యద్వర్నం నాభేరాసీన్మహాత్మనః । 

తస్యర్షభో9_భవత్చుత్రో మేరుదేవ్యాం మహాద్యుతిః ॥ 87 ॥ 

బుషభాద్భరతో జజ్జే వీరః పుత్రశతాగ్రజః | 

సో౭_ భిషిచ్యర్షభః పుత్రం భరతం పృథివీపతిః 1 381 

వానప్రస్థాశమం గత్వా తపస్తేపే యథావిధి । 

తపసా కర్షితో౭_త్యర్థం కృశోల_ యమనిశం తతః ॥ 39 ॥ 


భ(ద్రాశ్వునకు మేరపర్వతపుటుత్తర మందున్న వర్షాన్ని, కేతుమాలునకు గంధమాదన వర్షాన్ని 
అప్పగించినాడు. ఆ రాజు ఈ వర్షములకు తన కుమారులను పట్టాభిషిక్తులను చేసినాడు. తర్వాత ప్రపంచం 
సారహీనమని తలచి తపసు చేయటానికి అడవికి వెళ్ళినాడు. హిమాహ్వయ వర్షానికి నాభి రాజు. అతనికి 
మేరుదేవియందు గొప్ప కాంతిమంతుడైన బుషభుడు జన్మంచినాడు. ఆ బుషభునికి గల నూరుగురుపుత్రుల్లో 
భరతుడు అగ్రజుడు వీరుడు కూడ. బుషభుడు భరతునికి రాజ్యాభిషిక్తుని చేసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళీ యథాశాస్త్రం 
తపస్సునాచరించినాడు. తపస్సునందాసక్తుడై ఎల్లపుడు కృశించిన వాడైనాడు. 

జ్ఞానయోగరతో భూత్వా మహాపాశుపతో9 భవత్‌ । 

సుమతిర్భరతస్యాపి పుత్రః పరమధార్శికః ॥ 40 ॥ 

సుమతే(స్రైజసస్తస్మాది న్దద్యుమ్నో మహాద్యుతిః । 

పరమేష్టీ సుతస్తస్మాత్రతీహారస్తదన్వయః ॥ 41 ॥ 


నలబైయవ అధ్యాయం 375 


ప్రతిహర్తేతి విఖ్యాత ఉత్పన్నస్తస్య చాత్మజః | 

భవస్తస్మా దథోద్గీతః ప్రస్తావిస్తత్సుతో9_ భవత్‌ 1 42 ॥ 

పృథుస్తతస్తతో నక్షో నక్తస్యాపి గయః స్మృతః । 

నరో గయస్య తనయస్తస్య భూయో విరాడభూత్‌ 148 ॥ 

తస్య పుత్రో మహావీర్యో ధీమాంస్తస్మాదజాయత | 

ధీమతో£_పి తతశ్చాభూద్రావణస్తత్సుతో9_ భవత్‌ 1 44 ॥ 

అతడు జ్ఞానయోగంలో శ్రద్ద కలవాడై మహాపాశుపతుడుగ మారినాడు. ఆ భరతునికి ధర్మాత్ముడైన సుమతి 
కుమారుడుగ జన్మించినాడు. సుమతివల్ల తైజసుడు, అతనివల్ల తేజస్వంతుడైన ఇంద్రద్యుమ్నుడు, అతనికి పరమేష్టి 
అనువాడు, అతనికి ప్రతీహారుడు పుత్రులుగా జన్మించినారు. ప్రతీహారునికి ప్రతిహర్త అని ప్రఖ్యాతుడైన పుత్రుడు 
పుట్టినాడు. అతనికి భవుడు, భవునికి ఉద్దీథుడు, అతనికి ప్రస్తావి అను కుమారుడు జన్మించినాడు. ప్రసావికి 
పృథుడు, అతనికి నక్తుడు, నక్తునకు గయుడు, ఆ గయునికి నరుడు, నరునికి విరాట్టు అనువారు క్రమంగా 
పుత్రులు జన్మంచినారు. ఆ విరాట్టుకు ధీమంతుడనే గొప్ప పరాక్రమవంతుడు జన్మించినాడు. అతనికి రౌవణుడనే 
కుమారుడు కలిగినాడు. 

త్వష్టా త్వష్టుశ్చ విరజో రజస్తస్మాదభూత్సుతః । 

శతజి ద్రథజిత్తస్య జజ్జే పుత్రశతం ద్విజాః ॥ 45 ॥ 

తేషాం ప్రధానో బలవాన్విశ్వజ్యోతిరితి స్మృతః । 

ఆరాధ్య దేవం బ్రహ్మాణం క్షేమకం నామ పార్థివమ్‌ 1 461 

అసూత పుత్రం ధర్మజ్ఞం మహాబాహుమరినమమ్‌ । 

ఏతే పురస్తాద్రాజానో మహాసత్వా మహౌజసః ॥ 47 ॥ 

ఏషాం వంశప్రసూతైస్తు భుక్తేయం పృథివీ పురా । 

ఆ రౌవణునికి త్వష్ట కుమారుడు. అతనివల్ల విరజుడు, వానికి రజస్సు, రజస్సుకు శతజిత్తు, అతనికి 
రథజిత్తు, రథజిత్తుకు నూరుగురు పుత్రులు జన్మించినారు. వారిలో ముఖ్యుడు బలవంతుడైన విశ్వజ్యోతి 
పేర్మొనదగినవాడు. అతడు బ్రహ్మదేవు నారాధించి క్షేమకుడనే ధర్మజ్ఞుడైన కుమారుని పొందినాడు. అతడు భుజబలం 


కలవాడై శత్రువులను ఓడించినాడు. వీరందరు పూర్వకాలపు రాజులు ఆత్మబలం పరాక్రమం కల్గినవారు. వీరి 
వంశంలో జన్మించిన వారే పూర్వకాలంలో ఈ భూమిని పాలించినారు. 


ఇతి శ్రీకూర్మపురాణే భువనవిన్యాస ప్రకరణే చత్వారింశో9_ధ్యాయః ॥ 40 ॥ 
శ్రీకూర్మపురాణంలో భువనవిన్యాస (ప్రకరణమనే నలబైయవ అధ్యాయం ॥ 40 ॥ 
22 


మ ఏక చత్వారింశో9_ధ్యాయః - నలబై ఒకటవ అధ్యాయం 


జ్యోతిఃసన్నివేశ వర్ణనమ్‌ - జ్యోతిస్సన్నివేశ వర్ణనం 


సూత ఉవాచ :-సూతుడు పలికాడు 

అతః పరం ప్రవక్ష్యామి సంక్షేపేణ ద్విజోత్తమాః I 

తైలోక్యస్యాస్య మానం వో న శక్యం విస్తరేణ తు11॥ 

ఓ ద్విజోత్తములారా! ఇక ఈ మూడులోకాల పరిమాణాన్ని సంగ్రహంగా చెబుతాను. దానిని విపులంగా 
చెప్పటం సాధ్యం కాదు. 

భూర్లోకోత థ భువర్లోకః స్వర్లోకోత_ థ మహస్తథా । 

జనస్తపశ్చ సత్యజ్బ లోకాస్వణ్లో ద్భృవాస్తథా n2n 

భూలోకం, భువర్లోకం, స్వర్లోకం, మహర్ష్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం అనే ఏడు లోకాలు 
బ్రహ్మాండం నుండి పుట్టినవి. 

సూర్యాచన్ద్హమసా యావత్మిరణైరేవ భాసతః । 

తావద్భూర్లోక ఆభ్యాతః పురాణే ద్విజపుజ్గవాః! ॥ 8 ॥ 

ద్విజవర్యులారా! సూర్యచంద్రులు తమ కిరణాలతో ప్రకాశిస్తూ కనిపించేంత వరకు భూలోకమని పురాణాల్లో 
ఇిక్షునైనక్‌, 

యావత్ర్రమాణో భూర్లోకో విస్తరాత్పరిమణ్దలాత్‌ I 

భువర్లోకో౭_పి తావత్స్యాత్‌ మణ్బ్జలాద్భాస్మరస్య తు ॥ 4॥ 

భూలోకం సూర్యపరిమండలంనుండి ఎంత ప్రమాణం కల్లి విస్తరించిందో భువర్లోకం కూడా 
సూర్యమండలానికి అంతే ప్రమాణంతో వ్యాపించి ఉంటుంది. 

ఊర్ధ్వం యన్మణ్ఞలం వ్యోమ్ని ధ్రువో యావద్వవస్థితః | 

స్వర్గలోకః సమాఖ్యాతః తత్ర వాయోస్తు నేమయః ॥ 85 ॥ 

ఆకాశంలో పై భాగమందుకల మండలం ధ్రువుడు నిలిచి ఉన్నంతవరకు స్వర్గలోకమని చెప్పబడినది. 
అక్కడ వాయువు నేములున్నాయి. 

ఆవహః ప్రవహశ్చివ తతైవానువహః పునః । 

సంవహో వివహశ్ళెవ తదూర్ధ్వం న్యాత్సరావహః ॥ 6 ॥ 

తథా పరివహశ్సెవ వాయోర్వై సప్త నేమయః । 

భూమేర్యోజన లక్షే తు భానోర్వె మణ్జలం స్థితమ్‌ 1 ౮71 


నలబై ఒకటవ అధ్యాయం 37 


ఆవహం, ప్రవహం, అనువహం, సంవహం, వివహం, పరావహం, పరివహం అని ఆ నేముల పేర్లు. 
భూమికి లక్షయోజనాలదూరంలో సూర్యమండలం నిలిచి ఉన్నది. 

లక్షే దివాకరస్యాపి మణ్బలం శశినః స్కృతమ్‌ I 

నక్షత్రమణ్దలం కృత్నం తల్లక్షేణ ప్రకాశతే ॥ 8 ॥ 

సూర్యునికి లక్షయోజనాల దూరంలో చంద్రమండలం ఉన్నది. దానికి లక్షయోజనాల దూరంలో 
నక్షత్రమండలం ప్రకాళిస్తున్నది. 

ద్విలక్షే హ్యన్తరే విప్రా బుధో నక్షత్రమణ్జలాత్‌ | 

తావత్ర్రమాణభాగే తు బుధన్యాప్వుశనాః స్థితః n9n 

ఓ ద్విజులారా! నక్షత్రమండలానికి రెండు లక్షలయోజనాల దూరంలో బుధుడు ప్రకాశిస్తాడు. అతనికి 
అంతే ప్రమాణంకల దూరంలో శు(క్రుడున్నాడు. 

అజారకో9 పి శుక్రస్య తత్ర్రమాణే వ్యవస్థితః । 

౧ థ 

లక్షద్వయేన భౌమస్య స్థితో దేవపురోహితః ॥ 10॥ 

అంగారకుడు కూడ శుక్రునికి అంత దూరంలోనే నిల్పి ఉన్నాడు. అంగారకునికి రెండు లక్షల యోజనాల 
దూరంలో గురువు ఉన్నాడు. 

సౌరిః ద్విలక్షేణ గురోః గ్రహాణామథ మణ్జలాత్‌ । 

సప్తర్షిమణ్జ్ణలం తస్మాల్లక్షమాత్రే ప్రకాశతే ॥ 11 ॥ 

గురుమండలానికి రెండులక్షలయోజనాలదూరంలో శనిగ్రహమండలం ఉన్నది. ఈ గ్రహాల మండలంనుండి 
లక్షయోజనాల దూరంలో సప్తర్షి మండలం (ప్రకాశిస్తుంది. 

బుషీణాం మణ్జలాదూర్థ్వం లక్షమాత్రే స్థితో ధ్రువః | 

తత్ర ధర్మః స భగవాన్విష్ణుర్నారాయణ: స్థితః 11 12n 

ఆ మండలానికి పై భాగంలో లక్ష యోజనాల వద్ద ('ధ్రువుడున్నాడు. అక్కడే ధర్మస్వరూపుడైన భగవంతుడు 
నారాయణుడున్నాడు. 

నవయోజనసాహసో విషృమృః సవితుః స్మృతః | 

త్రిగుణస్తస్య విస్తారో మణ్దలస్య ప్రమాణతః ॥ 18 ॥ 

ద్విగుణః సూర్యవిస్తారాద్విసారః శశినః స్మృతః | 

తుల్యస్తయోస్తు స్వర్భానుర్భూత్వా తావుపసర్పతి ॥ 141 

సూర్యమండల విష్మంభం తొమ్మిది వేల యోజనాల పరిమాణం కలది. వాని వైశాల్యం మండల ప్రమాణానికి 
మూడురెట్లిక్కువ గలదు. సూర్యుని వ్యాప్తికంటె చంద్రుని విస్తారం రెండు రెట్లెక్కువ. రాహుగ్రహం ఆ సూర్యచంద్రుల 
సమాన పరిమాణం కలదై వారిని సమీపించి అడ్డగిస్తుంది. 


378 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఉద్ధృత్య పృథివీఛాయాం నిర్మితో మణ్దలాకృతిః I 
స్వర్భానోస్తు బృహత్‌స్థానం తృతీయం యత్తమోమయమ్‌ ॥ 15 ॥ 


భూమినీడను పైకితెచ్చి వలయాకారంగా రాహువు నిర్మించినాడు. రాహువుస్థానం పెద్దది, మూడవది. 
అది తమోమయం. 


చగ్దస్య షోడశో భాగో భార్గవస్య విధీయతే । 

భార్గవాత్సాదహీనస్తు విజ్లేయో వై బృహస్పతిః | 16 ॥ 

చంద్రుని పదహారవభాగం శుక్రునకు ఇవ్వబడినది. బృహస్పతిని శుక్రునికంటె నాలుగవవంతు తక్కువవాడుగా 
గుర్తించాలి. 

బృహస్పతేః పాదహీనౌ భౌమసౌరావుభౌ స్కృతౌ | 

విస్తారా న్మణ్జలాచ్చెవ పాదహీనస్తయోర్చుధః ॥ 17 ॥ 

బృహస్పతికంటె నాలుగవ భాగం తక్కువ కలవారు అంగారకుడు, శని. విస్తారాన్నిబట్టి మండల 
పరిమాణాన్నిబట్టి వారిద్దరికి నాలుగవవంతు తక్కువ బుధుడు. 

తారానక్షత్రరూపాణి వపుష్మన్తీహ యాని వై । 

బుధేన తాని తుల్యాని విస్తారాన్మణ్జలాత్తథా | 18 ॥ 

ఆకారం ఉన్న తారలు నక్షత్రాలు అన్నీ విస్తారము మండలాన్నిబట్టి బుధునితో సమానాలని తెలియాలి. 

తారానక్షత్రరూపాణి హీనాని తు పరస్పరమ్‌ । 

శతాని పజ్బ చత్వారి త్రీణి ద్వే చైవ యోజనే ॥ 19 ॥ 


తారల నక్షత్రాల రూపాలు ఒకదానికొకటి అయిదు నాలుగు మూడు రెండువందల యోజనాల దూరాలతో 
తక్కువ దూరాలు కల్లి ఉన్నవి. 


పూర్వాపరానుకృష్ణాని తారకామబ్దలాని తు । 

యోజనాద్యర్థమా్రాణి తేభ్యో హ్రస్వం న విద్యతే ॥ 20 ॥ 

తారకామండలాలు ముందువెనుకలవి పరస్పరం ఆకర్షించుకుంటాయి. యోజనపరిమాణంలో సగంకల్లి 
ఉంటాయి. అంతకంటె తగ్గవు. 

ఉపరిష్టాత్రయస్తేషాం గ్రహా వై దూరసర్పిణః । 

సౌరో౭_జ్లిరాశ్చ వక్రశ్చ జ్లేయో మన్గవిచారణః ॥ 21 ॥ 

౧ ఇ ౧ 

వానిలో మూడు[గ్రహాలు పైభాగంలో దూరంగా సంచరిస్తాయి. సూర్యపుత్రుడైన శని, బృహస్పతి, అంగారకుడు 

అనే మూడు(గహాలు మందగమనం కలవి. 


నలబై ఒకటవ అధ్యాయం se 


తేభ్యో ధస్తాచ్చ చత్వారః పునరన్యే మహాగ్రహాః । 

సూర్యః సోమో బుధశ్చెవ భార్గవశ్చెవ శీఘ్రగాః ॥ 22 1 

ఆ (గ్రహాలకు (క్రిందిభాగంలో మరో నాలుగు పెద్దగ్రహాలు సంచరిస్తాయి. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, 
శుక్రుడు అనే నాలుగు గ్రహాలు శీఘ్రగమనం కలవి. 

దక్షిణాయనమార్గన్నో యదా చరతి రశ్మిమాన్‌ । 

తదా పూర్వగ్రహాణాం వై సూర్యో౭ ధస్తాత్రసర్పతి ॥ 28 ॥ 

సూర్యుడు దక్షిణాయనమార్గసంచారంలో పూర్వగ్రహాలకు క్రింది భాగంలో సంచరిస్తాడు. 

విస్తీర్ణం మణ్జలం కృత్వా తస్యోర్యం చరతే శశీ | 

నక్షత్రమణ్దలం కృత్స్నం సోమాదూర్ధ్వం ప్రసర్పతి ॥ 24 ॥ 

చంద్రుడు విశాలమైన మండలాన్నేర్పరచుకొని దానికి పైభాగంలో సంచరిస్తాడు. నక్షత్రమండలాలన్నీ 

చంద్రునికి పైభాగంలో సంచరిస్తాయి. 

నక్షత్రేభ్యో బుధశ్చోర్ధ్వ్యం బుధాదూర్ధ్వం తు భార్గవః I 

వక్రస్తు భార్గవాదూర్ధ్వం వక్రాదూర్ధ్వం బృహస్పతిః ॥ 25 ॥ 

నక్షత్రాలకు పైభాగంలో బుధుడు, బుధునికి పైభాగంలో శుక్రుడు, అతనికి పైన అంగారకుడు, అంగారకుని 
పైభాగంలో బృహస్పతి ఉంటారు. 

తస్మాచ్చనైశ్చరో9_ ప్యూర్ధ్వం తస్మాత్సప్తర్షిమబ్దలమ్‌ I 

బుషీణాజ్బావ సప్తానాం ధ్రువశ్చోర్ధ్వం వ్యవస్థితః 11 26 1 

బృహస్పతికి పైభాగంలో శని, శనికి పైన సప్తర్షిమండలం ఉంటుంది. ఆ సప్తర్షిమండలానికి పైభాగంలో 
ధ్రువుడు నిలిచి ఉన్నాడు. 

యోజనానాం సహస్రాణి భాస్మరస్య రథో నవ। 

ఈషాదణ్దస్తథా తస్య ద్విగుణో ద్విజసత్తమాః ॥ 27 ॥ 

సూర్యుని రథం తొమ్మిదివేల యోజనాలు వ్యాపించి ఉంటుంది. ఓ బ్రాహ్మణోత్తములారా! దాని ఈషాదండం 
(నొగలు కర్ర) రెండు రెట్లు కలది. 

సార్ధకోటిస్తథా సప్త నియుతాన్యధికాని తు । 

యోజనానాం తు తస్యాక్షస్తత్ర చక్రం ప్రతిష్టితమ్‌ ॥ 28 ॥ 


ఆ రథం ఇరుసు ఏడు నియతములెక్కువగల కోటిన్నర యోజనాల పరిమాణం కలది. దానియందు చక్రం 
ప్రతిష్టింపబడినది. 


380 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


త్రినాభిమతి పజ్బారే షణ్జేమిన్యక్షయాత్మకే । 
సంవత్సరమయం కృత్స్నం కాలచక్రం ప్రతిష్టితమ్‌ ॥ 29 ॥ 


మూడు నాభులు, అయిదు ఆకులు, ఆరు అంచులు కల అక్షయచక్రంలో సంవత్సరరూపమైన కాలచక్రం 
పూర్తిగా నెలకొల్పబడినది. 

చత్వారింశత్సహగస్రాణి ద్వితీయాక్షో వ్యవస్థితః । 

పజ్బాయుతాని సార్థాని యోజనాని ద్విజోత్తమాః ॥ 80 ॥ 


రెండవ ఇరుసు నలబైవేల యోజనాల పరిమాణం కల్గినది. విప్రలారా! సార్ధములైన ఏబదివేల యోజనాలు 
దాని ప్రమాణం. 


అక్షప్రమాణముభయోః (ప్రమాణం తద్యుగార్థయోః | 

పహ్రస్వోక్ష స్తద్యుగార్థేన ధ్రువాధారో రథస్యతు॥ 311 

రెండు అక్షముల ప్రమాణము ఆ రెండు అక్షముల అనగా నొగలుకు సగభాగములో ఉన్న ఇరుసుకు 
తక్కువగా ఉంటుంది. అది రథము యొక్క (ధ్రువాధారముగా తెలియాలి. 


ద్వితీయే£.క్షే తు తచ్చక్రం సంస్థితం మానసాచలే । 
హయాశ్చ సప్తచ్చందాంసి తన్నామాని నిబోధత ॥ 32 1 


రెండవ ఇరుసునందు మానస పర్వతంలో ఆ చక్రం నిలిచినది. దానికి ఏడు ఛందస్సులు గుర్రాలు. వాని 
పేర్లు తెలియుము. 


గాయత్రీ చ బృహత్యుష్టిక్‌ జగతీ పంక్తిరేవ చ । 

అనుష్టుప్‌ త్రిష్టుబప్యుక్తా ఛన్గాంసి హరయో హరేః ॥ 88 ॥ 

గాయత్రి, బృహతి, ఉష్టిక్‌, జగతి, పంక్తి, అనుష్టుప్‌, త్రిష్టుప్‌ అనేవి సూర్యుని రథానికి అశ్వాలు. 

మానసోపరి మాహేన్టీ ప్రాచ్యాం దిశి మహాపురీ । 

దక్షిణాయాం యమస్యాథ వరుణస్య తు పశ్చిమే 1 త4& ॥ 

తూర్పుదిక్కు మానసశైలంపై మాహేంద్రి అనే పెద్ద పట్టణమున్నది. యముని ముఖ్యపట్టణం దక్షిణదిక్కు 
పడమటి దిక్కు వరణుని పట్టణం ఉన్నవి. 

ఉత్తరేషు చ సోమస్య తన్నామాని నిబోధత । 

అమరావతీ సంయమనీ సుఖా చైవ విభావరీ ॥ 85 ॥ 


సోముని పట్టణం ఉత్తరం దిక్కునున్నది. ఆ పట్టణాల పేర్లు అమరావతి, సంయమని, సుఖ, విభావరి 
అనేవి. 


నలబై ఒకటవ అధ్యాయం 381 


కాష్టాగతో దక్షిణతః క్షిప్తేషురివ సర్పతి । 

జ్యోతిషాం చక్రమాదాయ దేవదేవః పితామహః ॥ 36 ॥ 

దేవదేవుడైన పితామహుడు దక్షిణ దిక్కున ఉండి గ్రహనక్షత్రాదుల చక్రాన్ని తీసుకొని ప్రయోగించిన 
బాణమువలె సంచరిస్తాడు. 

దివసస్య రవిర్మధ్యే సర్వకాలం వ్యవస్థితః I 

సప్త ్వపేషు విప్రేన్లా నిశార్థస్య చ సమ్ముఖః 1 త7॥ 

విప్రవర్యులారా! సూర్యుడు అన్ని కాలాల్లోను పగలు సప్తద్వీపాల్లో రాత్రిమధ్య భాగానికి అభిముఖంగా 
ఉంటాడు. 

ఉదయాస్తమనే చైవ సర్వకాలం తు సమ్ముఖే | 

దిశాస్వశేషాసు తథా విప్రేన్హా విదిశాసు చ॥ 38 ॥ 

కులాలచక్రపర్యన్తం భ్రమత్యేష యథేశ్వరః । 

కరోత్యేష యథా రాత్రిం విముఖ్బన్నేదినీం ద్విజాః ॥ 39 ॥ 

దివాకరకరైరేతత్పూరితం భువనత్రయమ్‌ । 

త్రైలోక్యం కథితం సద్భిర్లోకానాం మునిపుజ్గవాః ॥ 40 ॥ 

ఓ (బ్రాహ్మణులారా! ఉదయాస్తమయాల్లో అన్నికాలాల్లో ఎదురుగా అన్నిదిక్కుల్లోను, విదిక్కుల్లోను, ఈ 
ఈశ్వరుడు అనగా సూర్యుడు పవలు కులాల చక్రము అంచునకు వలె భ్రమించునట్లు భూమిని వదిలి రాత్రిని 
చేయునట్లుగా ఈ భువనత్రయము సూర్యకిరణములతో వ్యాపించును. ఇదియే లోకత్రయము. 

ఆదిత్యమూలమఫఖీలం తైలోక్యం నాత్ర సంశయః । 

భవత్యస్మాజ్ఞగత్సర్వం సదేవాసురమానుషమ్‌ ॥ 41 ॥ 

రుద్రేన్లో పేన్టచ న్రాణాం విప్రేన్హాణాం దివౌకసామ్‌ । 

ద్యుతిమాన్వుతిమతృత్స్నమజయత్సార్వలౌకికమ్‌ 1 42 ॥ 

ఈ ముల్లోకాలు కూడ ఆదిత్యమూలకమైనవే. ఇందులో సందేహం లేదు. సూర్యునివల్లనే దేవతలు అసురులు 
మనుష్యులతో కూడినదై లోకమంతా ఏర్పడుచున్నది. రుద్రుడు, ఉపేంద్రుడు, చంద్రుడు, బ్రాహ్మణ ్రేష్టులు, 
స్వర్గవాసులైన దేవతలు మొదలైనవారి తేజస్సును, అన్ని లోకాలకు చెందినదానిని ఈ తేజోవంతుడైన భాస్కరుడు 
జయించినాడు. 

సర్వాత్మా సర్వలోకేశో మహాదేవః ప్రజాపతిః । 

సూర్య ఏషతు లోకస్య మూలం పరమదైవతమ్‌ ॥ 48 ॥ 


శిర కూర్మమహాపురాణం - పూర్వార్థం 


సర్వాత్మకుడు, సర్వలోకేశుడు, మహాదేవుడు, (ప్రజాపతియునైన ఈ సూర్యుడు లోకానికి మూలకారణమైన 
దైవం. పరమదైవతము. 
ద్వాదశాన్యే తథాదిత్యా దేవాస్తే యే£_ధికారిణః । 
నిర్వహన్తి వదన్యస్య తదంశా విష్ణుమూర్తయః 1 44 1 
ఇట్లే ఇతర ద్వాదశాదిత్యులు అధికారం గలవారు ఆయా కార్యాలు నిర్వహిస్తారు. ఆ సూర్యుని అంశభూతులు 
విష్ణుమూర్తులుగ చెప్పబడుతున్నారు. 
సర్వే నమస్యన్తి సహస్రబాహుం గంధర్వయక్షోరగకిన్నరాద్యాః I 
యజన్తి యజ్ఞైర్వివిధైర్మునీన్దాశృన్లో మయం బ్రహ్మమయం పురాణమ్‌ ॥ 45 ॥ 
గంధర్వులు, యక్షులు, నాగులు, కిన్నరులు మొదలైన వారందరు సహస్రభుజుదైన ఆ భగవంతునికే 
నమస్కరిస్తారు. మునీంద్రులు వేదమయుడు, పురాతన (బ్రహ్మస్వరూపుడైన ఈ సూర్యుని అనేకవిధాలైన యజ్ఞాలతో 
పూజిస్తున్నారు. 
ఇతి శ్రీకూర్మపురాణే జ్యోతిషాంసన్నివేశే ఏక చత్వారింశో9_ధ్యాయః ॥ 41 ॥ 
శ్రీకూర్మపురాణంలో జ్యోతిస్సన్నివేశమనే నలబై ఒకటవ అధ్యాయం ॥ 41 ॥ 


ద్విచత్వారింశో9_ధ్యాయః - నలబై రెండవ అధ్యాయం 383 


భువనకోశ విన్యాస వర్ణనమ్‌ - భువనకోశ విన్యాస వర్ణనం 


సూత ఉవాచ :-సూతుడు పలికాడు 


రథాన్ని 


సరథో9_ధిష్టితో దేవైరాదిత్యైర్మునిభిస్తథా | 

గన్భర్వైరప్పరోభిశ్చ గ్రామణీసర్పరాక్షసైః ॥ 1 ॥ 

ధాతా౭_ర్యమా చ మిత్రశ్చ వరుణః శక్ర ఏవచ। 

వివస్వానథ పూషా చ పర్ణన్యశ్చాంశురేవ చ॥2॥ 

భగస్త్వ్వష్టా చ విష్ణుశ్చ ద్వాదశైతే దివాకరాః | 

ఆప్యాయయతి వై భానుర్వసన్తాదిషు వై క్రమాత్‌ ॥8॥ 

దేవతలు, ఆదిత్యులు, మునులు, గంధర్వులు, అప్పరసలు, [గ్రామణులు, సర్పాలు, రాక్షసులందరు ఆ 
అధిష్టించి ఉంటారు. ధాత, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, శక్రుడు, వివస్వంతుడు, పూషుడు, 


పర్జన్యుడు అంశువు, భగుడు, త్వష్ట, విష్ణువు అని ద్వాదశాదిత్యుల పళ్ళు సూర్యుడు వసంతాది బుతువుల్లో 
వరుసగా తన కిరణాలతో లోకాలను సంతోషపరుస్తాడు. 


క్రతువు, 
చేస్తారు. 


పులస్యః పులహశ్చాత్రిర్వసిష్టశ్చాజ్లిరా భృగుః । 
భరద్వాజో గౌతమశ్చ కశ్యపః క్రతురేవ చ॥ 4॥ 


జమదగ్నిః కౌశికశ్చ మునయో [బ్రహ్మవాదినః । 
స్తువన్తి దేవం వివిధైశ్ళన్దోభిస్తే యథాక్రమమ్‌ ॥ 5 ॥ 


పులసుడు, పులహుడు, అత్రి, వశిష్టుడు, అంగిరసుడు, భృగువు, భరద్వాజుడు, గౌతముడు, కశ్యపుడు, 
జమదగ్ని కౌశికుడు అనే బ్రహ్మవాదులైన మునులు ఆ సూర్యభగవానుని నానాచ్చందస్సులతో స్తోత్రం 


రథకృచ్చ రథౌజాశ్చ రథచిత్రః సుబాహుకః | 
రథస్వనో£_థ వరుణః సుషేణః సేనజిత్తథా 1 6 ॥ 

తార్ట్‌ గశ్చారిష్టనేమిశ్చ కృతజిత్సత్యజిత్తథా । 

గ్రామణ్యో దేవదేవస్య కుర్వతే౭_భీషు సంగ్రహమ్‌ ॥ 7 ॥ 

రథకృత్తు, రథౌజుడు, సుబాహుకుడు, రథస్వనుడు, వరుణుడు, సుషేణుడు, సేనజిత్తు, తార్యుడు, అరిష్టనేమి, 


కృతజిత్తు, సత్యజితుడు అనే ఈ గ్రామణులు దేవదేవుడైన సూర్యుని కిరణాలను సంగ్రహిస్తారు. 


అథ హేతిః ప్రహేతిశ్చ పౌరుషేయో వధస్తథా | 
సర్పో వ్య్వాఘ్రస్తథా9 ౨ పశ్చ వాతో విద్యుద్దివాకరః ॥ 8 ॥ 


శకః కూర్మమహాపురాణం - పూర్వార్థం 


బ్రహ్మోపేతశ్చ విప్రేన్లా యజ్ఞో పేతస్తథైవ చ। 

రాక్షసప్రవరా హ్యేతే ప్రయాన్తి పురతః క్రమాత్‌ ॥ 9॥ 

హేతి, ప్రహేతి, పారుషేయుడు, వధుడు, సర్చుడు, వ్యాఘ్రుడు, ఆపుడు, వాతుడు, విద్యుత్తు, దివాకరుడు, 
(బ్రహ్మో పేతుడు, యజ్ఞో పేతుడు. క్ర (బ్రాహ్మణులారా! వీరందరు రాక్షసప్రముఖులు. క్రమంగా సూర్యునికి 
ముందుభాగంలో ప్రయాణిస్తారు. 

వాసుకిః కజ్బనీలశ్చ తక్షకః సర్పపుబ్గవః । 

ఏలాపుత్రః శజ్ఞపాలస్తథైరావతసంజ్ఞితః 11 1011 

ధనజ్ఞాయో మహాపద్మస్తథా కర్కోటకో ద్విజాః । 

కమ్బృలో£_ శ్వతరశ్చెవ వహన్యేనం యథాక్రమమ్‌ ॥ 11 1 

వాసుకి, కంకనీలుడు, సర్ప్రేష్టుడు, తక్షకుడు, ఏలాపుత్రుడు, శంఖపాలుడు, ఐరావతుడనే పేరు గలవాడు, 
ధనంజయుడు, మహాపద్ముడు, కర్కోటకుడు, కంబలుడు, అశ్వతరుడు వీరందరూ ఈ సూర్యభగవానుని వహిస్తారు. 

తుమ్బురుర్నారదో హాహా హూహూ ర్విశ్వావసుస్తథా । 

ఉ(గసేనోత థ సురుచిరర్వావసుస్తథాల_ పరః ॥ 12 ॥ 

చిత్రసేనస్తథోర్దాయుర్ధుతరాష్ష్రో ద్విజోత్తమాః I 

సూర్యవర్చా ద్వాదశైతే గన్భర్వా గాయనా వరాః ॥ 183॥ 

తుంబురుడు, నారదుడు, హాహా, హూహూ, విశ్వావసువు, ఉగ్రసేనుడు, సురుచి, అర్వావసువు, అపరుడు, 
చిత్రసేనుడు, ఊర్ణాయువు, ధృతరాష్టుడు, సూర్యవర్చసుడు అనే ఈ పం[డైండుగురు శ్రేష్ణులైన గంధర్వగాయకులు. 

గాయన్తి గానైర్వివిధైర్భానుం షడ్డాదిభిః క్రమాత్‌ । 

బుతుస్థలాల_ప్పరోవర్యా తథా౭_న్యా పుజ్టీకస్థలా 1 14 1 

మేనకా సహజన్యా చ ప్రమ్లోచా చ ద్విజోత్తమాః | 

అనుమ్లోచా చ విశ్వాచీ ఘృతాచీ చోర్వశీ తథా ॥ 15॥ 

అన్యా చ పూర్వచిత్తిః స్యాద్రమ్మా చైవ తిలోత్తమా । 

తాబ్దవైర్వివిధైరేనం వసనాాదిషు వై క్రమాత్‌ ॥ 16 ॥ 

తోషయన్రి మహాదేవం భానుమాత్మానమవ్యయమ్‌ I 

ఏవం దేవా వసన్యర్కే ద్వౌ ద్వౌ మాసౌ క్రమేణ తు ॥ 17॥ 

ద్విజ[శ్రేష్ణులారా! వీరు షడ్డము మొదలైన స్వరాలతో వివిధగానాలతో క్రమంగా సూర్యుని గురించి గానం 
చేస్తుంటారు. అప్సరసల్లో గశ్రేష్టురాలు బుతుస్థల, పుంజికస్థల, మేనక, సహజన్య, (ప్రమోచ అనే అప్సరస, అనుమ్లోచ, 
విశ్వాచి, ఘృతాచి, ఊర్వశి, పూర్వచిత్తి, రంభ, తిలోత్తమ అనే వీరు వసంతాది బుతువుల్లో అనేకవిధాలైన నృత్యాలతో 


నలబై రెండవ అధ్యాయం 385 


భగవంతుడు, ఆత్మస్వరూపుడు, అవ్యయుడు అయిన భాస్కరుని సంతోషపెడతారు. ఈ విధంగా దేవతలు సూర్యునిలో 
రెండేసి నెలల కాలం నివసిస్తారు. 
సూర్యమాప్యాయయన్యేతే తేజసా తేజసాం నిధిమ్‌ । 
(గథితైస్వైర్వచోభిస్తు స్తువన్తి మునయో రవిమ్‌ ॥ 18 ॥ 
తేజసాంనిధి అయిన సూర్యుని వీరందరు తమ తేజస్సుతో తృప్తిపరుస్తారు. మునులు తమ ఛందోబద్దాలైన 
వాక్కులతో సూర్యుని స్తోత్రం చేస్తారు. 
గన్ఫర్వాప్సరసశ్చెనం నృత్యగేయై రుపాసతే । 
గ్రామణీయక్షభూతాని కుర్వతే9_భీషు సంగ్రహమ్‌ ॥ 19 ॥ 
సర్పా వహన్తి దేవేశం యాతుధానాః ప్రయాన్ని చ । 
వాలఖిల్యా నయన్యస్తం పరివార్యోదయాద్రవిమ్‌ ॥ 20 ॥ 
గంధర్వులు, అప్సరసలు తమ నృత్యాలతో, పాటలతో సూర్యుని సేవిస్తారు. గ్రామణులు యక్షులు, భూతగణం 
గ్గాలను ధరిస్తారు. సర్పాలు సూర్యుని ధరిస్తున్నాయి. రాక్షసగణాలు నడుపుతున్నాయి. వాలఖిల్యులు రవికి 
స్తమయాన్ని కల్పిస్తున్నారు. వారు ఉదయసమయంనుండే సూర్యుని చుట్టుముట్టి ఉంటారు. 


ప 


అ 


ఏతే తపన్తి వర్షన్తి భాన్తి వాన్తి సృజన్తి తు । 

భూతానామశుభం కర్మ వ్యపోహన్తీతి కీర్తితాః 1 21 ॥ 

పూర్వం చెప్పిన వీరందరు తపింపచేస్తారు. వర్షం కురిపిస్తారు. ప్రకాశిస్తారు. సంచరిస్తారు. ప్రాణికోటి 
అశుభకర్మను నశింపచేస్తారు. 

ఏతే సహైవ సూర్యేణ భ్రమన్తి దివి భానుగాః । 

విమానే చ స్థితా నిత్యం కామగే వాతరంహసి ॥ 22 ॥ 

వీరు సూర్యునితో కలిసి అనుచరులుగా ఆకాశంలో సంచరిస్తారు. వాయుసమానవేగం స్వేచ్చాగమనం 
కల విమానంలో కూర్చొని ఎల్లపుడూ చరిస్తుంటారు. 

వర్షన్తశ్చ తపన్తశ్చ హ్లాదయన్తశ్చ వై క్రమాత్‌ । 

గోపాయన్తీహ భూతాని సర్వాణీహ యుగక్రమాత్‌ ॥ 28 ॥ 

వర్షం కురిపిస్తూ, వేడిని వ్యాపింపచేస్తూ, ఆహ్లాదాన్ని కలిస్తూ క్రమంగా వీరు ఆయా యుగాల్లో ప్రాణులను 
రక్షిస్తుంటారు. 

ఏతేషామేవ దేవానాం యథావీర్యం యథాతపః । 

యథాయోగం యథాసత్తం స ఏష తపతి ప్రభుః ॥ 241 


కర్‌ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


పూర్వం తెల్పిన ఈ దేవజాతులవారి పరాక్రమం, తపస్సు, యోగబలం, ఆత్మబలం అనే వాని ఆధారంగా 
ప్రభువైన సూర్యుడు తగినవేడిని ఇస్తుంటాడు. 

అహోరాత్రవ్యవస్థానకారణం స (ప్రజాపతిః । 

పితృదేవమనుష్యాదీన్స సదా౭_ప్యాయయద్రవిః ॥ 25 ॥ 


తత్ర దేవో మహాదేవో భాస్వాన్సాక్షాన్మ హేశ్వరః I 
భాసతే వేదవిదుషాం నీలగ్రీవః సనాతనః ॥ 26 ॥ 


స ఏష దేవో భగవాన్‌ పరమేష్టీ ప్రజాపతిః । 
స్థానం తద్విదురాదిత్యే వేదజ్ఞా వేదవిగ్రహాః ॥ 27 ॥ 


పగలు రాత్రి అనే కాలవ్యవస్థకు ఆ ప్రజాపతే కారణభూతుడు. ఆ సూర్యుడు పితృ-దేవ-మనుష్యాదుల 
నెప్పుడూ ప్రీతిని పొందిస్తాడు. అక్కడ మహాదేవుడైన సూర్యుడు సాక్షాత్తు మహేశ్వరుడు, నీలకంఠుడు సనాతనుడైన 
ఆ భగవంతుడు వేదవిదులకు, విద్వాంసులకు సాక్షాత్మరిస్తాడు. ఈ భగవంతుడైన సూర్యుడు పరమేష్టి (ప్రజాపతికూడ. 
వేదవేత్తలు, వేదశరీరులైనవారు సూర్యునియందు పరమేష్టిస్థానాన్ని గుర్తిస్తారు. 


ఇతి శ్రీకూర్మపురాణే భువన విన్యాసే ద్విచత్వారింశోల_ధ్యాయః ॥ 42 ॥ 
శ్రీకూర్మపురాణంలో భువనవిన్యాసమనే నలబై రెండవ అధ్యాయం 142 


% 


త్రిచత్వారింశో9_ ధ్యాయః - నలబై మూడవ అధ్యాయం 387 


భువనకోశవర్ణనమ్‌ - భువనకోశవర్ణనం 


సూత ఉవాచ :-సూతుడు పలికాడు 


ఏవమేష మహాదేవో దేవదేవః పితామహః । 
కరోతి నియతం కాలం కాలాత్మా హ్యైశ్వరీతనుః mln 


ఈ విధంగా దేవదేవుడు మహాదేవుడైన పితామహుడు కాలాత్మకమైన ఐశ్వరీతనువు కాలాన్ని 
నియమిస్తున్నాడు. 

తస్య యే రశ్శ్మయో విప్రాః సర్వలోకప్రదీపకాః | 

తేషాం థ్రేష్టాః పునః సప్త రశ్మయో (గహమేధినః ॥ 2 ॥ 

విప్రులారా! అతని కిరణాలన్ని లోకాలను ప్రకాశింపచేస్తాయి. ఆ కిరణాల్లో (శ్రేష్టమైనవి ఏడు. అవి 
(గ్రహములను నడిపించునవి. 

సుషుమ్నో హరికేశశ్చ విశ్వకర్మా తథైవ చ | 

విశ్వశవాః పునశ్చాన్యః సంయద్వసురతః పరః ॥ 3 ॥ 

అర్వావసురితి ఖ్యాతః స్వరకః సప్త కీర్తితాః 1 

సుషుమ్నః సూర్యరశ్శిస్తు పుష్టాతి శిశిరద్యుతిమ్‌ THT 

సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వశ్రవస్సు, సంయద్వసువు, అర్వావసువు, స్వరకము అనే పేర్లతో 
ఆ ఏడు ప్రఖ్యాతాలు. సుషుమ్నం అనే సూర్యరశ్మి చంద్రుని పోషిస్తుంది. 

తిర్యగూర్థ్వప్రచారో9_సౌ సుషుమ్నః పరిపర్యతే | 

హరికేశస్తు యః ప్రోకో రళ్ళ్శిర్నక్షత్రపోషకః ॥ 5 ॥ 

అది అడ్డంగా నిలువుగా కూడ ప్రసరించే స్వభావం కలది. హరికేశమనే రశ్మి నక్షత్రాలకు బలాన్నిస్తుంది. 

విశ్వకర్మా తథా రళ్ళ్శిర్చుధం పుష్టాతి సర్వదా । 

విశ్వశ్రవాస్తు యో రళ్ళ్శిశుక్రం పుష్టాతి నిత్యదా ॥ 6 ॥ 

విశ్వకర్మ అనే సూర్యరశ్మి బుధ(గహాన్ని ఎల్లవేళలా పోషిస్తుంది. విశ్వశవస్సు అనే రళ్శి ఎల్లవేళలా 
శుక్రగ్రహానికి ప్రకాశాన్ని కలిగిస్తుంది. 

సంయద్వసురితి ఖ్యాతో యః పుష్టాతి స లోహితమ్‌ । 

బృహస్పతిం సుపుష్టాతి రశ్శిరర్వావసుః ప్రభుః ॥ 7॥ 


కకక కూర్మమహాపురాణం - పూర్వార్థం 


శనైశ్చరం ప్రపుష్టాతి సప్తమస్తు స్వరస్తథా । 

ఏవం సూర్యప్రభావేణ సర్వా నక్షత్రతారకాః ॥ 8 ॥ 

వర్ధన్తే వర్ధితా నిత్యం నిత్యమాప్యాయయన్తి చ । 

దివ్యానాం పార్థివానాజ్బు నైశానాం చైవ నిత్యశః | 9 ॥ 

ఆదానాన్నిత్యమాదిత్యస్తేజసాం తమసామపి । 

ఆదత్తే స తు నాడీనాం సహస్రేణ సమన్తతః ॥ 10 ॥ 

నాదేయం చైవ సాముద్రం కౌప్యం చైవ సహస్రదృక్‌ | 

స్థావరం జబ్గమజ్బావ యచ్చ కుల్యాదికం పయః ॥ 11 ॥ 

సంయద్వసువనే ప్రఖ్యాతమైన రశ్మి అంగారక (గ్రహాన్ని పోషిస్తున్నది. సమర్థమైన అర్వావసు రశ్మి బృహస్పతి 
గ్రహాన్ని బాగా పోషిస్తుంది. ఏడవదైన స్వరమనే సూర్యరశ్మి శనైశ్చర (గ్రహాన్ని పోషిస్తున్నది. ఈ విధంగా సూర్య 
(ప్రభావంతో నక్షత్రాలన్నీ వృద్ది పొందుతున్నాయి. వృద్ది పొంది లోకాన్ని సంతోష పరుస్తున్నాయి. దేవతల, మానవుల, 
రాక్షసుల తేజస్సులను చీకట్లను స్వీకరించటం వల్ల ఆదిత్యుడని చెప్పబడినాడు. ఆ సూర్యుడు వేయినాడులతో 
అన్నివైపుల సముద్రాల, బావుల, గుంటల, నదుల, కాలువల స్థావరజంగమములైన వాటి నీటిని (గహిస్తున్నాడు. 

తస్య రశ్శిసహ్రన్తు శీతవర్నోష్టనిస్త్రవమ్‌ I 

తాసాం చతుశ్ళతా నాడ్యో వర్షన్రే చిత్రమూర్తయః ॥ 12 ॥ 

ఆ సూర్యుని వేయికిరణాలు చలిని, వర్షాన్ని, వేడిని ప్రసరింపచేస్తూ వానిలో నాలుగువందల నాడులు 
చిత్రమైన రూపాన్నికల్లి వర్షాన్ని కురిపిస్తాయి. 

చగ్దగాశ్సెవ గాహాశ్చ కాజ్బునాః శాతనాస్తథా । 

అమృతా నామతః సర్వా రశ్మయో వృష్టిసర్ణనాః 11 13n॥n 

వర్షానికి కారణాలైన కిరణాలు అన్ని చంద్రగములు, గాహములు, కాంచనములు, శాతనములు, 
అమృతములు అనే పేర్లతో చెప్పబడినవి. 

హిమోద్ధతాశ్చ తా నాడ్యో రశ్శయో నిఃసృతాః పునః । 

రేష్యో మేష్యశ్చ వాస్యశ్చ ప్రోదిన్యః సర్జనాస్తథా | 14॥ 

చన్రాస్తా నామతః సర్వాః పీతాస్తాస్స్యుర్లభస్తయః । 

మంచునుండి వెడలిన ఆ నాడులు కిరణాలుగా బయలుదేరి రేష్యము, మేష్యము, వాస్యము, మెరుపులు 
వర్షకారకాలు, చంద్రములు అనే పేర్లతో అవి పసుపుపచ్చ కాంతిగలవై ఉంటాయి. 


శుక్షాశ్చ కుబ్ముమాశ్చివ గావో విశ్వభృత స్తథా ॥ 15 ॥ 


నలబై మూడవ అధ్యాయం 389 


విశ్వభృత్తు కిరణాలు తెల్లనివి. కుంకుమ రంగుగాను ఉంటాయి. 

శుక్తాస్తా నామతః సర్వాగస్తివిధా ఘర్మసర్ణనాః । 

సమం బిభర్తి తాభిః స మనుప్యపితృదేవతాః 1 161 

శుక్లములనే కిరణాలు మూడువిధాలైన వేడిని ప్రసరింపజేస్తాయి. సూర్యుడు ఆ కిరణాలతో మనుజ, 
పితృదేవతలను సమానంగా భరిస్తాడు. 

మనుష్యానోషధేనేహ స్వధయా చ పిత్యానపి | 

అమృతేన సురాన్సర్వాంప్రిభిస్తర్రయత్యసా 1 17 ॥ 

ఈ సూర్యభగవానుడు మనుజులను, ఓషధులతో, పితరులను స్వధతో, దేవతల నమృతంతో వివిధ 
సాధనాలతో ముగ్గురిని తృప్తి పరుస్తున్నాడు. 

వసనే గ్రీష్మకే చైవ షద్భిః స తపతి ప్రభుః । 

శరద్యపి చ వర్షాసు చతుర్భిః సంప్రవర్శతి ॥ 18 ॥ 

వసంత గ్రీష్మ బుతువుల్లో సూర్యుడు ఆరు కిరణాలలో వేడిని ప్రసరింపచేస్తాడు. శరత్మాలం వర్ష బుతువుల్లో 
నాలుగు కిరణాలతో వర్షాన్ని కురిపిస్తాడు. 

హేమన్తే శిశిరే చైవ హిమముత్సృజతి ్రిభిః | 

వరుణో మాఘమాసే తు సూర్యః పూషా తు ఫాల్లుణే 1 19 n 

చైత్రే మాసే స దేవేశో ధాతా వైశాఖతాపనః । 

జ్యేష్టే మాసే భవేదిన్దః అషాఢే తపతే రవిః ॥ 20 ॥ 

వివస్వాన్‌ శ్రావణే మాసి ప్రొష్టపద్యాం భగస్స్యృతః । 

పర్ణన్యశ్చాశ్వినే మాసి కార్తికే మాసి భాస్మరః | 21 ॥ 

హేమంత శిశిర బుతువుల్లో ప్రభువు సూర్యుడు మంచును వ్యాపింప చేస్తాడు. సూర్యుడు మాఘమాసంలో 
వరుణుడుగా, ఫాల్గుణంలో పూషగా, చైత్రంలో, దేవేశుడని వైశాఖంలో, ధాతగా జ్యేష్టంలో, ఇంద్రుడని ఆషాఢంలో, 
రవి అని శ్రావణంలో, వివస్వంతుడని భాద్రపదంలో, భగుదని ఆశ్వయుజంలో పర్ణన్యుదని, కార్తికమాసంలో 
భాస్మరుదని వ్యవహరింపబడతాడు. 

మార్గశీర్నే భవేన్మిత్రః పౌషే విష్ణుః సనాతనః | 

పజ్బరశ్శిసహ(స్రాణి వరుణస్యార్మ కర్మణి ॥ 22 ॥ 

మార్గశీర్షంలో మిత్రుడని పౌషమాసంలో సనాతనుడైన విష్ణురూపునిగా చెప్పబడినాడు. వరుణరూపుడైన 
సూర్యుడు తన పనిలో ఐదువేల కిరణాలను ఉపయోగిస్తాడు. 


త కూర్మమహాపురాణం - పూర్వార్థం 
షద్భిః సహగ(సైః పూషా తు దేవేశః సప్తభిస్తథా | 
ధాతా9_ష్టభిస్సహగ(సైస్తు నవభిశ్చ శతక్రతుః ॥ 28 ॥ 
వివస్వాన్షశభిః పాతి పాత్యేకాదశభిర్భగః I 
సప్తభిస్తపతే మిత్రస్వవ్థా చైవాష్టభిస్తపేత్‌ 11 24 1 
అర్యమా దశభిః పాతి పర్ణన్యో నవభిస్తథా । 
షద్భీ రశ్శిసహ(సైస్తు విష్ణుస్తపతి విశ్వధృక్‌ 1 25 ॥ 
పూషరూపంలో సూర్యుడు ఆరువేల కిరణాలతో, దేవేశుడు ఏడువేల రశ్శులతో, ధాతరూపుడైన భాస్మరుడు 
ఎనిమిది వేలతోను, ఇంద్రరూపుడు తొమ్మిదివేలు, వివస్వంతుడు పదివేలు, భగుడు పదకొండువేలు, మిత్రుడు 
ఏడువేలు, త్వష్ట ఎనిమిది వేలు కిరణాలతో ప్రకాశిస్తారు. అర్యముడు పదివేలు, పర్జన్యుడు తొమ్మిదివేలు, విష్ణు 
పేరుగల సూర్యుడు ఆరువేల కిరణాలతో తపింపచేస్తాడు. 
వసనే కపిలః సూర్యో గ్రీష్మే కాలాన సప్రభః | 
శ్వేతో వర్షాసు విజేయః పాణ్డురః శరది ప్రభుః ॥ 26 ॥ 
హేమన్తే తామ్రవర్ణస్సాచ్చిశిరే లోహితో రవిః | 
బెషధీషు కలాం ధత్తే స్వధామపి పితృష్వథ 127 
సూర్యుడు వసంత బుతువులో కపిలవర్హుడు, గ్రీష్మంలో స్వర్ణకాంతికల్లి వర్షబుతువులో తెలుపుగా, 
శరత్మాలంలో పాండువర్ణంగా (ప్రకాశిస్తాడు. హేమంత బుతువులో తామవర్ణంగా, శిశిర బుతువులో ఎరుపురంగు 
కల్లి ఉంటాడు. అతడు బెషధాల్లో కళను, పితృదేవతల్లో స్వధను ధరించి ఉంటాడు. 
సూర్యో౭_ మరేష్వమృతన్తు త్రయం త్రిషు నియచ్చతి I 
అన్యే చాష్టా గ్రహా జ్ఞేయాః సూర్యేణాధిష్టితా ద్విజాః 1 28 ॥ 
సూర్యుడు దేవతల్లో మూడు విధాల అమృతాన్ని మూడు భాగాల్లో నియోగిస్తాడు. ఓ విప్రులారా! 
సూర్యాధిష్టితాలైన ఎనిమిది గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. 
చగ్దమాః సోమపుత్రశ్చ శుక్రశ్చెవ బృహస్పతిః । 
భౌమో మన్దస్తథా రాహుః కేతుమానపి చాష్టమః 129 ॥ 
చంద్రుడు, బుధుడు, శుక్రుడు, బృహస్పతి, అంగారకుడు, శని, రాహువు, కేతుమంతుడని ఆ (గహాలపేర్లు. 
సర్వే (ధ్రువే నిబద్దా వై గ్రహాస్తే వాతరళ్ళ్శిభిః । 
(భామ్యమాణా యథాయోగం భమన్యనుదివాకరమ్‌ ॥ 80 ॥ 


నలబై మూడవ అధ్యాయం 391 

ఆ [గ్రహాలన్నీ వాయుతరంగాలతో నియమింపబడి త్రిప్పబడుతూ వాని నియమానుసారం సూర్యుని 
అనుసరించి తిరుగుతున్నాయి. 

అలాతచక్రవద్యాన్తి వాతచక్రేరితాస్తథా | 

యస్మాద్వహతి తాన్వాయుః ప్రవహస్తేన స సృృతః॥ 31 ॥ 

వాతచక్రం (ప్రేరేపించగా అవి కొరివిచక్రంవలె సంచరిస్తాయి. ఆ (గ్రహాలను వహించిన కారణంగా 
వాయువుకు ప్రవహము అనే పేరు ప్రసిద్ధమైనది. 

రథప్రిచక్రః సోమస్య కున్గాభాస్తస్య వాజినః । 

వామదక్షిణతో యుక్తా దశ తేన క్షపాకరః ॥ 32 ॥ 

చంద్రుని రథం మూడు చక్రాలు కలది. అతని గుర్రాలు మల్లిపూవువంటి కాంతిగలవి. అవి పది, కుడి 
ఎడమ భాగాల్లో కట్టగా రథాన్ని మోస్తున్నాయి. 

వీథ్యాశ్రయాణి చరతి నక్షత్రాణి రవిర్యథా । 

హ్రాసవృద్ధీ తు విప్రేన్లా! (ధ్రువాధారాణి సర్వదా ॥ 338 ॥ 

చంద్రుడు వీథుల నాశ్రయించి ఉన్న నక్షత్రాలను గూర్చి సూర్యునివలె సంచరిస్తుంటాడు. ఓ ద్విజులారా! 
చంద్రుని వృద్ది క్షయాలు ఎల్లపుడు (ధ్రువస్తానం పైనే ఆధారపడి ఉంటాయి. 

స సోమః శుక్షపక్షే తు భాస్మ్కరే పరతః స్థితే | 

ఆపూర్యతే పరస్యాన్తే సతతం చైవ తాః ప్రభాః ॥ 34 ॥ 

ఆ చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడు అవతలిభాగంలో ఉండగా కళలు నిండుతుంటాయి. 

క్షీణం పీతం సురైః సోమమాప్యాయయతి నిత్యదా । 

ఏకేన రళ్ళినా విప్రాః సుషుమ్నాఖ్యేన భాస్మరః ॥ 35 ॥ 

శుక్లపక్షం పూర్తికాగా ఆ కళల నెల్లపుడు దేవతలు త్రాగటంవల్ల క్షీణిస్తాడు. సూర్యుడెల్లపుడు సుషుమ్నరళ్శితో 
చంద్రుని కాంతిమంతుని చేస్తుంటాడు. 

ఏషా సూర్యస్య వీర్యేణ సోమస్యాప్యాయితా తనుః । 

పౌర్ణమాస్యాం స దృశ్యేత సమ్బూర్జో దివసక్రమాత్‌ ॥ 36 ॥ 

సూర్యతేజస్సుతో (ప్రకాశవంతమైన చంద్రుని శరీరం దినక్రమంలో వృద్ధిచెంది పౌర్ణమిరోజు సంపూర్ణ 
స్వరూపంతో కన్పిస్తాడు. 

సమ్బూర్ల మర్థమాసేన తం సోమ మమృతాత్మకమ్‌ । 

పిబన్తి దేవతా విప్రా యతస్తేత_మృతభోజనాః ॥ 87 ॥ 


శక కూర్మమహాపురాణం - పూర్వార్థం 


విప్రులారా! నిండుగా ఉన్న చంద్రునిరూపం అమృతాత్మకమైనందువల్ల అమృత భోజనులైన దేవతలు 
దినమొక కళచాొప్పున పానం చేస్తుంటారు. 

తతః పజ్బుదశే భాగే కిజ్బిచ్చిష్టే కలాత్మకే I 

అపరాహ్లై పితృగణా జఘన్యం పర్యుపాసతే 1 38 ॥ 

తర్వాత పదహైదవ కళాభాగం కొంచెం మిగలగా పితృగణాలు వెనుక భాగాన్నాశయిస్తున్న్చవి. 

పిబన్తి ద్విలవం కాలం శిష్టా తస్య కలాతు యా । 

సుధామృతమయీం పుణ్యాం తామిన్లోరమృతాత్మికామ్‌ 1 891 

ఆ చంద్రుని మిగిలిన కళను రెండు లవలకాలం అమృతమయం, అమృతరూపం, పుణ్యకరం అయిన 
దాన్ని పానం చేస్తున్నది. 

నిఃసృతం తదమావాస్యాం గభస్తిభ్యః స్వధామృతమ్‌ I 

మాసతృప్తి మవాప్యాగ్రే పితరః సన్తి నిర్భతాః ॥ 40 ॥ 

అమావాస్యనాడు కిరణాలనుండి (స్రవించే అమృతాన్ని పితృదేవతలు ఆస్వాదించి మాస తృప్తిని పొందుతారు. 

న సోమస్య వినాశః స్యాత్సుధా చైవం సుపీయతే । 

ఏవం సూర్యనిమితోల_స్య క్షయోవృద్దిశ్చ సత్తమాః ॥ 41 ॥ 

pr.) ఇ టా అవి 

చంద్రునకు నాశం లేదు. అమృతం ఇట్లా ఆస్వాదింపబడుతుంది. ఈ విధంగా చంద్రుని వృద్ది క్షయాలు 
సూర్యునికారణంగా జరుగుతుంటాయి. 

సోమపుత్రస్య చాష్టాభిర్వాజిభిర్వాయువేగిభిః I 

వారిజైః స్యననో యుక్తస్తేనాసౌ యాతి సర్వతః | 42 ॥ 

చంద్రుని పుత్రుడు బుధుని రథం వాయువేగంగల నీటినుండి పుట్టిన గుర్రాలు లాగగా బుధుడు అంతటా 
సంచరిస్తుంటాడు. 

శుక్రస్య భూమిజైరశ్రైః స్యన్లనో దశభిర్భృతః । 

అప్టాభిశ్చాపి భౌమస్య రథో హైమః సుశోభనః ॥ 48 ॥ 

శుక్రుని రథానికి భూమియందు పుట్టిన పది ఆశ్వాలు పూన్చబడినవి. అంగారకుని రథం బంగారంతో 
నిర్మితమైనది. మిక్కిలి అందమైన ఎనిమిది గుర్రాలు కల్గినది. 

బృహస్పతే రథోం_పష్టాశ్వః స్యన్దనో హేమనిర్మితః I 

రథో రూప్యమయో౭_ష్టాశ్వో మన్దస్యా9ం_9_యసనిర్మితః 1 44॥ 


నలబై మూడవ అధ్యాయం 393 
బృహస్పతి రథానికి ఎనిమిది గుర్రాలు. అది బంగారంతో చేయబడినది. శని రథం ఇనుముతో చేయబడినది. 
ఎనిమిది గుర్రాలు లాగునది. 
స్వర్భానోర్భాస్మరారేశ్చ తథాం_ ష్టాభిర్ణయిర్భతః I 
ఏతే మహాగ్రహాణాం వై సమాఖ్యాతా రథాశ్ళ వై ॥ 45 ॥ 


రాహు కేతువుల రథాలు కూడ లోహనిర్మితాలే. ఎనిమిదేసి గుర్రాలు పూన్బ తగినవి. ఇవి మహాగ్రహాల 
రథాల వివరాలు మీకు వివరించనైనది. 


సర్వే (ధ్రువే మహాభాగే నిబద్దా వాయురశ్శిభిః I 
(గహర్‌క్షతారాధిష్ట్యాని (ధ్రువే బద్దాన్యశేషతః 1 46 ॥ 
(భ్రమన్తి భ్రామయన్వేనం సర్వాణ్యనిలరళ్ళ్శిభిః 


ఇవన్నీ వాయురశ్ళులతో ధ్రువస్థానంలో నియమితాలు. గ్రహ, నక్షత్ర స్థానాలన్నీ సంపూర్ణంగా ధ్రువస్థానంతో 
నిబంధింపబడినవి. అవి తిరుగుతూ, వాయు రశ్ములచేత నడుపబడుచుండును. 


ఇతి శ్రీకూర్మపురాణే భువనకోశే త్రిచత్వారింశో9_ ధ్యాయః ॥ 48 ॥ 
శ్రీకూర్మపురాణంలో భువనకోశమనే నలబై మూడవ అధ్యాయం 1 48 ॥ 


గమన 


స చతుశ్ళత్వారింశో9_ ధ్యాయః - నలబై నాల్గవ అధ్యాయం 


భువనకోశ విన్యాసవర్ణనమ్‌ - భువనకోశ విన్యాసవర్ణనం 


సూత ఉవాచ :-సూతుడు పలికాడు 

ధ్రువాదూర్థ్వం మహర్లోకః కోటియోజనవిసృతః । 

కల్పాధికారిణస్తత్ర సంస్థితా ద్విజపుజ్గవాః mln 

ఓ ద్విజపుంగవులారా! ధ్రువస్థానానికి పైన కోటియోజనాల విస్తారంకల మహర్లోకం ఉన్నది. ఆ లోకంలో 
కల్పాధికారులు నివసిస్తారు. 

జనలోకో మహర్లోకాత్తథా కోటిద్వయాత్మకః । 

సనకాద్యాస్తథా తత్ర సంస్థితా (బ్రహ్మణః సుతాః ॥ 2 ॥ 

మహర్షోకానికి పైన రెండుకోట్లయోజనాల పరిమాణంకల జనలోకమున్నది. అక్కడ (బ్రహ్మకుమారులైన 
సనకాది మునులు నివసిస్తారు. 

జనలోకాత్తపోలోకః కోటిత్రయసమన్వితః । 

వైరాజా స్తత్ర వై దేవాః స్థితా దాహవివర్ణితాః ॥ 8 ॥ 

ప్రాజాపత్యాత్సత్యలోకః కోటిషట్మేన సంయుతః । 

అపునర్మారకో నామ బ్రహ్మలోకస్తు స స్కృతః॥ 4॥ 

జనలోకం పైన తపోలోకం మూడుకోట్ల యోజన విసృతి కల్గి ఉన్నది. ఆ లోకంలో తేజోమూర్తులైన 
దేవతలు తాపం లేనివారున్నారు. ప్రాజాపత్యంకంటె సత్యలోకం ఆరుకోట్ల యోజనాల దూరంలో ఉన్నది. అక్కడ 
చేరినవారికి మరల జన్మలేని లోకమది బ్రహ్మలోకంగా ప్రసిద్ధమైనది. 

అత్ర లోకగురుర్షహ్మా విశ్వాత్మా విశ్వభావనః । 

ఆస్తే స యోగిభిర్నిత్యం పీత్వా యోగామృతం పరమ్‌ ॥ 5 ॥ 

ఈ లోకంలో విశ్వాత్ముడు, విశ్వభావనుడు, లోకగురువైన బ్రహ్మ యోగులతో కలిసి యోగామృతాన్ని 
త్రాగి నివసిస్తాడు. 

వసస్తి యతయః శానా నైష్టికా బ్రహ్మచారిణః | 

యోగినస్తాపసాః సిద్ధా జాపకాః పరమేష్టినః 1161 

శాంతస్వభావులు, నిష్టగల సన్నాసులు, బ్రహ్మచారులు, యోగులు, మునులు, సిద్దులు, పరమేష్టిని 
జపించేవారు అక్కడ నివసిస్తారు. 


ద్వారం తద్యోగినామేకం గచ్చతాం పరమం పదమ్‌ । 
తత్ర గత్వా న శోచన్తి స విష్ణుః స చ శజ్కరః ॥ 7 ॥ 


నలబై నాల్గవ అధ్యాయం 395 


ఆ స్థానం పరమపదాన్ని పొందే యోగులకు ఒకే ఒక ద్వారం. అక్కడికి వెళ్ళినవారు ఎవరును దుఃఖాన్ని 
పొందరు. అతడే నారాయణుడు, శంకరుడు కూడ. 

సూర్యకోటిప్రతీకాశం పురం తస్య దురాసదమ్‌ । 

నమే వర్ణయితుం శక్యం జ్వాలామాలాసమాకులమ్‌ ॥ 8 ॥ 


ఆ దేవుని నగరం కోటి సూర్యసమతేజస్సు కలది. అది పొందటానికి దుర్లభము. జ్వాలాసమూహాలలో 
ఉన్న ఆ స్తానం వర్లించటం నాకు వీలుకానిది. 

థి ణు 

తత్ర నారాయణస్యాపి భవనం బ్రహ్మణః పురే 

శేతే తత్ర హరిః శ్రీమాన్యోగీ మాయామయః పరః ॥ 9॥ 

అక్కడ (బ్రహ్మదేవుని పట్టణంలో నారాయణుని భవనమున్నది. దానిలో మాయామయుడు, యోగీశ్వరుడు, 
పరమపురుషుడైన మహావిష్ణువు శయనించి ఉంటాడు. 

స విష్ణులోకః కథితః పునరావృత్తి వర్దితః । 

యాన్తి తత్ర మహాత్మానో యే ప్రపన్నా జనార్జ్దనమ్‌ ॥ 10 ॥ 

అది విష్ణులోకంగా చెప్పనైనది. అక్కడికి వెళ్ళినవారికి పునర్జన్మ మరణాదులుండవు. జనార్దనుడైన 
నారాయణుని ఆశ్రయించిన మహాత్ములు ఆ లోకానికి వెళతారు. 

ఊర్ధ్వం తద్రహ్మ సదనాత్సురం జ్యోతిర్మయం శుభమ్‌ | 

వహ్నినా చ పరిక్షిప్తం తత్రాల_9_స్తే భగవాన్షరః ॥ 11 ॥ 

ఆ బ్రహ్మలోకం పైభాగంలో తేజోమయం శుభకరమైన పురమున్నది. అగ్నితో ఆవరింపబడి ఉంటుంది. 
అక్కడ భగవంతుడైన శివుడు నివసిస్తుంటాడు. 

దేవ్యా సహ మహాదేవశ్చిన్యమానో మనీషిఖిః । 

యోగిభిః శతసాహ(సైర్భూతై రుదైశ్చ సంవృతః ॥ 12॥ 

శంకరుని బుద్ధిమంతులైన మహాత్ములు సేవిస్తుండగా వేలకొలది యోగులు, భూతగణాలు, రుద్రులు, 
పార్వతీదేవి కూడ శంకరునితో ఉంటారు. 

తత్ర తే యాన్తి నిరతా భక్తా వై బ్రహ్మచారిణః । 

మహాదేవపరాః శాన్తాస్తాపసాః సత్యవాదినః ॥ 18 ॥ 

ఆ లోకానికి ఆసక్తికల భక్తులు, బ్రహ్మచారులు, మహాదేవునియందు శ్రద్ద కలవారు, శాంతాత్ములు, 
సత్యవాదులైన మునులు వెళతారు. 

నిర్మమా నిరహజ్మారాః కామక్రోధవివర్ణితాః । 

ద్రక్ష్యన్తి బ్రాహ్మణా యుక్తా రుద్రలోకః స వైసృృతః॥ 141 


తతర కూర్మమహాపురాణం - పూర్వార్థం 


అహంకార, మమకార దూరులు, కామక్రోధ రహితులు, యోగ్యులైన బ్రాహ్మణులు ఆ లోకాన్ని చూడగలవారు. 
అది రుద్రలోకంగా చెప్పబడినది. 

ఏతే సప్త మహాలోకాః పృథివ్యాః పరికీర్తితాః । 

మహాతలాదయశ్చాధ:ః పాతాలాః సన్తి వై ద్విజాః ॥ 15 ॥ 

విప్రలారా! ఇవి భూమికి సంబంధించిన ఏడు మహాలోకాలు. క్రిందిభాగంలో మహాతలం మొదలైన 
పాతాళలోకాలున్నాయి. 

మహాతలం చ పాతాలం సర్వరత్నోపశోభితమ్‌ | 

ప్రాసాదైర్వివిధైః శుభైరేవతాయతనైర్యుతమ్‌ 1 16 ॥ 

మహాతలమనే క్రిందిలోకం సమస్తమణులతో ప్రకాశిస్తుంది. నానావిధాలైన శుభ్రసౌధాలు, దేవమందిరాలు 
కలిఉన్నది. 

అనన్తేన చ సంయుక్తం ముచుకున్దైన ధీమతా । 

నృపేణ బలినా చైవ పాతాలస్వర్గవాసినా 11 171 

శైలం రసాతలం విప్రాః శార్మరం హి తలాతలమ్‌ । 

పీతం సుతలమిత్యుక్తం వితలం విద్రుమప్రభమ్‌ ॥ 18 ॥ 

అక్కడ అనంతుడు, బుద్ధిమంతుడైన ముచికుందుడు, పాతాల స్వర్ణవాసి బలిచక్రవర్తి ఉన్నారు. ద్విజులారా! 
రసాతలం శిలామయం, తలాతలం గులకరాళ్ళనేల, సుతలం పసుపుపచ్చనేల, వితలం పగడం రంగు కలవి. 

సితల్బు వితలం ప్రోక్తం తలజ్బావ సితేతరమ్‌ । 

సుపర్టేన మునిశ్రేష్టాస్తథా వాసుకేనా శుభమ్‌ ॥ 19 ॥ 

రసాతలమితి ఖ్యాతం తథా? న్యైశ్చ నిషేవితమ్‌ । 

విరోచనహిరణ్యాక్షతారకాద్యెశ్చ 'సేవితమ్‌ ॥ 20 ॥ 

వితలం తెలుపునేల, తలం నల్లరంగు నేల కలవి. ఈ లోకాలు గరుత్మంతుడు, వాసుకి, ఇతరులు నివసించేవి. 
రసాతలం అనుపేర ప్రసిద్ధాలు. అది విరోచనుడు, హిరణ్యాక్షుడు, తారకాదిరాక్షసులకాశయము. 

తలాతలమితి ఖ్యాతం సర్వశోభాసమన్వితమ్‌ I 

వైనతేయాదిభిశ్చెవ కాలనేమిపురోగమైః 1 21॥ 

తలాతలమనే పేర ప్రఖ్యాతమైనది అన్ని శోభలు కలది. ఇందులో వైనతేయుడు, కాలనేమి మొదలైనవారు 
నివసింతురు. 

పూర్వదేవైః సమాకీర్ణం సుతలజ్బ తథా పరైః | 

వితలం యవనాద్యైశ్చ తారకాగ్నిముఖైస్తథా 1 22 ॥ 


సుతలం పూర్వదేవులు (రాక్షసులు) ఇతరులు గలది. వితలం యవనాదులు, తారకుడు అగ్నిమొదలైనవారు 
కలది. 


నలబై నాల్గవ అధ్యాయం 397 


జమృకాద్యైస్తథా నాగైః ప్రహ్లాదేనాసురేణ చ । 

వితలజ్బావ విఖ్యాతం కమ్బలాహీంద్రసేవితమ్‌ ॥ 28 ॥ 

వితలం జంభకుడు మొదలైన నాగులు, అసురుడైన ప్రహ్లాదుడు, కంబలమనే పేరుగల సర్పరాజు 
నివసించునది ప్రసిద్దమైనది. 

మహాజమ్మేన వీరేణ హయగ్రీవేణ ధీమతా । 

శజ్ముకర్ణేన సంభిన్నం తథా నముచిపూర్వకైః ॥ 24 ॥ 


వీరుడైన మహాజంభుడు, బుద్దిశాలి హయగ్రీవుడు, శంకుకర్ణుడు, నముచి మొదలగువారు కలది. 


తథా౭ _న్యైర్వివిధైర్నాగైస్తబజ్చావ సుశోభనమ్‌ । 

తేషామధస్తాన్నరకాః కూర్మాద్యాః పరికీర్తితాః ॥ 25 ॥ 

ఇతరులైన నాగజాతులు గలది. మిక్కిలి అందమైనది తలం. ఆ లోకాలకు క్రిందిభాగంలో 
కూర్మాదినరకాలు చెప్పబడినవి. 

పాపినస్తేషు పచ్యన్తే న తే వర్ణయితుం క్షమాః । 

పాతాలానామధశ్చాస్తే శేషాఖ్యా వైష్ణవీ తనుః ॥ 26 ॥ 

కాలాగ్నిరుదో యోగాత్మా నారసింహో9౭_పి మాధవః | 

యో9_నన్తః పఠ్యతే దేవో నాగరూపీ జనార్దనః ॥ 27 ॥ 

ఆ నరకాలలో పాపాత్ములు శిక్షింపబడతారు. వారు వర్ణింపతగరు. పాతాళలోకాలకు అడుగుభాగంలో 
శేషుడనే విష్ణుస్వరూపుడు. ఆ శేషమూర్తి కాలాగ్నిరుద్రుడని, యోగాత్ముడని, నారసింహుడు, మాధవుడు, అనంతుడు 
అని నాగరూపం దాల్చిన జనార్దనుడని స్తుతింపబడుతున్నాడు. 

తదాధారమిదం సర్వం స కాలాగ్నిం సమాగ్రితః । 
తమావిశ్య మహాయోగీ కాలస్తద్వదనోషితః ॥ 28 ॥ 


ఇదంతా ఆయనపై ఆధారపడి ఉన్నది. అతడు కాలాగ్ని నాశ్రయించి ఉన్నాడు. గొప్ప యోగి అయిన 
కాలుడు అతనినావేశించి ముఖమందు నివసిస్తున్నాడు. 


విషజ్వాలామయశ్చేశో జగత్సంహరతి స్వయమ్‌ I 
సహస్రమాయో౭_ప్రతిమః సంహర్తా శబ్మరో భవః ॥ 
తామసీ శామృవీ మూర్తిః కాలో లోకప్రకాలనః ॥ 29 ॥ 
విషజ్వాలలతో నిండిన ఈశ్వరరూపుడై స్వయంగా విశ్వాన్ని సంహరిస్తాడు. వేయి మాయలు గలవాడు. 
సాటిలేనివాడు భవుడు అగు శంకరుడు సంహరించేవాడవుతున్నాడు. తమోగుణ ప్రధానమైన శంభునికి సంబంధించిన 
మూర్తే లోకాలను లయింపచేసే కాలపురుషుడు. 
ఇతి శ్రీకూర్మపురాణే భువనకోశవిన్యాసే చతుశ్ళత్వారింశో9_ధ్యాయః 1 44 ॥ 
శ్రీకూర్మపురాణంలో భువనకోశవిన్యాసమనే నలబై నాల్గవ అధ్యాయం ॥ 44 ॥ 


398 పజ్బచత్వారింశో9_ధ్యాయః - నలబై అయిదవ అధ్యాయం 


భువనకోశే పర్వతాది సంఖ్యానమ్‌ - భువనకోశంలోని పర్వత సంఖ్యానం 


సూత ఉవాచ :-సూతుడు పలికాడు 

ఏతద్రహ్మోజ్ఞమాఖ్యాతం చతుర్దశవిధం మహత్‌ । 

అతః పరం ప్రవక్ష్యామి భూలోకస్యాస్య నిర్ణయమ్‌ ॥ 1॥ 

పదునాల్లు విధాలైన ఈ గొప్ప బ్రహ్మాండాన్ని గూర్చి వివరించాను. ఇక ఈ భూలోకం వివరాన్ని తెలుపుతాను. 

జమ్మూద్వీపః ప్రధానోల_ యం ప్లక్షః శాల్మలిరేవ చ । 

కుశ క్రౌబ్బశ్చ శాకశ్చ పుష్కరశ్చెవ సప్తమః ॥ 2 ॥ 

ఈ జంబూద్వీపం ప్రధానమైనది. ప్లక్ష శాల్మలి, కుశ, (క్రౌంచ, శాక, పుష్మరములని ద్వీపాలు మొత్తం 
ఏడు కలవు. 

ఏతే సప్త మహాద్వీపాః సముదైః సప్తభిర్భతాః । 

ద్వీపాద్ద్వీపో మహానుక్తః సాగరాచ్చాపి సాగరః ॥ 8 ॥ 


ఈ ఏడు మహాద్వీపాలు ఏడు సముద్రాలతో ఆవరింపబడినవి. ఒక ద్వీపంకంటె మరో ద్వీపం, ఒక 
సముద్రంకంటె మరో సముద్రం గొప్పదని చెప్పబడినది. 

క్షారోదేక్షురసోదశ్చ సురోదశ్చ ఘృతోదకః I 

దధ్యోదః క్షీరసలిలః స్వాదూదశ్చేతి సాగరాః ॥ 4 ॥ 

లవణసముద్రం, ఇక్షు, సురా, ఘృత, దధి, క్షీర శుద్దోదక సముద్రాలని ఏడు ప్రసిద్దాలు. 

పజ్బాశత్మోటివిస్తీర్ణా స సముద్రా ధరా స్మృతా । 

ద్వీపైశ్చ సప్తభిర్యుక్తా యోజనానాం సమన్తతః ॥ 8 ॥ 

జమూద్వీపః సమస్తానాం మధ్యే చైవ వ్యవస్థితః । 

తస్య మధ్యే మహామేరుర్విశుతః కనకప్రభః ॥ 6 ॥ 

యాబైకోట్ల యోజనాల విస్తీర్ణంకల్లిన సముద్రసహితమయిన భూమి పేర్కొనబడినది. ఆ యోజనాలలో 
ఏడు ద్వీపాలు కలవు. జంబూద్వీపం అన్నిద్వీపాలకు మధ్యభాగంలో ఉన్నది. వానిమధ్య బంగారుకాంతిగల్లిన 
మహామేరు పర్వతం నిలిచి ఉన్నది. 

చతురశీతిసాహసస్రో యోజనైస్తస్య చోచ్చయః | 

ప్రవిష్టః షోడశాధస్తాద్దాత్రింశన్మూర్థి విసృతః ॥ 7॥ 

దాని వైశాల్యం ఎనుబది నాల్గువేల యోజనాల పరిమాణం. క్రింది భాగం పదునారు యోజనాలు భూమి 
లోపలికి ప్రవేశించి ముప్పెరెండు యోజనాలు శిఖరభాగంలో విస్తరించినది. 


నలబై అయిదవ అధ్యాయం 399 


మూలే షోడశసాహస్రో విస్తారస్తస్య సర్వతః । 

భూపద్మస్యాస్య శైలో౭ సౌ కర్ణికాత్వేన సంస్థితః 1 81 

మూలభాగంలో అన్నివైపుల పదహారువేల విస్తారంకల్లి ఉన్నది. ఈ భూమి అనే పద్నానికి ఈ పర్వతం 
కర్ణికవలె ఉంటున్నది. 

(3) 

హిమవాన్‌ హేమకూటశ్చ నిషధశ్చాస్య దక్షిణే I 

నీలః శ్వేతశ్చ శృజ్లీ చ ఉత్తరే వర్షపర్వతాః ॥ 9 ॥ 

దీనికి దక్షిణంవైపు హిమవత్సర్వతం, హేమకూటం, నిషధమున్నవి. ఉత్తరంవైపు నీలము, శ్వేతము, శృంగి 
అనే పర్వతాలున్నవి. 

లక్షప్రమాణా ద్వౌ మధ్యే దశహీనాస్తథా౭_పరే । 

సహ్రద్వితయోబ్ర్రాయాస్తావద్విస్తారిణశ్చ తే ॥ 10 ॥ 

భారతం ప్రథమం వర్షం తతః కింపురుషం స్కృతమ్‌ I 

హరివర్షం తథైవాన్యన్మేరోర్దక్షిణతో ద్విజాః ॥ 11 ॥ 

లక్ష యోజనాల ప్రమాణం కలవి రెండు మధ్యభాగాలలో తక్కినవి పదియోజనాలు తక్కువ కల్టినవి. రెండు 
వేల యోజనాల ఎత్తు కల్గి అంతేవిస్తారం కల్గి ఈ పర్వతాలు వ్యాపించి ఉన్నవి. భారతవర్షం మొదటిది. దానితర్వాత 
కింపురుషవర్షం కలదు. ద్విజులారా! హరివర్షమనేది మరొకటి. ఈ మూడు మేరువుకు దక్షిణంవైపు ఉన్నవి. 


రమ్యకళోత్తరం వర్షం తస్యైవాను హిరణ్మయమ్‌ । 

ఉత్తరే కురవశ్చెవ యధైతే భారతాస్తథా ॥ 12॥ 

ఉత్తర దిక్కు రమ్యకవర్పం, దానివెంబడి హిరణ్మయవర్చం, ఉత్తర కురుభూములున్నాయి. ఈ భారతవర్షం 
వలెనే ఇవి కూడ ప్రసిద్దాలై ఉన్నవి. 

నవసాహగస్రమేకైకమేతేషాం ద్విజసత్తమాః । 

ఇలావృతం చ తన్మధ్యే తన్మధ్యే మేరురుచ్చితః 1 18॥ 

విప్రశ్రేష్ణులారా! వీనిలో ఒక్కొక్కటి తొమ్మిది వేల యోజనాల పరిమాణం కలది. వానిమధ్య ఇలావృత 
వర్షం, దానిమధ్య మేరుపర్వతం ఎత్తుగా నిలిచి ఉన్నది. 

మేరోశ్చతుర్దిశం తత్ర నవసాహస్రవిస్తరమ్‌ । 

ఇలావృతం మహాభాగాశ్చత్వారస్తత్ర పర్వతాః ॥ 141 

మేరువుకు నాల్గువైపుల తొమ్మిదివేల యోజనాల విస్తారం కల్గి ఇలావృత వర్షం వ్యాపించి ఉన్నది. అక్కడ 
నాలుగు పర్వతాలున్నవి. 

విషృమ్మా రచితామేరోర్యోజనాయతముట్చితా | 

పూర్వేణ మన్లరో నామ దక్షిణే గన్ధమాదనః 1 15 ॥ 


400 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


ఆ నాలుగు పర్వతాలు యోజనం ఎత్తు కల్లి మేరువునకు గడియలుగా చేయబడినవి. తూర్పువైపు మందర 
పర్వతం, దక్షిణంవైపు గంధమాదన పర్వతం ఉన్నది. 

విపులః పశ్చిమే పారే సుపార్వ్వశ్చోత్తరే సృృతః | 

కదమ్శస్తేషు జమభ్ఫూశ్చ పిప్పలో వట ఏవచ॥ 16॥ 

పడమట విపులము, ఉత్తరం దిక్కు సుపార్వ్వ పర్వతం కలవు. ఆ పర్వతాల్లో కడిమిచెట్టు, నేరేడు, రావి, 
మర్రిచెట్లు ఎక్కువగా ఉన్నవి. 

జమ్బూద్వీపస్య సా జమ్బూర్నామహేతుర్మహర్షయః I 

మహాగజ ప్రమాణాని జమ్వా స్తన్యాః ఫలాని చ ॥ 17 ॥ 

మహర్షులారా! ఆ జంబూవృక్షం జంబూద్వీప మనేపేరు రావటానికి కారణం ఆ వృక్షం ఫలాలు పెద్ద 
ఏనుగు పరిమాణం కలవి. 

పతస్తి భూభృతః పృష్టే శీర్యమాణాని సర్వతః । 

రసేన తస్యాః ప్రఖ్యాతా తత్ర జమ్బూనదీ గిరౌ ॥ 181 

దాని పండు మేరుపర్వతంపై రాలి పడగా ఆ పండ్లరసంతో ప్రసిద్దినందిన జంబూనది పర్వతంపై 
ప్రవహిస్తుంటుంది. 

సరిత్రవర్తతే చాపి పీయతే తత్రవాసిభిః । 

న స్వేదో నచ దౌర్గన్ధ్యం న జరా నేన్దియక్షయః 1 19॥। 


ఆ నదీజలం అక్కడి జనం త్రాగుతారు. అక్కడివారికి చెమట, చెడువాసన, ముసలితనం, ఇంద్రియక్షయం 
అనేవి కలుగవు. 


న తాపః స్వచ్చమనసాం నాసౌఖ్యం తత్ర జాయతే । 
తత్తీరమృద్రసం ప్రాప్య వాయునా సువిశోషితమ్‌ ॥ 20 ॥ 
జామ్చూనదాఖ్యం భవతి సువర్ణం సిద్ధభూషణమ్‌ | 
భద్రాశ్వః పర్వతో మేరోః కేతుమాలశ్చ పశ్చిమే ॥ 21 
వర్షే ద్వే తు మునిశ్రేష్టాస్తయోర్మధ్యే ఇలావృతమ్‌ । 

వనం చైత్రరథం పూర్వం దక్షిణం గన్భమాదనమ్‌ 1 22 | 


నిర్మలమైన మనసు గలవారికి అక్కడ తాపంకాని దుఃఖం కాని కలుగవు. ఆ నదీతీరంలోని మట్టి జంబూరసాన్ని 
పొంది గాలితో బాగా ఎండి జాంబూనదమనే పేర బంగారంగా మారుతుంది. అది సిద్ధులకు భూషణం. మేరువునకు 
పడమట భద్రాశ్వం కేతుమాలం అనే వర్షాలున్నాయి. ఓ మునిశ్రేష్టులారా! ఆ రెంటిమధ్య ఇలావృత వర్షం చైత్రరథమనే 
వనం తూర్పువైపు, దక్షిణం గంధమాదన పర్వతం ఉన్నాయి. 


నలబై అయిదవ అధ్యాయం 401 


వైభాజం పశ్చిమం విద్యాదుత్తరం సవితుర్వనమ్‌ । 

అరుణోదం మహాభద్రమసితోదణ్చ మానసమ్‌ ॥ 28 ॥ 

సరాంస్యేతాని చత్వారి దేవభోగ్యాని సర్వదా । 

సితాన్తశ్చ కుముద్వాంశ్చ కురరీ మాల్యవాంస్తథా || 24 ॥ 

వైకజ్ళో మణిశైలశ్చ వృక్షవాంశ్చాచలోత్తమః | 

మహానీలో9 థ రుచకః సబిన్దుర్మన్దరస్తథా 1 25 ॥ 

వేణుమాంశ్చెవ మేఘశ్చ నిషధో దేవపర్వతః | 

ఇత్యేతే దేవరచితాః సిద్ధావాసాః ప్రకీర్తితాః ॥ 26 ॥ 

పశ్చిమంలో వైభ్రాజం, ఉత్తరంలో సవితృవనం ఉన్నవి. అరుణోదం, మహాభద్రం, అసితోదం, మానసం 
అనే ఈ నాల్లు సరస్సులు ఎల్లపుడు దేవభోగ్యాలు. సితాంతం, కుముద్వంతం, కురరీ, మాల్యవంతం, వైకంకం, 
మణిశైలం, వృక్షవంతం అనే పర్వతరాజము, మహానీలం, రుచకం, బిందువు, మందరం అట్లే వేణుమంతం, 
మేఘం, నిషధం, దేవపర్వతం అనేవి దేవతలు నిర్మించినవి. సిద్ధులకు ఆవాసాలు 

అరుణోదస్య సరసః పూర్వతః కేసరాచలః । 

త్రికూటః సశిరశ్ళ్చెవ పతజ్లో రుచకస్తథా ॥ 27 1 

నిషధో వసుధారశ్చ కలిబ్లస్రిశిఖః స్మృతః । 

సమూలో వసువేదిశ్చ కురురుశ్చెవ సానుమాన్‌ ॥ 28 ॥ 

అరుణోదమనే సరస్సునకు తూర్పుదిక్కున కేసరాచలం, త్రికూటం, సశిరం, పతంగం, రుచకం, నిషధం 
వసుధారం, కలింగం, త్రిశిఖం, సమూలం, వసువేది, కురురువు అనే పర్వతాలున్నవి. 

తామ్రాతశ్చ విశాలశ్చ కుముదో వేణుపర్వతః | 

ఏకశ్ళజ్లో మహాశ్రైలో గజశైలశ్చ పిజ్ఞాకః ॥ 29 ॥ 

పజ్బాశైెలో9_ థ కైలాసో హిమవాంశ్చాచలోత్తమః । 

ఇత్యేతే దేవచరితా ఉత్మటాః పర్వతోత్తమాః | 80 ॥ 

తామ్రాతం, విశాలం, కుముదం, వేణుపర్వతం, ఏకశ్ళంగం, మహేాశైలం, పింజకం, పంచశైెలం, కైలాసం, 
పర్వత శ్రేష్టం హిమవంతం ఇవన్నీ దేవతల సంచారానికి యోగ్యమైన శ్రెష్టపర్వతరా జాలు. 

మహాభద్రస్య సరసో దక్షిణే కేసరాచలః । 

శిఖివాసాశ్చ వైదూర్యః కపిలో గన్ధమాదనః 1 11 

జారుధిశ్చ సురామ్బుశ్చ సర్వగన్థాచలోత్తమః | 

సుపార్వశ్చ సుపక్షశ్చ కజ్బః కపిల వివచ॥ 382 ॥ 

విరజో భద్రజాలశ్చ సుసకశ్చ మహాబలః । 

అజ్టునో మధుమాంస్తద్వచ్చిత్రశృజో మహాలయ: ॥ 88 ॥ 


40s కూర్మమహాపురాణం - పూర్వార్థం 


కుముదో ముకుటశ్చెవ పాణ్డురః కృష్ణ ఏవచ। 

పారిజాతో మహాశైలస్తథైవ కపిలాచలః ॥ 84 

మహాభద్రం అనే సరస్సుకు దక్షిణం దిక్కున కేసరపర్వతం, శిఖీవాసం, వైదూర్యం, కపిలం, గంధమాదనం, 
జారుధి, సురాంబువు, సర్వగంధపర్వతం, సుపార్వ్వం, సుపక్షం, కంకం, కపిలపర్వతం, విరజా, భద్రజాలం, 
సుసకం, మహాబలం, అంజనం, మధుమంతం, చిత్రశ్చంగం, మహాలయం, కుముదం, ముకుటం, పాండురం, 
కృష్ణం, పారిజాతం అనే పెద్దపర్వతం, కపిలాచలం అనేవి కలవు. 

సుషేణః పుణ్జరీకశ్చ మహామేఘస్తథైవ చ। 

ఏతే పర్వతరాజాశ్చ సిద్ధగంధర్వసేవితాః 1 35 ॥1 

సుషేణము, పుండరీకం, మహామేఘం అనేవి సిద్దులు గంధర్వులు సేవిస్తున్న పర్వతరాజాలు. 

అసితోదస్య సరసః పశ్చిమే కేసరాచలః । 

శంఖకూటో9 ధథ వృషభో హంసో నాగస్తథైవ చ ॥ 36 ॥ 

కాలాజ్ఞ్యునః శుక్రశైలో నీలః కమల ఏవ చ । 

పారిజాతో మహాశైలః శైలః కనక ఏవ చ ॥ 838 ॥ 

పుష్పకశ్చ సుమేఘశ్చ వారాహో విరజాస్తథా | 

మయూరః కపిలశ్చెవ మహాకపిల ఏవచ ॥ 39 ॥ 

ఇత్యేతే దేవగన్థర్వసిద్ధయక్షైశ్చ సేవితాః 1 

సరసో మానసస్వేహ ఉత్తరే కేసరాచలః ॥ 40 ॥ 

అసితోదమనే సరస్సుకు పశ్చిమంగా కేసరపర్వతం ఉన్నది. శంఖకూటం, వృషభం, హంసం, నాగం 
అనేవి అట్లే కాలాంజనం, శుక్రం, నీలం, పారిజాతం అనే మహాశైలం కనకశైలము, పుష్పకం, సుమేఘం, 
వారాహం, విరజం, మయూరం, కపిలం, మహాకపిలం అనేవి పర్వతాలు. దేవ గంధర్వసిద్ధ యక్షులు 
సేవిస్తున్నవి. మానస సరస్సుకు ఉత్తరంగా కేసర పర్వతం ఉన్నది. 

ఏతేషాం శైలముఖ్యానామన్తరేషు యథాక్రమమ్‌ । 

సన్తి చైవాన్తరద్రోణ్యః సరాంసి చ వనాని చ॥ 41 ॥ 

వసంతి తత్ర మునయః సిద్ధా వై బ్రహ్మభావితాః । 

ప్రసన్నా శాన్తరజసః సర్వదుఃఖవివర్ణితాః 11 42 ॥ 

ఈ పర్వతాల మధ్యనున్న భూభాగాల్లో క్రమంగా సరస్సులు, వనాలు, జలాశయాలు ఉంటాయి. ఆ 
(ప్రదేశంలో మునులు బ్రహ్మజ్ఞానం కల్లిన సిద్దులు నిర్మల చిత్తులు రజోగుణరహితులు దుఃఖాలన్నింటిని వదలినవారు 
ఉంటారు. 

ఇతి శ్రీకూర్మపురాణే భువనకోశే పర్వతసంఖ్యానే పజ్బచత్వారింశో9_ధ్యాయః ॥ 45 ॥ 
శ్రీకూర్మపురాణంలో భువనకోశంలో పర్వతసంఖ్యానమనే నలబై అయిదవ అధ్యాయం॥। 45 1 


షట్పత్వారింశో9_ ధ్యాయః - నలబై ఆరవ అధ్యాయం న 


భువనకోశవిన్యాసవర్ణనమ్‌ - భువనకోశవిన్యాసవర్ణనం 


సూత ఉవాచ: -సూతుడు పలికాడు 


చతుర్దశసహగస్రాణి యోజనానాం మహాపురీ । 
మేరోరుపరి విఖ్యాతా దేవదేవస్య వేధసః ॥ 11 


మేరుపర్వతంపై దేవదేవుడు బ్రహ్మయొక్క పదునాల్లువేల యోజనాల ప్రసిద్ధమైన మహాపురి ఉన్నది. 

తత్రాల 9 స్తే భగవాన్‌ బ్రహ్మా విశ్వాత్మా విశ్వభావనః । 

ఉపాస్యమానో యోగీన్టైర్మునీన్లో పేన్దశంకరైః 11 2॥ 

విశ్వాత్ముడు, విశ్వభావనుడు, భగవంతుడైన (బ్రహ్మ, యోగీంద్రులు, మునీంద్ర, విష్ణుశంకరులతో 
సేవింపబడుతూ అక్కడ నివసిస్తున్నాడు. 

తత్ర దేవేశ్వరేశానం విశ్వాత్మానం ప్రజాపతిమ్‌ । 

సనత్ముమారో భగవానుపాస్తే నిత్యమేవ హి॥83॥ 

అక్కడ దేవతల ప్రభువైన విశ్వాత్ముడు, ప్రజాపతి అనే (బ్రహ్మను సనత్ముమారుడు ఎల్లపుడూ సేవిస్తుంటాడు. 

స సిద్ధబుషిగన్థర్వైః పూజ్యమానః సురైరపి । 

సమాస్తే యోగయుక్తాత్మా పీత్వా తత్సరమామృతమ్‌ ॥ 4 ॥ 

ఆ ప్రజాపతిని సిద్దులు, బుషులు, గంధర్వులు, దేవతలు పూజిస్తుంటారు. ఆ బ్రహ్మ శ్రేష్టమైన అమృతాన్ని 
సేవించి యోగం ధరించి నివసిస్తున్నాడు. 

తత్ర దేవాధిదేవస్య శమ్మోరమి తతేజసః 1 

దీప్తమాయతనం శుభ్రం పురస్తాద్రహ్మణః స్థితమ్‌ 11 51 

ఆ ప్రదేశంలో బ్రహ్మముందు భాగంలో దేవాధిదేవుడు గొప్ప తేజస్వియైన శివుని ప్రకాశవంతము, నిర్మలమైన 
మందిరమున్నది. 

దివ్యకాన్తిసమాయుక్తం చతుర్వారం సుశోభనమ్‌ । 

మహర్షిగణసంకీర్ణం బ్రహ్మవిద్భిర్నిషేవితమ్‌ TNT 

దివ్యమైన కాంతితో నాల్గుద్వారాలు గలిగి ఆ మందిరం మిక్కిలి మంగళకరమేగాక గొప్ప బుషుల 
సమూహంతో నిండి ఉన్నది. దానిని (బ్రహ్మవేత్తలు సేవిస్తుంటారు. 

దేవ్యా సహ మహాదేవః శశాజ్మార్మాగ్నిలోచనః । 

రమతే తత్ర విశ్వేశః ప్రమథైః ప్రమధేశ్వరః 1 7 ॥ 


శ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తత్ర వేదవిదః శాన్తా మునయో బ్రహ్మచారిణః । 

పూజయన్తి మహాదేవం తపసా సత్యవాదినః ॥ 8 ॥ 

అక్కడ సూర్యచంద్రాగ్నులు నేత్రాలుగాకల శంకరుడు ప్రమథ గణాధిపతి ప్రమథులతో పార్వతితో కూడి 
రమిస్తుంటాడు. అచ్చట వేదవేత్తలు శాంతచిత్తులైన మునులు, (బ్రహ్మచారులు, సత్యవాదులు తపసుతో మహాదేవు 
నారాధిస్తుంటారు. 

తేషాం సాక్షాన్మహాదేవో మునీనాం భావితాత్మనామ్‌ । 

గృహ్హాతి పూజాం శిరసా పార్వత్యా పరమేశ్వరః 1 91 

మహానుభావులైన మునుల పూజను మహాదేవుడు పార్వతితో గూడి పరమేశ్వరుడు శిరసా గ్రహిస్తాడు. 

తత్రైవ పర్వతవరే శక్రస్య పరమా పురీ । 

నామ్నాూూ_మరావతీ పూర్వే సర్వశోభాసమన్నితా ॥ 10 ॥ 

అక్కడ పర్వత శ్రేష్టం పై తూర్పుదిక్కున అమరావతి అనే పేరుతో సమస్తశోభలతో కూడిన ఇంద్రుని 
పట్టణమున్నది. 

తత్ర చాప్స్పరసః సర్వా గన్థర్వాః సిద్ధచారణాః। 

ఉపాసతే సహగస్రాక్షం దేవాస్తత్ర సహస్రశః ॥ 11 ॥ 

అందులో అప్సరసలు, గంధర్వులు, సిద్ధచారణులు, ఇతర దేవతలు, వేలకొలది సహస్రాక్షుడైన ఇంద్రుని 
సేవిస్తుంటారు. 

యే ధార్మికా వేదవిదో యాగహోమపరాయణాః । 

తేషాం తత్సరమం స్థానం దేవానామపి దుర్లభమ్‌ ॥ 12 ॥ 


ధర్మపరులు, వేదవేత్తలు, యాగాలుహోమాలు చేయటంలో శ్రద్ధకల వారికందరికి అది శ్రేష్టమైన ఆ 
స్థానము. అది దేవతలకు సైతం దుర్లభమైనది. 

తస్మాద్దక్షిణదిగ్భాగే వహ్నేరమితతేజసః । 

తేజోవతీ నామ పురీ దివ్యాశ్చర్యసమన్వితా ॥ 183 ॥ 

దానికి దక్షిణదిశలో అధిక తేజస్వంతుడైన అగ్నిదేవుని తేజోవతి అనే పట్టణమున్నది. అది ఆశ్చర్యం గొల్పే 
దృశ్యాలతో కూడి ఉంటుంది. 

తత్రాల_ 9 స్తే భగవాన్వహ్నిర్భాజమానః స్వతేజసా । 

జపినాం హోమినాం స్థానం దానవానాం దురాసదమ్‌ ॥ 141 

భగవంతుడైన అగ్ని తన తేజస్సుతో ప్రకాశిస్తూ అక్కడ నివసిస్తుంటాడు. జపము చేసేవారికి హోమం 
జరిపేవారికి అది స్థానము. రాక్షసులకది చేరరానిది. 


నలబై ఆరవ అధ్యాయం 405 

దక్షిణే పర్వతవరే యమస్యాపి మహాపురీ । 

నామ్నా సంయమనీ దివ్యా సర్వశోభాసమన్వితా 1 151 

దక్షిణ దిశనున్న పర్వతంపై యమధర్మరాజనగరం సంయమని అనే పేర సమస్తశోభాసమన్వితమై 
ప్రకాళిస్తున్నది. 

తత్ర వైవస్వతం దేవం దేవాద్యాః పర్యుపాసతే I 

స్థానం తత్సత్యసన్థానాం లోకే పుణ్యకృతాం నృణామ్‌ 1 161 

అక్కడ దేవతలు మొదలైనవారు యమధర్మరాజును సేవిస్తుంటారు. సత్యసంధులకు పుణ్యాత్ములైన 
మనుష్యులకు ప్రాప్యస్థాన మది. 

తస్యాస్తు పశ్చిమే భాగే నిర్‌బుతేస్తు మహాత్మనః । 

రక్షోవతీ నామ పురీ రాక్షసైః సంవృతా తుయా ॥ 171 

దానికి పడమట మహాత్ముడగు నిర్‌బుతి పట్టణం రక్షోవతి అనే పేర ఉన్నది. దానిని రాక్షసులు చుట్టి 
ఉంటారు. 

తత్ర తే నైర్‌బుతం దేవం రాక్షసాః పర్యుపాసతే । 

గచ్చన్తి తాం ధర్మరతా యేతు తామసవృత్తయః 118 ॥ 

అక్కడ రాక్షసులు నైర్‌బుతప్రభు సేవ చేస్తుంటారు. తమోగుణ ప్రవృత్తిగల్గి ధర్మపరులుగా ఉన్నవారు ఆ 
పట్టణాన్ని పొందుతారు. 

అ 

పశ్చిమే పర్వతవరే వరుణస్య మహాపురీ । 

నామ్నా శుద్ధవతీ పుణ్యా సర్వకామర్థి సంయుతా ॥ 19 ॥ 

పడమటి పర్వతరాజంపై వరుణదేవుని శుద్ధవతి అనే పుణ్యకరమైన పట్టణమున్నది. అన్నికోరికలు సమృద్ధిగా 
గల నగరమది. 

తత్రాప్పరోగణైః సిద్దెః సేవ్యమానోల_ మరాధిపైః | 

ఆస్తే స వరుణో రాజా తత్ర గచ్చన్తి యే౭_మ్బుదాః 1॥ 20 ॥ 

దానిలో అప్పరల సమూహం, సిద్దులు, దేవతలు భగవంతుడైన వరుణుని సేవిస్తుంటారు. లోకంలో 
జలదానంచేసిన వారక్కడకు వెళతారు. 

తస్యా ఉత్తరదిగ్భాగే వాయోరపి మహాపురీ । 

నామ్నా గన్థవతీ పుణ్యా తత్రాల_ 9 _స్తేసౌ ప్రభజ్వనః ॥ 21 ॥ 

దానికి ఉత్తరదిక్కున వాయుదేవుని పట్టణము గంధవతి అనునది కలదు. అది పుణ్యవంతమైనది. అక్కడ 
వాయుదేవుడు నివసిస్తాడు. 


406 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 
అప్సరోగణగన్థర్వైః సేవ్యమానో మహాన్పభుః । 
ప్రాణాయామపరా విప్రాః స్థానం తద్యాన్తి శాశ్వతమ్‌ 1 22 ॥ 
అతణ్ణి అప్సరసలు, గంధర్వులు సేవిస్తుంటారు. ప్రాణాయామపరాయణులైన బ్రాహ్మణులు ఆ స్థానాన్ని 


శాశ్వతంగా పొందుతారు. 


తస్యాః పూర్వే తు దిగ్భాగే సోమస్య పరమా పురీ | 
నామ్నా కాన్తిమతీ శుభ్రా తస్యాం సోమో విరాజతే ॥ 28 ॥ 
దానికి తూర్పు దిక్కున చంద్రుని పట్టణము కాంతిమతి అనుపేరుగలది కలదు. అది శ్రేష్టమైనది. స్వచ్చమైన 


ఆ నగరంలో చంద్రుడు ప్రకాశిస్తుంటాడు. 


తత్రయే ధర్మనిరతాః స్వధర్మం పర్యుపాసతే I 

తేషాం తదుచితం స్థానం నానాభోగసమన్వితమ్‌ 1 24 

ధర్మమందు శ్రద్ద గలవారై తమ ధర్మాన్ని అనుష్టించేవారు అనేక సుఖాలనుభవిస్తూ ఆ స్థానంలో ఉంటారు. 
తస్యాస్తు పూర్వదిగ్భాగే శజ్మరస్య మహాపురీ । 

నామ్నా యశోవతీ పుణ్యా సర్వేషాం సా దురాసదా ॥। 25 ॥ 

ఆ పట్టణానికి తూర్పు భాగంలో శంకరుని యశోవతి అనే గొప్ప పురమున్నది. అది పుణ్యప్రదము. 


అందరికి పొందశక్యం కానిది. 


తట్రేశానస్య భవనం రుద్రేణాధిష్టితం శుభమ్‌ । 
గణేశ్వరస్య విపులం తత్రాః_9 స్తే స గణావృతః ॥ 26 ॥ 


అక్కడ రుద్రుదధిస్టించిన ఈశానుని భవనము శుభకరము విశాలమైనది కలదు. గణాలు పరివేష్టింపగా 


గణేశ్వరుడు అక్కడ ఉంటాడు. 


తత్ర భోగాదిలిప్పూనాం భక్తానాం పరమేష్టినః I 
నివాసః కల్పితః పూర్వం దేవదేవేన శూలినా ॥ 27 ॥ 


సుఖాలు పొందగోరే పరమేష్టి భక్తులకు దేవదేవుడు శంకరుడు పూర్వం అక్కడ నివాసం ఏర్పరచినాడు. 
విష్ణుపాదాద్వినిష్రాంతా ప్లావయిత్వేన్దుమణ్దలమ్‌ । 

సమన్హాదహ్మణ:ః పుర్యాం గజా పతతి వై తతః ॥ 28 ॥ 

విష్ణుపాదోద్భవి గంగానది చంద్రమండలాన్ని పావనంచేసి అన్ని వైపులనుండి బ్రహ్మపట్టణంలో పడుతున్నది. 
సా తత్ర పతితా దిక్షు చతుర్ధా హ్యభవద్దిజాః । 

సీతా చాలకనన్గా చ సుచక్షుర్భద్రనామికా ॥ 29 ॥ 


నలబై ఆరవ అధ్యాయం 407 
పూర్వేణ శైలాచ్చెలం తు సీతా యాత్యన్తరిక్షగా । 
తతశ్చ పూర్వవర్నెణ భద్రాశ్వాద్యాతి చార్జవమ్‌ 1 380 ॥ 
ఆ నది అక్కడ దిగి దిక్కులలో నాలుగు విధాల చీలిపోయినది. విప్రులారా! సీత, అలకనంద, సుచక్షువు, 


భద్ర అని ఆ పాయలకు పేర్లు. తూర్పువైపు పర్వతంనుండి పర్వతానికి ప్రవహించే సీత అనే పాయ అంతరిక్షంలో 
సాగుతుంది. తర్వాత తూర్పున భద్రాశ్వవర్షంనుండి సముద్రాన్ని చేరుతుంది. 


తథైవాలకనన్లా చ దక్షిణాదేత్య భారతమ్‌ । 

ప్రయాతి సాగరం భిత్త్వా సప్తభేదా ద్విజోత్తమాః ॥ 31 ॥ 

అదే విధంగా అలకనంద దక్షిణదిశగా భారతదేశంలో నడచి ఏడు పాయలుగా చీలి సముద్రంలో 
కలియుచున్నది. 

సుచక్షుః పశ్చిమగిరీనతీత్య సకలాంస్తథా । 

పశ్చిమం కేతుమాలాఖ్యం వర్షం గత్రైతి చార్జవమ్‌ 1 32 ॥ 

సుచక్షు వనే పాయ పడమటివైపు పర్వతాలన్నింటిని దాటి పశ్చిమంలో కేతుమాల మనే వర్షాన్ని చేరి 
సముద్రాన్ని పొందుతున్నది. 

భద్రా తథోత్తరగిరీనుత్తరాంశ్చ తథా కురూన్‌ । 

అతీత్య చోత్తరామోధిం సమభ్యేతి మహర్షయః ॥ 38 ॥ 

భద్ర ఉత్తర దిశలోని పర్వతాలను ఉత్తర కురుదేశాన్ని దాటి ఉత్తరసము[ద్రంలో కలియుచున్నది. 

ఆనీల నిషధాయామౌ మాల్యవద్గనస్ధమాదనౌ I 

తయోర్మధ్యం గతో మేరుః కర్ణికాకారసంస్థితః 1 834॥1 

మాల్యవంతం, గంధమాదనం అనే పర్వతాలు నీల, నిషధములంత పొడవైనవి. ఆ రెంటి మధ్యభాగాన్ని 
పొందిన మేరుపర్వతం కర్ణికాకారంలో కన్పిస్తుంది. 

భారతాః కేతుమాలాశ్చ భద్రాశ్వాః కురవస్తథా । 

పత్రాణి లోకపద్మస్య మర్వాదాశైలబాహ్యాతః ॥ 385 ॥ 

అవధి పర్వతానికి వెలుపల భారత, కేతుమాల, భద్రాశ్వ కురువర్నాలు లోకమనే కమలానికి రేకులవంటివి. 

జరఠరో దేవకూటశ్చ మర్యాదాపర్వతావుభౌ । 

దక్తిణోత్తరమాయాతావానీలనిషధాయతౌ 1 36 ॥ 


జఠరము, దేవ కూటము అనే మర్యాదాపర్వతాలు రెండు నీలనిషధపర్వతములంత పొడవైనవై, దక్షిణోత్తర 
దిక్కులకు వ్యాపించినవి. 


405 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


గన్ధమాదనకైలాసౌ పూర్వపశ్సాయతావుభౌ । 
అశీతియోజనాయామావర్ణవాన్తర్యవస్థితౌ 187 


గంధమాదన కైలాసపర్వతాలు రెండు తూర్పు పడమరల విస్తరించినవి. ఎనబైయోజనాల వైశాల్యం కల్లి 
సముద్రమధ్యంలో నిలిచినవి. 


నిషధః పారియాత్రశ్చ మర్యాదా పర్వతా విమౌ । 

మేరోః పశ్చిమ దిగ్భాగే యథాపూర్వం వ్యవస్థితౌ 1 38 1 

నిషధము, పారియాత్ర మనేవి మర్యాదాపర్వతాలు. ఈ రెండు మేరువునకు పదమటిభాగంలో పూర్వంవలె 
నిలిచి ఉన్నవి. 

గత్రిశృజ్లో జారుధిస్తద్వ దుత్తరే వర్షపర్వతౌ । 

తావదాయామ విస్తారా వర్ణవాన్తర్వవస్థితౌ 1 391 


త్రిశ్చంగము, జారుధి అనేవి ఉత్తర దిక్కున్న వర్షపర్వతాలు. పూర్వపర్వతాలంత వైశాల్యంకలిగి సముద్రంలో 
నెలకొన్నవి. 


మర్యాదాపర్వతాః ప్రోక్తా అష్టావిహ మయా ద్విజాః । 
జరఠరాద్యాః స్థితా మేరోశ్చతుర్దిక్షు మహర్షయః ॥ 40 ॥ 


బ్రాహ్మణులారా! ఎనిమిది మర్యాదాపర్వతాలను గూర్చి నేను వివరించాను. మేరుపర్వతానికి నాలుగు 
దిక్కుల జఠరము మొదలైన పర్వతాలు పాదుకొని ఉన్నవి. 


ఇతి శ్రీకూర్మపురాణే భువనకోశ విన్యాసవర్ణనే షట్పత్వారింశో9_ ధ్యాయః ౧. 
శ్రీకూర్మపురాణంలో భువనకోశవిన్యాసవర్ణనంలో నలబై ఆరవ అధ్యాయము 1 46 ॥ 


న్గాష్తుగ్గా 


సప్త చత్వారింశో9_ ధ్యాయః - నలబై ఏడవ అధ్యాయం ఇ 


భువనకోశవర్ణనమ్‌ - భువనకోశవర్ణనం 


సూత ఉవాచ:-సూతుడు పలికాడు 

కేతుమాలే నరాః కాకాః సర్వే పనసభోజనాః । 

ప్రియశ్చోత్పలపత్రాభాస్తే జీవన్తి వర్నాయుతమ్‌ ॥ 1 ॥ 

కేతుమాలవర్షం మనుష్యులందరు నల్లనివారు, పనసభోజన ప్రియులు. అక్కడి స్త్రీలు కలువ పూవంటి 
కాంతి గలవారు. పదివేల సంవత్సరాలు వారు జీవిస్తారు. 

భద్రాశ్వే పురుషాః శుక్షాః స్రియశ్చన్దాంశుసన్నిభాః | 

దశవర్షసహస్రాణి జీవన్తే చాన్నభోజనాః ॥ 2 ॥ 

భద్రాశ్వవర్షంలో పురుషులు తెల్లనివారు. స్త్రీలు చంద్రకాంతివలె ప్రకాశిస్తారు. వారు అన్నభోజనులై 
పదివేలేండ్లు జీవిస్తారు. 

రమ్యకే పురుషా నార్యో రమన్తి రజతప్రభాః । 

దశవర్షసహస్రాణి శతాని దశ పబ్బుచ॥ 3 ॥ 

రమ్యకవర్షంలో వెండివలె మెరిసే (స్రీలు పురుషులు పదివేల సంవత్సరాల పదహైదు వందల 
సంవత్సరాలకాలం విహరిస్తుంటారు. 

జీవన్తి చైవ సత్త్వస్థా న్యగ్రోధఫలభోజనాః I 

హిరణ్మయే హిరణ్యాభాః సర్వే శీఫలభోజనాః 1 4॥ 

ఏకాదశసహగస్రాణి శతాని దశ పజ్బ చ । 

జీవన్తి పురుషా నార్యో దేవలోకస్థితా ఇవ ॥ ర్‌ ॥ 

హిరణ్మయవర్షంలో బంగారంవంటి శరీరులై నరులు సత్త్వగుణపూర్ణులు. వటఫలాలను భుజిస్తుంటారు. 


శ్రీ ఫలాలను ఆహారంగా స్వీకరిస్తారు. వారు పదకొండువేల పదహైదు వందల సంవత్సరాల కాలం దేవలోకంలోని 
వారివలె పురుషులు స్రీలు కూడ జీవనం గడుపుతారు. 


త్రయోదశసహగస్రాణి శతాని దశ పజ్బుచ । 

జీవన్తి కురువర్నే తు శ్యామాజాః క్షీరభోజనాః ॥ 6 ॥ 

కురువర్షంలో జనులు నల్లనివారై పాలు ఆహారంగా స్వీకరిస్తూ, పదమూడువేల పదహైదు వందల 
సంవత్సరాలు జీవిస్తారు. 

సర్వే మిథునజాతాశ్చ నిత్యం సుఖనిషేవితాః । 

చన్దద్వీపే మహాదేవం యజన్తి సతతం శివమ్‌ ॥ 7 ॥ 


410 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 
తథా కింపురుషే విప్రా మానవా హేమసన్నిభాః । 
దశవర్షసహస్రాణి జీవన్తి ప్రక్షభోజనాః ॥ 8 ॥ 


యజన్తి సతతం దేవం చతుఃశీర్షం చతుర్భుజమ్‌ | 
ధ్యానే మనః సమాధాయ సాదరం భక్తిసంయుతాః ॥ 9 ॥ 


దంపతులందరు ఎల్లపుడు సుఖంగా జీవిస్తుంటారు. చన్టద్వీపంలో వీరు ఎల్లపుడు మహాదేవుని శివుని 


ఆరాధిస్తారు. అట్లే కింపురుష వర్షంలో మానవులు బంగారు వర్ణం కలవారై జువ్వి ఫలాల నాహారంగా గ్రహించి 
పదివేల సంవత్సరాలు జీవిస్తారు. వారు నాలుగు శిరసులు నాలుగు భుజాలు గల దేవుని ధ్యానంతో మనసు నిల్పి 
భక్తితో గౌరవంతో పూజిస్తారు. 


తథా చ హరివర్నే తు మహారజతసన్నిభాః । 
దశవర్షసహస్రాణి జీవస్తీక్షురసాశినః 1 10 ॥ 


తత్ర నారాయణం దేవం విశ్వయోనిం సనాతనమ్‌ । 
ఉపాసతే సదా విష్ణుం మానవా విష్ణుభావితాః ॥ 11 ॥ 


హరివర్షంలో మేలైన వెండివర్ణం గలవారై చెరకు రసాన్ని ఆహారంగా తీసుకుంటూ పదివేలేండ్లు జీవిస్తారు. 


ఆ హరివర్షంలో విశ్వకారణభూతుడు సనాతనుడైన నారాయణదేవుని విష్ణువును భావిస్తూ మానవులు సేవిస్తారు. 


తత్ర చంద్రమసం శుభ్రం శుద్ధస్ఫటికసన్నిభమ్‌ | 
విమానం వాసుదేవస్య పారిజాతవనాగ్రితమ్‌ 1 12 ॥ 


చతుర్వారమనౌపమ్యం చతుస్తోరణసంయుతమ్‌ । 
ప్రాకారైర్దశభిర్యుక్తం దురాధర్నం సుదుర్గమమ్‌ 1 18 1॥1 
స్పాటికైర్శబ్ద పైరు కం దేవరాజగృహోపమమ్‌ I 
సువర్ణస్తమృసాహటసైః సర్వతః సమలంకృతమ్‌ un 14n 


హేమసోపానసంయుక్తం నానారత్నోపశోభితమ్‌ I 
దివ్యసింహాసనో పేతం సర్వశోభాసమన్వితమ్‌ 1 15 ॥ 


సరోభిః స్వాదుపానీయెర్నదీభిశ్పోపశోభితమ్‌ I 
నారాయణపరైః శుద్ధెర్వేదాధ్యయనతత్పరైః 1161 


యోగిభిశ్చ సమాకీర్ణం ధ్యాయద్భిః పురుషం హరిమ్‌ | 
స్తువద్భిః సతతం మన్రైర్నమస్యద్భిశ్చ మాధవమ్‌ ॥ 17॥ 


అక్కడ స్వచ్చమైన చంద్రునితో, నిర్మలమైన సృటికంతో సమానమైన దానిని పారిజాత వనాన్నాశయించియున్న 


వాసుదేవుని విమానాన్నీ, నాల్గు ద్వారాలుకల్లి నాల్గుతోరణాలతో కూడి పదిప్రాకారాలుకల్లి సాటిలేనిదై 


నలబై ఏడవ అధ్యాయం షే 


తిరస్మరింపతగనిది, పొందటానికి కష్టసాధ్యమైనది, సృటికమణులతో చేయబడిన మంటపాలతో కూడినది, దేవేంద్రుని 
గృహంతో పోల్చదగినదై అంతట స్తంభాలతో అలంకరింపబడినది, బంగారుమెట్లతో బహువిధాలైన మణులతో 
కూర్చిన శ్రేష్టమైన సింహాసనం కల్లి అన్నిశోభలతోను ఒప్పారునది నారాయణ భవనం. అక్కడ రుచిగల జలం కల 
కొలనులు నదులు ఉన్నవి. నారాయణుని యందాసక్తులై వేదాధ్యయనపరులై శుద్దులైన యోగులు అక్కడ విష్ణువును 
ధ్యానిస్తుంటారు. మంత్రాలతో హరిని స్తోత్రం చేస్తూ నమస్మరిస్తుంటారు. 

తత్ర దేవాధిదేవస్య విష్ణోరమమితేజసః | 

రాజానః సర్వకాలం తు మహిమానం ప్రకుర్వతే 1 18 ॥ 

గాయన్తి చైవ నృత్యన్తి విలాసిన్యో మనోహరాః । 

స్త్రియో యౌవనశాలిన్యః సదా మణ్జనతత్పరాః ॥ 19 ॥ 

అక్కడ రాజులు దేవాధిదేవుడు అమిత తేజస్వంతుడైన విష్ణువుమహిమను అన్నికాలాల్లోను ప్రశంసిస్తుంటారు. 
మనోహరులైన విలాసినులు యవ్వనంతో ప్రకాశిస్తుంటారు. ఎల్లపుడు అలంకారమందాసక్తలై స్త్రీలు పాటలు 
పాడుతూ నృత్యం చేస్తుంటారు. 

ఇలావృతే పద్మవర్ణా జమ్బూరసఫలాశినః । 

త్రయోాదశసహగస్రాణి వర్నాణాం చ స్థిరాయుషః ॥ 20 ॥ 

ఇలావృత వర్షంలో నివసించేవారు పద్మంవంటి వర్ణం కలవారై జంబూఫల-రసాలు సేవిస్తూ పదమూడు 
వేలేండ్లు చిరాయువులై ఉంటారు. 

భారతేషు (స్త్రియః పుంసో నానావర్ణాః ప్రకీర్తితాః । 

నానా దేవార్చనే యుక్తా నానాకర్మాణి కుర్వతే ॥ 21 ॥ 


భారతవర్షంలో స్త్రీలు, పురుషులు కూడ అనేక వర్ణాల్లో ఉంటారు. అనేక దేవతలను పూజిస్తారు. కర్మ 
లనేకాలు చేస్తుంటారు. 


పరమాయుః స్మృతం తేషాం శతం వర్షాణి సువ్రతాః । 
నవయోజనసాహస్రం వర్షమేతత్రకీర్తితమ్‌ 1 22 ॥ 


కర్మభూమిరియం విప్రాః నరాణామధికారిణామ్‌ । 


వారి పరమాయుర్జాయం నూరువత్సరాలు. ఈ భారత వర్షం తొమ్మిదివేల యోజనాల వైశాల్యం కలది. 
ద్విజులారా! ఇది అధికారం కల మనుష్యులకు కర్మభూమి. 


మహేన్లో మలయః సహ్యః శక్తి మాన్ఫక్షపర్వ ౩11 23 ॥ 


విన్ధృశ్చ పారియాత్రశ్చ సప్పాత్ర కులపర్వతాః । 
ఇంద్రద్వీపః కసేరుక్మాన్‌ తామ్రుపర్లో గభస్తిమాన్‌ ॥ 24 ॥ 


41 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


నాగద్వీపస్తథా సౌమోో గన్భర్వస్త్వ్వథ వారుణః । 
అయన్లు నవమస్తేషాం ద్వీపః సాగరసంస్థితః 1॥ 25 ॥1 
మహేంద్రము, మలయము, సహ్యము, శక్తిమంతము, బుుక్ష పర్వతము, వింధ్యపర్వతం, పారియాత్రం 


అనే ఏడు ఈ వర్షంలో ఉన్న పర్వతాలు. ఇంద్ర ద్వీపం, కసేరుక్మం, తామ్రపర్ణం, గభస్తిమంతం, నాగద్వీపం, 
సౌమ్యం, గంధర్వం, వారుణం అనే ద్వీపాలతో పాటు ఈ ద్వీపం సముద్రమందున్న తొమ్మిదో సంఖ్య కలది. 


యోజనానాం సహస్రం తు ద్వీపోల యం దక్షిణోత్తరః I 
పూర్వే కిరాతాస్త స్యాన్తే పశ్చిమే యవనాస్తథా ॥ 26 ॥ 


ఈ ద్వీపం దక్షిశోత్తరదిశలకు వేయి యోజనాల దూరం వ్యాపించి ఉన్నది. దీనికి తూర్పున చివరిభాగంలో 
కిరాతులు పడమటి కొసలో యవన జాతివారు నివసిస్తారు. 


బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా మధ్యే శూద్రాస్తథైవ చ । 
ఇజ్యాయుద్ధవణిజ్యాభిర్వర్హయన్యత్ర మానవాః ॥ 27 ॥ 


ద్వీప మధ్యభాగంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రజాతి జనులు నివసిస్తారు. ఇక్కడి వర్ణాలవారు క్రమంగా 
యజ్ఞాలు, యుద్దాలు, వాణిజ్యం అనే వృత్తులతో జీవనం సాగిస్తారు. 


స్రవన్తే పావనా నద్యః పర్వతేభ్యో వినిఃసృతాః । 
శతద్రుశ్చన్దభాగా చ సరయూర్యమునా తథా ॥ 28 ॥ 


ఇరావతీ వితస్తా చ విపాశా దేవికా కుహూః | 
గోమతీ ధూతపాపా చ బాహుదా చ దృషద్వతీ 129 n 


కౌశికీ లోహినీ చేతి హిమవత్సాదనిఃసృతాః । 

ఇక్కడ  పర్వతాలనుండి (ప్రవహించే పవిత్రనదులు కూడ ఉన్నాయి. శతద్రువు, చంద్రభాగ, సరయు, 
యమున, ఇరావతి, వితస్త, విపాశ, దేవిక, కుహూ, గోమతి, ధూతపాప, బాహుద, దృషద్వతి, కౌశికి, లోహిని 
అని అవి హిమవత్పర్వతపాదప్రదేశంనుండి బయలుదేరినవి. 

వేదస్మ్థృతిర్వేదవతీ వ్రతఘ్నీ త్రిదివా తథా॥ 30 ॥ 

పర్ణాశా చన్దనా చైవ సచర్మణ్యవతీ సురా । 

నిదిశా వేత్రవత్యాపి పారియాత్రాశ్రయాః స్మృతాః ॥ 31 ॥ 

వేదస్కృతి, వేదవతి, వ్రతఘ్ని (త్రిదివ, అనేది పర్ణాశ, చనన, చర్మణ్వతి, సుర, విదిశ, వేత్రవతి అనే 
నదులు పారియాత్ర పర్వతాన్నాశయించినవి. 


నర్మదా సురసా శోణో దశార్జా చ మహానదీ । 
మన్గాకినీ చిత్రకూటా తామసీ చ పిశాచికా ॥ 32 ॥ 


నలబై ఏడవ అధ్యాయం 413 


చిత్రోత్సలా విశాలా చ మజ్బులా వాలువాహినీ । 

బుక్షవత్సాదజా నద్యః సర్వపాపహరా నృణామ్‌ 1 తతి ॥ 

నర్శద, సురస, శోణ, దశార్ణ, మహానది, మందాకిని, చిత్రకూట, తామసి, పిశాచిక, చిత్రోత్సల, విశాల, 
మంజుల, వాలువాహిని అనేవి బుక్షవత్పర్వతం నుండి బయలుదేరేవి. మనుజుల పాపాలన్నింటిని నశింపచేసే 
నదులు 

తాపీ పయోష్టీ నిర్విన్సా శీఘ్రోదా చ మహానదీ! 

విన్నా వైతరణీ చైవ బలాకా చ కుముద్వతీ ॥ 34 ॥ 

తథా చైవ మహాగాౌరీ దుర్గా చాన్తఃశిలా తథా । 

విన్ధ్వపాదప్రసూతాస్తు నద్యః పాపహరా నృణామ్‌ ॥ 85 ॥ 

తాపి, పయోప్టి, నిర్వింధ్య, శీఘ్రోద అనే మహానది విన్న వైతరణి, బలాకా, కుమద్వతి, మహాగౌరి, దుర్గ, 
అంతళ్ళిల అనే నదులు వింధ్యపర్వత పాదాలనుండి బయలుదేరేవి. నరుల పాపాలను వెంటనే నశింపచేసేవి. 

గోదావరీ భీమరథీ కృష్ణవేణీ చ వశ్యతా। 

తుంగభద్రా సుప్రయోగా కావేరీ చ ద్విజోత్తమాః 1 36 ॥ 

దక్షిణాపథనద్యస్తు సహ్యపాదాద్వినిఃసృతాః । 

బుతుమాలా తామ్రపర్ణీ పుణ్యవత్యుత్సలావతీ 1837 

బ్రాహ్మణోత్తములారా! గోదవరి, భీమరథి, కృష్ణవేణి, వశ్యత, తుంగభద్ర, సుప్రయోగ, కావేరి అనేవి 
సహ్యపర్వత పాదప్రదేశంనుండి బయలుదేరిన దక్తిణాపథనదులు. బుతుమాల, తామ్రపర్ణి, పుణ్యవతి, ఉత్సలావతి 
అనే నదులు. 

మలయాన్నిఃసృతా నద్యః సర్వాః శీతజలాః స్కృతాః | 

బుషికుల్యా త్రిసామా చ గన్భమాదనగామినీ 1 38 ॥ 


మలయపర్వతం నుండి బయలుదేరినవి. ఇవన్నీ చల్లని నీరుకల ప్రసిద్ధనదులు. బుషికుల్య త్రినామ 
అనేవి గంధమాదన పర్వతాశ్రయాలు. 


క్షిప్రా పలాశినీ చైవ బుషీకా వంశధారిణీ । 

శుక్తిమత్పాదసజ్టూతాః సర్వపాపహరా నృణామ్‌ ॥ 39 ॥ 

క్షిప్ర, పలాశిని, బుషీక, వంశధారిణి అనే నదులు శుక్తిమత్‌ పర్వత పాదంలో పుట్టినవి. ఇవి మనుజాల 
పాపాలన్నింటిని నశింపచేసేవి. 


ఆసాం నద్యుపనద్యశ్చ శతశో ద్విజపుబ్గవాః | 
సర్వపాపహరాః పుణ్యాః స్నానదానాదికర్మసు ॥ 40 ॥ 


+1 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


విప్రలారా! ఈ నదులకు ఉపనదులు వందలకొలది ఉన్నవి. అవన్నీ పుణ్యప్రదాలే. స్నానదానాదికర్మల 
వల్ల అన్ని పాపాలను తొలగించేవే. 

తాస్విమే కురుపాజ్బాలా మధ్యదేశాదయో జనాః । 

పూర్వదేశాదికాశ్చెవ కామరూపనివాసినః ॥ 41 ॥ 

పుత్రాః కలింగా మగధా దాక్షిణాత్యాశ్చ కృత్స్న్నశః । 

తథా పరాన్హాః సౌరాష్ట్రశూద్రాహీనా౭_స్తథా౭_ర్చుదాః ॥ 42 ॥ 

మాలకా మలపాశ్చెవ పారియాత్రనివాసినః । 

సౌవీరాః సైన్సవా హూణా మాల్యా బాల్యా నివాసినః ॥ 438 ॥ 

వానిలో కురుపాంచాల దేశాల మధ్యదేశం మొదలైన వాని తూర్పుదేశ ప్రాంతాల జనులు కామరూప 
దేశమందలి (ప్రజలు, పుం(డ్రులు, కలింగులు, మగధులు సంపూర్ణ దక్షిణ ప్రాంతజనులు. అపరాంత దేశవాసులు 
సౌరాష్ట్ర శూద్రులు, అర్చుదులు తక్కువ జాతి ప్రజలు. మాలకులు, మలకులు పారియాత్రమందు నివసించేవారు 
సౌవీరులు, సింధు ప్రాంతీయులు, హూణులు, మాల్యులు, బాల్యులు అక్కడ నివసించేవారు. 

మాద్రా రామాస్తథైవాన్హాః పారసీకాస్తథైవ చ । 

ఆసాం పిబన్తి సలిలం వసన్తి సరితాం సదా ॥ 44 ॥ 


మాద్రులు, ఆంధ్రులు అట్లే పారశీకులు పూర్వం పేర్కొన్న నదుల నీటిని త్రాగుతారు. ఆ నదీతీరాల్లో 


చత్వారి భారతే వర్షే యుగాని కవయో౭_ బ్రువన్‌ । 

కృతం త్రేతా ద్వాపరజ్బ కలిశ్చాన్యత్ర న క్వచిత్‌ ॥ 45 ॥ 

భారతవర్షంలో నాలుగు యుగాలని పండితులు నిర్ణయించినారు. కృత త్రేతా ద్వాపర కలియుగాలని 
వానికి పేర్లు. అవి వేరే ఎక్కడా లేవు. 

యాని కింపురుషాద్యాని వర్నాణ్యష్టా మహర్షయః । 

న తేషు శోకో నాయాసో నోద్వేగః క్షుద్భయం నచ॥ 461 

స్వస్థాః ప్రజా నిరాతజ్మా సర్వదుఃఖవివర్ణితాః । 

రమన్తే వివిధై ర్భావైః సర్వాశ్చ స్థిరయౌవనాః 1 471 

మహర్షులారా! కింపురుషవర్షం మొదలైన ఎనిమిదింటిలో శోకం, ఆయాసం, ఆకలి, ఉద్వేగం 
ఉండవు. అక్కడి ప్రజలు రోగరహితులై అన్ని దుఃఖాలనుండి విడివడి మంచిస్థితి కలవారుగా ఉంటారు. స్థిరమైన 
యౌవనం కల్లి వివిధభావాలతో విహరిస్తుంటారు. 


ఇతి శ్రీకూర్మపురాణే భువనకోశవర్ణ్లనం నామ సప్తచత్వారింశోల_ధ్యాయః ॥ 47 ॥ 
శ్రీకూర్మపురాణంలో భువనకోశవర్గనమనే నలబై ఏడవ అధ్యాయం ॥ 47 ॥ 


అష్టచత్వారింశో9_ ధ్యాయః - నలబై ఎనిమిదవ అధ్యాయం మ్న్‌ 


జంబూ ద్వీప వర్ణనమ్‌ = జంబూద్వీపవర్ణనం 


సూత ఉవాచ: -సూతుడు పలికాడు 


హేమకూటగిరేః శృజ్లే మహాకూటం సుశోభనమ్‌ । 

స్ఫాటికం దేవదేవస్య విమానం పరమేష్టినః nln 

హేమకూట పర్వత శిఖరంపైన మిక్కిలి మంగళకరమై స్ఫటిక రచితమై గొప్పదగు దేవదేవుడైన పరమేష్టి 
విమానమున్నది. 

తత్ర దేవాధిదేవస్య భూతేశస్య త్రిశూలినః । 

దేవాః సర్షిగణాః సిద్ధాః పూజాం నిత్యం ప్రకుర్వతే n2n 

అక్కడ బుషి సమూహంతో దేవతలు, సిద్దులు, దేవాధిదేవుడు, త్రిశూలధారి, భూతపతి అయిన శివుని 
నిత్యం పూజిస్తుంటారు. 

స దేవ్యా గిరిశః సార్ధం మహాదేవో మహేశ్వరః I 

భూతైః పరివృతో నిత్యం భాతి తత్ర పినాకధృక్‌ ॥ 8 ॥ 

ఆ శంకరుడు మహాదేవుడు పినాకమును ధరించి భూతగణం పరివేష్టించగా దేవితోకూడ ఎల్లపుడు 
(ప్రకాశిస్తుంటాడు. 

విభక్తచారుశిఖరః కైలాసో యత్ర పర్వతః । 

నివాసః కోటియక్షాణాం కుబేరస్య చ ధీమతః ॥ 4॥ 

వేరు వేరుగా అందమైన శిఖరాలున్న కైలాసపర్వతం కోటి సంఖ్యగల యక్షులకు, ధీమంతుడగు కుబేరునికి 
కూడ నివాసముగా ఉన్నది. 

తత్రాపి దేవదేవస్య భవస్యాయతనం మహత్‌ । 

మందాకినీ తత్ర పుణ్యా రమ్యా సువిమలోదకా ॥ 65 ॥ 

అక్కడ కూడ దేవదేవుడగు ఈశ్వరుని గొప్పమందిరం కలదు. అక్కడ పుణ్యవతి అందము నిర్మలములైన 
జలాలుగల ఆకాశగంగ ఉన్నది. 

నదీ నానావిధైః పద్మెరనేకైః సమలంకృతా । 

దేవదానవగంధర్వయక్షరాక్షసకిన్నరైః 161 

ఉపస్పృష్టజలా నిత్యం సుపుణ్యా సుమనోరమా । 

అన్వాశ్చ నద్యః శతశః స్వర్ణపద్మైెరలంకృతాః TAT 

ఆ నది అనేక విధాలైన పద్మాలతో అలంకృత మైనది. దేవతలు, రాక్షసులు, గంధర్వులు, దానవులు, 
కిన్నరులు సేవించే జలం కలదై మిక్కిలి పుణదాయకము మనోహరమై ప్రకాశిస్తుంది. అక్కడ బంగారు కమలాలతో 
ఇతర నదులుకూడ వందల కొలది ఉన్నవి. 


416 


కూర్మమహాపురాణం - పూర్వార్థం 
తాసాం కూలే తు దేవస్య స్థానాని పరమేష్టినః I 
దేవర్షిగణజుష్టాని తథా నారాయణస్య తు ॥ 8॥ 


తన్యాపి శిఖరే శుభ్రం పారిజాతవనం శుభమ్‌ । 
తత్ర శక్రస్య విపులం భవనం రత్నమణ్ణితమ్‌ ॥ 9 ॥ 


ఆ నదుల తీర ప్రదేశంలో భగవంతుడు పరమేష్టి స్థానాలున్నాయి. దేవబుషుల సమూహం సేవించే 


నారాయణ దేవునికి సంబంధించిన పారిజాత వనం ఆ పర్వత శిఖరంపై ఉన్నది. అందులో మణులలంకరించిన 
ఇంద్రభవనమున్నది. 


స్ఫాటికస్తంభసంయుక్తం హేమగోపురశోభితమ్‌ । 

తత్రాథ దేవదేవస్య విష్టోర్విశ్వాత్మనః ప్రభోః॥ 10 ॥ 

పుణ్యం చ భవనం రమ్యం సర్వరత్నోపశోభితమ్‌ I 

తత్ర నారాయణః శ్రీమాన్‌ లక్ష్యా సహ జగత్పతిః ॥ 11 ॥ 

సృటికమణుల స్తంభాలతో, బంగారు గోపురాలతో ప్రకాశించే ఆ భవనంలో దేవుడు విశ్వరూపుడు ప్రభువు 


అయిన విష్ణువు మందిరం పుణ్యము, మనోహరము, సర్వరత్న శోభితమై ఉన్నది. దానిలో లోకాలకు (ప్రభువు 
శ్రీమంతుడైన నారాయణుడు లక్ష్మీ దేవితో నివసిస్తుంటాడు. 


ఆస్తే సర్వేశ్వరః థ్రేష్టః పూజ్యమానః సనాతనః । 
తథా చ వసుధారే తు వసూనాం రత్నమణ్ణితమ్‌ 1 121 


స్థానానాముత్తమం పుణ్యం దురాధర్షం సురద్విషామ్‌ । 

రత్నధారే గిరివరే సప్తర్నీణాం మహాత్మనామ్‌ ॥ 13 ॥ 

సప్తాశ్రమాణి పుణ్యాని సిద్ధావా సైర్యుతాని చ । 

తత్ర హైమం చతుర్వారం వజ్రనీలాదిమణ్ణితమ్‌ nl4n 

సుపుణ్యం సదవస్థానం బ్రహ్మణో౭_ వ్యక్తజన్మనః 1 

తత్ర దేవర్షయో విప్రాః సిద్దా బ్రహ్మర్షయో౭_పరే 1 15 ॥ 

ఉపాసతే దేవదేవం పితామహమజం పరమ్‌ । 

అతడు సర్వేశ్వరుడు ఉత్తముడు పూజ్యుడు సనాతనుడు కూడ. అదే విధంగా వసుధార అనే ప్రదేశంలో 


మణులలంకరించినది వసువుల పుణ్యకరమైనది. రాక్షసులెదుర్శొనలేని ఉత్తమస్థానమున్నది. రత్నధారమనే పర్వత 
శ్రేష్టంలో మహాత్ములైన సప్తర్షుల పుణ్యకరాలు, ఏడాశ్రమాలు సిద్దుల నివాసాలతో కూడి ఉన్నవి. అక్కడ సువర్ణ 
నిర్మితము నాల్గుద్వారాలు వజ్రాలు నీలమణులు మొదలైన వాటితో అలంకృతాలు, మిక్కిలి పుణ్యదాయకమై పుట్టుక 
తెలియని బ్రహ్మనివాస స్థానమున్నది. అక్కడ దేవర్శులు బ్రాహ్మణులు సిద్దులు ఇతర (బ్రహ్మర్షులును దేవదేవుడు 
పితామహుడు అజుడు అయిన (బ్రహ్మను పూజిస్తుంటారు: 


నలబై ఎనిమిదవ అధ్యాయం 417 
సర్వైః సమ్బూజితో నిత్యం దేవ్యా సహ చతుర్ముఖః nu 16॥n 
ఆస్తే హితాయ లోకానాం శాన్లానాం పరమా గతిః । 
ఎల్లపుడు అందరు పూజింపగా దేవితో కూడ బ్రహ్మ శాంతులైన యోగులకు పరమప్రాప్యుడై లోకాల 
హితం కోరి నివసిస్తుంటాడు. 
తస్యైక శృబ్గశిఖరే మహాపద్మైెరలంకృతే 11711 
స్వచ్భామృతజలం పుణ్యం సుగన్ధం సుమహత్సరః । 
జైగీషవ్యాశమం పుణ్యం యోగీట్టైరుప సేవితమ్‌ 1 1811 
ఆ ప్రాంతపు ఒక శిఖరంపై భాగంలో శ్రేష్టమైన పద్మాలు కలది నిర్మలమైన అమృతపు నీరు కలది 
పుణ్యకరం మంచి పరిమళం కల గొప్ప కొలనున్నది. అక్కడ యోగీశ్వరులు సేవిస్తున్న జైగీషవ్యాశ్రమం పుణ్యప్రదమై 
ఉన్నది. 
తత్రాల ౭ స్తే భగవాన్నిత్యం సర్వశిష్యైః సమావృతః । 
ప్రశాన్తదో పైరక్షు దైర్రహ్మవిద్భిర్మహాత్మభిః 1 19 ॥ 
భగవంతుడు జైగీషవ్యుడు శిష్యులతో అక్కడ ఎల్లపుడు నివసిస్తుంటాడు. ఆ శిష్యులు, దోషరహితులు, 
ఉత్తములు, బ్రహ్మజ్ఞానం కల మహాత్ములు. 
శంఖో మనోహరశ్చెవ కౌశికః కృష్ణ ఏవచ। 
సుమనా వేదవాదశ్చ శిష్యాస్తస్య ప్రసాదతః ॥ 20 ॥ 
సర్వయోగరతాః శానా భస్మోద్దూలితవి[గ్రహాః I 
ఉపాసతే మహాచార్యా బ్రహ్మవిద్యాపరాయణాః ॥ 21 ॥ 
శంఖుడు, మనోహరుడు, కౌశికుడు, కృష్ణుడు, సుమనసుడు, వేదవాదుడు ఆ మహాత్ముని శిష్యులు. 
ఆయన అనుగ్రహంవల్ల సర్వయోగరతులు, శాంతులు, భస్మమలదుకున్న శరీరులు, వేదాంత విద్యానిష్టులు, 
గొప్ప ఆచార్యులు సేవిస్తుంటారు. 
తేషామనుగ్రహార్థాయ యతీనాం శాన్తచేతసామ్‌ । 
సాన్నిధ్యం కురుతే భూయో దేవ్యా సహ మహేశ్వరః ॥ 22 ॥ 
వారందరిని అను(గహించటానికి మహేశ్వరుడు దేవితో కూడ శాంతమనస్ములైన ఆ యోగులకు 
సాన్నిధ్యాన్ననుగ్రహించి వసిస్తున్నాడు. 
అనేకాన్యాశ్రమాణి స్యుస్తస్మిన్‌ గిరివరోత్తమే I 
మునీనాం యుక్తమనసాం సరాంసి సరితస్తథా ॥ 28 ॥ 
ఆ పర్వత శ్రెష్టంలో ఆశ్రమాలనేకమున్నాయి. యోగనిష్టులైన మునులకు సంబంధించినవవి. సరస్సులు 
సెలయేర్లు కూడా ఉన్నాయి. 


$15 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తేషు యోగరతా విప్రా జాపకాః సంయతేగ్టియాః | 

బ్రహ్మణ్యాసక్తమనసో రమన్తే జ్ఞానతత్పరాః 1 24 ॥ 

ఆ ఆశ్రమాల్లో యోగతత్సరులు, జపనిష్టులు, జితేంద్రియులు పరబ్రహ్మమందు మనసులగ్నం చేసినవారు. 
జ్ఞానతత్పరులైన (బ్రాహ్మణులు సంతోషంతో కాలం గడుపుతున్నారు. 

ఆత్మన్యాత్మానమాధాయ శిఖాన్తే పర్యవస్థితమ్‌ | 

ధ్యాయన్తి దేవమీశానం యేన సర్వమిదం తతమ్‌ ॥ 25 ॥ 


ఆత్మయందాత్మను నిలిపి శిఖాగ్ర భాగంలో నిలిచిన దేవుని ఈ విశ్వమంతా వ్యాప్తమైయున్న ఆ ఈశ్వరునే 
ధ్యానిస్తుంటారు. 

సుమేఘం వాసవస్థానం సహస్రాదిత్యసన్నిభమ్‌ । 

తత్రాల 9 స్తే భగవాని(న్దః శచ్యా సహ సురేశ్వరః 1 26 1 


వేయిమంది సూర్యులతో సమానమైన కాంతిగల సుమేఘమనే వాసవస్థానంలో భగవంతుడు ఇంద్రుడు 
శచీదేవితో కూడ నివసిస్తుంటాడు. 


గజశైలే తు దుర్గాయా భవనం మణితోరణమ్‌ । 
ఆస్తే భగవతీ దుర్గా తత్ర సాక్షాన్మహేశ్వరీ ॥ 27 ॥ 


గజశైలంలో మణితోరణమున్న దుర్గాదేవి భవనమున్నది. అక్కడ సాక్షాత్తు మహేశ్వరి అయిన దుర్గాదేవి 
నివసించుచున్నది. 


ఉపాస్యమానా వివిధైః శక్తిభేదైరితస్తతః । 

పీత్వా యోగామృతం లబ్ధ్వా సాక్షాదమృతమై శ్వరమ్‌ 1 28 ॥ 

ఆమె వివిధాలైన శక్తిభేదాలతో అన్నివైపుల సేవింపబడుతూ యోగమనే అమృతాన్ని పానంచేసి ఐశ్వరమైన 
అమృతాన్ని పొందియున్నది. 

సునీలస్య గిరేః శృజ్లే నానాధాతుసముజ్ఞ్వలే I 

రాక్షసానాం పురాణి స్యుః సరాంసి శతశో ద్విజాః ॥ 29 ॥ 

అనేక ధాతువులతో (ప్రకాశించే సునీలపర్వత శిఖరంలో రాక్షసుల పట్టణాలు వందల సంఖ్యలో గలవు. 

తథా పురశతం విప్రాః శతశ్ళజ్లే మహాచలే । 

స్పాటికస్తంభసంయుక్తం యక్షాణామమితౌజసామ్‌ ॥ 30 ॥ 

విప్రులారా! శతశ్చంగమనే పెద్ద పర్వతం పైన స్ఫటికమణిస్తంభాలుకల పట్టణాలు బలశాలురైన యక్షులవెన్నో 
కలవు. 

శ్వేతోదరగిరేః శృజ్లే సుపర్ణ్లస్య మహాత్మనః । 

౧ (5) 
(ప్రాకారగోపురో పేతం మణితోరణమణ్ణితమ్‌ 1 త1 | 


నలబై ఎనిమిదవ అధ్యాయం 419 


స తత్ర గరుడః శ్రీమాన్‌ సాక్షాద్విష్ణురివాపరః I 

ధ్యాత్వా తత్సరమం జ్యోతిరాత్మన్యేవమథావ్యయమ్‌ 1 32 ॥ 

శ్వేతోదర పర్వతశిఖరంపై ప్రాకారాలు, గోపురాలు, మణితోరణాలు గల మహాత్ముడు గరుడుని పురమున్నది. 
అక్కడ శ్రీమంతుడైన గరుడుడు సాక్షాత్తు రెండవ విష్ణువువలె ఆ పరంజ్యోతిని ధ్యానించి అజుడైన పరబ్రహ్మను 
ఆత్మలో ధ్యానిస్తూ నివసిస్తుంటాడు. 

అన్యచ్చ భవనం పుణ్యం శ్రీశృజే మునిపుజ్జవాః I 

శ్రీదేవ్యాః సర్వరత్నాఢ్యం హైమం సమణితోరణమ్‌ ॥ 38 ॥ 

మునిపుంగవులారా! శ్రీశ్చంగమందు సమస్తరత్నసంపన్నము, హిరణ్మయము, మణితోరణం కల లక్ష్మీదేవి 
మరో మందిరమున్నది. 

తత్ర సా పరమా శక్తిర్విష్ణోరతిమనోరమా I 

అనంతవిభవా లక్ష్మీర్ణగత్సంమోహనోత్సుకా ॥ 84 ॥ 

అధ్యాస్తే దేవగన్థర్వసిద్ధచారణవన్దితా I 

విచిన్యా జగతో యోనిః స్వశక్తికిరణోజ్ఞ్వలా ॥ 85 ॥ 

అక్కడ విష్ణువునకు ప్రీతిపాత్రురాలై పరమశక్తిరూప, అనంత వైభవోపేతయగు లక్ష్మీదేవి జగత్తును సంమోహ 
పరచుటలో ఆసక్తిగలదై దేవతలు, గంధర్వులు, సిద్దులు, చారణులచే పూజలందుతూ లోకానికి కారణభూతురాలై 
తనశక్తికిరణాలతో ప్రకాళిస్తున్నది. 

తతైవ దేవదేవస్య విష్ణోరాయతనం మహత్‌ । 

సరాంసి తత్ర చత్వారి విచిత్రకమలాశయాః ॥ 36 ॥ 


అక్కడనే దేవదేవుడగు విష్ణుని మందిరం ఉన్నది. విచిత్రపద్మాశయాలైన నాలుగు సరస్సులున్నవి. 

తథా సహస్రశిఖరే విద్యాధరపురాష్టకమ్‌ । 

రత్నసోపానసంయుక్తం సరోభిశ్చోపశోభితమ్‌ ॥ 37 ॥ 

అట్లే సహగస్రశిఖర పర్వతంపై విద్యాధరుల ఎనిమిది పట్టణాలున్నవి. మణిసోపానములుగల కొలనులతో 
ఆ పట్టణ సముదాయం ప్రకాశిస్తున్నది. 

సద్యో విమలపానీయాళ్చిత్రనీలోత్పలాకరాః । 

కర్ణికారవనం దివ్యం తత్రా౭_ స్తే శంకరః స్వయమ్‌ ॥ 38 ॥ 


నిర్మలమైన జలం గల నదులు విచిత్రమైన నల్లకలువలకాశ్రయాలై ఉన్నాయి. ఒక కర్ణికారవనం కూడా 
ఉన్నది. అక్కడ శంకరుడు స్వయంగా నివసిస్తాడు. 

పారిజాతే మహాలక్ష్యాః పర్వతే తు పురం శుభమ్‌ | 

రమ్యప్రాసాదసంయుక్తం ఘంటాచామరభూషితమ్‌ ॥ 39 ॥ 


స్‌ కూర్మమహాపురాణం - పూర్వార్థం 


నృత్యద్భిరప్పరస్సం ఘైరితశ్చేతశ్చ శోభితమ్‌ | 

మృదజ్ఞ ప్రణవోద్దుష్టం వేణువీణానినాదితమ్‌ | 40 ॥ 

గన్థర్వకిన్నరాకీర్ణం సంవృతం సిద్ధపుజ్ఞవైః । 

భాస్వద్భిర్భశమాయుక్తం మహాప్రాసాదసజ్ములమ్‌ ॥ 41 ॥ 

మహాగణేశ్వరెర్డుష్టం ధార్మికాణాం సుదర్శనమ్‌ । 

తత్ర సా వసతే దేవీ నిత్యం యోగపరాయణా ॥ 42 ॥ 

పారిజాతపర్వతంపై మహాలక్ష్మియొక్క మంగళకరమైన పట్టణమున్నది. అది అందమైన ప్రానాదాలు, 
ఘంటలు, చామరాలతో అలంకరింపబడినది. అంతేగాక నాట్యంచేసే అప్పరససమూహాల మృదంగ, పణవ 
వాద్యధ్వని, వేణువు వీణానాదాలు వినిపిస్తాయి. గంధర్వులు, కిన్నరులు, సిద్దులు నిండిన గొప్ప ప్రాసాదాలతో 
అది ప్రకాశిస్తుంది. ఆ పురం మహాగణేశ్వరులతో ధర్మాత్ములకు దర్శనీయమైనది. లక్ష్మీదేవి అచ్చోట 
యోగపరాయణురాలై ఎల్లపుడు నివసిస్తుంది. 

మహాలక్ష్మీర్మహాదేవీ త్రిశూలవరధారిణీ । 

త్రినేత్రా సర్వశక్యౌాఘసంవృతా సా చ తన్మయీ ॥ 43 ॥ 

ఆ మహాలక్ష్మి మహాదేవిగా త్రిశూలాన్ని ధరించి, మూడు కన్నులు గలదై, సమస్తశక్తులతో నిండి 
తన్మయరూపంతో (ప్రకాశిస్తుంది. 

పశ్యన్తి తత్ర మునయః సిద్దా యే (బ్రహ్మవాదినః । 

సుపార్వ్వస్యోత్తరే భాగే సరస్వత్యాః పురోత్తమమ్‌ 1441 

సుపార్వపర్వతానికి ఉత్తరభాగంలో సరస్వతియొక్క ఉత్తమపురం ఉన్నది. దానిని సిద్దులు బ్రహ్మవాదులైన 
మునులు దర్శిస్తారు. 

సరాంసి సిద్ధజుష్టాని దేవభోగ్యాని సత్తమాః । 

పాణ్దురస్య గిరేః శృజ్ణే విచిత్రద్రుమసజ్కులమ్‌ ॥ 45 ॥ 

గన్ఫర్వాణాం పురశతం దివ్యగస్ర్త్రీభిః సమావృతమ్‌ । 

తత్ర నిత్యం మదోల్సిక్తా నరా నార్యస్తథైవ చ ॥ 46 ॥ 

క్రీడని ముదితా నిత్యం విలాసైర్భోగతత్పరాః । 

మునులారా! సిద్ధులు సేవించే దేవతానుభవయోగ్యాలైన కొలనులు అక్కడ ఉన్నవి. పాండరగిరిశిఖరంపై 
వైచిత్రిగల వృక్షాలున్నవి. దేవతాస్త్రీలు నిండుగా ఉన్న గంధర్వుల పట్టణాలు వంద కలవు. అక్కడ ఎప్పుడూ 
మదప్రేరితులైన పురుషులు, స్రీలు సుఖాసక్తి కల్లి సంతోషచిత్తులై విలాసంగా విహరిస్తుంటారు. 

అంజనస్య గిరేః శృజ్లే నారీపురమనుత్తమమ్‌ 1 47॥ 


నలబై ఎనిమిదవ అధ్యాయం 421 


వసన్తి తత్రాప్పరసో రమ్మాద్యా రతిలాలసాః । 

చిత్రసేనాదయో యత్ర సమాయాన్యర్థినః స సదా॥ 48 ॥ 

అంజన పర్వత శిఖరం పైన శ్రేష్టమైన నారీపురమున్నది. అక్కడ శృంగార కీడాస న రంభాద్యపరసలు 
నివసిస్తారు. వారి సమాగమాన్ని కోరి చిత్రసేనుడు మొదలైన గంధర్వరాజులెల్లపుడు వ టారు. 

సా పురీ సర్వరత్నాధ్యా నైకప్రపస్రవణైర్యుతా । 

అనేకాని పురాణి స్యుః కౌముదే చాపి సత్తమాః ॥ 49 ॥ 

ఆ పట్టణం సర్వరత్నసంపూర్ణమైనది. అందు అనేక జలాశయాలున్నవి. విప్రలారా! కౌముద పర్వతంలో 
అనేక పురాలున్నాయి. 

రుద్రాణాం శాన్తరజసామీశ్వరాసక్తచేతసామ్‌ । 

తేషు రుద్రా మహాయోగా మహేశాన్తరచారిణః ॥ 50 ॥ 


సమాసతే పురం జ్యోతిరారూఢాః స్థానమైశ్వరమ్‌ | 


అవి రజోగుణం తొలగి ఈశ్వరలగ్నమైన రుద్రగణాలకు చెందినవి. ఆ పట్టణాల్లో గొప్పయోగులు 
హేశ్వరునకు ఆంతరంగికులు అనుచరులైన రుద్రగణాలవారు ఐశ్వరస్థానాన్నధిరోహించి తేజోరూపమైన పురాన్నా 
(శయించి ఉంటారు. 


పింజరస్య గిరేః శృజ్లే గణేశానాం పురత్రయమ్‌ ॥ 51 ॥ 


నందీశ్వరస్య కపిలా తత్రాల 9 స్తే స మహామతిః । 

తథా చ జారుధేః శృజ్లే దేవదేవస్య ధీమతః ॥ 52 ॥ 

దీప్తమాయతనం పుణ్యం భాస్మరస్యామితౌజసః । 

త స్యైవోత్తరదిగ్భాగే చగ్చస్థానమనుత్తమమ్‌ ॥ 538 1 

పింజరమనే పర్వత శిఖరంపై గణేశుల మూడు పట్టణాలున్నాయి. నందీశ్వరుని కపిలధేనువు అక్కడ 
ఉంటుంది. ఆ నందీశ్వరుడు గొప్పబుద్ధిమంతుడు. జారుధి పర్వతశృ్ళంగంలో దేవదేవుడు, ధీమంతుడు, అమితబలం 
కల సూర్యుని పుణ్యకరమైన నివాసస్థానమున్నది. దానికి ఉత్తరదిక్కున సర్వ శ్రేష్టమై మైన చంద్రుని న్థానమున్నది. 

వసతే తత్ర రమ్యాత్మా భగవాన్‌ శాన్తదీధితిః I 

అన్యత్ర భవనం దివ్యం హంసశైలే మహర్షయః ॥ 54 ॥ 

సహ(స్రయోజనాం 9 యామం సువర్ణమణితోరణమ్‌ I 

తత్రాల 9 స్తే భగవాన్‌ (బ్రహ్మో సిద్ధసంఘైరభిష్టుతః 1 ర్‌ర్‌ ॥ 


అక్కడ పూజ్యుడు అందమైన రూపంతో చల్లని కిరణాలుగల చంద్రుడు నివసిస్తాడు. మహర్చులారా! 
మరోచోట హంసశైలంలో దివ్యము వేయియోజనాల పొడవుకల్లి బంగారం మణులుకూర్చిన తోరణాలు కల 
భవనమున్నది. అందులో భగవానుడైన బ్రహ్మ సిద్దులసమూహం కొనియాడగా కొలువై ఉంటాడు. 


3 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


సావిత్రా సహ విశ్వాత్మా వాసుదేవాదిభిర్యుతః । 

తస్య దక్షిణదిగ్భాగే సిద్ధానాం పురముత్తమమ్‌ ॥ 56 ॥ 
సనందనాదయో యత్ర వసన్తి మునిపుజ్జవాః । 
పజ్బుశైలస్య శిఖరే దానవానాం పురత్రయమ్‌ ॥ 
నాతిదూరేణ తస్మాచ్చ దైత్యాచార్యస్య ధీమతః । 57 ॥ 


విశ్వాత్మకుడైన బ్రహ్మ, విష్ణుదేవుడు మొదలైన వారితో కూడి సావిత్రీదేవితో సహ అక్కడ నివసిస్తాడు. 
దానికి దక్షిణంవైపున సిద్దుల శ్రేష్టమైన నగరమున్నది. పంచశైల శిఖరంపై దానవుల మూడు పట్టణాలున్నాయి. 
వానికి కొద్దిదూరంలో బుద్ధిమంతుడు, రాక్షసగురువు శుక్రాచార్యుని నివాసస్థానం కలదు. 

సుగన్గశైలశిఖరే సరిద్భిరుపశోభితమ్‌ ॥ 58 ॥ 

కర్ణమస్యాశ్రమం పుణ్యం తత్రాల 9 స్తే భగవానృషిః | 

తస్యైవ పూర్వదిగ్భాగే కిజ్బోద్వై దక్షిణాథ్రితే 1 59 ॥ 

సనత్ముమారో భగవాంస్తత్రా౭ 9 స్తే (బ్రహ్మవిత్తమః । 


సుగంధపర్వతశృంగం పై నదులతో ప్రకాశించే కర్దముని పుణ్యాశ్రమమున్నది. అక్కడ భగవానుడైన కర్దమ 
బుషి నివసిస్తాడు. దానికి తూర్పుదిక్కున కొంచెం దక్షిణ భాగాన్నాశయించిన (ప్రదేశంలో పూజ్యుడు (బ్రహ్మవేత్తల్లో 
ఉత్తముడు సనత్ముమారుడు నివసిస్తాడు. 


సర్వేష్వేతేషు శైలేషు తథా౭_న్యేషు మునీశ్వరాః 1 60॥ 


సరాంసి విమలా నద్యో దేవానామాలయాని చ । 
సిద్ధలింగాని పుణ్యాని మునిఖిః స్థాపితాని చ॥ 6111 


ఓమునీంద్రులారా! ఈ అన్నిపర్వతాల్లోను ఇతరమైన ప్రదేశాల్లోను, కొలనులు, నిర్మలాలైన నదులు, 
దేవతామందిరాలు పుణ్యదాయకాలైనవి. మునులు ప్రతిష్టించిన సిద్దలింగాలు ఉన్నాయి. 


తాని చాల. 9 యతనాన్యాశు సంఖ్యాతుం నైవ శక్యతే । 
ఏష సంక్షేపతః ప్రోకో జమ్బూద్వీపస్య విస్తరః । 
న శక్యో విస్తరాద్వక్తుం మయా వర్షశతైరపి | 62 ॥ 
ఈ మందిరాలను శీఘ్రంగా లెక్కింపలేము. ఇంతవరకు జంబూద్వీపవిస్తారాన్ని గూర్చి సంక్షేపంగా 
వివరించినాను. ఇంతకంటె విపులంగా నూరుసంవత్సరాలైనా చెప్పటానికి నాశక్తి చాలదు. 
ఇతి (శ్రీకూర్మపురాణే జమ్మూద్వీపవర్ణనం నామ అష్ట చత్వారింశో9_ ధ్యాయః ॥ 48 ॥ 
శ్రీకూర్మపురాణంలో జంబూద్వీపవర్ణన మనే నలబై ఎనిమిదవ అధ్యాయం ॥ 48 ॥ 


ఏకోనపజ్బాశో9_ ధ్యాయః - నలబై తొమ్మిదవ అధ్యాయం న 


భువనకోశ విన్యాసవర్ణనమ్‌ - భువనకోశ విన్యాసవర్ణనం 


సూత ఉవాచ:-సూతుడు పలికాడు. 

జమ్బూద్వీపస్య విస్తారాద్దిగుణేన సమన్తతః । 

సంవేష్టయిత్వా క్షీరోదం ప్లక్షద్వీపో వ్యవస్థితః ॥ 1 ॥ 

ప్లక్షద్వీపే చ విప్రేన్రాః సప్తా౭_.9_ సన్ములపర్వతాః | 

సిద్దాయుతాః సుపర్వాణః సిద్దసబ్బనిషేవితాః 1 2 ॥ 

ఇ ధు 

క్షీరసముద్రాన్ని చుట్టి వ్యాపించి జంబూద్వీప వైశాల్యానికి రెట్టింపు ప్లక్షద్వీపం నెలకొన్నది. విడ్రైంద్రులారా! 
ప్లక్షద్వీపంలో ఏడు కులపర్వతాలున్నవి. సిద్దులసమూహం సేవించగా దేవతలచట వేలకొలది ఉంటారు. 

గోమేదః ప్రథమస్తేషాం ద్వితీయశ్చ(న్ల ఉచ్యతే । 

నారదో దున్దుభిశ్చెవ మణిమాన్మేఘనిఃస్వనః 11 811 

వైభ్రాజః సప్తమస్తేషాం బ్రహ్మణో౭_త్యన్తవల్లభః I 

తత్ర దేవర్షిగన్థర్వైః సిద్దెశ్చ భగవానజః ॥ 4॥ 

ఉపాస్యతే స విశ్వాత్మా సాక్షీ సర్వస్య విశ్వదృక్‌ | 

తేషు పుణ్యా జనపదా ఆధయో వ్యాధయో న చ॥5॥ 

ఆ పర్వతాలలో మొదటిది గోమేదము. రెండవది చంద్రపర్వతం. నారదం, దుందుఖి, మణిమంతం, 
మేఘనిఃస్వనమని మరి నాలుగు పర్వతాలు. వానిలో ఏడవది వైభ్రాజ పర్వతం. అది బ్రహ్మకు మిక్కిలి ప్రియ 
మైనది. అక్కడ భగవానుని బ్రహ్మదేవుని దేవతలు, బుషులు, గంధర్వులు, సిద్ధులు సేవిస్తుంటారు. ఆయన 
విశ్వస్వరూపుడు. సమస్తానికి సాక్షి విశ్వదర్శనుడు. అక్కడి జనపదాలు పవిత్రాలు. ఆధివ్యాధులచట ఉండవు. 


న తత్ర పాపకర్తారః పురుషా వై కథజ్బున । 

తేషాం నద్యశ్చ సప్తెవ వర్షాణాం తు సముద్రగాః ॥ 6 ॥ 

తాసు (బ్రహ్మర్షయో నిత్యం పితామహముపాసతే । 

పాపం చేసేవారచట లేరు. ఆ వర్షాలకు సముద్రాన్ని చేరుకొనే నదులు కూడ ఏడున్నవి. ఆ నదుల్లో 
(బ్రహ్మర్షులు ఎప్పుడూ బ్రహ్మదేవుని పూజిస్తారు. 

అనుతప్తా శిఖా చైవ విపాపా త్రిదివా కృతా ॥ 7॥ 

అమృతా సుకృతా చైవ నామతః పరికీర్తితాః । 

క్షుద్రనద్యస్తు విఖ్యాతాః సరాంసి చ బహూన్యపి ॥ 8॥ 


ఆ నదులు అనుతప్త, శిఖ, విపాప, (త్రిదివ, కృత. అమృత, సుకృత అనే పేర్లు గలవి. ఇంకా ప్రసిద్ధమైన 
చిన్న నదులు, సరస్సులు కూడ చాల కలవు. 


శా కూర్మమహాపురాణం - పూర్వార్థం 


న చైతేషు యుగావస్నా పురుషా వై చిరాయుషః । 

ఆర్యకాః కురురాశ్చెవ విదేహా భావినస్తథా ॥ 9 ॥ 

బ్రహ్మక్షత్రియవిట్ఫూద్రాస్తస్మిన్‌ ద్వీపే ప్రకీర్తితాః । 

ఇజ్యతే భగవానీశో వర్ణెస్తత్ర నివాసిభిః ॥ 10 ॥ 

ఆ వర్షాల్లో యుగవ్యవస్థ లేదు. అక్కడ పురుషులు దీర్హకాలం జీవిస్తారు. ఆర్యకులు, కురురులు, విదేహులు, 
భావులు అని వారిని పిలుస్తారు. ఆ ద్వీపంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రజాతుల వారట్లా పిలువబడతారు. 
అక్కడ జనులు భగవంతుడైన ఈశ్వరుని పూజిస్తారు. 

తేషాం చ సోమసామ్రాజ్యం సారూప్యం మునిపుబ్గవాః । 

సర్వే ధర్మరతా నిత్యం సర్వే ముదితమానసాః ॥ 11॥ 

మునులారా! అక్కడి వారు సోముని సారూవ్యాన్ని, సామ్రాజ్యాన్ని పొందుతారు. ధర్మమందు శ్రద్ద కలవారు, 
సంతోషచిత్తులు. 

పబ్బు వర్షసహస్రాణి జీవన్తి చ నిరామయాః । 

ప్లక్షద్వీపప్రమాణన్తు ద్విగుణేన సమన్తతః ॥ 12 ॥ 

సంవేష్ట్రేకురసామ్ఫోధిం శాల్మలిః సంవ్యవస్థితః | 

సప్త వర్షాణి తత్రాపి సప్తెవ కులపర్వతాః ॥ 183 ॥ 

అక్కడి జనులు రోగాలు లేక ఐదువేలేండ్లు జీవిస్తారు. స్లక్షద్వీపానికి చుట్టు పరిమాణానికి రెండింతలపరిమాణ 
మున్నది. ఇకురససము ద్రాన్ని చుట్టుకొని శాల్మలిద్వీపమున్నది. దానిలోకూడ సప్తవర్షాలు సప్తకులపర్వతాలే ఉన్నవి. 

బుజ్వాయతాః సుపర్వాణః సప్త నద్యశ్చ సువ్రతాః । 

కుముదశ్చాన్నదశ్చెవ తృతీయశ్చ బలాహకః ॥ 14 1 

ద్రోణః కంసస్తు మహిషః కకుద్మాన్‌ సప్తమస్తథా । 

యోనీ తోయా వితృష్ణా చ చన్లా శుక్లా విమోచనీ ॥ 15 ॥ 

౧ గా 

నివృత్తిశ్చేతి తా నద్యః స్మృతా పాపహరా నృణామ్‌ I 

న తేషు విద్యతే లోభః క్రోధో వా ద్విజసత్తమాః ॥ 16 | 

అక్కడ దేవతలు పొడవైనవారు, బుజువర్తనులు. నదులు ఏడున్నవి. ఆ పర్వతాల పేర్లు వరుసగా కుముదము, 
అన్నదము, బలాహకము. (ద్రోణము, కంసము, మహిషము, కకుద్మంత మనేవి ఏడు. యోని, తోయ, వితృష్ణ, 
చంద్ర, శుక్ల, విమోచని, నివృత్తి ఆ నదులపేర్లు. అవి మనుష్యుల పాపాలను పోగొడ్డాయి. బ్రాహ్మణోత్తములారా! 
అక్కడ జనుల్లో లోభంకాని, (క్రోధం కాని ఉండవు. 

న చైవాస్తి యుగావస్థా జనా జీవన్యనామయాః । 

యజన్తి సతతం తత్ర వర్ణా వాయుం సనాతనమ్‌ ॥ 17॥ 


నలబై తొమ్మిదవ అధ్యాయం 425 

యుగవ్యవస్థ లేదు. ప్రజలు రోగబాధలు లేక జీవిసారు. అచటి వర్ణాల జనులు ఎల్లపుడు సనాతనుడైన 
వాయుదేవుని పూజిస్తారు. 

తేషాం తత్సాధనం యుక్తం సారూప్యం చ సలోకతా । 

కపిలా బ్రాహ్మణాః ప్రోక్తా రాజానశ్చారుణాస్తథా | 

పీతా వైశ్యాః స్మృతాః కృష్ణా ద్వీపే£_స్మిన్‌ వృషలా ద్విజాః ॥ 18 ॥ 

వారికి వాయుదేవుని సారూప్యం సలోకత్వం తగిన సాధనవల్ల లభిస్తుంది. అక్కడి బ్రాహ్మణులు 
కపిలులనబడతారు. క్షత్రియులు అరుణులు. వైశ్యులు పీతులు, శూద్రులు కృష్ణులు అనబడతారు. 

శాల్మలస్య తు విస్తారాద్దిగుణేన సమన్తతః ॥ 19 ॥ 

సంవేష్ట్య తు సురోదాబ్ధిం కుశద్వీపో వ్యవస్థితః | 

విద్రుమశ్చివ హోమశ్చ ద్యుతిమాన్సుష్పవాంస్తథా ॥ 20 ॥ 

కుశేశయో హరిశ్చెవ మన్గరః సప్త పర్వతాః । 

విప్రలారా! శాల్మలి ద్వీప విస్తారానికి రెండు రెట్లు దాని చుట్టూ సురాసముద్రం పరివేష్టించి కుశద్వీపమున్నది. 
అక్కడ విద్రుమం, హోమం, ద్యుతిమంతం, పుష్పవంతం, కుశేశయం, హరి, మందరం అనే ఏడు పర్వతాలున్నవి. 

ధూతపాపా శివా చైవ పవిత్రా సమ్మితా తథా ॥ 21 ॥ 

తథా విద్యుత్రభా రామా మహానద్యశ్చ సప్త వై । 

అన్యాశ్చ శతశో విప్రా నద్యో మణిజలాః శుభాః ॥ 22 ॥ 

ధూతపాప, శివ, పవిత్ర, సమ్మిత, విద్యుత్సభ, రామ, మహానది అనే నదులేడున్నవి. ద్విజులారా! ఇవికాక 
నిర్మలజలంకల వందల నదులు కూడ శుభకరాలైనవి ఉన్నవి. 

తాస్తు బ్రహ్మాణమీశానం దేవాద్యాః పర్యుపాసతే । 

బ్రాహ్మణా ద్రవిణా విప్రాః క్షత్రియా శుష్మిణస్తథా ॥ 28 ॥ 

వైశ్యాః స్తోభాస్తు మన్దేహాః శూద్రాస్తత్ర ప్రకీర్తితాః 

సర్వా౭_పి జ్ఞానసంపన్నా మైత్రాది గుణసంయుతాః | 24 ॥ 

అక్కడ దేవతలు మొదలైన వారందరు ప్రభువైన (బ్రహ్మదేవుని సేవిస్తారు. అక్కడ బ్రాహ్మణులు ద్రవిణులని, 
క్షత్రియులు శుష్ములని అంటారు. వైశ్యులు సోభులని, శూద్రులు మందేహులని పిలువబడినారు. మనుష్యులందరు 
జ్ఞానవంతులు, మైత్రిముదలైన మంచిగుణాలు కలవారై ఉంటారు. 


యథోక్తకారిణః సర్వే సర్వే భూతహితే రతాః । 
యజన్తి యజ్ఞైః వివిధైర్సహ్మాణం పరమేష్టినమ్‌ ॥ 25 ॥ 


426 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తేషాళ్బు బ్రహ్మసాయుజ్యం సారూప్యజ్బ సలోకతా । 

ప్రజలు చెప్పినట్టు నడచుకొంటారు. ప్రాణులకు మేలుచేయటంలో ఆసక్తి కలవారు. నానావిధాలైన యజ్ఞాలతో 
పరమేష్టి బ్రహ్మను పూజిస్తారు. ఆ జనులకు బ్రహ్మసాయుజ్యం, సరూపత, సలోకత్వం సిద్దిస్తుంది. 

కుశద్వీపస్య విస్తారాద్దిగుణేన సమన్తతః ॥ 26 ॥ 

క్రౌల్బుద్వీపః స్థితో విప్రా వేష్టయిత్వా ఘృతోదధిమ్‌ | 

క్రౌళో వామనకళశ్చెవ తృతీయశ్చాధికారికః 1 27 ॥ 

దేవాబ్దశ్చ వివేదశ్చ పుణ్జరీకస్తథైవ చ। 

నామ్నా చ సప్తమః ప్రోక్తః పర్వతో దున్గుభిస్వనః 1 28 ॥ 

కుశద్వీప విస్తారానికి రెండింతల పరిమాణంతో దాని చుట్టూ క్రౌంచద్వీపం నేయిసముద్రాన్ని పరివేష్టించి 
నెలకొన్నది. విప్రులారా! క్రౌంచము, వామనకం, ఆధికారికం అనే పేరు కల్లినవి. మరియు దేవాబ్దము, వివేదం, 
పుండరీకం, దుందుభిస్వనం అనే పేర్లతో ఏడు కులపర్వతాలు ఉన్నవి. 

గౌరీ కుముద్వతీ చైవ సన్యా రాత్రిర్మనోజవా | 

కోభిశ్చ పుణ్ణరీకాక్షా నద్యః ప్రాధాన్యతః స్మృతాః ॥ 29 ॥ 

గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, కోభి, పుండరీకాక్ష అనే ఏడు నదులు ఆ ద్వీపంలో ప్రధానంగా 
(ప్రవహిస్తున్నాయి. 

పుష్కలాః పుష్కరా ధన్యాస్తిష్యా వర్ణాః క్రమేణ వై । 

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చెవ ద్విజోత్తమాః 1 801 

ద్విజవర్యులారా! అక్కడి వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు క్రమంగా పుష్మలులు, పుష్మరులు, 
ధన్యులు, తిష్యులు అని పిలువబడతారు. 

అర్బయన్తి మహాదేవం యజ్ఞదానశమాదిభిః । 

ప్రతోపవా సైర్వివిధైర్లోమైశ్చ పితృతర్నణః 11 311 

వారు మహాదేవుని యజ్ఞాలతో, దానం, శమం మొదలైన గుణాలుకలవారై వివిధ వ్రతాలతో, ఉపవాసాలతో, 
హూమాలతో, పితృతర్పణాలతో పూజిస్తారు. 

తేషాం వై రుద్రసాయుజ్యం సారూప్యజ్బాతిదుర్లభమ్‌ । 

సలోకతా చ సామీప్యం జాయతే తతసాదతః ॥ 821 


వారికి మిక్కిలి దుర్లభాలైన శివసాయుజ్యం, సారూప్యం, సలోకత్వం సమీపములో ఉండుట ఆ దేవుని 
అనుగ్రహంవల్లనె లభిస్తాయి. 


నలబై తొమ్మిదవ అధ్యాయం 427 
క్రౌబ్చుద్వీపస్య విస్తారాద్దిగుణేన సమన్తతః । 
శాకద్వీపః స్థితో విప్రా ఆవేష్ట్ర దధిసాగరమ్‌ ॥ 88 ॥ 
క్రౌంచ ద్వీపానికి రెండు రెట్ల విస్తారంతో దాని కన్ని వైపుల దధిసముద్రం పరివేష్టించి శాకద్వీపం కలదు. 
ఉదయో రైవతశ్చెవ శ్యామః కాష్టగిరిస్తథా । 
ఆమ్బికేయస్తథా రమ్యః కేసరీ చేతి పర్వతాః ॥ 34 ॥ 
అక్కడ ఉదయం, రైవతం, శ్యామం, కాష్టం, ఆంవికేయం, రమ్యం, కేసరి ఆనే పర్వతాలున్నవి. 
సుకుమారీ కుమారీ చ నలినీ వేణుకా తథా । 
ఇక్షుకా ధేనుకా చైవ గభస్తిశ్చేతి నిమృగాః ॥ 35 ॥ 
సుకుమారి, కుమారి, నలిని, వేణుక, ఇక్షుక, ధేనుక, గభస్తి అనే ఏడు నదులు ప్రవహిస్తుంటాయి. 
ఆసాం పిబన్తః సలిలం జీవన్తే తత్ర మానవాః | 
అనామయాశ్చాశోకాశ్చ రాగద్వేషవివర్ణితాః 1 36 ॥ 


అక్కడ నివసించే జనులు ఈ నదుల జలాన్ని త్రాగి జీవిస్తారు. రోగాలు దుఃఖం రాగద్వేషాలు లేక 
సుఖంగా ఉంటారు. 

మృగాశ్చ మగధాశ్చెవ మానసా మన్దగాస్తథా I 

(బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శుద్రాశ్చాత్ర క్రమేణ తు ॥ 87 ॥ 

యజన్తి సతతం దేవం సర్వలోకైకసాక్షిణమ్‌ | 

ప్రతోపవా సైర్వివిధైర్దేవదేవం దివాకరమ్‌ ॥ 38 ॥ 

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు క్రమంగా మృగ, మగధ-మానస-మందగులు అనే పేర్లతో వ్యవహరింప 
బడతారు. సమస్తలోకాలకు ఏకమాత్రసాక్షి సూర్యభగవానుని వివిధ వ్రతాలతో, ఉపవాసాలతో వారు పూజిస్తుంటారు. 

తేషాం వై సూర్యసాయుజ్యం సామీష్యజ్బు సరూపతా । 

సలోకతా చ విప్రేన్ష జాయతే తత్రసాదతః ॥ 39 ॥ 

ద్విజులారా! వారికి సూర్యసాయుజ్య, సామీప్య, సరూపత్వ, సలోకతలు అనేవి ఆ దేవుని అను(గహంవల్లనే 
లభిస్తాయి. 

శాకద్వీపం సమావృత్య క్షీరోదః సాగరః స్థితః | 

శ్వేతద్వీపం చ తన్మధ్యే నారాయణపరాయణాః ॥ 40 ॥ 

శాకద్వీపాన్ని పరివేష్టించి క్రీరసము[ద్రం నెలకొన్నది. దాని మధ్య శ్వేతద్వీపం కలదు. అక్కడ 
నారాయణునియందు శ్రద్ధకల్లిన వారుంటారు. 


425 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తత్ర పుణ్యా జనపదా నానాశ్చర్యసమన్వితాః । 

శ్వేతాస్తత్ర సదా నిత్యం జాయన్తే విష్ణుతత్సరాః ॥ 41 ॥ 

అక్కడ అనేకాశ్చర్యాలతో కూడిన పుణ్యకరాలైన జనపదాలున్నవి. వానిలో శ్వేతవర్ణంగల నరులు విష్ణుభక్తి 
తత్పరులై ఉంటారు. 

నాధయో వ్యాధయస్తత్ర జరామృత్యుభయం నచ। 

క్రోధలోభవినిర్ముక్తా మాయామాత్సర్యవర్ణితాః 1 42 ॥ 

నిత్యపుష్టా నిరాతజ్కా నిత్యానన్దాశ్చ భోగినః । 

నారాయణసమాః సర్వే నారాయణపరాయణాః ॥ 48 ॥ 

అక్కడ రోగాలు, మానసికబాధలుండవు. జరామరణాల భయం లేదు. కోపం, లోభం, మాయ, 
అసూయాదులు అక్కడి వారికి ఉండవు. ఆ ద్వీపంలోని వారు ఎప్పుడూ దృఢంగా నిర్భయులై నిత్యా నందసుఖపరులై 
నారాయణుని యందు ఆసక్తికలవారై, అతని సరూపులై ఉంటారు. 

కేచిద్దానపరా నిత్యం యోగినః సంయతేగ్టియాః | 

కేచిజ్ఞపన్తి తప్యన్తి కేచిద్విజ్ఞానినోత_ పరే | 44॥ 

జ ౨ ఇ 

కొందరు జితేంద్రియులై యోగులుగా, ధ్యానపరులుకాగా మరికొందరు జపతపాదులాచరిస్తారు. కొందరు 
విజ్ఞానవంతులై ఉంటారు. 

అన్యే నిర్బీజయోగేన బ్రహ్మభావేన భావితాః । 

ధ్యాయన్తి తత్సరం బ్రహ్మ వాసుదేవం సనాతనమ్‌ ॥ 45 ॥ 

మరికొందరు బీజరహితమైన (బ్రహ్మభావంతో తన్మయులై పరబ్రహ్మస్వరూపుడు, సనాతనుడు అయిన 
వాసుదేవుని ధ్యానం చేస్తుంటారు. 

ఏకాన్తినో నిరాలమ్బా మహాభాగవతాః పరే । 

పశ్యన్తి తత్పరే బ్రహ్మ వివ్వాఖ్యం తమసః పరమ్‌ ॥ 46 ॥ 

కొందరు ఏకాంతంగ ఉండి ఆధారరహితులై, భగవద్భక్తి పూర్ణులై తమసునకంటే పరుడైన విష్ణువు అనే 
పేరుగల ఆ పరబ్రహ్మస్వరూపాన్ని దర్శిస్తారు. 

సర్వే చతుర్భుజాకారాః శజ్ఞచక్రగదాధరాః । 

సుపీతవాససః సర్వే శ్రీవత్సాజ్మితవక్షసః ॥ 47 ॥ 

అక్కడి వారందరు నాలుగు భుజములు శంఖ చక్ర గద ఆయుధాలను ధరించేవారు. మంచిపసుపు 
పచ్చని వస్త్రాన్ని ధరించి శ్రీవత్సచిహ్నంతో కూడిన వక్షస్థలం కలవారై ఉంటారు. 


నలబై తొమ్మిదవ అధ్యాయం 429 


అన్యే మహేశ్వరపరా స్రిపుణ్లాజ్కితమస్తకాః I 

సుయోగాద్భూతికరణా మహాగరుడవాహనాః ॥ 48 ॥ 

సర్వే శక్తి సమాయుక్తా నిత్యానన్దాశ్చ నిర్మలాః । 

వసన్తి తత్ర పురుషా విష్ణోరన్తరచారిణః 1 49॥ 

మరికొందరు మహేశ్వరునియందు భక్తి కలవారై త్రిపుండ్రములను నుదుట ధరించి యోగసంబంధం 


వల్ల భూతిని ధరించి గరుడవాహనులై ఉంటారు. అందరును శక్తి కలిగి ఆనంద నిర్మల స్వభావులై విష్ణువునకు 
ఆంతరంగికులై మెలగుతారు. 


తత్ర నారాయణస్యాన్యద్దుర్లమం దురతిక్రమమ్‌ । 

నారాయణం నామ పురం ప్రాసాదైరుపశోభితమ్‌ 1501 

హేమప్రాకారసంయుక్తం స్ఫాటికైర్మబ్ద పైర్యుతమ్‌ । 

ప్రభాసహస్రకలితం దురాధర్షం సుశోభనమ్‌ ॥ 51 ॥ 

హర్యప్రాసాదసంయుక్తం మహాట్టాలసమాకులమ్‌ | 

హేమగోపురసాహ(సైర్నానారత్నోప శో భితైః 1 52 ॥ 

నారాయణం అనే పేర మరోపట్టణం నారాయణునిదే అక్కడ ఉన్నది. అది దుర్గమము దురతిక్రమం 
నానాప్రాసాద శోభితమైనది. ఆ పట్టణం బంగారు ప్రాకారాలు సృటికమంటపాలు కల్లి ప్రభాసహస్ర కలితమైనది 
శత్రుదుర్భేద్యం. అందమైన మేడలు, భవనాలు, పైభాగాన విశాలమైన గదులు, వేలగోపురాలు, అనేక మణులతో 
(ప్రకాశిస్తుంటుంది. 

శుభ్రాస్తరణసంయుక్తెర్విచితైః సమలంకృతమ్‌ । 

నన్దనైర్వివిధాకారైః ప్రవన్తీభిశ్చ శోభితమ్‌ ॥ 53 ॥ 

స్వచ్చమైన ఆసనాలు పరచబడినది. విచిత్రమైన గోపురాలంకృతము వివిధాకారాలనందన వనాలు నదులతో 
కొలనులతో (ప్రకాశిస్తుంటుంది. 


సరోభిః సర్వతోయుక్తం వీణావేణునినాదితమ్‌ । 

పతాకాభిర్విచిత్రాభిరనేకాభిశ్చ శోభితమ్‌ ॥ 54 ॥ 

అన్ని వైపులా సరస్సులు గలదై వీణ వేణువు వాద్యములు ప్రతిధ్వనించునదై అనేక విచిత్ర పతాకములతో 
శోభిస్తుంటుంది. 

వీథిభిః సర్వతోయుక్తం సోపానై రత్నభూషితైః । 

నదీశతసహగస్రాఢ్యం దివ్యగాననినాదితమ్‌ ॥ 55 ॥ 


మణులలంకరించిన సోపానాలు ఇండ్లు వరుసగా అంతటా ఉన్నవి. నదీశత సహస్రం దివ్యగానధ్వనితం 
ఆ నగరం. 


420 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


హంసకారండవాకీర్ణం చక్రవాకోపశోభితమ్‌ । 
చాతుర్వ్వారమనౌపమ్యమగమ్యం దేవవిద్విషామ్‌ ॥ 56 ॥ 


హంసలు, కన్నెలేడి పిట్టలు, చక్రవాక పక్షులు అనేకములున్నవి. చతుర్ద్వారాలు గల్లి సాటిలేనిదై రాక్షసులు 
చేరరానిదా పట్టణం. 

తత్ర తత్రాప్పరః సం ఘైర్భత్యద్భిరుపశోభితమ్‌ I 

నానాగీతవిధానజ్జైర్దేవానామపి దుర్లభైః ॥ 57 ॥ 

నానావిలాససమృన్నైః కాముకైరతికోమలైః । 

ప్రభూతచగన్దవదనైర్నూపురారావసంయుతైః 1 రతి ॥ 

అందచ్చటచ్చట అప్సరసలు నృత్యం చేస్తుంటారు. అనేక గీత విధానాలు తెలిసిన దేవతలకు కూడ 
పొందరానిది. విలాసవంతులైన కాముకులతో నూపురధ్వనులు నిండిన సుకుమారులు అప్సరస సమూహం 
నృత్యం చేస్తుంటుంది. 

ఈషత్నితైః సుబింబో ష్టెర్బాలముగ్గమృగేక్షణైః I 

అశేషవైభవో పేతైస్తనుమధ్యవిభూషితైః 1 59 ॥ 

సురాజహంసచలనైః సువే షైర్మధురస్వనైః I 

సంలాపాలాపకు శలైర్డి వ్యాభరణభూపషితైః 1 60॥n 

స్తనభారవినమైశ్చ మధుఘూర్షితలోచనైః I 

నానావర్ణవిచిత్రాంగైర్నానాభోగరతి ప్రియెః 1 611 

ఉత్ఫుల్లకుసుమోద్యానైస్తద్భూతశతశోభితమ్‌ I 

అసంఖ్యేయగుణం శుద్ధమసంఖ్యస్రీద శైరపి 1 62 

శ్రీమత్పవిత్రం దేవస్య శ్రీపతేరమితౌజసః । 

తస్య మధ్యే తితేజస్మముద్యత్రాకారతోరణమ్‌ 1 63॥ 

స్తానం తద్వైష్ణవం దివ్యం యోగినాం సిద్దిదాయకమ్‌ । 

థి ధి 

తన్మధ్యే భగవానేకః పుణ్జరీకదలద్యుతిః 11 641 

శేతేర_ శేషజగత్సూతిః శేషాహిశయనే హరిః । 

విచిన్యమానో యోగీన్టైః సనన్దనపురోగమైః ॥ 65 ॥ 

ఆ అప్పరసలు చంద్రముఖులు, చిరునవ్వులుకల్లిన బింబోష్టలు. ముగ్గమృగేక్షణలు. అశేషవైభవాలు కలవారు. 
తనుమధ్యలు. రాజహంస నడకలు, మధుర కంఠస్వరం గలవారు. చమత్మారంగా సంభాషిస్తారు. శ్రేష్టమైన 
ఆభరణాలు ధరించినారు. స్తనభారంతో వినమలు. మద్యపానంతో తిరుగుతున్న కనులు కలవాడు. నానా వర్ణ 


నలబై తొమ్మిదవ అధ్యాయం 431 


విచిత్రావయవశోభితలు. సుఖాల్లో, రతిక్రీడల్లో ప్రీతిగలవారు. ఉత్ళుల్ల కుసుమోద్యానాలు ఆ నారాయణపురంలో 
ఉన్నవి. భూతగణాలు గలదా నగరం. అసంఖ్యేయగణాలతో శుద్ధమైనది. లెక్కకు మిక్కిలి దేవతలున్నారు. ఆ 
లక్ష్మీపతి నారాయణ పట్టణం తేజోవంతమగు ఎత్తెన తోరణసమూహం కలది. ఆ స్థానం యోగులకు సిద్దిదాయకం. 
ఆ భవనమధ్యమందు 'పుండరీకదళద్యుతిగల 'శ్రేమహావిష్ణువు ఒంటరిగా శయనించి ఉంటాడు. సర్వలోకాల 
కారణభూతుడైన విష్ణువు సనందనుడు మొదలైన యోగీంద్రులు ధ్యానిస్తుండగా శేషశయ్యపై నిద్రిస్తుంటాడు. 

స్వాత్మానన్గామృతం పీత్వా పురస్తాత్తమసః పరః । 

పీతవాసా విశాలాక్షో మాహామాయో మహాభుజః ॥ 66 ॥ 

క్షీరోదకన్యయా నిత్యం గృహీతచరణద్వయః । 

సాచ దేవీ జగద్వన్దా పాదమూలే హరిప్రియా ॥ 67॥ 

మాస్తే తన్మనా నిత్యం పీత్వా నారాయణామృతమ్‌ । 

న తత్రాధార్మికా యాన్తి న చ దేవాన్లాలయాః ॥ 68 ॥ 

వైకుణ్ధం నామ తత్‌స్థానం త్రిదశైరపి వన్దితమ్‌ । 

న మే ప్రభవతి ప్రజ్ఞా కృత్నుశాస్రనిరూపణే "69 

ఆత్మానందామృతాన్ని పానంచేస్తూ తమస్సునకు పరుడై పీతాంబరధారియైన విశాలవక్షఃస్ల స్థలం కలవాడు. 
మహామాయి. మహాభుజుడు. క్షీరసముద్రకుమారి లక్ష్మీదేవి పాదద్వయాన్ని గ్రహించి అతని పాదమూలంలో ఎప్పడూ 
ఉంటుంది. అతని యందే మనసు నిల్పి నారాయణ నామామృతాన్ని ఆస్వాదిస్తూ ఆశ్రయించి ఉంటుంది. అక్కడ 
అధర్మవర్తనులు లేరు. ఇతర దేవతల ఆలయాలు లేవు. వైకుంఠమనే పేరుగలదా స్థానం. దేవతలు దానికి 
నమస్కరిస్తారు. సకలశాస్తానుసారముగా నిరూపించుటకు నా ప్రజ్ఞ చాలదు. 


ఏతావచ్చక్యతే వక్తుం నారాయణపురం హి తత్‌ । 
స ఏవ పరమం బ్రహ్మ వాసుదేవః సనాతనః ॥ 70 ॥ 


అది నారాయణ పురమని మాత్రం చెప్పగలను. ఆ నారాయణుడే పరబ్రహ్మ స్వరూపుడైన సనాతన 


శేతే నారాయణః శ్రీమాన్మాయయా మోహయజ్ఞుగత్‌ । 
నారాయణాదిదం జాతం తస్మిన్నేవ వ్యవస్థితమ్‌ I 


తమాశ్రయతి కాలాన్తే స ఏవ పరమా గతిః ॥ 71॥ 


శ్రీమన్నారాయణుడు తన మాయతో లోకాన్ని మోహింపచేస్తూ శయనించి ఉంటాడు. ఈ విశ్వమంతా 
నారాయణునివల్ల ఏర్పడినదే. అతనియందే నిలిచినది. కాలాంతంలో అతడే ఈ విశ్వానికి పరమ గమ్యస్థానం. 


ఇతి శ్రీకూర్మపురాణే భువనకోశవిన్యాసవర్ణనం నామ ఏకోనపజ్బాశో9_ధ్యాయః ॥ 49 ॥ 
శ్రీకూర్మపురాణంలో భువనకోశవిన్యాసవర్ణనమనే నలబై తొమ్మిదవ అధ్యాయం 149 


వ పజ్బాశో_ధ్యాయః - యాబైయవ అధ్యాయం 


భువనకోశవర్ణనమ్‌ - భువనకోశవర్ణనం 


సూత ఉవాచ:-సూతుడు పలికాడు 

శాకద్వీపస్య విస్తారాద్దిగుణేన వ్యవస్థితః । 

క్రీరార్ణవం సమాశ్రిత్య ద్వీపం పుష్మరసంజ్ఞితమ్‌ ॥ 1॥ 

శాకద్వీపవైశాల్యానికి రెండింతలుగా క్షీరసాగరాన్నాశయించి పుష్కర మనే ద్వీపమున్నది. 

ఏక ఏవాత్ర విప్రేన్లా పర్వతో మానసోత్తరః । 

యోజనానాం సహస్రాణి చోర్థ్వం పజ్బాశదుబ్భితః ॥ 2 ॥ 

విప్రలారా! ఈ ద్వీపంలో మానసోత్తర మనే పర్వతం ఒకటే వేయి యోజనాల పొడవు, యాబైయోజనాల 
ఎత్తుకలది ఉన్నది. 

తావదేవ చ విస్తీర్ణ సర్వతః పారిమణ్ణలః । 

స ఏవ ద్వీపశ్చార్ధేన మానసోత్తరసంస్థితః ॥ 8 ॥ 

అదే విస్తీర్ణంతో అంతట వ్యాపించిన ఆ ద్వీపం సగభాగం మానసోత్తర పర్వతాన్నాశయించి మండలాకారంగా 
ఒక పెద్ద భాగం రెండు విభాగాలను పొందినది. 

ఏక ఏవ మహాభాగః సన్నివేశో ద్విధా కృతః । 

తస్మిన్‌ ద్వీపే స్మృతౌ ద్వౌ తు పుణ్యా జనపదౌ శుభౌ ॥ 4॥ 

అపరౌ మానసన్యాథ పర్వతస్యానుమబ్దలౌ I 

మహావీతం స్మృతం వర్షం ధాతకీఖజ్ఞమేవ చ ॥ 5 ॥ 


ఆ ద్వీపంలో రెండు పవిత్రాలైనవి మంగళప్రదాలైన జనపదాలు చెప్పబడినవి. మానసోత్తర పర్వతానికి ఆ 
రెండు మండలాలుగా చెప్పదగినవి. మహావీత మనే వర్షం, ధాతకీఖండం అని వాని పేర్లు. 

స్వాదూదకేనోదధినా పుష్మరః పరివారితః । 

తస్మిన్‌ ద్వీపే మహావృక్షో న్యగ్రోధోల_ మరపూజితః 1611 

పుష్మరద్వీపం శుద్దోదక సముద్రంతో చుట్ట బడినది. ఆ ద్వీపంలో దేవతలు పూజించే ఒక గొప్ప న్యగ్రోధము 
(మల్టిచెట్టు) ఉన్నది. 

తస్మిన్నివసతి బ్రహ్మా విశ్వాత్మా విశ్వభావనః । 

తతైవ మునిశార్జూల శివనారాయణాలయః ॥| 7 ॥ 


యాబైయవ అధ్యాయం 408 


వసత్యత్ర మహాదేవో హరో9_ర్థం హరిరవ్యయః । 
సమ్వ్పూజ్యమానో బ్రహ్మాద్యెః కుమారాద్యైశ్చ యోగిభీః॥ 8 ॥ 

ఆ ద్వీపంలో విశ్వాత్మ విశ్వభావనుడైన బ్రహ్మ నివసిస్తాడు. మునులారా! అక్కడనే శివ నారాయణుల 
ఆలయమున్నది. ఇక్కడ సగభాగంలో మహాదేవుడైన శివుడు మిగతా సగభాగంలో అవ్యయుడైన హరి బ్రహ్మాదులచేత 
కుమారుడు మొదలైన యోగులచేతను పూజలందుతున్నారు. 

గన్థర్వైః కిన్నరైర్యక్షైరీశ్వరః కృష్ణపిజ్ఞళః | 

స్వస్థాస్తత్ర ప్రజాః సర్వా బ్రాహ్మణాః శతశస్విషః ॥ 9 ॥ 

నిరామయా విశోకాశ్చ రాగద్వేషవివర్ణితాః । 

సత్యానృతే న తత్రాస్తాం నోత్తమాధమమధ్యమాః 11011 

న వర్ణాశ్రమధర్మాశ్చ న నద్యో న చ పర్వతాః । 

పరేణ పుష్మరేణాథ సమావృత్య స్థితో మహాన్‌ ॥ 11॥ 

స్వాదూదకసముద్రస్తు సమన్తాదిజసత్తమాః I 

పరేణ తస్య మహతీ దృశ్యతే లోకసంస్థితిః 1 12॥ 

కృష్ణపింగళ వర్ణంగల ఈశ్వరుని గంధర్వులు, కిన్నరులు, యక్షులు పూజిస్తారు. అక్కడ ప్రజలందరు 
స్వస్ఫులు. (బ్రాహ్మణులధిక తేజోవంతులు. (ప్రజలు నీరోగులు, విశోకులు, రాగద్వేషవివర్ణితులు. సత్యం అన్ఫత 
విభాగం లేదు. వాణిజ్యాదులు అక్కడలేవు. ఉత్తమమధ్యమాధమ భేదం లేదు. వర్ణాశ్రమధర్మాలు నదులు పర్వతాలు 
అక్కడ లేవు. పుష్మరద్వీపం అవతలి భాగంలో స్వాదూదక సముద్రం అన్నివైపుల ఆవరించి ఉన్నది. ద్విజులారా! 
దానికావలిభాగంలో విశాలమైన లోకం వ్యాపించినది. 

కాజ్బనీ ద్విగుణా భూమిః సర్వతైకశిలోపమా । 

తస్యాః వరేణ శైలస్తు మర్యాదా భానుమణ్దలః ॥ 18 ॥ 

ప్రకాశశ్చాప్రకాశశ్చ లోకాలోకః స ఉచ్యతే | 

యోజనానాం సహస్రాణి దశ తస్యోచ్చయః స్మృతః ॥ 14 ॥ 

ఒకే శిలతో పోల్చదగిన హిరణ్మయమైన భూమి, దానికవతలభాగంలో సూర్యమండల సంచారానికి 


అవధియైన పర్వతముంటుంది. ఒకవైపు వెలుతురు, మరోవైపు చీకటి ఉన్నందువల్ల లోకాలోకపర్వతమని దానికి 
పేరు. ఎత్తు పదివేల యోజనాల పరిమాణం కలది. 


తావానేవ చ విస్తారో లోకాలోకమహాగిరేః । 
సమావృత్య తు తం శైలం సర్వతో వై సమస్థితమ్‌ 1 15 ॥ 


434 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తమశ్చాబ్ఞకటాహేన సమన్తాత్సరివేష్టితమ్‌ I 

ఏతే సప్త మహాలోకాః పాతాలాః సంప్రకీర్తితాః 1 16 ॥ 

బ్రహ్మోణ్ఞాశేషవిస్తారః సంక్షేపేణ మయోదితః | 

అణ్ఞానామీదృశానాం తు కోట్యో బేయాః సహస్రశః ॥ 17 ॥ 

GC ఇ 

సర్వగత్వాత్రధానస్య కారణస్యావ్యయాత్మనః I 

అట్లే ప్వేతేషు సర్వేషు భువనాని చతుర్దశ n18॥ 

తత్ర తత్ర చతుర్వక్రా రుద్రా నారాయణాదయః । 

దశోత్తరమధైకైకమణ్ఞావరణసప్తకమ్‌ 1 191 

సమన్హాత్సంస్థితం విప్రాస్తత్ర యాన్తి మనీషిణః । 

అనన్తమేవమవ్యక్తమనాదినిధనం మహత్‌ ॥ 20 ॥ 

లోకాలోకపర్వత విస్తారం కూడ అదే పరిమాణం కలది. దాన్ని ఆవరించి అన్నివైపుల వ్యాపించిన చీకటి 
అండకటాహ పాత్రవలె కనిపించును. ఇవి ఏడు పాతాళమహాలోకాలు. బ్రహ్మాండ సమగ్ర విస్తారం సంగ్రహంగానే 
వివరించినాను. ఇట్టి అండాకార గోళాలు వేలకోట్లున్నవి అని తెలియవలెను. సర్వవ్యాపకుడు అవ్యయుడైన 
భగవంతుడే ప్రధానమైనాదు. ఈ అన్ని అండాల్లోను పదునాలుగు లోకాలు ముఖ్యమైనవి. అక్కడక్కడ చతుర్ముఖుడు, 
నారాయణుడు, రుద్రుడు ఉన్నారు. తర్వాత ఏడు అండావరణాలు ఒక్కొక్కటి పదిరెట్లు పరిమాణం కల్లినవి 
ఉండును. విప్రలారా! ఆ అండావరణం అంతంలేనిది, వ్యక్తంకానిది, జనన మరణంలేనిది. బుద్ధిమంతులైన 
సజ్జనులు అచటికి వెళతారు. 

అతీత్య వర్తతే సర్వం జగత్‌ ప్రకృతిరక్షరమ్‌ | 

అనన్తత్వమనన్తస్య యతః సంఖ్యా న విద్యతే un 2111 

తదవ్యక్తమిదం జేయం తదహ్మ పరమం (ధ్రువమ్‌ । 

అనన్త ఏష నర్వత్ర సర్వస్థానేషు పఠ్యతే 122 

అక్షరరూప ప్రకృతి సమస్తప్రపంచాన్నతిక్రమించి ఉండును. అనంతుని అనంతత్వం ఎట్లా సంఖ్యలేనిదోఅట్టిదే 
ఈ ప్రకృతి అవ్యక్తమైనది. అది శ్రేష్టము, నిశ్చల (బ్రహ్మము ఇతడే అనంతుడని అన్నిప్రదేశాలలో కీర్తింపబడుతున్నాడు. 

తస్య పూర్వం మయా౭_ప్యుక్తం యత్తన్మాహాత్యముత్తమమ్‌ I 

గతః స ఏష సర్వత్ర సర్వస్థానేషు పూజ్యతే 1 23 ॥ 

భూమౌ రసాతలే చైవ ఆకాశే పవనే£౭_నలే । 

అర్జవేషు చ సర్వేషు దివి చైవ న సంశయః ॥ 24 ॥ 


యాబైయవ అధ్యాయం 435 
తథా తమసి సత్తే వాప్యేష ఏవ మహాద్యుతిః । 
అనేకధా విభక్తాబ్గః క్రీడతే పురుషోత్తమః ॥ 25 ॥ 


అతని మాహాత్మ్యం ముందే వివరించినాను. ఆ మాహాత్మ్యం కల యితడు అన్నిస్తానాల్లో పూజలందు 
తున్నాడు. ఈ పురుషోత్తముడే భూమి, పాతాళం, ఆకాశం, వాయువు, అగ్ని స్వర్గాలలో స్వర్ణం నందు తమోగుణం 
సత్వగుణం మొదలైన అన్నిటిలోను శరీరాన్ని విభజించుకొని విహరిస్తున్నాడు. 

మహేశ్వరః పరో౭_ వ్యక్తాదణమవ్యక్తసంభవమ్‌ | 

అణ్ఞాద్రహ్మో సముత్పన్నస్తేన సృష్టమిదం జగత్‌ ॥ 26॥ 

(శ్రేష్టుడైన మహేశ్వరుడు అవ్వక్తాని కతీతుడు. అవ్యక్తంనుండి బ్రహ్మాండం, దానినుండి బ్రహ్మ జన్మించి ఈ 
జగత్తునంతటిని సృష్టించినాడు. 


ఇతి శ్రీకూర్మపురాణే భువనకోశవర్ణనం నామ పజ్బాశో9_ధ్యాయః ॥ 50 ॥ 
శ్రీకూర్మపురాణంలో భువనకోశవర్ణనమనే యాబైయవ అధ్యాయం 11 50॥ 


436 


ఏక పజ్బాశో౭_ధ్యాయః - యాబై ఒకటవ అధ్యాయం 
మన్వంతరకీర్తనే విష్ణుమాహాత్యమ్‌ - మన్వంతరకీర్తనంలో విష్ణుమాహాత్యం 


బుషయ ఊచు:-బుషులు అడిగారు 


అతీతానాగతానీహ యాని మన్వన్తరాణి వై । 
తాని త్వం కథయాస్మభ్యం వ్యాసజ్బు ద్వాపరే యుగే ॥ 11 


గడచిన మన్వంతరాలను రాబోయే మన్వంతరాలను గూర్చి, అట్లే ద్వాపరయుగంలోని వ్యాసుని గూర్చి 


కూడ మాకు వివరింపుము. 


వేదశాఖాప్రణయినో దేవదేవస్య ధీమతః । 
ధర్మార్థానాం ప్రవక్తారో హీశానస్య కలౌ యుగే ॥ 2 ॥ 
కియనో దేవదేవస్య శిష్యాః కలియుగే౭_పి వై । 
ఏతత్సర్వం సమాసేన సూత! వక్తుమిహార్హసి 11311 
కలియుగంలో దేవదేవుడు ధీమంతుడైన వ్యాసభగవానునికి వేదశాఖలో అనురాగం కల్గి ధర్మార్ధాలను 


గూర్చి ప్రవచించే శిష్యులెందరున్నారు? ఓ సూతుడా! ఈ విషయాలను సం(గహంగా తెలుపటానికి నీవే తగినవాడవు. 


సూత ఉవాచ:-సూతుడు పలికాడు 

మనుః స్వాయమ్మువః పూర్వం తతః స్వారోచిషో మతః । 

ఉత్తమస్తామసశ్చెివ రైవతశ్చాక్షుషస్తథా ॥ 4 ॥ 

మొదట స్వాయంభువమనువు. తర్వాత స్వారోచిషుడు. అనంతరం క్రమంగా ఉత్తముడు, తామసుడు, 


రైవతుడు, చాక్షుషుడు అను మనువులుదయించినారు. 


షడేతే మనవో౭_తీతా సాంప్రతం తు రవేః సుతః । 
వైవస్వతో9_ యం సప్తెతత్సప్తమం వర్తతే పరమ్‌ ॥ ర్‌ ॥ 


గతించిన మనువులీ ఆరుగురు. ప్రస్తుతం సూర్యపుత్రుడైన వైవస్వతుడు మనువుగా ఉన్నాడు. జరుగుతున్నది 


ఏడవ మన్వంతర కాలం. 


స్వాయమ్మ్భువం తు కథితం కల్పాదావన్తరం మయా । 
అత ఊర్ధ్వం నిబోధధ్వం మనోః స్వారోచిషస్య తు॥6॥ 


కల్పాది యందున్న స్వాయమ్మువ మన్వంతరాన్ని గూర్చి ముందే వివరించినాను. దాని తర్వాత స్వారోచిష 


మనువు వృత్తాంతాన్ని వివరిస్తాను. తెలియండి. 


పారావతాశ్చ తుషితా దేవాః స్వారోచిషే౭_న్తరే । 
విపశ్చిన్నామ దేవేన్లో బభూవాసురమర్దనః గ. 


యాబై ఒకటవ అధ్యాయం 437 

స్వారోచిష మన్వంతరంలో దేవతలు పారావతులు తుషితులు అనే వారుండిరి. రాకస సంహారకుడు 
విపశ్చిత్‌ అనేవాడు దేవతల కింద్రునిగా ఉండినాడు. 

ఊర్జః స్తమృస్తథా ప్రాణో దాన్లోల_థ బుషభస్తథా । 

తిమిరశ్చార్వరీవాంశ్చ సప్త సప్తర్షయో౭_భవన్‌ ॥ 8 ॥ 

ఊర్జుడు, స్తంభుడు, ప్రాణుడు, దాంతుడు, బుషభుడు, తిమిరుడు, అర్వరీవంతుడనే ఏడుగురు సప్తర్నులుగా 
నుండినారు. 

చైత్రకిమ్చురుషాద్యాస్తు సుతాః స్వారోచిషస్య తు। 

ద్వితీయమేతదాఖ్యాతమన్తరం శృణు చోత్తమమ్‌ 11 9 ॥ 

స్వారోచిషమనువుకు చైత్రకింపురుషాదులు పుత్రులు. రెండవమన్వంతరవృత్త మిది. ఉత్తమునిగూర్చి విను. 

తృతీయే వ్యన్తరే చైవ ఉత్తమో నామ వై మనుః । 

సుశాస్తిస్తత్ర దేవేన్లో బభూవామిత్రకర్షణః ॥ 10 ॥ 

మూడవ అంతరంలో ఉత్తముడు మనువు. శత్రువులను నిగహించిన సుశాంతి అనే వాడు ఆ మన్వంతరంలో 
దేవేంద్రుడుగ ఉండినాడు. 

సుధామానస్తథా సత్యః శివశ్చాథ ప్రతర్దనః I 

వశవర్తినః పజ్బాతే గణా ద్వాదశకాః స్మృతాః ॥ 11 ॥ 

రజోగాత్రోర్ధబాహుశ్చ సవనశ్చానఘస్తథా । 

సుతపాః శక్ర ఇత్యేతే సప్త సప్తర్షయో౭ భవన్‌ ॥ 12 ॥ 


సుధామానము, సత్యం, శివం, (ప్రతర్దన మనే అయిదు వశవర్తులైన గణాలు ద్వాదశకములని పేర్కొన 
బడినవి. రజస్సు, గాత్రుడు, ఊర్థ్వబాహువు, సవనుడు, అనఘుడు, సుతపుడు, శక్రుడు అనేవారు సప్తర్షులుగా 
నుండిరి. 


తామసస్యాన్తరే దేవాః సురా వాహరయస్తథా । 

సత్యాశ్చ సుధియశ్చెవ సప్త వింశతికా గణాః ॥ 18 ॥ 

తామసమన్వంతరంలో దేవతలందరు సురలు, వాహరులు, సత్యులు, సుధియులు అను ఇరువై ఏడు 
గణాలుగా నుండినారు. 

శిబిరిన్సస్తథైవాః ౩ సీచ్చతయజ్ఞోపలక్షణః । 

బభూవ శబజ్మరే భకో మహాదేవార్చనే రతః ॥ 141 


నూరు యజ్ఞాలుచేసిన శిబి అనేవాడు ఇంద్రుడయ్యెను. శంకరునియందు భక్తికలవాడై అతడు మహాదేవుని 
పూజించటంలో శ్రద్దాళువుగా ఉండెను. 


435 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


జ్యోతిర్ధామ పృథక్కల్పశ్చెత్రో౨- గ్నివసవస్తథా । 

పీవరస్త్వ్య్రషయో హ్యేతే సప్త తత్రాపి చాన్తరే ॥ 15 ॥ 

పజ్బమే చాపి విప్రేన్లా రైవతో నామ నామతః । 

మనుర్విభుశ్చ తత్రేన్లో బభూవాసురమర్దనః ॥ 16 ॥ 

జ్యోతిర్ధాముడు, పృథక్కు కల్పుడు, చైత్రుడు, అగ్ని వసువు, పీవరుడు ఆ మన్వంతరంలో సప్తర్షులు. 
అయిదవ మన్వంతరంలో రైవతుడు మనువు. అసురమర్దనుడు విభుడు దేవేంద్రుడైనాడు. 

అమితా భూతయస్తత్ర వైకుణ్జాశ్చ సురోత్తమాః I 

ఏతే దేవగణాస్తత్ర చతుర్దశ చతుర్దశ || 17॥ 

అక్కడ అమిత సంపదలు వైకుంఠ నాములైన దేవతా (శ్రేష్టులుంటారు. ఈ దేవగణాలు పదునాల్గు పదునాల్గు 
సంఖ్యలో నివసిస్తారు. 

హిరణ్యరోమా వేదశ్రీరూర్థ్వబాహుస్తథైవ చ। 

వేదబాహుః సుబాహుశ్చ సపర్జన్యో మహామునిః || 18 ॥ 

హిరణ్యరోముడు వేదథీ ఊర్ద్వబాహువు, వేదబాహువు, సుబాహువు, పర్జన్యుడు, మహాముని అనే సప్తర్షులు 
ఆ రైవత మన్వంతరంలో వ్యవహరించినారు. 

ఏతే సప్తర్షయో విప్రాస్తత్రాసనైవతే9_న్తరే I 

స్వారోచిషశ్చోత్తమశ్చ తామసో రైవతస్తథా । 

ప్రియవ్రతాన్వితా హ్యేతే చత్వారో మనవః స్మృతాః ॥ 19 ॥ 

స్వారోచిషుడు ఉత్తముడు తామసుడు రైవతుడు ఈ నల్గురు ప్రియవ్రతుని సంబంధ మనువులుగా 
పేర్కానబడిరి. 

షష్టే మన్వన్తరే చాపి చాక్షుషస్తు మనుర్ద్విజాః 11 201 

మనోజవస్తథైవేన్లో దేవాంశ్చెవ నిబోధత । 

ఆద్వాః ప్రభూతభవ్యాశ్చ ప్రధనాశ్చ దివౌకసః ॥ 21 ॥ 

మహానుభావా లేఖ్యాశ్చ పజ్బ దేవగణాః స్మృతాః | 

విరజాశ్చ హవిష్మాంశ్చ సోమో మనుసమః స్మృతః | 

అవినామా సవిష్ణుశ్చ సప్తాం_ 9 సన్ఫృషయః శుభాః ॥ 22 ॥ 

ఆరవ మన్వంతరంలో చాక్షుషుడను వాడు మనువు. ఓ బ్రాహ్మణులారా! వినండి. ఆ కాలంలో మనోజవుడు 
ఇంద్రుడు. దేవతల గూర్చి వినండి. ఆద్యులు (ప్రభూతభవ్వ్యులు, (ప్రధనులు, దివౌకసులు, మహానుభావులు, లేఖ్యులు, 


యాబై ఒకటవ అధ్యాయం చరం 

అనే దేవగణాలు అయిదుండెను. విరజసుడు, హవిష్మంతుడు, సోముడు, మనుసముడుగా చెప్పబడినాడు. 
అవినాముడు విష్ణువు అనే ఏడుగురు నాటి బుషులు. 

వివస్వతః సుతో విప్రాః శ్రాద్ధదేవో మహాద్యుతిః ॥ 28 ॥ 

మనుః సంవర్తనో విప్రాః సాంప్రతం సప్తమే? నరే । 

ఆదిత్యా వసవో రుద్రా దేవాస్తత్ర మరుద్గణాః ॥ 24 ॥ 

సూర్యుని కుమారుడు గొప్ప తేజస్వి (శ్రాద్ధదేవుడైన సంవర్తనుడు ప్రస్తుతం ఏడవ మన్వంతరమనువు. 
ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుద్దణములు ఆ మన్వంతరంలోని దేవతలు. 

పురన్దరస్తథైవేన్లో బభూవ పరవీరహా । 

వశిష్టః కశ్యపశ్చాత్రిర్ణమదగ్నిశ్చ గౌతమః ॥ 25 ॥ 

విశ్వామిత్రో భరద్వాజః సప్త సప్తర్షయో9_భవన్‌ । 

విష్ణుశక్తిరనౌపమ్యా సత్వోద్రిక్తా స్థితా స్థితౌ 1 26 ॥ 

తదంశభూతా రాజానః సర్వే చ త్రిదివౌకసః | 

స్వాయమృవే9_న్తరే పూర్వం ప్రకృత్యాం మానసః సుతః । 

రుచేః ప్రజాపతేర్డజ్లే తదంశేనాభవద్దిజాః 11 27 ॥ 

శత్రుసంహారకుడు, పురందరుడు ఇంద్రుడు. వశిష్టుడు, కశ్యపుడు, అత్రి, జమదగ్ని గౌతముడు, 
విశ్వామిత్రుడు, భరద్వాజుడు ఈ మన్వంతరంలోని సప్తర్షులు. సాటిలేని విష్ణుశక్తి సత్త్వగుణో ద్రిక్తమై స్టితికార్యంలో 
నిమగ్నమైయున్నది. స్వర్గంలోని దేవతలు భూలోకంలోని రాజులు ఆ విష్థ్వంశ కలవారే. పూర్వకాలంలో 


స్వాయంభువమన్వంతరంలో ప్రకృతియందు సంకల్పంవల్ల జన్మించిన కుమారుడు. రుచియందు ప్రజాపతివల్ల 
అతని అంశలో జన్మించినాడు. 


తతః పునరసౌ దేవః ప్రాప్తే స్వారోచిషే౭_న్తరే । 

తుషితాయాం సముత్పన్నస్తుషితైః సహ దైవతైః ॥ 28 ॥ 

స్వారోచిషమన్వంతరం రాగా మళ్ళీ ఈ దేవుడు తుషితయందు సంతోషితులైన దేవతలతో కూడ 
జన్మించినాడు. 

ఉత్తమే త్వన్తరే విష్ణుః సత్రైః సహ సురోత్తమః I 

సత్యాయామభవత్సత్యః సత్యరూపో జనార్దనః 129 ॥ 

ఉత్తమ మన్వంతరంలో దేవతా[్రేష్ణుడైన విష్ణువు సత్యులతో కూడ సత్యరూపుడై సత్యయందు జన్మించినాడు. 

తామసస్యాన్తరే చైవ సంప్రాప్తే పునరేవ హి | 

హర్యాయాం హరిభిర్దేవైర్దరిరేవాభవద్ధరిః 1 80 ॥ 


Sa) 


440 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


మళ్ళీ తామస మన్వంతరంరాగా విష్ణువు హరులనే దేవతలతో కూడ హర్య అను స్రీయందు హరిగా 
జన్మించినాడు. 

రైవతే9_ప్యన్తరే చైవ సంకల్పాన్మానసో హరిః । 

సమ్ఫూతో మానసైః సార్ధం దేవైః సహ మహాద్యుతిః ॥ 31 ॥ 

రైవతమన్వంతరంలో సంకల్పబలంవల్ల మానసుడైన హరి మానసులైన దేవతలతో కూడ గొప్ప 
తేజస్వంతునిగా జన్మించినాడు. 

చాక్షుషేల_ప్యన్తరే చైవ వైకుణ్ధః పురుషోత్తమః | 

వికుణాయామసాౌ జజ్లే వైకుణ్ణరైవతైః సహ ॥ 32 ॥ 

0 క్‌ వా శ్రీదా ౯ 

మన్వన్తరే చ సంప్రాప్తే తథా వైవస్వతే£_న్తరే । 

వామనః కశ్యపాద్విష్టు రదిత్యాం సమృ్బృభూవ హ ॥ 88 ॥ 

చాక్షుషమన్వంతరంలో పురుషోత్తముడైన విష్ణువు వైకుంఠులనే దేవతలతో కూడ వికుంఠయందు 
జన్మించినాడు. తర్వాత వైవస్వత మన్వంతరంలో కశ్యప ప్రజాపతివల్ల అదితియందు విష్ణువు వామనుడై జన్మించినాడు. 

త్రిభిః క్రమైరిమాన్లోకాజ్లిత్వా యేన మహాత్మనా ॥ 84॥ 

పురన్దరాయ తైలోక్యం దత్తం నిహతకంటకమ్‌ । 

ఇత్యేతాస్తనవస్తస్య సప్త మన్వంతరేషు వై ॥ 35 ॥ 

ఆ మహాత్ముడు మూడడుగులతో ముల్లోకాలను జయించి నిష్కంటకముగా స్వర్గాన్ని ఇంద్రునికి 
అందచేసినాడు. ఈ ఏడు మన్వంతరాల్లో విష్ణువు ధరించిన శరీరాలిట్లా తెలిపినాము. 

సప్త చైవాభవన్విప్రా యాభిః సజ్యర్షితాః ప్రజాః । 

యస్మాద్విశ్వమిదం కృత్స్నం వామనేన మహాత్మనా ॥ 86 ॥ 

తస్మాత్సర్వైః స్ఫృతో నూనం దేవైః సర్వేషు దైత్యహా | 

వష సర్వం సృజత్యాదౌ పాతి హన్తి చ కేశవః ॥ 37 ॥ 

ఆ అవతారాలు ఏడే. ఆ అవతారాలతో ప్రళయ కాలమందు ప్రజలను సంహరించినాడు. మహాత్ముడైన 
విష్ణువు ఈ విశ్వాన్ని రక్షించటంవల్ల రాక్షససంహారకుడని దేవతల్లో ప్రసిద్ధుడైనాడు. ఈ విష్ణువు మొదట సమస్తాన్ని 
సృష్టించి, రక్షించి చివరకు నశింప చేయును. 

భూతాన్తరాత్మా భగవాన్నారాయణ ఇతి (శ్రుతిః | 

ఏకాంశేన జగత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః ॥ 88 ॥ 


వేదం భగవంతుడైన నారాయణుడు సర్వప్రాణులకు అంతర్యామి అని తెలిపినది. తన ఒక అంశతోనే 
నారాయణుడు లోకంలో వ్యాపించినాడు. 


యాబై ఒకటవ అధ్యాయం 441 
చతుర్థా సంస్థితో వ్యాపీ సగుణో నిర్గుణో౭_పి చ | 
ఏకా భగవతో మూర్తిర్దానరూపా శివా౭_మలా ॥ 389 ॥ 
Gy 

వ్యాపకుడైన ఆ విష్ణువు సగుణుడుగ, నిర్గుణుడుగ కూడ నాలుగు విధాల నెలకొన్నాడు. భగవంతుని ఒక 
మూర్తి జ్ఞానరూపం, మంగళకరం, నిర్మలము. 

వాసుదేవాభిధానా సా గుణాతీతా సునిష్కలా । 

ద్వితీయా కాలసంజ్ఞా౭_ న్యా తామసీ శివసంజ్ఞితా ॥ 40 ॥ 

ఆ మూర్తి వాసుదేవపదవాచ్యమైనది. గుణాతీతం భేదరహితం కూడ. కాలసంజ్ఞ కలది రెండవ మూర్తి. 
తమోగుణసంబంధి శివనామాంకితం. 

నిహస్తీ సకలస్యాన్తే వైష్ణవీ పరమా తనుః । 

సత్వొదిక్తా తృతీయా౭_న్యా ప్రద్యుమ్నేతి చ సంజ్ఞతా ॥ 41 ॥ 

అది అంతంలో సమస్తాన్ని నశింపచేసే విష్ణువు శ్రేష్టశరీరం. మూడవది సత్వగుణప్రధానమైన ప్రద్యుమ్న 
నామం కలది. 

జగత్సంస్థాపయేద్విశ్వం సా విష్ణోః ప్రకృతిర్షువా । 

చతుర్లీ వాసుదేవస్య మూర్తిర్షహ్మేతి సంజ్ఞతా ॥ 42 ॥ 

థ్‌ = క్‌ 

మరొకటి నిశ్చలమైన విష్ణువుప్రకృతిరూపం. అది ప్రపంచాన్ని రక్షణద్వారా స్థాపించు చుండును. వాసుదేవుని 

నాల్గవమూర్తి బ్రహ్మ అనే సంజ్ఞ కలది. 
౧ = Ey 

రాజసీ సా౭_నిరుద్ధస్య పురుషసృష్టికారితా । 

యః స్వపిత్యఖీలం హత్వా ప్రద్యుమ్నేన సహ ప్రభుః ॥ 43 ॥ 

రజోగుణప్రధానమైన ఆ మూర్తి అనిరుద్దునిది. పురుషులసృష్టికర్మ నెరవేర్చును. సమస్తాన్ని లయింపచేసి 
ప్రభువు ప్రద్యుమ్నునితో నిద్రిస్తాడు. 

నారాయణాఖ్యో బ్రహ్మా౭_సౌ ప్రజాసర్గం కరోతి సః । 

యా౭_సౌ నారాయణతనుః ప్రద్యుమ్నాఖ్యా శుభా స్భృతా 1 44 ॥ 

అతడే నారాయణుడనే పేరుగల బ్రహ్మ ప్రజలను సృష్టిస్తాడు. ఈ నారాయణరూపం శుభకరమైన ప్రద్యుమ్న 
నామకం. 

తయా సమ్మోహయేద్విశ్వం స దేవాసురమానుషమ్‌ । 

తతః సైవ జగన్యూర్తిః ప్రకృతిః పరికీర్తితా ॥ 45 ॥ 

వాసుదేవో హ్యనన్తాత్మా కేవలో నిర్గుణో హరిః । 

ప్రధానం పురుషః కాలస్సత్వత్రయమనుత్తమమ్‌ ॥ 46 ॥ 


సరల కూర్మమహాపురాణం - పూర్వార్థం 


నారాయణుడా మూర్తితో దేవాసురమానవులుగల ఈ విశ్వాన్ని సంమోహపరుస్తాడు. అందువల్ల ఆ రూపమే 
విష్ణువు ప్రకృతిరూపమని చెప్పబడినది. అనంతాత్మస్వరూపుడైన వాసుదేవుడు కేవలుడు, నిర్గుణుడు హరి. 
(ప్రధానతత్త్వం, పురుషుడు, కాలం అనే మూడు సత్వ త్రయమని సేరొందినది. 

వాసుదేవాత్మకం నిత్యమేతద్విజ్ఞాయ ముచ్యతే I 

ఏకం చేదం చతుష్పాదం చతుర్దా పునరచ్యుతః ॥ 47 ॥ 

బిఖేద వాసుదేవో౭ సౌ ప్రద్యుమ్నో భగవాన్లరిః । 

కృష్ణద్వైపాయనో వ్యాసో విష్ణుర్నారాయణః స్వయమ్‌ ॥ 48 ॥ 

అది వాసుదేవస్వరూపం. నిత్యం కూడ. దీనిని తెలుసుకొని ముక్తి పొందును. ఈ తత్త్వమొకటే అయినా 
నాలుగు పాదాలు కలది. అచ్యుతుడైన హరి మళ్ళీ నాలుగు విధాల భిన్నరూపుడై (ప్రద్యుమ్న భగవానుడు అవతారాలను 
దాల్చినాడు. కృష్ణద్వైపాయనుడయిన వ్యాసుడు స్వయంగా నారాయణ విష్ణుస్వరూపుడే. 

అవాతరత్స సమ్బూర్ణం స్వేచ్చయా భగవాన్గరిః | 

అనాద్యన్తం పరం (బ్రహ్మ న దేవా బుషయో విదుః ॥ 49 ॥ 

భగవానుడైన హరి తన ఇచ్చతో సంపూర్ణావతారమునందినాడు. ఆది అంతం లేనిది. పరబ్రహ్మ తత్వమైన 
నారాయణుని దేవతలు బుషులు కూడ తెలియ జాలరు. 

ఏకో£_యం వేద భగవాన్‌ వ్యాసో నారాయణః ప్రభుః । 

ఇత్యేతద్విష్ణుమాహాత్యం కథితం మునిసత్తమాః ॥ 

ఏతత్సత్యం పునః సత్యమేవం జ్ఞాత్వా న ముహ్యతి | 50॥ 

భగవంతుడైన నారాయణుడు వ్యాసమహర్షి ఒక్కడే దానిని తెలుసుకున్నవాడు. ఓ మునులారా! ఈ విధంగా 
విష్ణుమాహాత్యం వివరించినాను. ఇది సత్యం. మళ్ళీమళ్ళీ ఈ సత్యాన్ని తెలిసి కొన్నవాడు మోహాన్ని పొందడు. 

ఇతి శ్రీకూర్మపురాణే మన్వన్తరకీర్తనే విష్ణుమాహాత్యం నామైకపజ్బాశో9_ధ్యాయః. un51un 
శ్రీకూర్మపురాణంలో మన్వంతర కీర్తనంలో విష్ణుమాహాత్యం అనే యాబై ఒకటవ అధ్యాయం ॥ 51 ॥ 


EI 


ద్విపజ్బాశో9_ధ్యాయః - యాబై రెండవ అధ్యాయం స 


వేదశాఖాప్రణయనమ్‌ - వేదశాఖాపణయనం 


సూత ఉవాచ:-సూతుడు పలికాడు 

అస్మిన్మన్వన్తరే పూర్వం వర్తమానే మహాప్రభుః । 

ద్వాపరే ప్రథమే వ్యాసో మనుః స్వాయమ్మ్భువో మతః ॥ 11 

పూర్వం ఈ మన్వంతరం కాలంలో మొదటి ద్వాపరయుగంలో మహా(ప్రభువైన వ్యాసుడుగా స్వాయంభువ 
మనువు చెప్పబడినాడు. 

విభేద బహుధా వేదం నియోగాద్రహ్మణః ప్రభోః I 

ద్వితీయే ద్వాపరే చెవ వేదవ్యాసః ప్రజాపతిః ॥ 2 ॥ 

ప్రభువైన బ్రహ్మ ఆదేశంతో ఆయన వేదాన్ని అనేక విధాల విభజించినాడు. రెండవ ద్వాపరయుగంలో 
వేదవ్యాసుడుగా ప్రజాపతి ఉండినాడు. 

తృతీయే చోశనా వ్యాసశ్చతుర్ధే స్యాద్భృహస్పతిః | 

సవితా పజ్బమే వ్యాసః షష్టే మృత్యుః ప్రకీర్తితః ॥ 8 ॥ 

మూడవ ద్వాపరంలో శుక్రాచార్యుడు వ్యాసుడుకాగా, నాల్గవ ద్వాపరంలో బృహస్పతి వ్యాసుడైనాడు. 
ఐదవ ద్వాపరంలో సవిత అనే వాడు, ఆరవ ద్వాపరంలో మృత్యువు వ్యాసునిగా ఉన్నారు. 

సప్తమే చ తథైవేన్లో వసిష్టశ్చాష్టమే మతః । 

సారస్వతశ్చ నవమే త్రిధామా దశమే మతః ॥ 4॥ 

ఏడవ ద్వాపరంలో ఇంద్రుడు, ఎనిమిదవ ద్వాపరంలో వసిష్టుడు, తొమ్మిది, పది ద్వాపరాల్లో వరుసగా 
సారస్వతుడు, త్రిధామ అనే వారు వ్యాసులుగా ఉన్నారు. 

ఏకాదశే తు బుషభః సుతేజా ద్వాదశే స్మృతః । 

(తయోదశే తథా ధర్మః సుచక్షుస్తు చతుర్దశే TY 

పదకొండవ ద్వాపరంలో బుషభుడు, పన్నెండవ ద్వాపరంలో సుతేజుడు, పదమూడవ ద్వాపరంలో 
ధర్ముడు, పద్నాల్లవ దానిలో సుచక్షువు వ్యాసులుగా ఉండినారు. 

త్రయ్యారుణిః పజ్బదశే షోడశే తు ధనజ్ఞుయః । 

కృతజ్ఞుయః సప్తదశే హ్యష్టాదశే బుతజ్ఞాయః ॥ 6 ॥ 

తతో వ్యాసో భరద్వాజస్తస్మాదూర్థ్వం తు గౌతమః । 

వాచశ్రవాశ్చెకవింశే తస్మాన్నారాయణః పరః ॥ 7 ॥ 


444 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


తృణబిన్దుస్త్రయో వింశే వాల్మీకిస్తత్సరః స్మృతః | 

పజ్బవింశే తథా ప్రాప్తే యస్మిన్వై ద్వాపరే ద్విజాః ॥ 8 ॥ 

పరాశరసుతో వ్యాసః కృష్ణద్వైపాయనో£_ భవత్‌ I 

స ఏవ సర్వవేదానాం పురాణానాం ప్రదర్శకః ॥ 9 ॥ 

పదహైదవ ద్వాపరంలో త్రయ్యారుణి, పదహారవ ద్వాపరంలో ధనంజయుడు, పదిహేడవ ద్వాపరంలో 
కృతంజయుడు, పద్దెనిమిదవ ద్వాపరంలో బుతంజయుడు వ్యాసులుగా ఉన్నారు. తర్వాత భరద్వాజుడు 
వ్యాసుడైనాడు. తర్వాత వరుసగా గౌతముడు, వాచశవుడు, నారాయణుడు వ్యాసులుగా ఉండినారు. ఇరవై 
మూడవ ద్వాపరంలో తృణబిందువు, తర్వాత వాల్మీకి, ఇరువై ఐదవ ద్వాపరయుగంరాగా విప్రులారా! పరాశరుని 
పుత్రుడైన కృష్ణద్వైపాయనుడు వ్యాసుడై అన్ని వేదాలను, పురాణాలను లోకానికి ప్రదర్శించినాడు. 


పారాశర్యో మహాయోగీ కృష్ణద్వైపాయనో హరిః | 
ఆరాధ్య దేవమిశానం దృష్ట్వా స్తుత్వా త్రిలోచనమ్‌ ॥ 10 ॥ 


తత్రసాదాదసౌ వ్యాసం వేదానామకరో(త్రభుః । 

అథ శిష్యాన్స జగ్రాహ చతురో వేదపారగాన్‌ ॥ 11॥ 

పరాశరపుత్రుడు, గొప్పయోగి, కృష్ణద్వైపాయనుడు నారాయణస్వరూపుడైన వ్యాసుడు ఈశ్వరుని పూజించి 
స్తోత్రంచేసి ఆయన అనుగ్రహంతో వేదాలను విస్తారంగా విభజించినాడు. తర్వాత వేదాలను పూర్తిగా 
అధ్యయనంచేసిన నలుగురు శిష్యులను స్వీకరించినాడు. 


జైమినిళ్బ సుమన్తుఇ్బు వైశంపాయనమేవ చ। 
పైలం తేషాం చతుర్థం చ పజ్బుమం మాం మహామునిః ॥ 12 ॥ 


బుగ్వేదపాఠకం పైలం జగ్రాహ స మహామునిః । 
యజుర్వేదప్రవక్తారం వైశమ్పాయనమేవ చ ॥ 18 ॥ 


జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు, పైలుడు అనే నలుగురిని, అయిదవ వాణ్ణిగా నన్ను ఆ వ్యాసుడు 
శిష్యులుగా స్వీకరించినాడు. పైలుని బుగ్వేద పాఠకునిగా, వైశంపాయనుని యజుర్వేద ప్రచారకునిగా 
నియమించినాడు. 


జైమినిం సామవేదస్య పాఠకం సో9_న్వపద్యత । 
తథైవాథర్వవేదస్య సుమన్తుమృషిసత్తమమ్‌ 11 1411 


జైమినిని సామవేద పాఠకునిగా స్వీకరించి, బుషిశ్రేష్టుడైన సుమంతుని అథర్వవేదపాఠకునిగ గ్రహించినాడు. 


ఇతిహాసపురాణాని ప్రవక్తుం మామయోజయత్‌ । 
ఏక ఆసీద్యజుర్వేదస్తం చతుర్ధా ప్రకల్పయత్‌ ॥ 15 ॥ 


యాబై రెండవ అధ్యాయం 445 

ఇతిహాసాలను, పురాణాలను ప్రవచనం చేయటానికి ఆ ముని నన్ను నియమించినాడు. ఒకటిగ నున్న 
యజుర్వేదాన్ని నాలుగు విధాలుగ ఆయన విభజించినాడు. 

చతుర్శోత్రమభూత్తస్మిం స్తేన యజ్ఞమథాకరోత్‌ I 

ఆధ్వర్యవం యజుర్భిః స్యాదగ్నిహో(త్రం ద్విజోత్తమాః ॥ 16 ॥ 

దానిలో నాలుగు అగ్నిహోత్రాల సమూహం ఏర్పడినది. దానితో యజ్ఞాన్ని చేసినాడు. యజుర్వేద 
మంత్రాలతో అధ్వర్యవ మనే అగ్నిహోత్రం సంభవిస్తుంది. 

బెద్గాత్రం సామభిశ్ళక్రే (బ్రహ్మత్వం చాప్యథర్వఖిః । 

తతః సత్రే చ ఉద్ధత్య బుగ్వేదం కృతవాన్‌ ప్రభుః ॥ 17 ॥ 

సామవేదమంత్రాలతో బెద్దాత్రాన్ని కల్పించినాడు. అథర్వవేదమంత్రాలతో (బ్రహ్మత్వాన్ని ఏర్వరచినాడు. 
తర్వాత సత్రమునందు ఉద్ధరించి ప్రభువు బుగ్వేదాన్ని నిర్మించినాడు. 

యజూంషి తు యజుర్వేదం సామవేదం తు సామఖిః। 

ఏకవింశతిభేదేన బుగ్వేదం కృతవాన్సురా ॥ 18 ॥ 

యజార్మంత్రాలతో యజుర్వేదాన్ని సామమంత్రాలతో సామవేదాన్ని ఏర్పరచినాడు. పూర్వం బుగ్వేదాన్ని 
ఇరవైఒక్క భేదాలతో వ్యవస్టీకరించినాడు. 

శాఖానాన్తు శతేనైవ యజుర్వేదమథాకరోత్‌ । 

సామవేదం సహసేణ శాఖానాం ప్రబిభేద సః ॥ 19 ॥ 

వందశాఖా భేదంతో యజుర్వేదాన్ని నిర్మించినాడు. వేయిశాఖలతో సామవేదాన్ని ఆ వ్యాసుడు కల్పించినాడు. 

అథర్వాణమథో వేదం బిభేద కుశకేతనః । 

భేదైరష్టాదశైర్వ్యాసః పురాణం కృతవాన్‌ ప్రభుః ॥ 20॥ 

కుశకేతనుడైన ఆ ముని తర్వాత అథర్వణవేదాన్ని విభజించినాడు. పద్దెనిమిది భేదాలతో పురాణాన్ని 
సిద్దపరచినాడు. 

సోత_ యమేకశ్చతుష్పాదో వేదః పూర్వం పురాతనః । 

ఓజ్బారో బ్రహ్మణో జాతః సర్వదోషవిశోధనః ॥ 21 ॥ 

మొదట ప్రాచీనమైన వేదం ఒకటిగనే నాలుగు పాదాలు కలిగి ఉండినది. అన్నిదోషాలను శుద్ధిచేసే 
ఓజ్బారం [బ్రహ్మవల్ల పుట్టినది. 

వేదవిద్యోత థ భగవాన్వాసుదేవః సనాతనః । 

స గీయతే పరో వేదైర్యో వేదైనం స వేదవిత్‌ ॥ 22 ॥ 


440 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


భగవంతుడు సనాతనుడైన వాసుదేవుడు వేదవేద్యుడు. ఆ పరమపురుషుడు వేదాలచే గానం చేయబడతాడు. 
అతి తెలుసుకున్నవాడే వేదవిదుడు. 

ఏతత్సరతరం (బ్రహ్మ జ్యోతిరాననముత్తమమ్‌ | 

వేదవాక్యోదితం తత్త్వం వాసుదేవః పరమ్పదమ్‌ 1128 ॥ 

ఇది మిక్కిలి పరమైన బ్రహ్మం. ఆనందరూపమైన ఉత్తమజ్యోతి. వేదవాక్యాలు చెప్పిన తత్త్వమే వాసుదేవుడు. 
అతడే పరమపదం. 


వేదవిద్య ఇమం వేత్తి వేదం వేదపరో మునిః । 
అవేద్యం పరమం వేత్తి వేదనిఃశ్వాసకృత్సరః n 241 
వేదవేద్యో భగవాన్‌ వేదమూర్తిర్మహేశ్వరః I 
ఏవ వేద్యో వేదశ్చ తమేవాథశ్రిత్య ముచ్యతే ॥ 25 ॥ 


ఇత్యేతదక్షరం వేదమోజ్మారం వేదమవ్యయమ్‌ । 
అవేద్యం చ విజానాతి పారాశర్యో మహామునిః ॥ 26 ॥ 


స 
స 


ఇతనిని తెలుసుకున్నవాడు వేదం తెలిసినవాడు. ఇతరములచే తెలియదగనివాడే వేదాలు నిఃశ్వాసగా గల 
పరమపురుషుడు వేదాతీతుడైన పరమాత్మ అతణ్ణి వేదజ్ఞుడే తెలుసుకుంటాడు. వేదస్వరూపుడైన పరమేశ్వరుడు 
వేదాలచేతనే తెలియదగినవాడా భగవంతుడు. అతడే వేద్యుడు, వేదం కూడ. అతబ్జి ఆ(శ్రయించి ముక్తుడు కావలెను. 
పరాశరపుత్రుడైన వేదవ్యాస మహాముని ఈ విధంగా అక్షరము, అక్షరాత్మకమైన ఓంకారస్వరూపమైన వేదాన్ని 
వేదాతీతుడైన పరమాత్మను కూడ తెలుసుకున్నవాడు. 


ఇతి (శ్రీకూర్మపురాణే వేదశాఖాప్రణయనం నామ ద్విపజ్బాశో9_ధ్యాయః. ॥ 52 ॥ 
శ్రీకూర్మపురాణంలో వేదశాఖాప్రణయనం అనే యాబై రెండవ అధ్యాయం ॥ 52 ॥ 


wii ws wi 
ee BA ¥¥ 


త్రిపజ్బాశోల_ ధ్యాయః - యాబై మూడవ అధ్యాయం | 


మహాదేవావతార వర్ణనమ్‌ - మహాదేవావతార వర్ణనం 


సూత ఉవాచ:-సూతుడు పలికాడు 
వేదవ్యాసావతారాణి ద్వాపరే కథితాని తు । 
మహాదేవావతారాణి కలౌ శృణుత సువ్రతాః ॥ 1 ॥ 


ద్వాపరయుగంలోని వేదవ్యాసావతారాలు చెప్పాను. సువ్రతులారా! కలియుగంలోని మహాదేవుని 
అవతారాలను గూర్చి వినండి. 


అద్యే కలియుగే శ్వేతో దేవదేవో మహాద్యుతిః । 
నామ్నా హితాయ విప్రాణామభూద్వైవస్వతే౭_న్తరే ॥ 2 ॥ 
మొదటి కలియుగంలో దేవదేవుడు గొప్పకాంతిమంతుడు. ఆ మహాదేవుడు వైవస్వతమన్వంతరంలో 

శ్వేతుడు అనే పేరుతో (బ్రాహ్మణుల హితంకోసం అవతరించాడు. 

హిమవచ్చిఖరే రమ్యే సకలే పర్వతోత్తమే | 

తస్య శిష్యాః ప్రశిష్యాశ్చ బభూవురమితప్రభాః ॥ 8 ॥ 

రమ్యమైన హిమవచ్చిఖరంలో సమస్తపర్వత శ్రేష్టమైన దానియందు అమితతేజస్వి అయిన ఆ శ్వేతుని శిష్య 
ప్రశిష్యులు కూడ నివసించినారు. 

శ్వేతః శ్వేతశిఖశ్చెవ శ్వేతాస్యః శ్వేతలోహితః | 

చత్వారస్తే మహాత్మానో బ్రాహ్మణా వేదపారగాః ॥ 4॥ 

శ్వేతుడు, శ్వేతశిఖుడు, శ్వేతాస్యుడు, శ్వేతలోహితుడు అనే నలుగురు మహాత్ములైన (బ్రాహ్మణులు మహాత్ములు, 
వేదపారగులు. 

సుతారో మదనశ్చెవ సుహోత్రః కజ్మ్బణస్తథా | 

లోకాక్షి స్వథ యోగీన్లో జైగీషవ్యో౭_ థ సప్తమే 1 51 

సుతారుడు, మదనుడు, సుహోత్రుడు, కంకణుడు, లోకాక్ష్మి యోగీంద్రుడు, జైగీషవ్యుడు అనే ఏడుగురు 
క్రమంగా మొదటి ఏడుయుగాల్లో ఉన్నారు. 

అష్టమే దధివాహః స్యాన్నవమే బుషభః ప్రభుః । 

భృగుస్తు దశమే ప్రోక్తస్తస్మాదు(గః పురః స్మృతః ॥ 6॥ 

ద్వాదశే9_తిసమాఖ్యాతో బాలీ వాల థ త్రయోదశే | 

చతుర్దశే గౌతమస్తు వేదదర్శీ తతః పరః ॥ 7॥ 


445 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


అష్టమయుగంలో దధివాహుడు, తొమ్మిదవ యుగంలో బుషభుడు, దశమయుగంలో భృగువు, తర్వాత 
ఉగగుడు, అతిసమాఖ్యాతుడు, బాలి, గౌతముడు, వేదదర్శి అనే అవతారాలు క్రమంగా ఏర్పడినవి. 

గోకర్ణశ్సాభవత్తస్మాద్గుహావాసః శిఖణ్జధృక్‌ I 

యజ్ఞమాల్యట్టహాసశ్చ దారుకో లాజ్ఞలీ తథా ॥ 8॥ 

మహాయామో మునిః శూలీ డిబ్బముణ్లీశ్వరః స్వయమ్‌ । 

సహిష్టుః సోమశర్మా చ నకులీశ్వర ఏవచ ॥ 91 

తర్వాత గోకర్గుడు, గుహావాసుడు, శిఖండధారి, యజ్ఞమాలి, అట్టహాసుడు, దారుకుడు, లాంగలి, 
మహాయాముడు, ముని, శూలి, డిండముండీశ్వరుడు, సహిష్టువు, సోమశర్మ, నకులీశ్వరుడు క్రమంగా మహాదేవుని 
కలియుగావతారాలుగా గుర్తించాలి. 

తత్ర దేవాధిదేవస్య చత్వారః సుతపోధనాః । 

శిష్యా బభూవుశ్చాన్యేషాం ప్రత్యేకం మునిపుజ్జవాః ॥ 10 ॥ 

వారిలో నలుగురు గొప్ప తపోధనులు. దేవాధిదేవుని శిష్యులైనారు. మునులారా! ప్రత్యేకంగా ఇతర 
శిష్యులు కూడ ఉన్నారు. వారిని గూర్చి వివరిస్తాను. 

ప్రసన్నమనసో దాన్హా ఐశ్వరీం భక్తిమాస్థితాః । 

క్రమేణ తాన్‌ ప్రవక్ష్యామి యోగినో యోగవిత్తమాన్‌ ॥ 11 ॥ 

నిర్మలచిత్తులు, జితేంద్రియులు, ఈశ్వర భక్తి నాశ్రయించిన యోగులు, యోగజ్ఞుల్లో (శ్రేష్టులను అగు 
వారిని గూర్చి క్రమంగా తెలుపుతాను. 

దున్దుఖిః శతరూపశ్చ బుచీకః కేతుమాంస్తథా I 

విశోకశ్చ వికేశశ్చ విశాఖః శాపనాశనః ॥ 12 ॥ 

సుముఖో దుర్ముఖశ్చెవ దుర్దమో దురతిక్రమః । 

సనకః సనాతనశ్చెవ తథైవ చ సనన్గనః ॥ 18 ॥ 

దాల్బ్యభ్యశ్చ మహాయోగీ ధర్మాత్మానో మహౌజసః । 

సుధామా విరజాశ్చెవ శంఖవాణ్యజ ఏవ చ ॥ 14॥ 

సారస్వతస్తథా9_మోఘో ధనవాహః సువాహనః । 

కపిలశ్చాసురిశ్చెవ వోధుః పబ్బుశిఖో మునిః ॥ 15 ॥ 

పరాశరశ్చ గర్గశ్చ భార్గవశ్చాజ్లిరాస్తథా I 

చలబన్ఫుర్నిరామిత్రః కేతుశృబ్లస్తపోధనాః 1 16 1 


యాబై మూడవ అధ్యాయం 449 


దుందుభి, శతరూపుడు, బుచీకుడు, కేతుమంతుడు, విశోకుడు, వికేశుడు, విశాఖుడు, శాపనాశనుడు, 
సుముఖుడు, దుర్శుఖుడు, దుర్దముడు, దురతిక్రముడు, సనకుడు, సనాతనుడు, సనందనుడు, దాలభ్యుడు అనే 
గొప్ప యోగి, వీరందరు మహాశక్తిగల మహాత్ములు. సుధాముడు, విరజసుడు, శంఖవాణి, అజుడు, సారస్వతుడు, 
అమోఘుడు, ధనవాహుడు, సువాహనుడు, కపిలుడు, ఆసురి,వోఢువు, పంచశిఖుడనే ముని, పరాశరుడు, గర్జుడు, 
భార్గవుడు, అంగిరసుడు, చలబంధువు, నిరామిత్రుడు, కేతుశ్చంగుడు అనేవాడు, మునులారా! వీరందరు శిష్య 
వర్గంలోని వారు. 


లమోదరశ్చ లవృశ్చ విక్రోశో లమృకః శుకః । 

సర్వజ్ఞః సమబుద్ధిశ్చ సాధ్యాసాధ్యస్తథైవ చ ॥ 17 ॥ 

సుధామా కాశ్యపశ్చాథ వసిష్టో విరజాస్తథా । 

అత్రిరుగ్రస్తథా చైవ (శవణో?_థ సువైద్యకః ॥ 18 ॥ 

కుణిశ్చ కుణిబాహుశ్చ కుశరీరః కునేత్రకః | 

కశ్యపో హ్యుశనా చైవ చ్యవనో£ థ బృహస్పతిః ॥ 19 ॥ 

ఉచ్చాస్యో వామదేవశ్చ మహాకాలో మహానిలిః । 

వాజస్రవాః సుకేశశ్చ శ్యావాశ్వః సుపధీశ్వరః 1 201 

హిరణ్యనాభః కౌశిల్యో౭ కాక్షుః కుథుభిథస్తథా । 

సుమన్తవర్చసో విద్వాన్‌ కబన్థః కుషికన్ధరః 1 211 

లంబోదరుడు, లంబుడు, వికోళశుడు, లంబకుడం, శుకుడు, సర్వజ్ఞుడు, సమబుద్ధి, 
సాధ్యాసాధ్యుడు,సుధాముడు, కాశ్యపుడు, వసిష్టుడు, విరజుడు, అత్రి, ఉగ్రుడు, శ్రవణుడు, సువైద్యకుడు, కుణి, 
కుణిబాహువు, కుశరీరుడు, కునేత్రకుడు, కశ్యపుడు, ఉశనసుడు, చ్యవనుడు, బృహస్పతి, ఉచ్చాస్యుడు, వామదేవుడు, 
మహాకాలుడు, మహానిలి, వాజస్రవసుడు, సుకేశుడు, శ్యావాస్వుడు, సుపధీశ్వరుడు, హిరణ్యనాభుడు, కౌశిల్యుడు, 
అకాక్షువు, కుథుఖీథుడు, పండితుడు అయిన సుమంతవర్చసుడు, కబంధుడు, కుషికంధరుడు. 

ప్లక్షో దర్వాయణిశ్చెవ కేతుమాన్‌ గౌతమస్తథా । 

భల్లాచీ మధుపిజ్లశ్చ శ్వేతకేతుస్తపోధనః 122 

ఉషిధా బృహ ద్రక్షశ్ళ దేవలః కవిరేవ చ । 

శాలిహో్రాగ్నివేశ్యస్తు యువనాశ్వః శరద్వసుః ॥ 283 ॥ 

ఛగలః కుబ్బకర్ణశ్ళ కున్తశ్చెవ ప్రవాహకః । 

ఉలూకో విద్యుతశ్చివ శాద్రకో హ్యాశ్వలాయనః ॥ 241 


490 కూర్మమహాపురాణం - పూర్వార్థం 


అక్షపాదః కుమారశ్చ హ్యులూకో వసువాహనః । 
కుణికశ్చెవ గర్గశ్చ మిత్రకో రురురేవ చ ॥ 25 ॥ 

శిష్యా ఏతే మహాత్మానః సర్వావర్తేషు యోగినామ్‌ । 
విమలా బ్రహ్మభుయిష్టా జ్ఞానయోగపరాయణాః ॥ 26॥ 


ప్లక్షుడు, దర్వాయణి, కేతుమంతుడు, గౌతముడు, భల్లాచి, మధుపింగుడు, తపోధనుడైన శ్వేతకేతువు, 
ఉషిధుడు, బృహద్రక్షుడు, దేవలుడు, కవి, శాలహోత్రుడు, అగ్నివేశ్యుడు, యువనాశ్వుడు, శరద్వసువు, ఛగలుడు, 
కుండకర్గుడు, కుంతుడు, ప్రవాహకుడు, ఉలూకుడు, విద్యుతుడు, శాద్రకుడు, ఆశ్వలాయనుడు, అక్షపాదుడు, 
కుమారుడు, ఉలూకుడు, వసువాహనుడు, కుణికుడు, గర్గుడు, మిత్రకుడు, రురువు అనే వీరందరు అన్నియుగాల 
ఆవర్తాల్లో ఆ యోగులకు మహాత్ములైన శిష్యులు. వీరు నిర్మలురు, బ్రహ్మజ్ఞానులు. జ్ఞానయోగంలో శ్రద్ధకలవారై 
ఉండిరి. 

కుర్వన్సి చావతారాణి బ్రాహ్మణానాం హితాయ చ । 

యోగేశ్వరాణామాదేశాద్వేదసంస్థాపనాయ వై॥ 271 


(బ్రాహ్మణుల మేలుకోసం, వేదాలను స్థాపించటానికి, యోగేశ్వరుల ఆదేశంవల్ల అవతారాలను కూడా 
ధరిస్తారు. 

యే బ్రాహ్మణాః సంస్మరన్తి నమస్యన్తి చ సర్వదా । 

తర్పయన్యర్పయన్యేతాన్‌ (బ్రహ్మవిద్యామవాప్నుయుః ॥ 28 ॥ 

బ్రాహ్మణులు ఎల్లపుడు వీరిని స్మరించి, నమస్కరించి, తృప్తిపొంది, పూజించి బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు. 

ఇదం వైవస్వతం ప్రోక్తమన్తరం విస్తరేణ తు । 

భవిష్యతి చ సావర్గో దక్షసావర్ణ ఏవ చ ॥ 29 ॥ 


ఈ వైవస్వతమన్వంతరాన్ని గూర్చి విస్తరంగా వివరించాను. ఇకముందు సావర్ణము, దక్షసావర్ణము అనే 
మన్వంతరాలు జరుగనున్నాయి. 


దశమో బ్రహ్మసావర్షో ధర్మ ఏకాదశః స్మృతః । 
ద్వాదశో రుద్రసావర్డో రోచ్యనామా త్రయోదశః ॥ 30 ॥ 


(బ్రహ్మసావర్ణం పదవది. ధర్మసావర్ణం పదకొండవది. పన్నెండవది రుద్రసావర్ణం. రోచ్యమనే మన్వంతరం 
పదమూడవది అవుతుంది. 


భౌత్యశ్చతుర్దశః ప్రోకో భవిష్యా మనవః క్రమాత్‌ | 
అయం వః కధితో హ్యంశః పూర్వం నారాయణేరితః ॥ 31 ॥ 


యాబై మూడవ అధ్యాయం 451 
భౌత్యమన్వంతరం పదునాల్లవది. క్రమంగా వీరంతా కాబోయే మనువులు. పూర్వం నారాయణుడు చెప్పిన 
ఈ విషయమే మీకు వివరించినాను. 


భూతైర్భవ్యైర్వర్తమానైరాఖ్యానైరుపబ్బంహితః । 
యః పఠేచ్చణుయాద్వా౭_పి శ్రావయేద్వా ద్విజోత్తమాన్‌ ॥ 82 ॥ 


సర్వపాపవినిర్ముకో బ్రహ్మలోకే మహీయతే । 
పఠేద్దేవాలయే స్నాత్వా నదీతీరేషు చైవ హి ॥ 338 ॥ 


నారాయణం నమస్కృత్య భావేన పురుషోత్తమమ్‌ । 
నమో దేవాధిదేవాయ దేవానాం పరమాత్మనే 1 తిడ్ష॥॥ 


పురుషాయ పురాణాయ విష్ణవే ప్రభవిష్ణవే ॥ 


నను తెల్పిన ఈ ఆఖ్యానం భూత,వర్తమాన, భవిష్యత్మాలాలకు సంబంధించిన కథలతో విస్తరించనైనది. 
దీనిని చదివేవాడు, వినేవాడు, బ్రాహ్మణులకు వినిపించేవాడు అన్నిపాపాలు తొలగి బ్రహ్మలోకంలో పూజనందుతాడు. 
స్నానంచేసి దేవాలయంలోనో, నదీతీరాల్లోనో దీనిని పఠించవలెను. పురుషోత్తముడు నారాయణునకు భక్తిభావంతో 
నమస్కరించి చదువవలెను. దేవాధిదేవుడు దేవతలకు పరమాత్మ, పురాణపురుషుడు, సర్వసమర్షుడైన విష్ణువునకు 
నమస్మారం. 


ఇతి శ్రీకూర్మపురాణే పూర్వార్ధే మహాదేవావతార వర్ణనం నామ త్రిపజ్బాశో9 ధ్యాయః ॥ 58 ॥ 
పూర్వార్థం సమాప్తమ్‌ ॥ 
శ్రీకూర్మపురాణంలో పూర్వార్ధంలో మహాదేవావతార వర్ణనం అనే యాబై మూడవ అధ్యాయం ॥ 53 ॥ 


పూర్వార్ణం సమాప్తం 


pe 


452 కూర్మ మహాపురాణమ్‌ 
ఉత్తరార్థమ్‌ 
ప్రథమో ధ్యాయః - ఒకటవ అధ్యాయం 
బుషివ్యాససంవాదం - బుషివ్యాససంవాదం 


బుషయ ఊచుః :- బుషులు పలికారు. 

భవతా కథితః సమ్యక్‌ సర్గః స్వాయమ్బ్మువః (ప్రభో I 

బ్రహ్మోణ్ణస్యాదివిస్తారో మన్వన్తరవినిశ్చయః ॥ 1 ॥ 

ప్రభూ! నీవు మాకు స్వాయంభువ మన్వంతరానికి సంబంధించిన సర్గము, బ్రహ్మాండముయొక్క మొదటి 
వ్యాప్తి, మన్వంతరాలనిర్ణయం చక్కగా వర్ణించావు. 

తత్రేశ్వరేశ్వరో దేవో వర్ణిభిర్ధర్మతత్పరైః । 

జ్ఞానయోగరతైర్నిత్యమారాధ్యః కథితస్త్వయా ॥ 2 ॥ 

తత్వజ్బాశేషసంసారదుఃఖనాశమనుత్తమమ్‌ । 

జ్ఞానం బ్రహ్మాకవిషయం తేన పశ్యేమ తత్సరమ్‌ 1811 

వానిలో దేవదేవుడు ధర్మతత్సరులైన సన్నాసులు. జ్ఞానయోగాసక్తులు ఆరాధింపదగిన వారని చెప్పావు. 
సర్వప్రపంచసంసారదుఃఖనాశకమైన కేవల పరబ్రహ్మవిషయకమైన, సర్వశ్రేష్టమైన తత్వాన్ని కూడ చెప్పారు. దాని 
ద్వారా పరమాత్మను చూడగల్లుతాము. 

త్వం హి నారాయణస్సాక్షాత్‌ కృష్ణదై ద్వైపాయనాటత్సభో | 

అవాష్తాఖీలవిజ్ఞానస్తత్వాం ౦ పృచ్చామహే పునః ॥ 4 1 

ప్రభూ! నీవు సాక్షాన్నారాయణ స్వరూపుడవు. కృష్ణద్వెపాయన వ్యాసుని వల్ల సమస్త విజ్ఞానాన్ని పొందినవాడవు. 
అందువల్ల నిన్ను మళ్ళీ ప్రశ్చిస్తున్నాము. 

(శ్రుత్వా మునీనాం తద్వాక్యం కృష్ణద్వైపాయనాత్రభుః । 

సూతః పౌరాణికః శ్రుత్వా భాషితుం హ్యుపచక్రమే ॥ 5 ॥ 

ఆ మునుల వాక్యాన్ని విని వ్యాసప్రసాదంవల్ల సమర్గుడైన సూతపౌరాణికుడు చెప్ప నారంభించినాడు. 

తథా౭_స్మిన్నన్తరే వ్యాసః కృష్ణద్వైపాయనః స్వయమ్‌ । 

ఆజగామ ముని శ్రేష్టా యత్ర సత్రం సమాసతే ॥ 6 ॥ 

ఓ మునీశ్వరులారా! అంతలో వేదవ్యాసుడైన కృష్ణద్వైపాయనుడు సత్రయాగం జరిగే ప్రదేశానికి స్వయంగా 
విచ్చేసినాడు. 


తం దృష్ట్వా వేదవిద్వాంసం కాలమేఘసమద్యుతిమ్‌ I 
వ్యాసం కమలపత్రాక్షం ప్రణేముర్దిజపుబ్గవాః 11 ౯1 


ఒకటవ అధ్యాయం 453 
నీలమేఘ సమానకాంతిగలవాడు, వేదవిజ్ఞాననిధి, కమలపత్రాక్షుడైన ఆ వ్యాసుని చూచి (బ్రాహ్మణ గ్రేష్ణులు 
నమస్మరించినారు. 


పపాత దజ్జవద్భూమౌ దృష్ట్వా౭_సౌ లోమహర్షణః । 

ప్రణమ్య శిరసా భూమౌ ప్రాజ్యలిర్వశగో౭_ భవత్‌ 11 8॥ 

రోమహర్షణుడైన సూతుడు వ్యాసుని చూచి నేలపై దండవతణామ మాచరించినాడు. నతశిరస్ముడై, 
చేతులు జోడించి, విధేయుడై నిలిచినాడు. 

పృష్టాస్తేల నామయం విప్రా శౌనకాద్యా మహామునిమ్‌ । 

సమాథ్రిత్యాసనం తస్మై తద్యోగ్యం సమకల్పయన్‌ ॥ 9 ॥ 

ఆ వ్యాసుడు శౌనకాది మహామునులను కుశలప్రశ్నలు వేసినాడు. మునులు వ్యాసుని సమీపించి అతనికి 
తగిన ఆసనాన్ని కల్పించినారు. 

అథైతానబ్రవీద్వాక్యం పరాశరసుతః ప్రభుః । 

కచ్చిన్న హానిస్తపసః స్వాధ్యాయస్య శ్రుతస్య చ ॥ 10 ॥ 

తర్వాత పరాశరమహర్షి కుమారుడైన వ్యాసభగవానుడు ఆ మునులతో ఇట్లన్నాడు. మీ తపస్సుకు, 
వేదాధ్యయనానికి, పాండిత్యానికి ఏ హాని లేదు కదా! 

తతశ్చ సూతః స్వగురుం ప్రణమ్యా౭ 9౭ హ మహామునిమ్‌ । 

జ్ఞానం తదహ్మవిషయం మునీనాం వక్తుమర్హసి 11111 

అనంతరం సూతుడు తనగురువు వ్యాసునకు నమస్కరించి ఇలా అన్నాడు - (బ్రహ్మవిషయక జ్ఞానాన్ని ఈ 
మునులకు చెప్పతగినవాడవు నీవే. 

ఇమే హి మునయశ్ళాన్లాస్తాపసా ధర్మతత్సరాః | 

శుశ్రూషా జాయతే చైషాం వక్తుమర్హసి తత్త్వతః | 12 ॥ 

ఈ మునులు శాంతులు, తపోనిష్టులు, ధర్మతత్పరులు. వీరికి ఆ జ్ఞానాన్ని గూర్చి వినాలనే కోరిక కలిగినది. 
ఆ తత్వాన్ని తెల్పటానికి తగిన వాడవు నీవే. 


జ్ఞానం విముక్తిదం దివ్యం యన్నే సాక్షాత్వయోదితమ్‌ । 

మునీనాం వ్యాహృతం పూర్వం విష్ణునా కూర్మరూపిణా 11 18 ॥ 

మోక్షాన్నిచ్చే దివ్యజ్ఞానాన్నిగూర్చి పూర్వం నీవు నాకు తెల్సినావు. కూర్మరూపుడైన విష్ణువు 
పూర్వకాలంలో మునులకు చెప్పినదది. 

(శ్రుత్వా సూతస్య వచనం మునిః సత్యవతీసుతః I 

ప్రణమ్య శిరసా రుద్రం వచః ప్రాహ సుఖావహమ్‌ ॥ 14 ॥ 


454 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


సూతుని మాట విని సాత్యవతేయుడైన వ్యాసుడు శివునకు శిరసా నమస్కరించి సుఖాన్ని కూర్చే మాట 
నీ విధంగా పలికినాడు. 


వ్యాస ఉవాచః- వ్యాసుడు పలికాడు 

వక్ష్యే దేవో మహాదేవః పృష్టో యోగీశ్వరైః పురా । 

సనత్ముమారప్రముఖైః స స్వయం సమభాషత ॥ 15 ॥ 

పూర్వం భగవంతుడైన మహాదేవుని సనత్ముమారాది యోగీశ్వరులు ప్రశ్నించినారు. అప్పుడాయన స్వయంగా 
ఇలా చెప్పినాడు. 

సనత్ముమారః సనకస్తథైవ చ సనన్షనః । 

అజ్జిరా రుద్రసహితో భృగుః పరమధర్శవిత్‌ ॥ 16 ॥ 

కణాదః కపిలో గర్లో వామదేవో మహామునిః । 

శుక్రో వసిష్టో భగవాన్‌ సర్వే సంయతమానసాః ॥ 17 ॥ 

పరస్పరం విచార్వెతే సంయమావిష్టచేతసః | 

తప్తవన్తస్తపో ఘోరం పుణ్యే బదరికాశ్రమే ॥ 18 ॥ 

అపశ్యంస్తే మహాయోగమృషిం ధర్మసుతం మునిమ్‌ । 

నారాయణమనాద్యన్తం నరేణ సహితం తదా ॥ 19 ॥ 

సనత్ముమారుడు, సనకుడు, సనందనుడు, అంగిరుడు, రుద్రునితో కూడ భృగువు, పరమధర్శజ్జ్డుడు 
కణాదుడు, కపిలుడు, గర్లుడు, మహాముని వామదేవుడు, శుక్రుడు, భగవానుడైన వసిష్టుడు, సంయతమాన 
సులైన వీరందరు తమలో తాము విచారించుకొని సంయమం కల మనస్సులు కలవారై పవిత్రమైన బదరికాశమంలో 
ఘోరతపమాచరించినారు. తర్వాత వారు మహాయోగి, బుషి అయిన ధర్మసుతుని, ఆద్యంతరహితుడైన నారాయణుని 
నరునితో కూడి ఉన్న మునిని దర్శించినారు. 

సంస్తూయ వివిధైః స్తోతైః సర్వవేదసముద్భవైః | 

ప్రణేముర్భక్తిసంయుక్తా యోగినో యోగవిత్తమమ్‌ ॥ 20 ॥ 

భక్తిసంయుక్తులైన యోగులు యోగవిత్తముదైన ఆ నారాయణమునిని సర్వవేదసముద్భవాలైన 
వివిధస్తోత్రాలతో స్తుతించి నమస్మరించినారు. 

విజ్ఞాయ వాజ్ళితం తేషాం భగవానసి సర్వవిత్‌ । 

(ప్రాహ గమ్బీరయా వాచా కిమర్థం తప్యతే తపః ॥ 21॥ 

సర్వజ్ఞుడైన భగవంతుడు వారి కోరిక తెలిసి గంభీరమైన వాక్కుతో ఎందుకు తపమాచరిస్తున్నారని 
ప్రశ్నించినాడు. 


ఒకటవ అధ్యాయం 455 

అటబ్రువన్‌ హృష్టమనసో విశ్వాత్మానం సనాతనమ్‌ । 

సాక్షాన్నారాయణం దేవమాగతం సిద్ధిసూచకమ్‌ 1 22 | 

సంతుష్టచిత్తులైన మునులు విశ్వాత్మ, సనాతనుడు, సంకల్పసిద్ధిని సూచిస్తూ స్వయంగా వచ్చిన నారాయణ 
దేవుని గూర్చి ఇట్లన్నారు. 

వయం సంయమమాపన్నాః సర్వే వై బ్రహ్మవాదినః । 

భవన్తమేకం శరణం ప్రపన్నాః పురుషోత్తమమ్‌ ॥ 28 ॥ 

మేమందరం (బ్రహ్మవాదులం. తపోనియమాన్నవలంబించినాము. పురుషోత్తముడవైన నిన్నాకనినే 
(ప్రపన్నులమై శరణుపొందినాము. 

త్వం వేత్సి పరమం గుహ్యం సర్వం తు భగవానృషిః I 

నారాయణః స్వయం సాక్షాత్పురాణో9_ వ్యక్తపూరుషః nn 24 ॥ 

నీవు స్వయంగా నారాయణరూపుడవైన బుషివి. అవ్యక్తపురుషుడవు. పరమ రహస్యమైన బ్రహ్మతత్వాన్ని 
నీ వెరుగుదువు. 

న హ్యన్యో విద్యతే వేత్తా త్వామృతే పరమేశ్వరమ్‌ । 

స త్వమస్మాకమచలం సంశయం ఛేత్తుమర్హసి 1 25 ॥ 


పరమేశ్వరుడవైన నీవు తప్ప మరొకడు తెలిసినవాడు లేడు. అందువల్ల మాసంశయాన్ని నీవే 
తొలగించతగినవాదవు. 


కిం కారణమిదం కృత్స్నం కోను సంసరతే సదా । 
కశ్చిదాత్మా చకా ముక్తిః సంసారః కింనిమిత్తకః ॥ 26 ॥ 


ఈ సమస్తానికి కారణమేది? సంసారబంధంలో ఉండే వాడెవడు? ఆత్మ అనగా ఏది? ముక్తి అనగా 
నేమి? సంసారానికి కారణమేది? 

కః సంసార ఇతీశానః కోవా సర్వం ప్రపశ్యతి | 

కిం తత్పరతరం బ్రహ్మ సర్వం నో వక్తుమర్దసి ॥ 27॥ 

సంసార మనగా ఏది? సర్వాన్ని దర్శించే ఈశానుడెవరు? సర్వోత్తమ (బ్రహ్మతత్వమేది? ఇదంతా మాకు 
చెప్పతగిన వాడవు. 

ఏవముక్తా తు మునయః ప్రాపశ్యన్సురుషోత్తమమ్‌ । 

విహాయ తాపసం వేషం సంస్థితం స్వేన తేజసా ॥ 28 ॥ 

ఈ విధంగా పలికిన మునులు మునివేషాన్ని విడిచి తనతేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ పురుషోత్తముని 
దర్శించినారు. 


456 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
విభ్రాజమానం విమలం ప్రభామణ్జలమణ్జితమ్‌ । 
శ్రీవత్సవక్షసం దేవం తప్తజామ్ఫూనదటప్రభమ్‌ ॥ 29 ॥ 


ఆ హరి నిర్మలుడు, కాంతిసమూహంతో అలంకృతుడు, వక్ష్యస్థలంలో శ్రీవత్సచిహ్నం కలవాడు. కాచిన 
బంగారం వంటి కాంతిగలవాడై (ప్రకాశిస్తున్నాడు. 


శంఖచక్రగదాపాణిం శార్‌బ్ఞహస్తం (శ్రియావృతమ్‌ । 
న దృష్టస్తతత్‌క్షణాదేవ నరస్తస్యైవ తేజసా ॥ 80 ॥ 


శంఖచక్రాలు, గద ధరించి ఉన్నాడు. శార్‌బ్బమనే ధనువు చేతపట్టినాడు. లక్ష్మీసనాథుడైన నారాయణుని 
చూచినారు. అతని తేజస్సమూహంలో నరుడు కన్పించలేదు. 


తదన్తరే మహాదేవః శశాజ్క్మాజ్మితశేఖరః । 
ప్రసాదాభిముఖో రుద్రః ప్రాదురాసీన్మహేశ్వరః ॥ 31॥ 


ఈ లోపల చంద్రకళాధరుడు, మహాదేవుడు, ప్రసాదాభిముఖుడయిన మహేశ్వరుడచట సాక్షాత్మరించినాడు. 

నిరీక్ష్య తే జగన్నాథం త్రినేత్రం చగ్టభూషణమ్‌ । 

తుష్టువుర్భృష్టమనసో భక్తా తం పరమేశ్వరమ్‌ 1 321 

లోకనాథుడు, చంద్రభూషణుడు త్రిలోచనుడైన పరమేశ్వరుని చూచి ఆ మునులు సంతుష్టచిత్తులై భక్తితో 
ఆతనిని స్తుతించినారు. 

జయేశ్వర! మహాదేవ! జయ భూతపతే! శివ! । 

జయాశేషమునీశాన! తపసా౭_భిప్రపూజిత! ॥ 38 ॥ 

ఓ ఈశ్వరా! మహాదేవా! భూతాధిపతీ! శివా! నీకు జయమగుగాక. సర్వమునులకీశ్వరా! తపఃపూజితుడా! 
నీకు జయం. 

సహస్రమూర్తే! విశ్వాత్మన్‌! జగద్యన్షప్రవర్తక! । 

జయానన్తజగజ్జన్మత్రాణసంహారకారక! ॥ 3841 

సహస్రమూర్తివి. విశ్వాత్మవు. లోకయంత్ర ప్రవర్తకుడవు. అనంతమైన జగత్సృష్టి, స్థితి, లయాలకు కారణమైన 
వాడవు. నీకు జయం. 

సహస్రచరణేశాన! శమ్మో! యోగీన్టవన్దిత! | 

జయామ్చికాపతే! దేవ! నమస్తే! పరమేశ్వర! ॥ 35 ॥ 

సహగస్రచరణుడవు. యోగీంద్రవందితుడవు. శంభూ!, ఉమాపతీ!, ఓ దేవా!, ఓపరమేశ్వరా! నీకు జయం, 
నమస్మారం. 


ఒకటవ అధ్యాయం 457 
సంస్తుతో భగవానీశ (స్రమ్బకో భక్తవత్సలః । 
సమాలిజ్ఞ్య హృషీకేశం ప్రాహ గమ్బీరయా గిరా ॥ 36 ॥ 


ఈ విధంగా స్తుతింపగా భక్తవత్సలుడైన ఆ (త్రిలోచనుడు ప్రక్కనున్న నారాయణుని ఆలింగనం చేసుకొని 
గంభీరమైన వాక్కుతో ఇట్లన్నాడు. 


కిమర్థం పుబ్బరీకాక్ష! మునీన్లా బ్రహ్మవాదినః । 
ఇమం సమాగతా దేశం కిన్ను కార్యం మయా౭_చ్యుత! ॥ 37 ॥ 


పుండరీకాక్షా! (బ్రహ్మవాదులైన ఈమునులు ఇక్కడ కెందుకు వచ్చినారు? వీరికి నేను నెరవేర్చవలసిన 
పనియేమి? 


ఆకర్ణ్య తస్య తద్వాక్యం దేవదేవో జనార్దనః I 
ప్రాహ దేవో మహాదేవం ప్రసాదాభిముఖం స్థితమ్‌ 1 38 ॥ 
ఈశ్వరుని ఈ మాటలు విన్న దేవదేవుడు నారాయణుడు (ప్రసాదాభిముఖుడై ఉన్న శివునితో ఇట్లన్నాడు. 


ఇమే హి మునయో దేవ తాపసాః క్షీణకల్మషాః | 
అభ్యాగతానాం శరణం సమ్యగ్గర్శనకాంక్షిణామ్‌ ॥ 39 ॥ 


దేవా! ఈ మునులు క్షీణకల్మషులు. నిన్ను చూడగోరుతున్న అభ్యాగతులకు నీవు శరణం. 

యది ప్రసన్నో భగవాన్మునీనాం భావితాత్మనామ్‌ । 

సన్నిధౌ మమ తజ్జానం దివ్యం వక్తుమిహార్దసి 11 40॥n 

లై 

హృదయంలో భావన చేసిన మహర్షులకు పూజ్యూడవైన నీవు ప్రసన్నుడవు అయితే నా సన్నిధియందు 
దివ్యమైన ఆ జ్ఞానాన్ని చెప్పతగి ఉన్నావు. 

త్వం హి వేత్సి స్వమాత్మానం న హ్యన్యో విద్యతే శివ! | 

వద త్వమాత్మనాత్మానం మునీన్టేభ్యః ప్రదరయ ॥ 41॥ 

ఆత్మస్వరూపం నీవు బాగా ఎరుగుదువు. ఓ శివా! ఆత్మజ్జుడు మరొకడు లేడు. ఈ మునీంద్రులకు 
ఆత్మస్వరూపాన్ని వివరించి వ్రదర్శింపుము. 

ఏవముక్తా హృషీకేశః ప్రోవాచ మునిపుజ్జవాన్‌ । 

ప్రదర్శయన్యోగసిద్ధిం నిరీక్ష్య వృషభధ్వజమ్‌ ॥ 42 ॥ 

ఇట్లా పలికి (శ్రీవిష్ణువు మునీంద్రులతో వృషభధ్వజుడైన శివుని చూచి యోగసిద్ధిని ప్రదర్శిస్తూ ఇట్లన్నాడు. 

సన్దర్శ్భనాన్మహే శస్య శంకరస్యాథ శూలినః । 

కృతార్థం స్వయమాత్మానం జ్ఞాతుమర్షథ తత్త్వతః ॥ 48 ॥ 


458 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

మహేశ్వరుడూ, శూలధారీ అయిన శంకరుని దర్శనం వలన నిజంగా మీరు కృతార్గులు అయినట్లుగా 
తెలిసికోతగి ఉన్నారు. 

ద్రష్ణుమర్షథ దేవేశం ప్రత్యక్షం పురతః స్థితమ్‌ I 

మమైవ సన్నిధానే స యథావద్వక్తుమీశ్వరః న. 

దేవతలకీశ్వరుడైన శివుడు ప్రత్యక్షంగా ఎదుట ఉన్నాడు. దర్శించండి. నాయెదుట ఆయన ఆత్మతత్వాన్ని 
యథారూపంగా బోధింప సమర్హ్భుడు. 

నిశమ్య విష్టోర్వచనం ప్రణమ్య వృషభధ్వజమ్‌ । 

సనత్ముమారప్రముఖాః పృచ్చన్తి స్మ మహేశ్వరమ్‌ ॥ 45 ॥ 

విష్ణువు మాట విని వృషభధ్వజుడైన శివునికి నమస్మరించి సనత్ముమారుడు మొదలైనవారు మహేశ్వరుని 
ఇట్లా ప్రశ్నింప బూనుకున్నారు. 

అథాస్మిన్నన్తరే దివ్యమాసనం విమలం శివమ్‌ । 

కిమప్యచిన్యం గగనాదీశ్వరార్థం సముద్బ్చభా ॥ 46 ॥ 


ఇంతలో నిర్మలము, మంగళకరము, అచింత్యమైన దివ్యాసన మొకటి శివునికొరకు ఆకాశంనుండి 
సాక్షాత్మరించినది. 


తత్రాలి ౨_ససాద యోగాత్మా విష్ణునా సహ విశ్వకృత్‌ | 

తేజసా పూరయన్విశ్వం భాతి దేవో మహేశ్వరః 11 47॥ 

యోగేశ్వరుడు విశ్వకృత్తయిన ఈశ్వరుడు విష్ణువుతో కూడ ఆ ఆసనంపై కూర్చున్నాడు. ఆ మహేశ్వరుడు 
స్వతేజంతో విశ్వాన్ని నింపుతూ ప్రకాశిస్తున్నాడు. 

తతో దేవాధిదేవేశం శంకరం బ్రహ్మవాదినః । 

విభ్రాజమానం విమలే తస్మిన్దదృశురాసనే 1 48 1 

తర్వాత బ్రహ్మవాదులైన మునులు శుభ్రమైన ఆ ఆసనంలో ప్రకాశిస్తున్న దేవాధిదేవుడు శంకరుని చూశారు. 


తమాసనస్థం భూతానామీశం దద్భృశిరే కిల। 
యదన్తరా సర్వమేతద్యతో9_భిన్నమిదం జగత్‌ ॥ 49 ॥ 


సమస్తవిశ్వం అతనిలోనే ఇమిడి ఉన్నది. జగత్తు అతనికి భిన్నం కాదు. ఆ భూతేశుని ఆసనంలో 
కూర్చోగా వారు చూశారు గదా! 


స వాసుదేవమోశానం ఈశం దద్భశిరే పరమ్‌ । 
ప్రోవాచ పృష్టో భగవాన్మునీనాం పరమేశ్వరమ్‌ ॥ 50 ॥ 


ఒకటవ అధ్యాయం 459 


నారాయణునితో కూడ ఉన్న పరమపురుషుని ఈశ్వరుని ఆ మునులు దర్శించుకున్నారు. మునులు ప్రశ్నింపగా 
ఆ పరమేశ్వరుడు వారితో ఇట్లన్నాడు. 


తచ్చణుధ్వం యథాన్యాయముచ్యమానం మయా£_నఘాః | 
ప్రశాన్తమనసః సర్వే విశుద్ధం జ్ఞానమైశ్వరమ్‌ 1 51 ॥ 


విష్ణువు వైపు చూచి శంకరుడు పుణ్యాత్ములైన మునులారా! నేను విధివిధానంతో చెబుతున్న ఆత్మయోగాన్ని 
వినండి. మీరు ప్రశాంతచిత్తులై నిర్మలమైన ఈశ్వర సంబంధి జ్ఞానాన్ని వినండి. 


ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే ఈశ్వరగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశా(స్రే బుషివ్యాససంవాదే 
ప్రథమో౭_ధ్యాయః ॥ 1॥ 

శ్రీకూర్మపురాణంలోని ఉత్తరార్థంలో ఈశ్వరగీతోపనిషత్తులోని బ్రహవిద్యయందు యోగశాస్తంలో 
బుషివ్యాససంవాదంలో ఒకటవ అధ్యాయం ॥ 1॥ 


3) Ea 


460 ద్వితీయో9_ధ్యాయః - రెండవ అధ్యాయం 


బుషివాససంవాదమ్‌ - బుషివ్యాససంవాదం 


ఈశ్వర ఉవాచ:-ఈశ్వరుడు పలికాడు 


అవాచ్యమేతద్విజ్ఞానం మమ గుహ్యం సనాతనమ్‌ । 
యన్న దేవా విజానన్తి యతనో9 పి ద్విజాతయః 1111 


నా సనాతనమైన ఈ విజ్ఞానం మాటలతో చెప్పశక్యం కానిది. ఓ బ్రాహ్మణులారా! దానిని దేవతలు కూడ 
ప్రయత్నించినా తెలుసుకోజాలరు. 

ఇదం జ్ఞానం సమాశ్రిత్య బ్రహ్మీభూతా ద్విజోత్తమాః । 

న సంసారం ప్రపద్యన్తే పూర్వే౭_పి బ్రహ్మవాదినః ॥ 2 ॥ 

ఈ జ్ఞానాన్ని సంపాదించి బ్రహ్మీభూతులైన బ్రాహ్మణోత్తములు పూర్వులైన బ్రహ్మవాదులు కూడ మళ్ళీ 
సంసారాన్ని పొందరు. 

గుహ్యాద్దుహ్యతమం సాక్షాద్దోపనీయం ప్రయత్నతః । 

వక్ష్యే భక్తిమతామద్య యుష్మాకం బ్రహ్మవాదినామ్‌ ॥ 8 ॥ 

ఇది రహస్యంకంటె మిక్కిలి రహస్యమైనది. ప్రయత్నపూర్వకంగా దాచతగినది. ఈతత్వాన్ని భక్తియుక్తులు, 
బ్రహ్మవాదులైన మీకు నేడు వివరిస్తాను. 

ఆత్మాల_ యం కేవలః స్వచ్చః శుద్ధః సూక్ష్మః సనాతనః । 

అస్తి సర్వాన్తరః సాక్షాచ్చిన్మాత్రస్తమసః పరః ॥ 4॥ 

ఈ ఆత్మ కేవలం శుద్ధం, నిర్మలం, సూక్ష్మం, సనాతనం కూడ. జ్ఞానమాత్రమై అంధకారాని కతీతమై 
సాక్షాత్తు అన్నిటి అంతర్భాగంలో వ్యాపించి ఉన్నది. 

సోత_న్తర్యామీ స పురుషః స ప్రాణస్స మహేశ్వరః । 

స కాలోతి (త్ర తదవ్వక్తం స చ వేద ఇతి (శ్రుతిః ॥ 5॥ 

ఆ ఆత్మ అంతర్వామి, పురుషరూపి, ప్రాణం. మహేశ్వరుడు కాలరూపుడు. అవ్యక్తం వేదనామకం అని 
శ్రుతి చెబుతున్నది. 

అస్మాద్విజాయతే విశ్వమతైైవ ప్రవిలీయతే । 

స మాయీ మాయయా బద్ధః కరోతి వివిధాస్తనూః ॥ 6 ॥ 


ఈ ఆత్మనుండి ప్రపంచం పుడుతుంది. దీనిలోనే లయిస్తుంది. మాయామయుడైన ఆ పురుషుడు 
మాయాబద్దుడై వివిధ శరీరాలను సృష్టిస్తాడు. 


రెండవ అధ్యాయం 461 
న చాప్యయం సంసరతి న సంసారమయః ప్రభుః । 
నాయం పృథ్వీ న సలిలం న తేజః పవనో నభః ॥ 7 ॥ 


ఇతడు సంసారంలో చిక్కువడడు. సంసారమయుడు కూడ కాడు. భూమి, నీరు, తేజస్సు, వాయువు, 
ఆకాశం అను వానిలో ఏ ఒక్కటీ కాడు. 


న (ప్రాణో న మనో£_ వ్యక్తం న శబ్దః స్పర్శ ఏవచ। 
న రూపరసగన్గాశ్చ నాహం కర్లాన వాగపి ॥ 8॥ 


ఈ పురుషుడు ప్రాణం కాదు. మనసు అవ్యక్తం శబ్దం స్పర్శ కూడ కాడు. రూప, రస, గంధాలూ కాదు. 
అట్టి నేను కర్తను వాక్కును కూడ కాను. 

న పాణిపాదౌ నోపాయుర్న చోపస్థం ద్విజోత్తమాః! | 

న చకర్తాన భోక్తావా న చ ప్రకృతిపూరుషా ॥ 9॥ 


విప్రలారా! పాణిపాదాలు, గుదము, యోని కాను. కర్తను, భోక్తను నేను కాను. ప్రకృతి, పురుషుడను 
కూడ కాను. 


న మాయా నైవ చ ప్రాణా న చైవ పరమార్థతః । 

యథా ప్రకాశతమసోః సమృన్నో నోపపద్యతే ॥ 10 ॥ 

తద్వదైక్యం న సమృస్థః ప్రపజ్బపరమాత్మనోః । 

ఛాయాతపొ యథా లోకే పరస్పరవిలక్షణా ॥ 11 ॥ 

తద్వత్ర్రపంచపురుషా విభిన్నా పరమార్ధతః । 

నేను యథార్థంగా మాయను కాను. ప్రాణాలు కాను. వెలుగు చీకట్లకు సంబంధం సమన్వయం లేనట్లే 


(ప్రపంచ పరమాత్మల సంబంధం ఐక్యం కాదు. లోకంలో ఎండ నీడ ఏ విధంగా పరస్పరం భిన్నాలో దాని 
మాదిరిగానే ప్రకృతిపురుషులు కూడ వాస్తవంగా భిన్నులు. 


తథా9_9_త్మా మలినః సృష్ణో వికారీ స్యాత్స్వ్వరూపతః ॥ 12 ॥ 
మలినమైన ఆత్మ జీవుడుగా స్వరూపంతో వికారం కలవాడై ఉంటాడు. 
న హి తస్య భవేన్ముక్తిర్ణన్మాన్తరశతైరపి । 

పశ్యన్తి మునయో ముక్తాః స్వాత్మానం పరమార్థతః 11 13 ॥ 


అట్టి వానికి వందల జన్మలైనా మోక్షం లభించదు. ముక్తులైన మునులు పరమార్థమైన తమ 
ఆత్మసాక్షాత్మారాన్ని పొందుతారు. 


462 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


వికారహీనం నిర్ద్వన్ల మానన్హాత్మానమవ్యయమ్‌ । 

అహం కర్తా సుఖీ దుఃఖీ కృశః స్టూలేతి యా మతిః ॥ 14 ॥ 

సా చాహంకారకరృత్వాదాత్మన్యారోపితా జనైః । 

వదన్తి వేదవిద్వాంసః సాక్షిణం ప్రకృతేః పరమ్‌ ॥ 15 ॥ 

భోక్తారమక్షరం బుద్ధం సర్వత్ర సమవస్థితమ్‌ I 

తస్మాదజ్ఞానమూలో హి సంసారః సర్వదేహినామ్‌ 1 16 1 

ఆ ఆత్మ వికారం లేనిది. రెండవది లేనిది . ఆనందరూపం. అవ్యయం. నేను కర్తను. సుఖదుఃఖాలుకలవాళ్లి. 
చిక్కిపోయిన వాడను. లావైన వాడను అనే బుద్ది అహంకారజన్యం. దానిని జనులు ఆత్మయందారోపించుకొని 
ప్రవర్తిస్తారు. వేదపండితులు ఆత్మను ప్రకృత్యతీతమైన దాన్నిగ సాక్షిభూతమని. భోక్త జ్ఞానరూపం, అక్షరాత్మకం, 
సర్వవ్యాపి అని చెప్తారు. కావున ప్రాణుల సంసారబంధం అజ్ఞానమూలకమైనదే. 

అజ్ఞానాదన్యధథాజ్ఞానాత్తత్వం ప్రకృతిసజ్ఞతమ్‌ । 

నిత్యోదితం స్వయం జ్యోతిః సర్వగః పురుషః పరః ॥ 17 ॥ 

అహజ్మానావివేకేన కర్తా౭ి హమితి మన్యతే । 

పశ్యన్తి బుషయో9_వ్యక్తం నిత్యం సదసదాత్మకమ్‌ 1 181 

ప్రధానం పురుషం బుద్ధా కారణం (బ్రహ్మవాదినః I 

తేనాయం సంగతః స్వాత్మా కూటస్టోల_ పి నిరంజనః ॥ 19 ॥ 

స్వాత్మానమక్షరం బ్రహ్మ నావబుధ్యేత తత్త్వతః | 

అనాత్మన్యాత్మవిజ్ఞానం తస్మాద్దుఃఖం తథేతరత్‌ ॥ 20 ॥ 

రాగద్వేషాదయో దోషాః సర్వే భ్రాన్తినిబన్ధనాః | 

కర్మాణ్యస్య మహాన్లోషః పుణ్యాపుణ్యమితి స్థితిః 11 21॥ 

తద్వశాదేవ సర్వేషాం సర్వదేహసముద్భవః । 

నిత్యం సర్వత్ర గుహ్యాత్మా కూటస్టో దోషవర్ణితః 122 

అనగా అజ్ఞానంవలన, అన్యథాజ్ఞానంవలన తత్త్వము ప్రకృతితో కలసినట్లున్నది. ఎల్లప్పుడు ఉదయంలో 
ఉందేదీ, స్వయంప్రకాశమూ, అంతటా ఉండేటటువంటి పరపురుషుడు అహంకారంవలన యేర్పడిన అజ్ఞానం 
వలన తాను కర్తని అని అనుకుంటున్నాడు. (బ్రహ్మవాదులు ప్రధానపురుషుణ్ణి కారణంగా తెలుసుకొని ఆత్మ 
కూటస్థమైనప్పటీకి నిర్వికారము. ఆ పరతత్త్వంతో ఆత్మసంబంధంపొంది తనను వస్తుతః అక్షరమైన (బ్రహ్మంగా 
తెలుసుకోలేరు. ఆత్మ కాని దానియందు ఆత్మభావాన్ని పొంది సుఖదుఃఖాలు కలుగుతున్నాయి. రాగద్వేషాది దోషాలన్నీ 
(భ్రాంతిమూలకాలు. పుణ్యపాపరూపాలైన కర్మలే జీవునికి పెద్దదోషం. ఆ కర్మవల్లనే జీవులకు అన్ని రకాల శరీరాలు 
ఏర్పడుతున్నవి. కూటస్టుడైన పరమపురుషుడు గుహ్యస్వరూపుడు. ఎల్లపుడు దోషరహితుడుగానే అంతటాఉంటాడు. 


రెండవ అధ్యాయం 463 


ఏకః సంతిష్టతే శక్తా మాయయా న స్వభావతః । 

తస్మాదద్వైతమేవాహుర్మునయః పరమార్థతః 1 28 ॥ 

ఆ పురుషుడు కేవలుడుగ తనశక్తితో స్వభావసిద్దంగా నిలిచి ఉంటాడు. మాయతో కాదు. అందువల్ల 
మునులు అద్వైతతత్వాన్నే పరమార్థమని చెబుతారు. 

భేదో౭_ వ్యక్తస్వభావేన సాచ మాయాత్మసంశ్రయా । 

యథా చ ధూమసమ్బర్మాన్నాకాశో మలినో భవేత్‌ ॥ 24 ॥ 

అంతఃకరణజైర్భావైరాత్మా తద్వన్న లిప్యతే I 

యథా స్వప్రభయా భాతి కేవలః స్పటికోపలః 1 25 ॥ 

ఉపాధిహీనో విమలస్తథైవాత్మా ప్రకాశతే । 

జ్ఞానస్వరూపమేవాహుర్ణగదేతద్విచక్షణాః 1 26 ॥ 

cy జ య 

అవ్యక్తస్వభావంతోనే భేదం. ఆ మాయ జీవుని ఆ(శ్రయించి ఉంటుంది. పొగసంపర్శంవల్ల ఆకాశం మలినం 
కానట్లు. అంతఃకరణజన్యాలైన కామక్రోధాది భావాలతో ఆత్మ మలినం కాదు. తనకాంతితో సృటికశిల ప్రకాశించినట్టు. 
ఉపాధిహీనము, విమలమై కూడ అట్లే ప్రకాశిస్తుంది. వివేకం కలవారు ఈ జగత్తును జ్ఞానస్వరూపంగానే చెబుతారు. 

అర్థస్వరూపమేవాస్య పశ్యన్యన్యే కుదృష్టయః । 

కూటస్లో నిర్గుణో వ్యాపీ చైతన్యాత్మా స్వభావతః ॥ 27॥ 

కుదృష్టులు దీని అర్దస్వరూపాన్ని మాత్రమే చూస్తారు. కూటస్టపురుషుడు సహజంగా నిర్గుణుడు, చైతన్య 
రూపుడు, వ్యాపకుడు. 

వ్‌, అల్లి =, 9న 

దృశ్యతే హ్యర్థరూ పణ పురు షైర్థా నదృష్టిభిః I 

యథా స లక్ష్యతే రక్తః కేవలం న్పౌటికో జనైః ॥ 28 ॥ 

రక్తికాద్యుపధానేన తద్వత్సరమపూరుషః । 

తస్మాదాత్మాక్షరః శుద్దో నిత్యః సర్వత్రగో౭_వ్యయః ॥ 29 ॥ 

ఉపాసితవ్యో మన్తవ్యః (శోతవ్యశ్చ ముముక్షుఖిః । 

యదా మనసి చైతన్యం భాతి సర్వత్ర సర్వదా ॥ 80 ॥ 

యోగినః శ్రద్దధానస్య తదా సంపద్యతే స్వయమ్‌ । 

యదా సర్వాణి భూతాని స్వాత్మన్యేవాభిపశ్యతి 1 31 ॥ 

సర్వభూతేషు చా౭_౭_త్మానం బ్రహ్మ సమృద్యతే తదా । 

యదా సర్వాణి భూతాని సమాధిస్టో న పశ్యతి ॥ 32॥ 


464 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ఏకీభూతః పరేణాసౌ తదా భవతి కేవలమ్‌ । 

యదా సర్వే ప్రముచ్యన్తే కామా యే£_స్య హృది స్థితాః ॥ 38 ॥ 
తదా౭_సావమృతీభూతః క్షేమం గచ్చతి పణ్జితః । 

యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి ॥ 

తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే సదా ॥ 341 


జ్ఞాన దృష్టికల పురుషులు సగం రూపంతోనే ఉపాధివశంగా స్ఫటికం జనులకు రక్తవర్ణంగా కనిపించినట్టు 
కనిపిస్తున్నది. అదే విధంగా పరమ పురుషుడు జ్ఞానులకు కూడ అర్ధస్వరూపంతో భాసిస్తాడు. అందువల్లనే ఆత్మ 
అక్షరం, శుద్ధం, నిత్యం, అవ్యయం, సర్వవ్వాపి. మోక్షకాములు పరమాత్మను సేవించాలి. అతనిని గూర్చి 
ఆలోచించాలి. వినాలి. మనసులో చైతన్యం వెలిగినపుడే అంతట ఎల్లపుడు శ్రవణాదులు ఆచరించాలి. (శ్రద్ధాళు 
వైన యోగికి అపుడు స్వయంగా సిద్ధి కలుగుతుంది. సమస్తభూతాలను తనయందే, సర్వభూతాల్లో తనను 
ఎప్పుడు దర్శిస్తాడో అప్పుడే బ్రహ్మసాయుజ్యం కలుగుతుంది. ధ్యాన సమాధియందు సర్వభూతాలను దర్శింపనపుడు 
పరతత్త్వంతో ఏకీభావాన్నిపొంది కేవలరూపాన్ని పొందుతాడు. అతని మనసులోని కోరికలన్నీ విడిపోయినపుడు 
అతడు అమృతభావాన్నిపొంది జ్ఞానియె శుభాన్ని పొందుతాడు. ఎపుడు ప్రాణులకంటే భేదభావాన్ని, ఏకస్థితిని 
దర్శిస్తాడో అప్పుడే అతడు విసృతమైన బ్రహ్మభావాన్ని పొందగలడు. 


యదా పశ్యతి చా౭_త్మానం కేవలం పరమార్థతః "1835 


మాయామాత్రం తదా సర్వం జగద్భవతి నిర్భృతమ్‌ । 
యదా జన్మజరాదుఃఖవ్యాధీనామేకభేషజమ్‌ TET 


కేవలం బ్రహ్మవిజ్ఞానం జాయతే9_సౌ సదాశివః । 
యథా నదీ నదా లోకే సాగరేశ్రైకతాం యయుః ॥ 3871 


తద్వదాత్మాల_క్షరేణాసౌ నిష్కలేనైకతాం వ్రజేత్‌ । 

తస్మాద్విజ్ఞానమేవాస్తి న ప్రపజ్బో న సంస్థితిః ॥ 38 ॥ 

అజ్ఞానేనా౭_౨ వృతం లోకే విజ్ఞానం తేన ముహ్యతి । 

విజ్ఞానం నిర్మలం సూక్ష్మం నిర్వికల్పం తదవ్యయమ్‌ ॥ 39 ॥ 

అజ్ఞానమితరత్సర్వం విజ్ఞానమితి తన్మతమ్‌ I 

Gy ఇ 
ఏతద్వః కథితం సాంఖ్యం భాషితం జ్ఞానముత్తమమ్‌ 1 40 n 
ఆత్మస్వరూపాన్ని కేవలం పరమార్ధరూపంగా తెలుసుకున్నపుడు మాయామయమైన సర్వప్రపంచం 

(తొలగిపోతుంది) పొందుతుంది. జనన, వార్థక్య, వ్యాధి, దుఃఖాలకు ముఖ్యౌషధం కేవల బ్రహ్మతత్వదర్శనం. ఆ 
జ్ఞానం కలిగినపుడు తాను సదాశివుడవుతాడు. లోకంలో నదీనదాలు సముద్రంతో ఏకత్వాన్ని పొందినట్లే ఆత్మ 


రెండవ అధ్యాయం 465 


నిష్మలమైన అక్షర పర(బ్రహ్మంలో అభేదాన్ని పొందుతుంది. అందువల్ల విజ్ఞానం ఒకటే సత్యం. ప్రపంచంకానీ 
స్థితికానీ లేదు. ప్రపంచంలో విజ్ఞానం అజ్ఞానంతో కప్పబడుతున్నది. అందుచే జీవుడు మోహాన్ని పొందుతున్నాడు. 
విజ్ఞానం సహజంగా నిర్మలం. అందుచేత సూక్ష్మం, వికల్పశూన్యం, నాశరహితం. దీనికి భీన్నమైనదంతా అజ్ఞానమే. 
ప్రాచీనులు చెప్పిన ఈ సాంఖ్యతత్త్వం శ్రేష్టమైనది. మీకు వివరించినాను. 


సర్వవేదాంతసారం హి యోగస్తతైకచిత్తతా । 
యోగాత్సంజాయతే జ్ఞానం జ్ఞానాద్యోగః ప్రవర్తతే ॥ 41 ॥ 


ఆ విషయంలో ఏకాగ్రత సర్వవేదాంతసారమైన యోగం. యోగంవల్ల జ్ఞానం. జ్ఞానంవల్ల యోగం 


ప్రవర్తిస్తుంది. 


(or) 


ఢా 


యోగజ్ఞానాభియుక్తస్య నావాష్యం విద్యతే క్వచిత్‌ । 

యదేవ యోగినో యాన్తి సాంఖ్యైస్తదతిగమ్యతే 1 42 | 

యోగజ్ఞానాలతో కూడ ఉన్నవానికి పొందరానిది ఏదీ ఎక్కడా ఉండదు. యోగులు పొందేదే సాంఖ్యులు 
పొందుతారు. 

ఏకం సాంఖ్యజ్బ యోగళ్బు యః పశ్యతి స తత్త్వవిత్‌ | 

అన్యే హి యోగినో విప్రా హ్యైశ్వర్యాసక్తచేతసః 1 483 ॥ 

సాంఖ్యం, యోగం రెంటిని ఒకటిగా చూచేవాడు తత్త్వమెరిగిన వాడవుతాడు. ఇతర యోగులు 
ఐశ్వర్యమందాసక్తి కలవారు మాత్రమే. 

మజ్జన్తి తత్ర తతైవ యే చాన్యే కుణబుదయః । 

జం అగ్ధ 

యత్తత్సర్వమతం దివ్యమైశ్వర్యమమలం మహత్‌ ॥ 44 ॥ 

అల్పబుద్దులైన ఇతరులు అచ్చటచ్చటనే మునుగుతుంటారు. అమలము, దివ్యము, గొప్పదైన ఐశ్వర్యం 
సర్వసమ్మతమైనది. 

జ్ఞానయోగాభియుక్తస్తు దేహాన్తే తదవాప్నుయత్‌ । 

ఎ ఆత్మాల_హమవ్యకో మాయావీ పరమేశ్వరః 1 45॥ 

దానిని జ్ఞానయోగనిష్టుడు శరీరాంతకాలంలో పొందుతాడు. ఆత్మస్వరూపుడనైన ఈ నేను అవ్యక్తుడను. 
మాయావి అయిన పరమేశ్వరుడను. 

కీర్తితః సర్వవేదేషు సర్వాత్మా సర్వతోముఖః । 

సర్వరూపః సర్వరసః సర్వగన్గో9_జరోల_మరః 1 461 

వేదాలన్నీ కీర్తించిన సర్వాత్మకుడు, సర్వతోముఖుడు, సర్వరూపరసగంధాలు కలవాడు. జరామరణాలు 
లేనివాడు నేనే. 


466 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
సర్వతః పాణిపాదో౭_హమన్తర్యామీ సనాతనః । 
అపాణిపాదో జవగో గ్రహీతా హృది సంస్థితః ॥ 47 ॥ 


అన్ని దిక్కుల హస్తపాదాలుకల నేను అంతర్యామిని, సనాతనుడను, పాణిపాదాలు లేనివాణ్ణి వేగంగా 
వెళ్ళేవాణ్డి, గ్రహించేవాణ్డి, హృదయంలో ఉండే వాణ్ణి. 

అచక్షురపి పశ్యామి తథా౭_కర్ణః శృణోమ్యహమ్‌ । 

వేదాహం సర్వమేవేదం న మాం జానాతి కశ్చన ॥ 48 ॥ 


నేత్రాలు లేకున్నా చూస్తున్నాను. చెవులు లేకున్నా వినేవాణ్ణి, సమస్తాన్ని నేను తెలుసు కుంటాను, నన్నెవడు 
తెలియలేదు. 

ప్రాహుర్మహాన్తం పురుషం మామేకం తత్త్వదర్శినః । 

పశ్యన్తి బుషయో హేతుమాత్మనః సూక్ష్మదర్శినః 1 491 

తత్వాన్ని (గహించినవారు నన్ను ఒక్కనినే మహాపురుషుడంటారు. సూక్ష్మదర్శినులయిన బుషులు ఆత్మకు 
కారణభూతునిగా నన్ను చూస్తున్నారు. 

నిర్గుణామలరూపస్య యదైశ్వర్యమనుత్తమమ్‌ I 

యన్న దేవా విజానన్తి మోహితా మమ మాయయా ॥ 50॥ 


నిర్గుణము, అమలరూపం కల పరమపురుషుని సర్వశ్రేష్టమైన ఐశ్వర్యాన్ని దేవతలు కూడ నామాయతో 
మోహితులై తెలియలేరు. 


వక్ష్యే సమాహితా యూయం శృణుధ్వం బ్రహ్మవాదినః । 
నాహం ప్రశస్త సర్వస్య మాయాతీతః స్వభావతః । 


(పేరయామి తథా౭_పీదం కారణం సూరయో విదుః ॥ 51॥ 


ఓ బ్రహ్మవాదులైన మునులారా! దానిని గూర్చి మీకు వివరిస్తాను. మీరు సావధానులై వినండి. సహజంగానే 
మాయాతీతుడనైన నేను ప్రశస్తుడనై, (ప్రేరేపించటం లేదు. అయినా పండితులు నన్ను కారణంగా గుర్తిస్తారు. 


యతో గుహ్యతమం దేహం సర్వగం తత్త్పదర్శినః ॥ 52 ॥ 


ప్రవిష్టా మమ సాయుజ్యం లభన్తే యోగినో9_వ్యయమ్‌ । 
యే హి మాయామతిక్రాన్తా మమ యా విశ్వరూపిణీ ॥ 58 ॥ 


తత్త్వవేత్తలు మిక్కిలి రహస్యమైన, సర్వగతమైన శరీరాన్ని ప్రవేశించిన ఏ యోగులు నా సాయుజ్యాన్ని 
పొందుతారో విశ్వరూపిణి అయిన నామాయను ఎవరు అతిక్రమిస్తారో, వారు శుద్ధము, శ్రేష్టమైన మోక్షపదవిని 
పొంది నాతో కలుస్తారు. 


రెండవ అధ్యాయం 467 
లభన్తే పరమం శుద్ధం నిర్వాణం తే మయా సహ। 
న తేషాం పరమా వృత్తిః కల్పకోటిశతైరపి ॥ 54 ॥ 
ప్రసాదాన్మమ యోగీన్లా ఏతద్వేదానుశాసనమ్‌ । 
తత్పుత్రశిష్యయోగిభ్యో దాతవ్యం బ్రహ్మవాదిభిః । 
మదుక్తమేతద్విజ్ఞానం సాంఖ్యం యోగసమాశయమ్‌ ॥ 55 ॥ 


మళ్లీవారికి కోటి కల్పాలవరకైనా పునరావృత్తి లేదు. యోగీశ్వరులారా! నా అనుగ్రహంవల్ల ఈ వేద 
మార్గోపదేశాన్ని (బ్రహ్మవాదులు పుత్రులకు, శిష్యులకు, యోగులకు మాత్రమే ఉపదేశించవలెను. ఇది 
యోగసంబంధమైన సాంఖ్య విజ్ఞానం వివరించినాను. 
ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే ఈశ్వర గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాగస్రే బుషివ్యాససంవాదే 
ద్వితీయో౭ ధ్యాయః ॥ 2 ॥ 
శ్రీ కూర్మపురాణం ఉత్తరార్థంలో ఈశ్వరగీతోపనిషత్తు బ్రహ్మవిద్యయోగశాస్త్రంలో బుషివ్వాససంవాదంలో 
రెందవ అధ్యాయం. 12 


ERI 


468 తృతీయో9_ధ్యాయః - మూడవ అధ్యాయం 


బుషివ్యాససంవాదమ్‌ - బుషివ్యాససంవాదం 


ఈశ్వర ఉవాచ:-ఈశ్వరుడు పలికాడు 

అవ్యక్తాదభవత్మాలః ప్రధానం పురుషః పరః । 

తేభ్యః సర్వమిదం జాతం తన్మాదహ్మమయం జగత్‌ ॥ 1॥ 

అవ్యక్తదశనుండి కాలం పుట్టినది. ఆ దశనుండే ప్రధానం పురుషుడు కూడ పుట్టినారు. వానినుండి ఈ 
సమస్తం జనించినది. అందువల్ల ప్రపంచం బ్రహ్మమయమైనది. 

సర్వతః పాణిపాదాన్తం సర్వతో౭_ క్షిశిరోముఖమ్‌ I 

సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి ॥ 2 ॥ 

(బ్రహ్మం అన్నివైపుల కాళ్ళు, చేతులు, కన్నులు, తలలు, ముఖాలు, చెవులు వ్యాపించి మొత్తాన్ని ఆవరించి 
ఉంటుంది. 

సర్వేన్టియగుణాభాసం సర్వేన్టియవివర్ణితమ్‌ । 

సర్వాధారీం సదా9_నన్తమవ్యక్తం ద్వైతవర్ణితమ్‌ TET 

అన్ని ఇంద్రియాల గుణాల ఆభాసం కలది. అన్ని ఇంద్రియాలనూ విడిచినది. అన్నిటి కాధారమైనది. 
అంతం లేనిది. అవ్యక్తం, అద్వైతం బ్రహ్మస్వరూపం. 

సర్వోపమానరహితం ప్రమాణాతీతగోచరమ్‌ । 

నిర్వికల్పం నిరాభాసం సర్వావాసం పరామృతమ్‌ 11 41 

సమస్తోపమానాలు లేనిది. ప్రమాణాలకు అతీతంగా గోచరించేది. అవికల్పం ఆభాసరహితం. అన్నిటి 
కాధారమై, శ్రేష్టమై, అమృతరూపం కలది. 

అభిన్నం భిన్నసంస్థానం శాశ్వతం ధ్రువమవ్యయమ్‌ । 

నిర్గుణం పరమం జ్యోతిస్తజ్‌జ్ఞానం సూరయో విదుః ॥ 5 ॥ 

అభిన్నం, భీన్నాల కూర్చుకలది. శాశ్వతం, స్థిరం, అవినాశి, గుణహీనం, పరమమైన జ్యోతి అయిన ఆ 
జ్ఞానాన్ని పండితులు గుర్తిస్తారు. 
ల Dp హాల 

స ఆత్మా సర్వభూతానాం స బాహ్యాభ్యన్తరః పరః । 

సోత_ హం సర్వత్రగః శాన్లో జ్ఞానాత్మా పరమేశ్వరః ॥ 6 ॥ 

సర్వభూతాల కతదాత్మ. బాహ్యాభ్యంతరరూపి. అటువంటి నేను అంతట నిండిన వాడను. శాంతుడను, 
జానరూప, పరమేశ్వరుడను. 


a 


మూడవ అధ్యాయం 469 


మయా తతమిదం విశ్వం జగత్‌ స్థావరజజ్ఞమమ్‌ | 
మత్సాని సర్వభూతాని యస్తం వేదవిదో విదుః ॥ 7 ॥ 


స్థావరజంగమాత్మకమైన ఈ విశ్వాన్ని నేను వ్యాపించి ఉన్నాను. ప్రాణులన్నీ నాలో ఉన్నవి. అట్టి ఆత్మను 
వేదవిదులు గుర్తిస్తారు. 

ప్రధానం పురుషజ్బావ తద్వస్తు సముదాహృతమ్‌ । 

తయోరనాదిరుద్దిష్టః కాలః సంయోగజః పరః ॥ 8 ॥ 

ఆ తత్త్వం ప్రధానం, పురుషరూపమని చెప్పనైనది. ఆ రెండింటి సంయోగంవల్ల కలిగినది, అనాది 
అయిన కాలమని చెప్పనైనది. 


త్రయమేతదనాద్యన్తమవ్యక్తే సమవస్థితమ్‌ | 
తదాత్మకం తదన్యత్‌ స్యాత్తద్రూపం మామకం విదుః ॥ 9 ॥ 


ప్రధానం, పురుషుడు, కాలం అనే మూడు ఆద్యంతరహిత అవ్యక్తతత్వంలో నిలిచినవి. దాని స్వరూపంకలది. 
తద్భిన్నమైనది. ఆ రూపం నాదని తెలుసుకొంటారు. 

మహదాద్యం విశేషాన్తం సంప్రసూతే9_భఖిలం జగత్‌ | 

యా సా ప్రకృతిరుద్దిష్టా మోహినీ సర్వదేహినామ్‌ ॥ 10 ॥ 

(ప్రకృతి మహత్తత్వం మొదలుకొని విశేషంవరకు సమస్తలోకాన్ని సృష్టిస్తుంది. ఆ ప్రకృతి సర్వప్రాణులను 
మోహింపచేస్తుంది. 

పురుషః ప్రకృతిస్ణా వై భుజ్మే యః ప్రాకృతాన్లుణాన్‌ । 

అహజ్బారవిముక్తత్వాత్‌ ప్రోచ్యతే పంచవింశకః ॥ 11 ॥ 

ప్రకృతిలో ఉన్న జీవరూపపురుషుడు ప్రకృతి గుణాలననుభవిస్తూ అహంకార విముక్తుడయినందువల్ల 
“'పంచవింశకః 25వ తత్వంగా చెప్పబడినాడు. 

ఆద్యో వికారః ప్రకృతేర్మహానితి చ కథ్యతే | 

విజ్ఞాతృశక్తివిజ్ఞానాత్‌ హ్యహజ్మారస్తదుల్దితః | 12 ॥ 

షల" క దధ 

(ప్రకృతి మొదటివికారం మహత్తు. తెలుసుకొనే శక్తి ఉన్నందువల్ల దానినుండి అహంకారం కల్గినది. 

ఏక ఏవ మహానాత్మా సో౭_ హజ్బారో? భిధీయతే । 

స జీవః సో౭_న్తరాత్మేతి గీయతే తత్తచిన్తకైః ॥ 18 ॥ 


మహత్‌ రూపమైన ఆత్మ ఒక్కటే. అదే అహంకారమని చెప్పబడినది. తత్త్వవిమర్శకులు జీవుడని, అంతరాత్మ 
అని ఆ ఆత్మనే పేర్కొంటున్నారు. 


470 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


తేన వేదయతే సర్వం సుఖం దుఃఖం చ జన్మసు I 
స విజ్ఞానాత్మకస్తస్య మనః స్యాదుపకారకమ్‌ ॥ 14 ॥ 
a ఆావి 

జన్మల్లోని సమస్తసుఖదుఃఖాలు దానివల్లనే తెలుస్తున్నాయి. ఈ ఆత్మ విజ్ఞానాత్మకం, మనసు దానికి 
ఉపకరిస్తుంది. 

తేనాపి తన్మయస్తస్మాత్సంసారః పురుషస్య తు । 

సదా౭_వివేకః ప్రకృతౌ సంగాత్మాలేన సో౭_భవత్‌ ॥ 15 ॥ 

దానితో తన్మయమైన సంసారం జీవునికి ఏర్పడుతుంది. ఆ జీవుడు కాలంతో ప్రకృతిసంబంధంవల్ల 
వివేకశూన్యుడవుతున్నాడు. 

కాలః సృజతి భూతాని కాలః సంహరతే ప్రజాః । 

సర్వే కాలస్య వశగా న కాలః కస్యచిద్వశే 11 161! 

కాలం ప్రాణులను సృజిస్తుంది. కాలం ప్రజలను సంహరిస్తుంది. అన్నీ కాలానికి వశమైనవే. కాలం దేనికీ 
వశం కాదు. 

సో౭న్తరా సర్వమేవేదం నియచ్చతి సనాతనః । 

ప్రోచ్యతే భగవాన్‌ ప్రాణః సర్వజ్ఞః పురుషోత్తమః ॥ 17 ॥ 

ఆ కాలం సనాతనం. అది ఈ సర్వాన్నీ నియమించుతుంది. భగవంతుడనీ సర్వజ్ఞుడనీ పురుషోత్తముదని 
అది చెప్పనైనది. 

సర్వేన్దియేభ్యః పరమం మన ఆహుర్మనీషిణః I 

మనసశ్చాప్యహజ్బ్మార అహజ్బారాన్మహాన్సరః ॥ 18 ॥ 

ఇంద్రియాలన్నింటిలో మనస్సు శ్రేష్టమైనదని పండితులు చెబుతారు. మనసుకంటె అహంకారం, దానికంటె 
మహత్తత్వం గొప్పదని కూడ వారు చెబుతున్నారు. 

మహతః పరమవ్యక్తమవ్యక్తాత్పురుషు పరః । 

పురుషాద్భగవాన్‌ ప్రాణస్తస్య సర్వమిదం జగత్‌ ॥ 19 ॥ 

మహత్తుకంటె అవ్యక్తం పరమైనది. అవ్యక్తంకంటె పురుషుడధికుడు. అతనివల్ల భగవద్రూపమైన ప్రాణం 
(జీవుడు) కలుగుతున్నాడు. ఈ లోకమంతా ఆ జీవునిదే. 

ప్రాణాత్సరతరం వ్యోమ వ్యోమాతీతో9_గ్నిరీశ్వరః | 

సో౭_హం బ్రహ్మా౭_వ్యయః శానో మాయాతీతమిదం జగత్‌ ॥ 20 ॥ 


ప్రాణంకంటె ఆకాశం పరతరమైనది. దానికతీతమైన అగ్ని ఈశ్వరరూపుడు. అట్టి నెను అవినాశి అయిన 
బ్రహ్మను. శాంతుడను. ఈ జగత్తు మాయకతీతమైనది. 


మూడవ అధ్యాయం 471 


నాస్తి మత్తః పరం భూతం మాజ్బ విజ్ఞాయ ముచ్యతే | 
నిత్యం నాస్తీతి జగతి భూతం స్థావరజబ్గమమ్‌ ॥ 21 ॥ 


నాకంటె పరమైన ప్రాణిలేదు. నన్ను తెలిసికొనియే ముక్తినందును, ప్రపంచంలో స్థావరజంగమాత్మకమైన 
దేదీ నిత్యం కాదని గుర్తించండి. 


బుతే మామేవమవ్యక్తం వ్యోమరూపం మహేశ్వరమ్‌ I 

స్తోత హం సృజామి సకలం సంహరామి సదా జగత్‌ ॥ 22 ॥ 

అవ్యక్తుడను, ఆకాశరూపుడను. మహేశ్వరుడనైన నన్ను విడచి నిత్యమైన దేదీ లేదు. ఆ నేను సమస్తవిశ్వాన్ని 
సృష్టిస్తాను. మళ్ళీ సంహరిస్తుంటాను. 

మాయీ మాయామయో దేవః కాలేన సహ సబ్గతః I 

మత్సన్నిధావేష కాలః కరోతి సకలం జగత్‌ । 

నియోజయత్యనన్హాత్మా హ్యేతద్వేదానుశాసనమ్‌ 1 283॥ 

మాయామయుడు, మాయి అయిన ఈశ్వరుడు కాలంతో కలువగా కాలం నాసన్నిధానంలో సకలలోకాన్ని 
సృష్టిస్తుంది. అనంతాత్మస్వరూపుడైన భగవంతుడు సమస్తాన్ని నియమిస్తుంటాడు. ఇది వేదాల్లోని అనుశాసనం. 

ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే ఈశ్వరగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాగస్రే బుషివ్యాససంవాదే 
తృతీయో౭_ధ్యాయః ॥ 8 ॥ 

శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో ఈశ్వరగీతోపనిషత్తునందు (బ్రహ్మవిద్య అయిన యోగశాస్త్రంలో బుషివ్యాస 
సంవాదమనే మూడవ అధ్యాయం 18 


శ్గాష్తుగ్గా 


472 చతుర్జో౭_ ధ్యాయః -నాల్గవ అధ్యాయం 


బుషివ్యాససంవాదః ఆ బుషివ్యాససంవాదం 


ఈశ్వర ఉవాచ:-ఈశ్వరుడు పలికాడు 

వక్ష్యే సమాహితా యూయం శృణుధ్వం బ్రహ్మవాదినః । 

మాహాత్యం దేవదేవస్య యేన సర్వం ప్రవర్తతే ॥ 1 ॥ 

బ్రహ్మవాదులారా! దేవదేవునిచేత సమస్తం ప్రవర్తిస్తున్నది. అతని మాహాత్యాాన్ని వివరిస్తాను. సావధానులై 
వినండి. 

నాహం తపోభిర్వివిధైర్న దానేన న చేజ్యయా I 

శక్యో హి పురుషైర్ల్డా తుమృతే భక్తిమనుత్తమామ్‌ ॥ 21 


వ 


నేను వివిధ తపస్సులచేత, దానంచేత, యజ్ఞకర్మతోను తెలియ శక్యుడను కాను. శ్రేష్టమైన భక్తిచేత 
మాత్రమే తెలిసేవాణ్ణి. మరొక విధంగా కాదు. 

అహం హి సర్వభూతానామన్తస్తిష్టామి సర్వతః । 

మాం సర్వసాక్షిణం లోకో న జానాతి మునీశ్వరాః 11 31 

నేను సమస్తభూతాలలో అంతటా వ్యాపించి ఉంటాను. మునీశ్వరులారా! ఈలోకం సర్వసాక్షినైన నన్ను 
సరిగా గుర్తించదు. 

యస్యాన్తరా సర్వమిదం యో హి సర్వాన్తకః పరః । 

సో౭_హం ధాతా విధాతా చ కాలో9_గ్నిర్విశ్వతోముఖః | 41 

ఈ సమస్తం నాలో నిండి ఉండును. గొప్పలయకారకుడను. అట్టి నేను ధాతను, విధాతను, కాలాన్ని 
అగ్నిని, అంతట ముఖాలు కలవాణి. 

నమాం పశ్యన్తి మునయః సర్వే పితృదివౌకసః | 

బ్రహ్మా చ మనవః శక్రో యే చాన్యే ప్రథితౌజసః ॥ 5 ॥ 

మునులు, పితృదేవతలు, దేవతలు, బ్రహ్మ, మనువులు, ఇంద్రుడు ఇంకా ఇతరులు మహిమాన్వితులుగా 
ప్రసిద్ధులైన వారెవ్వరూ నన్ను చూడలేరు. 

గృణస్తి సతతం వేదా మామేకం పరమేశ్వరమ్‌ | 

యజన్తి వివిధైర్యజ్ఞః బ్రాహ్మణాః వైదికైర్మఖైః ॥ 6 ॥ 

వేదాలెల్లపుడు నన్నాక్మణ్ణే పరమేశ్వరునిగా వర్ణిస్తాయి. బ్రాహ్మణుడు వివిధ వేదవిహితయజ్ఞాలతో నన్ను 
పూజిస్తాడు. 


నాల్గవ అధ్యాయం 473 
సర్వే లోకా న పశ్యన్తి బ్రహ్మా లోకపితామహః | 
ధ్యాయన్తి యోగినో దేవం భూతాధిపతిమీశ్వరమ్‌ ॥ 7 ॥ 


లోకపితామహుడైన (బ్రహ్మ, సమస్తలోకాలు నన్ను చూడలేరు. యోగులు భూతాధిపతి, ఈశ్వరుడు అయిన 
భగవంతుని నన్ను ధ్యానిస్తారు. 

అహం హి సర్వహవిషాం భోక్తా చైవ ఫలప్రదః । 

సర్వదేవతనుర్భూత్వా సర్వాత్మా సర్వసంవ్లుతః ॥ 8 ॥ 

నేనే హవిస్సుల భోక్తను. ఫలాల నిచ్చేవాణ్ణి. సర్వదేవతా శరీరుడనై, సర్వాత్మకుడనైన నేను అంతటా 
వ్యాపించిన వాడను. 


మాం పశ్యన్తీహ విద్వాంసో ధార్మికా వేదవాదినః । 
తేషాం సన్నిహితో నిత్యం యే మాం నిత్యముపాసతే n9n 


వేదవాదులు, ధర్మస్వరూపులు, పండితులు నన్ను దర్శిస్తున్నారు. నన్నెల్లపుడు సేవించే వారికి అందుబాటులో 
ఉంటాను. 

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా ధార్మికా మాముపాసతే । 

తేషాం దదామి తత్‌స్థానమానన్దం పరమం పదమ్‌ ॥ 10॥ 

ధర్మస్వభావులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు నన్ను పూజిస్తారు. వారికి ఆనందమయమైన పరమపదాన్ని 
(ప్రసాదిస్తాను. 

అన్యే పి యే స్వధర్మస్థాః శూద్రాద్యా నీచజాతయః । 

భక్తిమన్తః ప్రముచ్యన్రే కాలేనాపి హి సంగతాః ॥ 11 ॥ 


శూద్రులు మొదలైన ఇతర జాతులవారు తమధర్మాన్నవలంబించి భక్తికలవారై సేవించేవారు కూడ కాలం 
కలిసి రాగా ముక్తిని పొందుతారు. 


మద్భక్తా న వినశ్యన్తి మద్భక్తా వీతకల్మషాః । 
ఆదావేవ ప్రతిజ్ఞాతం న మే భక్తః ప్రణశ్యతి ॥ 12 ॥ 
నా భక్తులు నశించరు. పాపాలు తొలగిన వారౌతారు. నా భక్తుడు నశించడని మొదటనే ప్రతిజ్ఞ చేసినాను. 


యో వై నిన్గతి తం మూఢో దేవదేవం స నిన్షతి । 
యో హి పూజయతే భక్తా స పూజయతి మాంసదా॥ 18 ॥ 


అట్టి భక్తుని నిందించిన మూఢుడు దేవదేవుని నిందించిన వాడవుతాడు. భక్తితో నా భక్తుని ఆరాధించిన 
వాడు నన్ను పూజించిన వాడవుతాడు. 


474 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
పత్రం పుష్పం ఫలం తోయం మదారాధనకారణాత్‌ । 
యో మే దదాతి సతతం స మే భక్తు ప్రియో మమ ॥ 14॥ 


పత్రం, పుష్పం, ఫలం, జలం అనే వస్తువులను నాపూజకొరకు అర్పించేవారు నాకు ప్రియమైన భక్తులు, 
ఇష్టులు కూడ. 


అహం హి జగతామాదౌ బ్రహ్మాణం పరమేష్టినమ్‌ 1 
విదధౌ దత్తవాన్వేదాన శేషానాత్మనిఃసృతాన్‌ 1 15 1 


మొట్టమొదట పరమేష్టి అయిన (బ్రహ్మను సృష్టించినాను. నావల్ల వెల్వడిన వేదాల నతని కిచ్చినాను. 


అహమేవ హి సర్వేషాం యోగినాం గురురవ్యయః । 
ధార్మికాణాజ్చ గోప్తాల_ హం నిహన్లా వేదవిద్విషామ్‌ 1 16 ॥ 


నేను సర్వయోగులకు అవ్యయుడనైన గురువును. ధర్మాత్ములను కాపాడే వాణ్ణి. వేదనిందకులను సంహరించే 
వాణ్ణి నేనే. 
(3) 


అహం హి సర్వసంసారాన్మోచకో యోగినామిహ । 
సంసారహేతురేవాహం సర్వసంసారవర్ణితః 11 171 


ఈ లోకంలో యోగులకు సంసారబంధవిముక్తి కల్గించేవాడను నేనే. సంసారానికి కారణభూతుడను. 
సంసార బంధంలేనివాణ్ణి నెనే, 


అహమేవ హి సంహర్తా సంస్రష్థా పరిపాలకః । 
మాయా వై మామికా శక్తిర్మాయా లోకవిమోహినీ ॥ 18 1 


నేనే సంహరిస్తాను, సృష్టిస్తాను, రక్షిస్తాను, మాయ అనేది నాశక్తి మాయ లోకాలను మోహింపచేస్తుంది. 


మమైవ చ పరాశక్తిర్యా సా౭_విద్యేతి గీయతే । 
నాశయామి చ తాం మాయాం యోగినాం హృది సంస్థితః n19n 


నా పరాశక్తియే అవిద్య అని కీర్తింపబడేది. యోగులహృదయంలో ఉండి దాన్ని నశింప చేస్తున్నాను. 
అహం హి సర్వశక్తీనాం ప్రవర్తకనివర్తకః । 

ఆధారభూతః సర్వాసాం నిధానమమృతస్య చ ॥ 20॥ 

అన్ని శక్తులను ప్రవర్తింపచేసేది, నివర్తింపచేసేది నేనే. శక్తులన్నింటికి నేనే ఆధారం. అమృతానికి నిధినినేనే. 


ఏకా సర్వాన్తరా శక్తిః కరోతి వివిధం జగత్‌ | 

ఆస్థాయ బ్రహ్మణో రూపం మన్మయీ మదధిష్టితా ॥ 21 ॥ 

అన్నిటిలో నిండి ఉన్న ఒక శక్తి సమస్తప్రపంచాన్ని నిర్మిస్తున్నది. బ్రహ్మరూపాన్ని ధరించి నాస్వరూపాన్ని 
పొంది ఆ శక్తి నన్నాశయించి పనిచేస్తుంది. 


నాల్గవ అధ్యాయం 4/5 


అన్యా చ శక్తిర్విపులా సంస్థాపయతి మే జగత్‌ । 

భూత్వా నారాయణో౭_నన్లో జగన్నాథో జగన్మయః 1 22|| 

మరో విశాలమైన నా శక్తి లోకాన్ని స్టాపిస్తుంది. అనంతుడు జగన్నాథుడు జగన్మయుడైన నారాయణరూపంతో 
ఆ పని చేస్తుంది. 

తృతీయా మహతీ శక్తిర్నిహన్తి సకలం జగత్‌ । 

తామసీ మే సమాఖ్యాతా కాలాఖ్యా రుద్రరూపిణీ ॥ 28 ॥ 

మూడవదైన నాగొప్పశక్తి సమస్తవిశ్వాన్ని లయింపచేస్తుంది. అది తమోగుణ(ప్రధానమై కాలమనే పేరుతో 
రుద్రరూపంతో ఉంటుంది. 

ధ్యానేన మాం ప్రపశ్యన్తి కేచిత్‌ జ్ఞానేన చాపరే । 

అపరే భక్తియోగేన కర్మయోగేన చాపరే ॥ 241 

నన్ను కొందరు ధ్యానంతో, మరికొందరు జ్ఞానమార్గంతో దర్శిస్తారు. ఇతరులు భక్తి, కర్మయోగాలతో 
సాక్షాత్మరించుకుంటారు. 

సర్వేషామేవ భక్తానామిష్టః ప్రియతమో మమ । 

యో హి జ్ఞానేన మాం నిత్యమారాధయతి నాన్యథా ॥ 25 ॥ 

అన్నివిధాల భక్తుల్లోను జ్ఞానంతో ఎల్లపుడు నన్నారాధిస్తూ ఇతర పద్దతి నాశ్రయింపని వాడు, నాకు 
ప్రియమైనవాడు ఇష్టుడు అవుతున్నాడు. 

అన్యే చ హరయే భక్తా మదారాధనకారిణః । 

తేర_పి మాం ప్రాప్నవన్యేవ నావర్తన్తే చ వై పునః ॥ 26 ॥ 

విష్ణుభక్తులైనవారు జ్ఞానమార్గంతో నన్నెల్లప్పుడు ఆరాధిస్తే వారు కూడ నన్ను చేరుకొని జన్మపరంపరను 


pr me 


మళ్ళీ పొందరు. 

మయా తతమిదం కృత్స్నం ప్రధానపురుషాత్మకమ్‌ । 

మయ్యేవ సంస్థితం చిత్తం మయా సంప్రేర్యతే జగత్‌ ॥ 27 ॥ 

ప్రధానపురుషస్వరూపం అయిన ఈ విశ్వం అంతా నాచేతనే వ్యాపించబడింది. మనస్సు నాలోనే నిలిచి 
ఉన్నది. ఈ లోకాన్ని నేనే ప్రేరేపిస్తున్నాను. 

నాహం ప్రేరయితా విప్రాః! పరమం యోగమాస్థితః | 

(పేరయామి జగతృత్సృమేతద్యో వేద సో౭_మృతః ॥ 28 ॥ 

గొప్ప యోగినైన నేను (ప్రేరకుడను కాను. బ్రాహ్మణులారా! సమస్తలోకానికి నేను ప్రేరణ కలిగిస్తున్నాను. 
దీన్ని తెలుసుకున్నవాడు అమృతస్వరూపుడవుతాడు. 


476 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

పశ్యామ్యశేషమేవేదం వర్తమానం స్వభావతః । 

కరోతి కాలో భగవాన్మహాయోగేశ్వరః స్వయమ్‌ ।॥ 29 ॥ 

స్వభావంచేతనే ప్రవర్తిస్తున్న ఈ సమస్తాన్ని నేను చూస్తున్నాను. మహాయోగి, కాలరూపి భగవంతుడు 
స్వయంగా దీన్నంతా చేస్తున్నాడు. 

యో9_ హం సంప్రోచ్యతే యోగీ మాయీ శాస్రేషు సూరిభిః | 

యోగీశ్వరో౭_ సౌ భగవాన్‌ మహాయోగేశ్వరః స్వయమ్‌ ॥ 30 ॥ 

శాస్త్రాల్లో పండితులు మాయామయుడని యోగి అని చెబుతున్నవాడను నేనే. స్వయంగా భగవంతుడైన 
మహాయోగేశ్వరరూపం కలవాణి. 

మహత్వం సర్వసత్వానాం వరత్వాత్పరమేష్టినః I 

ప్రోచ్యతే భగవాన్‌ బ్రహ్మా మహాబ్రహ్మమయో౭_మలః ॥ 31॥ 

(బ్రహ్మయొక్క గొప్పతనం సమస్తసత్వాలకన్న (శ్రేష్టుడు అయినందువల్లనే. భగవంతుడైన (బ్రహ్మ 
మహాబ్రహ్మమయుడని, అమలుడని కీర్తినందినాడు. 

యో మామేవం విజానాతి మహాయోగేశ్వరేశ్వరమ్‌ । 

సోత_వికల్సేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ॥ 82 ॥ 

నన్నీవిధంగా మహాయోగేశ్వరేశ్వరుడని తెలుసుకున్నవాడు నిర్వికల్చయోగం పొందటంలో సందేహంలేదు. 


సో౭ హం (పేరయితా దేవః పరమానన్దమా్రితః I 
నృత్యామి యోగీ సతతం యస్తద్వేద స యోగవిత్‌ ॥ 88 ॥ 


అటువంటి నేను (ప్రేరకుడనై పరమానందాన్నిపొంది, యోగినై నృత్యాన్ని చేస్తాను. దాన్ని తెలిసినవాడే 
యోగవేత్త. 


ఇతి గుహ్యతమం జ్ఞానం సర్వవేదేషు నిశ్చితమ్‌ । 

ప్రసన్నచేతసే దేయం ధార్మికాయా9_9_హితాగ్నయే 1 4 ॥ 

మిగులరహస్యం అయినట్టీ అన్నివేదాల్లో నిర్జారింపబడినట్టి ఈ జ్ఞానం నిర్మలమనస్స్ముడు, ధర్మస్వభావుడు, 
ఆహితాగ్ని అయిన వానికి ఉపదేశింపదగినది. 

ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే ఈశ్వరగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాసస్త్రే బుషివ్యాససంవాదే 
చతుర్జో౭_ ధ్యాయః. 1 4॥ 

శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో ఈశ్వరగీత అనే ఉపనిషత్తునందలి బ్రహ్మవిద్య అగు యోగశాస్త్రంలో 
బుషివ్యాససంవాదమనే నాల్గవ అధ్యాయం ॥ 4॥ 


పజ్బుమో౭_ధ్యాయః - అయిదవ అధ్యాయం 477 
ఈశ్వరగీతా జా ఈశ్వరగీత 


వ్యాస ఉవాచ :-వ్యాసుడు పలికాడు 

ఏతావదుక్వా భగవాన్‌ యోగినాం పరమేశ్వరః । 

ననర్త పరమం భావమైశ్వరం స్యమ్బదర్శయన్‌ nln 

పరమేశ్వరుడైన శంకర భగవానుడు యోగులకింతవరకు చెప్పి తన పరమైశ్వర్యాన్ని ప్రదర్శిస్తూ నృత్యం 
చేశాడు. 


తం తే దదృశురీశానం తేజసాం పరమం నిధిమ్‌ । 
నృత్యమానం మహాదేవం విష్ణునా గగనేం_ మలే ॥2॥ 


యం విదుర్యోగతత్త్వజ్ఞా యోగినో యతమానసాః । 

తమీశం సర్వభూతానామాకాశే దదృశుః కిలఅ॥n8॥ 

తేజోనిధియైన ఈశ్వరుని నిర్మలమైన ఆకాశంలో నృత్యం చేస్తుండగా విష్ణువుతో కూడ దేవతలు, 
జితేంద్రియులైన యోగులు, యోగతత్తాన్ని బాగా తెలిసినవారు చూశారు. 

యస్య మాయామయం సర్వం యేనేదం (ప్రేర్యతే జగత్‌ । 

నృత్యమానస్స్ప్వయం విప్రైర్విశ్వేశః ఖలు దృశ్యతే 141 

సకలజగత్తు విశ్వేశ్వరుని మాయారూపంగా ఆవిర్భవించి, అతని సంకల్పంతోనే ప్రవర్తిస్తుంది. అట్టి 
విశ్వేశ్వరుడు నృత్యంచేస్తూ స్వయంగా బ్రాహ్మణోత్తములకు సాక్షాత్మరించినాడు. 

యత్పాదపజ్మజం స్మృత్వా పురుషో జ్ఞానజం భయమ్‌ । 

జహాతి నృత్యమానం తం భూతేశం దదృశుః కిల॥ 5 ॥ 

జీవుడు శివుని పాదపద్మాలను స్మరించి అజ్ఞానంవల్ల కలిగే భయాన్ని తొలగించుకుంటాడు. అట్టి 
భూతేశుడు నృత్యం చేస్తుండగా వారంతా చూడగలిగినారు. 

యం వినిద్రా జితశ్వాసాః శాన్లా భక్తిసమన్వితాః । 

జ్యోతిర్మయం ప్రపశ్యన్తి స యోగీ దృశ్యతే కిల॥ 6॥ 

వినిద్రులై, ప్రాణాయామపరాయణులై, ఇంద్రియని[గ్రహాన్ని అలవరచుకొన్నవారు, భక్తికలవారు మాత్రమే 
జ్యోతిరూపుడైన మాహాయోగేశ్వరుని చూడగల్లుతారు. వారికే యోగేశ్వరుడు దర్శనమిస్తాడు. 

యో౭_జ్ఞానాన్మోచయేత్‌ క్షిప్రం ప్రసన్నో భక్తవత్సలః । 

తమేవ మోచకం రుద్ర మాకాశే దదృశుః పరమ్‌ ॥ 7॥ 


478 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


భక్తవత్సలుడు శివుడు ప్రసన్నుడైతే జీవులను త్వరలో అజ్ఞానంనుండి విడిపిస్తాడు. అట్లా అజ్ఞానాన్ని 
తొలగించే రుద్రుని ఆకాశంలో వారు చూశారు. 

సహస్రశిరసం దేవం సహస్రచరణాకృతిమ్‌ । 

సహస్రబాహుం జటిలం చన్లార్థకృత శేఖరమ్‌ ॥ 81 

ఆ రుద్రుడు వేయి శిరసులు, చేతులు కల్లినవాడు. జటాధారి. చంద్రకళను శిరసున ఆభరణంగా 
దాల్చినవాడు. 

వసానం చర్మ వైయ్యాఘ్రం శూలాసక్తమహాకరమ్‌ । 

దండపాణిం త్రయీనేత్రం సూర్యసోమాగ్నిలోచనమ్‌ ॥ 9 ॥ 

వ్యాఘ్రచర్మాన్ని ధరించి, పొడవైన శూలాన్నిచేత ధరించినవాడు, దండపాణి. వేదత్రయాన్ని, సూర్య, 
చంద్రాగ్నులను నేత్రాలుగా దాల్చినవాడు. 

(బ్రహ్మోణ్ణం తేజసా స్వేన సర్వమావృత్య ధిష్టితమ్‌ । 

దంష్లాకరాళం దుర్ధర్షం సూర్యకోటి సమప్రభమ్‌ ॥ 10 ॥ 

బ్రహ్మాండాన్ని తన తేజస్సుతో ఆవరించినాడు. దంట్టలతో భయంగొల్పే వక్రం గలవాడు. ఇతరులతనిని 
చెణకజాలరు. కోటిసూర్యసమకాంతిపుంజం కలవాడు. 

అణ్జస్థం చాణ్జబాహ్యస్థం (బ్రాహ్మమభ్యన్తరం పరమ్‌ । 

సృజన్తమనలజ్వాలం దహన్తమఖిలం జగత్‌ ॥ 11 ॥ 

అండం లోపల దానికి వెలుపల వుండేవాడు, అన్నిటా వున్న పరబ్రహ్మమూ, అగ్నిజ్వాలలను సృష్టించి 
అఖిలజగాన్ని దహించేవాడు. సమస్తజగత్తును సృష్టించే ఈశ్వరుని నృత్యం చేస్తుండగా చూశారు. 

నృత్యన్తం దదృశుః దేవం విశ్వకర్మాణమీశ్వరమ్‌ | 

మహాదేవం మహాయోగం దేవానామపి దైవతమ్‌ । 

పశూనాం పతిమీశానం జ్యోతిషాం జ్యోతిరవ్యయమ్‌ ॥ 12 ॥ 


ఈ పరమేశ్వరుడు మహాదేవుడు. మహాయోగి, దేవదేవుడు. పశుపతి, సర్వజగత్‌ శాసకుదు. 
ఆనందస్వరూపుడు. జ్యోతులకు జ్యోతి, నాశం లేనివాడు. 


పినాకినం విశాలాక్షం భేషజం భవరోగిణామ్‌ । 

కాలాత్మానం కాలకాలం దేవదేవం మహేశ్వరమ్‌ ॥ 183 ॥ 

ధనుర్గారి. విశాలనేత్రుడు, సంసారవ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం, కాలరూపి, కాలకాలుడు, దేవదేవుడు, 
మహేశ్వరుడు. 


అయిదవ అధ్యాయం 479 


ఉమాపతిం విరూపాక్షం యోగాననమయం పరమ్‌ । 
జ్ఞానవైరాగ్యనిలయం జ్ఞానయోగం సనాతనమ్‌ ॥ 14 ॥ 


ఉమాపతి. విరూపాక్షుడు. పరమయోగానందరూపి. జ్ఞానవైరాగ్యనిలయుడు. జ్ఞానయోగాన్ని కల్గిన 
సనాతనుడు. 


శాశ్వతైశ్వర్యవిభవం ధర్మాధారం దురాసదమ్‌ । 

మహేన్లోపేన్టనమితం మహర్షిగణవందితమ్‌ ॥ 15 ॥ 

ఉత్పత్తినాశంలేని ఐశ్వర్యవైభవాలు గలవాడు. ధర్మాధారుడు. అందరానివాడు. మహేంద్ర ఉపేంద్రాదులతో 
మహర్షిగణాలతో నమస్మారాలందేవాడు. 

ఆధారం సర్వశక్తీనాం మహాయోగేశ్వరేశ్వరమ్‌ । 

యోగినాం పరమం బ్రహ్మ యోగినం యోగివన్దితమ్‌ ॥ 16 ॥ 

యోగినాం హృది తిస్టన్తం యోగమాయాసమావృతమ్‌ I 

క్షణేన జగతో యోనిం నారాయణమనామయమ్‌ । 

ఈశ్వరేణెకతాపన్నమ పశ్యన్‌ బ్రహ్మవాదినః ॥ 17॥ 

సర్వశక్తులకు ఆధారం, మహాయోగేశ్వరులకు ఈశ్వరుడు, యోగులకు గొప్ప (బ్రహ్మ, యోగులచే 
నమస్మరింపబడు యోగి, యోగిహృదయవాసి. యోగమాయ ఆవరించి ఉన్నవాడు. జగత్మారణుడు. ఆద్యంతాలులేని 
శ్రీమన్నారాయణుడు క్షణంలో ఈశ్వరునియందైక్యం కావటం (బ్రహ్మవాదులైన బుషులు చూడగలిగినారు. 

దృష్ట్వా తథైశ్వరం రూపం రుద్రం నారాయణాత్మకమ్‌ I 

కృతార్థం మేనిరే సన్తః స్వాత్మానం బ్రహ్మవాదినః ॥ 18 ॥ 

నారాయణస్వరూపుడైన పరమేశ్వరుని రూపం చూచిన బ్రహ్మవాదులు తమను తాము కృతార్థులుగ 
తలచినారు. 

సనత్ముమారః సనకో భృగుశ్చ సనాతనశ్చెవ సనన్దనశ్ళ । 

రుద్రో౭ జ్లిరా వామదేవోల థ శుక్రో మహర్షిరత్రిః కపిలో మరీచిః ॥ 19 ॥ 

దృష్ట్వా థ రుద్రం జగదీశితారం తం పద్మనాభా[శ్రితవామభాగమ్‌ । 

ధ్యాత్వా హృదిస్థం ప్రణిపత్య మూర్ష్నా బద్ద్వాం౭_ జలిం స్వేషు శిరస్సు భూయః ॥ 20 ॥ 

ఓంజ్మారముచ్చార్య విలోక్య దేవమన్తశృరీరం నిహితం గుహాయామ్‌ । 

సమస్తువన్‌ బ్రహ్మమయైర్వచోభిరానన్షపూర్తా హితమానసా వై ॥ 21 1॥ 

సనత్కుమారుడు, సనకుడు, భృగువు, సనాతనుడు, సనన్దనుడు, రుద్రుడు, అంగిరసుడు, వామదేవుడు, 
శుక్రుడు, అత్రి, కపిల, మరీచి మహర్షులు జగచ్చాసకుడైన రుద్రుని వామభాగంలో నారాయణుడున్న స్వరూపాన్ని 


480 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


చూచి హృదయంలో నిలుపుకొని, ధ్యానంచేసి, శిరసుతో (ప్రణమిల్లి దోసిలొగ్గి ఓంకారముచ్చరించి హృదయంలో 
నివసించి ఉన్న ఆదిదేవుని సాక్షాత్మరించుకుని పరిపూర్ణానందమొందిన మనస్స్ములై వేదవాక్కులతో ఇట్లా 
స్తుతించసాగారు. 


మునయః ఊచుః :-మునులు పలికారు. 

త్వామేకమీశం పురుషం పురాణం ప్రాణేశ్వరం రుద్రమనన్తయోగమ్‌ । 

నమామ సర్వే హృది సన్నివిష్టం ప్రచేతసం బ్రహ్మమయం పవిత్రమ్‌ ॥ 22 ॥ 

నీవు మాత్రమే ఈశ్వరుడవు. పురాణపురుషుడవు. ప్రాణేశ్వరుడవు. అనంతయోగరూపివి. మునుల 
హృదయంలో ఉన్నవాడవు. సమస్తజగత్తుకు చైతన్యాన్నిచ్చేవాడవు. పవిత్రుడవైన (బ్రహ్మరూపరుదద్రుని 
నమస్మరిస్తున్నాము. 

త్వాం పశ్యన్తి మునయో బ్రహ్మయోనిం దాన్నాః శాన్తాః విమలం రుక్మవర్ణమ్‌ | 

ధ్యాత్వా. ౨ త్మస్థమచలం స్వేశవీరే కవిం పరేభ్యః పరమం తత్పరం చ ॥ 28 ॥ 

బాహ్యాంతరింద్రియాలను వశం చేసుకొని ధ్యానిస్తూ, నిశ్చలుని, పావనుని, హిరణ్యవర్డుని, బ్రహ్మకు 
కారణమైనవానిని, పరాత్సరుడవు, అఖిలదర్శనుడవైన నిన్ను మునులు చూస్తుంటారు. 

త్వత్తః ప్రసూతా జగతః ప్రసూతిః సర్వాత్మభూస్త్వం పరమాణుభూతః । 

అణోరణీయాన్‌ మహతో మహీయాంస్వామేవ సర్వం ప్రవదన్తి సన్తః ॥ 24 ॥ 


ఈ సృష్టి నీవల్ల జరిగినది. అందరి ఆత్మవు నీవే. పరమాణుడవు. సత్పురుషులు 'అణోరణీయాన్‌ మహతో 
మహీయాన్‌ అని నిన్ను గూర్చి చెబుతుంటారు. 


హిరణ్యగర్భో జగదంతరాత్మా త్వతో౨ ధిజాతః పురుషః పురాణ: । 

సంజాయమానో భవతా విసృష్ణో యథావిధానం సకలం ససర్జ ॥ 25 ॥ 

హిరణ్యగర్భుడు, జగత్తుకంతరాత్మ, పురాణపురుషుడు నీవల్ల జన్మించినాడు. నీవు సృష్టించగా పుట్టిన ఆ 
(బ్రహ్మ విధిననుసరించి సకలజగత్తును సృష్టించినాడు. 

త్వత్తో వేదాః సకలాః స్యమ్బసూతాస్వయ్యేవాన్తే సంస్థితిం తే లభన్తే | 

పశ్యామస్త్వాం జగతో హేతుభూతం నృత్యన్తం స్వే హృదయే సంనివిష్టమ్‌ 1 26 ॥ 

వేదాలన్నీ నీ వల్లనే వెల్వడినవి. ప్రళయంలో నీలోనే నిలుస్తాయి. జగత్మారణుడవు. మా హృదయాల్లో 
ఉన్న నిన్ను నృత్యంచేస్తున్న వాణ్ణి చూస్తున్నాము. 

త్వయైవేదం భ్రామ్యతే బ్రహ్మచక్రం మాయావీ త్వం జగతామేకనాథః । 

నమామన్వాం శరణం సమ్బపన్నా యోగాత్మానం పరమాకాశమధ్యే ॥ 27 ॥ 


అయిదవ అధ్యాయం 481 

ఈ కాలచక్రం నీవే త్రిప్పుతున్నావు. నీవు మాయావివి. సకలప్రపంచానికి అధినాయకుడవు. యోగాత్మకుడగు 
నిన్ను శరణు పొంది నీకు నమస్మరిస్తున్నాము. 

నృత్యన్తం తే మహిమానం స్మరామః సర్వాత్మానం బహుధా సంనివిష్టమ్‌ I 

బ్రహ్మానన్షం చానుభూయానుభూయ ॥ 28 ॥ 

యోగరూపుడవై పరమాకాశమధ్యంలో నృత్యంచేస్తున్న నిన్ను చూస్తున్నాము. సర్వస్వరూపుడవై అనేక 
రూపాల్లో ఉన్న నిన్ను (బ్రహ్మానందరూపునిగా పలుమార్లు అనుభవించి అనుభవించి నీ మహిమను స్మరిస్తున్నాము. 

ఓంకారస్తే వాచకో ముక్తిబీజం త్వమక్షరం ప్రకృతౌ గూఢరూపమ్‌ । 

తత్వాం సత్యం ప్రవదన్తీహ సన్తః స్వయం ప్రభం భవతో యత్రకాశమ్‌ ॥ 29 ॥ 

ఓంకారం నిన్ను తెలిపే ముక్తివీజం. ప్రకృతిలో గూఢంగా ఉన్న అవ్యయుడవు. సజ్జనులు నిన్ను సత్యమూర్తివని 
చెబుతున్నారు. నీ ప్రకాశం సహజంగా వెలువడినది. 

స్తువన్తి త్వాం సతతం సర్వవేదాః నమన్తి త్వామృషయః క్షీణదోషాః । 

శాన్హాత్మానః సత్యసన్ధా వరిష్టం విశన్తి త్వాం యతయో బ్రహ్మనిష్టాః ॥ 80 ॥ 

వేదాలన్నీ నిన్నే సతతం స్తుతిస్తున్నవి. బుషులు క్షీణదోషులై నిన్ను నమస్మరిస్తున్నారు. శాంతాత్ములు, 
సత్యసంధులు, (బ్రహ్మనిష్టులు, యతులు నీలోనే చేరుతున్నారు. 

ఏకో వేదో బహుశాఖో హ్యానన్తః త్వామేవైకం బోధయత్యేకరూపమ్‌ I 

వేద్యం త్వాం శరణం యే ప్రపన్నాస్తేషాం శాన్తిః శాశ్వతీ నేతరేషామ్‌ ॥ 31 ॥ 

అనేక శాఖాభేదాలు గల అనన్తమైన ఒకే వేదం నిన్నాక్కనినే ఒకే రూపున్నవానిగా బోధిస్తున్నది. తెలియదగిన 
నిన్ను శరణు పొందినవారు మాత్రమే శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఇతరులు పొందరు. 

భవానీశోల_నాదిమాంస్తేజోరాశిర్చహ్మా విశ్వం పరమేష్టీ వరిష్టః | 

స్వాత్మానందమనుభూయాధి శేతే స్వయంజ్యోతిరచలో నిత్యముక్తః ॥ 32 ॥ 

నీవే ఈశ్వరుడవు. అనాదివి. తేజోరాశివి. బ్రహ్మవు. విశ్వానివి. పరమేష్టివి. వరిష్ణుడవు. ఆత్మానందాను 
భవంతో నిద్రిస్తుంటావు. స్వయం జ్యోతివి. నిశ్చలుడవు. నిత్యముక్తుడవు. 

ఏకో రుద్రస్వం కరోషీహ విశ్వం త్వం పాలయస్యభీలం విశ్వరూపః । 

త్వామేవాన్తే నిలయం వినతీదం నమామన్వాం శరణం స్యమృ్పపన్నాః ॥ 88 ॥ 

నీవొకడవే రుద్రుడవు. విశ్వాన్ని సృష్టిస్తున్నావు. విశ్వరూపుడవై పాలిస్తున్నావు. ప్రలయంలో సమస్తం 
నీలోనే లీనమవుతుంది. నిన్ను శరణపొంది నమస్కరిస్తున్నాము. 


త్వామేకమాహుః కవిమేకరుద్రం ప్రాణం బృహన్తం హరిమగ్నిమీశమ్‌ । 
ఇంద్రం మృత్యుమనిలం చేకితానం ధాతారమాదిత్యమనేకరూపమ్‌ ॥ 34 ॥ 


482 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


నిన్ను అద్వితీయుడు, కవి, రుద్రుడు, ప్రాణం, బ్రహ్మ హరి, అగ్ని ఈశ్వరుడు, ఇంద్రుడు, మృత్యువు, 
వాయువు, సర్వవ్యాపకుడు, సర్వం ధరించేవాడు, సూర్యుడు అని బహురూపునిగా చెబుతుంటారు. 

త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానమ్‌ । 

త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా సనాతనస్త్వ్వం పురుషోత్తమో౭_సి ॥ 35 ॥ 

త్వమేవ విష్ణుశ్చతురాననస్త్వం త్వమేవ రుద్రో భగవానధీశః । 

త్వం విశ్వనాభిః ప్రకృతిః ప్రతిష్టా సర్వేశ్వరస్వం పరమేశ్వరో౭_సి 1 36 nu 

అవినాశివి, రక్షకుడవు, సనాతనుడవు, పురుషోత్తముడవు, (బ్రహ్మ, విష్ణు, రుద్రుడవు నీవే. విశ్వానికి మూలం, 
అధీశ్వరుడవు నీవే. ప్రకృతీ, ప్రతిష్ట, సర్వేశ్వరుడవు, పరమేశ్వరుడవు నీవె. 

త్వామేకమాహుః పురుషం పురాణమాదిత్యవర్ణం తమసః పరస్తాత్‌ । 

చిన్మాత్రమవ్యక్తమచింత్యరూపం ఖం బ్రహ్మశూన్యం ప్రకృతిం నిర్గుణం చ ॥ 87॥ 

నీవాకడవే పురాణపురుషుడవు. ఆదిత్యవర్గుడవు. తమస్సునకు (చీకటికి) అవతల ఉన్నవాడవు, 
తెలియబడనివాడవు, చిన్మాత్రుడవు, చింతించ వీలుగాని రూపం కలవాడవు. ఆకాశం, బ్రహ్మ శూన్యమూ, ప్రకృతీ, 
నిర్గుణుడవు. 

యదంతరా సర్వమిదం విభాతి యదవ్యయం నిర్మలమేకరూపమ్‌ I 

కిమప్యచిన్యం తవ రూపమేతత్‌ తదన్తరా యత్రతిభాతి తత్వమ్‌ 1 38 ॥ 


ఈ జగత్తంతా నీలోనే భాసిస్తుంది. అవ్యయుడవు. నిర్మలుడవు. ఏకరూపివి. మార్పులేనివాడవు. మా 
బుద్ధికందని రూపివి. సకలతత్త్వం నీలోనే భాసిస్తుంది. 


యోగీశ్వరం రుద్రమనంతశక్తిం పరాయణం బహుతనుం పవిత్రమ్‌ । 

నమామ సర్వే శరణార్థినస్వాం ప్రసీద భూతాధిపతే! మహేశ! ॥ 39 ॥ 

యోగేశ్వరుడవు, రుద్రుడవు, అనంత శక్తివి, పరమాధారానివి, బహురూపివి, పవిత్రుడవైన నిన్ను శరణుకోరి 
నమస్కరిస్తున్నాము. మహేశా! ప్రసన్నుడవగుము. 

త్వత్సాదపద్మస్మరణాద శేషసంసారబీజం విలయం ప్రయాతి । 

మనో నియమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయామో వయమేకమీశమ్‌ ॥ 40 ॥ 

న్స్‌ పాదస్మరణవల్ల సకలసంసార బీజాలు నశిస్తాయి. మనస్సును నిగ్రహించి, శరీరాన్ని వశపరచుకొని, 
అద్వితీయ ఈశ్వరుడవైన నిన్ను ప్రసన్నుడిని చేసుకుంటున్నాము. 

నమో భవాయాస్తు భవోదృవాయ కాలాయ సర్వాయ హరాయ తుభ్యమ్‌ I 

నమో9౭ స్తు రుద్రాయ కపర్దినే తే నమో౭_గ్నయే దేవ నమః శివాయ ॥ 41 ॥ 


అయిదవ అధ్యాయం 483 


సంసారాన్ని సృజించే కాలరూపునకు నమస్మారం. రుద్రుడు, జటాధారి, అగ్ని శివుడవైన నీకు నమస్మారం. 


తతః స భగవాన్‌ దేవః కపర్టీ వృషవాహనః । 
సంహృత్య పరమం రూపం ప్రకృతిస్థోం_ భవత్‌ భవః ॥ 42 ॥ 


అంతట మునులస్తోత్రాన్ని విన్న జటాధరుడు, నందివాహనుడు, మహాదేవుడు తన విశ్వరూపాన్ని 
ఉపసంహరించి సహజరూపంతో నిలిచినాడు. 


తే భవం భూతభవ్యేశం పూర్వవత్‌ సమవస్థితమ్‌ । 
దృష్ట్వా నారాయణం దేవం విస్మితా వాక్యమ॥బ్రువన్‌ 1 43 ॥ 


భూతభవ్యేశుడు భవుడైన నారాయణుని ఎప్పటి మాదిరి ఉన్న వానిని చూచి మునులు ఆశ్చర్యంతో ఇట్లన్నారు. 


భగవన్‌! భూతభవ్యేశ! గోవృషాంకితశాసన! I 
దృష్ట్వా తే పరమం రూపం నిర్భతాః స్మ సనాతన! ॥ 44 ॥ 


భగవన్‌! భూతభవిష్యత్తులకు ఈశ్వరుడా! సనాతనా! వృషభవాహనా! న్‌ విశ్వరూపాన్ని చూచి పరమానందాన్ని 
పొందినాము. 


భవత్రసాదాదమలే పరస్మిన్‌ పరమేశ్వరే । 
అస్మాకం జాయతే భక్తిస్వయ్యేవావ్యభిచారిణీ 1 45 ॥ 
నీ అనుగ్రహంవల్ల పరమేశ్వరుడవైన నీ యందు మాకు అనన్యమైన భక్తి ఏర్పడినది. 


ఇదానీం (శోతుమిచ్చామో మాహాత్యం తవ శంకర । 
భూయో9_ పి తవ యన్నిత్యం యాథాత్యం పరమేష్టినః 1 4611 


ఇపుడు నీ మాహాత్యాన్ని శాశ్వతం యథార్థమైన వైభవాన్ని వినగోరుతున్నాము. 


స తేషాం వాక్యమాకర్ల యోగినాం యోగసిద్ధిదః | 
ప్రాహ గంభీరయా వాచా సమాలోక్య చ మాధవమ్‌ ॥ 47 ॥ 


యోగసిద్ధిప్రదుడగు శంకరుడు ఆ యోగుల వాక్యాన్ని విని శ్రీమహావిష్ణువును చూచి గంభీరమైన వాక్కుతో 
ఇట్లా పలికాడు. 

ఇతి (్రీకూర్మపురాణే ఉత్తరార్థే ఈశ్వరగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాగస్రే బుషివ్యాస సంవాదే 
పజ్బమో9_ధ్యాయః ॥ 5 ॥ 

శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో ఈశ్వరగీత అనే ఉపనిషత్తునందలి బ్రహ్మవిద్య అగు యోగశాస్తంలో 
బుషివ్యాససంవాదమనే అయిదవ అధ్యాయం ॥ 5 ॥ 


484 షష్టోల ధ్యాయః - ఆరవ అధ్యాయం 
ఈశ్వరగీతోపనిషత్‌ - ఈశ్వరగీతోపనిషత్తు 


ఈశ్వర ఉవాచ :-ఈశ్వరుడు పలికాడు 

శృణుధ్వం బుషయః సర్వే యథావత్‌ పరమేష్టినః I 

వక్ష్యామీ శస్య మాహాత్యం యత్తద్వేదవిదో విదుః ॥1 

ఓ బుషులారా! వేదవిదులు మాత్రమే ఎరిగిన పరమేశ్వరుని యథార్థమైన ప్రభావాన్ని చెబుతాను. వినండి. 

సర్వలోకైకనిర్మాతా సర్వలోకైకరక్తితా । 

సర్వలోకైకసంహర్తా సర్వాత్మాల_ హం సనాతనః ॥ 2 ॥ 

నేనొక్కడనే అన్నిలోకాలను సృజించేవాణ్ణి, రకించేవాణ్లి, సంహరించేవాణి. నేను సర్వాత్మను, సనాతనుడను. 

ణు a (39) (39) 

సర్వేషామేవ వస్తూనామన్తర్యామీ పితా హ్యహమ్‌ । 

మధ్యే చాన్తః స్థితం సర్వం నాహం సర్వత్ర సంస్థితః ॥ 3 ॥ 

నేను అన్నివస్తువులకు అంతర్యామిని. జనకుడను. నాలోనే సకలవస్తువుల ఆదిమధ్యాంతాలుంటాయి. 
నాకేదీ ఇతరం ఆధారం కాదు. 

భవద్భిరద్భుతం దృష్టం యత్స్వరూపం తు మామకమ్‌ । 

మమైషా హ్యుపమా విప్రా మాయయా దర్శితా మయా ॥ 4॥ 

ఇపుడు మీరు చూచిన అద్భుతమైన నా విశ్వరూపం కేవలం నాకు ప్రతీకగా నా మాయతో చూపాను. 

సర్వేషామేవ భావానామన్తరా సమవస్థితః । 

(పేరయామి జగత్‌ కృత్స్నం క్రియాశక్తిరియం మమ ॥ 5 ॥ 


యయేదం చేష్టతే విశ్వం తత్స్వభావానువర్తి చ । 
సో౭ హం కాలో జగత్‌ కృత్స్నం (పేరయామి కలాత్మకమ్‌ ॥ 6 ॥ 


అన్ని వస్తువులకు అంతర్యామిగా ఉంటూ, నేను ప్రపంచాన్నంతటినీ ప్రేరేపిస్తాను. దేనిచేత ఈ విశ్వం 
చైతన్యవంతం అవుతుందో, దేని స్వభావాన్ని అనుసరిస్తుందో ఇది నా క్రియాశక్తి. కాలాత్మకుడైన నేను కళాత్మకమైన 
జగత్తునంటినీ ప్రేరేపిస్తున్నాను. 

ఏకాంశేన జగత్‌ కృత్స్నం కరోమి మునిపుజ్జవాః! । 

సంహరామ్యేకరూ పేణ ద్విధా౭_ వస్థా మమైవతు॥ 7॥ 

ఈ జగత్తునంతటిని ఏకాంశతో సృష్టిస్తాను. ఒకే అంశతో సంహరిస్తాను. ఈ సృష్టి సంహారావస్థలు 
రెండూ నావే. 


ఆరవ అధ్యాయం 485 

ఆదిమధ్యాన్తనిర్ముకో మాయాతత్తప్రవర్తకః । 

క్షోభయామి చ సర్గాదౌ ప్రధానపురుషావుభౌ ॥ 8 ॥ 

నేను ఆదిమధ్యాంతాలు లేనివాణ్లి. మాయాతత్తాన్ని ప్రవర్తింపచేసే నేను సృష్టి (ప్రారంభంలో ప్రకృతి 
పురుషులను క్షోభింప చేస్తాను. 

తాభ్యాం సంజాయతే విశ్వం సంయుక్తాభ్యాం పరస్పరమ్‌ । 

మహదాదిక్రమేణెవ మమ తేజో విజృంభతే n9n 

(ప్రకృతి పురుషులు పరస్పల సంయోగంవల్ల ప్రపంచం జన్మిస్తుంది. ప్రకృతినుండి మహత్తత్వం, దాని 
నుండి అహంకారం, ఈ క్రమంగా నా తేజస్సే జగద్రూపంగా విస్తరిస్తుంది. 

యో హి సర్వజగత్సాక్షీ కాలచక్రప్రవర్తకః । 

హిరణ్యగర్భో మార్తాణ్ణః సో9_పి మద్దేహసమృవః 11 101 

సర్వజగత్తుకు సాక్షీభూతుడు కాలచక్రప్రవర్తకుడు, హిరణ్యగర్భుడైన మార్తాండుడు నా దేహం నుండి 
జనించినవాడే. 

తస్మై దివ్యం స్వమైశ్వర్యం జ్ఞానయోగం సనాతనమ్‌ | 

దత్తవానాత్మజాన్‌ వేదాన్‌ కల్పాదౌ చతురో ద్విజాః! ॥ 11 ॥ 

విప్రలారా! కల్పాదిలో ఆ సూర్యభగవానునకు నా దివ్యమైన సనాతన జ్ఞానయోగాన్ని నానుండి వెల్వడిన 
నాల్గువేదాలను కూడా ఇచ్చినాను. 

స మన్నియోగతో దేవో బ్రహ్మా మద్భావభావితః । 

దివ్యం తన్మామకైశ్వర్యం సర్వదా వహతి స్వయమ్‌ ॥ 12 ॥ 

స సర్వలోకనిర్మాతా మన్నియోగేన సర్వవిత్‌ । 

భూత్వా చతుర్ముఖః సర్గం సృజత్యేవాత్మసమృవః 1 18॥ 

ఈవిధంగా ఆ హిరణ్యగర్భుడెపుడు నాదివ్యైశ్వర్యాన్ని ధరించి ఉంటాడు. నా భావంతో ్రేరేపితుడై, 
చతుర్ముఖుడై సకలలోకాలను సృష్టిస్తాడు. 

యో9_పి నారాయణో9_ననో లోకానాం ప్రభవావ్యయః । 

మమైవ పరమా మూర్తిః కరోతి పరిపాలనమ్‌ ॥ 14 ॥ 

ఆ లోకాలను సమయింప చేసేవాడు అనంతుడైన నారాయణుడు కూడ నా పరమమూర్తియే. సకలలోకాలను 
పాలిస్తుంటాడు. 

యో౭_న్తకః సర్వభూతానాం రుద్రః కాలాన్తకః ప్రభుః । 

మదాజ్జ్ఞయా9_సౌ సతతం సంహరిష్యతి మే తనుః ॥ 15 ॥ 


486 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


సకలప్రాణహర్తయగు కాలస్వరూపి రుద్రుడు నా ఆజ్ఞతోనే లోకాలను సంహరింప చేస్తుంటాడు. 


హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాశినామపి I 
పాకజ్బ కురుతే వహ్నిః సో౭_పి మచ్చక్తిచోదితః 1161 


అగ్నిహోత్రుడు నా శక్తిచేత (ప్రేరేపించబడి హవ్యాన్ని దేవతలకు, కవ్యాన్ని పితృదేవతలకు అందిస్తాడు. 


అన్నింటిని పక్వం చేస్తాడు. 


భుక్తమాహారజాతం చ పచతే తదహర్షిశమ్‌ । 

వైశ్వానరో౭_గ్నిర్భగవానీశ్వరస్య నియోగతః ॥ 17 ॥ 

రాత్రింబవళ్ళు ఆహారాన్ని వైశ్వానరుడనే పేరుతో ఈశ్వరాదేశాన్ని అనుసరించి జీర్ణం చేస్తాడు. 
యో9౭_పి సర్వామృసాం యోనిర్వరుణో దేవపుజ్జవః I 

సో౭ పి సంజీవయేత్‌ కృత్నమీశ్వరస్య నియోగతః ॥ 18 ॥ 

సమస్తజలాలకు మూలమైన వరుణుడు ఈశ్వరుని ఆజ్ఞ వల్లనే జగత్తును జీవింప చేస్తున్నాడు. 


యో౭_న్తస్తిష్టతి భూతానాం బర్హిదేవః ప్రభజ్ఞునః | 
మదాజ్ఞయా9_సౌ భూతానాం శరీరాణి బీభర్తి హి ॥ 19 ॥ 


వాయువు నా ఆజ్ఞతో అన్ని ప్రాణులకు లోపల వెలుపల ఉండి శరీరాలను నిలుపుతున్నాడు. 


యో౭_ పి సంజీవనో న్యాణాం దేవానామమృతాకరః I 
సోమః స మన్నియోగేన చోదితః కిల వర్తతే ॥ 20 ॥ 


చంద్రుడు ఆ మానవులను బ్రతికిస్తూ దేవతలకు అమృతాన్నిస్తూ, నా ఆజ్ఞతోనే ప్రవర్తిస్తున్నాడు. 

యః స్వభాసా జగత్‌ కృత్నం ప్రకాశయతి సర్వదా । 

సూర్యో వృష్టిం వితనుతే శాస్రేజెవ స్వయమ్బువః ॥ 21 ॥ 

సూర్యభగవానుడు కూడా నా ఆజ్ఞతోనే అన్నివైపుల జగత్తుని ప్రకాశింపచేస్తూ వర్షాన్ని అందిస్తున్నాడు. 


యో౭_ప్యశేషజగచ్చాస్తా శక్రః సర్వామరేశ్వరః I 
యజ్ఞ్వనాం ఫలదో దేవో వర్తతే9 సౌ మదాజ్ఞయా 1 22 11 


ముల్లోకాల నేలే సకలదేవతాధిపతి ఇంద్రుడు నా ఆజ్ఞవల్లనే యజ్ఞం చేసేవారికి ఫలాన్నిస్తున్నాడు. 


యః ప్రశాస్తా హ్యసాధూనాం వర్తతే నియమాదిహ । 
యమో వైవస్వతో దేవో దేవదేవనియోగతః ॥ 28 ॥ 


యముడు నా ఆజ్ఞాపాలకుడై పాపులను శాసిస్తున్నాడు. 


ఆరవ అధ్యాయం 487 
యో9_పి సర్వధనాధ్యక్షో ధనానాం సమదాయకః । 
సో౭_పీశ్వరనియోగేన కుబేరో వర్తతే సదా ॥ 24 ॥ 
సర్వధనాధ్యక్షుడైన కుబేరుడు ఈశ్వరాజ్ఞవల్లనే అందరికి ధనాన్నిస్తున్నాడు. 
యః సర్వరక్షసాం నాథస్తామసానాం ఫలప్రదః । 
మన్నియోగాదసౌ దేవో వర్తతే నిర్‌బుతిః సదా ॥ 25 ॥ 
సర్వరాక్షసాధిపతి, తమోగుణాలకు ఫల(ప్రదుడు అయిన నిర్‌బుతి కూడ నా ఆజ్ఞనే పాలిస్తున్నాడు. 


వేతాలగణభూతానాం స్వామీ భోగఫలప్రదః । 
ఈశాన: కిల భక్తానాం సో9_పి తిష్టన్మమాజ్ఞయా 1 26 ॥ 


ఈశానుడు, భూతభేతాళగణాధిపతి నా ఆజ్ఞతోనే భక్తులకు భోగఫలాన్ని ప్రదానం చేస్తున్నాడు. 

యో వామదేవో౭_జ్లిరసః శిష్యో రుద్రగణాగ్రణీః | 

రక్షకో యోగినాం నిత్యం వర్తతే£_సౌ మదాజ్ఞయా ॥ 27 ॥ 

అంగిరసశిష్యుడు రుద్రగణాల్లో అగ్రణి, యోగి, రక్షకుడైన వామదేవుడు నా ఆజ్ఞాపాలకుడే. 

యశ్చ సర్వజగత్పూజ్యో వర్తతే విఘ్నకారకః । 

వినాయకో ధర్మనేతా సోత పి మద్వచనాత్మిల ॥ 28 ॥ 

విఘ్నకారకుడు, సర్వజగత్పూజ్యుడు, వినాయకుడు కూడ నా ఆజ్ఞతో ధర్మాన్ని కాపాడుతున్నాడు. 

యో౭_పి బ్రహ్మవిదాం గ్రేష్టో దేవసేనాపతిః ప్రభుః । 

స్మన్లోత_ సౌ వర్తతే నిత్యం స్వయమ్ఫూర్విధిచోదితః ॥ 29 ॥ 

యే చ ప్రజానాం పతయో మరీచ్యాద్యా మహర్షయః । 

సృజస్తి వివిధం లోకం పరస్యైవ నియోగతః ॥ 30॥ 

(బ్రహ్మవేత్తల్లో (శ్రేష్టుడు దేవసేనాని స్వయంభువు అయిన కుమారస్వామి విధిప్రేరేపింపగా తన క్రియలలో 
ప్రవర్తిస్తున్నాడు. ప్రజాపతులైన మరీచ్యాది మహర్షులు పరమాత్మయొక్క నియమం ప్రకారం అనేక విధంగా 
లోకాన్ని సృష్టిస్తున్నారు. 

యా చ శ్రీః సర్వభూతానాం దదాతి విపులాం శ్రియమ్‌ । 

పత్నీ నారాయణస్యాసౌ వర్తతే మదనుగ్రహాత్‌ ॥ 31 ॥ 

శ్రీమన్నారాయణుని పత్ని శ్రీదేవి అన్ని ప్రాణులకు పుష్కలమైన సంపదనిస్తూ, నా అనుగ్రహంతోనే 
ప్రవర్తిస్తున్నది. 


488 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
వాచం దదాతి విపులాం యా చ దేవీ సరస్వతీ । 
సా౭_పీశ్వరనియోగేన చోదితా సమవర్తతే ॥ 32 ॥ 
సకల జీవులకు వాక్కును ప్రసాదించే సరస్వతి కూడ ఈశ్వరాజ్ఞా డ్రరితురాలై ప్రవర్తిస్తున్నది. 
యా౭_శేషపురుషాన్‌ ఘోరాన్నరకాత్‌ తారయిప్యతి । 
సావిత్రీ సంస్కృతా దేవీ దేవాజ్ఞానువిధాయినీ ॥ 38 ॥ 
సకల జీవులను ఘోరనరకంనుండి తరింపచేసే సావిత్రీదేవి ఆ దేవుని ఆజ్ఞనే పాలిస్తున్నది. 


పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యాప్రదాయినీ । 
యా౭_పి ధ్యాతా విశేషేణ సా పి మద్వచనానుగా ॥ తిక ॥ 


వరమదేవి, (బవ్మావిద్యావ్రదాయిని, పార్వతీదేవి నా వచనానుసారిణిటైం అఖిలజనులచే 
ధ్యానింపబడుతున్నది. 


యో౭_నన్తమహిమా౭_నన్వః శేషో౭_ శేషామరప్రభుః । 
దధాతి శిరసా లోకం సో9 పి దేవనియోగతః ॥ కిర్‌ ॥ 


అనేక మహిమలు కలవాడు, సకలదేవతాధిపతి, ఆదిశేషుడు సైతం ఆ దేవాజ్ఞతోనే లోకాలన్నింటిని శిరసుతో 
ధరిస్తున్నాడు. 

యో9౭_గ్నిః సర్వాత్మకో నిత్యం బడబారూపసంస్థితః I 

పిబత్యఖలమమోధి మీశ్వరస్య నియోగతః ॥ 86 ॥ 

ప్రలయాగ్ని బడబాగ్ని రూపంలో ఉండి ఈశ్వరాజ్ఞతోనే సముద్రజలాన్నంతా త్రాగుతుంది. 

యే చతుర్దశ లోకేం_స్మిన్‌ మనవః (ప్రధితౌజసః । 

పాలయన్తి ప్రజాః సర్వాస్తేః పి తస్య నియోగతః ॥ 87 ॥ 

సుప్రసిద్ద తేజశ్ళాలురైన చతుర్దశ మనువులు ఈశ్వరాజ్ఞావర్తనులై ప్రజలను పాలిస్తున్నారు. 

ఆదిత్యా వసవో రుద్రాః మరుతశ్చ తథా౭_శ్వినౌ । 

అన్యాశ్చ దేవతాః సర్వా మచ్చా(స్రేణెవ సుస్థితాః ॥ 88 ॥ 

ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, ఏకాదశరుద్రులు, సప్తమరుత్తులు, అశ్వినీ దేవతలు ఇతర దేవతలందరు 
నా ఆజానువరులే. 

క్వ యిందు 
గన్గ్భర్వా గరుడా బుక్షాః సిద్ధాః సాధ్యాశ్చ చారణాః | 
యక్షరక్షు పిశాచాశ్చ స్థితాః శాస్త్రే స్వయమ్మువః 1839n 


ఆరవ అధ్యాయం 489 


గరుడ, గంధర్వ, బుక్ష్మ సిద్ధ, సాధ్యచారణ, యక్ష్మ రాక్షస, పిశాచాలు కూడా స్వయంభువు శాసనం 


ఆ 


పాటించేవారే. 


ఉన్నవి. 


కలాకాష్ట్ర నిమేషాశ్చ ముహూర్తా దివసాః క్షపాః । 
బుతవః పక్షమాసాశ్చ స్థితాః శాస్త్రే ప్రజాపతేః ॥ 40॥ 
కలా కాష్ట్ర ముహూర్త, నిమేష, దిన, రాత్రి, బుతు, పక్ష మాసాలన్నీ ప్రజాపతి శాసనంతోనే నడుస్తున్నవి. 


యుగమన్వన్తరాణ్యేవ మమ తిష్టన్తి శాసనే । 
పరాశ్చెవ పరార్ధాశ్చ కాలభేదాస్తథా9_పరే ॥ 41 ॥ 


యుగాలు, మన్వంతరాలు నా ఆజ్ఞలోనే ఉన్నాయి. పర-పరార్దాలు, ఇతర కాలభేదాలు నాశాసనంలో 


చతుర్విధాని భూతాని స్థావరాణి చరాణి చ। 
నియోగాదేవ వర్తన్తే దేవస్య పరమాత్మనః 142 


నాలుగు విధాల ప్రాణులు, స్థావరజంగమాలు పరమాత్మ ఆజ్ఞను అనుసరించేవే. 
పాతాళాణి చ సర్వాణి భువనాని చ శాసనాత్‌ | 

బ్రహ్మాణ్జాని చ వర్తన్తే సర్వాణ్యేవ స్వయమ్బువః ॥ 48 ॥ 

పాతాళాది సకలలోకాలు, బ్రహ్మాండాలు, స్వయంభూ శాసనంలోనివే. 
అతీతాన్యప్యసంఖ్యాని బ్రహ్మాణ్జాని మమాజ్ఞయా । 

ప్రవృత్తాని పదార్థాఘైః సహితాని సమన్తతః ॥ 441 

బ్రహ్మాణ్జాని భవిష్యన్తి సహ వస్తుభిరాత్మగైః । 

వహిప్యన్తి సదైవాజ్ఞాం పరస్య పరమాత్మనః 1 45 ॥ 

అతీత బ్రహ్మాండాలు తమలోని సర్వవస్తుజాలంతో పరమాత్మ ఆజ్ఞనే శిరసా వహిస్తున్నవి. 


భూమిరాపో£.నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ। 
భూతాదిరాది ప్రకృతిర్నియోగే మమ వర్తతే ॥ 46 ॥ 


భూమి, జలం, అగ్ని వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, తామసాహంకారం, ఆదిప్రకృతి మొదలైనవన్నీ 


నా ఆజ్ఞలో నున్నవే. 


యా9._ శేషజగతాం యోనిర్మోహినీ సర్వదేహినామ్‌ I 
మాయా వివర్తతే నిత్యం సా౭_పీశ్వరనియోగతః ॥ 47 ॥ 


జగత్మారణం ప్రాణులను మోహింపచేసే మాయ కూడ ఈశ్వరాజ్ఞతోనే ప్రవర్తిస్తుంది. 


490 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

యో వై దేహభృతాం దేవః పురుషః పఠ్యతే పరః । 

ఆత్మా౭_సౌ వర్తతే నిత్యమీశ్వరస్య నియోగతః ॥ 48 ॥ 

శరీరాన్ని భరించినవారందరికి ప్రభువు పరమపురుషుడుగా చెప్పబడినవాడైన ఈ ఆత్మ నిత్యం ఈశ్వరాజ్ఞతోనే 
(ప్రవర్తిస్తున్నది. 

విధూయ మోహకలిలం యయా పశ్యతి తత్‌ పదమ్‌ । 

సా౭_పి విద్యా మహేశస్య నియోగవశవర్తినీ ॥ 49 ॥ 

మోహాలను పోగొట్టి, పరమపదాన్ని చూపే విద్య కూడ పరమేశ్వరాజ్ఞావర్తినియే. 


బహునా9_త్ర కిముక్తేన మమ శక్యాత్మకం జగత్‌ । 
మయెవ ప్రేర్యతే కృత్స్నం మయ్యేవ ప్రలయం వ్రజేత్‌ ॥ 50 ॥ 


ఇంకా చెప్పనేల? ఈ జగత్తంతా నా శక్తిస్వరూపమే. నేనే ప్రేరేపిస్తున్నాను. నాలోనే లీనమవుతుంది. 


అహం హి భగవానీశః స్వయంజ్యోతిః సనాతనః । 
పరమాత్మా పరం బ్రహ్మ మతో హ్యన్యో న విద్యతే 1 51 1 


నేనే భగవంతుణ్ణి. ఈశ్వరుబ్ధి. స్వయంజ్యోతిని. సనాతనుడను. పరమాత్మను. పరబ్రహ్మను. నాకంటే 
వేరు మరొకటి లేదు. 


ఇత్యేతత్‌ పరమం జ్ఞానం యుష్మాకం కథితం మయా । 
జ్ఞాత్వా విముచ్యతే జన్తుర్ణన్మసంసారబంధనాత్‌ 1 52n 


ఈవిధంగా ఈ పరమజ్ఞానాన్ని మీకు వివరించాను. దీనిని తెలుసుకున్నవాడు జన్మసంసారబంధం నుండి 
విముక్తుడవుతారు. 


ఇతి (శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే ఈశ్వరగీతాసూపనిషత్సు షష్టోత ధ్యాయః ॥ 6 ॥ 
శ్రీకూర్మపురాణం ఉత్తరభాగంలో ఈశ్వరగీతోపనిషత్తులో ఆరవ అధ్యాయం ॥ 6 ॥ 


భి 4 


సప్త్రమో౭_ధ్యాయః -ఏడవ అధ్యాయం 491 
ఈశ్వరగీతా - ఈశ్వరగీత 


ఈశ్వర ఉవాచ :-ఈశ్వరుడు పలికాడు 
శృణుధ్వమృషయస్సర్వే (ప్రభావం పరమేష్టినః | 
యం జ్ఞాత్వా పురుషో ముక్తో న సంసారే పతేత్‌ పునః ॥ 1 ॥ 
ఓ బుషులారా! పరమాత్మప్రభావాన్ని మీరంతా వినండి. దీన్ని తెలుసుకున్నవాడు మళ్ళీ సంసారంలో 


పరాత్సరతరం బ్రహ్మ శాశ్వతం నిష్కళం (ధ్రువమ్‌ | 

నిత్యానన్దం నిర్వికల్పం తద్ధామ పరమం మమ ॥ 2॥ 

పరాలన్నింటిలో పరం అయినదీ, పరబ్రహ్మ, శాశ్వతం, నీష్మలం, ధ్రువం, నిత్యానందం, నీర్వికల్పం 
అయినదే నా ధామం. 

అహం (బ్రహ్మవిదాం బ్రహ్మా స్వయమ్మూర్విశ్వతోముఖః | 

మాయావినామహం దేవః పురాణో హరిరవ్యయః ॥ 8 ॥ 

నేను బ్రహ్మజ్ఞానుల్లో (బ్రహ్మను. చతుర్ముఖస్వయంభువును. మాయావుల్లో దేవుడు, పురాణుడు, అవ్యయుడు 
అయిన హరిని. 

యోగినామస్యహం శమ్ముః స్త్రీణాం దేవీ గిరీన్దజా | 

ఆదిత్యానామహం విష్ణుర్వసూనామస్మి పావకః ॥ 4॥ 

యోగుల్లో శంభుడను. ప్రీలలో పార్వతీ దేవిని. ఆదిత్యుల్లో విష్ణువును. వసువుల్లో పావకుడను. 

రుద్రాణాం శజ్మరశ్చాహం గరుడః పతతామహమ్‌ । 

ఐరావతో గజేన్హాణాం రామః శస్రభృతామహమ్‌ 1 51 

రుద్రుల్లో శంకరుణ్ధి, ఎగిరే పక్షుల్లో గరుడుణ్జి. గబేంద్రుల్లో ఐరావతాన్ని. శస్రధారుల్లో రాముణ్జి నేనే, 

బుషీణాజ్బ వసిష్ణోం హం దేవానాఖ్బ శతక్రతుః | 

శిల్సినాం విశ్వకర్మా౭_ హం ప్రహ్లాదోల_ స్వమరద్విషామ్‌ ॥ 6॥ 

బుషుల్లో వసిష్టుణ్జి. దేవతల్లో ఇంద్రుణ్ణి. శిల్పుల్లో విశ్వకర్మను. దైత్యుల్లో ప్ర హ్లాదుణ్లి. 

మునీనామపష్యహం వ్యాసో గణానాబ్బు వినాయకః । 

వీరాణాం వీరభద్రోత హం సిద్ధానాం కపిలో మునిః ॥ 7 ॥ 

మునుల్లో వ్యాసుణ్ణి. గణాల్లో వినాయకుణ్ణి. వీరుల్లో వీరభద్రుణ్ణి. సి ద్ధుల్లో కపిలమునిని. 


పర్వతానామహం మేరుర్నక్షత్రాణాణ్చ చన్షమాః | 
వజ్రం ప్రహరణానాజ్బ వ్రతానాం సత్యమస్యహమ్‌ ॥ 8 ॥ 


492 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


పర్వతాల్లో మేరువును. నక్షత్రాలల్లో చంద్రుణ్ణి. ఆయుధాల్లో వజ్రాయుధాన్ని. వ్రతాల్లో సత్యవ్రతాన్ని. 
అననో భోగినాం దేవః సేనానీనాఇ్బు పావకిః | 

ఆశ్రమాణాఇ్బు గార్హస్థమీశ్వరాణాం మహేశ్వరః 1 91 

భోగుల్లో అనంతుణ్ణి. సేనాపతుల్లో కుమారస్వామిని. ఆశ్రమాల్లో గృహస్థాశ్రమాన్ని. ఈశ్వరుల్లో మహేశ్వరుడను. 


మహాకల్పశ్చ కల్పానాం యుగానాం కృతమస్యహమ్‌ । 

కుబేరః సర్వయక్షాణాం గణేశానాళ్బు వీరకః ॥ 101 

కల్పాల్లో మహాకల్పాన్ని. యుగాల్లో కృతయుగాన్ని. యక్షుల్లో కుబేరుడను. గణేశ్వరుల్లో వీరకుడను. 

(ప్రజాపతీనాం దక్షోఃం హం నిర్‌బుతిః సర్వరక్షసామ్‌ । 

వాయుర్చలవతామస్మి ద్వీపానాం పుష్కరోం_స్యహమ్‌ 1111 

నేను ప్రజాపతుల్లో దక్షుడను. సర్వరాక్షసుల్లో నిర్‌బుతిని. బలవంతుల్లో వాయువును. ద్వీపాల్లో 
పుష్మరద్వీపాన్ని, 

మృగేన్రాణాజ్బ సింహోూ9 హం యన్రాణాం ధనురేవ చ। 

వేదానాం సామవేదోల హం యజుషాం శతరుద్రియమ్‌ ॥ 12॥ 


మృగాల్లో సింహాన్ని యంత్రాల్లో ధనువును. వేదాల్లో సామవేదమును. యజుర్మంత్రాలలో శతరుద్రియాన్ని 


సావిత్రీ సర్వమంత్రాణాం గుహ్యానాం ప్రణవో౭_ స్వహమ్‌ I 
సూకానాం పౌరుషం సూక్తం జ్యేష్టసామ చ సామసు ॥ 18 ॥ 


మంత్రాల్లో సావిత్రి మంత్రమును. రహస్యాలలో ప్రణవాన్ని. సూక్తాల్లో పురుషసూక్తాన్ని. సామాల్లో 
జ్యేష్టసామమును. 

సర్వవేదార్థవిదుషాం మనుః స్వాయమ్భువో£_ స్వహమ్‌ । 

బ్రహ్మావర్తస్తు దేశానాం క్షేత్రాణామవిముక్తకమ్‌ ॥ 14 ॥ 

వేదార్థవిదుల్లో స్వాయంభువ మనువును. దేశాల్లో బ్రహ్మావర్తాన్ని, క్షేత్రాల్లో అవిముక్తకమును. 

విద్యానామాత్మవిద్యా౭_ హం జ్ఞానానామైశ్వరం పరమ్‌ । 

భూతానామస్యహం వ్యోమ సత్వానాం మృత్యురేవ చ॥ 15॥ 

విద్యల్లో ఆత్మవిద్యను, జ్ఞానాల్లో పరమేశ్వరజ్ఞానాన్ని పంచభూతాల్లో ఆకాశాన్ని ప్రాణుల్లో మృత్యువును. 


పాశానామస్యహం మాయా కాలః కలయతామహమ్‌ । 
గతీనాం ముక్తిరేవాహం పరేషాం పరమేశ్వరః 11 1611 


పాశాలలో మాయాపాశాన్ని మాయను సంహరించే వారిలో కాలాన్ని గతుల్లో ఉత్తమమైన ముక్తిని. 
ఉత్తముల్లో పరమేశ్వరుణ్ణి. 


వడవ అధ్యాయం 493 


యచ్చాన్యదపి లోకే౭_స్మింసత్వం తేజో బలాధికమ్‌ । 

తత్సర్వం ప్రతిజానీధ్వం మమ తేజో విజృంభితమ్‌ ॥ 17 ॥ 

ఈ లోకంలోని తేజశ్ళాలి, బలశాలి అయిన సత్త్వమంతా నా తేజో విజృంభితమే. 
ఆత్మానః పశవః ప్రోక్తాః సర్వే సంసారవర్తినః । 

తేషాం పతిరహం దేవః స్మృతః పశుపతిర్చుధైః ॥ 18 ॥ 

మాయాపాశేన బధ్నామి పశూనేతాన్‌ స్వలీలయా । 

మామేవ మోచకం ప్రాహుః పశూనాం వేదవాదినః ॥ 19 ॥ 


సంసారంలో ఉన్న ఆత్మలన్నీ పశువులుగా చెప్పనైనవి. వానికి పతినైనందువల్ల నేను పశుపతిని అని 
జ్ఞానులచే చెప్పబడినది. ఈ పశువులన్నింటిని నా లీలతో మాయాపాశంతో బంధిస్తాను. వేదవిదులు ఈ పశు 
బంధాన్ని విడిపించేవాణ్లి నేననే చెబుతున్నారు. 


మాయాపాశేన బద్దానాం మోచకో£ న్యో న విద్యతే / 

మామృతే పరమాత్మానం భూతాధిపతిమవ్యయమ్‌ ॥ 20 ॥ 

మాయా పాశబద్దులను విడిపించటానికి భూతాధిపతిని, పరమాత్మను అయిన నేను తప్ప మరొకరు లేరు. 

చతుర్వింశతి తత్వాని మాయా కర్మగుణా ఇతి । 

ఏతే పాశాః పశుపతేః క్లేశాశ్చ పశుబన్థనాః 1 211 

చతుర్వింశతి తత్వాలు, మాయ, కర్మగుణాలు, ఇవి పశుపతికి పాశాలు. జీవులకు క్లేశాన్ని కలుగ చేస్తాయి. ఇవే 
పశుబంధనాలు. 

మనోబుద్ధిరహజ్మారః ఖానిలాగ్నిజలాని భూః । 

ఏతాః ప్రకృతయస్త్వష్టా వికారాశ్చ తథా౭పరే ॥ 22॥ 

మనసు, బుద్ధి, అహంకారం, ఆకాశం, వాయువు, అగ్ని జలం, భూమి ఈ అష్టప్రకృతులు మిగిలినవి 
వికారాలు. 

శ్రోత్రం త్వక్‌ చక్షుషీ జిహ్వా ఘ్రాణజ్బావ తు పజ్బుమమ్‌ | 

పాయూపస్థం కరౌ పాదౌ వాక్‌ చైవ దశమీ మతా ॥ 28 ॥ 

(శోత్రం, త్వక్కు చక్షువు, జిహ్వ, ఘ్రాణం అనే అయిదు జ్ఞానేంద్రియాలు. పాయు, ఉపస్థ, కర, పాద, వాక్‌ 
అనేవి అయిదు కర్మేంద్రియాలు. 

శబ్దః స్పర్శశ్చ రూపం చ రసో గన్ఫస్తథైవ చ। 

త్రయోవింశతిరేతాని తత్వాని ప్రకృతాని తు ॥ 24 ॥ 

శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అయిదు విషయాలు. ఈ ఇరవైమూడు ప్రకృతివల్ల ఏర్పడిన తత్వాలు. 

చతుర్వింశకమవ్యక్తం ప్రధానం గుణలక్షణమ్‌ । 

అనాదిమధ్యనిధనం కారణం జగతః పరమ్‌ ॥ 25 ॥ 


494 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ఇరవై నాల్గోతత్త్వం అవ్యక్తం అనే ప్రధానం. ఈ అవ్యక్తం సగుణం. ఆదిమధ్యాంతాలు లేనిది. జగత్తుకు 
పరమకారణం. 

సత్వం రజస్తమశ్చేతి గుణత్రయముదాహృతమ్‌ I 

సామ్యావస్థితిమేతేషామవ్యక్తం ప్రకృతిం విదుః ॥ 26 ॥ 

సత్వరజస్తమస్సు లనేవి మూడుగుణాలు. ఈ మూటి సామ్యావస్థ అవ్యక్తం లేదా ప్రకృతి. 

సత్త్వం జ్ఞానం తమో౭ జ్ఞానం రజోమిశ్రముదాహృతమ్‌ I 

గుణానాం బుద్ధివైషమ్యాత్‌ వైషమ్యం కవయో విదుః ॥ 27॥ 

సత్త్వం జ్ఞానం. తమస్సు అజ్ఞానం. రజస్సు మిశ్రం. బుద్ది వైషమ్యంవల్ల గుణవైషమ్యం కలుగుతుందని 
పండితులు చెప్పారు. 

ధర్మాధర్మావితి ప్రోక్తా పాశౌ ద్వౌ బంధసంజ్ఞితౌ I 

మయ్యర్చితాని కర్మాణి నిబన్ధాయ విముక్తయే ॥ 28 ॥ 

బంధంపేరుతో ధర్మాధర్మాలనే రెండు పాశాలు. నాయందర్పించిన కర్మలు బంధ విముక్తిని ప్రసాదిస్తాయి. 

అవిద్యామస్మితాం రాగం ద్వేషం చాభినివేశకమ్‌ । 

క్షేశాఖ్యానచలాన్‌ ప్రాహుః పాశానాత్మనిబంధనాన్‌ ॥ 29 ॥ 

అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ, క్లేశాలనేవి చాలకాలం నిలిచే పాశబంధాలు. 

ఏతేషామేవ పాశానాం మాయా కారణముచ్యతే । 

మూలప్రకృతిరవ్యక్తా సా శక్తిర్మయి తిష్టతి ॥ 80 ॥ 

ఈ పాశాలకు కారణం మాయ. అవ్యక్తం మూలప్రకృతి అనే శక్తి నాయందే ఉంటుంది. 

స వివ మూలప్రకృతిః ప్రధానం పురుషోం పి చ। 

వికారా మహదాదీని దేవదేవః సనాతనః ॥ 81 ॥ 

ఈ మూలప్రకృతి, ప్రధానం, పురుషుడు, మహత్తత్త్వం, అహంకారం మొదలైన వికారాలన్నీ దేవదేవుడు 
సనాతనుని స్వరూపాలే. 
ఏవ బంధః స చ బన్థకర్తా స ఏవ పాశ పశవః స ఏవ। 
వేద సర్వం న చ తస్య వేత్తా తమాహూరగగ్యం పురుషం పురాణమ్‌ ॥ 32 ॥ 

సనాతన పురుషుడే బంధం. అతడే బంధనం చేసేవాడు. పశువులు పాశం కూడ అతడే. అతని కన్నీ 
తెలుసు. అతణ్ణి తెలిసేవారెవరూ లేడు. ఇతడే ఆదిపురుషుడు, పురాణపురుషుడని చెప్పబడ్డాడు. 

ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే ఈశ్వరగీతా నామ సప్తమోర ధ్యాయః ॥ 7 ॥ 
శ్రీకూర్మపురాణంలో ఉత్తరార్థంలో ఈశ్వరగీత అనే ఏడవ అధ్యాయం ॥ 7 ॥ 


స 
స 


అష్టమో9_ధ్యాయః - ఎనిమిదవ అధ్యాయం 495 
ఈశ్వరగీతా జా ఈశ్వరగీత 


ఈశ్వర ఉవాచ:-ఈశ్వరుడు పలికాడు 

అన్యద్గుహ్యతమం జ్ఞానం వక్ష్యే బ్రాహ్మణపుజ్జవాః | 

యేనాసౌ తరతే జంతుర్జోరం సంసారసాగరమ్‌ ॥ 1 ॥ 

బ్రాహ్మణోత్తములారా! మరొక పరమ రహస్యమైన జ్ఞానాన్ని వివరిస్తున్నాను. దీన్ని తెలుసుకున్న పురుషుడు 
సంసారసాగరాన్ని దాటుతాడు. 

అహం బ్రహ్మమయః శాన్తః శాశ్వతో నిర్మలో౭_వ్యయః | 

ఏకాకీ భగవానుక్తః కేవలః పరమేశ్వరః ॥ 2 ॥ 


నేను పరబ్రహ్మను, శాంతుదను, శాశ్వతుడను, నిర్మలుడను, అవ్యయుడను. కేవలం పరమేశ్వరుడొక్కడే 
భగవంతునిగా చెప్పబడ్డాడు. 


మమ యోని ర్మహద్రృహ్మ తత్ర గర్భం దధామ్యహమ్‌ । 

మూలం మాయా౭ భిధానన్లు తతో జాతమిదం జగత్‌ ॥ 8॥ 

నాయొక్క ప్రకృతే క్షేత్రం. దానిలో మాయ అనే గర్భాన్ని ధరిస్తాను. దాని నుండే సకలజగత్తు జన్మించినది. 

ప్రధానం పురుషో హ్యాత్మా మహాన్‌ భూతాదిరేవ చ । 

తన్నాత్రాణి తథా భూతానీన్చియాణి చ జజ్జరే 1 4 ॥॥ 

ప్రధానము, పురుషుడు, ఆత్మ, మహత్తత్వం, తామసాహంకారం, పంచతన్మాత్రలు, పంచమహాభూతాలు, 
ఇంద్రియాలు పుట్టినవి. 

తతో౭_జ్ఞమభవద్దెమం సూర్యకోటిసమప్రభమ్‌ I 

తస్మిన్‌ జజ్జే మహదమ్మా మచ్చక్యా చోపబ్బంహితః TT 

ఆ తర్వాత కోటి సూర్య సమకాంతిగల బంగారు అండం పుట్టినది. ఆ అండంలోనే నాశక్తితో పెరిగిన 
మహా(బ్రహ్మ జన్మించినాడు. 

యే చాన్యే బహవో జీవా మన్మయాః సర్వ ఏవ తే। 

న మాం పశ్యన్తి పితరం మాయయా మమ మోహితాః ॥ 6 ॥ 


ఇంకా నా రూపులే అయిన జీవులెందరో జన్మించి నామాయా మోహితులై తండ్రినైన నన్ను గుర్తించటం 
లేదు. 

యాశ్చ యోనిషు సర్వాసు సమృవన్తి హి మూర్తయః | 

తాసాం మాయా పరా యోనిర్మామేవ పితరం విదుః ॥ 7॥ 


496 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ఈ విధంగా సర్వయోనుల్లో జన్మించే ప్రాణులకు తల్లి మాయ. నేను తండ్రిని. 


యో మామేవం విజానాతి బీజినం పితరం ప్రభుమ్‌ । 

స ధీరః సర్వలోకేషు న మోహమధిగచ్చతి ॥ 8 ॥ 

నన్ను బీజప్రదుడైన తండ్రిగా గుర్తించే ధీరులు మోహాన్ని పొందరు. 

ఈశానః సర్వవిద్యానాం భూతానాం పరమేశ్వరః । 

ఓజ్మారమూర్తిర్భగవానహం (బ్రహ్మో ప్రజాపతిః ॥ 9 ॥ 

అన్ని విద్యలకు అధిపతిని నెనే, ప్రాణులన్నింటికి పరమేశ్వరుణ్ణి నెనే, ఓంకారాన్ని భగవంతుడను, బ్రహ్మను, 
(ప్రజాపతిని నేనే. 

సమం సర్వేషు భూతేషు తిష్టన్తం పరమేశ్వరమ్‌ । 

వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి ॥ 10 ॥ 

సమస్తప్రాణులలో సమానంగా ఉండే వానినిగానూ, నశించేవానిలో నాశనం లేనివానినిగా పరమేశ్వరునిగా 
ఎవడు తెలుసుకుంటాడో అతడే జ్ఞాని. అన్ని ప్రాణులందు సమరూపిగా ఉంటాను. నశించే వాళ్ళలో నశించకుండా 
ఉండేవాడను నేనే అని గుర్తించినవాడే జ్ఞాని. 

సమం పశ్యన్‌ హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్‌ 1 

న హినస్వాత్మనాత్మానం తతో యాతి పరాజ్ఞతిమ్‌ ॥ 11॥ 

ప్రాణులన్నింటిని సమంగా చూస్తూ, తనను తాను హింసించుకోకుండా ఉండేవాడే పరమపదాన్ని 
పొందుతాడు. 

విదిత్వా సప్త సూక్ష్మాణి షడబ్గం చ మహేశ్వరమ్‌ । 

ప్రధానవినియోగజ్ఞః పరం బ్రహ్మాధిగచ్చతి | 12 ॥ 

సప్తసూక్ష్మాలు, షడంగాలుగల మహేశ్వరుని తెలిసికొని ప్రధానవినియోగాలు తెలిసినవాడు మాత్రమే 
పరమాత్మను చేరుకుంటాడు. 

సర్వజ్ఞతా తృప్రిరనాదిబోధః స్వతంత్రతా నిత్యమలుప్తశక్తిః | 

అనంతశక్తిశ్చ విభోర్విదిత్వా షడాహురజ్లాని మహేశ్వరస్య ॥ 18 ॥ 

సర్వజ్ఞత్వం, తృప్పి అనాదిజ్ఞానం, స్వాతంత్ర్యం, ఎల్లప్పుడుండే శక్తి, అనంతశక్తి అనే ఆరు పరమేశ్వరుని 
షడంగాలు. 

తన్నాత్రాణి మన ఆత్మా చ తాని సూక్షాణ్యాహుస్సప్త తత్వాత్మకాని । 

యా సా హేతుః ప్రకృతిః సా ప్రధానం బన్థః ప్రోక్తో వినియోగో౭-పి తేన ॥ 141 


ఎనిమిదవ అధ్యాయం 497 

పంచతన్మాత్రలు, మనస్సు, ఆత్మ అనే ఏడు సూక్ష్మాలు. హేతువుగా ఉండే (ప్రకృతిని (పధానమంటారు. 
ప్రకృతిలో ఏర్పడే బంధమే వినియోగం. 

యా సా శక్తిః ప్రకృతౌ లీనరూపా వేదేషూక్తా కారణం బ్రహ్మయోనిః I 

తస్యా ఏకః పరమేష్టీ పరస్తాన్మహేశ్వరః పురుషః సత్యరూపః ॥ 15 ॥ 

యేశక్తి ప్రకృతిలో కలిసి ఉన్నదో అది వేదాలయందు కారణంగా, బ్రహ్మయోనిగా చెప్పబడింది. ఈ 
(బ్రహ్మయోనికి పురుషుడు, అద్వితీయుడు, పరమేష్టి పరాత్పరుడు, సత్యరూపి అయిన మహేశ్వరుడు. 

బ్రహ్మా యోగీ పరమాత్మా మహీయాన్‌ వ్యోమవ్యాపీ వేదవేద్యః పురాణః । 

ఏకో రుద్రో మృత్యురవ్యక్తమేకం బీజం విశ్వం దేవ ఏకః స ఏవ ॥ 161 

ఆ పురుషుడే (బ్రహ్మ, యోగి, పరమాత్మ, మహాన్‌, సర్వవ్యాపి అయిన వేదవేద్యుడు, పురాణుడు, 
అద్వితీయుడు, రుద్రుడు, మృత్యువు, అవ్యక్తం, ఏకం, బీజం, విశ్వం కూడ. 


తమేవైకం ప్రాహురన్వ్యేం_ప్యనేకం త్వేకాత్మానం కేచిదన్యత్తథాల_ 9 హుః । 
అణోరణీయాన్‌ మహతో9_సౌ మహీయాన్‌ మహాదేవః ప్రోచ్యతే వేదవిద్భిః ॥ 17 ॥ 


అతబ్జే కొందరు ఒకడని, మరికొందరు అనేకులని, అతడే అద్వితీయ ఆత్మ అని చెబుతారు. అణువుల్లో 
పరమాణువు, మహత్తుల్లో మహాన్‌ ఆ మహాదేవుడని వేదవిదులంటారు. 


ఏవం హి యో వేద గుహాశయం పరం ప్రభుం పురాణం పురుషం విశ్వరూపమ్‌ । 
హిరణ్మయం బుద్ధిమతాం పరాం గతిం స బుద్ధిమాన్‌ బుద్ధిమతీత్య తిష్టతి 1 18 ॥ 


ఈ విధంగా సకలజీవుల్లో అంతర్యామిగా, పరునిగా, ప్రభువుగా, పురాణ పురుషునిగా, విశ్వరూపునిగా, 
హిరణ్మయునిగా, బుద్ధిమంతులకు పరమగతిగా తెలుసుకున్నవాడే పరమపదాన్ని పొందుతాడు. 


ఇతి (శ్రీకూర్మపురాణే ఈశ్వరగీతాసు అష్టమోల_ ధ్యాయః ॥ 8 ॥ 
శ్రీకూర్మపురాణంలో ఈశ్వరగీతల్లో ఎనిమిదవ అధ్యాయం ॥ 8 ॥ 


గంజి 


498 నవమో౭_ధ్యాయః - తొమ్మిదవ అధ్యాయం 
ఈశ్వరగీతా - ఈశ్వరగీత 


బుషయ ఊచుః :-బుషులు అడిగారు 
నిష్కలో నిర్మలో నిత్యో నిష్కియః పరమేశ్వరః । 
తన్నో వద మహాదేవ విశ్వరూపః కథం భవాన్‌ ॥ 1॥ 


మీరు పరమేశ్వరులు. నిష్మలులు, నిత్యులు, నిష్మాయులు. అటువంటపుడు తాము విశ్వరూపులెట్లా అవుతారు? 
ఈ విషయం మాకు వివరించండి. 


ఈశ్వర ఉవాచ :-ఈశ్వరుడు పలికాడు 

నాహం విశ్వో న విశ్వజణ్బ మామృతే విద్యతే ద్విజాః! । 

మాయానిమిత్తమాత్రాస్తి సా చాత్మానముపాక్రితా 112 1 

ఓ ద్విజులారా! నేను విశ్వాన్ని కాను. నేను లేక విశ్వము లేదు. ఇదంతా మాయానిమిత్తంగా జరుగుతున్నది. 
ఆ మాయ కూడ ఆత్మనాశ్రయించి ఉంటుంది. 

అనాదినిధనా శక్తిర్మాయా9_ వ్యక్తసమాశ్రయా । 

తన్నిమిత్తః ప్రపంచో9 యమవ్యక్తాదభవత్ధలు n8n 

ఆద్యంతరహితమైన మాయ శక్తిరూపం. అది అవ్యక్తాన్ని ఆశ్రయించి ఉంటుంది. మాయానిమిత్తంగా 
అవ్యక్తం నుండి ప్రపంచం పుట్టినది. 

అవ్యక్తం కారణం ప్రాహుః ఆనన్గం జ్యోతిరక్షరమ్‌ । 

అహమేవ పరం బ్రహ్మ మతో హ్యన్యన్న విద్యతే 114 1 

అవ్యక్తం కారణంగా చెప్పనైనది. నేను ఆనందస్వరూపుడను. జ్యోతిస్స్వరూపుడను. అక్షరుడను. నేనే 
పరబ్రహ్మను. నాకంటె భిన్నమైనది మరొకటి లేదు. 

తస్మాన్మే విశ్వరూపత్వం నిశ్చితం బ్రహ్మవాదిభిః । 

ఏకత్వే చ పృథక్తే చ ప్రోక్తమేతన్నిదర్భనమ్‌ 1 ర ॥ 

అందువల్ల (బ్రహ్మవాదులు నేను విశ్వరూపుడనని నిశ్చయించినారు. ఒకటి ఉండటానికి అనేక రూపుడనుటకు 
నిదర్శనమిదే. 


అహం తత్సరమం (బ్రహ్మ పరమాత్మా సనాతనః । 
అకారణం ద్విజాః! ప్రోకో న దోషో హ్యాత్మనస్తథా ॥ 6 ॥ 


తొమ్మిదవ అధ్యాయం 499 


ద్విజులారా! నేను ఆ పరబ్రహ్మను, పరమాత్మను, సనాతనుడను. నాకు ఏకారణం లేదు. ఎటువంటి 
దోషం నాకు లేదు. (అనగా ఈ జగత్తులో వైషమ్యం, క్రూరత్వం మొదలైన దోషాలకు కారణం జీవులాచరించే 
కర్మలేకాని, ఈశ్వరుడుకాదు. ఈశ్వరుడు సాధారణకారణం కావున దోషం లేనివాడు అని అభిప్రాయం.) 

అనన్హాశ్శక్తయో౭_వ్యక్తే మాయాద్యాః సంస్థితా ధ్రువాః | 

తస్మిన్‌ దివి స్థితం నిత్యమవ్యక్తం భాతి కేవలమ్‌ ॥ 7 ॥ 

మాయ మొదలైనట్టి స్థిరాలైనట్టియు అనన్తమైనశక్తులు అవ్యక్తంలో ఉన్నాయి. అందువలన మాటలతో 
వివరించలేనట్టి అవ్యక్తము భౌతికవిశ్వానికి అతీతంగా ఉన్నది. 

యాభిస్తల్లక్ష్యతే భిన్నమభిన్నం తు స్వభావతః । 

ఏకయా మమ సాయుజ్యమనాదినిధనం (ధ్రువమ్‌ ॥ 8 ॥ 

ఈ అవ్యక్తమే మాయలలో అనేక రూపాలుగా భిన్నంగా కనపడుతున్నది. కాని అది స్వభావంగానే అభిన్నం. 
దానికి మూలమైన ఒకే పరమశక్తితో ఆద్యంతాలులేని ధ్రువమైన నా సాయుజ్యాన్ని పొందుతుంది. 

పుంసోల భూదన్యయా భూతిరన్యయా తత్తిరోహితమ్‌ I 

అనాదిమధ్యం తిష్టన్తం యుజ్యతే9_ విద్యయా కిల॥ 9 ॥ 

మరో శక్తితో ఐశ్వర్యం కలుగుతుంది. ఇంకో శక్తితో ఆ ఐశ్వర్యం లోపిస్తుంది. ఆదిమధ్యాలులేని పురుషుడు 
అవిద్యతో కూడి ఉంటాడు. 

తదేతత్సరమం వ్యక్తం ప్రభామణ్ణలమణ్ణితమ్‌ I 

తదక్షరం పరం జ్యోతిస్తద్విష్టోః పరమం పదమ్‌ ॥10॥ 

ఆ పరమవ్యక్తం (ప్రభామండలంతో అలంకరించబడినది. అది అక్షరం. పరంజ్యోతిః స్వరూపమైనది. అది 
శ్రీమహావిష్ణువు పరమపదం. 

తత్ర సర్వమిదం ప్రోతమోతం చైవాఖీలం జగత్‌ । 

తదేవ చ జగక్‌ కృత్స్నం తద్విజ్ఞాయ విముచ్యతే 1 llun 

వ 


అక్కడనే ఈ సమస్తజగత్తు కూర్చబడినది. అదే సకలజగత్తు. ఆ పరమపదాన్ని తెలుసుకొన్నచో ముక్తి 
లభిస్తుంది. 

యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ । 

ఆనన్దం బ్రహ్మణో విద్వాన్‌ బిభేతి న కుతశ్చన ॥ 12 ॥ 


దాన్ని పొందలేక మనసుతో కూడ వాక్కులు మరలి వస్తాయి. అట్టి ఆనందస్వరూపుడనైన పరబ్రహ్మను 
తెలుసుకున్నవాడు ఎక్కడా ఎటువంటి భయాన్ని పొందడు. 


500 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


వేదాహమేతం పురుషం మహాన్తమాదిత్యవర్ణం తమసః పరస్తాత్‌ । 

తద్విజ్ఞాయ పరిముచ్యేత విద్వాన్‌ నిత్యానస్టీ భవతి బ్రహ్మభూతః ॥ 18 ॥ 

తమోగుణాతీతుడు, సూర్యసమానవర్గుడైన మహాపురుషుని నేనెరుగుదును. ఆ పురుషుని తెలిసినచో 
సంసారబంధంనుండి విడివడుతాడు. బ్రహ్మమయుడై నిత్యానందస్వరూపుడవుతాడు. 


యస్మాత్సరం నాపరమస్తి కించిత్‌ యజ్ఞోతిషాం జ్యోతిరేకం దివిస్థమ్‌ । 
తదేవాత్మానం మన్యమానోం థ విద్వాన్‌ ఆత్మానస్టీ భవతి బ్రహ్మభూతః ॥ 14 ॥ 


ఇతనికంటె వేరుగా పరాపరములు లేవు. ద్యులోకంలో ఉన్న సకలజ్యోతులకు ఇదొక్కటే ప్రకాశాన్నిచ్చేది. 
దానినే ఆత్మగా తలచే జ్ఞాని నిత్యానందస్వరూపుడు, బ్రహ్మమయుడవుతాడు. 


తదవ్యయం కలిలం గూఢదేహం బ్రహ్మానందమమృతం విశ్వధామ । 

వదంత్యేవం బ్రాహ్మణా బ్రహ్మనిష్థా యత్ర గత్వాన నివర్తేత భూయః ॥ 15 ॥ 

(బ్రహ్మనిష్టులైన (బ్రాహ్మణులు దాన్ని అవ్యయమని, సూక్ష్మరూపమని, రహస్యస్వరూపం కలదని, (బ్రహ్మా 
నందభూతమని, అమృతస్వరూపమని, సర్వప్రపంచానికి నివాసభూతమని అంటారు. ఇచటికి చేరినవారు మళ్ళీ 
ఈ సంసారానికి రారు. 


హిరణ్మయే పరమాకాశతత్తే యథా9౭_ ర్చిషి ప్రతిభాతీవ తేజః । 

తద్విజ్ఞానే పరిపశ్యన్తి ధీరా విభ్రాజమానం విమలం వ్యోమధామ ॥ 161 

హిరణ్మయమైన పరమాకాశతత్త్వంలో తేజస్సువలె భాసించే తేజాన్ని ధీరులు విజ్ఞానంలో (ప్రకాశించే పరి 
శుద్ధమైన పరమవ్యోమాన్ని పరమధామంగా చూస్తారు. 

తతః పరం పరిపశ్యన్తి ధీరాః ఆత్మన్యాత్మానమనుభూయానుభూయ । 

స్వయంప్రభః పరమేష్టీ మహీయాన్‌ బ్రహ్మానన్టీ భగవానీశ ఏషః ॥ 17 ॥ 

తర్వాత ధీరులు ఆత్మలో ఆత్మానుభవాన్ని అనుభవిస్తూ, పరమ తత్త్వాన్ని దర్శించు కొనగల్లుతారు. ఆత్మతత్వం 
స్వయం ప్రకాశము. పరమేష్టి గొప్ప బ్రహ్మానందస్వరూపం. భగవానుడు ఈశ్వరుడు ఈ రూపంలో ఉంటాడని 
తెలుసుకుంటారు. 

ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాన్తరాత్మా | 

తమేవైకం యే౭_నుపశ్యన్తి ధీరాస్తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషామ్‌ ॥ 18 ॥ 


అన్ని ప్రాణుల్లోను అంతరాత్మ. సర్వవ్యాపి ఒకే దేవుడు దాగి ఉంటాడు. అట్టి అద్వితీయ పరమాత్మతత్తాన్ని 
సాక్షాత్మరించుకొనగలవారు ధీరులు మాత్రమే శాంతిని పొందగలరు. ఇతరులు పొందలేరు. 


తొమ్మిదవ అధ్యాయం 501 
సర్వాననశిరోగ్రీవః సర్వభూతగుహాశయః । 
సర్వవ్యాపీ చ భగవాన్‌ తస్మాదన్య న్న విద్యతే ॥ 19॥ 


ఆ పురుషుడు అన్నివైపుల శిరస్సులు, ముఖాలు, కంఠాలు కలవాడు. ప్రాణులన్నింటిలో అంతర్యామిగా 
ఉండి, అంతటా వ్యాపించి ఉంటాడు. అతనికంటె ఇతర మేదీ లేదు. 


ఇత్యేతదైశ్వరం జ్ఞానముక్తం వో మునిపుజ్గవాః । 
గోపనీయం విశేషేణ యోగినామపి దుర్లభమ్‌ ॥ 20 ॥ 


ఓ మునిపుంగవులారా! పరమేశ్వరజ్ఞానాన్ని మీకు బోధించినాను. ఈ జ్ఞానం యోగులకు కూడా సులభంగా 
లభించదు. కావున జాగ్రత్తగా దాచదగినది. 


ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే ఈశ్వరగీతాసు నవమోం ధ్యాయః. ॥ 9 ॥ 
శ్రీకూర్మపురాణం ఉతరార్ధంలోని ఈశ్వరగీతలో తొమ్మిదవ అధ్యాయం ॥ 9 ॥ 


3) Ea 


502 దశమో౭_ధ్యాయః - పదవ అధ్యాయం 
ఈశ్వరగీతా - ఈశ్వరగీత 


ఈశ్వర ఉవాచ :-ఈశ్వరుడు పలికాడు 

అలిజ్ఞమేకమవ్యక్తం లిబ్గం బ్రహ్మేతి నిశ్చితమ్‌ । 

స్వయంజ్యోతిః పరం తత్త్వం పరం వ్యోమ్ని వ్యవస్థితమ్‌ nln 

ఏ చిహ్నం లేనిది, అద్వితీయమైనది, అవ్యక్తమైన లింగం (బ్రహ్మమని నిశ్చయింపనైనది. ఈ బ్రహ్మం 
స్వయం ప్రకాశం, పరతత్త్వం, పరమాకాశంలో ఉండేది. 


అవ్యక్తం కారణం యత్తదక్షరం పరమం పదమ్‌ । 
నిరుణం శుదవిజానం తద్వై పశ్యన్తి సూరయః॥ 2॥ 
౧ ధా 


ఇదే అవ్యక్తకారణరూపమైన పరమపదం. ఇది నిర్గుణము, శుద్ధవిజ్ఞానం. దానిని పండితులు మాత్రమే 
చూడగల్లుతారు. 

తన్నిష్టాః శాన్తసజ్కల్పా నిత్యం తద్భావభావితాః । 

పశ్యన్తి తత్సరం బ్రహ్మ యత్తల్లిజ్ఞమితి (శ్రుతిః ॥ 8 ॥ 

బ్రహ్మనిష్టులు, శాంతసంకల్పులు ఎల్లప్పుడు దానినే ధ్యానించేవారు. ఆ పరబ్రహ్మను తల్లింగమని (శ్రుతి 
చెప్పేదానిని వీరు తెలుసుకోగలుగుతారు. 

అన్యథా న హి మాం ద్రష్టుం శక్యం వై మునిపుజ్జవాః! I 

న హి తద్విద్యతే జ్ఞానం యతస్తజ్‌జ్ఞాయతే పరమ్‌ ॥ 4॥ 

ఓ ముని(శ్రేష్టులారా! ఇతర ఉపాయాలతో నన్ను చూడలేరు. పరమతత్వాన్ని తెలిపే ఇతర జ్ఞానమేదీ లేదు. 


ఏతత్తత్సరమం జ్ఞానం కేవలం కవయో విదుః । 
అజ్ఞానమితరత్‌ సర్వం యస్మాన్మాయామయం జగత్‌ ॥ ర్‌॥ 


దీనిని విద్వాంసులు మాత్రమే తెలుసుకుంటారు. పరమజ్ఞానం తప్ప మిగిలిన దంతా అజ్ఞానమే. ఈ 
అజ్ఞానం వల్లనే మాయజగత్తు ఉత్పన్నమైనది. 


యద్‌జ్ఞానం నిర్మలం సూక్ష్మం నిర్వికల్పం యదవ్యయమ్‌ । 
మమాత్నా౭_సౌ తదేవేదమితి ప్రాహుర్విపశ్చితః ॥ 6॥ 


ఈ జ్ఞానం నిర్మలం, సూక్ష్మం, నిర్వికల్పం, అవ్యయం. ఇదే నా ఆత్మస్వరూపం అని పందితులు చెబుతున్నారు. 
యే£_ప్యనేకం ప్రపశ్యన్తి తేత పి పశ్యన్తి తత్సరమ్‌ । 
ఆధ్రితాః పరమాం నిష్టాం బుద్ధ్వెకం తత్త్వమవ్యయమ్‌ ॥ 7॥ 


పదవ అధ్యాయం 503 


అనేక రూపాలు చూచేవారు కూడ భక్తి నాశ్రయించి అద్వితీయం, అవినాశి అయిన తత్వాన్ని తెలుసుకొని 
దానిద్వారా పరమతత్వాన్ని తెలుసుకుంటారు. 


యే పునః పరమం తత్వమేకం వా౭_నేకమీశ్వరమ్‌ । 

భక్తా మాం స్చపశ్య్వన్తి విజ్ణేయాస్తే తదాత్మకాః ॥ 8 ॥ 

ఎవరు పరమాత్మను ఏకరూపంగాకాని, అనేక రూపాలుగాకాని భక్తితో చూస్తారో వారు కూడా 
(బ్రహ్మస్వరూపులుగానే తెలియదగినవారు. 

సాక్షాదేవ ప్రపశ్యన్తి స్వాత్మానం పరమేశ్వరమ్‌ । 

నిత్యాననం నిర్వికల్పం సత్యరూపమితి స్థితిః 19 n 

నిత్యానందస్వరూపం, నిర్వికలం, సత్యస్వరూపమైన సాక్షాత్పరటబ్రహ్మను తనలోనే చూడటం యథార్థస్థితి. 

భజన్తే పరమానన్దం సర్వగం యత్తదాత్మకమ్‌ । 

స్వాత్మన్యవస్థితాః శాన్నాః పరే౭_ వ్యక్తే పరస్య తు ॥ 10॥ 

శాన్తులూ, తమ ఆత్మనిష్టులైన వారిలో కొందరు అవ్యక్తంలో పరమాత్మకు చెందినట్టీ, సర్వవ్యాపి అయినట్టి 
పరమానందాన్ని అనుభవిస్తున్నారు. 

ఏషా విముక్తిః పరమా మమ సాయుజ్యముత్తమమ్‌ । 

నిర్వాణం బ్రహ్మణా చైక్యం కైవల్యం కవయో విదుః ॥ 11 ॥ 

ఇదే పరమ విముక్తి. ఇదే ఉత్తమమైన నా సాయుజ్యం. దీనినే కవులు బ్రహ్మెక్యం, కైవల్యం అని 
తెలుసుకొంటారు. 


తస్మాదనాదిమధ్యాన్తం వస్వ్వేకం పరమం శివమ్‌ । 
స ఈశ్వరో మహాదేవస్తం విజ్ఞాయ విముచ్యతే 1 12n 


అందువల్ల ఆదిమధ్యాంతాలు లేనిది, అద్వితీయం, పరమ శుభప్రదం అయ్యే తత్త్వమే ఈశ్వరుడు. ఇతడే 
మహాదేవుడు. ఇతబ్జి తెలుసుకున్నవారు విముక్తి నందుతారు. 

న తత్ర సూర్యః (ప్రవిభాతీహ చన్లో న నక్షత్రాణి తమసో నోత విద్యుత్‌ I 

తద్భాసేదమఖిలం భాతి నిత్యం తన్నిత్యం భాసమచలం సద్విభాతి ॥ 18 ॥ 

ఆ పరంధామంలో సూర్యుడు భాసించడు, చంద్రుడు, నక్షత్రాలు భాసించవు. అగ్ని (ప్రకాశించలేదు. 
విద్యుత్తు కూడ వెలుగదు. పరంధాముని కాంతివల్లనే ఇవన్నీ వెలుగుతున్నాయి. ఆ ధామం నిత్యం, ఆ కాంతి కూడ 
నిత్యంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. నిశ్చలంగా ఉంటూ భాసిస్తుంటుంది. 


504 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


నిత్యోదితం సంవిదా నిర్వికల్పం 

శుద్ధం బృహన్తం పరమం యద్విభాతి । 

అత్రాన్తరం బ్రహ్మవిదో౭ థ నిత్యం 

పశ్యన్తి తత్వమచలం యత్స ఈశః ॥ 14 ॥ 

ఎపుడూ ఉదయించే ఉంటుంది. జ్ఞానస్వరూపం, నీర్వికల్పం, శుద్ధం, బృహదాకారంకల్లి పరంగా 
భాసిస్తుంది. ఈ ప్రకాశాన్నే బ్రహ్మజ్ఞానులు ఎల్లప్పుడు నిత్యం, అచలమైన తత్వంగా దర్శిస్తారు. ఆ తత్త్వమే 
ఈశ్వరుడు. 

నిత్యానన్గమమృతం సత్యరూపం శుద్ధం వదన్సి పురుషం సర్వవేదాః | 

తమోమితి ప్రణవే నేశితారం ధ్యాయన్తి వేదార్థవినిశ్చితార్థాః 1 15 ॥ 

ఆ పరమపురుషుని వేదాలన్నీ నిత్యానందమయమని, అమృతస్వరూపమని, సత్యరూపునిగా, పరిశుద్దునిగా 
చెబుతున్నవి. వేదార్థనిశ్చయంగలవారు ఆ పరమాత్మను ఓం అని ప్రణవంతో ధ్యానం చేస్తారు. 

న భూమిరాపో న మనో న వహ్నిః ప్రాణో నిలో గగనం నోత బుద్ధిః | 

న చేతనో9 న్యత్‌ పరమాకాశమధ్యే విభాతి దేవః శివ ఏవ కేవలః ॥ 16 ॥ 

ఆ పరమాకాశమధ్యలో భూమి, జలం, అగ్ని వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, ప్రాణం ఇవేవి 
ప్రకాశించవు. అక్కడ ఏ చైతన్యమూ భాసించదు. ఒకే ఒక శివుడు మాత్రమే భాసిస్తుంటాడు. 

ఇత్యేతదుక్తం పరమం రహస్యం జ్ఞానామృతం సర్వవేదేషు గూఢమ్‌ । 

జానాతి యోగీ విజనే౭_థ దేశే యుజ్జీత యోగం ప్రయతో హ్యజస్రమ్‌ ॥ 17 ॥ 


ఈవిధంగా పరమరహస్యం వేదాలన్నింటిలో అతిగూఢంగా దాగి ఉన్న జ్ఞానామృతాన్ని వివరించినాను. 
ఏకాంతప్రదేశంలో యోగాభ్యాసాన్ని చేసేవాడే ఈతత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. 


ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే దశమో9_ధ్యాయః ॥ 10 ॥ 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలోని ఈశ్వరగీతలో పదవ అధ్యాయం ॥ 10 ॥ 


శిథిల 


ఏకాదశో9_ధ్యాయః - పదకొండవ అధ్యాయం 505 
ఈశ్వరగీతా - ఈశ్వరగీత 


ఈశ్వర ఉవాచ :-ఈశ్వరుడు పలికాడు 

అతఃపరం ప్రవక్ష్యామి యోగం పరమదుర్లభమ్‌ । 

యోగాత్మానం ప్రపశ్యన్తి భానుమంతమివేశ్వరమ్‌ | 1 ॥ 

ఇక పైన అత్యంత దుర్లభమైన యోగాన్ని వివరిస్తాను. ఈ యోగంతో సూర్యుని సాక్షాత్మరించుకొన్నట్లు 
ఈశ్వరసాక్షాత్మారం పొందుతారు. 

యోగాగ్నిర్హహతి క్షిప్రమశేషం పాపపజ్బరమ్‌ । 

ప్రసన్నం జాయతే జ్ఞానం సాక్షాన్నిర్వాణసిద్ధిదమ్‌ n2n 

యోగాగ్ని తొందరగా పాపరాశినంతా భస్మం చేస్తుంది. సాక్షాత్తు మోక్షాన్ని ప్రసాదించే ప్రసన్నమైన జ్ఞానం 
కలుగుతుంది. 

యోగాత్సళ్ఞూయతే జ్ఞానం జ్ఞానాద్యోగః ప్రవర్తతే । 

యోగజ్ఞానాభియుక్తస్య ప్రసీదతి మహేశ్వరః ॥ 8 ॥ 

యోగంవల్ల జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం యోగాన్ని ప్రవర్తింపచేస్తుంది. యోగం, జ్ఞానం కలవారికి 
ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు. 

ఏకకాలం ద్వికాలం వా త్రికాలం నిత్యమేవ వా । 

యే యుజ్ఞస్తీహ మద్యోగం తే విజ్హేయా మహేశ్వరాః ॥ 4॥ 

ప్రతిరోజు ఒకసారి లేదా రెండు మూడుసార్లు లేదా అన్ని కాలాల్లోను యోగసాధనలో ఉన్నవాళ్ళు సాక్షాత్తు 
మహేశ్వరులనే భావించాలి. 

యోగస్తు ద్వివిధో జ్ఞేయో హ్యభావః ప్రథమో మతః । 

అపరస్తు మహాయోగః సర్వయోగోత్తమోత్తమః 1 51 

యోగం రెండు విధాలుంటుంది. మొదటిది అభావయోగం. రెండవది అన్ని యోగాల్లో ఉత్తమయోగం 
అనబడే మహాయోగం. 

శూన్యం సర్వనిరాభాసం స్వరూపం యత్ర చిన్వతే । 

అభావయోగస్స ప్రోకో యేనాత్మానం ప్రపశ్యతి ॥ 6॥ 

నిర్వికల్పస్వరూపాన్ని ధ్యానించేది అభావయోగం. దీనివల్ల యోగాత్మను దర్శించవచ్చు. 

యత్ర పశ్యతి చాత్మానం నిత్యానన్దం నిరఖ్జునమ్‌ । 

మయెక్యం స మహాయోగో భాషితః పరమేశ్వరః TET 


506 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ఇక నిత్యానందరూపుడు, నిరంజనుడు అయిన పరమాత్మదర్శనం చేయించేది, నాలో ఐక్యాన్ని కలిగించేది 
మహాయోగం అనబడుతుంది. 


యే చాన్యే యోగినాం యోగాః శ్రూయన్తే గ్రంథవిస్తరే । 

సర్వే తే బ్రహ్మయోగస్య కలాం నార్దన్తి షోడశీమ్‌ ॥ 8 ॥ 

అనేక గ్రంథాల్లో యోగులాచరించే ఇతర యోగాలు చాలా చెప్పబడ్డాయి. కాని అవన్నీ బ్రహ్మయోగానికి 
పదహారవ అంశతో సాటి కావు. 

యత్ర సాక్షాత్రపశ్యన్తి విముక్తా విశ్వమీశ్వరమ్‌ । 

సర్వేషామేవ యోగానాం స యోగః పరమో మతః ॥ 9॥ 

విముక్తులైనవారు ఈశ్వరుని ప్రపంచంగా, ప్రపంచాన్ని ఈశ్వరునిగా చూచే యోగం యోగాలన్నింటిలో 
ఉత్తమోత్తమమైనది. 

సహస్రశో థ శతశో యే చేశ్వరబహిష్కృతాః I 

నతే పశ్యన్తి మామేకం యోగినో యతమానసాః ॥ 10 ॥ 

ఈశ్వరుని చూపలేని వేదబాహ్యాలైన వేలయోగాలు అభ్యసింపబడతున్నాయి. కాని వాని వల్ల నా సాక్షాత్మారం 
లభించదు. 

ప్రాణాయామస్తథా ధ్యానం ప్రత్యాహారోల థ ధారణా! 

సమాధిశ్చ మునిశ్రేష్టా యమో నియమ ఆసనమ్‌ ॥ 11 ॥ 

మయ్యేకచిత్తతా యోగో వృత్యన్తరనిరోధతః । 

తత్సాధనాన్యష్టధా తు యుష్మాకం కధితాని తు ॥ 12॥ 

ఇతరవృత్తులను నిరోధించుట ద్వారా నాయందు చిత్తమును లగ్మము చేయుటయే యోగము. అట్టి 
యోగమునకు ప్రాణాయామం, ధ్యానం, ప్రత్యాహారం, ధారణ, సమాధి, యమం, నియమం, ఆసనం అనే ఈ 
ఎనిమిది సాధనాలని నీకు చెప్పబడ్డాయి. 

అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యాపరిగ్రహౌ । 

యమాస్సంక్షేపతః ప్రోక్తాశ్చిత్తశుద్ధి ప్రదా నృణామ్‌ ॥ 13 ॥ 

అహింస, సత్యం, అస్తేయం, (బ్రహ్మచర్యం, అపరి(గహం అనేవి సంక్షేపంగా యమములంటారు. ఇవి 
మానవులకు చిత్తశుద్దిని కలిగిస్తాయి. 

కర్మణా మనసా వాచా సర్వభూతేషు సర్వదా । 

అక్లేశజననం ప్రోక్తం త్వహింసా పరమర్షిభిః 1 14 ॥ 


పదవ అధ్యాయం 507 


కర్మతో, మనసుతో, మాటతో అన్ని వేళల్లో అన్ని ప్రాణులకు కష్టం కలిగించకుండటం అహింస అని 
పరమర్నులు చెప్పినారు. 

అహింసాయాః పరో ధర్మో నాస్త్యహింసా పరం సుఖమ్‌ । 

విధినా యా భవేద్ధింసా త్వహింసైవ ప్రకీర్తితా un 15 ॥ 

అహింసను మించిన ధర్మం, సుఖం లేదు. వేదవిధిలో చేసే హింస అహింసగానే పేర్కొనబడినది. 

సత్యేన సర్వమాపోతి సత్యే సర్వం ప్రతిష్టితమ్‌ । 

యథార్థకథనాచారః సత్యం ప్రోక్తః ద్విజాతిభిః ॥ 16 ॥ 


సత్యంతో అన్నింటిని పొందవచ్చు. సత్యంలోనే ఈ జగమంతా నిలిచినది. ద్విజులు యథార్దాన్ని చెప్పే 
ఆచారమే సత్యమన్నారు. 


పరద్రవ్యాపహరణం చౌర్యాద్వాథ బలేన9 వా । 
స్తేయం తస్యానాచరణాద స్తేయం ధర్మసాధనమ్‌ n17n 


దొంగతనంగా గాని, బలవంతంగా కాని పరద్రవ్యాన్ని అపహరించటం స్తేయం. దీన్ని ఆచరించకపోవటమే 
అస్తేయం. ఇది ధర్మానికి సాధనగా చెప్పబడింది. 


కర్మణా మనసా వాచా సర్వావస్థాసు సర్వదా । 

సర్వత్ర మైథునత్యాగం బ్రహ్మచర్యం ప్రచక్షతే ॥ 18 ॥ 

కర్మ, మనసు, మాటలతో అన్నివేళల అన్నిచోట్ల మైథునం త్యజించటమే బ్రహ్మచర్యం. 

(ద్రవ్యాణామప్యనాదానమాపద్యపి యథేచ్చయా । 

అపరిగ్రహ ఇత్యాహుస్తం ప్రయత్నేన పాలయేత్‌ ॥ 19 ॥ 

ఆపదలోనైనా సరే ఇష్టపూర్వకంగా ఏ ద్రవ్యాన్నీ స్వీకరించకపోవటం అపరిగ్రహం అవుతుంది. దీన్ని 
అత్యంత ప్రయత్నంతో పాటించాలి. 

తపస్స్వాధ్యాయసన్తోషాశ్వాచమీశ్వరపూజనమ్‌ I 

సమాసాన్నియమాః ప్రోక్తాః యోగసిద్ధిప్రదాయినః ॥ 20 ॥ 

తపస్సు, స్వాధ్యాయం, సంతోషం, శౌచం, ఈశ్వరపూజ ఇవి యోగసిద్దిని (ప్రసాదించే నియమాలు. 

ఉపవాసపరాకాదికృచ్ల్చచానాయణాదిభీః | 

శరీరశోషణం ప్రాహుస్తాపసాస్తప ఉత్తమమ్‌ ॥ 21 ॥ 

ఉపవాసం, పరాకం, కృ(చ్చం, చాంద్రాయణం మొదలైన వ్రతాలతో శరీరాన్ని శోషింపచేయటమే ఉత్తమ 
తపస్సని తాపసులు చెప్పారు. పరాకమనగా పన్నెండు రోజులు భోజనం చేయకుండా ఆచరించే ప్రాయశ్చిత్తరూపవ్రత 
విశేషము. 


508 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
వేదాన్తశతరుద్రీయప్రణవాదిజపం బుధాః । 
సత్త్వశుద్ధికరం పుంసాం స్వాధ్యాయం పరిచక్షతే 11 2211 


వేదాంతశాస్తం, శతరుద్రీయం, ప్రణవం మొదలైన వానిని జపించటం స్వాధ్యాయమవుతుంది. ఇది 
మనశ్ళుద్ధి కల్టిస్తుందని పండితులు చెబుతారు. 

స్వాధ్యాయస్య త్రయో భేదాః వాచికోపాంశుమానసాః । 

ఉత్తరోత్తరవైశిష్టం ప్రాహుర్వేదార్థవాచినః ॥ 28 ॥ 

బి బి డం ® 

వాచికం, ఉపాంశువు, మానసం అని స్వాధ్యాయం మూడు విధాలు. వీటిలో ఉత్తరోత్తరములు ఉత్తమమని 
వేదార్థం తెలిసినవారు చెబుతారు. 

యశ్శబ్దబోధజననః పరేషాం శృణ్వతాం స్పుటమ్‌ । 

స్వాధ్యాయో వాచికః ప్రోక్త ఉపాంశోరథ లక్షణమ్‌ ॥ 24 ॥ 

ఓష్టయోః స్పనమాట్రేణ పరస్యాశబ్దబోధకః 1 

ఉపాంశురేష నిర్ద్షిష్టః సాహ(స్రో వాచికాజ్ఞపః ॥ 25 ॥ 

అలు జ 

వినేవారికి స్పష్టంగా శబ్దాలు తెలిసేట్టు పలకటం వాచిక స్వాధ్యాయం. పెదవులు మాత్రం కదలుతూ 
ఇతరులకు శబ్దం వినబడకుండ చెప్పటం ఉపాంశు స్వాధ్యాయ మంటారు. వాచికంకన్నా ఈ జపం వేయిరెట్లు 
ఉత్తమం. 

యత్పదాక్షరసంగత్యా పరిస్పందనవర్ణితమ్‌ I 

చిన్తనం సర్వశబ్దానాం మానసం తం జపం విదుః ॥ 26 ॥ 

పదాలు, అక్షరాలు కలిపి చేస్తున్నా పెదవుల కదలిక కూడ లేకుండా శబ్దాలన్నింటిని భావించడం మానసజపం. 

యదృచ్చాలాభతో నిత్యమలం పుంసో భవేదితి । 

యా ధీస్తామృషయో ప్రాహుః సనోషం సుఖలక్షణమ్‌ ॥ 27 ॥ 

దైవసంకల్పంతో లభించేదే చాలు అనే బుద్ధి సంతోషం. ఇది పరమానందాన్ని కలిగిస్తుంది. 

బాహ్యమాభ్యన్తరం శౌచం ద్విధా ప్రోక్తం ద్విజోత్తమాః I 

మృజ్జలాభ్యాం స్కృతం బాహ్యం మనశ్శుద్ధిరథాంతరమ్‌ 1 2811 

శౌచం బాహ్యమని, ఆభ్యంతరమని రెండు విధాలు చెప్పబడింది. మట్టి, జలంతో చేసేది బాహ్యశౌచం. 
మనఃపరిశుద్ధి ఆభ్యంతరశౌచం అంటారు. 
తిస్మరణపూజాభిర్వాజ్మనఃకాయ కర్మభిః | 
నిశ్చలా శివే భక్తిరేతదీశ్వరపూజనమ్‌ ॥ 29 ॥ 


స్తు 
లాన్‌ 
సు 


పదకొండవ అధ్యాయం 509 
స్తుతి, స్మరణం పూజ అనేవి వాబ్మనఃకాయకర్మలు. ఈ మూటితో పరమశివునియందు నిశ్చలమైన భక్తి 
ఈశ్వరపూజనం అవుతుంది. 


యమాస్సనియమాః ప్రోక్తా ప్రాణాయామం నిబోధత । 
ప్రాణస్వ్వదేహజో వాయురాయామస్తన్నిరోధనమ్‌ ॥ 80 ॥ 


ఈ విధంగా యమ, నియమాలు చెప్పబడ్డాయి. ఇక ప్రాణాయామం గురించి తెలుసుకోండి. తన దేహంలోని 
వాయువు ప్రాణం అనబడుతుంది. దాన్ని నిరోధించటం ప్రాణాయామం. 


ఉత్తమాధమమధ్యత్వాత్‌ త్రిధా౭_ యం ప్రతిపాదితః । 

స ఏవ ద్వివిధః ప్రోక్తః సగర్భో౭_ గర్భ ఏవచ॥। 311 

ఇది ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలతో మూడు విధాలు. మళ్ళీ సగర్భం, అగర్భం అని రెండు విధాలు. 

మాత్రా ద్వాదశకో మన్దశ్చతుర్వింశతిమాత్రికః । 

మధ్యమః ప్రాణసంరోధష్నట్రింశన్నాత్రికోత్తమః 1 32 ॥ 

ద్వాదశ మాత్రాకాలం ఆచరించేది మందమని, ఇరువది నాలుగు మాత్రల కాలం ఆచరించేది మధ్యమమని, 
ముప్పది ఆరుమాత్రల కాలం ఆచరించేది ఉత్తమమని చెప్పబడింది. 

ప్రస్వేదకమ్పనోత్థానజనకత్వం యథాక్రమమ్‌ । 

మన్దమధ్యమముఖ్యానామానన్గాదుత్తమోత్తమః 1 81 

ఆనందాన్ని కలిగించే ప్రాణాయామం ఉత్తమోత్తమం. మందమధ్యమ ముఖ్యప్రాణాయామములు వరుసగా 
ప్రస్వేదము, కంపనము, ఉత్థానములను కలిగిస్తాయి. 

సగర్భమాహుస్సజపమగర్భం విజపం బుధాః । 

ఏతద్వై యోగినాముక్తం ప్రాణాయామస్య లక్షణమ్‌ ॥ 84 ॥ 


జపంతోపాటు చేసే ప్రాణాయామం సగర్భమని, జపంలేక చేసే ప్రాణాయామం అగర్భమని యోగులు 
'ప్రాణాయామలక్షణాన్ని చెప్పారు. 


సవ్యాహృతిం సప్రణవాం గాయత్రీం శిరసా సహ । 

త్రిర్ణపేదాయత ప్రాణః ప్రాణాయామః స ఉచ్యతే ॥ 35 ॥ 

వ్యాహృతులతో, ప్రణవంతో, శీర్షమంటత్రంతో కూడిన గాయత్రిని ప్రాణాయామంతో మూడు మార్లు జపిస్తే 
ఉత్తమ (ప్రాణాయామం. 

రేచకః పూరకశ్చెవ ప్రాణాయామో9 థ కుంభకః । 

ప్రోచ్యతే సర్వశా(స్రేషు యోగిభిర్యతమానసైః ॥ 36 ॥ 


510 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


మనోనిగ్రహంగల యోగులచేత రేచక, పూరక, కుంభకములని ఈ ప్రాణాయామం మూడు విధాలుగా 
సమస్తశాస్తాలలో చెప్పబడింది. 
రేచకో9_జస్రనిఃశ్వాసాత్‌ పూరకస్తన్నిరోధతః I 
సామ్యేన సంస్థితిర్యా సా కుంభకః పరిగీయతే ॥ 37 ॥ 


ఎల్లప్పుడు వాయువును బయటికి వదలటం రేచకమని, నిరోధించటం పూరకం అని, వాయు సామ్యస్థితి 
కుంభకమని చెప్పబడింది. 

ఇం(దియాణాం విచరతాం విషయేషు స్వభావతః । 

నిగ్రహః ప్రోచ్యతే సద్భిః ప్రత్యాహారస్తు సత్తమాః ॥ 88 ॥ 

సుజనులారా! శబ్ద స్పర్శాది విషయాల్లో సహజంగా ప్రవర్తించే ఇంద్రియాలను నిగ్రహించటం ప్రత్యాహార 
మని పేరు. 

హృత్చుణ్ఞరీకే నాభ్యాం వా మూర్శ్ని పర్వతమస్తకే I 

ఏవమాదిషు దేశేషు ధారణా చిత్తబంధనమ్‌ ॥ 39 ॥ 

హృదయపద్మంలో, నాభిలో, శిరసులో, పర్వతశిఖరంలో మనసు నిల్పటం ధారణ. 

దేశావస్థితిమాలంబ్య బుద్ధేర్యా వృత్తిసన్తతిః I 

వృత్త్యన్తరైరసంస్పృష్టా తద్భ్యానం సూరయో విదుః ॥ 40॥ 

దేశవిశేషమునాశ్రయించి ఇతరవృత్తులతో సంబంధములేని బుద్ధియొక్క ఏకాగ్రవృత్తినే ధ్యానముగా 
పండితులు చెబుతున్నారు. 

ఏకాకారస్సమాధిస్వాత్‌ దేశాలంబనవర్ణితః I 

ప్రత్యయో హ్యర్థమాత్రేణ యోగసాధనముత్తమమ్‌ ॥ 41 ॥ 

ఏ దేశాన్ని ఆశ్రయించకుండా ఒకే ఆకారంతో చిత్తాన్ని నిలుపగల్గటం సమాధి. ఈ సమాధిలో అర్థం 
మాత్రం భాసిస్తుంది. ఇది ఉత్తమ యోగసాధన. 

ధారణా ద్వాదశాయామా ధ్యానం ద్వాదశధారణాః | 

ధ్యానం ద్వాదశకం యావత్‌ సమాధిరభిధియతే ॥ 42 ॥ 

ద్వాదశప్రాణాయామాలు ఒక ధారణ. ద్వాదశధారణలు ఒక ధ్యానం. ద్వాదశ ధ్యానాలు ఒక సమాధి అని 
చెప్పబడింది. 

ఆసనం స్వస్తికం ప్రోక్తం పద్మమర్థాసనం తథా । 

సాధనానాం చ సర్వేషామేతత్సాధనముత్తమమ్‌ 1 483॥1 


పదకొండవ అధ్యాయం 511 


స్వస్తికమని, పద్మమని, అర్జాసనమని ఆసనం మూడు విధాలు. ఈ ఆసనాలు అన్ని సాధనాల్లో 
ఉత్తమసాధనాలు. 

ఊర్వోరుపరి విప్రేన్హాః కృత్వా పాదతలే ఉభే | 

సమాసీతాత్మనః పద్మమేతదాసనముత్తమమ్‌ ॥ 44 ॥ 

విప్రశ్రేష్టులారా! రెండు పాదాలను ఊరువులపై నుంచి కూర్చోవటం పద్మాసనం. ఇది ఉత్తమాసనం. 

ఏకపాదమథైకస్మిన్‌ విన్యస్యోరుణి సత్తమాః । 

ఆసీతార్ధాసనమిదం యోగసాధనముత్తమమ్‌ ॥ 45 ॥ 

ఒక పాదాన్ని ఒక తొడపై ఉంచి కూర్చోవటం అర్జాసనం. ఇది కూడ ఉత్తమ సాధనమే. 

ఉభే కృత్వా పాదతలే జానూర్వోరన్తరేణ హి। 

సమాసీతాత్మనః ప్రోక్రమాసనం స్వస్తికం పరమ్‌ ॥ 46 ॥ 

మోకాలు, తొడలమధ్యలో పాదాలను ఉంచి కూర్చోవటం స్వస్తికాసనమని పేరు. 


అదేశకాలే యోగస్య దర్శనంహిన విద్యతే I 
అగ్బ్యభ్యాసే జలే వాల పి శుష్కపర్ణచయే తథా ॥ 47 ॥ 
జంతువ్యాప్తే శృశానే చ జీర్ణగో స్టే చతుప్పుథే I 

సశట్దే సభయే వాం పి చైత్యవల్మీకసబ్బుయే 1 48 ॥ 
అశుఖే దుర్దనాక్రాన్తే మశకాదిసమన్నితే I 
నాచరేద్దేహబాధే వా దౌర్మ్శనస్యాదిసంభవే 1 49 nu 


అదేశంలో, అకాలంలో యోగం ఆచరింపరాదు. అగ్ని సమీపంలో, జల (ప్రవాహం దగ్గర, ఎండుటాకుల 
మధ్య, జంతువులు సంచరించే చోట, శ్మశానంలో, పాతయింటిలో, నాలుగు దోవల కూడలిలో, ధ్వని ఎక్కువగా 
ఉండే చోట, భయం కలిగే చోట, అిచ్చబండచెంతగల చెట్లవద్ద, పుట్టలున్న చోట, అశుభ (ప్రదేశంలో, దుర్దనులున్న 
చోట, దోమలు మొదలైన కీటకాలు సంచరించే చోట, శరీరబాధ ఉన్నపుడు, మనసు చెడు ఆలోచనల్లో ఉన్నపుడు 
యోగం చేయరాదు. 

సుగుప్తే సుశుఖే దేశే గుహాయాం పర్వతస్యతు । 

నద్యాస్తీరే పుణ్యదేశే దేవతాయతనే తథా ॥ 50 ॥ 

గృహే వా సుశుఖే రమ్యే విజనే జన్తువర్ణితే I 

యుజ్జీత యోగీ సతతమాత్మానం మత్సరాయణః ॥ 51 ॥ 

ఏకాంత ప్రదేశంలో, పర్వతగుహలో, శుభప్రదేశంలో, నదీతీరంలో, పుణ్యప్రదేశంలో, దేవాలయంలో, 
ఇంటిలో, శుభకరమైన సమయంలో, అందమైన చోట, జనులు లేని (ప్రదేశంలో, జంతువులు సంచరించని చోట 
నా యందే చిత్తాన్ని నిల్చి యోగం ఆచరించాలి. 


512 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


నమస్ఫుత్య తు యోగీన్లాన్‌ సశిష్యాంశ్చ వినాయకమ్‌ । 

గురుం చైవాథ మాం యోగీ యుంజీత సుసమాహితః ॥ 52 ॥ 

శిష్యులతో కూడియున్న యోగీంద్రులను, వినాయకుని, గురువును, నన్ను నమస్కరించి సావధాన చిత్తుడై 
యోగాన్ని ప్రారంభించాలి. 

ఆసనం స్వస్తికం బద్ధ్వా పద్మమర్థ్ధమథాపి వా। 

నాసికాగ్రే సమాం దృష్టిమీషదున్మీలితేక్షణః TENT 

కృత్వాలి_థ నిర్భయశ్శాన్తస్యక్వా మాయామయం జగత్‌ | 

స్వాత్మన్యవస్థితం దేవం చినయేత్పరమేశ్వరమ్‌ 1 ర4& ॥1 


స్వస్తిక, పద్మ అర్జాసనాలలో ఒకదానిని అధిష్టించి, అర్దనిమోలితనే(త్రుడై, నాసికాగ్రంలో దృష్టి నిల్పి, 
భయం లేక శాంతుడై, మాయామయమైన జగత్తును వదలి, తన ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమేశ్వరుని 
ధ్యానించాలి. 


శిఖాగ్రే ద్వాదశాంగుల్యే కల్పయిత్వాల థ పజ్మజమ్‌ । 
ధర్మకన్ససముద్భూతం జ్ఞాననాలం సుశోభనమ్‌ ॥ ర్‌5 ॥ 
ఐశ్వర్యాష్టదలం శ్వేతం పరం వైరాగ్యకర్ణికమ్‌ I 
చినయేత్పరమం కోశం కర్ణికాయాం హిరణ్మయమ్‌ 1 56 ॥ 
సర్వశక్తిమయం సాక్షాత్‌ యం ప్రాహుర్దివ్యమవ్యయమ్‌ I 
ఓజ్మారవాచ్యమ వ్యక్తం రశ్శిజాలసమాకులమ్‌ 1 57 ॥॥ 
చిన్తయేత్తత్ర విమలం పరం జ్యోతిర్యదక్షరమ్‌ I 

తస్మిన్‌ జ్యోతిషి విన్యస్య స్వాత్మానం తదభేదతః ॥ 58 ॥ 
ధ్యాయీతాకాశమధ్యస్థమీశం పరమకారణమ్‌ । 

తదా౭ ౭ త్మా సర్వగో భూత్వా న కిజ్బిదపి చిన్తయేత్‌ 1 59 ॥ 


శిఖాగ్రభాగంలో పన్నెండంగుళాల ప్రదేశంలో పద్మాన్ని భావించుకోవాలి. ఈ పద్మం ధర్మస్మంధంనుండి 
పుట్టినది. జ్ఞానమనే నాళం కలది. పరమసుందరమైనది. అష్టైశ్వర్యాలు దళాలుగాగలది. తెల్లనిది, వైరాగ్యమనే 
కర్ణిక కలది. ఆ కర్ణికలో హిరణ్మయకోశాన్ని సర్వశక్తిమయాన్ని చింతించాలి. ఈ కోశంలో దివ్యం, అవ్యయం, 
ఓంకారవాచ్యం, అవ్యక్తం, కాంతిపుంజసమన్వితం, అక్షరం పరిశుద్ధమైన జ్యోతిని చింతించాలి. తన ఆత్మను 
అభేదబుద్ధితో ఆ జ్యోతిలో ఉంచి ఆకాశమధ్యమందున్న పరమకారణమైన ఈశ్వరుని ధ్యానించాలి. అపుడు ఆత్మ 
సర్వవ్యాపి అవుతుంది. ఇంక దేనిని చింతించరాదు. 


ఏతద్గుహ్యతమం ధ్యానం ధ్యానాన్తరమథోచ్యతే I 
చిన్తయిత్వా తు పూర్వోక్తం హృదయే పద్మముత్తమమ్‌ 1 601 


పదకొండవ అధ్యాయం 513 


ఆత్మానమథ కర్తారం తత్రానలసమత్విషమ్‌ । 
మధ్యే వహ్నిశిఖాకారం పురుషం పజ్బావింశకమ్‌ ॥ 61 ॥ 


చింతయేత్సరమాత్మానం తన్మధ్యే గగనం పరమ్‌ । 
ఓజ్మారే బోధితం తత్త్వం శాశ్వతం శివమచ్యుతమ్‌ ॥ 62 ॥ 


అవ్యక్తం ప్రకృతౌ లీనం పరం జ్యోతిరనుత్తమమ్‌ । 

తదన్తః పరమం తత్వ్వమాత్మాధారం నిరజ్ఞానమ్‌ 1 68 ॥ 

ఈ పైన చెప్పబడిన ధ్యానము పరమరహస్యమైనది. మరో ధ్యానాన్ని వివరిస్తాను. పూర్వము చెప్పబడిన 
ఉత్తమమైన ఆ పద్మాన్ని హృదయమందు చింతించి, అటు పిమ్మట ఆ పద్మం మధ్యలో వహ్నితో సమానమైన 
కాంతి కలిగిన, వహ్నిశిఖవంటి ఆకారము కలిగిన, ఇరవై అయిదవ తత్వమైన, పరమాత్మరూపమైన, ఆ పద్మము 
మధ్యలోని పరమైన శూన్యభాగమైన, ఓంకారమందు చెప్పబడిన తత్త్వ్వరూపమైన, శాశ్వతము, మంగళప్రదము, 
అచ్యుతము, అవ్యక్తము, ప్రకృతిలో లీనమైన పరంజ్యోతిఃస్వరూపము అయిన ఆ హృదయపుండరీకమందు 
మధ్యస్థపరమతత్త్వమైన, సమస్తమునకు ఆధారమైన, అసంగమైన పురుషతత్వాన్ని ధ్యానించాలి. 

ధ్యాయీత తన్మయో నిత్యమేకరూపం మహేశ్వరమ్‌ I 

విశోధ్య సర్వతత్వాని ప్రణవేనాథ వా పునః ॥ 64 ॥ 

సంస్థాష్య మయి చాత్మానం నిర్మలే పరమే పదే । 

ప్లావయిత్వా౭_ 9_త్మనో దేహం తేనైవ జ్ఞానవారిణా ॥ 65 ॥ 

మదాత్మా మన్మయో భస్మ గృహీత్వా హ్యగ్నిహోత్రజమ్‌ | 

తేనోద్ధుత్య తు సర్వాజ్బమగ్నిరిత్యాదిమన్తత:ః । 

చిన్తయేదాత్మనాత్మానం పరంజ్యోతిస్స్వరూపిణమ్‌ 1 66 ॥ 


ఆ జ్యోతి మధ్య ఏకరూపుడైన మహేశ్వరుని తన్మయుడై ధ్యానించాలి. లేదా అన్ని తత్వాలను ప్రణవంతో 
శుద్ధి గావించి నిర్మలము పరమపదమైన నా యందు ఆత్మను నిల్చి జ్ఞానజలంతో దేహాన్ని తడిపి నా స్వరూపుడై 
నా యందే మనసు నిల్పి అగ్ని హోత్రంవల్ల కలిగిన భస్మాన్ని తీసుకొని అగ్నిమీడే మొదలైన మంత్రాలతో అన్ని 
అవయవాలకు అలదుకొని పరంజ్యోతిఃస్వరూపుడైన ఈశ్వరుని తనలో ధ్యానించవలెను. 


ఏష పాశుపతో యోగః పశుపాశవిముక్తయే । 

సర్వవేదాన్తసారో9. యమత్యాశ్రమమితి శ్రుతిః ॥ 67 ॥ 

జీవబంధాన్ని విడిపించే ఈ యోగాన్ని పాశుపతయోగమంటారు. ఇది సర్వవేదాంతసారం. దీనిని 
అత్యాశమమంటారని శృతి. 


ఏతత్సరతరం గుహ్యం మత్సాయుజ్యోపపాదకమ్‌ । 
ద్విజాతీనాన్తు కథితం భక్తానాం బ్రహ్మచారిణామ్‌ 1 68 ॥ 


514 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

ఇది పరమోతృష్టం. పరమరహస్యం. నా సాయుజ్యాన్ని కలిగించేది. భక్తులు బ్రహ్మచారులైన ద్విజులకు 
ఈ యోగం చెప్పనైనది. 

బ్రహ్మచర్యమహింసా చ క్షమా శౌచం తపో దమః । 

సనోషస్సత్యమాస్తిక్యం వ్రతాంగాని విశేషతః ॥ 69 ॥ 

ఈ యోగాంగాలు, (బ్రహ్మచర్యం, అహింస, క్షమ, శౌచం, ఇంద్రియనిగ్రహం, తపస్సు, సంతోషం, 
సత్యం, ఆస్తిక్యం అనేవి. 

ఏకేనాష్యథ హీనేన వ్రతమస్య తు లుప్వతే | 

తస్మాదాత్మగుణో పేతో మద్ర్వ్వతం వోఢు మర్హతి ॥ 70॥ 

వీనిలో ఒకటి లోపించినా వ్రతం లోపిస్తుంది. అందువల్ల ఆత్మగుణసమన్వితుడై ఈ వ్రతాన్ని అనుష్టించాలి. 

వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః । 

బహవోం_ నేన యోగేన పూతా మద్భావమాగతాః 1 711 


రాగము భయం క్రోధాన్ని విడిచి మన్మయులై నన్నే ఆశ్రయించి ఈ యోగంతో పవిత్రులైన చాల మంది 
నా రూపాన్ని పొందినారు. 

యే యథా మాం ప్రపద్యన్రే తాంస్తథైవ భజామ్యహమ్‌ । 

జ్ఞానయోగేన మాం తస్మాత్‌ యజేత పరమేశ్వరమ్‌ ॥ 72 ॥ 

ఎవరేవిధంగా నన్నాశ్రయిస్తారో వారిని నేను కూడ అదే విధంగా పరిగ్రహిస్తాను. కాబట్టి పరమేశ్వరుడనైన 
నన్ను జ్ఞానయోగంతో ఉపాసించాలి. 

అథవా భక్తియోగేన వైరాగ్యేణ పరేణతు । 

చేతసా బోధయుక్తేన పూజయేన్మాం సదా శుచిః ॥ 73॥ 

భక్తియోగంతో లేదా వైరాగ్యంతోకాని సేవించవచ్చు. సర్వకాలాల్లో శుభమైన జ్ఞానం కల మనసుతో నన్ను 
పూజించాలి. 

సర్వకర్మాణి సంన్యస్య భిక్షాశీ నిష్పరిగ్రహః । 

ప్రాప్నోతి మమ సాయుజ్యం గుహ్యమేతన్మయోదితమ్‌ 1 74 1 

అన్ని కర్మలు వదలి, భిక్షాశనంతో పరిగ్రహాన్ని విడిచి, ఈ యోగాన్ని ఆచరించినట్టెతే నా సాయుజ్యాన్ని 
పొందుతారు. ఇది పరమ రహస్యమైన యోగం. నీకు వివరించినాను. 

అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ । 

నిర్మమో నిరహజ్మారో యో మద్శ్భక్తస్స మే ప్రియః ॥ 75 ॥ 


పదకొండవ అధ్యాయం 515 


ఏ ప్రాణిని ద్వేషింపక మిత్రభావం, కరుణకల్లి అహంకార మమకారాలు లేని నా భక్తుడు నాకు ప్రియతముడు. 

సన్తుష్ట స్సృతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః । 

మయ్యర్చితమనోబుద్ధిర్యో మద్భక్తస్స మే ప్రియః ॥ 76॥ 

నిత్యసంతోషి నిత్యయోగి, మనోనిగ్రహం కలవాడు, దృఢనిశ్చయం కలవాడు, మనస్సును, బుద్ధిని నా 
యందే నిల్పిన నా భక్తుడు నాకు ప్రియతముడు. 

యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నోద్విజతే చయః। 

హర్ష్నామర్షభయోద్వేగైర్యుకో యస్స చమే ప్రియః ॥ 77॥ 

ఎవనివల్ల లోకం భయపడదో, ఎవడు లోకంవల్ల భయపడడో, సంతోషం, అసూయ, భయం, ఉద్వేగం 
లేనివాడు నాకు (పియతముడు. 

అన పేక్షశ్ళుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః | 

సర్వారమృపరిత్యాగీ భక్తిమాన్యస్స మే ప్రియః ॥ 78 ॥ 

అపేక్ష లేనివాడు, శుచి, దక్షుడు, ఉదాసీనుడు, వ్యథచెందనివాడు, ప్రయత్నాలన్నింటిని వదలిన భక్తుడు 
నాకు ప్రీతిపాత్రుడు. 

తుల్యనిందాస్తుతిర్నౌనీ సన్తుష్టో యేన కేనచిత్‌ । 

అనికేతః స్థిరమతిర్మద్భక్తో మాముపేష్యతి ॥ 79 ॥ 

నిందాస్తుతులను సమంగా స్వీకరించేవాడు, మౌని, దొరికినదానితో సంతోషించేవాడు, ఒకేచోట స్టిర 
నివాసం లేనివాడు, స్థిరమైనబుద్ధిగల నా భక్తుడు నన్ను చేరుతాడు. 

సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మత్సరాయణః । 

మ(త్రసాదాదవాప్పోతి శాశ్వతం పరమం పదమ్‌ ॥ 80 ॥ 

నా యందే మనసుంచి, అన్ని వేళల్లో అన్నిపనులు ఆచరిస్తూ, నా అనుగ్రహంవల్ల శాశ్వతమైన పరమపదం 
పొందుతాడు. 

చేతసా సర్వకర్మాణి మయి సంన్యస్య మత్సరః । 

నిరాశీర్నిర్మమో భూత్వా మామేకం శరణం వ్రజేత్‌ ॥ 81 ॥ 

అన్ని కర్మలను ఇష్టపూర్తిగా నా యందే ఉంచి, నన్నే ధ్యానిస్తూ, కోరికలు, మమకారం వదలి నన్మొక్షని 
మాత్రమే శరణువేడాలి. 

త్యక్వా కర్మఫలాసంగం నిత్యతృష్తో నిరాశయః । 

కర్మణ్యభిప్రవృత్తో౭ పి నైవ తేన నిబధ్యతే ॥ 82 ॥ 


516 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

కర్మఫలసంగం వదలి, ఎల్లప్పుడు తృప్తితో ఉండి, ఆశ్రయం లేనివాడై కర్మల నాచరించినా ఆ కర్మలతో 
బద్దుడు కాడు. 

నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః । 

శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి తత్పదమ్‌ ॥ 88 ॥ 


ఆశలు విడిచి, మనసును నియమించి, పరిగ్రహాలన్నింటిని విడిచి, కేవలం శరీరసంబంధమైన కర్మలను 
ఆచరించగలవాడు పరమపదాన్ని పొందగలడు. 


యదృచ్చాలాభతుష్టస్య ద్వంద్వాతీతస్య చైవ హి। 

కుర్వతో మటత్రసాదార్థం కర్మ సంసారనాశనమ్‌ ॥ 841 
మన్మనా మన్నమస్మారో మద్యాజీ మత్సరాయణః । 
మాముపైష్యతి యోగీశం జ్ఞాత్వా మాం పరమేశ్వరమ్‌ ॥ 85 ॥ 


దైవసంకల్పంవల్ల లభించిన దానితో తృప్తి చెందుతూ, శీతోష్టాది ద్వంద్వాలను సహిస్తూ నా అనుగ్రహం 
కోసం సంసారనాశకమైన కర్మనాచరిస్తూ, నా యందు మనసుంచి, నాకు నమస్కరిస్తూ, నన్ను పూజిస్తూ నన్ను 
యోగీశ్వరునిగా, పరమేశ్వరునిగా తెలుసుకున్నవాడు నన్నే చేరుకుంటాడు. 


మద్బుద్ధయో మాం సతతం బోధయన్తః పరస్పరమ్‌ । 
కథయన్తశ్చ మాం నిత్యం మమ సాయుజ్యమాప్పుయుః ॥ 86 ॥ 


నా యందే బుద్ధి నిల్సినవారు, ఎల్లపుడు ఒకరితోనొకరు నా గురించే బోధించుకొంటూ చెప్పుకుంటూ 
వుండేవారు నా సాయుజ్యాన్నే పొందగలరు. 


ఏవం నిత్యాభియుక్తానాం మాయికం కర్మ సాన్వగమ్‌ । 
నాశయామి తమః కృత్స్నం జ్ఞానదీపేన భాస్వతా ॥ 87 ॥ 


ఇట్లు నిత్యయోగంతో ఉన్నవారికి ప్రకాశవంతమైన జ్ఞానదీపంతో అజ్ఞానాంధకారాన్ని సర్వకర్మలను నశింప 
చేసాను. 


మద్బుద్ధయో మాం సతతం పూజయన్తీహ యే జనాః । 
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌ ॥ 88॥ 


నా యందే బుద్ది నిల్పి, నిత్యం నన్నే పూజించే వారి యోగక్షేమాలను నేను వహిస్తాను. 


యే౭_న్యే చ కామభోగార్థం యజన్తే హ్యన్యదేవతాః I 
తేషాం తదన్తం విజ్లేయం దేవతానుగతం ఫలమ్‌ ॥ 89 ॥ 


కామ భోగాల కోసం ఇతర దేవతలను పూజించేవారు విషయ భోగరూప ఫలాన్ని మాత్రమే పొందుతారు. 


పదకొండవ అధ్యాయం 517 
యే చాన్యదేవతాభక్తాః పూజయస్తీహ దేవతాః । 
మద్భావనాసమాయుక్తా ముచ్యన్రే తేర పి భావతః ॥ 90 ॥ 


అన్య దేవతా భక్తులైనవారు ఆ యా దేవతలను పూజిస్తున్నా నా భావన కలిగి ఉన్నట్టయితే వారు కూడ 
ముక్తి పొందుతారు. 


తస్మాదనీశ్వరానన్యాంస్యక్వా దేవానశేషతః । 
మామేవ సంశయేదీశం స యాతి పరమం పదమ్‌ ॥ 91 ॥ 


అందువల్ల ఈశ్వరులుకాని ఇతర దేవతలను విడచి, ఈశ్వరుడనైన నన్నే ఆశ్రయించినట్టెతే పరమపదాన్ని 
పొందగలడు. 

త్యక్వా పుత్రాదిషు స్నేహం నిశ్ళోకో నిష్పరిగ్రహః । 

యజేచ్చామరణాల్లిజ్లే విరక్తః పరమేశ్వరమ్‌ ॥ 92 ॥ 


పుత్రాదుల విషయంలో స్నేహశోకాలు విడచి సర్వపరిగ్రహాలు వదలి, దేహమందు విరక్తిపొంది, మరణించే 
దాకా లింగాకారుడైన పరమేశ్వరుని ఆరాధించాలి. 


యే౭_ర్చయన్తి సదా లిజ్గం త్యక్వా భోగానశేషతః । 

ఏకేన జన్మనా తేషాం దదామి పరమైశ్వరమ్‌ ॥ 93 ॥ 

అన్ని భోగాలు వదలి, పరమేశ్వరు నారాధిస్తున్నవారు ఒకే జన్మలో ముక్తి పొందుతారు. 

పరానన్గాత్మకం లిజ్ఞం కేవలం సన్నిరజ్ఞునమ్‌ I 

జ్ఞానాత్మకం సర్వగతం యోగినాం హృది సంస్థితమ్‌ 1 941 

పరమానందస్వరూపం, లింగాకారం, కేవలం సద్రూపం, నిరంజనం, జ్ఞానస్వరూపం, సర్వవ్వాపి, ఎల్లపుడు 
యోగిహృదయంలో నిలిచే దాన్నిగా ధ్యానించవలెను. 

యే చాన్యే నియతా భక్తా భావయిత్వా విధానతః । 

యత్ర క్వచన తల్లిజ్ఞ్ణం అర్పయన్తి మహేశ్వరమ్‌ ॥ 95 ॥ 

ఇతరులు కూడా నియమంతో యథావిధి ఎక్కడో ఒక చోట లింగాన్ని భావించి మహేశ్వరుని అర్చించేవారు 
ముక్తిని పొందుతారు. 

జలే వా వహ్నిమధ్యే వా వ్యోమ్ని సూర్యే థ వా౭_న్యతః । 

రత్నాదౌ భావయిత్వేశం అర్చయేల్లిజ్ఞమైశ్వరమ్‌ ॥ 96 ॥ 

జలంలో, అగ్ని మధ్యలో, ఆకాశంలో, సూర్యునిలో, ఇతర ప్రదేశాల్లో, రత్నాదుల్లో ఈశ్వరలింగాన్ని 
భావించి శివుని ఆరాధించాలి. 


518 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


సర్వం లిజమయం హ్యేతత్‌ సర్వం లిజ్లే ప్రతిష్టితమ్‌ | 

తస్మాల్లిజ్లే రృయేదీశం యత్ర క్వచన శాశ్వతమ్‌।॥ 97 ॥ 

ఈ జగమంతా లింగమయం. లింగంలోనే సకలజగత్తు ప్రతిష్టించబడినది. కావున లింగంలో శాశ్వతుడైన 
ఈశ్వరుని ఏదేని ప్రదేశంలో అర్చించాలి. 

అగ్నౌ క్రియావతామప్పు వ్యోమ్ని సూర్యే మనీషిణామ్‌ । 

కాష్టాదిష్వేవ మూర్చాణాం హృది లిబ్గం తు యోగినామ్‌ ॥ 981 

(క్రియాశీలురు, శ్రౌతస్మార్త కర్మలు సావధానంగా ఆచరించేవారు, అగ్నిలో లింగాన్ని ఆరాధించాలి. యథావిధి 
(శశౌతస్మార్తాలు ఆచరించి, శుద్ధ్దాంతఃకరణుడై, (బ్రహ్మనిష్టుడైన మనిషి ఆకాశంలోగాని, సూర్యుని యందుకాని లింగాన్ని 
ఆరాధించాలి. వేదశాస్తాల్లో శ్రద్ద ఉన్నా ఐహలౌకిక భోగాల్లో ఆశ కల్గి, ఆ భోగప్రాప్తికి ప్రయత్నించే మూర్చులు 
కాష్టాదుల్లో లింగాన్ని అర్చించాలి. యోగులు హృదయంలో అర్చించాలి. 

యద్యనుత్ప్సన్నవిజ్ఞానో విరక్తః ప్రీతిసంయుతః | 

a — 

యావజ్జీవం జపేద్యుక్తః ప్రణవం బ్రహ్మణో వపుః ॥ 99 ॥ 

విజ్ఞానం కలుగకున్నాా సంసారంలో విరక్తి కలిగి, నా యందు ప్రీతి గలవాడై, పర(బ్రహ్మస్వరూపమైన 
(ప్రణవాన్ని జీవితాంతం జపించాలి. 


అథవా శతరుద్రీయం జపేదామరణాద్ద్విజః । 
ఏకాకీ యతచిత్తాత్మా స యాతి పరమం పదమ్‌ 1100 ॥ 


లేదా ఆమరణాంతం శతరుద్రీయాన్ని ఏకాకి అయి మనోనిగహంతో జపించినట్టెతే పరమపదాన్ని 
పొందుతాడు. 

వసేద్వా మరణాద్విప్రో వారాణస్యాం సమాహితః । 

సో9_పీశ్వరప్రసాదేన యాతి తత్పరమం పదమ్‌ ॥ 101 ॥ 

జీవితకాలమంతా నా యందే మనసు నిల్పి, వారణాసిలో నివసించినా ఈశ్వరానుగ్రహంతో పరమపదం 
చేరుతాడు. 

తత్రోత్మమణకాలే హి సర్వేషామేవ దేహినామ్‌ । 

దదాతి తత్పరం జ్ఞానం యేన ముచ్యేత బన్గనాత్‌ 1 102 1 

శరీరంనుండి జీవులు బయలు వెడలే సమయంలో వారణాసిలో నివసించేవారందరికి సంసారబంధాన్ని 
విడిపించే జ్ఞానాన్ని ఈశ్వరుడు ప్రసాదిస్తాడు. 

ఇ కం 
వర్ణాశ్రమవిధిం కృత్స్నం కుర్వాణో మత్సరాయణః । 
తేనైవ జన్మనా జ్ఞానం లబ్ధ్వా యాతి శివం పదమ్‌ ॥ 1038 ॥ 


పదకొండవ అధ్యాయం 519 


సకల వర్ణాశ్రమధర్మాలను ఆచరిస్తూ, నా యందే మనసుంచినవాడు అదే జన్మలో జ్ఞానాన్ని పొంది, 
శివసాయుజ్యాన్నందుతాడు. 


యే£౭_పి తత్ర వసస్తీహ నీచా వా పాపయోనయః । 

సర్వే తరన్తి సంసారమీశ్వరానుగ్రహాద్విజాః 1 104 ॥ 

వారణాసిలో నివసించేవారు నీచులైనా, పాపులైనా ఈశ్వరానుగ్రహంవల్ల సంసారాన్ని తరిస్తారు. 

కిన్తు విఘ్నా భవిష్యన్తి పాపోపహతచేతసామ్‌ । 

ధర్మం సమాగ్రయేత్తస్మాన్ముక్తయే నియతం ద్విజాః ॥ 105 ॥ 

ఓ బ్రాహ్మణ శ్రేష్టులారా! కాని, పాపబుద్దులకు విఘ్నాలు కలుగుతాయి. అందువల్ల ముక్తి కోరేవారు ధర్మాన్ని 
ఆచరించాలి. 

ఏతద్రహస్యం వేదానాం న దేయం యస్య కస్యచిత్‌ । 

ధార్మికాయైవ దాతవ్యం భక్తాయ బ్రహ్మచారిణే ॥ 106॥ 

ఇది సర్వవేదరహస్యం. అందరికి చెప్పతగదు. ధార్మికునికి, భక్తునికి (బ్రహ్మచారికి మా(త్రమే చెప్పవలెను. 
వ్యాస ఉవాచ :-వ్యాసుడు పలికాడు 

ఇత్యేతదుక్వా భగవాన్‌ ఆత్మయోగమనుత్తమమ్‌ । 

వ్యాజహార సమాసీనం నారాయణమనామయమ్‌ ॥ 107 ॥ 

సర్వోత్తమ ఆత్మయోగాన్ని చెప్పి, ఈశ్వరుడు అచ్చట ప్రక్కనే కూర్చున్న నిరామయుడు నారాయణునితో 
ఇట్లన్నాడు. 

మయైతద్భాషితం జ్ఞానం హితార్థం బ్రహ్మవాదినామ్‌ । 

దాతవ్యం శాన్తచిత్తేభ్యః శిష్యేభ్యో భవతా శివమ్‌ ॥ 108 ॥ 

బ్రహ్మవాదుల హితాన్నికోరి, నే నీ యోగాన్ని బోధించినాను. మంగళకరమైన దీనిని మీరు ప్రశాంతచిత్తులైన 
శిష్యులకుపదేశించాలి. 

ఉక్పెవమథ యోగీన్హానబ్రవీద్భగవానజః I 

హితాయ సర్వభక్తానాం ద్విజాతీనాం ద్విజోత్తమాః 1 109 n 

భవనో9 పి హి మజ్జానం శిష్యాణాం విధిపూర్వకమ్‌ । 

ఉపదేక్ష్యన్తి భక్తానాం సర్వేషాం వచనాన్మమ ॥ 110 ॥ 

ఇట్లా చెప్పి మళ్ళా యోగీంద్రులతో ఇట్లా పలికాడు - ఓ బ్రాహ్మణ్రేష్టులారా! బ్రాహ్మణులకు, భక్తులకు 
హితాన్ని కూర్చటానికి మీరందరు విధిపూర్వకంగా శిష్యులకు నా జ్ఞానాన్ని ఉపదేశించండి. 


520 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
అయం నారాయణో యో౭_హమీశ్వరో నాత్ర సంశయః । 
నాన్తరం యే ప్రపశ్యన్తి తేషాం దేయమిదం పరమ్‌ ॥ 111 ॥ 


ఇతడు శ్రీమన్నారాయణుడు. నేను ఈశ్వరుదను. ఇందులో సందేహం లేదు. మా ఇరువురిలో భేదం 
చూడనివారికే ఈ జ్ఞానాన్ని ఉపదేశించవలెను. 


మమైషా పరమా మూర్తిరారాయణసమాహ్వయా । 
సర్వభూతాత్మభూతస్థా శాన్హా చాక్షరసంజ్ఞితా 1 112 11 


నా దివ్యరూపమే నారాయణనామంతో వ్యవహరింపబడుతున్నది. అన్నిప్రాణుల్లో అంతర్యామిగా 
ఉందే ఈ రూపం శాంతం, అక్షరమన్న పేరు గలిగియున్నది. 


యే త్వన్యథా ప్రపశ్య్వన్తి లోకే భేదదృశో జనాః । 
నతేమాం సంప్రపశ్య్వన్తి జాయన్తే చ పునః పునః ॥ 118 ॥ 


లోకంలో మా ఇరువురిలో భేదాన్ని చూచే జనులు ఇందుకు భిన్నంగా చూచినా వారు నన్ను చూడలేరు. 
మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు. 


యే త్విమం విష్ణుమవ్యక్తం మాం వా దేవం మహేశ్వరమ్‌ । 

ఏకీభావేన పశ్యన్తి న తేషాం పునరుద్భవః ॥ 114 ॥ 

అవ్యక్తుడైన విష్ణువును, మహేశ్వరుడైన నన్ను ఒకటిగా చూచే వారు మళ్లీ పుట్టరు. 

తస్మాదనాదినిధనం విష్ణుమాత్మానమవ్యయమ్‌ । 

మామేవ సంప్రపశ్యధ్వం పూజయధ్వం తథైవ హి ॥ 115 ॥ 

అందువల్ల ఆద్యంతాలు లేనివాడు, అవ్యయుడు, ఆత్మస్వరూపుడైన శ్రీమహావిష్ణువును నన్నుగానే చూస్తూ 
అట్లే పూజించండి. 

యే౭_న్యథా మాం ప్రపశ్యన్తి మత్వేమం దేవతాన్తరమ్‌ | 

తే యాన్తి నరకాన్‌ ఘోరాన్‌ నాహం తేషు వ్యవస్థితః 1 11611 


విష్ణువును, నన్ను వేరు దేవతలుగా భావించేవారు ఘోరనరకాలను పొందుతారు. నేను వారిలో 
ఉందను. 

మూర్ధం వా పణ్జితం వా౭_పి బ్రాహ్మణం వా మదా[(శ్రయమ్‌ । 

మోచయామి శ్వృపాకం వా న నారాయణనినకమ్‌ 1 117 1 

నన్నాశ్రయించినవాడు మూర్చుడైనా, పండితుడైనా, బ్రాహ్మణుడైనా, చివరకు చండాలుడైనా ముక్తి నిస్తాను. 
కానీ నారాయణుని నిందించు వారికి మోక్షమివ్వను. 


పదకొండవ అధ్యాయం 521 
తస్మాదేష మహాయోగీ మద్యక్తెః పురుషోత్తమః । 
అర్చనీయో నమస్మార్యో మ్రీతిజననాయ హి ॥ 118॥ 


అందువల్ల మహాయోగి, పురుషోత్తముడు అయిన నారాయణుని నాకు ప్రీతి కలిగించటానికి నా భక్తులు 
పూజించాలి. నమస్కరించాలి. 


ఏవముక్తా సమాలింగ్య వాసుదేవం పినాకధ్భృక్‌ I 
అన్తర్థితో౭_ భవత్తేషాం సర్వేషామేవ పశ్యతామ్‌ | 119 ॥ 


ఈ విధంగా పలికి, శంకరుడు వాసుదేవునాలింగనం చేసుకొని, వారందరు చూస్తుండగానే అంతర్జానం 
చెందినాడు. 


నారాయణోల పి భగవాన్‌ తాపసం వేషముత్తమమ్‌ । 

జగ్రాహ యోగినస్సర్వాంస్వక్వా వై పరమం వపుః ॥ 120 ॥ 

నారాయణుడు కూడ దివ్యదేహాన్ని విడచి, తాపసవేషం స్వీకరించినాడు. యోగులతో ఇట్లన్నాడు. 
జ్ఞాతం భవద్భిరమలం ప్రసాదాత్సరమేష్టినః | 

సాక్షాదేవ మహేశస్య జ్ఞానం సంసారనాశనమ్‌ ॥ 121॥ 


పరమశివుని అనుగ్రహంతో మీకు పరిశుద్ధజ్ఞానం లభించినది. ఈ మహేశ్వరజ్ఞానం సాక్షాత్తు 
సంసారనాశకం. 

గచ్చధ్వం విజ్వరాస్సర్వే విజ్ఞానం పరమేష్టినః | 

ప్రవర్తయధ్వం శిష్యేభ్యో ధార్మికేభ్యో మునీశ్వరాః! nn 122 n 


ఓ మునీశ్వరులారా! మీ సంతాపం తొలగినది. మారు వెళ్ళిరండి. మీరందరు ధార్మికులైన శిష్యులకు 
పరమేశ్వరవిజ్ఞానాన్ని ప్రవర్తింప చేయండి. 


ఇదం భక్తాయ శాన్తాయ ధార్మికాయాహితాగ్నయే । 
విజ్ఞానమైశ్వరం దేయం బ్రాహ్మణాయ విశేషతః ॥ 1283 ॥ 


ఈ జ్ఞానాన్ని భక్తులకు, శాంతస్వభావులకు, ధార్మికులకు, ఆహితాగ్నికి విశేషించి బ్రాహ్మణునికి అందించండి. 
ఏవముక్తా స విశ్వాత్మా యోగినాం యోగవిత్తమః | 

నారాయణో మహాయోగీ జగామాదర్శనం స్వయమ్‌ ॥ 124 ॥ 

యోగవిదుల్లో ఉత్తముడు, విశ్వరూపుడు, నారాయణుడు యోగులతో ఇట్లా పలికి అంతర్ధానం చెందినాడు. 


తే౭_పి దేవాదిదేవేశం నమస్కృత్య మహేశ్వరమ్‌ । 
నారాయణజ్బు భూతాదిం స్వాని స్థానాని భేజిరే 1 125 ॥ 


522 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ఆ యోగులు కూడ దేవాదిదేవుడగు మహేశ్వరునికి, సకలజగత్మారణుడైన నారాయణునికి నమస్కరించి 
తమ తమ స్థానాలకు వెళ్ళీనారు. 

సనత్ముమారో భగవాన్‌ సంవర్తాయ మహామునిః । 

దత్తవానైశ్వరం జ్ఞానం సో9 పి సత్యప్రతాయ తు ॥ 126 ॥ 

లాన్‌ = a 

ఈశ్వరజ్ఞానాన్ని భగవాన్‌ సనత్ముమారుడు సంవర్తునికి, సంవర్తుడు సత్యవ్రతునికి బోధించినారు. 

సనన్దనో9 పి యోగీగన్దః పులహాయ మహర్షయే । 

(ప్రదదౌ గౌతమాయా9_థ పులహో౭_పి ప్రజాపతిః ॥ 127 ॥ 

అజ్లిరా వేదవిదుషే భరద్వాజాయ దత్తవాన్‌ । 

జైగీషవ్యాయ కపిలస్తథా పంచశిఖాయ చ ॥ 128 ॥ 

యోగీంద్రుడైన సనందుడు పులహునికి, పులహహప్రజాపతి గౌతమునికి, అంగిరప్రజాపతి వేదవిదుడగు 
భరద్వాజునికి బోధించినారు. కపిలుడు జైగీషవ్యునికి, పంచశిఖునికి బోధించినాడు. 

పరాశరో౭_పి సనకాత్‌ పితా మే సర్వతత్త్వదృక్‌ । 

లేభే తత్సరమం జ్ఞానం తస్మాద్వాల్మీకిరాప్తవాన్‌ 1 129 nu 


తత్వాలన్నీ తెలుసుకున్న నా తండ్రి పరాశరుడు సనకునివల్ల ఈ పరమ జ్ఞానాన్ని పొందినాడు. పరాశరుని 
వల్ల వాల్మీకి పొందినాడు. 


మామువాచ పురా దేవః సతీదేహభవాంగజః । 
వామదేవో మహాయోగీ రుద్రః కిల పినాకధృక్‌ ॥ 180 ॥ 


శంకరుని అంశావతారమైన మహాయోగి వామదేవుడు ఈ జ్ఞానాన్ని నాకు తెలిపినాడు. ఈ వామదేవుడు 
సాక్షాత్తు పినాకపాణి రుద్రుడే. 


నారాయణో౭_పి భగవాన్‌ దేవకీతనయో హరిః । 
అర్జునాయ స్వయం సాక్షాద్దత్తవానిదముత్తమమ్‌ 1 181 1 


అ బిజి 


నారాయణుడు దేవకి పుత్రునిగా పుట్టి స్వయంగా అర్జునునికి ఉత్తమమైన ఈ జ్ఞానాన్ని ఉపదేశించినాడు. 


యదహం లబ్ధివాన్‌ రుద్రాత్‌ వామదేవాదనుత్తమమ్‌ । 
విశేషాత్‌ గిరిశే భక్తిస్తస్మాదారభ్య మే౭_భవత్‌ 1 182 ॥ 


నేను రుద్రుడైన వామదేవునివల్ల ఈ జ్ఞానాన్ని పొందినప్పటినుండి శంకరుని యందు నాకు విశేషమైన 
భక్తి కలిగినది. 

శరణ్యం శరణం రుద్రం ప్రపన్నోరి హం విశేషతః । 

భూతేశం గిరిశం స్థాణుం దేవదేవం త్రిశూలినమ్‌ ॥ 188 ॥ 


పదకొండవ అధ్యాయం 523 

అప్పటినుండి నను సర్వలోక శరణ్యుడు, రుద్రుడు, భూతేశుడు, గిరిశుడు, స్థాణుడు, దేవదేవుడు అగు 
(తిశూలిని విశేషించి శరణు పొందినాను. 

భవనోల పి హి తం దేవం శంభుం గోవృషవాహనమ్‌ I 

ప్రపద్యధ్వం సపత్నీకాః సపుత్రాః శరణం శివమ్‌ ॥ 134 ॥ 

గోవృషవాహనుడగు శంభువుని భార్యాపుత్రులతో మీరు కూడ శరణు పొందండి. 

వర్తధ్వం తత్రసాదేన కర్మయోగేన శజ్మరమ్‌ | 

పూజయధ్వం మహాదేవం గోపతిం భూతిభూషణమ్‌ ॥ 185 ॥ 

శివుని అనుగ్రహంతో కర్మయోగంతో మహాదేవుడు, గోపతి, భూతిభూషణుడైన శంకరుని పూజించండి. 

ఏవముక్తేల_థ మునయః శౌనకాద్యా మహేశ్వరమ్‌ I 

ప్రణేముశ్శాశ్వతం స్థాణుం వ్యాసం సత్యవతీసుతమ్‌ ॥ 136 ॥ 

ఇట్లా పలుకగా శౌనకాది మహర్షులు శాశ్వతుడు, స్థాణుడు, సనాతనుడు, సత్యవతీసుతుడైన వ్యాసునికి 
నమస్మరించినారు. 

అ(బువన్‌ హృష్టమనసః కృష్ణద్వైపాయనం ప్రభుమ్‌ | 

సాక్షాదేవ హృషీకేశం సర్వలోకమహేశ్వరమ్‌ ॥ 137 ॥ 

సాక్షాత్‌ హృషీకేశుడు, సర్వలోక మహేశ్వరుడగు, కృష్ణద్వైపాయనునితో సంతుష్టాంతరంగులై ఆ మహర్షులు 
ఇట్లా పలికినారు. 

భవత్రసాదాదచలా శరణ్యే గోవృషధ్వజే I 

ఇదానీం జాయతే భక్తిర్యా దేవైరపి దుర్లభా ॥ 1838 ॥ 

మీ అనుగ్రహంవల్ల సర్వలోకశరణ్యుడు, గోవృషధ్వజుడగు, శంకరుని యందు దేవతలకు కూడ లభించని 
భక్తి మాకిపుడు కలుగుతున్నది. 

కథయస్వ ముని శ్రేష్ట కర్మయోగమనుత్తమమ్‌ I 

యేనాసౌ భగవానీశః సమారాధ్యో ముముక్షుభిః ॥ 139 ॥ 

ల్‌ మునిశ్రేష్టా! ఇపుడు మాకు సర్వోత్తమమైన కర్మయోగం బోధించు. ఈ కర్మయోగంతో ముముక్షువులు 
ఈశ్వరుని ఆరాధించగలరు. 

త్వత్సంనిధావేష సూతః శృణోతు భగవద్వచః । 

తద్వదఖిలలోకానాం రక్షణం ధర్మసంగ్రహమ్‌ ॥ 140 ॥ 


నీ సన్నిధిలో ఈ సూతుడు తమ వాక్యాలను వినుగాక. అట్లే సర్వలోకములను రక్షించు ధర్మసం[గ్రహాన్ని 
వినుగాక! 


524 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
యదుక్తం దేవదేవేన విష్ణునా కూర్మరూపిణా | 
పృష్టేన మునిభిః పూర్వం శక్రేణామృతమంథనే 1 1411 


కూర్మరూపి, దేవదేవుడు, శ్రీమహావిష్ణువు అమృతమథనసమయంలో ఇంద్రుడు కోరగా చెప్పిన దాన్ని 
కూడ వివరించండి. 


(శ్రుత్వా సత్యవతీసూనుః కర్మయోగం సనాతనమ్‌ । 
మునీనాం భాషితం కృష్ణః ప్రోవాచ సుసమాహితః ॥ 142 ॥ 


సత్యవతీపుత్రుడు వ్యాసుడు మునుల మాటలు విని సమాహితచిత్తుడై సనాతనమైన కర్మయోగాన్ని చెప్పాడు. 


య ఇమం పఠతే నిత్యం సంవాదం కృత్తివాససః | 
సనత్ముమారప్రముఖైః సర్వపాపైః ప్రముచ్యతే 1 143 1 


సనత్ముమారుడు మొదలైన బుషులతో శంకరుడు చెప్పిన ఈ సంవాదాన్ని విన్నవాడు పాపాలన్నింటి 
నుండి విముక్తుడవుతాడు. 


శ్రావయేద్వా ద్విజాన్‌ శుద్దాన్‌ బ్రహ్మచర్యపరాయణాన్‌ । 
యో వా విచారయేదర్ధం స యాతి పరమాం గతిమ్‌ ॥ 14411 


(బ్రహ్మచర్యపరాయణులైన ద్విజులకు వినిపించినవాడు, ఈ అర్థాన్ని విచారించినవాడు కూడ పరమ పదాన్ని 
పొందుతాడు. 


యశ్చెతచ్చుణుయాన్నిత్యం భక్తియుకో దృఢవ్రతః । 
సర్వపాపవినిర్ముకో బ్రహ్మలోకే మహీయతే ॥ 145 ॥ 


దృధవ్రతుడై, భక్తికల్లి, ప్రతిదినం ఈ సంవాదాన్ని విన్నవాడు అన్ని పాపాలు తొలగి, బ్రహ్మలోకంలో 
ఆనందిస్తాడు. 


తస్మాత్సర్వ ప్రయత్నేన పఠితవ్యో మనీషిఖిః । 
(శోతవ్యశ్చాథ మంతవ్యో విశేషాద్రాహ్మణెస్సదా || 146 ॥ 


అందువల్ల పండితులు సర్వప్రయత్నంతో యీ శివ-బుషి సంవాదాన్ని చదవాలి. వినాలి. మననం 
చేయాలి. విశేషించి (బ్రాహ్మణులకిది వర్తిస్తుంది. 


ఇతి (శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే ఈశ్వరగీతాసు ఏకాదశో9_ధ్యాయః 1114 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో ఈశ్వరగీతలో పదకొండవ అధ్యాయం ॥11॥ 


ల 


ద్వాదశో9_ధ్యాయః - పన్నెండవ అధ్యాయం 525 
వ్యాసగీతాకథనమ్‌ = వ్యాసగీతాకథనం 


వ్యాస ఉవాచ :-వ్యాసుడు పలికాడు 

శృణుధ్వమృషయస్సర్వే వక్ష్యమాణం సనాతనమ్‌ । 

కర్మయోగం బ్రాహ్మణానామాత్యంతికఫలప్రదమ్‌ ॥ 1 ॥ 

బుషులారా! ఇపుడు చెప్పబోయే కర్మయోగం సనాతనమైనది. (బ్రాహ్మణులకు శాశ్వతఫలాన్నిచ్చేది. వినండి. 

ఆమ్నాయసిద్ధమభీలం (బ్రహ్మణాం _నుప్రదర్శితమ్‌ I 

బుషీణాం శృణ్వతాం పూర్వం మనురాహ ప్రజాపతిః ॥ 2 ॥ 

ఈ కర్మయోగము వేదసిద్ధము మరియు బ్రహ్మచేత చెప్పబడినది. ఈ కర్మయోగాన్ని వినగోరిన బుషులకు 
పూర్వము ప్రజాపతియగు మనువు చెప్పాడు. 

సర్వపాపహరం పుణ్యం బుషిసం ఘైర్నిషేవితమ్‌ I 

సమాహితధియో యూయం శృణుధ్వం గదతో మమ ॥ 8 ॥ 


సర్వపాపహరము. పవిత్రమైనది, బుషులు సేవించినది. ఈ యోగము, మీరు సావధానులై నేను చెప్పేదాన్ని 
వినండి. 

కృతోపనయనో వేదానధీయీత ద్విజోత్తమాః! I 

గర్భాష్టమేల_ష్ట్రమే వా౭_బ్లే స్వసూత్రోక్తవిధానతః 11 4॥ 

ఓ బ్రాహ్మణ గ్రేష్ణులారా! (బ్రాహ్మణుడు ఉపనయనం చేసుకొని, వేదాధ్యయనం చేయాలి. ఉపనయనం 
గర్భాష్టమంలో కాని, అష్టమవర్షంలో కాని, సూత్రోక్తవిధిగా చేసుకోవాలి. 

దజ్జీ చ మేఖలీ సూత్రీ కృష్ణాజినధరో మునిః । 

భిక్షాహారో గురుహితో వీక్షమాణో గురోర్ముఖమ్‌ 151 

దండం, మేఖలం, సూత్రం, కృష్ణాజినం, ధరించి ఆ ఉపనీతుడు మునివృత్తి ననుసరించాలి. భిక్షాన్నాన్ని 
గ్రహించాలి. గురుహితాన్ని కోరి నిత్యం గురుసమీపంలో ఉంటూ, గురువును చూస్తూ, అధ్యయనం సాగించాలి. 

కార్పాసముపవీతార్థం నిర్మితం బ్రహ్మణా పురా । 

బ్రాహ్మణానాం త్రివృత్‌ సూత్రం కౌశం వా వస్త్రమేవవా॥ 6॥ 

(బ్రహ్మ పూర్వం ఉపవీతంకోసం కార్పాసాన్ని (పత్తిని) నిర్మించాడు. (బ్రాహ్మణుల కిది మూడు వరసలుంటుంది. 
కార్పాసం లభించనపుడు కుశలతో కాని, వస్త్రంతో కాని ఏర్పరచుకోవాలి. 

సదోపదీతీ చైవ స్యాత్‌ సదా బద్ధశిఖో ద్విజః | 

అన్యథా యత్కృతం కర్మ తద్భవత్యయథాకృతమ్‌ TAT 


526 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ద్విజుడెప్పుడు యజ్ఞోపవీతాన్ని ధరించే ఉండాలి. అట్లే శిఖను ధరించాలి. శిఖాయజ్ఞోపవీతాలులేక చేసిన 
కర్మ విధ్యుక్తప్రకారము చేసినట్టిది కాదు. 

వసేదవికృతం వాసః కార్పాసం వా కషాయకమ్‌ । 

తదేవ పరిధానీయం శుక్షమచ్చిద్రముత్తమమ్‌ 1 81 

అట్లే వికారంచెందని (జీర్ణం-దగ్ధంకాని), వస్త్రం ధరించాలి. అది తెల్లనిది, చిల్లులు పడనిది, ఉత్తమమైనది 
కావాలి. 

ఉత్తరం తు సమాఖ్యాతం వాసః కృష్ణాజినం శుభమ్‌ । 

అభావే దివ్యమజినం రౌరవం వా విధీయతే ॥ 9 ॥ 

ఉత్తరీయంకొరకు కృష్ణాజినం ఉత్తమం. అది దొరకనపుడు రురుమృగచర్శ్మంకాని, గజచర్మం కాని, వ్యాఘ్ర 
చర్మం కాని (మరొక శ్రేష్టమైన చర్మం) ధరించ వచ్చును. 

ఉద్ధృత్య దక్షిణం బాహుం సవ్యే బాహౌ సమర్పితమ్‌ । 

ఉపవీతం భవేన్నిత్యం నివీతం కంఠ సజ్ఞనే 11 10n 

దక్షిణ భుజం ఎత్తి, సవ్యబాహువుపై యజ్ఞోపవీతం ఎల్లపుడు ఉంచుకోవలెను. మెడలో హారంవలె వేసికొన్నదో 
నివీత మంటారు. 

సవ్యబాహుం సముద్ధృత్య దక్షిణే తు ధృతం ద్విజాః । 

ప్రాచీనావీతమిత్యుక్తం పిత్రే కర్మణి యోజయేత్‌ ॥11॥ 

ఎడమ చేతినెత్తి కుడిచేతిపై యజ్ఞోపవీతం ఉంచుకొన్నచో ప్రాచీనావీత మంటారు. ఇది పితృకర్మలో 
చేయవలసినది. 

అగ్య్యగారే గవాం గోష్టే హోమే జపే తథైవ చ । 

స్వాధ్యాయే భోజనే నిత్యం బ్రాహ్మణానాఇ్బు సన్నిధౌ ॥ 12 ॥ 

ఉపాసనే గురూణాజ్బ సంధ్యయోః సాధుసజ్ఞమే I 

ఉపవీతీ భవేన్నిత్యం విధిరేష సనాతనః ॥ 183 ॥ 

అగ్ని-గోశాలల్లో, "హోమంలో, జపకర్మలో, స్వాధ్యాయంలో, భోజన సమయంలో, (బ్రాహ్మణుల 
సన్నిధానంలో, గురూపాసనలో, రెండు సంధ్యల్లో, సాధుసాంగత్యంలో ఎల్లపుడు ఉపవీతిగానే ఉండాలి. ఇది 
సనాతనవిధి. 

మౌంజీ త్రివృత్‌ సమా శక్తా కార్యా విప్రస్య మేఖలా । 

ముజ్ఞాభావే కుశేనాహుర్లంధినైకేన వా త్రిభిః ॥ 141 


పన్నెండవ అధ్యాయం 527 
మౌంజిని బ్రహ్మచారికి యజ్ఞోపవీతంవలె మూడు వరుసలుగా సమంగా మృదువుగా ఏర్పరచాలి. 
ముంజతృణం దొరకనపుడు దర్భలో ఒకటి లేదా మూడు గ్రంథులతో చేయవలెను. 
ధారయేత్‌ బైల్వపాలాశౌ దణ్జా కేశాన్తికే ద్విజః । 
యజ్ఞార్హవృక్షజం వా౭_థ సౌమ్యమవ్రణమేవ చ ॥ 15 ॥ 


అట్లే మారేడు కాని, మోదుగ కాని దండాన్ని ద్విజుడు కేశాంత పర్యంతం ధరించాలి. బిల్వ - పాలాశాలు 
దొరకనపుడు యజ్ఞార్హమైన వృక్షం దండాన్ని చక్కని, సుడులు ఛిద్రాలు లేని దండాన్ని ధరించాలి. 


సాయం ప్రాతర్విజస్సంధ్యాముపాసీత సమాహితః । 

కామాల్లోభాత్‌ భయాన్మోహాత్‌ త్యక్తేన పతితో భవేత్‌ ॥ 16 ॥ 

ద్విజుడు సావధానమనస్సుడై, ప్రాతస్సాయం సంధ్యల్లో, సంధ్యావందనం ఆచరించాలి. కామ, లోభ, 
భయ, మోహాలవల్ల సంధ్యావందనం విడిస్తే పతితుడవుతాడు. 

అగ్నికార్యం తతః కుర్యాత్సాయం ప్రాతః ప్రసన్నధీః । 

స్నాత్వా సన్తర్పయేద్దేవానృషీన్‌ పితృగణాంస్తథా ॥ 17 ॥ 

తర్వాత ప్రాతస్సాయంకాలాల్లో ప్రసన్నచిత్తంతో అగ్నికార్యమాచరించాలి. స్నానం చేసి, దేవబుషి 
పితృగణాలను తృప్తిపరచాలి. 

దేవతాభ్యర్చనం కుర్యాత్‌ పుష్పైః పత్రేణ వాంబుఖిః | 

అభివాదనశీలస్వాన్నిత్యం వృద్ధేషు ధర్మతః ॥ 18 ॥ 

పుష్ప పత్ర జలాలతో దేవతలను పూజించాలి. ధర్మానుగుణంగా నిత్యం వృద్దులకు అభివాదం చేయాలి. 

అసావహం భో నామేతి సమ్యక్‌ ప్రణతిపూర్వకమ్‌ । 

ఆయురారోగ్యసిద్ధర్థం తంద్రాదిపరివర్ణితః 1 19 ॥ 


సోమరితనం విడచి అసౌ అహం భోః అంటూ నామోచ్చారణ పూర్వకంగ బాగా వంగి ఆయురారోగ్య 
సిద్దికోసం నమస్మరించాలి. 

ఆయుష్మాన్ఫవ సౌమ్యేతి వాచ్యో విప్రో౭_భివాదనే । 

అకారశ్చాస్య నామో9 నే వాచ్యః పూర్వాక్షరః వ్లుతః ॥ 20 ॥ 

ఆయుష్మాన్‌ భవ సౌమ్య! అని అభివాదం చేసినవానికి ద్విజుడు ప్రత్యభివాదం చేయాలి. పేరు చివర, లేదా 
వాక్యం చివరి అచ్చుకంటే మొదట ఉన్న అచ్చును ఫ్లతంగా పలకాలి. 

న కుర్యాద్యో9_భివాదస్య ద్విజః ప్రత్యభివాదనమ్‌ । 

నాభివాద్యస్స విదుషా యథా శూద్రస్తథైవ సః ॥ 21 ॥ 


528 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


నమస్కరించిన తర్వాత (ప్రతినమస్మారం చేయనివానికి మళ్ళీ విద్వాంసుడు అభివాదం చేయరాదు. 
ప్రత్యభివాదం చేయనివాడు శూద్రసము డవుతాడు. 

వ్యత్యస్తపాణినా కార్యం ఉపసజ్ఞహణం గురోః । 

సవ్యేన సవ్యః స్ప్రష్టవ్యో దక్షిణేన తు దక్షిణః ॥ 22 ॥ 

గురువుకు అభివాదం చేసేప్పుడు వ్యత్యస్త పాణియై చేయాలి. అనగా ఎడమ చేతితో ఎడమపాదాన్ని 
కుడిచేతితో కుడిపాదాన్ని తాకాలి. 


లౌకికం వైదికం చాపి తథా౭_ 9 ధ్యాత్మిక మేవవా। 
ఆదదీత యతో జ్ఞానం తం పూర్వమభివాదయేత్‌ 1 23 1 


ఈ పద్ధతి లౌకిక, వైదిక, ఆధ్యాత్మికాల్లో సమానమే. ఎవరినుండి జ్ఞానాన్ని పొందుతామో వారికి ముందు 
నమస్కరించాలి. 

నోదకం ధారయేత్‌ ఖైక్షం పుష్పాణి సమిధస్తథా । 

ఏవం విధాని చాన్యాని న దైవాద్యేషు కర్మసు 1 24 1 

దేవపూజలో, భిక్షలో లభించిన జల, పుష్ప, సమిధలు ఇతర పదార్థాలను (గ్రహించరాదు. 

బ్రాహ్మణం కుశలం పృచ్చేత్‌ క్షత్రబంధుమనామయమ్‌ । 

వైశ్యం క్షేమం సమాగమ్య శూద్రమారోగ్యమేవ తు॥ 25 ॥ 

(బ్రాహ్మణుడు కలిసినపుడు కుశలాన్ని క్షత్రియుడు కనపడినపుడు అనామయం, వైశ్యుని క్షేమాన్ని శూద్రుని 
ఆరోగ్యాన్ని గూర్చి ప్రశ్నించాలి. 

ఉపాధ్యాయః పితా జ్యేష్టో భ్రాతా చైవ మహీపతిః । 

మాతులశ్వ్వశురస్తాతా మాతామహపితామహౌ ॥ 26॥ 

వర్ణజ్యేష్టః పితృవ్యశ్చ పుంసో9_(త్ర గురవః స్మృతాః । 

మాతా మాతామహీ గుర్వీ పితుర్మాతుశ్చ సోదరాః । 

శ్వశ్రూః పితామహీ జ్యేష్టా ధాత్రీ చ గురవః ప్రియః ॥ 27 ॥ 

ఇత్యుకో గురువర్లోత_ యం మాతృతః పితృతో ద్విజాః । 

అనువర్తనమేతేషాం మనోవాక్కాయకర్శభిః 1 28 1 

ఉపాధ్యాయుడు, తండ్రి, జ్యేష్టభ్రాత, రాజు, మేనమామ, కన్య నిచ్చిన మామ, రక్షకుడు, తల్లి తండ్రి, 
తండ్రి తండ్రి, తనకంటే ఉత్తమమైనవాడు. పెదతండ్రి, పినతండ్రి, వీరిని గురువులంటారు. తల్లి, తల్లి తల్లి, 
గురుపత్ని తల్లియొక్క తండ్రియొక్క చెల్లెళ్ళు అక్కలు, అత్తగారు, నాయనమ్మ, పెద్దక్క పోషించిన బ్‌ వీరు కూడ 


పన్నెండవ అధ్యాయం 529 
గురువులే. ఈ విధంగా తల్లితరపు గురువులు, తండ్రితరపు గురువులు చెప్పబడ్డారు. వీరిని మనోవాక్మాయకర్శలతో 
అనుసరించాలి. 

గురుం దృష్ట్వా సముత్తి ష్టేదభివాద్య కృతాంజలిః | 
నైతైరుపవిశేత్‌ సార్ధం వివదేన్నాత్మకారణాత్‌ 1 29 n 


గురువును చూడగానే లేచి, చేతులు జోడించి, విధిప్రకారం నమస్మరించవలెను. వీరితో కలిసి ఒకే 
ఆసనంపై కూర్చోకూడదు. తన కొరకుకాని, బ్రతుకుతెరువుకోసంకాని గురువుతో వాదించరాదు. 


జీవితార్థమపి ద్వేషాత్‌ గురుభిర్నైవ భాషణమ్‌ । 

ఉదితోత పి గుణైరన్యైర్లురుద్వేషీ పతత్యధః | 30 ॥ 

జీవితార్థమైనా గురువుతో ద్వేషం కలి భాషింపకూడదు. ఇతర గుణాలెన్ని ఉన్నా గురుద్వేషి 
అధఃపతితుడవుతాడు. 

గురూణామపి సర్వేషాం పూజ్యాః పజ్బ విశేషతః । 

తేషామాద్యాస్రయ శ్రేష్టాస్తేషాం మాతా సుపూజితా ॥ 31 ॥ 

గురువులందరిలో అయిదుగురు ముఖ్యంగా పూజ్యులు. వారిలో మొదటి ముగ్గురు శ్రేష్ణలు. వారిలోను 
తల్లి ఉత్తమ గురువు. 

యో భావయతి యా సూతే యేన విద్యోపదిశ్యతే । 

జేష్ణో భ్రాతా చ భర్తా చ పజ్టైతే గురవః స్మృతాః ॥ 82 ॥ 

ఆత్మనస్సర్వయత్నేన ప్రాణత్యాగేన వా పునః । 

పూజనీయా విశేషేణ పంచైతే భూతిమిచ్చతా ॥ 38 ॥ 


కన్నతండ్రి, కన్నతల్లి, విద్యనుపదేశించిన వారు, జ్యేష్టభ్రాత, భర్త ఈ అయిదుగురు గురువులు. వీరిని 
అన్ని విధాల ప్రాణాలొడ్డి అయినా అభివృద్ధి కోరేవాడు విశేషంగా పూజించాలి. 

యావత్సితా చ మాతా చ ద్వావేతౌ నిర్వికారిణా । 

తావత్సర్వం పరిత్యజ్య పుత్రస్వాత్తత్సరాయణః ॥ 34॥ 

తల్లిదండ్రులు నిర్వికారులై, ఆత్మధ్యానమగ్నులై ఉన్నంత వరకు పుత్రులు అన్నీ విడిచి వారిని కనిపెట్టుకొని 
ఉండాలి. 

పితా మాతా చ సుప్రీతౌ స్యాతాం పుత్రగుణైర్యది । 

స పుత్రస్సకలం ధర్మమాప్నుయాత్తేన కర్మణా "1 835॥ 

తల్లిదండ్రులు పుత్రుని గుణాలతో తృప్తిచెందినపుడు ఆ పుత్రుడు తన సత్మర్మచేత సకలధర్మాలు పొందుతాడు. 


530 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
నాస్తి మాతృసమం దైవం నాస్తి పిత్రా సమో గురుః । 
తయోః ప్రత్యుపకారోత పి న కథంచన విద్యతే ॥ 36॥ 


తల్లితో సమానమైన దైవం, తండ్రితో సమానమైన గురుడు లేడు. ఎంత కష్టపడినా వారికి ప్రత్యుపకారం 
చేయలేము. 

తయోర్నిత్యం ప్రియం కుర్యాత్మర్మణా మనసా గిరా । 

న తాభ్యామననుజ్ఞాతో ధర్మమన్యం సమాచరేత్‌ ॥ 87॥ 

తల్లిదండ్రులకెపుడు త్రికరణశుద్ధిగా ప్రియాన్నే ఆచరించాలి. వారి అనుమతి లేనిదే ఇతర ధర్మాలు 
ఆచరించరాదు. 

వర్ణయిత్వా ముక్తిఫలం నిత్యం నైమిత్తికం తథా । 

ధర్మసారస్సముద్దిష్టః ప్రేత్యానన్తఫలప్రదః ॥ 38 ॥ 

మోక్షఫలం నిత్యనైమిత్తికవిషయాల్లో ఈ నియమం వర్తించదు. ఇదియే ధర్మసారము, ఈ ధర్మమే మరణించిన 
పిమ్మట అనంతఫలాలను ఇస్తుంది. 

సమ్యగారాధ్య వక్తారం విసృష్టస్తదనుజ్ఞయా I 

శిష్యో విద్యాఫలం భుంక్తే ప్రేత్య చాపద్యతే దివి ॥ 39 ॥1 

గురువును బాగా ఆరాధించి, ఆయన ఆజ్ఞతో వెళ్ళిన శిష్యుడు ఇహంలో విద్యాఫలాన్ని, పరంలో ధర్మఫలాన్ని 
అనుభవిస్తాడు. 

యో భ్రాతరం పితృసమం జ్యేష్టం మూర్భోం_ వమన్యతే I 

తేన దోషేణ స ప్రేత్య నిరయం ఘోరమృచ్చతి 1 40॥ 

తండ్రితో సమానుడయిన అన్నగారిని ఏ మూర్చుడయితే అవమానిస్తాడో అట్టి మూర్చుడు ఆ దోషమువలన 
మరణించిన పిమ్మట భయంకరమైన నరకాన్ని పొందుతాడు. 

పుంసా వర్శనివిష్టేన పూజ్యో భర్తాతు సర్వదా । 

యాతి దాతరి లోకే _స్మిన్‌ ఉపకారాద్ధి గౌరవమ్‌ ॥ 41 ॥ 

సన్మార్గాన్ననుసరించేవాడు తనను భరించి పోషించినవాణ్ణి సర్వదా పూజించాలి. ఉపకారం చేసిన దాత 
అధికగౌరవానికి యోగ్యుడు. 

యే నరా భర్భపిణ్ఞార్థం స్వాన్‌ ప్రాణాన్‌ సంత్యజన్తి హి । 

తేషామథాక్షయాంల్లోకాన్‌ ప్రోవాచ భగవాన్‌ మనుః ॥ 42 ॥ 


తాను పొందిన బ్రతుకు తెరువునకు ప్రత్యుపకారంగా ప్రాణాలర్పించిన వారు అక్షయలోకాలు పొందుతారని 
పూజ్యుదడగు మనువు చెప్పినాడు. 


పన్నెండవ అధ్యాయం 531 
మాతులాంశ్చ పితృవ్యాంశ్చ శ్వశురానృత్విజో గురూన్‌ । 
అసావహమితి (బూయుః ప్రత్యుత్ణాయ యవీయసః ॥ 48 ॥ 


మేనమామలు, పినతండ్రులు, మామలు, బుత్విజులు వచ్చినపుడు ఎదురేగి అసౌ అహం అభివాదయే 
అంటూ చిన్న వాళ్ళు పలకరించాలి. 


అవాచ్యో దీక్షితో నామ్నా యవీయానపి యో భవేత్‌ । 
భో భవత్స్పూర్వకం త్వేనమభిభాషేత ధర్మవిత్‌ 1 44 ॥ 


తనకన్నా వయసులో చిన్నవారైనా దీక్షలో ఉన్నపుడు పేరుతో పిలువకూడదు. ధర్మజ్ఞుడు “అయ్యా, తమరు” 
అని మాట్లాడాలి. 

అభివాద్యశ్చ పూజ్యశ్చ శిరసా వంద్య ఏవ చ । 

బ్రాహ్మణః క్షత్రియాద్యైశ్చ శ్రీకామైస్సాదరం సదా ॥ 45 ॥ 

సంపదలు కోరే క్షత్రియులు నిత్యం ఆదరంతో బ్రాహ్మణులకు పూజా నమస్కారాలు కావించాలి. 

నాభివాద్యాస్తు విప్రేణ క్షత్రియాద్యాః కథంచన । 

జ్ఞానకర్మగుణో పేతా యద్యప్వేతే బహు(శ్రుతాః ॥ 46 ॥ 

ఇ 

జ్ఞాన, గుణ, కర్మలుకల్లి బహుశాస్తాధ్యయనపరులైనా అట్టి క్షతియాదులకు బ్రాహ్మణుడు అభివాదం 
చేయరాదు. 

బ్రాహ్మణస్సర్వవర్గానాం స్వస్తి కుర్యాదితి స్థితిః | 

సవర్షేషు సవర్ణానాం కార్యమేవాభివాదనమ్‌ ॥ 47 ॥ 

బ్రాహ్మణుడు అన్ని వర్గాలవారికి శుభాన్ని కల్లిస్తాడన్నది వస్తు స్థితి. సవర్ణులు సవర్గులకు నమస్మారం 
చేయవచ్చు. 


గురురగ్నిర్ద్విజాతీనాం వర్ణానాం బ్రాహ్మణో గురుః | 
పతిరేకో గురుః స్త్రీణాం సర్వత్రాభ్యాగతో గురుః ॥ 48 ॥ 


ద్విజులకు అగ్ని గురువు. వర్ణాల్లో (బ్రాహ్మణుడు గురువు. స్త్రీలకు పతియే గురువు. అభ్యాగతుడు అందరికి 
గురువవుతాడు. 


విద్యా కర్మ వయో బంధుర్విత్తం భవతి పజ్బమమ్‌ | 

మాన్యస్థానాని పజ్బాహుః పూర్వం పూర్వం గురూత్తరాత్‌ ॥ 49 ॥ 

విద్య, కర్మ, వయస్సు, బంధుత్వం, ధనం ఈ అయిదు పూజ్యస్థానాలు. వీనిలో పూర్వపూర్వం శ్రేష్టమైనది. 
పజ్చానాం త్రిషు వర్ణేషు భూయాంసి బలవన్తి చ | 

యత్ర స్యుః సో౨ త్ర మానార్హ్య శూద్రో? పి దశమీం గతః ॥ 50 ॥ 


532 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

తైవర్ణికుల్లో ఈ అయిదు మిక్కిలి బలీయాలు. ఇవి ఉన్నవాడు పూజ్యుడవుతాడు. ఈ అయిదు గుణాలున్న 
శూద్రుడు పదేండ్ల బాలుడైనా పూజార్దుడే అవుతాడు. 

పంథా దేయో బ్రాహ్మణాయ గ్రియె రాజ్జే హ్యచక్షుషే | 

వృద్ధాయ భారభుగ్నాయ రోగిణే దుర్భలాయ చ ॥ 511 


(బ్రాహ్మణుడు, ప్రీ రాజు, అంధుడు, వృద్దుడు, బరువు మోస్తున్నవాడు, రోగి, బలహీనుడు ఎదురుపడినపుడు 
ప్రక్కకు తొలగి దారి విడువవలెను. 

భిక్షామాహృత్య శిష్టానాం గృహేభ్యః ప్రయతో£_ న్వహమ్‌ I 

నివేద్య గురవేం_శ్నీయాత్‌ వాగ్యతస్తదనుజ్ఞయా 1 521 


బ్రహ్మచారి శిష్టుల గృహాలనుండి ప్రతిదినం శ్రద్ధతో భిక్షతెచ్చి, గురువుకు నివేదించి, అతని అనుజ్ఞతో 
మౌనంగా భుజించాలి. 

భవత్పూర్వం చరేద్భెక్ష్యం ఉపనీతో ద్విజోత్తమః I 

భవన్మధ్యన్తు రాజన్యో వైశ్యస్తు భవదుత్తరమ్‌ ॥ 58 ॥ 

ఉపనీతుడైన ద్విజుడు భవత్‌ శబ్దాన్ని మొదట చెప్పి భిక్షాచరణం చేయాలి. రాజులు భవచ్చబ్బాన్ని మధ్యలో, 
వైశ్యులు చివర వాడాలి. 


మాతరం వా స్వసారం వా మాతుర్వా భగినీం నిజామ్‌ | 
భిక్షేత భిక్షాం ప్రథమం యా చైవం న విమానయేత్‌ ॥ 54 ॥ 


తల్లి, పినతల్లి, సోదరి, తననవమానించని స్త్రీ వీరివద్ద ఉపనయనంలో మొదట భిక్షనాచరించాలి. 


సజాతీయగ్భహే సార్వవర్ణికమేవ వా। 

భైక్షస్య చరణం ప్రోక్తం పతితాదిషు వర్ణితమ్‌ 1 ర్‌ర్‌ ॥ 

సజాతీయుల గృహాల్లో, తమకంటె ఉన్నతవర్షం వారి ఇండ్లలో, అందరినుండి భిక్షాటనం చేయవచ్చు. 
పతితులవద్ద భీక్ష నడుగరాదు. 

వేదయజ్జైరహీనానాం ప్రశస్తానాం స్వకర్మసు | 

బ్రహ్మచార్యాహరేద్భెక్షం గృహేభ్యః ప్రయతో9_ న్వహమ్‌ ॥ 56 1 

వేదాలు, యజ్ఞాలు లోపించనిచోట స్వకర్మాచరణలో శ్రేష్టులైన వారి ఇండ్లలో ప్రతిదినం ప్రయత్నపూర్వకంగా 
భిక్షాటనం చేయాలి. 

గురోః కులే న భిక్షేత న జ్ఞాతికులబంధుషు । 

అలాఖే త్వన్యగేహానాం పూర్వం పూర్వం వివర్జయేత్‌ 1 571 


పన్నెండవ అధ్యాయం 533 


సర్వం వా విచరేద్లామం పూర్వోక్తానామసమృవే । 

నియమ్య ప్రయతో వాచం దిశస్వనవలోకయన్‌ ॥ 58 ॥ 

గురువుల గృహాల్లో, జ్ఞాతులు, బంధువుల ఇండ్లలో భిక్షాటన చేయరాదు. ఇతరుల ఇండ్లలో భిక్షదొరకనపుడు 
గురు, జ్ఞాతులను వదలి బంధువుల ఇండ్లలో ఆచరింపవచ్చును. ఇన్ని చోట్ల దొరకనపుడు వాక్కును నియంత్రించుకొని 
దిక్కులు చూడక గ్రామమంతా సంచరించ వచ్చును. 


సమాహృత్య తు తద్భెక్షం యావదర్ధమమాయయా I 

భుజ్లీత ప్రయతో నిత్యం వాగ్యతోల_నన్యమానసః ॥ 59 ॥ 

ఖైక్షేణ వర్తయేన్నిత్యం నైకాన్నాదీ భవేత్‌ వ్రతీ । 

ఖైక్షేణ వ్రతినో వృత్తిః ఉపవాససమా స్మృతా ॥ 60 ॥ 

తనకవసరమున్నంతవరకు నిషృపటంగా భిక్ష సంపాదించుకొని మౌనంగా సావధానంతో వినయవంతుడై 
భుజించాలి. ప్రతిదినం భిక్షాన్నంతో జీవించాలి. కాని ప్రతిరోజు ఒకే అన్నాన్ని ఒకరింటిలోనే భుజించకూడదు. 
భిక్షాన్నభోజనవృత్తి ఉపవాసంతో సమానమైనదని అనగా పవిత్రమైనదని చెప్పబడింది. 

పూజయేదశనం నిత్యం అద్యాచ్చెతదకుత్సయన్‌ । 

దృష్ట్వా హృష్యేత్‌ ప్రసీదేచ్చ ప్రతినందేచ్చ సర్వశః ॥ 61 ॥ 

అనారోగ్యమనాయుష్యమస్వర్ధ్యం చాతిభోజనమ్‌ । 

అపుణ్యం లోకవిద్విష్టం తస్మాత్తత్సరివర్ణయేత్‌ 1 621 

అన్నాన్నెల్లపుడు పూజించాలి. నిందించకూడదు. అన్నాన్ని చూచి సంతోషించాలి. ప్రసన్నుడు కావాలి. 
(తికరణాలతో అభినందించాలి. అతిభోజనం అనారోగ్యం, అనాయుప్యం, అస్వర్ల కారణమవుతుంది. అతిభోజనం 
పుణ్యదూరం, లోకులు ద్వేషించేది. అందువల్ల అతిభోజనం విడువతగినది. 

ప్రాబ్ముఖో౭ న్నాని భుజ్లీత సూర్యాభిముఖ ఏవ వా । 

నాద్యాదుదజ్యఖో నిత్యం విధిరేష సనాతనః ॥ 63 ॥ 

ప్రక్షాల్య పాణిపాదౌ చ భుజ్టూనో ద్విరుపస్పృశేత్‌ I 

శుచౌ దేశే సమాసీనో భుక్వా చ ద్విరుపస్పృశేత్‌ ॥ 64॥ 

తూర్పు ముఖంగా కాని, సూర్యాభిముఖంగానైనా కూర్చొని భుజించాలి. ఉత్తరాభిముఖంగా భుజించరాదు. 
ఇది సనాతనవిధి. భుజించటానికి ముందు పాదాలను, హస్తాలను కడుగుకొని, రెండుమార్లు ఆచమనం చెప్పీ 
పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చుని భోజనం చేయాలి. భోజనం తర్వాత మళ్ళీ రెండు సార్లు ఆచమనం చేయాలి. 


ఇతి (శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే వ్యాసగీతాకథనే ద్వాదశో9_ధ్యాయః ॥ 12 ॥ 
శ్రీకూర్మపురాణంలోని ఉత్తరార్థంలో వ్యాసగీతాకథనంలో పన్నెండవ అధ్యాయం ॥ 12 ॥ 


534 త్రయోదశో9_ ధ్యాయః - పదమూడవ అధ్యాయం 


బుషివ్యాససంవాదః జా బుషివ్యాససంవాదం 


వ్యాస ఉవాచ :-వ్యాసుడు పలికాడు 

భుక్వా పీత్వా చ సుప్వా చ స్నాత్వా రథ్యోపసర్పణే । 

ఓష్టావలోమకౌ స్పృష్ట్వా వాసో విపరిధాయ చ॥ 1॥ 

రేతోమూత్రపురీషాణాముత్సర్గేత యుక్తభాషణే | 

ష్టీవిత్వా౭_ ధ్యయనారమ్మే కాసశ్వాసాగమే తథా ॥ 21 

చత్వరం వా శ్మశానం వా సమాక్రమ్య ద్విజోత్తమః I 

సన్థ్యయోరుభయోస్తద్వదాచాన్లోల_ ప్యాచమేత్‌ పునః ॥ 8 ॥ 

భోజనం చేసి, నీరుత్రాగి, పడుకొని లేచి, స్నానం చేసి, దారిలో నడచి, రోమాలు లేని పెదవిని తాకి, 
వస్త్రాన్ని ధరించినపుడు, రేతస్సు, మూత్రం, పురీషం విడచినప్పుడు, అయుక్తంగా మాట్లాడినపుడు, ఉమ్మినప్పుడు, 
అధ్యయనారంభంలో దగ్గు వచ్చినపుడు, ఆయాసం కల్లినపుడు, నాలుగుదారుల కూడలినిగాని, శృశానాన్నిగాని, 
చేరినపుడు బ్రాహ్మణ శ్రేష్టుడు ఉభయ సంధ్యల్లోను మొదట ఆచమనం చేసినా మళ్ళీ ఆచమించవలెను. 

చణ్డాలమ్లేచ్చసమాషే స్రీశూద్రోచ్చిష్టభాషణే | 

ఉచ్చిష్టం పురుషం స్పృష్ట్వా భోజ్యం చాపి తథావిధమ్‌ ॥ 

ఆచామేద[శ్రుపాతే వా లోహితస్య తథైవ చ॥ 4॥ 

భోజనే సన్స్రయోః స్నాత్వా పీత్వా మూత్రపురీషయోః । 

ఆచానో9_ ప్యాచమేత్‌ సుప్పా సకృత్సకృదధాన్యతః ॥ 5 ॥ 

చండాలురతో, మ్లేచ్చులతో మాట్లాడినపుడు, స్త్రీ, శూద్రులతో, ఉచ్చిష్ట ముఖంగల వారితో మాట్లాడినపుడు, 
ఉచ్చిష్టుడైన పురుషుని, ఉచ్చిష్టమైన భోజనం స్పృశించినపుడు, కన్నీరుకాని, రక్తం కాని కారినపుడు ఆచమనం 
చేయాలి. భోజనసమయంలో రెండు సంధ్యల్లోను, స్నానం చేసిన తర్వాత, మూత్రపురీషాలు విడిచిన తర్వాత, 
నిద్ర నుండి లేచిన తర్వాత, ఆచమనం చెసీ ఉన్నా మళ్ళీ ఆచమించవలెను. ఇదే విధంగా ఇతరసమయాల్లో కూడా 
ఆచమనం చేయాలి. 


అగ్నేర్గవామథాలంభే స్పృష్ట్వా ప్రయతమేవ వా । 

ప్రీణామథాత్మనస్సర్మే నీవీం వా పరిధాయ చ॥ 6॥ 

ఉపస్సృశేజ్ఞలం వా౭_ర్టం తృణం వా భూమిమేవ వా। 

కేశానాం చాత్మనస్స్సర్శే వాససో౭_క్షాలితస్య చ॥ 7॥ 

అగ్నిని, ఆవును తాకినపుడు, శ్రమపడుతున్నవాణ్లి, ప స్పృశించినపుడు తనను తాను అవసరం లేని 
చోట స్పృళించినపుడు, కటివస్తాన్ని ధరించినపుడు, తన కేశాలను తాకినపుడు, ఉతకని వస్త్రాలు తాకినపుడు, 
జలాన్ని తృణాన్ని భూమిని కాని స్పృశించవలెను. 


పదమూడవ అధ్యాయం 535 


అనుష్టాభిర ఫేనాభిరదుష్టాభిశ్చ ధర్మతః I 

శౌచేప్పుస్సర్వదాచామేత్‌ ఆసీనః ప్రాగుదజ్యుఖః ॥ 8 ॥ 

ధర్మాన్ని అనుసరించేవాడు వేడి, నురుగు, దోషంలేని జలంతో తూర్పు లేదా ఉత్తరముఖంగా కూర్చుని 
ఆచమనం చేయాలి. 

శిరః ప్రావృత్య కణ్బం వా ముక్తకచ్చశిభో9_పి వా। 

అకృత్వా పాదయోశ్వౌచం ఆచాన్లోల_ప్యశుచిర్భవేత్‌ 1191 


తల, కంఠం అడ్డంగా తిప్పినపుడు, శిఖ, కచ్చం వీడినపుడు పాద ప్రక్షాళనంచేయక ఆచమనం చేసినా 
అశుచియే అవుతుంది. 


సోపానత్కో జలస్లో వా నోష్టీషీ వాల_9_చమేద్బుధః । 

న చైవ వర్షధారాభీః న తిష్టన్నోద్ధుతో దకైః 11101 

నైకహస్తార్పితజలైర్వినా సూత్రేణ వా పునః । 

స పాదుకాసనస్టో వా బహిర్ణానురథాపి వా॥ 11॥ 

పాదరక్షలు ధరించి నీటిలో ఉండి తలపాగ ధరించి ఆచమనం చేయరాదు. వర్షధ్రారతో కాని, నిలబడికాని, 
తానై బయటికి తెచ్చిన నీటితో కాని, ఒక చేత్తో పోసిన జలంతో కాని, యజ్ఞోపవీతం లేకుండా కాని, పాదుకాసనంలో 
కూచొని కానీ, మోకాళ్ళకు బయట చేతులుంచిగానీ ఆచమనం చేయకూడదు. 

న జల్పన్‌ న హసన్‌ ప్రేక్షన్‌ శయానః ప్రహ్వ ఏవ చ। 

నావీక్షితాభిః ఫేనాద్యైః ఉపేతాభిరథాపి వా ॥ 12 ॥ 

శూద్రాశుచికరోన్ముక్తెః న క్షారాభిస్తథైవ చ । 

న చైవాబ్టులిభిశ్శబ్దం న కుర్వన్నాన్యమానసః ॥ 183 ॥ 

న వర్ణరసదుష్టాభిర్న చైవ ప్రదరోదకైః | 

న పాణిక్షుభితాభిర్వా న బహిష్మక్ష ఏవ వా॥ 14॥ 

మాట్లాడుతూ, నవ్వుతూ, ఇతరులను చూస్తూ, పడుకొని, వంగి ఆచమనం చేయకూడదు. పరిశీలింపబడని, 
నురుగు మొ॥లగు వాటితో కూడుకొన్నజలములతో ఆచమించరాదు. శూద్రులు, అపవిత్రమైనవారు తెచ్చినవి, 
ఉప్పనివి అయిన జలములతో ఆచమించరాదు. వ్రేళ్ళతో శబ్దం చేస్తూ, అన్యచిత్తంతో ఉండి, వర్ణరస దుష్టమైన 
జలంతో, చిన్న గుంటలోని నీటితో, చేతులతో కలచిన నీటితో, కక్షభ్రంశంతో ఆచమనం చేయకూడదు. 

హృద్గాభిః పూయతే విప్రః కంఠ్వాభీః క్షత్రియశ్ళుచిః | 

ప్రాశితాభిస్తథా వైశ్యః ప్రీశూద్రౌ స్పర్శతో౭_న్తతః 1 15 ॥ 

ఆచమనజలం హృదయం వరకు చేరినపుడు బ్రాహ్మణుడు, కంఠం చేరినపుడు క్షత్రియుడు, నోటిలో 
పడినపుడు వైశ్యుడు, ముట్టుకున్నంతలో ప శూద్రులు పవిత్రులవుతారు. 


536 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
అజ్ల్ఞుష్టమూలాన్తరతః రేఖాయాం బ్రాహ్మముచ్యతే । 
అన్తరాజ్ఞుష్టదేశిన్యో పిత్యాణాం తీర్థముత్తమమ్‌ 11 161 
కనిష్టమూలతః పశ్చాత్‌ ప్రాజాపత్యం ప్రచక్షతే । 
అబ్లుల్యగ్రే స్కృతం దైవం తదేవార్నం ప్రకీర్తితమ్‌ ॥ 17 ॥ 


మూలే వా దైవమార్షం స్యాత్‌ ఆగ్నేయం మధ్యతః స్కృతమ్‌ I 

తదేవ సౌమికం తీర్ధం ఏతత్‌ జ్ఞాత్వా న ముహ్యతి ॥ 18 ॥ 

బ్రాహ్మేణెవ తు తీర్థేన ద్విజో నిత్యముపస్పృశేత్‌ I 

కాయేన వా£_థ దైవేన నతు పిత్రేణ వై ద్విజాః 119 ॥ 

(త్రిః ప్రాశ్నీయాదపః పూర్వం బ్రాహ్మణః ప్రయతస్తతః 

సమృజ్యాజ్లుష్టమూలేన ముఖం వై సముపస్పృశేత్‌ 1 201 

అంగుష్టమూలంలోని రేఖలో ఉన్న జలాన్ని బ్రహ్మతీర్థమంటారు. తర్దనీ అంగుష్టమధ్యభాగంలో ఉన్నదాన్ని 
పితృతీర్థమని, కనిష్టికా మూలంలోని తీరాన్ని (ప్రాజాపత్యమని అంటారు. అంగుళి అ(గభాగంలో ఉన్నది దై దైవతీర్థం, 
బుషి తీర్దం అంటారు. అంగుష్టమూలంలో ఉన్నా దైవం, ఆర్షం అనవచ్చు. అంగుష్టమధ్యంలో ఉంటే అగ్నితీర్ధం 
అపతుంది: దీన్నే సౌమికతీర్ధం అని కూడ అంటారు. ఈ విధానం తెలిసినవాడు పొరపడడు. ద్విజుడు బ్రహ్మతీర్థంతోనే 
ఆచమనం చేయాలి. లేదా ప్రాజాపత్య, దైవతీర్థాలతోను చేయవచ్చును. పితృతీర్ధంతో చేయకూడదు. (బ్రాహ్మణుడు 
మొదట సావధానంతో మూడుసార్లు పక. చేయాలి. తర్వాత అంగుష్టమూలంతో ముఖాన్ని స్పృశించాలి. 


అంగుష్టానామికాభ్యాన్లు స్పృశేన్నేతద్వయం తతః | 

తర్ణన్యంగుష్టయోగేన స్పృశేన్నాసాపుటద్వయమ్‌ 1 2111 

అంగుష్ట, అనామికలతో నేత్రద్వయాన్ని స్పృశించాలి. తర్జనీఅంగుష్టాలతో నాసికాపుటాలను స్పృశించాలి. 

కనిష్టాబ్లుష్టయోగేన (శవణే సముపస్పృశేత్‌ | 

సర్వాసామథ యోగేన హృదయం తు తలేన వా ॥ 

సంస్పృశేద్వా శిరస్తద్వత్‌ అంగుస్టేనాథవా ద్వయమ్‌ ॥ 22 ॥ 

కనిష్టికా, అంగుష్టాలతో చెవులను తాకాలి. అన్ని వ్రేళ్ళతో కాని, అరచేతితో కాని హృదయాన్ని స్పృళశించాలి. 
అట్లే శిరస్సును కూడా. లేదా అంగుష్టంతో, రెండువేళ్ళతో కానీ స్పృశించవచ్చు. 

త్రిః ప్రాశ్నీయాద్యదమృస్తు సుప్రీతాస్తేన దేవతాః । 

(బ్రహ్మో విష్ణుర్మహేశశ్చ భవన్తీత్యనుశుశ్రుమ ॥ 28 ॥ 

మూడుసార్లు జలప్రాశనంతో దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సంప్రీతులవుతారు అని విన్నాము. 


పదమూడవ అధ్యాయం 53/ 


గంగా చ యమునా చైవ ప్రీయేతే పరిమార్దనాత్‌ । 

సంస్పృష్టయోర్లోచనయోః ప్రీయేతే శశిభాస్మరా ॥ 24 ॥ 

పరిమారనంవల్ల గంగా, యమునలు ప్రీతి చెందుతాయి. నేత్రాలు స్పృశించినందువల్ల సూర్యచంద్రులు 
సంతోషిస్తారు. 

నాసత్యదస్రా ప్రీయేతే సృష్టే నాసాపుటద్వయే । 

కర్ణయోస్సృష్టయోస్తద్వత్రీయేతే చానిలానలౌ ॥ 25 ॥ 

సంస్పృష్టే హృదయే చాస్య ప్రీయన్తే సర్వదేవతాః । 

మూర్షిసంస్పర్శనాదేకః ప్రీతస్స పురుషో భవేత్‌ ॥ 26 ॥ 

నాసాపుటాలు స్పృశిస్తే అశ్వినీదేవతలు, కర్ణాలు స్పృశించటంతో అగ్ని వాయువులు, హృదయాన్ని స్పృశించి 
నందువల్ల దేవతలందరు సంప్రీతులవుతారు. శిరసును స్పృశించినందువల్ల పురుషోత్తముడు ప్రసన్నుడవుతాడు. 

నోచ్చిష్టం కుర్వతే ముఖ్యా విప్రషోం9 గం నయన్తి యాః । 

దన్తవద్దన్తలగ్నేషు జిహ్వా స్పర్శే౭_ శుచిర్భవేత్‌ 1 271 


ఆచమనసమయంలో శరీరంపై పడే నీటి బిందువులతో శరీరం ఎంగిలికాజాలదు. దంతాలమధ్య ఉన్న 
పదార్ధాలు దంతాలతో సమానమే. కాని నాలుకతో తాకినపుడు మాత్రం అశుచి అవుతుంది. 


స్పృశన్తి బిన్గవః పాదౌ య ఆచామయతః పరాన్‌ | 

భూమిగైస్తే సమాజ్జేయా న తైరప్రయతో భవేత్‌ ॥ 281 

ఆచమించేప్పుడు పాదాలపై పడిన నీటి కణాలు భూమిపై పడ్డట్టే భావించాలి. వానితో అశుచికాదు. 

మధుపర్కే చ సోమే చ తామ్బూలస్య చ భక్షణే । 

ఫలమూలే చేక్షుదణ్ణే న దోషం ప్రాహ వై మనుః ॥ 29 ॥ 

మధుపర్మం (గహించినపుడు, సోమపానంలో, తాంబూల భక్షణంలో, ఫలమూలములందు, చెరకుగడల 
భక్షణంలో, దోషం లేదని మనువు చెప్పినాడు. 

ప్రచరంశ్చాన్నపానేషు ద్రవ్యహస్తో భవేన్నరః I 

భూమౌ నిక్షిప్య తద్ధవ్యం ఆచమ్యాభ్యుక్షయేత్తు తత్‌ ॥ 380 ॥ 

అన్నపానాదివ్యవహారములో చేతియందు భోజనపదార్ధమునుంచుకొని పైకిలేచినట్లయిన ఆ ద్రవ్యమును 
భూమిపై ఉంచి తిరిగి ఆచమించి ఆ పదార్థముపై నీళ్ళు చల్లాలి. 

తైజసం వై సమాదాయ యద్యుచ్చిష్టో భవేద్దిజః I 

భూమౌ నిక్షిప్య తద్దవ్యమాచమ్యాభ్యుక్షయేత్తు తత్‌ ॥ 31 ॥ 


538 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

తేజస్సంబంధమైన వస్తువును తీసుకొని వెళ్ళే బ్రాహ్మణుడు అన్నపానాదులవల్ల ఉచ్చిష్ణుడయినపుడు ఆ 
వస్తువును నేలపై ఉంచి ఆచమనం చేసి ప్రోక్షించాలి. 

యద్యమత్రం సమాదాయ భవేదుచ్చోషణాన్వితః | 

అనిధాయైవ త[ద్దవ్యమాచాన్తః శుచితామియాత్‌ ॥ 

వ(స్రాదిషు వికల్పస్వాత్‌ తత్సంస్పృష్ట్వాల 9 చమేదిహ 1832 n 

ఏదైనా పాత్రను పట్టుకొన్న వ్యక్తి ఉచ్చిష్టుడైనా ఆ పాత్రను క్రింద పెట్టకుండానే ఆచమనమాత్రంతో 
శుద్దుడవుతాడు. వస్రాదుల విషయంలో వాటిని (కింద పెట్టుటలో వికల్పము, వాటినీ స్పృశించి ఆచమనం చేయాలి. 

అరణ్యే9_నుదకే రాత్రౌ చౌరవ్యాఘ్రాకులే పథి । 

కృత్వా మూత్రం పురీషం వా ద్రవ్యహస్తో న దుష్యతి | 38 ॥ 

అరణ్యంలో జలం లేనిచోట, రాత్రిపూట, చోరవ్యాఘ్రసంకుల మార్గంలో, ద్రవ్యాన్ని చేతపట్టుకొనే 
మూత్రపురీషాది ఉత్సర్గంచేసినా అశుచి కాజాలడు. ద్రవ్యం కూడా అపవిత్రం కాదు. 

నిధాయ దక్షిణే కర్ణే (బ్రహ్మసూత్రముదజ్ముఖః । 

అహి కుర్యాచ్చకృన్న్మూ(త్రం రాత్రౌ చేద్దక్షిణాముఖః 1 తొడ ॥ 

అన్తర్ధాయ మహీం కాష్టైః పత్రైర్లోష్టతృణేన వా । 

ప్రావృత్య చ శిరః కుర్యాత్‌ విణ్మూత్రస్య విసర్జనమ్‌ ॥ 85 ॥ 

కుడి చెవిపై యజ్ఞసూత్రాన్ని చుట్టుకొని పగలు ఉత్తరాభిముఖంగా, రాత్రి దక్షిణాభిముఖంగా 
మూత్రపురీషోత్సర్దం చేయాలి. ఆ భూమిని కర్రలతో ఆకులు, గడ్డి, మట్టి పెళ్ళలతో కప్పి తలకు వస్త్రాన్ని చుట్టుకొని 
మలమూత్రాదులు విడువాలి. 

ఛాయాకూపనదీగోష్టచైత్యాంభఃపథిభస సు। 

అగ్నౌ చైవ శృశానే చ విణ్మూత్రే న సమాచరేత్‌ ॥ 36 ॥ 

తన నీడపై, బావిలో, నదిలో, గోశాల, [గ్రామదేవతాస్తానాల్లో, నీళ్ళలో, బూడిద, అగ్ని శృశానాల్లో 
మలమూత్రాదులు వదలరాదు. 

న గోమయే న కృష్ణే వా మహావృక్షే న శాద్వలే | 

న తిష్టన్‌ నచనిర్వాసాన చ పర్వతమస్తకే 11 871 

గోమయం, దుక్కి(దున్నిన నేల) పెద్ద చెట్టు సమీపం, పచ్చిక గల చోట పర్వత శిఖరం పై నిలబడిగాని 
వస్రహీనుడై గాని మలమూత్రాలు విడువరాదు. 


న జీర్ణదేవాయతనే న వల్నీకే కదాచన । 
నస సత్వేషు గర్తేషు గచ్చన్వా న సమాచరేత్‌ ॥ 38 ॥ 


రాదు. 


పదమూడవ అధ్యాయం 539 


జీర్ణమైన దేవాలయాల్లోనూ, పుట్టపైనా, జంతువులున్న గోతుల్లోనూ, నడుస్తునూ మలమూత్రాలు విసర్జించ 


తుషాజ్లార కపాలేషు రాజమారే తథైవ చ। 
న క్షేత్రే న బిలే చాపి న తీర్థే న చతుప్పథే 139n 


నోద్యానోద సమీపే వా నోషరే న పరాశుచా । 
న సోపానత్సాదుకో వా ఛత్రీ వా నాన్తరిక్షకే ॥ 40॥ 


న చైవాభిముఖే స్త్రీణాం గురు బ్రాహ్మణయోర్లవామ్‌ | 
న దేవదేవాలయయోరపామపి కదాచన ॥ 41॥ 


ధాన్యం పొట్టు, మండే అగ్ని మట్టి మూకుడు (యజ్ఞాల్లో ఉపయోగించేవి), రాజమార్గం, పొలం, బిలం, 


తీర్ధం, నాలుగు దారులు గల కూడలి, ఉద్యాన సమీపంలోని జలాల్లోనూ చవుటి నేల, అపవిత్రప్రదేశం మొదలైనచోట 
పనికిరాదు. పాదరక్షలతో, ఛత్రంతో, అంతరిక్షంలో, ప్రీలకు, గురు, బ్రాహ్మణ, గోవుల కభిముఖంగా, దేవదేవాలయ 
జలములకభిముఖంగా మలమూత్ర విసర్జనం సరికాదు. 


న జ్యోతీంషి నిరీక్షన్వా న సన్భాఖిముఖో9_ పి వా। 
ప్రత్యాదిత్యం ప్రత్యనలం ప్రతిసోమం తథైవ చ ॥ 42॥ 


ఆహృత్య మృత్తికాం కూలాత్‌ లేపగన్ధాపకర్షణమ్‌ । 
కుర్యాదతగ్తితశ్మౌాచం విశుద్దెరుద్ధుతోదకైః ॥ 48 ॥ 
తు = 


నక్షత్రాలు చూస్తూ, సంధ్యా సమయంలో, సూర్యచంద్రాగ్నుల కెదురుగా మలమూత్రవిసరనం తగదు. 


సోమరితనం వదలి నదినుండి లేదా చెరువునుండి మట్టిని తీసుకొని శుభ్రమైన బావినుండి తీసుకున్న నీటితో 
శౌచం ఆచరించాలి. 


నాహరేన్యత్తికాం విప్రః పాంశులాన్న చ కర్ణమాత్‌ I 

న మార్గాన్నోషరాద్దేశాచ్చౌచశిష్టాం పరస్య చ ॥ 441 

న దేవాయతనాత్మూపాత్‌ గ్రామాన్న చ జలాత్తథా | 

ఉపస్పృశేత్తతో నిత్యం పూర్వోక్తేన విధానతః ॥ 45 ॥ 

(బ్రాహ్మణుడు ధూళి, బురదనుండి మట్టిని తీసుకోరాదు. త్రోవ, చౌటి నేల, ఇతరులు శౌచం చేసిన చోటు, 


దేవాలయం, బావి, గ్రామం, జలంనుండి మట్టిని తీసుకోరాదు. శౌచం తర్వాత ముందు చెప్పిన విధంగా 
ఆచమనం చేయాలి. 


ఇతి శ్రీకూర్శపురాణే ఉత్తరార్థే బుషివ్యాస సంవాదే త్రయోదశో9_ధ్యాయః ॥ 18 ॥ 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో బుషివ్యాస సంవాదంలో పదమూడవ అధ్యాయం ॥ 13 ॥ 


శస్త్రం 


540 చతుర్దశోల_ధ్యాయః - పద్నాల్లవ అధ్యాయం 
శిష్య-బ్రహ్మచారిణాం ధర్మనిరూపణమ్‌ - శిష్య-బ్రహ్మచారుల ధర్మనిరూపణం 


వ్యాస ఉవాచ :-వ్యాసుడు పలికాడు. 
ఏవం దణ్ఞాదిభిర్యుక్తః శౌచాచారసమన్నితః । 
ఆహూతో9_ ధ్యయనం కుర్యాత్‌ వీక్షమాణో గురోర్ముఖమ్‌ TET 


ఈ విధంగా దండాదులు ధరించి, శౌచాచారం కల్లి, గురువు పిలుపు మేరకు గురుముఖం చూస్తూ 
అధ్యయనం చేయాలి. 


నిత్యముద్యతపాణిస్స్వాత్‌ సాధ్వాచారస్సుసంయతః | 
ఆస్యతామితి చోక్తః సన్నాసీతాభిముఖం గురోః ॥ 2 ॥ 


సదాచారంకల్లి, ఉత్తరీయంనుండి కుడి చేతిని బయటకుంచుకుని, ఇంద్రియనిగ్రహం కలవాడై గురువు 
కూర్చుండమన్నపుడు అతని కభిముఖంగా కూర్చుండవలెను. 


ప్రతిశ్రవణసమాషే శయానో న సమాచరేత్‌ । 

నాసీనో న చ భుజ్ఞానో న తిష్టన్నపరాజ్యుఖః ॥ 8 ॥ 

పడుకుని, కూర్చుని, భోజనం చేస్తూ, నిలబడి, గురువువైపు వీపుంచి గురువునుండి విద్యాభ్యాసంగాని 
వేరే సంభాషణ కాని చేయరాదు. 

నీచం శయ్యాసనం చాస్య సర్వదా గురుసన్నిధా | 

గురోస్తు చక్షుర్విషయే న యథేష్టాసనో భవేత్‌ ॥ 4॥ 

గురుసన్నిధిలో ఆసనం, శయ్య క్రిందుగా ఉండాలి. గురువు ముందు ఇష్టం వచ్చినట్టు కూర్చోకూడదు. 


నోదాహరేదస్య నామ పరోక్షమపి కేవలమ్‌ । 

న చైవాస్యానుకుర్వీత గతిభాషణచేష్టితమ్‌ 1 51 

గురువుపరోక్షంలో నైనా కేవలగురునామం చెప్పకూడదు. గురువు నడకను, మాటలు, చేష్టలను 
అనుకరించకూడదు. 

గురోర్యత్ర పరీవాదో నిన్లా చాపి ప్రవర్తతే । 

కర్ణౌ తత్ర పిధాతవ్యా గన్తవ్యం వా తతో౭_న్యతః 1161 

గురువును, దూషించేచోట, గురువును నిందించే ప్రదేశంలో చెవులు మూసికొనాలి లేదా అక్కడ నుండి 
వెళ్ళిపోవాలి. 


పద్నాల్లవ అధ్యాయం 541 


దూరస్టో నార్బయేదేనం న క్రుద్దో నాన్తికే (స్తియాః | 

న చైవాస్యోత్తరం బ్రూయాత్‌ స్థితో నాసీత సన్నిధౌ | 7 ॥ 

తాను దూరంగా ఉండి గురువు నర్చింపకూడదు. క్రుద్దుడై ఉన్నపుడు, స్త్రీ సమీపంలో ఉన్నప్పుడు గురువును 
అర్చించకూడదు. గురువు మాటకు ఎదురు పలుకరాదు. గుర్వాజ్ఞ లేక అతని సమీపంలో కూర్చొన కూడదు. 

ఉదకుమృం కుశాన్‌ పుష్పం సమిధో£_ ప్యాహరేత్సదా I 

మార్జనం లేపనం నిత్యం అజ్లానాం వై సమాచరేత్‌ ॥ 8 ॥ 

శిష్యుడు గురువుకొరకు జలం నిండిన పాత్రను, దర్భలను, పుష్పం, సమిధలను తీసుకొని పోవలెను. 
ఎల్లపుడు గురువు అవయవాలకు మార్జనం, లేపనం మొదలైనవి చేయాలి. 


నాస్య నిర్మాల్యశయనం పాదుకోపానహానపి । 
ఆక్రమేదాసనం చాస్య ఛాయాదీన్వా కదాచన ॥ 9 ॥ 


గురువు ధరించిన పూమాలను, శయ్యను, పాదుకలను, పాదరక్షలను, ఆసనాన్ని గురువు నీడను, 
ఆ(క్రమించరాదు. 


సాధయేద్దన్తకాష్టాదీన్‌ లబ్ధం చాస్మె నివేదయేత్‌ | 
అనాప్పచ్చ్య న గన్తవ్యం భవేత్‌ ప్రియహితే రతః ॥ 10 ॥ 


గురువు కోసం దంతకాష్థాదులు సంపాదించి పెట్టాలి. తాను సంపాదించినదానిని గురువుకు నివేదించాలి. 
గురువుకు ప్రియము హితం కూర్చటంలో తత్పరుడు కావాలి. గురువుకు చెప్పకుండా వెళ్ళరాదు. 


న పాదౌ సారయేదస్య సన్నిధానే కదాచన । 
జృంభితం హసితం చైవ కంఠప్రావరణం తథా ॥ 111 


వర్జయేత్సన్నిధౌ నిత్యం అవస్ఫోటనమేవ చ । 
యథాకాలమధీయీత యావన్న విమనా గురుః । 
ఆసీతాధో గురోః కూర్చే ఫలకే వా సమాహితః ॥ 121 


గురువుముందు కాళ్ళు చాపి కూర్చోకూడదు. అట్లే ఆవలించకూడదు. నవ్వకూడదు, కంఠాన్ని 
కప్పుకోకూడదు. అలంకరించుకోరాదు. పెద్దగా చప్పట్లుకొట్టుట కూడదు. గురువు విమనస్సుడు కానపుడు మాత్రమే 
కాలనియమాన్ననుసరించి అధ్యయనం కొనసాగించాలి. అధ్యయనకాలంలో గురువుదగ్గర నీచాసనంలో కాని 
ఫలకమందుకాని సావధానంగా కూర్చోవాలి. 


ఆసనే శయనే యానే నైవ తిష్టేత్మదాచన I 
ధావన్తమనుధావేత గచ్చన్తమనుగచ్చ్భతి 1 181 


542 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


గురువుయొక్క ఆసనం, శయ్య, వాహనాలపై కూర్చోరాదు. గురువు పరుగెత్తునపుడు తాను వెంట 
పరుగెత్తాలి. నడచినపుడు నడవాలి. 

గోల_ శ్వోష్టయాన ప్రాసాద ప్రస్తరేషు కటేషు చ । 

ఆసీత గురుణా సార్ధం శిలాఫలకనౌషు చ ॥ 14॥ 

ఎడ్లు, గుర్రాలు, ఒంటెలు లాగే బళ్ళు, భవనం, ప్రస్తరం, చాప, శిలాఫలకం, నావ మొదలైనవానిలో 
గురువుతోకూడ కూర్చొనవచ్చును. 

జితేన్దియస్స్యాత్సతతం వశ్యాత్మా౭_ క్రోధనశ్ళుచిః I 

ప్రయుజ్ఞీత సదా వాచం మధురాం హితభాషిణీమ్‌ ॥ 15 ॥ 

జితేంద్రియుడై, కోపము నదుపులో నుంచుకొని, శుచియై, గురువు వద్ద సదా హితంగా, మధురంగా 
మాట్లాడాలి. 


గన్గమాల్యం రసం కల్యాం శుక్తం ప్రాణివిహింసనమ్‌ । 
అభ్యంగం చాంజనోపానచ్చత్రధారణమేవ చ॥ 161 


కామం లోభం భయం నిద్రాం గీతవాదిత్రనర్తనమ్‌ । 
ఆతర్జనం పరీవాదం స్రీపేక్షాలంభనం తథా ॥ 171 


పరోపఘాతం పైశున్యం ప్రయత్నేన వివర్జయేత్‌ I 
గురువు సన్నిధిలో గంధం, మాల్యం, రసం, మద్యం, ఆడంబరాలను, ప్రాణిహింస, అభ్యంగనం, కాటుక 


పెట్టుకోవటం, పాదరక్షలు ధరించటం, కామ, లోభ, భయ, నిద్రలను, గీత వాద్యనర్తనాలను, బెదరించటం నింద, 
ప్రీదర్శనం, స్పర్శనం, పరాపకారం, లోభిత్వం మొదలైనవి ప్రయత్నంతో విడిచి పెట్టవలెను. 


ఉదకుమృం సుమనసో గోశకృన్యత్తికాం కుశాన్‌ । 
ఆహరేద్యావదర్శాని ఖైక్షం చాహరహతశ్చరేత్‌ ॥ 18 ॥ 
కృతం చ లవణం సర్వం వర్జ్యం పర్యుషితబ్బు యత్‌ । 
అన్ఫత్యదర్శీ సతతం భవేద్గీతాదినిస్పృహః ॥ 19 ॥ 
నాదిత్యం వై సమీక్షేత న చరేద్దంతధావనమ్‌ । 
ఏకాంతమశుచిస్రీభిః శూద్రాంత్యైరభిభాషణమ్‌ 1 20 ॥ 


ప్రతిదినం నీటికుందను, పువ్వులను, ఆవుపేడను, మృత్తికను, దర్భలను, గురువు అవసరానికి తగినట్టు 
తీసుకొనిపోవలెను. భిక్షాటనం చేయవలెను. కృత్రిమలవణాన్ని వాసనపట్టిన పదార్థాలను, విడిచిపెట్టాలి. నృత్యం 
చూడకూడదు. గీతాదుల్లో ఆసక్తి చూపరాదు. సూర్యునికెదురుగా నిలువరాదు. దంతధావనం చేసుకోకూడదు. 
ఏకాంతస్థితిలో అపవిత్రులైన స్త్రీలతో, శూద్రులతో, అంత్యజులతో మాట్లాడకూడదు. 


పద్నాల్లవ అధ్యాయం 543 


గురూచ్చిష్టం భేషజార్థం ప్రయుంజీత న కామతః । 
మలాపకర్షణస్నానం నాచరేద్ధి కదాచన ॥ 21॥ 


గురూచ్చిష్టభోజనాన్ని లోభంతో స్వీకరించరాదు. శరీరం మురికిపోవటానికి రాగపూర్వకంగా స్నానం 
చేయకూడదు. 


న కుర్యా న్మానసం విప్రో గురోస్తాగే కదాచన । 
మోహాద్వా యది వా లోభాత్‌ త్యక్తేన పతితో భవేత్‌ ॥ 22 ॥ 


మానసికంగాకూడా గురువును వీడరాదు. మోహంతోకాని, లోభంతోకాని గురువును పరిత్యజిస్తే 
పతితుడవుతాడు 


లౌకికం వైదికం చాపి తథాధ్యాత్మిక మేవచ । 
ఆదదీత యతో జ్ఞానం నతం ద్రుహ్యేత్మదాచన 1 23 | 


ఎవరివలన లౌకికముగాని, వైదికముగాని, ఆధ్యాత్మికముగాని జ్ఞానము సిద్దించినదో అట్టివారికి ఎన్నడూ 
ద్రోహము తల పెట్టరాదు. 

గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః । 

ఉత్పథం ప్రతిపన్నస్య మనుస్యాగం సమబ్రవీత్‌ ॥ 24॥ 

గర్విష్టి మహాపాపి, కార్యాకార్యవిచక్షణా శూన్యుడు, కుమార్లగామి అగు గురువును వదలవచ్చునని మనువు 
చెప్పినాడు. 

గురోర్లురౌ సన్నిహితే గురువద్భక్తిమాచరేత్‌ | 

న చాతిసృష్టో గురుణా స్వాన్గురూనభివాదయేత్‌ 1 25 ॥ 

గురువుయొక్క గురువు విషయంలో, గురువునందు వలెనే భక్తి, వినయాలు (ప్రదర్శించాలి. గురువు 
ఇంటిలో అతని దగ్గర అతని ఆజ్ఞ లేక తన గురువులైన తల్లిదండ్రులు మొదలైన వారికి నమస్మరించరాదు. 

విద్యాగురుష్వేతదేవ నిత్యావృత్తిస్ప్వయోనిషు । 

ప్రతిషేధత్సు చాధర్మాద్ధితం చోపదిశత్స్వపి 1 26 ॥ 

శ్రేయస్సు గురువద్యత్తిం నిత్యమేవ సమాచరేత్‌ । 

గురుపుత్రేషు దారేషు గురోశ్చెవ స్వబంధుషు 127 1 

విద్యాగురువు, తల్లిదండ్రులు, అధర్మనిషేధకుడు, హితోపదేశికుడు, (శ్రేయఃకాముడు అనువారి విషయంలో 
గురువునందువలెనే నడచుకోవాలి. గురుపుత్రులందు, గురుపత్నియందు, వారి బంధువులందు, గురువునందు 
వలెనే వ్యవహరించాలి. 


544 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
బాలస్సమానజన్మా వా శిష్యో వా యజ్ఞకర్మణి I 
అధ్యాపయన్‌ గురుసుతో గురువన్మానమర్హత్రి 1 28|| 
ఉత్సాదనం వై గాత్రాణాం స్నాపనోచ్చిష్టభోజనే | 
న కుర్యాద్గురుపుత్రస్య పాదయోశ్వాచమేవ చ॥ 29 ॥ 
గురువత్పరిపూజ్యాస్తు సవర్ణా గురుయోషితః । 
అసవర్ణాస్తు సంపూజ్యాః ప్రత్యుత్థానాభివాదనైః 1 80 ॥ 


గురుపుత్రుడు తనకంటె చిన్నవాడు, సమవయస్స్ముడు, యజ్ఞకర్మలో శిష్యుడు, అయినాకూడ అధ్యాపనం 


చేస్తుంటే గురువువలె గౌరవార్డుడే కాని ఆ గురుప్రుతుని ఒళ్ళు పట్టడం, స్నానం చేయించడం, అతని ఉచ్చిష్టాన్ని 
తినడం, అతని పాదములను కడగడం చేయరాదు. సవర్గురాళ్ళిన గురుపత్నులు గురువువలెనే గౌరవనీయులు. 
అసవర్గురాళ్ళు అయినట్లయితే ప్రత్యుత్థాన అభివాదనాలతో మాత్రం పూజించాలి. 


అభ్యంజనం స్నాపనం చ గాత్రోత్సాదనమేవ చ । 
గురుపత్వాా న కార్యాణి కేశానాణ్చ ప్రసాధనమ్‌ ॥ 31 ॥ 


గురుపల్నీ తు యువతీ నాభివాద్యేహ పాదయోః । 
కుర్వీత వందనం భూమ్యామసావహమితి (బ్రువన్‌ ॥ 32 ॥ 


విప్రోష్య పాద(గ్రహణం అన్వహం చాభివాదనమ్‌ । 

గురుదారేషు కుర్వీత సతాం ధర్మమనుస్మరన్‌ 11 38 ॥ 

మాతృష్వనా మాతులానీ శ్వశూశ్చాథ పితృష్వసా I 

సంపూజ్యా గురుపత్నీవ సమాస్తా గురుభార్యయా ॥ 84 ॥ 

భ్రాతుర్భార్యోపసంగ్రాహ్యా సవర్ణాహన్యహన్యపి । 

విప్రోష్య తూపసంగ్రాహ్యా జ్ఞాతిసంబస్థియోషితః ॥ 35 ॥ 

గురుపట్సికి అభ్యంజనస్నానం, శరీరసంవాహనం, కేశాలంకరణ చేయకూడదు. ఆమె యువతి అయినట్టెతే 


పాదస్పర్శతో నమస్మరించరాదు. “అసావహంి అని భూమిపైనే నమస్కరించాలి. శిష్యుడు గ్రామాంతరం దేశాంతరం 
వెళ్ళి వచ్చినపుడు శిష్టాచారం ప్రకారం గురుపల్నికి పాదగ్రహణం, పాదనమస్మారం చేయాలి. పినతల్లి, మేనమామ 
భార్య, అత్త, మెనత్త వీరంతా గురుపల్నితో సమానులే. అట్లే పూజించాలి. సవర్గురాలైన భాతృభార్య కూడ 
గౌరవార్షురాలే. ప్రతిదినం అభివాదం చేయాలి. ప్రవాసంనుండి తిరిగి వచ్చినపుడు జ్ఞాతిప్రీలు, సంబంధిత 
స్త్రీలకు కూడ అభివాదం చేయాలి. 


పితుర్భగిన్యాం మాతుశ్చ జ్యాయన్యాం చ స్వసర్యపి । 
మాతృవద్వృత్తిమాతి స్టేత్‌ మాతా తాభ్యో గరీయసీ ॥ 36 ॥ 


పద్నాల్లవ అధ్యాయం 545 


ఏవమాచారసంపన్నమాత్మవంతమదాంభికమ్‌ I 
వేదమధ్యాపయేద్ధర్మం పురాణాజ్నాని నిత్యశః | 87 | 


మేనత్త, పినతల్లి, పెత్తల్లి విషయంలో తల్లియందువలెనే ప్రవర్తించాలి. తల్లి వీరికంటె శ్రేష్టురాలు. ఈ 
విధమైన ఆచారంతో మనోనిగ్రహంకల్లి, దంభంలేని శిష్యునికి వేదం, ధర్మాలు, వేదాంగాలు, పురాణాలు ఎల్లప్పుడు 
అధ్యాపనం చేయవలెను. 


సంవత్సరోషితే శిష్యే గరుర్‌జ్ఞానమనిర్దిశన్‌ I 

హరతే దుష్భతం తస్య శిష్యస్య వసతో గురుః ॥ 38 ॥ 
ఆచార్యపుత్రశ్శుశూషుః జ్ఞానదో ధార్మికశ్ళుచిః | 

శక్తోం న్నదో ర్ధీ స్వః సాధురధ్యాప్యా దశ ధర్మతః ॥ 39 ॥ 
కృతజ్ఞశ్చ తథాల_ద్రోహీ మేధావీ శుభకృన్నరః । 

ఆప్తః ప్రియోం థ విధివత్‌ షడధ్యావ్యా ద్విజాతయః ॥ 
ఏతేషు బ్రహ్మణో దానమన్యత్ర తు యథోదితాన్‌ 1140 ॥ 


సంవత్సరకాలం గురుశుశూష చేసిన శిష్యునికి గురువు జ్ఞానబోధ చేయనట్టెతే ఆ శిష్యుని దుష్కృతం 
గురువుకు సంక్రమిస్తుంది. ఆచార్యపుత్రుడు, సేవించేవాడు, విద్యతో మరో విద్య (గహించేవాడు, ధార్మికుడు, 
పవిత్రుడు, సమర్గుడు, అన్నాన్నొసగేవాడు, యాచించేవాడు తనకు సంబంధించినవారు, సచ్చీలి ఈ పదిమంది 
చదివింప తగినవారు. కృతజ్ఞుడు, అద్రోహి, మేధావి, శుభంకరుడు, ఆప్పుడు ప్రియం ఆచరించేవాడు ఈ ఆర్జురు 
ద్విజులు యథావిధి అధ్యాపనయోగ్యులు. వీరిలో బ్రాహ్మణునికి బ్రహ్మజ్ఞానం వేదజ్ఞానం కలుగ చేయాలి. ఇతరులకు 
విధి ప్రకారం విద్యాదానం చేయాలి. 


ఆచమ్య సంయతో నిత్యం అధీయీత ఉదజ్యుఖః । 
ఉపసంగృహ్య తత్సాదౌ వీక్షమాణో గురోర్ముఖమ్‌ I 
అధీష్వ భో ఇతి బ్రూయాత్‌ విరామోం_స్వితి నారభేత్‌ 1 41 ॥ 


ఆచమించి ఉత్తరాభిముఖుడై నియతచిత్తంతో అధ్యయనం చేయించవలెను. గురుపాద ప్రణామం చేసి 
గురుముఖాన్నే చూస్తూ అధ్యయనం చేయాలి. గురువు చదువుమన్నపుడు అధ్యయన మారంభించాలి. ఇక 
చాలునన్నపుడు అధ్యయనం ఆపాలి. 

ప్రాక్కూలాన్‌ పర్యుపాసీనః పవితైైశ్చెవ పాలితః | 

ప్రాణాయామైస్రిభిః పూతః తత ఓజ్కారమర్హతి ॥ 421 

బ్రాహ్మణః ప్రణవం కుర్యాత్‌ అన్తే చ విధివద్ద్విజః । 

కుర్యాదధ్య్వ్యయనం నిత్యం స బ్రహ్మోజ్ఞులిపూర్వతః 1 483 ॥ 


546 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


సర్వేషామేవ భూతానాం వేదశ్చక్షుస్సనాతనమ్‌ । 

అధీయీతాప్యయం నిత్యం బ్రాహ్మణ్యాచ్చ్యవతే9_ న్యథా 1 44 ॥ 

తూర్పుకొసలు గల దర్భలపై కూర్చుని, రెండు చేతులతో దర్భలను పట్టుకొని, పవి(త్రుడై, మూడుసార్లు 
ప్రాణాయామంచేసి, శుచియైన తర్వాత ప్రణవోచ్చారణకు యోగ్యుడు. ద్విజుడు అధ్యయన ప్రారంభంలో చివర 
(ప్రణవము నుచ్చరించవలెను. బ్రహ్మాంజలిగా చేతులు జోడించి వేదాధ్యయనం చేయాలి. సర్వప్రాణులకు వేదం 
సనాతన చక్షువు. ఈ వేదాన్ని ప్రతిరోజు అధ్యయనం చేయాలి. అట్లా చేయనివాడు బ్రాహ్మణ్యభ్రష్టుదడవుతాడు. 


యో౭_ధీయీత బుచో నిత్యం క్షీరాహుత్యా స దేవతాః । 

ప్రీణాతి తర్ప్వయంత్యేనం కామైస్ఫృవ్తాస్సదైవ హి ॥ 45 ॥ 

నిత్యం బుగ్వేదాధ్యయనం చేస్తూ, క్షీరంతో దేవతలను తృప్పి పరచువానికి ఆ దేవతలు కోరికలొసగి తృప్తి 
కలిగిస్తారు. 

యజూంప్యధీతే నియతం దధ్నా ప్రీణాతి దేవతాః । 

సామాన్యధీతే ప్రీణాతి ఘృతాహుతిభిరన్వహమ్‌ 1 46 ॥ 

యజుర్వేదాధ్యయనం చేస్తూ, పెరుగుతో దేవతలను తృప్తి పరచాలి. సామవేదాధ్యయనంతో నేయినొసగి 
తృప్తి పరచాలి. 

అథర్వాంగిరసో నిత్యం మధ్యా ప్రీణాతి దేవతాః । 

ధర్మాంగాని పురాణాని మాంసైస్సన్తర్సయేత్‌ సురాన్‌ ॥ 471 

అథర్వణాధ్యయనంలో తేనెతో తృప్తి పరచాలి. ధర్మశాస్త్రం, వేదాంగాలు, పురాణం అధ్యయనం చేసేప్పుడు 
మాంసంతో తృప్తి పరచాలి. 

అపాం సమీపే నియతో నైత్యికం విధిమాగ్రితః । 

గాయత్రీమప్యధీయీత గత్వాలి_ రణ్యం సమాహితః ॥ 48 ॥ 

సహస్రపరమాం దేవీం శతమధ్యాం దశావరామ్‌ । 

గాయత్రీం వై జపేన్నిత్యం జపయజ్ఞః ప్రకీర్తితః ॥ 49 ॥ 

గాయత్రీం చైవ వేదాంశ్చ తులయా తోలయత్ర్రభుః । 

ఏకతశ్చతురో వేదాన్‌ గాయత్రీం చ తథైకతః ॥ 50 ॥ 

అరణ్యంలో, జలానికి సమీపంలో, నిత్యకర్మవిధిననుసరించి గాయత్రీజపాన్ని చేయాలి. దీన్ని వేయిసార్లు 
చేయటం ఉత్తమం. నూరు మధ్యమం, పది అధమం. నిత్యమూ గాయ త్రీమంత్రాన్ని జపించాలి. దానిని 


జపయజ్ఞమంటారు. గాయత్రీమంత్రాన్నిి నాల్గువేదాలను త్రాసులో తూచినట్టెతే గాయత్రియే ఎక్కువ బరువు 
తూగుతుంది. 


పద్నాల్లవ అధ్యాయం 547 
ఓజ్మారమాదితః కృత్వా వ్యాహృతీస్తదనన్తరమ్‌ । 
తతో? ధీయీత సావిత్రీం ఎకాగ్రశృద్ధయాన్నితః 1 511 
మొదట ఓంకారాన్ని, తర్వాత వ్యాహృతులను, ఆ తర్వాత సావిత్రీమంత్రాన్ని ఏకాగ్రతతో (శ్రద్ధగా జపించాలి. 
పురాకల్సే సముత్సన్నా భూర్భువఃస్వస్సనాతనాః । 
మహావ్యాహృతయస్తిస్రః సర్వాశుభనిబర్హణాః ॥ 52 ॥ 
పూర్వకాలంలో అమంగళాలన్నింటిని నశింపచేసే వ్యాహృతులు భూః భువః సువః అనేవి ఆవిర్భవించినవి. 
ప్రధానం పురుషః కాలో విష్ణురహ్మా మహేశ్వరః । 
సత్త్వం రజస్తమస్తిస్రః క్రమాద్వాహృతయః స్కృతాః ॥ 58 ॥ 
ఓజ్మారస్తత్సరం బ్రహ్మ సావిత్రీ స్యాత్తదక్షరమ్‌ । 
ఏష మన్రో మహాయోగః సారాత్సార ఉదాహృతః 1 రశ ॥ 


యో ధీతే£ హన్యహన్యేతాం గాయత్రీం వేదమాతరమ్‌ । 

విజ్ఞాయార్థం బ్రహ్మచారీ స యాతి పరమాం గతిమ్‌ ॥ 55 ॥ 

ప్రకృతిపురుషకాలాలు, బ్రహ్మవిష్టమహేశ్వరులు, సత్వరజస్తమస్సులు ఈ మూదేసి క్రమముగా భూః, 
భువః, సువః అను మూడు వ్యాహృతులుగా చెప్పబడినవి. ఓంకారం పరబ్రహ్మస్వరూపం. సావిత్రి నశించని 
పరతత్త్వం. ఈ మంత్రం మహాయోగం, సకలసారాలకు సారం. ప్రతిదినం వేదమాత గాయత్రిని జపించేవాడు, 
అర్థాన్ని గ్రహించినవాడు ఉత్తమగతిని పొందుతాడు. 


గాయత్రీ వేదజననీ గాయత్రీ లోకపావనీ । 

న గాయత్ర్యాః పరం జప్యం ఏతద్విజ్ఞాయ ముచ్యతే ॥ 56 ॥ 

గాయత్రి వేదమాత. లోకపావని. గాయట్రికంటే జపించతగినది వేరొకటి లేదు. ఇది తెలిసినవాడు 
ముక్తుడవుతాడు. 

శ్రావణస్య తు మాసస్య పౌర్టమాస్యాం ద్విజోత్తమాః । 

ఆషాధ్యాం ప్రోష్టపద్యాం వా వేదోపాకరణం సృృతమ్‌ ॥ 57 ॥ 

ఉత్సృజ్య గ్రామనగరం మాసాన్న్విప్రోల_ర్థపజ్బామాన్‌ 1 

అధీయీత శుచౌ దేశే బ్రహ్మచారీ సమాహితః ॥ 58 ॥ 

పుష్యే తు ఛందసాం కుర్వాత్‌ బహిరుత్సర్ణనం ద్విజః । 

మాఘశుక్షస్య వా ప్రాప్తే పూర్వాహ్హే ప్రథమే9 హని ॥ 59 ॥ 

ఛందాంస్యూర్యమథో౨_ భ్య స్యేచ్చుక్షపక్షేషు వై ద్విజః | 

వేదాజ్లాని పురాణాని కృష్ణపక్షే చ మానవమ్‌ ॥ 60 ॥ 


548 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


శ్రావణపూర్ణిమ, ఆషాఢపూర్ణిమ, భాద్రపదపూర్ణిమ కాని ఉపాకర్మ ఆచరించాలి. సంస్మారపూర్వకంగా 
వేదగ్రహణం చేయాలి. గ్రామాన్ని నగరాన్ని విడచి బ్రహ్మచారి అయిదున్నర మాసాలు పవిత్రదేశంలో సావధానుడై 
వేదాధ్యయనం చేయాలి. పుష్యమాసంలో విడువాలి. అట్లే మాఘశుక్ల ప్రతిపత్తినాడు గ్రామం వెలుపల వేదోత్సర్ణన 
కావించాలి. అప్పటినుండి శుక్లపక్షంలో వేదాలను, కృష్ణపక్షంలో వేదాంగాలను, పురాణాలను, స్మృతులను అధ్యయనం 
చేయాలి. 


ఇమాన్నిత్యమనధ్యాయానధీయానో వివర్జయేత్‌ I 
అధ్యాపనం చ కుర్వాణో హ్యభ్యస్యన్నపి యత్నతః ॥ 61 ॥ 
కర్ణ శ్రవేం_నిలే రాత్రౌ దివా పాంసుసమూహనే । 
విద్యుత్‌స్తనితవర్నేషు మహోల్ళానాం చ సంప్లవే ॥ 
ఆకాలికమనధ్యాయమేతేష్వాహ ప్రజాపతిః ॥ 62 ॥ 
ఏతానభ్యుదితాన్‌ విద్యాత్‌ యదా ప్రాదుష్కృతాగ్నిషు । 
తదా విద్యాదనధ్యాయమనృతౌ చాభ్రదర్శనే ॥ 68 ॥ 
నిర్దాతే భూమిచలనే జ్యోతిషాం చోపసర్దనే । 


ఏతా నాకాలికాన్‌ విద్యాత్‌ అనధ్యాయీనృతావపి | 64 ॥ 

ప్రాదుష్కతేష్వగ్నిషు తు విద్యుత్స్వనితనిస్ప్వనే । 

స జ్యోతిస్స్యాదనధ్యాయః శేషరాత్రౌ యథా దివా ॥ 65 ॥ 

వేదాధ్యయనం చేసేవాళ్ళు, వేదాన్ని అధ్యాపనం చేసేవాళ్ళు ఈ అనధ్యాయాలను తప్పక పాటించాలి. 
రాత్రుల్లో చెవులకు వినిపించే ధ్వనిగల వాయువు వీచేప్పుడు, పగలు దుమ్ముతో వేడిగాలి వీచేప్పుడు, మెరుపులు 
ఉరుములతో వర్షించేప్పుడు, తోకచుక్కలు మొ॥నవి పదేప్పుడు అకాలిక అనధ్యయనాలుగా గుర్తించాలి. అగ్నులు 
ప్రజ్వలించినకాలంలో ఈ ఉపద్రవాలు కనిపించినా, అకాలమందు మేఘము కనిపించినా, ఆ కాలము అనధ్యయనమే, 
పిడుగుపాటు, భూకంపం, సూర్యచంద్రగ్రహణాలు కూడ అకాలిక అనధ్యయనాలే. అగ్నిజ్వాలలు కనపడినా, 
ఉరుములతోడి మెరుపులు కలిగినా ఆ ప్రకాశము పగటికాలమందు అనధ్యయనమయినట్లుగానే శేషరాత్రికూడా 
అనధ్యయనంగానే పాటించాలి. 

నిత్యానధ్యాయ ఏవ స్యాత్‌ గ్రామేషు నగరేషు చ। 

ధర్మనైపుణ్యకామానాం పూతిగనే చ నిత్యశః ॥ 66 ॥ 

అంతశ్శవగతే [గ్రామే వృషలస్య చ సన్నిధౌ | 

అనధ్యాయో రుద్యమానే సమవాయే జనస్య చ॥ 67 ॥ 

ఉదకే మధ్యరాత్రే చ విణ్మూత్రే చ విసర్ణనే I 

ఉచ్చిష్టః శ్రాద్ధభుక్సైవ మనసా9_పి న చిన్తయేక్‌ ॥ 68 ॥ 


పద్నాల్లవ అధ్యాయం 549 


ప్రతిగృహ్య ద్విజో విద్వానేకోద్దిష్టస్య కేతనమ్‌ । 

త్యహం న కీర్తయేత్‌ బ్రహ్మ రాజ్ఞో రాహోశ్చ సూతకే ॥ 69 ॥ 
యావదేకో౭_నుదిష్టస్య స్నేహో గన్గశ్చ విద్యతే I 

విప్రస్య విదుషో దేహే తావద్‌ బ్రహ్మ న కీర్తయేత్‌ ॥ 70 ॥ 


ధర్మం, నైపుణ్యం కోరేవారికి (గ్రామంలోను, నగరంలోను, దుర్గంధమున్నచోట నిత్యమనధ్యయనమే. 
(గ్రామంలో శవమున్నపుడు, శూద్రసన్నిధిలో, అధార్మికజనుల వద్ద, జనసమూహం దుఃఖించేప్పుడు అనధ్యాయ 
మవుతుంది. జలం మధ్యలో, అర్దరాత్రి, మలమూత్ర విసర్జన వేళ, ఉచ్చిష్టావస్టలో, శ్రాద్దభోజనంలో, మనసులోను 
అధ్యయనం చేయకూడదు. (బ్రాహ్మణుడు ఏకోద్ధిష్టశాద్ధమందు నిమం(తితుడయిన పక్షంలోనూ, రాజుకు ఆశౌచము 
వచ్చినప్పుడు మరియు రాహువుకు గ్రహణము సంభవించినప్పుడు వేదాధ్యయనము మూడు రోజులు చేయరాదు. 
(బ్రాహ్మణుని శరీరంలో ఏకోద్దిష్టశ్రాద్దసంబంధి నేతివాసన ఉన్నంతవరకు బ్రాహ్మణుడు వేదాలను చదువకూడదు. 

శయానః ప్రాఢపాదశ్చ కృత్వా చైవావసక్టికామ్‌ I 

నాధీయీతామిషం జగ్గా సూతకాన్నాద్యమేవ చ ॥171॥ 

నీహారే బాణ శబ్ద చ సంధ్యయోరుభయోరపి । 

అమావాస్యాం చతుర్దశ్యాం పౌర్ణమాస్యష్టమీషు చ॥ 72॥ 

ఉపాకర్మణి చోత్సర్లే త్రిరాత్రం క్షపణం స్కృతమ్‌ | 

అష్టకాసు త్వహోరాత్రం బుత్వన్యాసు చ రాత్రిషు ॥ 78 ॥ 

మార్గశీర్నే తథా పొషే మాఘమాసే తథైవ చ । 

తిస్రోం_ష్టకాస్సమాఖ్యాతాః కృష్ణపక్షే తు సూరిఖిః ॥ 74 ॥ 

శ్లేష్మాతకస్య ఛాయాయాం శాల్మికేర్మధుకస్య చ। 

కదాచిదపి నాధ్యేయం కోవిదారకపిత్థయోః ॥ 75 ॥ 

పడుకొని, ఆసనంపై పాదాలుంచి రెండు మోకాళ్ళను వస్త్రంతో బంధించుకొని, మాంసం భుజించి, 
సూతకాన్నం తిని వేదాధ్యయనం చేయకూడదు. మంచు కురిసేప్పుడు, బాణశబ్దం విన్పించినపుడు, రెండు సంధ్యల్లోను, 
చతుర్దశి, పౌర్ణమి, అష్టమి, అమావాస్యల్లో, ఉపాకర్మలో, ఉత్సర్గంలో మూడు రోజులు వేదాధ్యయనం కూడదు. 
అష్టకాల్లో అహోరాత్రులందు బుత్వంత రాత్రాల్లో అనధ్యయనమే అవుతుంది. మార్గశిర, పుష్య, మాఘమాసాల్తో, 
కృష్ణపక్షంలో ఈ మూటిని పండితులు అష్టకాలని పేర్కొన్నారు. (మార్గశిర పుష్యమాఘమాసాల్లోని బహుళ 
సప్తమి-అష్టమి-నవమి తిథులు అష్టకాలు). బూరుగ, అవిసె, దానిమ్మ, వెలగ, కోవిదారవృక్షాల నీడల్లో వేదాధ్యయనం 
చేయకూడదు. 


550 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
సమానవిద్యే చ మృతే తథా సబ్రహ్మచారిణి । 
ఆచార్యే సంస్థితే వా౭_పి త్రిరాత్రం క్షపణం స్కృతమ్‌ ॥ 76 ॥ 


ఛిద్రాణ్యేతాని విప్రాణాం యే£_నధ్యాయాః ప్రకీర్తితాః 1 
హింసంతి రాక్షసాస్తేషు తస్మాదేతాన్వివర్ణయేత్‌ | 77 ॥ 


తనతో కూడా చదివేవాడు సహాధ్యాయి మరణించినపుడు, ఆచార్యుడు సంస్థితుడయినా (మరణించినా) 


మూడు దినాలు అనధ్యయనాలు. ఇవి బ్రాహ్మణభఛిద్రాలని పేర్ళొననైనవి. ఈ దినాల్లో రాక్షసులు హింసిస్తారు. 
అందువల్ల వీటిని వదలవలెను. 


నైత్యికే నాసృనధ్యాయః సన్ఫాపాసన ఏవచ। 

ఉపాకర్మణి కర్మాన్తే హోమమన్రేషు చెవహి॥ 78 ॥ 

ఏకామృచమథైకం వా యజుస్సామాథ వా పునః | 

అష్టకాద్యాస్వధీయీత మారుతే చాతివాయతి ॥ 79 ॥ 

అనధ్యాయస్తు నాబ్లేషు నేతిహాసపురాణయోః । 

న ధర్మశాస్రేష్వన్యేషు పర్వణ్యేతాని వర్జయేత్‌ 1 80॥n 

ఏష ధర్మస్సమాసేన కీర్తితో బ్రహ్మచారిణామ్‌ । 

(బ్రహ్మణా9_భిహితః పూర్వం బుషీణాం భావితాత్మనామ్‌ 1 8111 

నిత్యకర్మవిషయంలో సంధ్యోపాసనలో, ఉపాకర్మలో, కర్మాంత్యంలో, "హోమ మంత్రాల్లో అనధ్యాయం 


ఉండదు. అష్టకాల్లో, సుడిగాలిలో ఒక బుక్కును ఒక యజుర్మంత్రాన్ని ఒక సామమంత్రాన్ని మాత్రమే అధ్యయనం 
చేయాలి. వేదాంగాలకు ఇతిహాస పురాణాలకు ధర్మశాస్తాలకు అనధ్యాయం ఉండదు. కాని పర్వదినాల్లో వీనిని 
అధ్యయనం చేయకూడదు. ఈ విధంగా పవిత్రులైన బుషులకు (బ్రహ్మ చెప్పిన (బ్రహ్మచారిధర్మాలను సంగ్రహంగా 
వివరించాను. 


యో౭_న్యత్ర కురుతే యత్నం అనధీత్య (శుతిం ద్విజాః | 
స సమ్మూధో న సమ్ఫాష్యో వేదబాహో్యో ద్విజాతిభీః 11 82 ॥ 


న వేదపాఠ మాత్రేణ సన్తుష్టో వై భవేద్దిజః 1 
పాఠమాత్రావసన్నస్తు పజ్మే గౌరివ సీదతి ॥ 88 ॥ 


యో౭_ధీత్య విధివద్వేదం వేదార్థం న విచారయేత్‌ । 
స సాన్వయశ్శూద్రకల్పః పాత్రతాం న ప్రపద్యతే ॥ 84॥ 


వేదాధ్యయనం చేయకుండా, శాస్తాధ్యయనానికి పూనుకున్నవాడు మూర్చుడు. అతడే వేదబాహ్యుడు. 


ద్విజుడతనితో మాట్లాడకూడదు. వేదపాఠంతో మాత్రమే సంతృప్తి చెందరాదు. పాఠమాత్రంతో విరమించినవాడు 


పద్నాల్లవ అధ్యాయం 551 
బురదలో దిగబడిన గోవువలె కష్టపడతాడు. విధిప్రకారం వేదాధ్యయనంచేసి వేదార్గపర్యాలోచన చేయనందువల్ల 
అతని వంశమంతా శూద్రసమానమవుతుంది. అతడు అపాత్రుడవుతాడు. 

యది త్వాత్యన్తికం వాసం కర్తుమిచ్చతి వై గురౌ | 

యుక్తః పరిచరేదేనమాశరీరవిమోక్షణాత్‌ ॥ 85 ॥ 

గత్వా వనం వా విధివజ్ఞాహుయాజ్ఞాతవేదసమ్‌ I 

అధీయీత సదా నిత్యం బ్రహ్మనిష్టస్సమాహితః ॥ 86 ॥ 

సావిత్రీం శతరుద్రీయం వేదాంతాంశ్చ విశేషతః । 

అభ్యసేత్‌ సతతం యుకో భస్మస్నానపరాయణః 1 871 

జీవితాంతం గురువు వద్దనే ఉండదలచినట్టైతే శరీరావసానంవరకు శ్రద్దగా గురుశుశూష చేస్తూ 
ఉండవలెను. లేదా అరణ్యానికి వెళ్లి యథావిధి అగ్నినుపాసించాలి. స్నానంచేసి, భస్మాన్ని ధరించి, గాయత్రీమంత్రాన్ని, 
శతరుద్రీయాన్ని, వేదాంతశాస్తాలను ఎల్లప్పుడు అభ్యసిస్తుండవలెను. 

ఏతద్విధానం పరమం పురాణం వేదాగమే సమ్యగిహేరితం వః। 

పురా మహర్షిప్రవరాభి పృష్టః స్వాయమ్మువో యన్మనురాహ దేవః ॥ 88 ॥ 

ఏవమీశ్వరసమర్చితాన్తరో యో౭_నుతిష్టతి విధిం విధానవిత్‌ । 

మోహజాలమపహాయ సో౭ మృతో యాతి తత్సదమనామయం శివమ్‌ ॥ 89 ॥ 

పూర్వం మహర్షులు కోరగా స్వాయంభువమనువు చెప్పిన వేదజ్ఞాన ప్రాప్తివిధానం మీకు వివరించాను. 
దీన్ని తెలుసుకొని ఈశ్వరునియందు మనసు లగ్నంకావించి విధినాచరించినవాడు సంసారమోహాన్ని తొలగించుకొని, 
అమృతుడై, పరమపదాన్ని పొందుతాడు. 

ఇతి (శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే శిష్య-బ్రహ్మచారిణాం ధర్మనిరూపణమితి చతుర్దశో9_ధ్యాయః 1 14 ॥ 
శ్రీకూర్మపురాణంలో ఉత్తరార్ధంలోని శిష్య-బ్రహ్మచారుల ధర్మనిరూపణమనే పద్నాల్లవ అధ్యాయం 1 14 


క్‌ పంచదశో9_ధ్యాయః - పదిహేనవ అధ్యాయం 
బ్రహ్మచారిణాం గృహస్థానాం చ ధర్మాః - బ్రహ్మచారులు మరియు గృహస్టధర్మాలు 


వ్యాస ఉవాచ :-వ్యాసమహర్షి పలికాడు 

వేదం వేదౌ తథా వేదాన్‌ వేదాన్వా చతురో ద్విజాః | 

అధీత్య చాధిగమ్యార్థం తతస్నాయాద్దిజోత్తమః 11111 

ఒకటి, రెండు, మూడు లేదా నాల్గువేదాలను బ్రాహ్మణుడధ్యయనం గావించి, అర్థాన్ని తెలుసుకొని, 
స్నాతకుడు కావాలి. 


గురవే తు వరం దత్వా స్నాయీత తదనుజ్ఞయా । 

చీర్ణవతోః థ యుక్తాత్మా సశక్తన్నాతుమర్హతి। 2 ॥ 

గురుదక్తిణనొసగి ఆయన ఆజ్ఞతో సమావర్తనం చేసుకోవాలి. బ్రహ్మచర్యవ్రతం పూర్తిగా అనుష్టించి ఆ 
వ్రతఫలరూపంగా శక్తిసంపన్నుడై స్నాతకుడు కావచ్చును. 

వైష్ణవీం ధారయేద్యష్టిం అన్తర్వాసస్తథోత్తరమ్‌ I 

యజ్ఞోపవీతద్వితయం సోదకజబ్బు కమఃఖ్లలుమ్‌ ॥ 8॥ 

Sy 6 

ఛత్రం చోష్టీషమమలం పాదుకే చాప్యుపానహౌ । 

రాక్మే చ కుణ్బలే వేదం కృత్తకేశనఖశ్ళుచిః 11 4॥॥ 

స్వాధ్యాయనిత్యయుక్తస్వాద్బహిర్మాల్యం న ధారయేత్‌ । 

అన్యత్ర కాఇ్బునాద్విప్రో న రక్తాం బిభృయాత్రజమ్‌ ॥ 5 ॥ 

వైష్ణవ(ఉత్తరేణి) దండాన్ని ధరించాలి. “వెణవీం” అను పాఠాంతరము కలదు. వెదురుదండమని అర్థము 
కౌపీనం, ధోవతి, ఉత్తరీయం, రెండుయజ్ఞోపవీతాలు, జలపూర్ణ కమండలం, ఛత్రం, స్వచ్చమైన తలపాగ, పాదుకలు, 
లేదా పాదరక్షలు, బంగారుకుండలాలు, దర్భముష్టిని ధరించాలి. కేశనఖాలను యథాసమయంగ తీసి వేయించి, 
పవిత్రుడై, నిత్యస్వాధ్యాయం చేస్తుండాలి. కంఠం పైభాగంలో మాలలు ధరించకూడదు. బంగారుహారం తప్ప 
ఎ(ర్రని మాలలు ధరించరాదు. 

శుక్తామృరధరో నిత్యం సుగంధః ప్రియదర్శనః । 

న జీర్ణమలవద్వాసా భవేద్వై విభవే సతి ॥| 6॥ 

న రక్తముల్బణం చాన్యధృతం వాసో న కుండికామ్‌ । 

నోపానహౌ (స్రజం చాథ పాదుకే చ ప్రయోజయేత్‌ ॥ 7॥ 


ఉపవీతమలజ్బారం దర్భాన్‌ కృష్ణాజినాని చ । 
నాపసవ్యం పరీదధ్యాత్‌ వాసోన వికృతం వసేత్‌ ॥ 8 ॥ 


పదిహేనవ అధ్యాయం 553 


ఎల్లపుడు తెల్లని వస్త్రాన్ని ధరించి, సుగంధాన్ని ధరించి, ప్రియదర్శనుడుగా ఉండాలి. జీర్ణము మలినమైన 
వస్ర్తాలు సంపన్నుడయినప్పుడు ధరించకూడదు. రక్తవ(స్తాలను, చూచేవారికి ఉద్వేగాన్ని కలిగించే వస్త్రాలను, 
ఇతరులు ధరించి వదలిన వస్త్రాలను, కమండలాన్ని పాదరక్షలను, పుష్పహారాలను, పాదుకలను ఉపయోగించ 
కూడదు. ఉపవీతాన్ని అలంకారాలను, దర్భలను, కృష్ణాజినాన్ని అపసవ్యంగా వేసుకోకూడదు. వస్త్రాన్ని వికృతంగా 
ధరించరాదు. 

ఆహరేద్విధివద్దారాన్‌ సదృశానాత్మనశ్ళుభాన్‌ । 

రూపలక్షణసంయుకాన్‌ యోనిదోషవివర్ణితాన్‌ 191 

అమాతృగోత్రప్రభవామసమానర్నిగోత్రజామ్‌ । 

ఆహరేద్రహ్మణో భార్యాం శీలశౌచసమన్న్వితామ్‌ nlOn 


తనకు తగిన కులరూపాలుగల సులక్షణకన్యను జాతిదోషంలేని దాన్ని వివాహమాడాలి. (బ్రాహ్మణుడు 
మాతృగోత్రంలో పుట్టని దానినీ, తమ బుషులగోత్రంలో జన్మంచని, శీల, శౌచ, సమన్విత అయిన కన్యను 
వివాహం చేసుకోవాలి. 

బుతుకాలాభిగామీ స్యాత్‌ యావత్పుత్రోం_ భిజాయతే I 

వర్జయేత్ర్రతిషిద్ధాని ప్రయత్నేన దినాని తు ॥ 11 ॥ 

షష్ట్రష్టమీం పజ్బుదశీం ద్వాదశీఇ్బు చతుర్దశీమ్‌ I 

బ్రహ్మచారీ భవేన్నిత్యం తద్వజ్ఞన్మత్రయాహని un 12॥ 

పుత్రుడు పుట్టేంతవరకు బుతుకాలంలో భార్యననుగమించాలి. నిషిద్దదినాలను వదలాలి. షష్టి, అష్టమి, 
పౌర్ణమి, అమావాస్య, ద్వాదశి, చతుర్దశి, తన జన్మదినంనుండి మూడురోజులు (బ్రహ్మచర్యాన్ని పాటించాలి. 

ణు ౧ 

ఆదధ్శీతావసథ్యాగ్నిం జుహుయాజ్ఞాతవేదసమ్‌ I 

ప్రతాని స్నాతకో నిత్యం పావనాని చ పాలయేత్‌ 18 ॥ 

అవసథ్యం (గార్హస్థ్ర అగ్ని ని ప్రతిదినం హోమం చేయాలి. ప్రతిరోజు పవిత్రాలైన వ్రతాలను ఆచరిస్తుండాలి. 

వేదోదితం స్వకం కర్మ నిత్యం కుర్యాదతంద్రితః । 

అకుర్వాణః పతత్యాశు నరకానతిభీషణాన్‌ ॥ 14 ॥ 

వేదవిహిత నిత్యకర్మలు స్వకర్మలను సోమరితనాన్ని వదలి ఆచరించాలి. పై కర్మల నాచరించనట్టెతే 
అతిభయంకరమైన, నరకాలు పొందుతాడు. 

అభ్యసేత్రయతో వేదం మహాయజ్ఞాన్న హాపయేత్‌ । 

కుర్యాధ్భహ్యోణి కర్మాణి సన్లోపాసనమేవ చ॥ 15 ॥ 


554 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
వినయంకలిగి వేదాభ్యాసం చేయవలెను. పంచ మహాయజ్ఞాలు విడువకూడదు. సంధ్యోపాసన, 

గృహ్యసూత్ర విహితకర్మలు ఆచరిస్తుండాలి. 

సఖ్యం సమాధికైః కుర్యాత్‌ ఉపేయాదీశ్వరం సదా । 

దైవతాన్యపి గచ్చేత కుర్యాద్భార్యాభిపోషణమ్‌ 1 1611 

తనతో సమానులైన వారితో తనకన్న అధికులతో స్నేహం చేయాలి. భగవంతునారాధించాలి. దేవతాపూజ 
భార్యాపోషణ చేయాలి. 

న ధర్మం ఖ్యాపయేద్విద్వాన్‌ న పాపం గూహయేదపి । 

కుర్వీతాత్మహితం నిత్యం సర్వభూతానుకమ్బకః ॥ 17 ॥ 

తానాచరించిన ధర్మాన్ని చెప్పకూడదు. తన పాపాన్ని దాచకూడదు. ప్రతిదినం తనకు హితాన్ని కూర్చుకోవాలి. 
సమస్తప్రాణుల పై దయ చూపుతుండాలి. 

వయసః కర్మణో?_ర్థస్య శుతన్యాభిజనస్య చ | 

వేషవాగ్సుద్ధిసారూప్యమాచరన్‌ విచరేత్సదా 1 18 11 

వయస్సు, కర్మ, సంపద, శాస్తం, వంశాలకు తగువిధంగా వేషం, మాట, బుద్ది అలవరచుకుని 
ఆచరిస్తుండాలి. 

(శుతిస్కృత్యుదితస్సమ్యక్‌ సాధుభిర్యశ్చ సేవితః | 

తమాచారం నిషేవేత నేహేతాన్యత్ర కర్షిచిత్‌ 1 19 ॥ 

(శుతిస్కృతుల్లో చెప్పినది, సజ్జనులు ఆచరించినదే సదాచారం. దాన్ని తప్ప ఇతరాన్ని అనుసరించరాదు. 


యేనాస్య పితరో యాతాః యేన యాతాః పితామహాః । 
తేన యాయాత్సతాం మార్గం తేన గచ్చన్‌ న రిష్యతి 1 20 ॥ 


తండ్రులు, తాతలు నడచిన దారిలో తాను నడవాలి. ఇదే సన్మార్గం. ఈ మార్గాన్ననుసరించినవాడు 
పతితుడు కాజాలడు. 


నిత్యం స్వాధ్యాయశీలస్వాత్‌ నిత్యం యజ్ఞోపవీతవాన్‌ I 
సత్యవాదీ జితక్రోధో బ్రహ్మభూయాయ కల్పతే 11 2111 


ప్రతినిత్యం స్వాధ్యాయపరుడు కావాలి. యజ్ఞోవీతధారియై ఉండాలి. సత్యవాది, జితక్రోధుడు 
బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు. 

సన్ఫాస్నానపరో నిత్యం బ్రహ్మయజ్ఞపరాయణః: । 

అనసూయా మృదుర్గానో గృహస్థః ప్రేత్య వర్ధతే 1 22|| 


పదిహేనవ అధ్యాయం 555 
ప్రతిరోజు స్నానసంధ్యల నాచరిస్తూ, బ్రహ్మయజ్ఞాలు చేస్తూ అసూయలేక మృదుస్వభావంతో ఇంద్రియ 
నిగ్రహం కలవాడు ఇహపరాల్లో అభ్యుదయాన్ని పొందుతాడు. 
వీతరాగభయక్రోధో లోభమోహవివర్ణితః । 
సావి గ్రీజాప్యనిరతః శ్రాద్ధకృన్ముచ్యతే గృహీ ॥ 28 ॥ 
మాతాపిత్రోర్జితే యుకో గోబ్రాహ్మణహితే రతః | 
దాన్తో యజ్వా దేవభక్తో బ్రహ్మలోకే మహీయతే ॥ 24॥ 


రాగభయక్రోధాలు విడిచినవాడు లోభమోహాలు లేనివాడు సావిత్రీజపాన్ని చేసే శ్రద్దాళువు అయిన గృహస్థుడు, 
ముక్తిని పొందుతాడు. తల్లిదండ్రులు గోబ్రాహ్మణుల పట్ల హితం ఆచరించేవాడు, ఇంద్రియనిగ్రహం, యజనశీలం, 
దైవభక్తి కలవాడు బ్రహ్మలోకంలో నివసిస్తాడు. 


త్రివర్గసేవీ సతతం దేవతానాజ్బు పూజనమ్‌ । 

కుర్యాదహరహర్షిత్యం నమ స్వేత్రయతస్సురాన్‌ ॥ 25 ॥ 

ఎల్లపుడు ధర్మకామార్గాలు సేవిస్తూ దేవపూజ కానిస్తూ, ప్రతినిత్యం ప్రయత్నంతో దేవతలకు నమస్మరించాలి. 

విభాగశీలస్సతతం క్షమాయుకో దయాలుకః । 

గృహస్థస్తు సమాఖ్యాతో న గృహేణ గృహీ భవేత్‌ 1 26 ॥ 

తన సంపదను శాస్రానుసారం విభజిస్తూ ధర్మం, కీర్తి, సంపద, స్వభోగం, తనవారి కొరకు ఇలా అయిదు 
విధాల విభజించినవాడు. ఓర్పు, దయకల గృహస్థుడు మాత్రమే గృహస్థుడు. గృహం ఉన్నంత మాత్రంతో 
గృహస్తుడు కాలేడు. 

థి 

క్షమా దయా చ విజ్ఞానం సత్యం చైవ దమశ్శమః I 

అధ్యాత్మనిరతం జ్ఞానం ఏతద్రాహ్మణలక్షణమ్‌ 1 27n 

క్షమ, దయ, విజ్ఞానం, సత్యం, శమం, దమం, ఆధ్యాతల్మికజ్ఞానం ఇవి (బ్రాహ్మణలక్షణాలు. 

ఏతస్మాన్న ప్రమాద్యేత విశేషేణ ద్విజోత్తమః I 

యథాశక్తి చరన్మర్మ నిన్దితాని వివర్జయేత్‌ ॥ 28 ॥ 

అందువల్ల (బ్రాహ్మణుడు వీటిని విడువరాదు. శక్ష్యనుసారం కర్మనాచరిస్తూ నింద్యకర్మలు వదలాలి. 


విధూయ మోహకలిలం లబ్బ్వా యోగమనుత్తమమ్‌ | 

గృహస్టో ముచ్యతే బంధాత్‌ నాత్ర కార్యా విచారణా ॥ 29 ॥ 

మోహాన్ని (తోసి, ఉత్తమయోగాన్ని పొందిన గృహస్థుడు సంసారబంధాన్ని వదలుతాడు. ఈ విషయంలో 
సందేహించపని లేదు. 


556 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


విగర్జాతిక్రమాక్షేప హింసాబంధవధాత్మనామ్‌ I 

అన్యమన్యుసముత్తానాం దోషాణాం మర్షణం క్షమా ॥ 80 ॥ 

ఇతరుల కోపంవల్ల కలిగిన నింద, అనాదరం, ఆక్షేపం, హింస, బంధనం, వధ మొదలైన దోషాలను 
సహించటమే క్షమ. 


స్వదుఃఖేష్వివ కారుణ్యం పరదుఃఖేన సౌహృదాత్‌ I 

దయేతి మునయః ప్రాహుః సాక్షాద్ధర్మస్య సాధనమ్‌ ॥ 31॥ 

సౌహృదంతో తమ దుఃఖంవలెనే పరుల దుఃఖంలో కరుణగల్లి ఉండటమే దయ అని మునులన్నారు. ఇది 
సాక్షాద్ధర్మ సాధనం. 

చతుర్దశానాం విద్యానాం ధారణం హి యథార్థతః I 

విజ్ఞానమితి తద్విద్యాత్‌ యేన ధర్మో వివర్ధతే 1 82 ॥ 


నిజానికి చతుర్దశ విద్యలు ధరించటం విజ్ఞానం. ఈ విజ్ఞానంతో ధర్మం వృద్ది చెందుతుంది. 

అధీత్య విధివత్‌ విద్యామర్థం చైవోపలభ్య తు। 

ధర్మకార్యాన్నివృత్తశ్చేత్‌ న తద్విజ్ఞానమిష్యతే ॥ 38 ॥ 

యథావిధి అధ్యయనంచేసి, ధనాన్ని పొంది, ధర్మకార్యాలాచరించక పోతే అది విజ్ఞానం అనిపించుకోదు. 

సత్యేన లోకాన్‌ జయతి సత్యం తత్సరమం పదమ్‌ । 

యథాభూతప్రవాదను సత్యమాహుర్శనీషిణః 1 834n1 

సత్యంతో అన్ని లోకాలు జయించవచ్చు. సత్యమే పరమపదం. ఉన్నదున్నట్టు చెప్పటమే సత్యమని పండితులు 
చెబుతారు. 

దమశ్శరీరోపరమః శమః ప్రజ్ఞాప్రసాదజః I 

అధ్యాత్మమక్షరం విద్యాత్‌ యత్ర గత్వా న శోచతి ॥ 35 ॥ 


శారీరకక్రియానియంత్రణం, దమ మని, ప్రకృష్ణజ్ఞానవికాసం శమమని, ఆత్మజ్ఞానం అక్షరమని గ్రహించాలి. 
ఈ జ్ఞానం పొందినవాడు శోకించడు. 


యయా స దేవో భగవాన్‌ విద్యయా వేద్యతే పరః । 
సాక్షాద్దేవో మహాదేవస్తద్‌ జ్ఞానమితి కీర్తితమ్‌ ॥ 836 ॥ 


ఆ మహాదేవుని పొందించే విద్యయే జ్ఞానం. దానిద్వారా భగవత్తత్త్వ్వం తెలుస్తుంది. 


తన్నిష్టస్తత్సరో విద్వాన్‌ నిత్యమక్రోధనశ్ళుచిః । 
మహాయజ్ఞపరో విప్రో లభతే తదనుత్తమమ్‌ ॥ 37 ॥ 


పదిహేనవ అధ్యాయం 557 
ఆ జ్ఞాననిష్ట కలవాడు అంటే తత్పరుడై ఉండేవాడు విద్వాంసుడవుతాడు. ఇతడు సర్వకాలాలలో కోపం 
లేక, శుచియె, పంచ మహాయజ్ఞాలు చేస్తూ ఆ ఉత్తమపదాన్ని చేరుకుంటాడు. 


ధర్మస్యాయతనం యత్నాత్‌ శరీరం పరిపాలయేత్‌ । 
న హి దేహం వినా రుద్రః పురు పైర్విద్యతే పరః ॥ 88 ॥ 
ధర్మానికాధారమైన ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేహం లేకపోతే పరమాత్మ కూడ తెలియబడడు. 
నిత్యం ధర్మార్థకామేషు యుజ్యేత నియతో ద్విజః | 
న ధర్మవర్ణితం కామం అర్థం వా మనసా స్మరేత్‌ 139n 
ద్విజుడు మనోనిగ్రహంకలిగి ధర్మార్థకామాల విషయంలో ప్రవర్తించాలి. ధర్మంలేని కామార్జాలను 
మనసులోనైనా స్మరింపకూడదు. 
సీదన్నపి హి ధర్మేణ న త్వధర్మం సమాచరేత్‌ । 
ధర్మో హి భగవాన్‌ దేవో గతిస్సర్వేషు జన్తుషు ॥ 40 ॥ 


ధర్మాచరణలో కష్టాలు కలిగినా అధర్మం ఆచరించకూడదు. ధర్మమే భగవంతుడు, సర్వప్రాణులకు ధర్మమే 
గతి. 


భూతానాం ప్రియకారీ స్యాత్‌ న పరద్రోహకర్మధీః I 
న వేదదేవతానిన్లాం కుర్వాత్తెశ్చ న సంవసేత్‌ ॥ 41 1 


ధర్మమే ప్రాణులకు ప్రియాన్ని కలిగిస్తుంది. అందువల్ల మానవుడు ప్రాణులకు ప్రియాన్ని ఆచరించాలేకాని 
పరులకు ద్రోహం కలిగించే పని చేయకూడదు. వేదదేవనింద మంచిది కాదు. అట్లా చేసేవారితో కలిసి 
ఉండకూడదు. 


యస్విమం నియతం విప్రో ధర్మాధ్యాయం పరఠేచ్చుచిః | 
అధ్యాపయేచ్రావయేద్వా బ్రహ్మలోకే మహీయతే ॥ 42 ॥ 


ఈ విధంగా శాస్త్రవిధిని బోధించే ఈ అధ్యాయాన్ని శ్రద్ధగా చదివినవాడు, చదివించినవాడు, వినిపించినవాడు 
బ్రహ్మలోకంలో నివసిస్తాడు. 


ఇతి (శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే బ్రహ్మచారిణాం గృహస్థానాం చ ధర్మాః ఇతి పజ్బదశో9_ ధ్యాయః ॥ 15 ॥ 
శ్రీకూర్మపురాణంలో ఉత్తరార్థంలో బ్రహ్మచారుల మరియు గృహస్థధర్మాలనే పదిహేనవ అధ్యాయం ॥ 15 ॥ 


సై షోడశో9_ ధ్యాయః - పదహారవ అధ్యాయం 
గార్హస్థ్యధర్మ నిరూపణమ్‌ - గార్హస్ట్రధర్మ నిరూపణం 


వ్యాస ఉవాచ :-వ్యాసుడు చెప్పాడు 
న హింస్యాత్సర్వభూతాని నానృతం వా వదేత్వచిత్‌ I 
నాహితం నాప్రియం వాక్యం న స్తేనస్స్యాత్‌ కదాచన ॥ 1॥ 


ప్రాణులను హింసించరాదు. ఎక్కడా ఎప్పుడు అబద్దం చెప్పకూడదు. అహితం అప్రియమైన మాటలు 
పలుకరాదు. దొంగ కాకూడదు. 


తృణం వా యది వా శాకం మృదం వా జలమేవ వా । 

పరస్యాపహరజ్ఞాన్తుర్నరకం ప్రతిపద్యతే n2n 

ఇతరుల వస్తువు తృణం, శాకం, మట్టి, నీరుగాని అపహరించినట్టెతే నరకాన్ని పొందుతాడు. 

న రాజ్ఞః ప్రతిగృహ్లీయాత్‌ న శూద్రపతితాదపి । 

న చాన్యస్మాదశక్తశ్చ నిన్టితాన్‌ వర్ణయేద్బుధః 1 31 

రాజు శూద్రుడు పతితుల నుండి దానం తీసుకోకూడదు. శక్తి లేకున్నా ఇతరుని యాచించరాదు. జ్ఞాని 
నింద్యాలను వదలిపెట్టాలి. 

నిత్యం యాచనకో న స్యాత్‌ పునస్తం నైవ యాచయేత్‌ | 

ప్రాణానపహరత్యేవం యాచకస్తస్య దుర్మతిః ॥ 4 ॥ 

ప్రతినిత్యం ఒకే వ్యక్తిని యాచించరాదు. దుర్మతియగు ఆ యాచించేవాడు దాతప్రాణాలనే హరించిన 
వాడవుతాడు. 

న దేవద్రవ్యహారీ స్యాత్‌ విశేషేణ ద్విజోత్తమః I 

బ్రహ్మస్వం వా నాపహరేదాపద్యపి కదాచన ॥ 5 ॥ 

దేవద్రవ్యాలను విశేషించి (బ్రాహ్మణుడు హరించరాదు. ఎంతటి కష్టం వచ్చినా బ్రాహ్మణధనం అపహరించ 
కూడదు. 

న పిషల విషమిత్యాహుః (బ్రహ్మస్వం విషముచ్యతే | 

దేవస్వం చాపి యత్నేన సదా పరిహరేత్తతః ॥ 6 ॥ 

విషం నిజానికి విషం కాదు, బ్రహ్మస్వమే విషం. దేవతాద్రవ్యాన్ని ప్రయత్నంతో ఎల్లప్పుడు పరిహరించాలి. 

పుప్పే శాకోదకే కాష్టే తథా మూలే ఫలే తృణే । 

అదత్తాదానమస్తేయం మనుః ప్రాహ ప్రజాపతిః ॥ 7॥ 


పదహారవ అధ్యాయం 559 
పుష్పం, శాకం, ఉదకం, కాష్టం, మూలం, ఫలం, తృణం ఎదుటి వాడీయకుండా తీసుకున్నా స్తేయం 
కాదని మనువు చెప్పినాడు. 
(గహీతవ్యాని పుష్పాణి దేవార్చనవిధౌ ద్విజాః । 
నైకస్మాదేవ నియతమననుజ్ఞాయ కేవలమ్‌ ॥ 8॥ 


బ్రాహ్మణుడు దేవతార్చనకు ఇతరుల పుష్పాలు తీసుకోవచ్చును. కాని ప్రతిదినం ఒకే చోట అనుమతి 
లేకుండా తీసుకోరాదు. 

తృణం కాష్టం ఫలం పుష్పం ప్రకాశం వై హరేద్బుధః I 

ధర్మార్థం కేవలం విప్రా హ్యన్యథా పతితో భవేత్‌ ॥ 9 ॥ 

విప్రులు ధర్మకార్యం కోసం తృణకాష్ట పుష్పఫలాలను ఇతరులవి స్వీకరించవచ్చు. అదీ అందరికి తెలిసేట్టుగానే 
కాని యజమానికి తెలియకుండా స్వీకరిస్తే పతితుడవుతాడు. 

తిలముద్గయవాదీనాం ముష్టిర్రాహ్యా పథి స్థితైః I 

క్షుధార్తెర్నాన్యథా విప్రా ధర్మవిద్భిరితి స్థితిః ॥ 10 ॥ 

దారిలో ఆకలిగొన్నవాడు తిలలు, ముద్దలు, యవలు ఒక పిడికెడు మాత్రం తీసుకోవచ్చు. క్షుధార్తుడు 
కానట్టెతే తీసుకోరాదు. 

న ధర్మస్యాపదేశేన పాపం కృత్వా వ్రతం చరేత్‌ । 

ప్రతేన పాపం ప్రచ్చాద్య కుర్వన్‌ ప్రీశూద్రదంభనమ్‌ ॥ 11 ॥ 

ప్రేత్యేహ చేదృశో విప్రో గర్హ్వతే బ్రహ్మవాదిభిః | 

ఛద్మనా చరితం యచ్చ వ్రతం రక్షాంసి గచ్చతి 1 121 

ధర్మమనే పేరుతో పాపంచేసి, వ్రతాన్ని అనుష్టింపరాదు. వ్రతం పేరుతో పాపాన్ని కప్పిపుచ్చి, ప్రీ శూద్రులను 
మోసగించిన వానిని ఇహపరాల్లో (బ్రహ్మజ్ఞులు నిందిస్తారు. కపటంతో చేసే వ్రతం రాక్షసులకు చెందుతుంది. 

అలింగీ లింగవేషేణ యో వృత్తిముపజీవతి | 

స లిజ్లినాం హరేదేనస్తిర్యగ్యోనౌ చ జాయతే ॥ 13 ॥ 

అధికారి కానివాడు బ్రతుకు తెరువుకోసం బ్రాహ్మణచిహ్నాలైన యజ్ఞోపవీతాదులు ధరిస్తే ఆ చిహ్నాలకు 
యోగ్యులైన వారి పాపాన్ని తాను మోస్తాడు. అంతేకాక పశుజాతిలో పుడతాడు. 

బైడాల ప్రతినః పాపా లోకే ధర్మవినాశకాః । 

సద్యః పతన్తి పాపేన కర్మణస్తస్య తత్భలమ్‌ 11 14 1 

లోకంలో పరవంచనకు ధర్మవ్రతునిగా నటించేవారు బిడాల(పిల్లి) వ్రతులు. వీరు పాపులు, ధర్మనాశకులు 
కూడా. వీరు వెంటనే ఆ కర్మఫలం పొందుతారు. 


560 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
పాఖణ్జినో వికర్మస్థాన్‌ వామాచారాంస్తథైవ చ । 
పాజ్బరాత్రాన్‌ పాశుపతాన్‌ వాజ్య్మాత్రేణాపి నార్బయేత్‌ ॥ 15 ॥ 


వేదదూషకులను, అధర్మాచారులను, వామాచారపరులను, పాంచరాత్రులను, పాశుపతులను, మాట 
మాత్రంగానైనా గౌరవించకూడదు. 


వేదనిన్హారతాన్మర్య్యాన్‌ దేవనిన్గారతాంస్తథా । 

ద్విజనిన్హారతాంశ్చెవ మనసా9 పిన చిన్తయేత్‌ 1 16 1 

వేదాలను, దైవాన్ని ద్విజులను నిందించేవారిని మనసులోను తలచుకోకూడదు. 

యాజనం యోనిసమృన్థం సహవాసం చ భాషణమ్‌ । 

కుర్వాణః పతతే జన్లుః తస్మాద్యత్నేన వర్జయేత్‌ 1 171 

వారితో యజ్ఞం చేయించటం, వివాహసంబంధం కుదుర్చుకోవటం, కలిసి నివసించటం, మాట్లాడటం 
చేసేవారు పతితులవుతారు. అందువల్ల వీరిని వదలిపెట్టాలి. 

దేవద్రోహాద్గురుద్రోహః కోటికోటిగుణాధికః । 

జ్ఞానాపవాదో నాస్తిక్యం తస్మాత్కోటిగుణాధికమ్‌ 1 181 

దైవద్రోహంకంటె గురుద్రోహం, గురుద్రోహంకంటె వేదనింద, నాస్తిక్యం కోటి కోటిరెట్ల పాపాన్నిస్తుంది. 

గోభిశ్చ దైవతైర్విపైః కృష్యా రాజోపసేవయా । 

కులాన్యకులతాం యాన్తి యాని హీనాని ధర్మతః ॥ 19 ॥ 


గోవులు, దేవతలు, బ్రాహ్మణులు, రైతులు, రాజసేవ చేసే వారితో జీవించేవారి కులాలు దోష 
పూర్ణాలవుతాయి. ధర్మశాస్త్రంలో వారిని హీనులుగా పరిగణించినారు. 

కువివాహైః క్రియాలోపైః వేదానధ్యయనేన చ। 

కులాన్యకులతాం యాన్తి బ్రాహ్మణాతి క్రమేణ చ॥ 201 

దుష్టవివాహంతో, కియాలోపంతో, వేదాధ్యయనం చేయక పోవటంతో, (బ్రాహ్మణులను అవమానించటంతో 
వారి కులాలు హీన కులాలవుతాయి. 

అనృతాత్సారదార్యాచ్చ తథా౭_ భక్ష్యస్య భక్షణాత్‌ | 

అ(శ్రౌతధర్మాచరణాత్‌ క్షిప్రం నశ్యతి వై కులమ్‌ ॥ 21॥ 


అసత్యంవల్ల, పరదారగమనంవల్ల, అభక్ష్యభక్షణంవల్ల, వేదవిరుద్దధర్మాచరణంవల్ల, వెంటనే కులం 
నశిస్తుంది. 


పదహారవ అధ్యాయం 561 
అ(్రోత్రియేషు వై దానాత్‌ వృషలేషు తథైవ చ । 
విహితాచారహీనేషు క్షిప్రం నశ్యతి వై కులమ్‌ ॥ 22 ॥ 
(శోత్రియులు కానివారికి, శూద్రులకు, వేదవిహిత ఆచార హీనులకు దానంచేసినా కులం నశిస్తుంది. 
నాధార్మికైరతే గ్రామే న వ్యాధిబహులే భృశమ్‌ । 
న శూద్రరాజ్యే నివసేత్‌ న పాషణ్ణజనైర్యతే 1283 ॥ 


అధార్మికులున్న (గ్రామంలో, వ్యాధులు (ప్రబలిన గ్రామంలో, శూద్రరాజ్యంలో, వేద బాహ్యులుండే (గ్రామంలో 
నివసించరాదు. 


హిమవద్విస్థ్రయోర్మధ్యే పూర్వపశ్చిమయోశ్ళుభమ్‌ I 
ముక్వా సముద్రయోర్దేశం నాన్యత్ర నివసేద్దిజః 1 24 


హిమాలయ, వింధ్య పర్వతాలమధ్య, తూర్పు, పడమర సముద్రాంతరంలో తప్ప మరోచోట విప్రుడు 
నివసించరాదు. 


కృష్ణో వా యత్ర చరతి మృగో నిత్యం స్వభావతః । 

పుణ్యాశ్చ విసృతా నద్యస్తత్ర వా నివసేద్దిజః ॥ 25 ॥ 

కృష్ణసారమృగం సహజంగా సంచరించే చోట, పుణ్యనదులు (ప్రవహించే చోట ద్విజుడు నివసించవలెను. 

అర్థక్రోశాన్నదీకూలం వర్ణయిత్వా ద్విజోత్తమః | 

నాన్యత్ర నివసేత్పుణ్యం నాన్త్యజ[గ్రామసన్నిధా ॥ 26 ॥ 

నదీతీరం నుండి మైలుదూరం వదలి మరో (ప్రదేశంలో బ్రాహ్మణుడు నివసించకూడదు. అంత్యజుల 
(గామ సమీపంలో నివసించకూడదు. 

న సంవసేచ్చ పతితైర్న చణ్జాలైర్న పుల్మసైః । 

న మూర్జెర్నావలి ప్రెశ్చ నాన్యైర్నాన్యావసాయిఖిః 1 27 ॥ 

పతితులు, చండాలురు, పుల్మసులు, మూర్తులు, దురభిమానులు అంత్యులతోనూ, వారితో స్నేహం 
చేసేవారితో కలిసి నివసించరాదు. 

ఏకశయ్యాసనం పజ్మి భాణ్జపక్వాన్నమిశ్రణమ్‌ । 

యాజనాధ్యాపనే యోనిః తథైవ సహభోజనమ్‌ ॥ 28 ॥ 


ఒకే ఆసనం, శయ్య, పంక్తి భోజనం కూడదు. ఒకే పాత్రలో వండిన అన్నం భుజించరాదు. వారితో 
యజ్ఞం చేయించరాదు. అధ్యాపనం, వివాహసంబంధ సహభోజనం కూదనిది. 


562 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
సహాధ్యాయస్తు దశమః సహయాజనమేవ చ । 
ఏకాదశ సముద్దిష్టాః దోషాస్సాజ్మర్యసంజ్ఞితాః 129 n 
సమీపే వా వ్యవస్థానాత్‌ పాపం సంక్రమతే నృణామ్‌ । 
తస్మాత్సర్వ ప్రయత్నేన సాజ్మర్యం పరివర్ణయేత్‌ 1 301 
కలిసి చదువులు, యజ్ఞం చేయటం ఈ పదకొండు సాంకర్య దోషాలు. ఈ దోషాలు చేసేవారి సమీపంలో 


ఉన్నా పాపం సంక్రమిస్తుంది. అన్ని విధాల సాంకర్యాన్ని వదలిపెట్టాలి. 


ఏకపబ్బుపవిష్థా యేన స్పృశన్తి పరస్పరమ్‌ | 
భస్మనా కృతమర్యాదా న తేషాం సజ్మరో భవేత్‌ ॥ 31 ॥ 
ఒకే పంక్తిలో కూర్చున్నా ఒకరితోనొకరు తాకనట్టెతే మధ్యలో భస్మరేఖతో హద్దు ఏర్పరచినా వారికి 


సాంకర్య దోషం లేదు. 


అగ్నినా భస్మనా చైవ సలిలేనావసేకతః । 
ద్వారేణ స్తంభమార్డేణ షద్భిః పజ్మీర్విభిద్యతే 1 ౩2|| 
అగ్ని భస్మం, నీరు, ద్వారం, స్తంభం, మార్గం, మధ్యలో వ్యవధానమున్నా పంక్తి ఖేదం కిందే లెక్క 


న కుర్యాచ్ళుష్మవైరాణి వివాదం న చ పైశునమ్‌ । 
పరక్షేతే గాం ధయన్తీం న చాచక్షీత కస్యచిత్‌ ॥ 


న సంవదేత్‌ సూతకే చన కజ్చిన్మర్మణి స్పృశేత్‌ 1 ౩8 ॥ 
శుష్మవైరం కూడదు. అకారణంగా వాదం పెంచుకోరాదు. లోభిత్వం చూపకూడదు. ఇతరుల క్షేత్రంలో 


మేస్తున్న ఆవును గూర్చి ఇతరులకు చెప్పకూడదు. సూతకమున్న వారితో మాట్లాడకూడదు. ఎదుటి వాని రహస్యాన్ని 
బయటపెట్టి వాని మనసుకు పరితాపం కలిగించరాదు. 


న సూర్యపరివేషం వా నేనచాపం శవాగ్నికమ్‌ । 
పరస్మై కథయేద్విద్వాన్‌ శశినం వా కదాచన ॥ 341 


సూర్యపరివేషాన్ని, ఇంద్రధనస్సును, చితిని, చంద్రబింబాన్ని గూర్చి ఇతరులకు చెప్పకూడదు. 


న కుర్యాద్బహుభిస్సార్థం విరోధం బంధుభిస్తథా | 
ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్‌ ॥ 35 ॥ 


చాలమందితో, బంధువులతో, విరోధం పెట్టుకోరాదు. తనకు ప్రతికూలమైన వాటిని ఇతరులకు 


ఆచరించకూడదు. 


పదహారవ అధ్యాయం 563 


తిథిం పక్షస్య న బ్రూయాత్‌ న నక్షత్రాణి నిర్దిశేత్‌ । 

నోదక్యామభిభాషేత నా శుచిం వా ద్విజోత్తమః 1 361 

బ్రాహ్మణ శ్రేష్టుడు పక్షంలోని తిధిని చెప్పరాదు. నక్షత్రాలను చూపరాదు. రజస్వలయిన ప్రీతో మాట్లాడరాదు. 
అపవిత్రునితో మాట్లాడకూడదు. 

న దేవగురువిప్రాణాం దీయమానన్తు వారయేత్‌ । 

న చాత్మానం ప్రశంసేద్వా పరనిందాజ్బ వర్జయేత్‌ ॥ 

వేదనిన్లాం దేవనిన్లాం ప్రయత్నేన వివర్ణయేత్‌ ॥ 37 ॥ 

క ©) జ 

దేవగురు విప్రులకు చేసే దానాన్ని నివారించకూడదు. ఆత్మప్రశంస, పరనింద పనికిరాదు. వేదదేవనిందను 
(ప్రయత్నపూర్వకంగా వదలాలి. 

యస్తు దేవానృషీన్‌ విప్రాన్‌ వేదాన్వా నిందతి ద్విజః । 

న తస్య నిష్కృతిర్భష్టా శాస్ర్రేష్విహ మునీశ్వరాః ॥ 38 ॥ 

ఓ మునీశ్వరులారా! దేవ, బుషి బ్రాహ్మణ, వేదనిందకులకు శాస్త్రాల్లో నిష్కృతి చూపలేదు. 

నిన్మయేద్వై గురున్దెవం వేదం వా నోపబ్బంహణమ్‌ I 

కల్పకోటిశతం సాగ్రం రౌరవే పచ్యతే నరః ॥ 39 ॥ 

గురు, దైవ, వేద, ఇతిహాస, పురాణాలను నిందించేవాడు నూరుకోట్ల కల్పాల కాలం, రౌరవనరకాన్ని 
అనుభవిస్తాడు. 

తూష్టీమాసీత నిన్గాయాం న బ్రూయాత్మ్కించిదుత్తరమ్‌ । 

కర్ణౌ పిధాయ గన్తవ్యం న చైతానవలోకయేత్‌ ॥ 40 ॥ 

వేదాదినింద జరిగేప్పుడు మౌనం పాటించాలి. ఏ విధమైన ప్రత్యుత్తరం చెప్పరాదు. లేదా చెవులు మూసికొని 
వెళ్ళిపోవాలి; ఆ నిందకులను చూడకూడదు. 

వర్ణయేద్వై రహస్యాని పరేషాం గూహయేద్బుధః । 

వివాదం స్వజనైస్సార్థం న కుర్యాద్వై కదాచన ॥ 41 ॥ 

జ్ఞాని ఇతరుల రహస్యాలను తెలుసుకోవటానికి ప్రయత్నించకూడదు. తెలిసినా దాచవలెను. తనవారితో 
ఎపుడును తగవుపెట్టుకోరాదు. 

న పాపం పాపినాం బ్రూయాత్‌ అపాపం వా ద్విజోత్తమాః । 

స తేన తుల్యదోషస్వాన్మిథ్యా ద్విర్లోషవాన్ఫవేత్‌ 1 42n 


564 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ఓ బ్రాహ్మణ శ్రేష్టులారా! పాపులు చేసిన పాపాన్ని చెప్పకూడదు. అపాపికి పాపాన్ని అంటగట్టరాదు. ఎదుటి 
వారి పాపాన్ని చెప్పినవానికి వానితో సమానమైన దోషం సంక్రమిస్తుంది. లేని పాపాన్ని ఆరోపిస్తే రెండు రెట్ల 
దోషం కలుగుతుంది. 


యాని మిథ్యాభిశస్తానాం పతన్వ[శూణి రోదనాత్‌ । 

తాని పుత్రాన్‌ పశూన్‌ ఘ్బున్తి తేషాం మిథ్యాభిశంసినామ్‌ ॥ 483 ॥ 

అసత్య పాపారోపణ చేయటంవల్ల, ఆ వ్యక్తి రోదించినందువల్ల కనీళ్ళు నేలపై పడితే ఆరోపించిన వారి 
పుత్రులు, పశువులు, ధనం నశిస్తాయి. 

బ్రహ్మహత్యాసురాపానే స్తేయగుర్వజ్ఞనాగమే । 

దృష్టం విశోధనం వృద్ధిః నాస్తి మిథ్యాభిశంసనే 1 44n॥1 

(బ్రహ్మహత్య, సురాపానం, దొంగతనం, గురుపత్నీసంగమం మొదలైన మహాపాపాలకు ప్రాయశ్చిత్తం 
ఉంది కాని, మిథ్యాదోషారోపణ చేసినవానికి ప్రాయశ్చిత్తం లేదు. 

నేక్షేతోద్యంతమాదిత్యం శశినం చానిమిత్తతః । 

నాస్తం యాన్తం న వారిస్థం నోపసృష్టం న మధ్యగమ్‌ ॥ 

తిరోహితం వాససా వా నాదర్శాన్తరగామినమ్‌ | 45 ॥ 

ఏ ప్రయోజనం లేకుండా ఉదయించే సూర్యచంద్రులను, అట్లే అస్తమించే సూర్యచంద్రులను, జలంలోని 
ప్రతిబింబాన్ని గ్రహణం పట్టిన వారిని, ఆకాశమధ్యనున్న వారిని, వస్త్రం కప్పిగాని, అద్దంలో ప్రతిబింబాల్ని గాని 
చూడకూడదు. 

న నగ్నాం స్తియమీక్షేత పురుషం వా కదాచన । 

న చ మూత్రం పురీషం వాన చ సంస్పృష్టమైథునమ్‌ I 

నాశుచిస్సూర్యసోమాదీన్‌ గ్రహానాలోకయేద్బుధః 1 46 1 

నగ్నంగా ఉన్న ప్రీనికాని, పురుషునికాని చూడకూడదు. మలమూత్రములను, మైథునము నాచరించువానిని 
చూడరాదు. బుద్ధిమంతుడు అపవిత్రుడుగా ఉన్నప్పుడు సూర్యచంద్రాదులగు (గ్రహాలను చూడకూడదు. 

పతితవ్యంగచణ్జాలానుచ్చిష్టాన్నావలోకయేత్‌ I 

నాభిభాషేత చ పరం ఉచ్చిష్టో వావగుణ్ణితః 1471 

పతితులు, అంగహీనులు, చండాలురు, ఉచ్చిష్టులను చూడకూడదు. ఉచ్చిష్టుడు ముఖాన్ని వస్త్రం కప్పుకొని 
కూడ ఇతరులతో మాట్లాడరాదు. 

ల పశ్యేత్రేతసంస్పర్భం న క్రుద్ధస్య గురోర్ముఖమ్‌ I 

న తైలోదకయోశ్ళాయాం న పత్నీం భోజనే సతి ॥ 48॥ 


పదహారవ అధ్యాయం 565 


నాముక్తబంధనాంగాం వా నోన్మత్తం మత్తమేవ వా। 

నాళ్నీయాద్భార్యయా సార్ధం నైనామీక్షేత చాశ్చతీమ్‌ 1 49 ॥ 

క్షువన్తీం జృంభమాణాం వా నాసనస్థాం యథా సుఖమ్‌ । 

నోదకే చాత్మనో రూపం న కూలం శ్వభ్రమేవ వా । 

న లజ్ఞ్యయేచ్చ మూ[త్రంవా నాభితిష్టేత్మదాచన n50n 

శవాన్ని తాకినవానిని, కోపంతో ఉన్న గురుముఖాన్ని, నూనెలో నీటిలో ప్రతిబింబించే నీడను, భోంచేస్తున్న 
భార్యను, బయలు పడిన అవయవాలుగల దః ఉన్మత్తుని, మత్తుని, చూడకూడదు. భార్యతోబాటుగా భోజనము 
చేయకూడదు, భుజిస్తున్న భార్యను చూడగూడదు. తుమ్మునపుడు, ఆవలించునపుడు, సుఖాసనంపై ఉన్నపుడు 
భార్యను చూడకూడదు. నీటిలో తన రూపాన్ని చూడకూడదు. నదీతీరాన్ని లోతైన గుంటను దాటకూడదు. మూత్రం 
పై కూర్చొనుట తగదు. 


న శూద్రాయ మతిం దద్యాత్‌ కృశరం పాయసం దధి । 
నోచ్చిష్టం వా మధు ఘృతం న చ కృష్ణాజినం హవిః ॥ 51॥ 


శూద్రునికి లౌకికవిషయంలో ఉపదేశం చేయరాదు. నువ్వుల అన్నం, పాయసం, పెరుగు ఉచ్చిష్టం, తేనే, 
నేయి, కృష్ణాజినం, హవిస్సులను ఈయకూడదు. 


న చైవాస్మై వ్రతం దద్యాత్‌ న చ ధర్మం వదేద్బుధః I 
నచ కోధవశం గచ్చేత్‌ ద్వేషం రాగం చ వర్జయేత్‌ 1॥ 521 


వ్రతం ఈయరాదు. ధర్మాన్ని చెప్పకూడదు. అతని విషయంలో కోపం తగదు. ద్వేషం, స్నేహం వదలాలి. 


లోభం దంభం తథా యత్నాదసూయాం జ్ఞానకుత్సనమ్‌ I 
ఈర్యాం మదం తథా శోకం మోహం చ పరివర్జయేత్‌ 1 538 ॥ 


లోభం, దంభం, అసూయ, జ్ఞాననింద, ఈర్య్య, మద, శోకమోహాలు విడనాడాలి. 
న కుర్యాత్మస్యచిత్సీడాం సుతం శిష్యం చ తాడయేత్‌ । 
న హీనానుపసేవేత న చ తీక్టమతీన్వచిత్‌ 1 54 ॥ 
ణి 
ఎవరినీ పీడించరాదు. పుత్రుని, శిష్యుని కొట్టవచ్చు, హీనులను, తీక్షబుద్ధులను సేవించటం తగదు. 
లా 


నాత్మానం చావమన్యేత దైన్యం యత్నేన వర్జయేత్‌ I 
న విశిష్టానసత్కుర్యాత్‌ నాత్మానం వా శపేద్చుధః ॥ 55 ॥ 


విజ్ఞుడు తన్నుతాను అవమానించుకోకూడదు. ప్రయత్నంతో దైన్యాన్ని విడనాడాలి. విశిష్టవ్యక్తులను అగౌరవ 
పరచరాదు. తనను తాను నిందించుకోరాదు. 


566 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


న నఖైర్విలిఖేద్భూమిం గాంచ సంవేశయేన్నహి | 
న నదీషు నదీం బూయాత్‌ పర్వతేషు చ పర్వతాన్‌ 1 56 1 


భూమిపై గోళ్ళతో వ్రాయరాదు. గోవును గోళ్ళతో గీరకూడదు. ఒక నది దగ్గర మరో నదిని, ఒక 
పర్వతంవద్ద మరో పర్వతాన్ని గూర్చి మాట్లాడకూడదు. 

ఆవాసే భోజనే వాత పి న త్యజేత్‌ సహయాయినమ్‌ । 

నావగాహేదపో నగ్నో వహ్నిం నాతిప్రజేత్సదా ॥ 57 ॥ 


నివాసంలోనూ, భోజనంలోనూ, తనతో కలిసి వచ్చే వానిని విడువరాదు. నగ్నంగా నీటిలో మునగరాదు. 
అగ్నిని కాలితో దాటరాదు. 


శిరోల_భ్యంగావశిష్టేన తైలేనాంగం న లేపయేత్‌ । 

న సర్పశస్తైః క్రీడేత స్వాని ఖాని న సంస్పృశేత్‌ ॥ 58 ॥ 

తలంటుకోగా మిగిలిన నూనెతో శరీరంపై రాసుకోకూడదు. సర్పాలతో, శస్తాలతో ఆడరాదు. తన 
అవయవాలను ఏ కారణం లేకుండా తాకకూడదు. 

రోమాణి చ రహన్యాని నాశిష్టేన సహ వ్రజేత్‌ I 

న పాణిపాదవాజ్‌నేత్రచాపల్యం సముపాశ్రయేత్‌ । 

న శిశ్నోదరచాపల్యే న చ శ్రవణయోః క్వచిత్‌ ॥ 59 ॥ 

గుపావయవాలను, రోమాలను స్పృశించరాదు. శిష్టులు కానివారితో కలిసి వెళ్ళకూడదు. పాణి, పాద, 
వాక్‌, నేత్రాల విషయంలో చాపల్యము పనికిరాదు. శిశ ఉదర చాపల్యాన్ని, కర్ణచాపల్యాన్ని ప్రదర్శించకూడదు. 

న చాజ్ఞనఖవాదం వై కుర్యాన్నాజ్ఞులినా పిబేత్‌ | 

నాభిహన్యాజ్ఞలం పద్భ్యాం పాణినా వా కదాచన ॥ 60॥ 

అవయవాలు నఖాలతో ధ్వనిచేయరాదు. దోసిలతో నీరు త్రాగరాదు. పాదాలతో, చేతులతో నీళ్ళను 
కొట్లరాదు. 

అ 
న శాతయేదిష్టకాభిః ఫలాని న ఫలేన చ। 
న మ్లేచ్చభాషాం శిక్షేత నాకర్షేచ్చ పదాసనమ్‌ ॥ 61 ॥ 


ఇటుకలతో ఫలములను రాల్చరాదు. ఫలములతో కూడా ఫలములను రాల్చకూడదు. మ్లేచ్చ భాష 
నేర్చుకోరాదు. పాదంతో ఆసనాన్ని లాగరాదు. 


న భేదనమవస్ఫోటం ఛేదనం వా విలేఖనమ్‌ । 
కుర్యాద్విమర్దనం ధీమాన్‌ నాకస్మాదేవ నిష్టలమ్‌ 1 62 1 


పదహారవ అధ్యాయం 567 


గోళ్ళతో తుంచటం, కోయటం, చీల్చటం, వ్రాయటం, మర్దించటం చేయకూడదు. అకన్మాత్తుగాను, 
వ్యర్థముగానూ తన అవయవాలను మర్దించకూడదు. 


నోత్సంగే భక్షయేద్భక్ష్యం వృథా చేష్టాం చ నాచరేత్‌ । 
న నృత్యేదథవా గాయేత్‌ న వాదిత్రాణి వాదయేత్‌ ॥ 68 ॥ 


ఒడిలో పెట్టుకొని భోంచేయరాదు. వ్యర్థమైన చేష్టలు చేయరాదు. నాట్యం, గానం, వాద్యవాదనం 
చేయకూడదు. 

న సంహితాభ్యాం పాణిభ్యాం కండూయేదాత్మనళ్శిరః I 

న లౌకికైస్తవై ర్లేవాంస్తోషయేద్చాహ్యజైరపి 11 64 1 

రెండు చేతులతో కలిపి తలను గోకికోరాదు. లౌకిక స్తోత్రాలతో దేవతాస్తుతి పనికి రాదు. బాహ్యస్తోత్రాలతో 
కూడా స్తుతించకూడదు. 

నాక్షై క్రీడేన్న ధావేత నాప్సు విణ్మూత్రమాచరేత్‌ । 

నోచ్చిష్టస్సంవిశేన్నిత్యం న నగ్నః స్నానమాచరేత్‌ 1 65 | 

పాచికలాట ఆడరాదు. పరుగెత్తరాదు. నీటిలో మలమూత్ర విసర్జనం తగదు. ఉచ్చిష్టముఖంతో 
నుండకూడదు. నగ్నంగా స్నానమాచరించరాదు. 

న గచ్చేన్న పఠేద్వా౭_పి న చైవ స్వశిరః స్పృశేత్‌ I 

న దన్తెర్నఖరోమాణి ఛిన్బాత్సుప్తం న బోధయేత్‌ ॥ 66 ॥ 


నగ్నావస్థలో నడువరాదు. చదువరాదు. తన తలను తాను తాకరాదు. దంతాలతో గోళ్ళను, రోమాలను 
చేదించరాదు. నిద్రించేవాణ్ణి లేపరాదు. 

న బాలాతపమాసేవేత్‌ (ప్రేతధూమం వివర్జయేత్‌ | 

నైకస్సుప్యాచ్చ్భూన్యగృ హే స్వయం నోపానహౌ హరేత్‌ ॥ 67॥ 

బాలసూర్యునియెండను సేవించరాదు. శవధూమాన్ని వదిలిపెట్టాలి. శూన్యగృహంలో ఒక్కడే 
నిద్రించకూడదు. తన పాదరక్షలు తానే పట్టుకొని పోరాదు. 


నాకారణాద్వా నిష్టీవేత్‌ న బాహుభ్యాం నదీం తరేత్‌ | 
న పాదక్షాలనం కుర్యాత్‌ పాదే నైవ కదాచన ॥ 68 ॥ 


అకారణంగా ఉమ్మివేయరాదు. బాహువులతో నదిని దాట కూడదు. పాదాలతో పాదాలను కడుగరాదు. 


నాగ్నా ప్రతాపయేత్సాదౌ న కాంస్యే ధావయేద్బుధః । 
నాభిప్రసారయేద్దేవం బ్రాహ్మణాన్‌ గామథాపి వా ॥ 69 ॥ 


568 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


పాదాలను అగ్నితో కాచుకోకూడదు. కాంస్యపాత్రలో పాదాలు కడుగరాదు. దేవతలవంక, బ్రాహ్మణుల 
వంక, గోవులవైపు పాదాలు చాపరాదు. 

వాయ్వగ్నిగురువిప్రాన్వా సూర్యం వా శశినం ప్రతి । 

అశుద్ధశ్శ్ళయనం స్నానం స్వాధ్యాయం స్నానవాహనమ్‌ । 

బహిర్నిషమణం చైవ న కుర్వీత కథంచన ॥ 70 ॥ 

వాయు, అగ్ని గురు, విప్ర, సూర్యచంద్రుల వైపు పాదాలు చాపకూడదు. అపవిత్రావస్థలో పడుకొన 
రాదు, ప్రయాణం చేయరాదు. స్వాధ్యాయం పనికిరాదు. స్నానం, వాహనం, బయటికి వెళ్ళటం చేయకూడదు. 

స్వప్నమధ్యయనం స్నానం ఉద్వర్తం భోజనం గతిమ్‌ । 

ఉభయోస్సంధ్యయోర్నిత్యం మధ్యాహ్నే చైవ వర్జయేత్‌ 11 7111 

ఉభయసంధ్యల్లో, మధ్యాహ్నకాలంలో నిద్రించటం, అధ్యయనం, స్నానం, ఉద్వర్తనం, భోజనం, ప్రయాణం 
చేయకూడదు. 

న స్పృశేత్‌ పాణినోచ్చిష్టో విప్రో గో బ్రాహ్మణానలాన్‌ । 

న చాసనం పదా వాళ పి న దేవప్రతిమాం స్పృశేత్‌ 172 

అపవిత్రుడగు విప్రుడు గో, (బ్రాహ్మణ, అగ్నులను చేతో స్పృశించరాదు. ఆసనాన్ని దేవప్రతిమను పాదంతో 
తాకరాదు. 

నాశుద్దో౭_గ్నిం పరిచరేత్‌ న దేవాన్‌ కీర్తయేదృషీన్‌ | 

నావగాహేదగాధామ్బు ధారయేన్నానిమిత్తతః ॥ 78 ॥ 

అపవిత్రుడై అగ్నిని ఉపాసించరాదు. దేవ, బుషులను కీర్తించరాదు. లోతు తెలియని నీటిలో దిగరాదు. 
అకారణంగా మలమూతత్రాలను నిరోధించరాదు. 

న వామహస్తేనోద్ధత్య పిబేద్రక్రేణ వా జలమ్‌ । 

నోత్తరేదనుపస్పృశ్య నాప్పు రేతస్సముత్సృజేత్‌ 11 74 1 

ఎడమ చేత్తో నీరు తీసుకొనికాని, పాత్రద్వారాకాని, నోటితో కాని జలాన్ని త్రాగరాదు. ఆచమనం చేయకుండా 
సమాధానం చెప్పకూడదు. నీటిలో రేతస్సు విడువరాదు. 

అమేధ్యలిప్తమన్యద్వా లోహితం వా విషాణి వా। 

వ్యతిక్రమేన్న ్రవన్తీం నాప్పు మైథునమాచరేత్‌ ॥ 

చైత్యంవృక్షంనవై ఛిన్భాత్‌ నాప్పు ష్టీవనమాచరేత్‌ 175॥1 

అపవిత్ర వస్తుసంబంధమున్న వస్తువును, రక్తాన్ని విషాన్ని కాని దాటరాదు. వేగంగా ప్రవహించే నదిని 
దాటరాదు. నీటిలో సంభోగించ కూడదు. అశ్వత్చవృక్షాన్ని ఖండించరాదు. జలంలో నిష్టీవనం పనికిరాదు. 


పదహారవ అధ్యాయం 569 


నాస్థిభస్మకపాలాని న కేశాన్న చ కంటకాన్‌ | 

తుషాజ్ఞారకరీషం వా నాధితిస్టేత్మదాచన 1 76 1 

ఎముకలు, కపాలం, భస్మం, కేశాలు, కంటకాలు, తుష(వరిపొట్టు), బొగ్గులు, పిడుకలపైన కూర్చొనకూడదు. 

న చాగ్నిం లంఘయేద్ధీమాన్‌ నోపదధ్యాదధః క్వచిత్‌ । 

న చైనం పాదతః కుర్యాత్‌ ముఖేన న ధమేద్బుధః ॥ 77 ॥ 

అగ్నిని దాటరాదు. తనకు క్రింద అనగా శయ్య ఆసనం మొదలైన వాని క్రింద అగ్నినుంచరాదు. పాదాల 
వద్ద కూడ పెట్టకూడదు. నోటితో ఊదటం కూడదు. 

న కూపమవరోహేత నావేక్షేతాశుచిః క్వచిత్‌ | 

అగ్నౌ న చ క్షిపేదగ్నిం నాద్భిః ప్రశమయేత్తథా ॥ 78॥ 

సుహృన్మరణమార్తిం వా న స్వయం శ్రావయేత్సరాన్‌ | 

అపణ్యం కూటపణ్యం వా విక్రయేన్న ప్రయోజయేత్‌ ॥ 79 ॥ 

బావిలో దిగరాదు. అపవిత్రుడై బావిని చూడరాదు. అగ్నిలో అగ్నిని వేయరాదు. నీళ్ళతో అగ్నిని ఆర్బరాదు, 
మిత్రుని మరణమునుగాని, ఆపదనుగాని స్వయంగా ఇతరులకు చెప్పరాదు. అమ్మతగని వస్తువును, కపటంతో 
లభించిన వస్తువును అమ్మరాదు. 

న వహ్నిం ముఖనిఃశ్వా సైర్దాలయేన్నాశుచిర్చుధః I 

పుణ్యస్థానోదకస్థానే సీమాన్తం నాకృషేన్న తు ॥ 80 ॥ 

నోటితో అగ్నిని జ్వాల చేయరాదు. అపవిత్రునిగా ఉండి పవిత్రతీర్ణాల్లోకి వెళ్ళరాదు. హద్దుగా ఉన్న 

(“ae యట 

ప్రదేశాన్ని దున్నరాదు. 

న భిన్వాత్‌ పూర్వసమయం అభ్యుపేతం కదాచన । 

పరస్పరం పశూన్వ్యాలాన్‌ పక్షిణో నావబోధయేత్‌ ॥ 81 ॥ 

మొదట చేసిన ప్రతిజ్ఞను విడువరాదు. పశువులను, పక్షులను, సర్పాలను పరస్పర యుద్దాలకు 
పురికొల్పరాదు. 

పరబాధాం న కుర్వీత జలవాతాతపాదిభిః । 

కారయిత్వా స్వకార్యాణి కారూన్‌ పశ్చాన్న వజ్బయేత్‌ ॥ 

సాయం ప్రాతః గృహద్వారాన్‌ భిక్షార్థం నావఘట్టయేత్‌ 1 82॥n 

జల, వాత, ఆతపాలతో ఇతరులను బాధించరాదు. తమ పనులు చేయించుకొని పనివారిని వంచించరాదు. 
సాయం ప్రాతఃకాలాలలో భిక్షకై గృహద్వారాలను తట్టరాదు. 


570 కూర్మమహాపురాణం ఆ ఉత్తరార్థం 
బహిర్మాల్యం బహిర్గన్థం భార్యయా సహ భోజనమ్‌ । 
విగృహ్య వాదం కుద్వారప్రవేశం చ వివర్జయేత్‌ 183 


ఇతరులుపయోగించిన మాల్యం, గంధం, భార్యతో పాటు భోజనం, వైరం, కల్పించుకొని కలహించటం, 
దొడ్డిదారి ప్రవేశం వదలతగినవి. 


న ఖాదన్రాహ్మణస్తి ష్టేన్న జల్పేద్వా హసన్నుధః । 

స్వమగ్నిం నైవ హస్తేన స్పృశేన్నాప్పు చిరం వసేత్‌ ॥ 84॥ 

(బ్రాహ్మణుడు భుజిస్తూ లేవకూడదు. నవ్వుతూ మాట్లాడరాదు. తమ అగ్నిని తమ చేతితో తాకకూడదు. 
నీటిలో ఎక్కువ సేపు ఉండరాదు. 


న పక్షకేణోపధమేత్‌ న శూర్చేణ న పాణినా । 
ముఖేన న ధమేదగ్నిం ముఖాదగ్నిరజాయత ॥ 85 ॥ 


అగ్నిని విసనకరత్రో చేటతో విసరకూడదు. నోటితో ఊదకూడదు. కారణం అగ్నిముఖం నుండే పుట్టినది. 
పరప్రియం న భాషేత నాయాజ్యం యాజయేద్దిజః | 
నైకశ్చరేత్సభాం విప్రః సమవాయం చ వర్జయేత్‌ 1 86 ॥ 


పరస్ర్త్రీతో మాట్లాడరాదు. యజ్ఞార్హత లేనివానితో బ్రాహ్మణుడు యజ్ఞం చేయించకూడదు. సభలోనికి ఒంటరిగా 
(ప్రవేశించరాదు. సమూహాన్ని వదలవలెను. 


న దేవాయతనం గచ్చేత్‌ కదాచిద్వా౭_ ప్రదక్షిణమ్‌ | 
న వీజయేద్వా వస్రేణ న దేవాయతనే స్వపేత్‌ 1 871 


అప్రదక్షిణంగా దేవాలయంలో ప్రవేశించరాదు. వస్త్రంతో వీచరాదు. దేవాలయంలో నిద్రించకూడదు. 
నైకో9_ధ్వానం ప్రపద్యేత నాధార్మికజనైస్సహ। 
న వ్యాధిదూషితైర్వాల పి న శూదైః పతితే న వా॥ 88 ॥ 


ఒంటరిగా ప్రయాణించరాదు. అధార్మికులతో కలిసి నడువకూడదు. వ్యాధిగ్రస్తులు, శూద్రులు, పతితులతో 
కలిసి నదవరాదు. 


నోపానద్వర్ణితో వాల థ జలాదిరహితస్తధా । 
న రాత్రౌ నారిణా సార్ధం న వినా చ కమణ్ఞలుమ్‌ ॥ 
నాగ్నిగో బ్రాహ్మణాదీనామన్తరేణ వ్రజేత్‌ క్వచిత్‌ ॥ 89 ॥ 


పాదరక్షలు లేకుండా, జలం లేకుండ రాత్రుల్లో నడవరాదు. శత్రువుతో కలసి వెళ్ళకూడదు. కమండలం 
లేకుండా వెళ్ళరాదు, అగ్ని గో బ్రాహ్మణుల మధ్యనుండి వెళ్ళరాదు. 


పదహారవ అధ్యాయం 571 


న వత్సతగ్రీం వితతామతిక్రామేత్వచిద్దిజః । 
న నిన్దేత్‌ యోగినస్సిద్దాన్‌ వ్రతినో వా యతీంస్తథా ॥ 90 ॥ 


దూడకు పాలిస్తున్న ఆవును, గోవును కట్టేసిన త్రాడును, గోపుచ్చాన్ని బ్రాహ్మణుడు దాటరాదు. యోగి, 
సిద్దవ్రతియతులను నిందించరాదు. 


దేవతాయతనం ప్రాజ్ఞో దేవానాజ్చౌవ సత్రిణామ్‌ । 

నాక్రమేత్మామతశ్చాయాం (బ్రాహ్మణానాజ్బు గోరపి ॥ 91॥ 

దేవాలయ, దేవతా, యజ్ఞదీక్షితుల నీడలను దాటరాదు. గో, బ్రాహ్మణుల నీడను దాటరాదు. 
న్వాన్తు నాక్రామయేచ్చ్భాయాం పతితాద్యెర్న రోగిభిః । 

నాజ్ఞారభస్యకేశాదిష్వధితిష్టేత్మ్కదాచన ॥ 92 ॥ 

తన నీడను పతితులు రోగులు దాటకుండా చూడాలి. అంగారభస్మ కేశాల్లో కూర్చోరాదు. 
వర్ణయేన్మార్డనీరేణుం స్నానవస్త్రఘటోదకమ్‌ । 

న భక్షయేదభక్ష్యాణి నాపేయం న పిబేద్దిజః 1 93 ॥ 


ఊడుస్తున్న ధూళిని, స్నానం చేసిన వస్త్రాన్ని స్నానం చేయగా మిగిలిన జలాన్ని, విడువ వలెను. అభక్ష్యాలు 
భక్షించరాదు. త్రాగదగనిదాన్ని త్రాగరాదు. 


ఇతి (శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే గార్హస్థ్ర ధర్మనిరూపణం నామ షోడశోం ధ్యాయః ॥ 16 ॥ 
శ్రీకూర్మపురాణంలో ఉత్తరార్థంలో గార్జస్త్రధర్మనిరూపణమనే పదహారవ అధ్యాయం ॥ 16 ॥ 


ళా 
స 


572 సప్తదశో9_ధ్యాయః - పదిహేడవ అధ్యాయం 
భక్ష్యాభక్ష్య నిర్ణయః - భక్ష్యాభక్ష నిర్ణయం 


వ్యాస ఉవాచ :-వ్యాసుడు పలికాడు 

నాద్యాచ్చూద్రస్య విప్రోఃన్నం మోహాద్వా యది వాల_న్యతః | 

స శూద్రయోనిం వ్రజతి యస్తు భుజ్మే హ్యనాపది ॥ 1 ॥ 

మోహంవల్లకాని, ఇతర కారణాలవల్లకాని (బ్రాహ్మణుడు శూద్రాన్నం భుజింపరాదు. ఆపదలేనపుడు 
శూద్రాన్నం భుజించినట్టెతే శూద్రునిగా జన్మిస్తాడు. 

షణ్మాసాన్‌ యో ద్విజో భుళ్ళే శూద్రస్యాన్నం విగర్దితమ్‌ I 

జీవన్నేవ భవేచ్చూద్రో మృతః శ్వా చాభిజాయతే ॥ 2 ॥ 

ఆరునెలలు భుజిస్తే జీవించి ఉండగానే శూద్రుడవుతాడు. మరణించిన తర్వాత శునకంగా పుడ్డాడు. 

బ్రాహ్మణక్ష్మత్రియవిశాం శూద్రస్య చ మునీశ్వరాః । 

యస్యాన్నేనోదరస్థేన మృతస్తద్యోనిమాప్నుయాత్‌ 11 31 

ఓ మునిశ్రేష్టులారా! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాన్నాలలో ఎవరి అన్నం కడుపులో ఉన్నపుడు 
మరణిస్తాడో ఆ జాతిలో పుడతాడు. 

రాజాన్నం నర్తకాన్నజ్బు తక్ష్‌ణోన్నం చర్మకారిణః । 

గణాన్నం గణికాన్నజ్బు షణ్ఞాన్నం చైవ వర్జయేత్‌ 14 

రాజ, నర్తక, వడ్రంగి, చర్మకార, బ్రాహ్మణ సమూహ, వేశ్యా, నపుంసకుల అన్నాలు విడువదగినవి. 

చక్రోపజీవిరజకతస్కరధ్వజినాం తథా । 

గాన్గర్వలోహకారాన్నం సూతకాన్నం చ వర్లయేత్‌ ॥ 5 ॥ 

థి జ్‌ 


చక్రము ఆధారముగా కలిగి (బ్రతికేవారు, రజకులు, దొంగలు, మద్యమమ్మే వాళ్ళు, గాయకులు, 
లోహకారులు, సూతకుల అన్నాలు విసర్జింపదగినవి. 

కులాల చిత్రకర్మాన్నం వార్థుషేః పతితస్య చ । 

పౌనర్భవచ్చత్రికయోరభిశస్తస్య చైవ హి ॥ 6॥ 

కుమ్మరి, చితకారుడు, వడ్డీ వ్యాపారి, పతితులు, భర్త మరణించగా రెండవ వివాహం చేసుకున్న స్త్రీకి 
పుట్టినవాడు, మంగలి నిందితుల అన్నాలు విసర్జించాలి. 

సువర్ణకారశైలూషవ్యాధబద్దాతురస్య చ। 

చికిత్సకస్య చైవాన్నం పుంశ్చల్యా దణ్ణికస్య చ॥7॥ 


పదిహేడవ అధ్యాయం 573 


స్వర్ణకారులు, నటులు, వేటగాళ్ళు, బంధితుడు, వ్యాధితుడు, వైద్యుడు, పుంశ్చలి, దండించేవారి అన్నం 
తినరాదు. 

స్తేననాస్తికయోరన్నం దేవతానినకస్య చ । 

సోమవిక్రయిణశ్చాన్నం శ్వపాకస్య విశేషతః ॥ 8 ॥ 

భార్యాజితస్య చైవాన్నం యస్యహేచోపపతిర్భహే । 

ఉత్సృష్టస్య కదర్యస్య తదైవోచ్చిష్టభోజినః 11 9॥ 

చోరులు, నాస్తికులు, దేవనిందకులు, మద్యం అమ్మేవారు, విశేషించి చండాలుడు, భార్యా విధేయుడు, 
ఉపపతి ఇంట్లోనే ఉన్న భార్యా విధేయుడు, సమాజ బహిష్బతుడు, లోభి, ఉచ్చిష్టం తినే వారల అన్నాలు తినరాదు. 

అపంక్యాన్నం చ సజ్ఞాన్నం శస్రాజీవస్య చైవ హి। 

క్షీబసన్న్యాసినోశ్చాన్నం మత్తోన్మత్తస్య చైవ హి ॥ 10 ॥ 

భీతస్య రుదితస్యాన్నం అవక్రుష్టం పరిక్షుతమ్‌ । 

(బ్రహ్మద్విషః పాపరుచేః శ్రాద్ధాన్నం సూతకస్య చ ॥ 11 ॥ 

వృథా పాకస్య చైవాన్నం శావాన్నం శ్వశురస్య చ । 

అప్రజానాన్తు నారీణాం భృతకస్య తథైవ చ॥ 12 ॥ 

పంక్తిబహిష్కృతుని, అన్నం, సమూహాన్నం, శస్రజీవి, నపుంసకుడు, సన్యాసి, మత్త ఉన్మత్తులు, భయంలో 
ఉన్నవాడు, ఏద్చేవాడు, అభిశప్తుడు, తుమ్ముతో అపవిత్రమైన అన్నం, బ్రాహ్మణులను ద్వేషించేవారు, పాపాభిరుచి 
గలవారు, శ్రాద్దాన్నం, సూతకాన్నం, నిపష్ప్రయోజనంగా వండిన అన్నం(భగవన్నివేదితం కానిది) శవ వాహకులు, 
సోమరి, వృత్తిశూన్యుడై మామగారింట, సంతానం లేని [1 భృత్యులు, శిల్పకారులు, విశేషించి శస్త్రములనమ్మేవారి 
అన్నాన్ని భుజించరాదు. 

శౌణ్ణాన్నం ఘాటికాన్నం చ భిషజామన్నమేవ చ । 

విద్ధప్రజననస్యాన్నం పరివిత్యన్నమేవ చ॥ 18॥ 

మద్యాన్ని తయారు చేసేవారు, స్తుతిగాయకులు, వైద్యులు, విద్ధలింగులు, అన్న వివాహం కాకుండానే 
వివాహం చేసుకున్న తమ్ముడు, వీరి అన్నం తినరాదు. 

పునర్భువో విశేషేణ తథైవ దిధిషూపతేః । 

అవజ్ఞాతం చావధూతం సరోషం విస్మయాన్వితమ్‌ un 141 

విధవను వివాహం చేసుకొన్నవాడు, అన్న చనిపోగా అతని భార్యను పెళ్ళి చేసుకున్న సోదరుడు వీరి 

అన్నాన్ని ప్రత్యేకించి పరిత్యజించాలి. అనాదరంతో ఇచ్చినది, తిరస్మారంతో, కోపంతో, ఆశ్చర్యంతో ఇచ్చిన అన్నాన్ని 
తినరాదు. 


574 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
గురోరపి న భోక్తవ్యం అన్నం సంస్కారవర్ణితమ్‌ I 
దుష్కృతం హి మనుష్యస్య సర్వమన్నే వ్యవస్థితమ్‌ I 
యో యన్యాన్నం సమశ్నాతి స తన్యాశ్చ్నాతి కిల్చిషమ్‌ 1 15 ॥1 
సంస్కార హీనమైన గురువు అన్నాన్ని కూడా తినరాదు. మనుజుని పాపమంతా అన్నంలోనే ఉంటుంది. 


ఎవరి అన్నం తింటామో వారి పాపం కూడా అనుభవించాల్సి ఉంటుంది. 


ఆర్థికః కులమిత్రశ్చ స్వగోపాలశ్చ నాపితః । 
ఏతే శూద్రేషు భోజ్యాన్నాః యశ్చాత్మానం నివేదయేత్‌ ॥ 16 1 
శూద్రులైనప్పటికీ బ్రాహ్మణుని పొలం సేద్యంచేసి సంపాదించుకున్న వాని అన్నాన్ని తాత ముత్తాతల 


నుండి బ్రాహ్మణుని ఇంట్లో ఉంటున్నవాని భోజనాన్ని తమ ఆవులను కాచేవాని అన్నాన్ని మంగలి అన్నాన్ని 
తనను సంపూర్ణంగా బ్రాహ్మణులకు అర్పించుకున్నవారి అన్నాన్ని భుజింపవచ్చును. 


కుశీలవః కుమృకారః క్షేత్రకర్మక ఏవచ। 

ఏతే శూద్రేషు భోజ్యాన్నా దత్వా స్వల్పం పణం బుధైః ॥ 17 ॥ 

గాయకుల, కుంభకారుల, రైతుల అన్నాన్ని కొద్ది మూల్యం చెల్లించి భుజించాలి. 

పాయసం స్నేహపక్వం యత్‌ గోరసం చైవ సక్తవః । 

పిణ్యాకం చైవ తైలం చ శూద్రాద్దాహ్యం ద్విజాతిభీః ॥ 18 ॥ 

పాయసాన్ని నేతి వంటకాన్ని పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైన వానిని, సత్తుపిండిని, తెలక 


పిండిని, నూనె ఇవి శూద్రుల నుండి గ్రహించవచ్చు. 


వృంతాకం నాలికాశాకం కుసుమాశ్మాన్తకం తథా । 
పలాణ్డుం లశునం శుక్తం నిర్యాసం చైవ వర్జయేత్‌ nn 191 


వంకాయ, నాలికాశాకం, అవిశపూవు, అశ్మాంతకం, ఉల్లి,వెల్లుల్లి, శుక్తం, చెట్టుబెరడు తినకూడదు. 


ఛత్రాకం విద్వరాహబ్బు శేలుం పీయూషమేవ చ । 
విలయం సుముఖజ్బావ కవకాని చ వర్జయేత్‌ 1 20n 


పుట్టగొడుగు, ఊరపంది, శ్లేష్మాతకం, జున్ను, విరిగిన పాలు, సుముఖమనే శాకం, కవకం భుజించరాదు. 


గృజ్ఞానం కింశుకం చైవ కకుబాబ్దం తథైవ చ । 
ఉదుంబరమలాబుం చ జగ్గా పతతి వై ద్విజః 1 21 1 


గురువింద, మోదుగు, తంగేడు, మేడు, అల్లనేరేడు భుజించిన పతితుడవుతాడు. 


వృథా కృశరసంయావం పాయసాపూపమేవ చ । 
అనుపాకృతమాంసం చ దేవాన్నాని హవీంషి చ ॥ 22 1 


పదిహేడవ అధ్యాయం 575 


యవాగూం మాతులింగం చ మత్వాానప్యనుపాక్ళతాన్‌ । 
నీపం కపిత్ధం ప్రక్షం చ ప్రయత్నేన వివర్జయేత్‌ 1 281 


నిప్ప్రయోజనమైన, అనగా దేవుని నైవేద్యంకాని, నువ్వులతోకాని, బియ్యంతోకాని చేసిన తినుబండారం, 
గోధుమపాలు బెల్లాలతో చేసిన తినుబండారం, పాయసం, ఆవుపాలు, సంస్కరించని మాంసం, దేవతల బలి 
అన్నం, పురోడాశాది హవ్యం, గంజి, కుడితి, సంస్కరించని మత్వాలు, కదంబం, వెలగజువ్వి వీనిని ప్రయత్నంతో 
విడువవలెను. 


పిణ్యాకం చోద్ధత స్నేహం దేవధాన్యం తథైవ చ। 
రాత్రౌ చ తిలసమృన్థం ప్రయత్నేన దధి త్యజేత్‌ ॥ 241 


నూనె తీసిన తెలగపిండి, దేవునిభూమిలో పండిన ధాన్యము, రాత్రి సమయంలో నువ్వులతో చేసిన 
పదార్థం, పెరుగు వీటిని త్యజించవలెను. 


నాశ్నీయాత్సయసా తక్రం న బీజాన్యుపజీవయేత్‌ । 

క్రియాదుష్టం భావదుష్టం అసత్సజ్ఞం చ వర్జయేత్‌ 1 25 ॥ 

పాలతో కలిపి మజ్జిగ త్రాగరాదు. విత్తనాలమ్ము జీవించరాదు. భావదుష్టం, క్రియాదుష్టం, దుస్సంగం 
విడువతగినవి. 

కేశకీటావపన్నబ్బు సహృల్లేఖం చ నిత్యశః । 

శ్వాఘాతం చ పునస్సిద్ధం చండాలావేక్షితం తథా ॥ 26 1 

ఉదక్యయా చ పతితైః గవా చాఘ్రాతమేవ చ । 

అనర్చితం పర్యుషితం పర్యాయాన్నం చ నిత్యశః 1 27 ॥ 

కాకకుక్కుటసంస్పృష్టం కృమిభిశ్చెవ సంయుతమ్‌ । 

మనుషైరప్యవ(ఘ్రాతం కుష్టినా స్పృష్టమేవ చ॥ 28 1 

న రజస్వలయా దత్తం న పుంశ్చల్యా సరోషయా । 

మలవద్వాససా వాలి పి పరవాసో౭_ థ వర్జయేత్‌ 1 29 ॥ 

వివత్సాయాశ్చ గోః క్షీరమౌష్టం వా నిర్దశం తథా । 

ఆవికం సంధినీక్షీరం అపేయం మనురట్రవీత్‌ ॥ 80 ॥ 

కేశాలు, కీటకాలు గలది, సందేహాస్పదమైనదీ అయిన అన్నం, కుక్క ముట్టినది, మళ్లీ వేడిచేసినది, 
చండాలుడు చూచినది, రజస్వల, పతితులు చూచినది, గోవు వాసన చూచినది, అనుదారంగా పెట్టినది, 
పాసిపోయినది, ఒకరి అన్నం మరొకరు పెట్టినది, కాకులు, కోళ్ళు ముట్టుకొన్నది, పురుగులు కలది, మనుష్యులు 
వాసన చూచినది, కుష్టువ్యాధిగ్రస్తులు తాకినది తినకూడదు. రజస్వల, వ్యభిచారిణి, కోపించినవారు పెట్టినది, 


576 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


మురికి బట్టలతో పెట్టినది, ఇతరుల వస్త్రాలు విడువ దగినవి. దూడలేని ఆవుపాలు, ఒంటెపాలు, ప్రసవించిన 
పదిరోజులలోపు ఆవు గొట్టిపాలు, చూడిఆవుపాలు త్రాగరాదని మనువు చెప్పినాడు. 


బలాకం హంస దాత్యూహం కలవింకం శుకం తథా । 
కురరం చ చకోరం చ జాలపాదం చ కోకిలమ్‌ ॥ 31 1 


వాయసం ఖంజరీటం చ శ్యేనం గృధ్రం తథైవచ। 
ఉలూకం చక్రవాకం చ భాసం పారావతానపి ॥ 82 ॥ 


కపోతం టిట్టిభం చైవ గ్రామ కుక్కుటమేవ చ । 
సింహం వ్యాఘ్రం చ మార్జారం శ్వానం శూకరమేవ చ ॥ 38 ॥ 


శృగాలం మర్కటం చైవ గర్భభం చ న భక్షయేత్‌ । 
న భక్షయేత్సర్వమృగాన్‌ పక్షిణో౭_ న్యాన్వనేచరాన్‌ 1 తడ 1 


కొంగ, హంస, దాత్యూహం, కలవింకం, చిలుక, కురరం, చకోరం, జాలపాదం, కోకిల, కాకి, కాటుకపిట్ట, 
డేగ, గద్ద, గుడ్లగూబ, చక్రవాకం, భాసం, పారావతం, పావురం, లకుముకిపిట్ట, ఊరకోడి, సింహం, పెద్దపులి, పిల్లి, 
కుక్క పంది, నక్క కోతి, గాడిద మాంసాలు తినకూడదు. అన్ని మృగాలను, పక్షులను, వనచరాలను భక్షించరాదు. 


జలేచరాన్‌ స్థలచరాన్‌ ప్రాణినశ్చేతి ధారణా । 

గోధా కూర్మః శశః శ్వామిత్‌ శల్యకశ్ళేతి సత్తమాః ॥ 385 ॥ 
భక్ష్యాః పజ్బనఖా నిత్యం మనురాహ ప్రజాపతిః । 

మత్యాన్‌ స శల్మాన్‌ భుజ్లీయాన్మాంసం రౌరవమేవ వా ॥ 361 
నివేద్య దేవతాభ్యస్తు బ్రాహ్మణేభ్యస్తు నాన్యథా | 

మయూరం తిత్తిరిం చైవ కపోతం చ కపింజలమ్‌ ॥ 37 ॥ 


వాధ్రీణసం బకం భక్ష్యం మీనహంసపరాజితాః । 

శఫరం సింహతుండజ్బు తథా పారీనరోహితౌ ॥ 38 ॥ 

మత్సాాశ్చెతే సముద్దిష్టా భక్షణాయ ద్విజోత్తమాః । 

ప్రోక్షితం భక్షయేదేషాం మాంసం చ ద్విజకామ్యయా ॥ 39 ॥ 

జలచర, స్టలచర ప్రాణులను తినరాదు. ఉడుము, తాబేలు, కుందేలు, ముళ్ళఏదు, ఏదు, ఐదైదు 
గోళ్లు కలవి తినవచ్చునని మనువు చెప్పినాడు. మత్స్యాలను, రురుమృగమాంసాన్నిి దేవబ్రాహ్మణులకు నివేదించియే 
తినవలెను. నివేదింపక తినరాదు. నెమలి, తిత్తిరిపావురం, కపింజలం, వాధ్రీణసం, బకము తినదగినవి. చేపలు, 
హంసలు, పరాజితములు, శఫరాలు, సింహతుండములు, పారీనము, రోహితము అను చేపలు ఇవి 
భక్షింపదగినవిగా పేర్కొనబడినవి. వీని మాంసాన్ని పరిశుద్ధిగావించి, యథావిధిగ నియమించబడియే తినవలెను. 


పదిహేడవ అధ్యాయం 577 

యథావిధినియుక్తం చ ప్రాణానామపి చాత్యయే । 

భక్షయేన్నెవ మాంసాని శేషభోజీ న లిప్యతే 11 40n 

ప్రాణం పోయినా విధి తప్పరాదు. మాంసములు తినరాదు. దేవతాశేషం తిన్నా తప్పు లేదు. 

బెషధార్ధ్థమశక్తా వా నియోగాద్యజ్ఞకారణాత్‌ । 

ఆమన్రితస్తు యః శ్రాద్ధే దైవే వా మాంసముత్సృజేత్‌ n41॥ 

యావన్తి పశురోమాణి తావతో నరకాన్వజేత్‌ | 

అదేయం చాప్యపేయం చ తథా వా౭_స్పృశ్యమేవ చ॥1 42॥ 

ద్విజాతీనామనాలోక్యం నిత్యం మద్యమితి స్థితిః । 

తస్మాత్సర్వప్రకారేణ మద్యం నిత్యం వివర్జయేత్‌ 1 43 1 

మందుకోసమో, శక్తి లేనపుడో, ఆజ్ఞ వల్లనో, యజ్ఞకారణంగానో తినవచ్చును. శ్రాద్ధభోజనానికి, దైవకర్మకు 
పిలవబడినప్పుడు శ్రాద్దంలో మాంసాన్ని విడిచిపెడితే ఆ వ్యక్తి ఆ పశువు రోమాలన్ని సంవత్సరాలు నరకంలో 
నివసిస్తాడు. (బ్రాహ్మణులు మద్యాన్ని ఈయకూడదు, (త్రాగరాదు, తాకరాదు, చూడనుకూడదు. అందువల్ల అన్ని 
విధాల ఎప్పుడూ మద్యాన్ని పరిత్యజించాలి. 

పీత్వా పతతి కర్మభ్యస్వసంభాష్యో భవేద్దిజః । 

భక్షయిత్వా హ్యభక్ష్యాణి పీత్వా౭_పేయాన్యపి ద్విజః ॥ 441 

నాధికారీ భవేత్తావత్‌ యావత్తన్న జహాత్యఘః । 

తస్మాత్సరి హరేన్నిత్యం అభక్ష్యాణి ప్రయత్నతః ॥ 

అపేయాని చ విప్రో వై తథా చేద్యాతి రౌరవమ్‌ ॥ 45 ॥ 

మద్యపానం చేసినవాడు పతితుడవుతాడు. వానితో మాట్లాడకూడదు. తినకూడని వానిని తిన్నా త్రాగకూడని 
వాటిని త్రాగినా ఆ పాపం పోయేంతవరకు ద్విజుడు సర్వకర్మలకు అయోగ్యుడవుతాడు. అందువల్ల విప్రుడు 
ఎల్లపుడు అభక్ష్యాలను, అపేయాలను వదలిపెట్టాలి. అట్లా వదలకపోయినట్టెతే రౌరవనరకాన్ని పొందుతాడు. 

ఇతి (శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే భక్ష్యాభక్ష్య నిర్ణయో నామ సప్తదశో9_ ధ్యాయః ॥ 17 ॥ 
శ్రీకూర్మపురాణంలో ఉత్తరార్థంలో భక్ష్యాభక్ష్యనిర్ణయమనే పదునేడవ అధ్యాయం 117 


9/8 అష్టాదశో9_ధ్యాయః-పద్దెనిమిదవ అధ్యాయం 
బ్రాహ్మణానాం నిత్యానిత్యకర్తవ్యకర్మాణి - బ్రాహ్మణుల నిత్యానిత్యకర్తవ్య కర్మలు 


బుషయః ఊచుః: -బుషులు పలికారు 
అహన్యహని కర్తవ్యం బ్రాహ్మణానాం మహామునే! । 
తదాచక్ష్వాభఖిలం కర్మ యేన ముచ్యేత బంధనాత్‌ ॥ 1 11 


ఓ మునీశ్వరా! (బ్రాహ్మణులు ప్రతిదినం చేయాల్సిన కర్మలు తెలుపండి. సంసారబంధం తొలగటానికి 
సర్వకర్మలు వివరించండి. 


వ్యాస ఉవాచ :-వ్యాసమహర్షి చెప్పాడు 
వక్ష్యే సమాహితా యూయం శృణుధ్వం గదతో మమ । 
అహన్యహని కర్తవ్యం బ్రాహ్మణానాం క్రమాద్విధిమ్‌ ॥ 2 ॥ 
బ్రాహ్మణులు నిత్యమూ ఆచరించాల్సిన విధివిధానాన్ని చెబుతాను. సావధానులై వినండి. 
బ్రాహ్మే ముహూర్తే తూత్థాయ ధర్మమర్థం చ చిన్తయేత్‌ I 
కాయక్షేశం తదుద్భూతం ధ్యాయీత మనసేశ్వరమ్‌ 1311 


బ్రాహ్మముహూర్తంలో లేచి, ధర్మార్ధసాధనాలను సమకూర్చుకోవటానికి చేయాల్సిన శరీరశ్రమ ఎంత 

అని ఆలోచిస్తూనే మనసులో పరమాత్మను ధ్యానించాలి. 

ఉషఃకాలే9_థ సంప్రాప్తే కృత్వా చావశ్యకం బుధః । 

స్నాయాన్నదీషు శుద్దాసు శౌచం కృత్వా యథావిధి ॥ 4 ॥ 

ఉషుకాలంవరకు ఆవశ్యకాలు ముగించుకుని, శాచమాచరించి, శుద్ధమైన నదుల్లో విధ్యుక్తప్రకారం స్నానం 
చేయాలి. 

ప్రాతస్నానేన పూయన్తే యే9_పి పాపకృతో జనాః । 

తస్మాత్సర్వప్రయత్నేన ప్రాతస్నానం సమాచరేత్‌ ॥ 5 ॥ 

ప్రాతన్న్నానంవల్ల పాపాత్ములు కూడ పరిశుద్ధులౌతారు. అందువల్ల సమస్తప్రయత్నాలతో ప్రాతఃస్నానం 
అవశ్యాచరణీయం. 

ప్రాతస్నానం ప్రశంసన్తి దృష్టాదృష్టకరం శుభమ్‌ । 

బుషీణామృషితా నిత్యం ప్రాతస్నానాన్న సంశయః ॥ 6 ॥ 

ప్రాతస్నానం దృష్టాదృష్ట ఫలాన్నిస్తుందని చెబుతారు. ఇది శుభప్రదం. దీనివల్లనే బుషులకు బుషిత్వం 
సిద్ధిస్తుంది. ఇందు సందేహం లేదు. 


పద్దెనిమిదవ అధ్యాయం 579 
ముఖే సుప్తస్య సతతం లాలా యాస్సంస్రవన్తి హి | 
తతో నైవాచరేత్మర్మ అకృత్వా న్నానమాదితః 11 7॥॥ 


నిద్రించిన వాని ముఖంలో లాలాజలం (న్రవిన్తుంటుంది. దాంతో స్నానం చేయకుండా 
నిత్యకర్మలాచరించరాదు. అందువల్ల మొదట స్నానం చేయాలి. 


అలక్ష్మీః కాలకర్ణీ చ దుస్స్వప్నం దుర్విచిన్తితమ్‌ । 
ప్రాతస్నానేన పాపాని పూయన్తే నాత్ర సంశయః ॥ 8 ॥ 


ప్రాతకాలస్నానంవల్ల దారిద్ర్యం, కాంతిహీనత, దుస్ట్వవ్నాలు, దుర్విచింతన మొదలైన పాపాలు నశిస్తాయి. 
పరిశుద్ధి లభిస్తుంది. ఇందులో సంశయం లేదు. 


న చ స్నానం వినా పుంసాం పావనం కర్మ సుస్కృతమ్‌ I 
హూమే జప్యే విశేషేణ తస్మాత్నానం సమాచరేత్‌ ॥ 9॥ 


స్నానంలేకుండా మనుష్యులకు హోమంలో కాని, జపంలో కాని పవిత్రకార్యయోగ్యత చేకూరదు. అందువల్ల 
ప్రాతఃస్నానం తప్పక చేయాలి. 

అశక్తావశిరస్మం వా స్నానమస్య విధీయతే । 

ఆర్టేణ వాససా వాతి థ మార్జనం కాపిలం స్కృతమ్‌ 1101 


శక్తిలేనపుడు శిరఃస్నానం కాకుండా కంఠస్నానం, అందుకు శక్తిచాలనపుడు తడిగుడ్డతో శరీరాన్ని 
తుడుచుకోవాలి. ఇది కపిలస్నానం. 


అసామర్థ్యే సముత్పన్నే స్నానమేవం సమాచరేత్‌ । 

బ్రాహ్మాదీని యథాశక్తి స్నానాన్యాహుర్మనీషిణః 11111 

శక్తిలేనివారు కపిలస్నానమాచరించాలి. విద్వాంసులు బ్రాహ్మాదిస్నానాలు పేర్కొన్నారు. 
బ్రాహ్మమాగ్నేయముద్దిష్టం వాయవ్యం దివ్యమేవ వా। 

వారుణం యౌగికం తద్వత్‌ షోఢా స్నానం ప్రకీర్తితమ్‌ 1 12 ॥ 

(బ్రాహ్మం, ఆగ్నేయం, వాయవ్యం, దివ్యం, వారుణం, యౌగికం అని స్నానం ఆరు విధాలు. 
బ్రాహ్మన్తు మార్జనం మనైః కుశైస్సోదకబిందుభిః | 

ఆగ్నేయం భస్మనాపాదం మస్తకాద్దేహధూలనమ్‌ n1l3n 


మంత్రం చదువుతూ దర్భలతో నీటి బిందువులను ప్రోక్షించటం బ్రాహ్మస్నానం. ఆపాదమస్తకం భస్మమలదు 
కోవటం ఆగ్నేయస్నానం. 


580 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


గవాం హి రజసా ప్రోక్తం వాయవ్యస్నానముత్తమమ్‌ I 
యత్తు సాతపవర్నేణ స్నానం తద్దివ్యముచ్యతే 1 14n 


గోధూళి నలముకోవటం వాయవ్యస్నానం. ఎండతోకూడిన వానల్లో తడిసిపోవటం దివ్యస్నానం. 


వారుణం చావగాహస్తు మానసన్వాత్మవేదనమ్‌ । 
యౌగికం స్నానమాఖ్యాతం యోగో విష్ణువిచిన్తనమ్‌ 1 15 ॥ 


నీటిలో మునుగుట వారుణస్నానం. ఆత్మతత్వాన్ని ధ్యానించటం మానసస్నానం. విష్ణుచింతనయే యోగము. 
అదియే యౌగికస్నానం. 

ఆత్మతీర్థమితి ఖ్యాతం సేవితం (బ్రహ్మవాదిభిః । 

మనశ్శుచికరం పుంసాం నిత్యం తత్సానమాచరేత్‌ 11611 

బ్రహ్మవాదులు ఎక్కువగా ఆచరించే ఈ స్నానాన్ని ఆత్మతీర్ణం అంటారు. ఇది మానవుల మనుసును 
పవిత్రం గావిస్తుంది. అందువల్ల యోగస్నానం నిత్యం ఆచరించాలి. 

శక్తశ్చేద్వారుణం విద్వాన్‌ ప్రాజాపత్యం తథైవ చ । 

ప్రక్షాల్య దన్తకాష్టం వై భక్షయిత్వా విధానతః ॥ 17 ॥ 

శక్తి ఉన్నపుడు వారుణ బ్రాహ్మస్నానాలను తప్పకుండా ఆచరించాలి. దంతకాష్టాన్ని బాగా కడిగి నమలాలి. 

ఆచమ్య ప్రయతో నిత్యం స్నానం ప్రాతస్సమాచరేత్‌ । 

మధ్యాబ్లులిసమస్థాల్యం ద్వాదశాజ్లులిసమ్మితమ్‌ 1 18 1 

సత్వచం దన్తకాష్టం స్యాత్‌ తదగ్రేణ తు ధావయేత్‌ । 

క్షీరవృక్షసముద్భూతం మాలతీసమృవం శుభమ్‌ ॥ 19 

అపామార్గబ్బు బిల్వం చ కరవీరం విశేషతః | 

వర్ణయిత్వా నిన్దితాని గృహ్వీత్వైకం యథోదితమ్‌ ॥ 20 ॥ 

పరిహృత్య దినం పాపం భక్షయేద్వై విధానవిత్‌ । 

నోత్సాటయేద్దన్తకాష్టం నాజ్లుల్యా ధావయేత్వచిత్‌ ॥ 21 ॥ 

ప్రక్షాల్య భంక్యా తజ్జహ్యాచ్చుచౌ దేశే సమాహితః । 

బాగా దంతధావనం చేసుకొని, ఆచమించి, ప్రాతఃకాలస్నానం ఆచరించాలి. మధ్యవేలంత లావుండి, 
పన్నెండు అంగుళాల పొడవున్న పైన తోలున్న దంతకాష్టాన్ని ఉపయోగించాలి. దాని కొసతో ముఖశుద్ది 


గావించుకోవాలి. పాలుకారే చెట్లయొక్క మాలతీవృక్షములయొక్క పుల్లలు శుభప్రదం. ఉత్తరేణి, బిల్వం, కరవీర 
పుల్లలు మంచివి. నిందిత వృక్షాలు విడిచి విహితమైన వానిలో నొకదానిని గ్రహించాలి. పాపదినాలను విడిచి 


పద్దెనిమిదవ అధ్యాయం 581 


శాస్తోక్తప్రకారం పుల్లల్ని నమిలి దంతధావనం చేసుకోవాలి. మొత్తం దంతకాష్థాన్ని పెకలించకూడదు. |్రేళ్ళతో 
పండ్లను తోముకోకూడదు. ధావనం తర్వాత పండ్లపుల్లను కడిగి విరిచి పవిత్ర ప్రదేశంలో వేయాలి. 

స్నాత్వా సన్తర్పయేద్దేవాన్‌ బుషీన్‌ పితృగణాంస్తథా | 

ఆచమ్య మన్రవన్నిత్యం పునరాచమ్య వాగ్యతః ॥ 22 ॥ 

సంమార్హ్య మగ్రెరాత్మానం కుశైస్స్పోదకబిన్గుభిః । 

ఆపో హి వా వ్యాహృతిభిః సావిత్రా వారుణెశ్ళుభైః ॥ 28 ॥ 

ఓజ్మారవ్యాహృతియుతాం గాయత్రీం వేదమాతరమ్‌ । 

జవ్వా జలాజ్ఞాలిం దద్యాత్‌ భాస్కరం ప్రతి తన్మనాః ॥ 24 ॥ 

ప్రాక్కూలేషు సమాసీనో దర్భేషు సుసమాహితః । 

ప్రాణాయామత్రయం కృత్వా ధ్యాయేత్సన్థ్యామితి (శ్రుతిః ॥ 25 ॥ 

తర్వాత స్నానమాచరించి దేవ, బుషి, పితృదేవతలకు తర్పణాలాచరించాలి. మళ్ళీ ఆచమించి, 
వాజ్నియమంతో ఆపోహిష్టా అనే సమ్మార్దన మంత్రాలతో, దర్భలతో, గాయత్రీ వ్యాహృతులతో, శుభప్రదమైన 
వారుణమంత్రంతో జలాన్ని ప్రోక్షించుకోవాలి. తర్వాత ఓంకారంతో, వ్యాహృతులతో కూడిన వేదమాతయైన గాయత్రీ 
మంత్రాన్ని జపించి సూర్యునుద్దేశించి తన్మనస్ముడై జలాంజలి వదలవలెను. ప్రాగగ్రదర్భల పై కూర్చుని, సావధానంతో 
మూడు మార్లు ప్రాణాయామం చేసి, సంధ్యావందనమాచరించవలెనని (శ్రుతివాక్యం. 

యా సన్ఫా సా జగత్సూతిర్మాయాతీతా హి నిష్కలా । 

ఐశ్వరీ తు పరాశక్తిస్తత్వత్రయసముద్భవా 1 26 1 

జగత్తును సృజించేది సంధ్యయే. మాయాతీత, నిర్వికల్ప, ఈశ్వరుని పరాశక్తియే సంధ్య. మూడు తత్వాల 
నుండి పుట్టినది. 

ధ్యాత్వా రృమణ్జలగతాం సావిత్రీం వై జపన్నుధః । 

ప్రాబ్ముఖస్సతతం విప్రః సంధ్యోపాసనమాచరేత్‌ ॥ 27 ॥ 

సూర్యమండల మధ్య (ప్రదేశంలో ఉన్న సావిత్రిని ధ్యానించి, జపించి, ఎల్లవేళలా తూర్పుముఖంగానే 
సంధ్యోపాసన చేయాలి. 

సన్థ్రాహీనో9_ శుచిర్నిత్యమనర్హస్స్రర్వకర్మసు । 

యదన్యత్మురుతే కిజ్బిన్న తస్య ఫలమాప్పుయాత్‌ ॥ 28 ॥ 

సంధ్యాహీనుడు అశుచి అవుతాడు. ఏ కర్మాచరణకు తగడు. సంధ్యావందన మాచరించకుండా చెసిన ఏ 
కర్మా ఫలించదు. 


582 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

అనన్యచేతసశ్శాన్తా బ్రాహ్మణా వేదపారగాః । 

ఉపాస్య విధివత్సన్థ్యాం ప్రాప్తాః పూర్వం పరాం గతిమ్‌ ॥ 29 ॥ 

పూర్వకాలంలో అనన్యమనస్సులై శాంతులైన వేదబ్రాహ్మణులు యథావిధి సంధ్యనుపానసించి 
ఉత్తమగతినందినారు. 

యో౭_న్యత్ర కురుతే యత్నం ధర్మకార్యే ద్విజోత్తమః | 

విహాయ సన్ఫ్యాప్రణతిం స యాతి నరకాయుతమ్‌ ॥ 380 ॥ 

సంధ్యావందనం వదలి ఇతర ధర్మకార్యాలను ప్రయత్నించేవారు పలునరకాలను పొందుతారు. 

తస్మాత్సర్వప్రయత్నేన సన్ఫోపాసనమాచరేత్‌ 1 

ఉపాసితో భవేత్తేన దేవో యోగతనుః పరః ॥ 31 ॥ 

అందువల్ల అన్నివిధాల ప్రయత్నించి సంధ్యోపాసన చేయాలి. దీనితో యోగస్వరూపుడైన భగవంతుడు 
పూజితుడవుతాడు. 

సహస్రపరమాం నిత్యం శతమధ్యాం దశావరామ్‌ । 

సావిత్రీం వై జపేద్విద్వాన్‌ ప్రాబ్ముఖః ప్రయతస్థితః ॥ 82 ॥ 

తూర్పుముఖంగా ఏకాగ్రచిత్తంతో నిలిచి నిత్యం వేయి, నూరు, పదిమార్లెనా గాయత్రీమంత్రాన్ని జపించాలి. 
వేయి ఉత్తమం. నూరు మధ్యమం. పది అధమం. 

అథోపతిస్టేదాదిత్యం ఉద్యన్తం వై సమాహితః । 

మంతైస్తు వివిధైస్సారైః బుగ్యజుస్సామసమృవైః 1 తిత్రి ॥ 

తర్వాత సావధానంతో లేచి నిల్పొని ఉదయించేవేళ సూర్యోపస్థానం కావించాలి. బుగ్యజుస్సామమంత్రాలు 
సూర్యుని స్తుతించేవి చాలగలవు. 

ఉపస్థాయ మహాయోగం దేవదేవం దివాకరమ్‌ । 

కుర్వీత ప్రణతిం భూమౌ ముర్చ్నా తేనైవ మన్రతః ॥ 34 ॥ 

వానితో సూర్యుని దేవదేవుడు మహాయోగరూపునారాధించి ఆ మంత్రాలతో శిరసు భూమిని తాకేవిధంగా 


(ప్రణామం గావించాలి. 


ఓం ఖద్యోతాయ చ శాన్తాయ కారణత్రయహేతవే । 
నివేదయామి చాల _9_త్మానం నమస్తే విశ్వరూపిణే ॥ 35 ॥ 


ఓంకారస్వరూపుడు, ఆకాశమందు (ప్రకాశించేవాడు లేదా ఇంద్రియాలను ప్రవర్తింపచేసేవాడు, 
శాన్తస్వరూపుడు, సృష్టిస్టితిలయకారకులైన (బ్రహ్మవిష్ణుమ హేశ్వరులకు గూడా కారణభూతుడగు ప్రపంచస్వరూపునికి 
నన్ను నేను నివేదించుకొంటున్నాను. 


పద్దెనిమిదవ అధ్యాయం 583 
నమ ఘృణినే తుభ్యం సూర్యాయ బ్రహ్మరూపిణే I 
త్వమేవ బ్రహ్మ పరమం ఆపో జ్యోతీ రసో9_మృతమ్‌ ॥ 36 ॥ 
దయామయుడవగు నీకు నమస్మారము, బ్రహ్మస్వరూపుడగు సూర్యునికి నమస్మారము, నీవె పరబ్రహ్మము, 
జలము, జ్యోతిస్సు, రసము, అమృతము. 
భూర్భవస్వస్త్వమోజ్మారః శర్వో రుద్రస్సనాతనః । 
పురుషస్సన్మహోల9_న్తస్థం (ప్రణమామి కపర్దినమ్‌ 1 711 
నీవే భూః, భువః సువః అను మూడు వ్యాహృతులు, ఓంకారము, శర్వుడవు, రుద్రుడవు, సనాతనుడవు, 
పరమపురుషుడవు, సర్వహృదయాంతర్గతుడైన కపర్దియగు నిన్ను నమస్కరిస్తున్నాను. 
త్వమేవ విశ్వం బహుధా జాతం యజ్ఞాయతే చ యత్‌ । 
నమో రుద్రాయ సూర్యాయ త్వామహం శరణం గతః ॥ 88 ॥ 
అనేక రూపములుగా ఉద్భవించినదీ, ఉద్భవించేదీ అంతయు నీ రూపమే రుద్రుడవు సూర్యుడవు అగు 
నీకు నమస్మారము. నిన్ను నేను శరణు పొందాను. 
ప్రచేతసే నమస్తుభ్యం నమో మీఢుష్టమాయ చ। 
నమో నమస్తే రుద్రాయ త్వామహం శరణం గతః ॥ 39 ॥ 
వరుణస్వరూపుడు, శివస్వరూపుడవగు నీకు నమస్మారము, రుద్రస్వరూపుడవగు నీకు నమస్మారము. 
నిన్ను నేను శరణు పొందాను. 
హిరణ్యబాహవే తుభ్యం హిరణ్యపతయే నమః । 
అమ్బికాపతయే తుభ్యం ఉమాధిపతయే నమః ॥ 40॥ 
హిరణ్యబాహువు, హిరణ్యపతి, అంబికాపతి, ఉమాధిపతియగు నీకు నమస్మారం. 
నమో౭_స్తు నీలగ్రీవాయ నమస్తుభ్యం పినాకినే । 
విలోహితాయ భర్గాయ సహస్రాక్షాయ తే నమః ॥ 41 1 
తమో౭_.పహాయ తే నిత్యం ఆదిత్యాయ నమో9 స్తు తే। 
నమస్తే వజహస్తాయ త్యమృకాయ నమో నమః ॥ 42 ॥ 
నీలగ్రీవుడు, పినాకి, విలోహితుడు, భర్చుడు, సహస్రాక్షుడు, తమస్సును అపహరించేవాడు ఆదిత్య, వజహస్తు 
త్యయంబకుడవైన నీకు నమస్కారం. 
ప్రపద్యే త్వాం విరూపాక్షం మహాన్తం పరమేశ్వరమ్‌ I 
హిరణ్మయే గృహే గుప్తం ఆత్మానం సర్వదేహినామ్‌ I 
నమస్యామి పరం జ్యోతిరహ్మాణం త్వాం పరామృతమ్‌ | 48 ॥ 


584 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


విశ్వం పశుపతిం భీమం నరనారీశరీరిణమ్‌ | 

నమస్ఫూర్వాయ రుద్రాయ భాస్వతే పరమేష్టినే 1 44॥0 

విరూపాక్షుడవు, మహానుభావుడవు, పరమేశ్వరుడవైన నిన్ను శరణు పొందుతున్నాను. సకల శరీరుల 
బంగారుమయమైన హృదయగుహలో దాగి ఉన్న నిన్ను నమస్కరిస్తున్నాను. పరంజ్యోతి, పరాగతి, పరబ్రహ్మవైన 
నిన్ను నమస్మరిస్తున్నాను. ప్రపంచరూపుడవు, పశుపతివి, భయంకరరూపుడవు, అర్థనారీశ్వరుడవు, పరమేష్టివైన 
రుద్రునికి నీకు నమస్మారం. 

ఉగ్రాయ సర్వతక్షాయ త్వాం ప్రపద్యే స్తవైరపి । 

ఏతద్వై సూర్యహృదయం జప్వా స్తవమనుత్తమమ్‌ ॥ 45 ॥ 

ప్రాతః కాలేల థ మధ్యాహ్నే నమస్యుశ్యాద్దివాకరమ్‌ । 

ఇదం శిష్యాయ పుత్రాయ ధార్మికాయ ద్విజాతయే 1 46 | 

ఉగ్రుడవై అందరు సేవించే నిన్ను అన్ని కాలాల్లో శరణు పొందుతున్నాను. పరమోత్తమమైన ఈ 
సూర్యహృదయస్తవాన్ని ప్రాతర్మధ్యాహ్నకాలాల్లో పఠించి సూర్యునికి నమస్మరించాలి. దీన్ని శిష్యుడు, పుత్రుడు, 
ధార్మికుడైన బ్రాహ్మణునికి ఇవ్వాలి. 

(పదేయం సూర్యహృదయం బ్రహ్మణా తు ప్రదర్శితమ్‌ । 

సర్వపాపప్రశమనం వేదసారసముద్భవమ్‌ n147॥ 

బ్రాహ్మణానాం హితం పుణ్యం బుషిసజ్జెర్ని షేవితమ్‌ I 

అధా9_9_ గమ్య గృహం విప్రః సమాచమ్య యథావిధి ॥ 48 ॥ 

(ప్రజ్వాల్య వహ్నిం విధివత్‌ జుహుయాజ్ఞాతవేదసమ్‌ 1 

బుత్విక్‌ పుత్రోః థ పత్నీ వా శిష్యో వాలి పి సహోదరః ॥ 49 ॥ 

ప్రాప్యానుజ్ఞాం విశేషేణ హ్యధ్వర్యుర్వా యథావిధి । 

పవిత్రపాణిః పూతాత్మా శుక్షాంబరధరశ్శుచిః | 50 ॥ 

అనన్య మనసా నిత్యం జుహుయాత్సంయతేన్టియః I 

వినా దర్భేణ యత్మర్మ వినా సూత్రేణ వా పునః । 

రాక్షసం తద్భవేత్సర్వం నాముత్రేహ ఫలప్రదమ్‌ ॥ 51॥ 

ఈ సూర్యహృదయం సర్వపాప ప్రశమనం. వేదసారం నుండి ఉద్భవించింది. బుషిసంఘం దీన్ని 
సేవించినది. బ్రాహ్మణులకు హితాన్ని కలిగిస్తుంది. పవిత్రమైనది. ఆ తర్వాత విప్రుడు ఇంటికి వచ్చి విధివిహితంగా 
ఆచమనంచేసి, యథావిధి అగ్నిని జ్వలింపచేసి హోమాన్ని చేయాలి. ఈ విధంగా యజమాని అగ్నిహోత్రాన్ని 
చేయలేని పక్షంలో తన ప్రతినిధిగా బుత్విక్‌ పుత్రుడు, పత్ని శిష్యుడు, సోదరుడు కాని ఆజ్ఞ పొంది హోమం 


పద్దెనిమిదవ అధ్యాయం 585 


చేయవచ్చును. పవిత్రాన్ని ధరించి పవిత్రుడై తెల్లని వస్త్రాన్ని ధరించి ఏకాగ్రతతో జితేంద్రియుడై అగ్నిలో హోమాన్ని 
చేయవలెను. దర్భలు లేకుండా యజ్ఞోపవీతం లేకుండా చేసిన కర్మ రాక్షసమవుతుంది. అది ఇహ పరలోకాల్లో 
ఫలప్రదం కాజాలదు. 

దైవతాని నమస్కుర్యాదుపహారాన్నివేదయేత్‌ । 

దద్యాత్పుష్పాదికం తేషాం వృద్ధ్దాంశైవాభివాదయేత్‌ 1 52 ॥ 

దేవతలకు నమస్కరించాలి. ఉత్తమవస్తువుల నర్పించాలి. దేవతలకు పుష్పాదికమర్పించాలి. వృద్దులకు 
నమస్కరించాలి. 

గురుం చైవాప్యుపాసీత హితజ్బాస్య సమాచరేత్‌ । 

వేదాభ్యాసం తతః కుర్యాత్రయత్నాచ్చక్తితో ద్విజః ॥ 538 ॥ 

గురువును సేవించాలి. తన శక్తికొలదీ గురువుకు హితాన్ని సమకూర్చాలి. ద్విజుడు తన శక్తికొలది 
వేద్యాభ్యాసం చేయాలి. 

జ పేదధ్యాపయేచ్చిష్యాన్‌ ధారయేచ్చ విచారయేత్‌ । 

అపేక్షేత చ శాస్తాణి ధర్మాదీని ద్విజోత్తమః ॥ 54 ॥ 

జపమాచరించాలి. శిష్యులను చదివించి వాటిని ధరించాలి. పర్యాలోచించాలి. ధర్మశాస్త్రాలు ముఖ్యంగా 
ద్విజుడు చింతించాలి. 

వైదికాంశ్చెవ నిగమాన్‌ వేదాజ్లాని విశేషతః । 

ఉపేయాదశ్వరం చాథ యోగక్షేమప్రసిద్ధయే 11 55 ॥ 

వేదాంగాలను కూడా అధ్యయనం చేయాలి. తర్వాత యోగక్షేమాలకొరకు ఈశ్వరుని శరణు వేడాలి. 

సాధయేద్వివిధానర్ధ్థాన్‌ కుటుంబార్థే తతో ద్విజః | 

తతో మధ్యాహ్నసమయే స్నానార్థం మృదమాహరేత్‌ 1 56 1॥ 

పుష్పాక్షతాన్ముశతిలాన్‌ గోమయం శుద్ధమేవ చ। 

నదీషు దేవఖాతేషు తటాకేషు సరస్సుచ ॥ 57 ॥ 

స్నానం సమాచరేన్నిత్యం గర్తప్రసప్రవణేషు చ । 

పరకీయనిపానేషు న స్నాయాద్వై కదాచన ॥ 58 ॥ 

పజ్బపిణ్ఞాన్సముద్ధ్ర త్య స్నాయాద్వా సమృవే పునః । 

మృదైకయా శిరః క్షాల్యం ద్వాభ్యాం నాభేస్తథోపరి 1 59 ॥ 

అధశ్చ తిసృభిః కాయం పాదౌషద్భిస్తథైవ చ। 

మృత్తికా చ సముద్దిష్టా త్వార్హామలకమాత్రికా ॥ 60 ॥ 


586 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


గోమయస్య ప్రమాణం తత్తేనాబ్గం లేపయేత్తతః । 
లేపయిత్వా తు తీరస్సః తల్లిజెరేవ మగన్రతః ॥ 61 ॥ 
థ గ్ర 

ఆ తర్వాత బ్రాహ్మణుడు తన కుటుంబంకోసం పలువిధాలైన సంపదలను సంపాదించాలి. తర్వాత 
మాధ్యాహ్నిక స్నానంకోసం మృత్తికను, పుష్పాక్షత దర్భ తిలలను, శుభ్రమైన గోమయాన్ని సంపాదించాలి. నదులలో, 
దేవతలు నిర్మించిన కుండాల్లో, తటాకాలు, సరస్సులు, సెలయేళ్ళు, జలాశయాల్లో స్నానం చేయవలెను. ఇతరుల 
జలాశయాల్లో ఎప్పుడూ స్నానం చేయరాదు. అట్లా వీలుకానపుడు జలాశయం నుండి అయిదు మట్టిముద్దలను 
తీసి స్నానం చేయాలి. ఒకమట్టిముద్దతో శిరస్సును, రెండుమట్టిముద్దలతో నాభి పైభాగాన్ని మూడుమట్టిముద్దలతో 
క్రింది భాగాన్ని పాదాలను ఆరుమట్టిముద్దలతో శుద్ధి చేసుకొనవలెను. పచ్చి ఉసిరికాయంత మట్టిని అంతే 
ప్రమాణంలో గోమయాన్ని తీసుకొని దానితో శరీరాన్ని రుద్దవలెను. 

ప్రక్షాల్యాచమ్య విధివత్‌ తతస్నాయాత్సమామాహితః । 

అభిమగ జలం మనైస్తల్లిజ్ఞెర్వారుణ శుభైః 1 62 ॥ 

భావపూతస్తదవ్యక్తం ధ్యాయన్వైవిష్ణుమత్యయమ్‌ । 

ఆపో నారాయణోద్భూతాః తా ఏవాస్వాయనం పునః ॥ 68 ॥ 

తస్మాన్నారాయణం దేవం స్నానకాలే స్మరేద్బుధః I 

ప్రోచ్య సోజ్మారమాదిత్యం త్రిర్నిమజ్జేజ్ఞలాశయే 11 641 

ఆచాన్తః పునరాచామేత్‌ మగ్రేణానేన మన్రవిత్‌ । 

అన్తశ్చరసి భూతేషు గుహాయాం విశ్వతోముఖః 1 65 

త్వం యజ్ఞస్వం వషట్కార ఆపో జ్యోతీ రసో9_మృతమ్‌ ॥ 

ద్రుపదాం వా త్రిరభ్యస్యేత్‌ వ్యాహృతిప్రణవాన్వితామ్‌ 1 66 ॥ 

సావిత్రీం వా జపేద్విద్వాన్‌ తథా చైవాఘమర్షణమ్‌ । 

తతస్సమ్మార్దనం కుర్యాత్‌ ఆపోహిష్టామయోభువః 1671 

ఇదమాపః ప్రవహతవ్యాహృతీభిస్తథైవ చ । 

తతో9_భిమగ్ర్య తత్తీర్ధం ఆపోహిష్రాదిమన్రకైః 1 68 11 

అన్తర్ణలగతో మగ్నో జపేత్రిరఘమర్నణమ్‌ I 

త్రిపదాం వాథ సావిత్రీం తద్విష్టోః పరమం పదమ్‌ ॥ 69 ॥ 

ఆవర్తయేద్వా (ప్రణవం దేవం వా సంస్మరేద్ధరిమ్‌ I 

ద్రుపదాదివ యో మన్రో యజుర్వేదే ప్రతిష్టితః ॥ 

అన్తర్జలే త్రిరావర్య సర్వపాపైః ప్రముచ్యతే 1 70 1 


పద్దెనిమిదవ అధ్యాయం 587 


వారుణమంత్రాలతో జలాన్ని అభిమంత్రించి పవిత్రభావంతో అవ్యయుడైన శ్రీమహావిష్ణువును ధ్యానిస్తూ 
స్నానం చేయాలి. జలములు నారాయణుని నుండి పుట్టినవి. జలములే నారాయణుని ఆధారములు. అందువల్ల 
స్నానకాలంలో నారాయణుని ధ్యానించాలి. ఓంకారంతో ఆదిత్యమంత్రాన్ని జపించి ముమ్మారు నీటిలో మునగాలి. 
ఆచమనం చేసినవారైనా మంత్రాన్ని తెలిసినవాళ్ళు మళ్ళీ ఈ మంత్రంతో ఆచమనం చేయాలి. విశ్వతోముఖుడవైన 
నీవు అన్ని ప్రాణుల అంతర్యామిగా హృదయంలో సంచరిస్తావు. నీవే యజ్ఞానివి. నీవే ఓంకారానివి. జలం జ్యోతి, 
రసం అమృతం అన్నీ నీవే అని స్తుతించాలి. విద్వాంసుడు ద్రుపదాదివ మంత్రాన్ని మూడుమార్లు వ్యాహృతులు 
ప్రణవంతో కూడిన గాయత్రీమంత్రాన్ని కాని, అఘమర్షణమంత్రాన్నికాని జపించాలి. తర్వాత “ఆపోహిష్టామయో 
భువః 'ఇదమాపః ప్రవహితి ఇత్యాది మంత్రాలతో వ్యాహృతులతో సమ్మార్ణనం చేసుకోవాలి. తర్వాత ఆ జలాన్ని 
ఆపోహిష్టాది మంత్రాలతో అభిమంత్రించి నీటిలో మునిగి, అందులో అఘమర్షణ మంత్రాన్ని మూడుసార్లు 
జపించాలి. త్రిపద అయిన గాయత్రిని కాని 'తద్విష్ణోః పరమం పదం” అనే మంత్రాన్ని కాని, ఓంకారాన్ని కాని, 
జపించాలి. లేదా శ్రీహరిని స్మరించాలి. యజుర్వేదంలోని “ద్రుపదా దివ ముంచతు” అనే మంత్రాన్ని నీటిలో 
మునిగి మూడుసార్లు జపించిన వాని పాపాలన్నీ నశిస్తాయి. 

అపః పాణౌ సమాదాయ జప్వా వై మార్దనే కృతే । 

విన్యస్య మూర్ధ్ని తతోయం ముచ్యతే సర్వపాతకైః ॥ 71॥ 

యథా£._శ్వమేధః క్రతురాట్‌ సర్వపాపాపనోదనః । 

తథా _ ఘమర్షణం సూక్తం సర్వపాపాపనోదనమ్‌ 1 72 ॥ 

చేతిలో నీటిని గ్రహించి, జపించి, మార్జనం చేసి, ఆ జలాన్ని శిరసుపై చల్లుకొన్నటైతే సకలపాపాల 
నుండి విముక్తుడవుతాడు. అశ్వమేధయాగం సకలపాపనివారకమైనట్టె అఘమర్షణ మంత్రం కూడ సర్వపాప 
హరమని చెప్పబడినది. 

అథోపతిస్టేదాదిత్యం మూర్శి పుష్పాన్వితాజ్ఞులిమ్‌ | 

ప్రక్షిప్యాలోకయేద్దేవం ఉద్వయం తమసస్పరి ॥ 73 ॥ 

ఉదుత్యం చిత్రమిత్యేతే తచ్చక్షురితి మంత్రతః । 

హంసః శుచిషదేతేన సావిత్రా చ విశేషతః ॥ 74॥ 

అన్యైశ్చ వైదికైర్మ(న్రెః సౌరైః పాపప్రణాశనైః । 

సావిత్రీం వై జపేత్సశ్చాజ్ఞపయజ్ఞస్స వై స్మృతః ॥ 75 ॥ 

పూలు నింపిన దోసిలి శిరమున నిల్పి సూర్యోపస్థానం కావించాలి. ఆ పువ్వులను సూర్యునిపై చల్లి 
ఉద్వయం తమసస్పరి, ఉదుత్యం జాతవేదసం, చిత్తం దేవానాముదగా దనీకం, తచ్చక్షుర్దివహితం పురస్తాత్‌, 
హంసశ్ళ్శుచిషద్వసురన్తరిక్ష అనే మంత్రాలతోకాని, గాయత్రీమంత్రంతోకాని, ఇతర వైదికమంత్రాలతో లేదా 
పాపనాశకాలైన సౌరమంత్రాలతో జపించి తర్వాత మళ్ళీ గాయత్రీమంత్రం జపించాలి. దీన్ని జపయజ్ఞమంటారు. 


588 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


వివిధాని పవిత్రాణి గుహ్యవిద్యాస్తథైవ చ | 

శతరుద్రీయమథర్వశిరస్పారాంశ్ళ శక్తితః ॥ 76 ॥ 

ప్రాక్కూలేషు సమాసీనః కుశేషు ప్రాబ్ముఖశ్ళుచిః | 

తిష్టంశ్చేదీక్షమాణో9_ ర్కం జప్యం కుర్యాత్సమాహితః । 

స్పాటికేం ద్రాక్షరు ద్రాకైః పుత్రజీవసముద్భవైః 11 771 

కర్తవ్యా త్వక్షమాలా స్యాదుత్తరాదుత్తమా స్మృతా । 

జపకాలే న భాషేత నాన్యాని ప్రేక్షయేద్చుధః ॥ 78 ॥ 

న కమృయేచ్చిరో గ్రీవాం దన్నాన్నైవ ప్రకాశయేత్‌ । 

గుహ్యకా రాక్షసాస్పిద్దా హరన్సి ప్రసభం యతః ॥ 79 ॥ 

ప్రాగగ్రాల దర్భలపై ప్రాజ్యుఖుడై కూర్చుండి సూర్యభగవానుని చూస్తూ సావధానచిత్తంతో పలువిధాలు 
పవిత్రాలు అయిన మంత్రాలను, రహస్య విద్యలను, శతరుద్రీయాన్ని, అధర్వశిరో మంత్రాలు సారమంత్రాలను 
జపించాలి. నిల్పాని ఉంటే సూర్యుణ్ణి చూస్తూ జపం చేయాలి. సృటికమాల, ఇంద్రాక్ష రుద్రాక్ష పుత్రజీవ 
మాలల్లోనొకదానిని జపమాలగా చేసుకోవాలి. వీనిలో మొదటి దానికంటె తరువాతి మాల శ్రేష్టమని (గ్రహించాలి. 
తల మెడ కదల్బరాదు. అలా అయితే దంతాలు కన్పించరాదు. గుహ్యక రాక్షస సిద్దులు వెంటనే ఫలాన్ని హరిస్తారు. 

ఏకాన్తే తు శుభే దేశే తస్మాజ్ఞష్యం సమాచరేత్‌ । 

చణ్టాలాశౌచపతితాన్‌ దృష్ట్వాచమ్య పునర్జపేత్‌ 11 801 

తైరేవ భాషణం కృత్వా స్నాత్వా చైవ జపేత్పునః I 

ఆచమ్య ప్రయతో నిత్యం జపేదశుచిదర్శనే ॥ 81॥ 

అందువల్ల ఏకాంతంలో శుభ్రమైన ప్రదేశంలో జపం చేయాలి. ఆ సమయంలో చండాలురు, అపవిత్రులు, 
పతితులు కనిపించినట్టెతే ఆచమనంచేసి మళ్ళీ జపించాలి. వారితో మాట్లాడితే స్నానం చేసి జపించాలి. 
అపవిత్రమైనవాటిని చూస్తే పరిశుద్దుడై ఆచమనంచేసి జపంచేయాలి. 

సౌరాన్మ్రాన్‌ శక్తితో వై పావమానీస్తు కామతః | 

యది స్యాత్‌ క్రిన్నవాసా వై వారిమధ్యగతో జపేత్‌ ॥ 82 ॥ 

అన్యథా తు శుచౌ భూమ్యాం దర్భేషు సుసమాహితః । 

ప్రదక్షిణం సమావృత్య నమస్కత్వా తతః క్షితౌ ॥ 883 ॥ 

ఆచమ్య చ యథాశాగస్తం శక్యా స్వాధ్యాయమాచరేత్‌ । 

తతస్సన్తర్పయేత్‌ దేవాన్‌ బుషీన్సితృగణాంస్తథా 1 841 


పద్దెనిమిదవ అధ్యాయం 589 


తడివస్తాన్ని ధరించి ఉంటే నీటి మధ్యలో నుండి సౌరమంట్రాలు లేదా పవమానమంత్రాలను యథాశక్తి 
ఇచ్చాపూర్వకంగా జపించాలి. పొడివస్తమైతే శుభ్రమైన భూమిపై కూర్చొని దర్భాసనుడై జపించాలి. జపం ముగిసిన 
తర్వాత ప్రదక్షిణ చేసి, భూమిపైన నమస్కరించి, శాస్త్రం ప్రకారం ఆచమనంచేసి స్వాధ్యాయం ప్రారంభించాలి. 
ఆ తర్వాత దేవ, బుషి, పితృగణాలకు తర్పణమాచరించాలి. 

ఆదావోంకారముచ్చార్య నమో9_న్తే తర్పయామి వః । 

దేవాన్చహ్మర్నీంశ్చెవ తర్పయేదక్షతోదకైః "85 ॥ 

తిలోదకైః పిత్యాన్‌ భక్త్యా స్వసూత్రోక్తవిధానతః I 

అన్వారబ్ధేన సవ్యేన పాణినా దక్షిణేన తు॥ 86॥ 

మొదట ఓకారంతో ఆరంభించి చివర *'నమఃూ అని చేర్చి తర్వాత “తర్పయామి” అని తర్పణమాచరించాలి. 
దేవబ్రహ్మర్నులను అక్షతోదకంతో, పితృదేవతలను తిలోదకంతో తర్పణం చేయాలి. కుడి, ఎడమచేతులను చేర్చిన 
దోసిలితో యజ్ఞోపవీతాన్ని సవ్యంగా ధరించి దేవతలకు, నివీతిగా బుషులకు తర్పణం చేయాలి. ప్రాచీనావీతియై 
పితృదేవతలకు తర్పణం గావించాలి. 

దేవర్షీంస్తర్పయేద్ధీమాన్‌ ఉదకాంజలిభిః పిత్యాన్‌ I 

యజ్ఞోపవీతీ దేవానాం నివీతీ బుషితర్పణే n87n 

ప్రాచీనావీతిపిత్రే తు స్వేన తీర్థేన భావతః । 

నిష్పీద్య స్నానవస్రన్తు సమాచమ్య చ వాగ్యతః ॥ 88 ॥ 

స్వః మంటైరర్బయేత్‌ దేవాన్‌ పుష్పైః పతైెరథామ్బుభిః | 89 ॥ 

పితృతర్పణానికి పూర్వం దేవతాతర్పణ విషయంలో స్నానవస్తాన్ని బాగా పిండుకొని, ఆచమించి, 
వాబ్నియమంతో తమ శాఖోక్తమంత్రాలతో పుష్ప, పత్ర, జలాలతో దేవతలకు తర్పణం చేయాలి. 

బ్రహ్మాణం శంకరం సూర్యం తథైవ మధుసూదనమ్‌ । 

అన్యాంశ్చాభిమతాన్‌ దేవాన్‌ భక్తా చాక్రోధనో9_త్వరః ॥ 90॥ 

ప్రదద్యాదథ పుష్పాణి సూక్తేన పౌరుషేణ తు । 

ఆపో వా దేవతాస్సర్వాస్తేన సమ్యక్సమర్చితాః | 91॥ 

బ్రహ్మశంకర సూర్య శ్రీమహావిష్ణువులను, ఇతర ఇష్టదేవతలను భక్తితో కోపంలేక తొందరపడక పూజించాలి. 
పురుషసూక్తంతో హరికి పుష్పాలు సమర్పించాలి. జలం సర్వదేవతా స్వరూపమైనందువల్ల దానితోనే అర్చించాలి. 

ధ్యాత్వా ప్రణవపూర్వం వై దేవతాని సమాహితః । 

నమస్మారేణ పుష్పాణి విన్యసేద్వై పృథక్‌ పృథక్‌ 192 


590 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
న విష్ట్వారాధనాత్స్పుణ్యం విద్యతే కర్మవైదికమ్‌ I 
తస్మాదనాదిమధ్యాన్తం నిత్యమారాధయేద్ధరిమ్‌ ॥ 98 ॥ 
తద్విష్టోరితి మంత్రేణ సూక్తేన పురుషేణతు । 
నైతాభ్యాం సదృశో మంత్రో వేదేషూక్త శృతుర్వ్వపి n94॥1 
ఓంకారోచ్చారణపూర్వకంగా సమాహితచిత్తుడై ఇష్టదేవతలను, ధ్యానించి విడివిడిగా నమస్మారంతో పూవులు 


సమర్పించాలి. శ్రీ మహావిష్ట్వారాధనకంటే పవిత్రమైన వైదికకార్యం మరోటి లేదు. అందువల్ల అనాదిమధ్య నిధనుడైన 
శ్రీహరిని ప్రతిరోజు ఆరాధించాలి. 'తద్విష్టోః పరమం పదం సదా పశ్యన్తి ఇత్యాది మంత్రంతో, పురుషసూకాలతో 
సమానమైన మంత్రం నాల్లు వేదాల్లోనూ లేదు. 


నివేదయేత స్వాత్మానం విష్ణావమలతేజసి I 

తదాత్మా తన్మనాశ్శాన్తాస్తద్విష్టోరితి మంత్రతః ॥ 95 ॥ 
అథవా దేవమీశానం భగవన్తం సనాతనమ్‌ । 
ఆరాధయేన్మహాదేవం భావపూతో మహేశ్వరమ్‌ 1 96 1 


మంత్రేణ రుద్రగాయత్ర్యా ప్రణవేనాథవా పునః । 

ఈశానేనాథవా రుదైస్త్యమృకేన సమాహితః ॥ 

పుష్పైః పతైరథాద్భిర్వా చన్లనాద్యైర్మ హేశ్వరమ్‌ 197 

'తద్విష్ణోక ఇత్యాది మంత్రంతో తదాత్ముడ్రై, అతనియందే మనసుంచి, శాంతుడు కావాలి. లేదా సనాతనుడు, 


భగవంతుడు, మహాదేవుడు, మహేశ్వరుడైన ఈశ్వరుని పరిశుద్దభావంతో ఆరాధించాలి. రుద్రగాయత్రి, ప్రణవం, 
ఈశానమంత్రాలతో, రుద్రమంత్రాలతో, త్య్రంబకంతో సావధానుడై పుష్ప, పత్ర, జల, చందనాదులతో మహేశ్వరు 
నారాధించవలెను. 


ఉక్వా నమళ్శివాయెతి మన్రేణానేన యోజయేత్‌ । 
నమస్కుర్యాన్మహాదేవం బుతం సత్యమితీశ్వరమ్‌ 1॥ 98 1 
నివేదయీత స్వాత్మానం యో బ్రహ్మాణమితీశ్వరమ్‌ । 
ప్రదక్షిణం ద్విజః కుర్యాత్‌ పజ్బు బ్రహ్మాణి వై జపన్‌ ॥ 99 ॥ 
ధ్యాయాత దేవమీశానం వ్యోమమధ్యగతం శివమ్‌ । 
అథావలోకయేదర్శం హంసః శుచిషదిత్యచా 1 1001 


“నమశ్శివాయ” అని మంత్రంతో చేర్చాలి. “'బుతం సత్యం” అని ఈశ్వరుని నమస్కరించాలి. “యో బ్రహ్మాణం” 


అనే మంత్రంద్వారా స్వాత్మనివేదన కావించుకోవాలి. శివుని అయిదు నామాలతో జపిస్తూ, ప్రదక్షిణ చేయాలి. 


పద్దెనిమిదవ అధ్యాయం 591 


ఆకాశమధ్యగతుడైన శివుని ఈశానదేవుని ధ్యానించాలి. 'హంసశ్ళుచిషద్వసు” మొదలైన మంత్రాలతో సూర్యభగవానుని 
దర్శనం చేసుకోవాలి. 

కుర్యాత్పజ్బు మహాయజ్ఞాన్‌ గృహం గత్వా సమాహితః । 

దేవయజ్ఞం పితృయజ్ఞం భూతయజ్ఞం తథైవ చ ॥ 1011 

మానుష్యం బ్రహ్మయజ్ఞం చ పంచయజ్ఞాన్పచక్షతే I 

యది స్యాత్తర్చణాదర్వాక్‌ బ్రహ్మయజ్ఞం కృతో నహి॥ 1021 

కృత్వా మనుష్యయజ్ఞం వై తతస్స్వాధ్యాయమాచరేత్‌ I 

అగ్నేః పశ్చిమతో దేశే భూతయజ్ఞాన్త ఏవవా॥ 1038 ॥ 

కుశపుజ్ణో సమాసీనః కుశపాణిస్సమాహితః । 

శాలాగ్నా లౌకికే వా౭_గ్నౌ జలే భూమ్యామథాపి వా । 

వైశ్వదేవం తతః కుర్యాద్దేవయజ్ఞస్స వై స్మృతః ॥ 104 ॥ 

తర్వాత ఇంటికి వెళ్ళి స్వస్థచిత్తుడై పంచ మహాయజ్ఞాలాచరించాలి. దేవ, పితృ, భూత, మనుష్య (అతిథి), 
(బ్రహ్మ యజ్ఞాలనేవి పంచమహాయజ్ఞాలు. తర్పణంకంటె ముందుగా బ్రహ్మయజ్ఞమాచరించనట్లెతే మనుష్యయజ్ఞం 
చేసిన తర్వాత బ్రహ్మయజ్ఞం చేయాలి. అగ్నికి పశ్చిమంవైపు భూతయజ్ఞం చివర దర్భలపై దర్భలు ధరించి 
సావధానంగా కూర్చుని, యజ్ఞాగ్నిలోకాని, లౌకికాగ్నిలోకాని, జలంలోకాని, భూమియందుకాని వైశ్వదేవాన్ని 
ఆచరించాలి. దీన్నే దేవయజ్ఞమంటారు. 

యది స్యాల్లొకికే పక్వం తతో౭ న్నం తత్ర హూయతే ॥ 105 ॥ 


శాలాగ్నౌ తత్ర దేవాన్నం విధి రేష సనాతనః । 

దేవేభ్యస్తు హుతాదన్నాచ్చేషాద్భూతబలిం హరేత్‌ ॥ 106 ॥ 
భూతయజ్ఞస్స వై జ్జేయో భూతిదస్సర్వదేహినామ్‌ I 

శ్వభ్యశ్చ శ్వపచేభ్యశ్ళ పతితాదిభ్య ఏవ చ ॥ 107 ॥ 
దద్యాద్భూమౌ బలిం త్వన్నం పక్షిభ్యోః థ ద్విజోత్తమః I 
సాయం చాన్నస్య సిద్ధస్య పత్యమంట్రం బలిం హరేత్‌ ॥ 108 ॥ 
భూతయజ్ఞస్వయం నిత్యం సాయం ప్రాతర్విధీయతే I 

ఏకన్తు భోజయేద్విప్రం పిత్యానుద్దిశ్య సత్తమమ్‌ ॥ 109 ॥ 
నిత్యశ్రాద్ధం తదుద్దిష్టం పితృయజ్ఞో గతిప్రదః । 

ఉద్ధ్రత్య వా యథాశక్తి కిజ్చిదన్నం సమాహితః ॥ 110॥ 


592 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


వేదతత్వార్థవిదుషే ద్విజాయెవోపపాదయేత్‌ I 

పూజయేదతిథిం నిత్యం నమస్యేదర్చయేద్దిజమ్‌ 1 111॥ 

లౌకికాగ్నిలో అన్నం వండినట్టెతే దీన్లో హవనం చేయవచ్చు. శాలాగ్నిలో వండినట్టెతే వైశ్వదేవం చేయాలి. 
ఇది కూడా సనాతన విధే. దేవయజ్ఞం చేయగా మిగిలిన అన్నంతో భూతయజ్ఞం చేయవచ్చు. ఇది ప్రాణులన్నింటికి 
ఐశ్వర్వాన్నిస్తుంది. కుక్కలు, చండాలురు. పతితులు. పక్షులకు, భూమిపై అన్నం పెట్టాలి. సాయంకాలం తాను 
వండిన అన్నాన్ని భార్య మంత్రంలేకుండా బలి ఇవ్వాలి. ఇదే భూతయజ్ఞం. ఇది ఉదయం సాయంత్రం కూడా 
విధింపబడినది. ప్రతినిత్యం ఒక ఉత్తమ బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. ఇది పితృదేవతల నుద్దేశించి చేసేది. దీన్ని 
నిత్యశ్రాద్దం అంటారు. ఇది ఉత్తమగతిని ప్రసాదిస్తుంది. లేదా శక్తినిబట్టి కొద్ది అన్నాన్ని తీసిపెట్టి వేదతత్వార్గం 
తెలిసిన (బ్రాహ్మణునికర్పించాలి. (ప్రతిరోజు అతిథిని పూజించాలి. ద్విజుని నమస్మరించి అర్చించాలి. 

మనోవాక్కర్శభిః శాంతమాగతం స్వగృహం తతః । 

హంతకారమథాగ్రం వా భిక్షాం వా శక్తితో ద్విజః ॥ 112 ॥ 

దద్యాదతిథయే నిత్యం బుధ్యేత పరమేశ్వరమ్‌ I 

భిక్షామాహుగర్లాసమాత్రమగ్రం తస్యాశ్చతుర్లుణమ్‌ 1 113 ॥1 

పుష్కలం హన్తకారస్తు తచ్చతుర్గుణముచ్యతే I 

గోదోహమాత్రం కాలం వై ప్రతీక్షో హ్యతిథిః స్వయమ్‌ ॥ 1141 

తన యింటికి వచ్చిన వానికి త్రికరణశుద్ధిగా హంతకారమునుగాని, అగ్రమునుగాని, భిక్షను కాని శకనుసారం 
అతిధికీయాలి. అతనిని పరమేశ్వరునిగా భావించాలి. పిడికిలి అన్నాన్ని భిక్ష అని, దానికి నాల్లురెట్లను అ(గ్రమని, 
దానికి నాలుగురెట్లు పుష్కలమైన అన్నాన్ని హంతకారం అంటారు. గోదోహన కాలం వరకు స్వయంగా అతిథికోసం 
ఎదురుచూడాలి. 


అభ్యాగతాన్‌ యథాశక్తి పూజయేదతిథిం యథా । 

భిక్షాం వై భిక్షవే దద్యాత్‌ విధివదృహ్మచారిణే 1 115 ॥ 
దద్యాదన్నం యథాశక్తి త్వర్థిభ్యో లోభవర్ణితః | 
సర్వేషామప్యలాభే తు అన్నం గోభ్యో నివేదయేత్‌ ॥ 116 ॥ 


భుజ్లీత బంధుభిస్సార్థం వాగ్యతో9_ న్నమకుత్సయన్‌ | 
అకృత్వా తు ద్విజః పబభ్బమహాయజ్ఞాన్‌ ద్విజోత్తమాః ॥ 117 ॥ 


భుంజీత చేత్స మూఢాత్మా తిర్యగ్యోనిం స గచ్చతి । 
వేదాభ్యాసో£. న్వహం శక్యా మహాయజ్ఞక్రియా క్షమా । 


నాశయత్యాశు పాపాని దేవానామర్చనం తథా 1111811 


పద్దెనిమిదవ అధ్యాయం 593 


యథాశక్తి పంచమహాయజ్ఞాలు, క్షమ, దేవతాపూజ ఇవి శీఘ్రంగా పాపాలను నశింపచేస్తాయి. అదేవిధంగా 
వచ్చిన ఆభ్యాగతులను కూడా అతిథిసమానంగా పూజించాలి. బ్రహ్మచారి భిక్షుకునికి యథావిధి భిక్షనీయవలెను. 
లోభంలేక యాచకులకు శక్తికొలది అన్నదానం చేయాలి. యాచక, భిక్షుక, అభ్యాగతులెవరు రానపుడు అన్నాన్ని 
గోవులకర్పించాలి. అన్నాన్ని నిందించక, మౌనంగా, బంధువులతో కలిసి భుజించాలి. ద్విజుడు పంచమహాయజ్ఞాలు 
చేయకుండా భుజిస్తే పశువై పుడతాడు. ప్రతిదినం యథాశక్తి వేదాభ్యాసం చేయాలి. 


యో మోహాదథవాలస్యాదకృత్వా దేవతార్చనమ్‌ un 119 ॥ 
భుంక్తే స యాతి నరకాన్‌ సూకరేష్వభిజాయతే । 
తస్మాత్సర్వప్రయత్నేన కృత్వా కర్మాణి వై ద్విజాః । 
భుంజీత స్వజనైస్సార్థం స యాతి పరమాం గతిమ్‌ 111201 
మోహంతో కాని, బద్దకంతోకాని దేవతార్చన చేయకుండా భుజిస్తే నరకాన్ని పొందుతాడు. తర్వాత 
(గామసూకరంగా జన్మిస్తాడు. అందువల్ల అన్నివిధాల ప్రయత్నించి నిత్యకర్మలు శాస్తప్రకారం ఆచరించిన తర్వాత 
ద్విజుడు తనవారితో కలిసి భుజించినట్టైతే ఉత్తమగతినందుతాడు. 
ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే బ్రాహ్మణానాం నిత్యానిత్యకర్తవ్యకర్మాణి నామ అష్టాదశో9_ధ్యాయః ॥ 18 ॥ 
శ్రీకూర్మపురాణంలో ఉత్తరార్థంలో (బ్రాహ్మణుల నిత్యానిత్యకర్తవ్యకర్శ్మలనే పద్దెనిమిదవ అధ్యాయం ॥ 18 ॥ 
J) 
( ( 


594 ఏకోనవింశో9_ ధ్యాయః - పందొమ్మిదవ అధ్యాయం 
వ్యాసగీతాసు బ్రాహ్మణానాం నిత్యకర్తవ్యకర్మసు భోజనాదిప్రకారవర్ణనమ్‌ 
వ్యాసగీతలో బ్రాహ్మణుల నిత్యకర్తవ్యకర్మలలో భోజనాదుల పద్దతి 


వ్యాస ఉవాచ :-వ్యాసమహర్షి చెప్పాడు 

ప్రాబ్ముఖో౭_ న్నాని భుంజీత సూర్యాభిముఖ ఏవ వా । 

ఆసీనస్తాసనే శుద్ధే భూమ్యాం పాదౌ నిధాయ తు ॥ 1॥ 

ఆయుప్యం ప్రాబ్ముఖో భుజ్మే యశస్యం దక్షిణాముఖః | 

శ్రియం ప్రత్యజ్ముఖో భుబ్బే బుతం భుజ్చే ఉదబ్ముఖః TAT 

తూర్పుముఖంగా లేదా సూర్యాభిముఖంగా కూర్చుని, భూమియందు పాదాలుంచి భుజించాలి. తూర్పు 
ముఖంగా భుజించేవానికి ఆయుప్యం, దక్షిణముఖంగా కీర్తి పడమరముఖంగా సంపదలు, ఉత్తరముఖంగా కూర్చుని 
భుజించేవానికి సత్యం లభిస్తుంది. 

పజ్బా(ర్లో భోజనం కుర్యాద్భూమౌ పాత్రం నిధాయ చ । 

ఉపవాసేన తత్తుల్యం మనురాహ ప్రజాపతిః ॥ 8 ॥ 

అయిదవయవాలు తడిగా ఉంచుకొని భుజించాలి. రెండుకాళ్ళు రెండు చేతులు ముఖం కడుగుకొని 
భూమిపై పాత్రనుంచి భోజనంచేస్తే ఉపవాసంతో సమానమని ప్రజాపతి మనువు చెప్పినాడు. 

ఉపలిప్తే శుచౌ దేశే పాదౌ ప్రక్షాల్య వై కరౌ | 

ఆచమ్యార్హాసనో౭_ క్రోధః పజ్బూగ్రో భోజనం చరేత్‌ ॥ 41 

పాదహస్తప్రక్షాళనంచేసి, ఆచమించి, ఆర్టవస్తాన్ని ధరించి, కోపం వీడి, బాగా అలికిన శుభ్రమైన ప్రదేశంలో 
భుజించాలి. 

మహావ్యాహృతిభిస్త్వన్నం పరిధాయోదకేన తు । 

అమృతోపస్తరమసీత్యాపోశన [క్రియాం చరేత్‌ ॥ 5 ॥ 

మహావ్యాహృతులతో జలంతో అన్నాన్ని పరిషేచనం చేయాలి. “అమృతోపస్తరణమసి” అని పరిషేచనం 
కావించాలి. 

స్వాహాప్రణవసంయుక్తాం ప్రాణాయాద్యాహుతిం తతః । 

అపానాయ తతో యుక్తా వ్యానాయ తదనన్తరమ్‌ ॥ 6॥ 


ఉదానాయ తతః కుర్యాత్సమానాయేతి పజ్బుమమ్‌ । 
విజ్ఞాయ తత్త్వమేతేషాం జుహుయాదాత్మని ద్విజః ॥ 7॥ 


పందొమ్మిదవ అధ్యాయం 595 


తర్వాత “ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, 
ఓం సమానాయ స్వాహా” అంటూ వీని తత్వాలను తెలుసుకొని ఆత్మలో ఆహుతులు కావించాలి. 
శేషమన్నం యథాకామం భుంజీత వ్యజ్ఞానైర్యుతమ్‌ I 
ధ్యాత్వా తన్మనసా దేవానాత్మానం వై ప్రజాపతిమ్‌ ॥ 8 ॥ 
అమృతాపిధానమసీత్యుపరిష్టాదపః పిబేత్‌ | 
ఆచాన్తః పునరాచామేదాయం గాౌరితి మన్రతః ॥ 9 ॥ 
మిగిలిన అన్నాన్ని వ్యంజనాలతో కూడా కలుపుకొని ఇష్టమున్నంత తినాలి. తదేక మనసుతో దేవుని, 
ఆత్మను, ప్రజాపతిని ధ్యానించి భోజనం పూర్తయిన తర్వాత “అమృతాపిధానమసి” అని జలాన్ని స్వీకరించాలి. 
ఆచమనం చేసిన తర్వాత మళ్ళీ 'ఆయంగౌః ప్రశ్నిరక్రమీత్‌' అనే మంత్రంతో ఆచమించాలి. 
ద్రుపదాం వా త్రిరావృత్య సర్వపాప ప్రణాశినీమ్‌ । 
ప్రాణానాం గ్రంథిరసీత్యాలభేదుదరం తతః 1 10 ॥ 
తర్వాత సర్వపాపనాశిని 'ద్రుపదా” మంత్రాన్ని ముమ్మార్లు పఠించాలి. తర్వాత “ప్రాణానాం గ్రంథిరసి” అనే 
మంత్రంతో హృదయాన్ని తాకాలి. 
ఆచమ్యాంగుష్టమాత్రేణ పాదాంగుష్టేన దక్షిణే । 
విస్రావయేద్ధస్తజలమూర్థ్వహస్తః సమాహితః ॥ 11 ॥ 
పైన చేయి పెట్టుకొని స్వస్థచిత్తుడై ఆచమించి '“అంగుష్టమాత్రి అనే మంత్రంద్వారా కుడికాలు బొటనవ్రేలుపై 
హస్తజలాన్ని విడువాలి. 
హృతానుమన్రణం కుర్యాత్‌ (్రద్ధాయామితి మంత్రతః । 
అథాక్షరేణ స్వాత్మానం యోజయేత్‌ బ్రాహ్మణేతి హి్‌॥ 121 
'శద్దాయాం” అనే మంత్రంతో హుతానుమంత్రణం చేయాలి. తర్వాత “బ్రాహ్మణా” అనే మంత్రంతో తన 
ఆత్మను అక్షరతత్వంతో యోజన చేయాలి. 
సర్వేషామేవ యోగానామాత్మయోగః స్మృతః పరః । 
యో౭_నేన విధినా కుర్యాత్స కవిర్రాహ్మణః స్వయమ్‌ ॥ 18 ॥ 
అన్ని యోగాల్లో ఆత్మయోగం ఉత్తమం. ఈ విధానాన్ననుసరించి ఆత్మయోగం చేసేవాడు బ్రహ్మసాయుజ్యం 
పొందుతాడు. 
యజ్ఞోపవీతీ భుజ్లీత స్రగ్గన్ధాలజ్బతః శుచిః | 
సాయం ప్రాతర్నాన్తరా వై సన్ఫాయాన్తు విశేషతః ॥ 14 ॥ 


596 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

యజ్ఞోపవీతం ధరించే భుజించాలి. గంధమాల్యాదులు ధరించాలి. సాయం ప్రాతః మధ్యాహ్నక్రాలాల్లో 
ముఖ్యంగా సంధ్యాకాలంలో భుజించకూడదు. 

నాద్యాత్సూర్యగ్రహాత్సూర్వం ప్రతిసాయం శశిగ్రహాత్‌ । 

(గహకాలే న చాశ్నీయాక్‌ స్నాత్వా౭_ శ్నీయాద్విముక్తయే ॥ 15 ॥ 


సూర్యచంద్రగ్రహణాలముందు, పగలు పూర్వసాయంకాలంలో భుజించరాదు. గ్రహణ సమయంలో 
భుజించకూడదు. (గ్రహణం వదలిన తర్వాత స్నానంచేసి భుజించాలి. 


ముక్తే శశిని చాశ్నీయాద్యది న స్యాన్మహానిశా | 
అముక్తయో రస్తగతయోరద్యాద్ద్భష్ట్వా పరే£_హని ॥ 16 ॥ 


చంద్రగ్రహణం వీడిన తర్వాత అర్దరాత్రి కానట్టెతే భుజించవచ్చు. గ్రహణం విడువకముందే సూర్యచంద్రులు 
ఆస్తమిస్తే మరురోజు శుద్ధబింబాన్ని దర్శించిన తర్వాతనే భుజించాలి. 

నాశ్నీయాత్రేక్షమాణానామప్రదాయ చ దుర్మతిః | 

యజ్ఞావశిష్టమద్యాద్వా న క్రుద్దో నాన్యమానసః ॥ 17 ॥ 

ఆకలితో చూచేవారికి పెట్టకుండా భుజించరాదు. యజ్ఞశిష్టంకాని, దాన్ని కోపంతోకాని, అన్యమనస్కంగా 
కాని భుజించకూడదు. 

ఆత్మార్థం భోజనం యస్య రత్యర్థం యస్య మైథునమ్‌ | 

ప్రత్యర్థం యస్య చాధీతం నిష్పలం తస్య జీవితమ్‌ ॥ 18 ॥ 

తనకొరకు మాత్రమే వండిన అన్నం అనీ, సుఖంకొరకే ప్రీసంగమం అనీ, (బ్రతుకుతెరువు కోసమే 
చదువు అనీ అనుకొనేవాని జీవనం వ్యర్ధం. 

యద్భుంక్తే వేష్టితశిరా యచ్చ భుజ్చే ఉదజ్యాఖః I 

సోపానత్మశ్చ యో భుంక్తే సర్వం విద్యాత్తదాసురమ్‌ ॥ 19 ॥ 

తలపాగాతో చేసే భోజనం, ఉదజ్యుఖంగా చేసే భోజనం, పాదరక్షలతో చేసే భోజనమంతా ఆసురభోజనంగా 
చెప్పబడినది. 

నార్థరాత్రే న మధ్యాహ్నే నాజీర్లే నార్టవస్తధ్భక్‌ । 

నచ భిన్నాసనగతో న యానే సంసితో9 పి వా॥ 20 1 

థి 
న భిన్నభాజనే చెవన భూమ్యాం న చ పాణిషు। 
నోచ్చిష్టో ఘృతమాదద్యాన్న మూర్చాలి_ న్నం స్పృశేదపి n 211 


పందొమ్మిదవ అధ్యాయం 597 


అర్దరాత్రి, మధ్యాహ్నం, అజీర్ణంతో, తడిబట్టలతో, ఇతరులకు నిర్దేశించిన ఆసనంలో పడుకొని, నిల్చొని, 
పగిలినపాత్రలో, భూమియందు, చేతిలో పట్టుకొని భుజింపకూడదు. ఉచ్చిష్టావస్థలో నేతిని గ్రహించరాదు. తలతో 
అన్నాన్ని తాకకూడదు. 

న బ్రహ్మ కీర్తయే చ్చాపి న నిఃశేషం న భార్యయా । 

నాన్థకారే న సన్యాయాం న చ దేవాలయాదిషు ॥ 22 ॥ 

భోజనంచేస్తూ, వేదం ఉచ్చరించకూడదు. తినుబండారాలన్నీ ఇంట్లో పూర్తిగా అయిపోయేట్టు 
భుజింపకూడదు. భార్యతో కలిసి భోంచేయరాదు. అంధకారంలో, పైకప్పులేని (ప్రదేశంలో, సంధ్యాకాలంలో, 
దేవాలయాదుల్లో భోజనం చేయరాదు. 

నైకవస్రస్తు భుంజీత న యానశయనస్థితః I 

న పాదుకానిర్లతోత థ న హసన్విలపన్నపి ॥ 28 ॥ 

ఒకే వస్త్రంతో, వాహనం, శయ్యల పై ఉండి భుజింపరాదు. పాదరక్షలు వదలక, నవ్వుతూ, ఏడుస్తూ 
భోజనం చేయకూడదు. 

భుక్వా వై సుఖమాస్థాయ తదన్నం పరిణామయేత్‌ । 

ఇతిహాసపురాణాభ్యాం వేదార్థానుపబ్బంహయేత్‌ 1 24 1 

ఈ విధంగా భోంచేసి, సుఖంగా కూర్చొని ఆ అన్నాన్ని జీర్ణించుకోవాలి. తర్వాత ఇతిహాసపురాణాలతో 
వేదార్థాలను వ్యాఖ్యానించాలి. 

తతః సన్థ్యాముపాసీత పూర్వోక్తవిధినా శుచిః | 

ఆసీనశ్చ జపేద్దేవీం గాయత్రీం పశ్చిమాం ప్రతి ॥ 25 ॥ 

తర్వాత విప్రుడు విధ్యుక్తంగా సంధ్యోపాసన చేయాలి. తర్వాత పశ్చిమాభిముఖంగా కూర్చుని 
గాయత్రీమంత్రాన్ని జపించాలి. 

న తిష్టతి తుయః పూర్వామాస్తే సన్ధ్యాం తు పశ్చిమామ్‌ | 

స శూద్రేణ సమో లోకే సర్వకర్మవివర్దితః ॥ 26 ॥ 

ప్రాతసాయంసంధ్యల నాచరించనివాడు సర్వధర్మబహిష్బతుడై శూద్ర సముడవుతాడు. 

హుత్వా౭_గ్నిం విధివన్మట్టైర్భుక్వా యజ్ఞావశిష్టకమ్‌ I 

సభృత్యబాంధవజనః స్వపచ్చుష్కపాదో నిశి ॥ 27 ॥ 

యథావిధి అగ్నిని వ్రేల్చి, భృత్యబంధుజనపరివృతుడై యజ్ఞశేషాన్ని భుజించి, రాత్రిపూట పొడికాళ్ళతో 
పరుందాలి. 


598 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


నోత్తరాభిముఖః స్వవ్యాత్‌ పశ్చిమాభిముఖో నచ। 

న చాకాశే న నగ్నో వా నాశుచిర్నాసనే క్వచిత్‌ ॥ 28 ॥ 

ఉత్తరం, పశ్చిమం వైపు తలపెట్టి పడుకోకూడదు. పైకప్పు లేనిచోట, నగ్నంగా, అపరిశుభ్రమైన ఆసనంపై 
కాని పరుండరాదు, 

న శీర్ణాయాం తు ఖట్వాయాం శూన్యాగారే న చైవహి। 

నానువంశే న పాలాశే శయనే వా కదాచన ॥ 29 ॥ 

విరిగిన మంచంమీద, ఎవ్వరూ లేని ఇంట్లో ఒంటిగా పడుకోరాదు. వెదురు, మోదుగుమంచాలపై 
పడుకోకూడదు. 

ఇత్యేతదఖిలేనోక్తం అహన్యహని వై మయా । 

బ్రాహ్మణానాం కృత్యజాతమపవర్గఫలప్రదమ్‌ ॥ 30 ॥ 

ఈ విధంగా బ్రాహ్మణులు ప్రతినిత్యం ఆచరించాల్సిన మోక్షఫలప్రదమైన విధిని వివరించినాను. 

నాస్తిక్యాదథవా£_.9_లస్యాత్‌ బ్రాహ్మణో న కరోతి యః । 

స యాతి నరకాన్‌ ఘోరాన్‌ కాకయోనౌ చ జాయతే ॥ 31 ॥ 

నాస్తికభావనవల్ల కాని, బద్ధకంవల్లకాని ఈ విధిని ఆచరించనివాడు ఘోరనరకాలను పొందుతాడు. మళ్ళీ 
కాకిగా పుడతాడు. 

నాన్యో విముక్తయే పంథా ముక్వాశమవిధిం స్వకమ్‌ । 

తస్మాతృన్మాణి కుర్వీత తుష్టయే పరమేష్టినః 1 ౩2|| 

స్వాశ్రమవిధి తప్ప మోక్షానికి మరొక సాధనం కానరాదు. పరమాత్మ ప్రీతినందటానికి విహిత కర్మలను 
తప్పక ఆచరించవలెను. 

ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్ధ వ్యాసగీతాసు బ్రాహ్మణానాం నిత్యకర్తవ్యకర్మసు భోజనాదిప్రకారవర్ణనం నామ 
ఏకోనవింశో9_ధ్యాయః 1 19n 

శ్రీకూర్మపురాణంలో ఉత్తరార్థంలో వ్యాసగీతలో (బ్రాహ్మణుల నిత్యకర్తవ్యకర్మల్లో భోజనాదుల పద్ధతి అనే 
పందొమ్మిదవ అధ్యాయం 1119॥ 


వింశో£ ధ్యాయః - ఇరవైయవ అధ్యాయం 599 
(శ్రాద్ధకల్పే - శ్రాద్ధకల్పం 


వ్యాస ఉవాచ :-వ్యాసమహర్షి చెప్పాడు 

అథ (శ్రాద్ధమమావాస్యాం ప్రాప్య కార్యం ద్విజోత్తమైః । 

పిణ్గాన్వాహార్యకం భక్తా భుక్తిముక్తిఫలప్రదమ్‌ ॥ 1 ॥ 

అమావాస్యనాడు భుక్తిముక్తులనొసగే పిండాన్వాహార్యకమనే శ్రాద్దాన్ని ద్విజోత్తములు ఆచరించాలి. 

పిణ్లాన్వాహార్యకం [(్రాద్దం క్షీణే రాజని శస్యతే । 

(es ధగ 

అపరాహ్హై ద్విజాతీనాం ప్రశస్తేనామిషేణ చ ॥ 2 ॥ 

పిండాన్వాహార్యక[శ్రాద్దాన్ని ద్విజులు అమావాస్య అపరాహ్హకాలంలో (ప్రశస్తమైన భోజ్యపదార్గాలతో 
ఆచరించాలి. 

ప్రతిపత్ష్రభృతి హ్యన్యాస్తిథయః కృష్ణపక్షకే | 

చతుర్దశీం వర్ణయిత్వా ప్రశస్తా హ్యుత్తరోత్తరమ్‌ ॥ 3 ॥ 

ణ జ ౨ అరి 

ఈ శ్రాద్దాన్ని కృష్ణపతిపత్తునుండి అమావాస్య వరకు చతుర్దశి మినహా అన్ని తిథులు మొదటి వాటీకంటె 
తర్వాతవి ప్రశస్తతరాలుగ చెప్పనైనవి. 

అమావాస్యాష్టకాస్తిస్రః పౌషమాసాదిషు త్రిషు | 

తిస్రస్తాస్వష్టకాః పుణ్యా మాఘీ పజ్బదశీ తథా ॥4॥ 

అమావాస్య పుష్య మాఘ ఫాల్గుణ బహుళ అష్టకాలు, అదేవిధంగా బహుళ నవములు, మాఘపూర్ణిమ 
శ్రాద్దానికి పుణ్యతిథులని చెప్పనైనవి. 

త్రయోదశీ మఘాయుక్తా వర్నాసు చ విశేషతః । 

శస్యపాకగ్రాద్ధకాలాః నిత్యాః ప్రోక్తా దినే దినే ॥ 5 ॥ 

వర్ష బుతువులో మఘానక్షత్రం కల త్రయోదశి పంట చేతికి వచ్చే సమయంలో విశేషించి శ్రాద్దానికి 
యోగ్యకాలంగా గుర్తించాలి. ఇవి ప్రతిదినం చేయవలసిన నిత్యశ్రాద్దాలని తెలుసుకోవాలి. 

నైమిత్తికన్తు కర్తవ్యం [గ్రహణే చగన్దసూర్యయోః । 

బాన్థవానాం విస్తరేణ నారకీ స్యాదతో 9_న్యథా ॥ 6 ॥ 

చంద్రసూర్యగ్రహణసమయంలో బంధువుల మరణసమయంలో నైమిత్తిక శ్రాద్దాన్నాచరించాలి. అట్లా 
చేయనివాడు నరకాన్ని పొందుతాడు. 

కామ్యాని చైవ శ్రాద్దాని శస్యన్తే గ్రహణాదిషు । 

అయనే విషువే చైవ వ్యతీపాతే త్వనన్తకమ్‌ ॥ 7 ॥ 


600 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

గ్రహణాది పర్వదినాల్లో కామ్యశ్రాద్దాలు కూడ చెప్పనైనవి. ఉత్తర దక్షిణాయనాల పుణ్యకాలాల్లో మేష 
తులా విషువసంక్రమణాల్లో వ్యతీపాతంలో చేసే (శ్రాద్దం కూడా అనంతఫలప్రదమవుతుంది. 

సజ్రాంత్యామక్షయం (శ్రాద్ధం తథా జన్మదినేష్వపి | 

నక్షత్రేషు చ సర్వేషు కార్యం కాలే విశేషతః ॥ 8 ॥ 

సంక్రాంతి సమయాల్లో జన్మదినంనాడు అన్ని నక్షత్రాల్లో చేసే శ్రాద్దం అక్షయఫల ప్రదమౌతుంది. ఈ 
సమయాల్లో విశేషంగా శాద్దాన్ని ఆచరించాలి. 

స్వర్గజ్బ లభతే కృత్వా కృత్తికాసు ద్విజోత్తమః I 

అపత్యమథ రోహిణ్యాం సౌమ్యే తు బ్రహ్మవర్చసమ్‌ ॥ 9 ॥ 

కృత్తికా నక్షత్రంలో శ్రాద్దం చేసినతడు స్వర్గాన్ని పొందుతాడు. రోహిణీ నక్షత్ర మందాచరిస్తే సత్సంతానం, 
మృగశిరా నక్షత్రంలో ఆచరిస్తే బ్రహ్మతేజస్సు, 

రౌద్రాణాం కర్మణాం సిద్ధిమారాయాం శౌర్యమేవ చ। 

పునర్వసౌ తథా భూమిం (శ్రియం పుష్వే తథైవ చ॥ 10॥ 

ఆర్షానక్షత్రంలో రౌద్ర కర్మసిద్ది శౌర్యప్రాప్తి కలుగుతవి. పునర్వసులో భూమిలాభం, పుష్యమిలో సంపద, 

సర్వాన్మామాస్తథా సార్చ్వే పిత్రే సౌభాగ్యమేవ చ । 

అర్యమ్లే తు ధనం విన్వేత్‌ ఫాల్గున్యాం పాపనాశనమ్‌ ॥ 11 ॥ 

ఆశ్లేషలో సర్వకామటప్రాప్తి, మఘానక్షత్రంలో సౌభాగ్యాన్ని పుబ్బ నక్షత్రంలో ధనం, 

జ్ఞానిశ్రైష్ట్యం తథా హస్తే చిత్రాయాం చ బహూన్సుతాన్‌ । 

వాణిజ్యసిద్ధిం స్వాతౌ తు విశాఖాసు సువర్ణకమ్‌ 11 121 

పాల్గునిలో పాపనాశనం, హస్తానక్షతంలో తన బంధువుల్లో శ్రేష్టత్వాన్ని, చిత్రానక్షత్రంలో బహు పుత్రలాభం, 
స్వాతిలో వాణిజ్యసిద్ది, విశాఖలో సువర్ణలాభం, 

మైత్రే బహూని మిత్రాణి రాజ్యం శాక్రే తథైవ చ । 

మూలే కృషిం లభేద్‌జ్ఞానం సిద్ధిమాప్యే సముద్రతః ॥ 18 ॥ 

అనూరాధ నక్షత్రంలో మిత్రులను, జ్యేష్టానక్షత్రంలో రాజ్యాన్ని మూలానక్షత్రంలో కృషిని, పూర్వాషాఢ 
సముద్ర యాత్రాలాభం కల్చుతాయి. 

సర్వాన్మామాన్‌ వైశ్వదేవే (శెష్టన్తు శ్రవణే పునః । 

ధనిష్టాయాం తథా కామానమ్బుపే చ పరం బలమ్‌ ॥ 14॥ 


ఇరవైయవ అధ్యాయం 601 


ఉత్తరాషాఢ సర్వకామ్యుసిద్ది, శ్రవణా నక్షత్రశ్రాద్దం శ్రెష్టతను కల్గిస్తాయి. ధనిష్టలోకామనలు లభిస్తాయి. 
శతభిషం పరమబలాన్ని, 

అజైకపాదే కుష్యం స్యాదాహిర్చుర్నే గృహం శుభమ్‌ । 

రేవత్యాం బహవో గావో హ్యాశ్విన్వాం స్తురగాంస్తథా ॥ 15 ॥ 

యామ్యే తు జీవితం తు స్యాత్‌ యశ్చాద్ధం సంప్రయచ్చతి । 

పూర్వాభాద్ర స్వర్ణలాభాన్ని ఉత్తరాభాద్ర గృహలాభం, రేవతిశ్రాద్దం గోబాహుళ్యాన్ని అశ్విని అశ్వాలను, 
భరణిలో (శ్రాద్దం జరిపినట్టెతే దీర్హాయువును కల్లిస్తాయి. 

ఆదిత్యవారే9_న్వారోగ్యం చాగే సౌభాగ్యమేవ చ। 

కుజే సర్వత్ర విజయం సర్వాన్మామాన్‌ బుధస్య చ ॥ 16 ॥ 

ఆదివారం శ్రాద్దాన్ని ఆచరిస్తే ఆరోగ్యం, సోమవారం సౌభాగ్యం, మంగళవారం అంతట విజయాన్ని 
బుధవారం సర్వాఖీష్టసిద్ది, 

విద్యామభీష్టన్తు గురౌ ధనం వై భార్లవే పునః । 

శనైశ్చరే లభేదాయుః ప్రతిపత్సు సుతాన్ఫుభాన్‌ 1 17 ॥ 

గురువారం అభీష్ట విద్యాలాభం, శుక్రవారం ధనం, అట్లే శనివారం (శ్రాద్దమాచరిస్తే ఆయువు లభిస్తాయి. 
తిథుల్లోను ఫలాలిట్లా ఉన్నాయి. పాద్యములలో శుభంకరులైన పుత్రులు, 

కన్యకాం వై ద్వితీయాయాం తృతీయాయాన్తు వినతి I 

పశూన్‌ క్షుద్రాంశ్చతుర్యాం వై పజ్బమ్యాం శోభనాన్‌ సుతాన్‌ ॥ 18 ॥ 

విదియ కన్యను, తదియ పశువులను, చతుర్ది క్షుద్ర పశువులను, పంచమి సత్పుత్రులను, 

షమ్టాం ద్యుతిం కృషిళ్చాపి సప్త్రమ్యాఇ్బు ధనం నరః । 

అష్టమ్యామపి వాణిజ్యం లభతే శ్రాద్ధదః సదా ॥ 19 ॥ 

స్యాన్నవమ్యామేకఖురం దశమ్యాం ద్విఖురం బహు । 

ఏకాదశ్యాం తథా రూప్యం బ్రహ్మవర్చస్వినః సుతాన్‌ | 20 ॥ 

షష్టి కాంతిని, సప్తమి వ్యవసాయాన్ని, అష్టమి వ్యాపారాన్ని నవమి ఒక గిట్టగల పశువులను, దశమి 
రెండు గిట్టలు గల పశువులు, ఏకాదశి వెండిని (బ్రహ్మ తేజస్సున్న పుత్రులను కల్లిస్తాయి. 

ద్వాదశ్యాం జాతరూపబ్బు రజతం కుష్యమేవ చ। 

జ్ఞాతి శైష్టం త్రయోదశ్యాం చతుర్దశ్యాన్తు కుప్రజాః ॥ 21 ॥ 

పజ్బదశ్యాం సర్వకామాన్‌ ప్రాప్నోతి (శ్రాద్ధదః సదా । 


602 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ద్వాదశిలో బంగారం వెండి ఇత్తడి లోహాలను, త్రయోదశిలో తన వారిలో ఉత్తమత్వాన్ని చతుర్దశినాడు 

దుష్టసంతానాన్ని పౌర్ణమినాడు శ్రాద్ధం ఆచరించిన సర్వాభీష్టసిద్ధిని పొందుతారు. 

తస్మాత్‌ శ్రాద్ధం న కర్తవ్యం చతుర్దశ్యాం ద్విజాతిభిః | 

శ(స్రేణ తు హతానాన్లు శ్రాద్ధం తత్ర ప్రకల్పయేత్‌ ॥ 22 ॥ 

అందువల్ల ద్విజులెప్పుడు చతుర్దశినాడు (శ్రాద్ధం జరుపరాదు. శస్రంతో మరణించినవారి శ్రాద్దం 
చతుర్దశినాడు చేయవచ్చు. 

ద్రవ్య(బ్రాహ్మణసమ్పత్తౌ న కాలనియమః కృతః । 

తస్మాద్భోగాపవర్గార్థం శ్రాద్ధం కుర్యుః ద్విజాతయః ॥ 28 ॥ 

(బ్రాహ్మణులు ద్రవ్యం సమకూడినట్టెతే కాలనియమం అవసరం లేదు. కావున ద్విజులు భోగమోక్షాలకోసం 
శ్రాద్దాన్ని జరపాలి. 

కార్యారమేషు సర్వేషు కుర్యాదభ్యుదయే పునః | 

పుత్రజన్మాదిషు శ్రాద్ధం పార్వణం పర్వసు సృృతమ్‌ ॥ 24 ॥ 

పుత్రజన్మాది సమస్త శుభకార్యాల్లో మొదట అభ్యుదయ ్రాద్దం ఆచరించాలి. పర్వదినాల్లో చేసే (శ్రాద్ధం 
పార్వణం అంటారు. 

అహన్యహని నిత్యం స్యాత్మామ్యం నైమిత్తికం పునః । 

ఏకోద్దిష్టాదివిజ్లేయం ద్విధా శ్రాద్ధన్తు పార్వణమ్‌ 1 25 ॥ 

ప్రతినిత్యం జరిపే శ్రాద్దం నిత్యమని కామ్యమని చెప్పబడినది. ఏకోద్దిష్టాది శ్రాద్దాలను నైమిత్తికాలంటారు. 
ఇలా పార్వణశ్రాద్దం రెండువిధాలు. 

ఏతత్పజ్బావిధం శ్రాద్ధం మనునా పరికీర్తితమ్‌ । 

యాత్రాయాం షష్టమాభ్యాతం తత్ర్రయత్నేన పాలయేత్‌ ॥ 26 ॥ 

వృద్దిశ్రాద్దం, పార్వణ[(శ్రాద్దం అనే అయిదు విధాల (శ్రాద్దాన్ని మనువు చెప్పినాడు. యాత్రల్లో ఆచరించే 
(శాద్దం ఆరవది. దానిని ప్రయత్నించి తప్పక ఆచరించాలి. 

శుద్ధయే సప్తమం (శ్రాద్ధం బ్రహ్మణా పరిభాషితమ్‌ । 

దైవికం చాష్టమం శ్రాద్ధం యతృృత్వా ముచ్యతే భయాత్‌ ॥ 27 ॥ 

శుద్ధికోసం ఏడవశ్రాద్దాన్ని బ్రహ్మ చెప్పినాడు. దైవికశ్రాద్ధం అనే ఎనిమిదవ శ్రాద్దాన్ని ఆచరిస్తే సకల 
భయాలు తొలగిపోతాయి. 

సన్ఫ్యాం రాత్రౌ న కర్తవ్యం రాహోరన్యత్ర దర్శనాత్‌ । 

దేశానాన్తు విశేషేణ భవేత్పుణ్యమనన్తకమ్‌ 1 28 ॥ 


ఇరవైయవ అధ్యాయం 603 
సంధ్యాసమయంలో శ్రాద్దం జరుపకూడదు. సూర్యచంద్రగ్రహణసమయాల్లో రాత్రి కూడ (శాద్ధం 
జరుపవచ్చు. ఆయా విశేషదేశాల్లో జరిపిన శ్రాద్ధాలు అనంత ఫలాలనిస్తాయి. 


గజాయామక్షయం శ్రాద్ధం ప్రయాగేం_మరకణజ్ఞకే | 
గాయన్తి పితరో గాథాం నర్తయన్తి మనీషిణః ॥ 29 ॥ 


గంగాతీరం ప్రయాగ అమరకంటకాల్లో జరిపే (శ్రాద్ధం అక్షయ ఫలాన్నిస్తుంది. ఈ విధంగా పితృదేవతలు 
గానం చేస్తారు. బుద్దిమంతులు నృత్యం చేస్తారు. 


ఏష్టవ్యా బహవః పుత్రాః శీలవనో గుణాన్వితాః | 
తేషాన్తు సమవేతానాం యద్యేకో9 పి గయాం వ్రజేత్‌ ॥ 30 ॥ 
శీలం గుణం కల్లిన అనేకులను పుత్రులను పొందాలి. వీరిలో ఒకడైనా గయకు వెళతాడు. 


గయాం ప్రాప్యానుషంగేణ యది శ్రాద్ధం సమాచరేత్‌ । 
తారితాః పితరస్తేన స యాతి పరమాం గతిమ్‌ ॥ 31 ॥ 
గయకు వెళ్ళి శ్రాద్ధం జరిపినట్టెతే పితరులు తరిస్తారు. ఉత్తమగతులు పొందుతారు. 
వారాహపర్వతే చైవ గయాయాం వై విశేషతః । 
వారాణస్యాం విశేషేణ యత్ర దేవః స్వయం హరః ॥ 32 ॥ 
గజ్లాద్వారే ప్రభాసే తు బిల్వకే నీలపర్వతే । 

కురుక్షేత్రే చ కుబ్జాగ్రే భృగుతుజ్లే మహాలయే ॥ 88 ॥ 
కేదారే ఫల్లుతీర్ణే చ నైమిషారణ్య ఏవ చ । 

సరస్వత్యాం విశేషేణ పుష్కరే తు విశేషతః ॥ 384 ॥ 
నర్మదాయాం కుశావర్తే శ్రీశైలే భద్రకర్ణకే । 

వేత్రవత్యాం విశాఖాయాం గోదావర్యాం విశేషతః ॥ 85 ॥ 


వరాహ పర్వతంలో, గయలో, గంగాతీరంలో, శంకరుడు వసించే వారాణసిలో, హరిద్వారం ప్రభాసతీర్ధం, 
బిల్వతీర్థం, నీలపర్వతం, కురుక్షేత్రం, కుబ్బాతీర్ధం, భృగుతుంగం, మహాలయం, కేదారం, ఫల్లుతీర్థం నైమిషారణ్యం 
సరస్వతీనది విశేషించి పుష్మరంలో నర్మద, కుశావర్తం, శ్రీశైలం, భద్రకర్ణి, వేత్రవతి, విపాశా విశేషంగా 
గోదావరి, 

ఏవమాదిషు చాన్యేషు తీర్థేషు పులినేషు చ । 

నదీనాజ్బావ తీరేషు తుహప్యస్తి పితరః సదా ॥ 86 ॥ 

ఇంకా ఇతరతీర్ణాల్లో నదీతీరాల్లో శ్రాద్దం జరిపినట్టెతే పితృదేవతలెప్పుడూ సంతోషంతో ఉంటారు. 


604 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


వ్రీహిభిశ్చ యవైర్మా షైరద్భిర్మూలఫలేన వా। 

శ్యామాకైశ్చ యవైః కాశైర్నీవారైశ్ళ ప్రియబ్లుభిః ॥ 37 ॥ 
గోధూమైశ్చ తిలైర్ముద్దర్మాసం ప్రీణయతే పిత్యాన్‌ । 
ఆమ్రాన్‌ పానే రసానిక్షూన్‌ మృద్వీకాంశ్చ సదాడిమాన్‌ ॥ 
విదాశ్వాంశ్చ కురన్దాంశ్చ శ్రాద్ధకాలే ప్రదాపయేత్‌ । 38 ॥ 


్రీహి, యవలు, మినుములు, జలాలు, కందమూల ఫలాలు, శ్యామాకాలు, శాకాలు, నీవారం, 
ప్రియంగువు, గోధుమలు, నువ్వులు, పెసలు వీనితో చేసే శ్రాద్దంలో పితృదేవతలు ఒక మాసం తృప్తులౌతారు. 
మామిడి, కర్బూజ, చెరుకు, [ద్రాక్ష దానిమ్మ, మంచిగుమ్మడి కాయలతో శ్రాద్దకాలంలో దానమీయాలి. 

లాజాన్మధుయుతాన్దద్యాత్‌ సక్తూన్‌ శర్మరయా సహ । 

దద్యాచ్ర్రాద్ధే ప్రయత్నేన శృంగాటకకశేరుకాన్‌ ॥ 839 ॥ 


తేనె కలిపిన పేలాలను, శర్మర కలిపిన సత్తుపిండిని, శృంగాటకాలను, కశేరుకాలను, శ్రాద్ధంలో 
దానం చేయాలి. 


ద్వౌ మాసౌ మత్స్యమాంసేన త్రీన్మాసాన్‌ హరిణేన తు । 

జెరబ్రేణాథ చతురః శాకునేనేహ పఇ్చుతు॥ 401 

షణ్మాసాంశ్చాగమాంసేన పార్పతే నేహసప్తవై। 

అష్టావేణస్య మాంసేన రౌరవేణ నవైవతు ॥ 

దశమాసాంస్తు తృప్యన్తి వరాహ మహిషామిషైః | 41 ॥ 

మత్స్యమాంసంతో రెండు నెలలు, జింకమాంసంతో మూడునెలలు, దుప్పిమాంసంతో నాలుగు మాసాలు, 
పక్షిమాంసంతో అయిదు నెలలు, మేకమాంసం ఆరు నెలలు, లేడిమాంసం ఏడు నెలలు, ఐణ మాంసంతో 


ఎనిమిది నెలలు, దుప్పిమాంసంతో తొమ్మిదినెలలు, వరాహ, మహిష మాంసాలతో పదినెలలు పితృదేవతలు 
తృప్తి చెందుతారు. 


శశకూర్మయోర్మాంసేన మాసానేకాదశైవ తు। 
సంవత్సరస్తు గవ్యేన పయసా పాయసేనతు॥ 42 ॥ 


కుందేలు, తాబేలు మాంసాలతో పదకొండు నెలలు, ఆవుపాలు, పాయసాలతో పన్నెండు నెలలు 
తృప్తిపడతారు. 

వార్ధీణసస్యమాంసేన తృప్తి ర్వాదశ వార్పికీ | 

కాలశాకం మహాశల్క ఖడ్గలోహామిషం మధు ॥ 483 ॥ 


ఇరవైయవ అధ్యాయం 605 
ఖద్దమాంసంతో సంవత్సరం తృప్తి కలుగుతుంది. కాలశాకం, మహాశల్మం, ఖద్దమృగ మాంసం, తేనె 
ఆనన్వాయైవ కల్పనే మున్యన్నాని చ సర్వశః | 
క్రీత్వా లబ్బ్వా స్వయం వా౭£_థ మృతానాదృత్య వై ద్విజః | 
దద్యాచ్రాద్దే ప్రయత్నేన తదస్యాక్షయముచ్యతే 1 44 ॥ 


మున్యన్నాలు అనంతఫలాన్ని ప్రసాదిస్తాయి. కొని లేదా స్వయంగా పొందికాని చనిపోయినవానిని 
తెచ్చి శ్రాద్దంలో ప్రయత్న పూర్వకంగా ఇచ్చినట్టెతే అక్షయ ఫలాన్ని పొందుతాడు. 
పిపృతం రుచకజ్బావ తథా చైవమసూరకమ్‌ ॥ 45 ॥ 


కుసుమృపిణ్ణమూలం వై తన్దులీయకమేవ చ। 

రాజమాషాంస్తథా క్షీరం మాహిషాజం వివర్జయేత్‌ 

ఆధక్యః కోవిదారాశ్చ పాలక్యా మరిచాస్తథా ॥ 46 ॥ 

వర్ణయే త్సప్త యత్నేన శ్రాద్ధకాలే ద్విజోత్తమాః I 

పిప్పలి క్రముకం, ముసురం, బూడిద గుమ్మడి, సొరకాయ, వంకాయ, గరిక, కుసుంభ పిండమూలం 
సురసం (బీర), ఉల్లి బొబ్బట్లు, గేదెపాలు శ్రాద్దంలో ఉపయోగించకూడదు. చుక్కకూర, గోంగూర, పాలకూర, 
మిరియాలు ఈ ఏడింటిని శ్రాద్దంలో విధిగా వదిలిపెట్టాలి. 

ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే శ్రాద్ధకల్పో నామ వింశో9 ధ్యాయః ॥ 20 ॥ 


ఇది కూర్మపురాణం ఉత్తరార్థంలో (శ్రాద్ధకల్పమనే ఇరవైయవ అధ్యాయం ॥ 20 ॥ 


గలి 
ల లం SR) 

జయో చో శి చి 
నే సే సం భు 


606 ఏకవింశో9_ధ్యాయః - ఇరవై ఒకటవ అధ్యాయం 
(శ్రాద్ధకల్పః - శ్రాద్ధకల్పం 


వ్యాస ఉవాచ :-వ్యాసుడు చెప్పాడు 

స్నాత్వా యథోక్తం సన్తర్చ్య పిత్యాంశ్చన్లక్షయే ద్విజః । 

పిణ్ఞాన్వాహార్యకం శ్రాద్ధం కుర్యాత్సౌమ్యమనాః శుచిః ॥ 1 ॥ 

పూర్వమేవ సమీక్షేత బ్రాహ్మణం వేదపారగమ్‌ । 

తీర్థం తద్ధవ్యకవ్యానాం ప్రదానానాం చ స స్మృతః ॥ 2 ॥ 

విప్రుడు అమావాస్యనాడు స్నానం చేసి, శుచియై యథాశాస్తం పితృదేవతలకు సంతర్పణం గావించి 
శాంతచిత్తుడై పిండప్రదానముతో ఆహార్యక్రాద్ధాన్ని ఆచరించాలి. సంతర్పణాదుల కంటె మొదటె వేదపారగుడైన 
బ్రాహ్మణుని వెదకి సిద్దపరచుకోవాలి. వేదపారగుడైన బ్రాహ్మణుడే హవ్యకవ్యప్రదానానికి తగినవాడు. 

యే సోమపా విరజసో ధర్మజ్ఞాః శాన్తచేతసః I 

వ్రతినో నియమనస్థాశ్చ బుతుకాలాభిగామినః ॥ 8 ॥ 

సోమపాయులు, రజోగుణం లేనివారు, ధర్మం తెలిసినవారు, శాంతమనస్ములు, వ్రతపరాయణులు, 
నియమ పాలకులు, బుతుకాలంలో భార్యాసంగమాన్ని చేసేవారు, 

పజ్బాగ్నిరప్యధీయానో యజుర్వేదవిదేవ చ। 

బహ్యాచశ్చ త్రిసౌపర్ణ(స్రి మధుర్వా చ యో9 భవత్‌ ॥ 4 ॥ 

పంచాగ్ని ఉపాసకుడు, వేదాధ్యయనశీలుడు, యజుర్వేద వేత్త, జ్యేష్టసామవేదం విశేషంగా తెలిసినవాడు, 
త్రిసుపర్ణ అధ్యయనం చేయువాడు, (త్రిమధు ఉపాసన చేయువాడు. 

త్రిణాచికేతచ్చన్లోగో జ్యేష్టసామగ ఏవచ। 

అధథర్వశిరసో9_ధ్యేతా రుద్రాధ్యాయా విశేషతః ॥ ర్‌ ॥ 

త్రిణాచికేతమును అనుష్టించువాడు, జ్యేష్టసామగుడు, అధర్వవేద జ్ఞాత, రుద్రాధ్యాయి వీరందరు పంక్తి 
పావనులు. 

అగ్నిహోత్రపరో విద్వాన్‌ న్యాయవిచ్చ షడబ్గవిత్‌ I 

మన్రబ్రాహ్మణవిచ్చెైవ యశ్చ స్యాద్ధర్మపాఠకః 11 61 

అగ్నిహోత్ర మాచరించేవాడు, విద్వాంసుడు, న్యాయవేత్త, అరు వేదాంగాలు తెలిసినవాడు, మంత్ర 
బ్రాహ్మణాలు తెలిసినవాడు, ధర్మశాస్రజ్డుడు, 

బుషివ్రతీ బుషీకశ్చ శాన్తచేతా జితేంద్రియః । 

బ్రహ్మదేయానుసన్హానో గర్భశుద్ధః సహస్రదః ॥ 7॥ 


ఇరవై ఒకటవ అధ్యాయం 607 


బుషి వ్రతి, బుషివంశజాతుడు, శాంతచిత్తుడు, జితేంద్రియుడు, వివాహం ద్వారా ధర్మపత్నియందు 
సంతానాన్ని పొందినవాడు, గర్భాదానాది సంస్మారశుద్దుడు, వేలకొలది శిష్యులకు విద్యాప్రదానం చేసినవాడు, 

చాన్హాయణవ్రతచరః సత్యవాదీ పురాణవిత్‌ । 

గురుదేవాగ్నిపూజాసు ప్రసకో జ్ఞానతత్పరః ॥ 8 ॥ 

చాంద్రాయణాది వ్రతాల నాచరించేవాడు, సత్యవాది, పురాణవేత్త, గురుదేవ అగ్నిపూజలు చేసేవాడు, 
జ్ఞానతత్పరుడు, 
లు 

విముక్తః సర్వతో ధీరో బ్రహ్మభూతో ద్విజోత్తమః | 

మహాదేవార్చనరతో వైష్ణవః పజ్మిపావనః ॥ 9 ॥ 

రాగద్వేషరహితుడు, ధీరుడు, బ్రహ్మస్వరూపుడు, ద్విజోత్తముడు, మహాదేవార్చనాసక్తుడు, విష్ణుభక్తుడు 
వీరు పంక్తిపావనులు. 

అహింసానిరతో నిత్యమ ప్రీతి గ్రహకస్తథా । 

సత్రీ చ దాననిరతో విజేయః పజ్మిపావనః ॥ 10॥ 

అహింసానిరతుడు, పరిగ్రహం లేనివాడు, సత్ర మాచరించేవాడు, దానాసక్తుడు కూడ పంక్తిపావనులే. 

యువానః శ్రోత్రియాః స్వస్థా మహాయజ్ఞపరాయణాః । 

సావిత్రీజాపనిరతా బ్రాహ్మణాః పంక్తిపావనాః ॥ 11 ॥ 

యువకులు, (శోత్రియులు, ఆరోగ్యవంతులు, మహాయజ్ఞపరాయణులు, గాయత్రీ జపనిరతులు అయిన 
బ్రాహ్మణులు పంక్తిపావనులవుతారు. 

కులానాం (శశుతవంతశ్చ శీలవన్తస్తపస్వినః । 

అగ్నిచిత్‌ స్నాతకో విప్రో విజ్లేయః పంక్తిపావనః ॥ 12 ॥ 

సత్ములంలో పుట్టినవారు, శాస్త్రజ్ఞులు, సచ్చీలురు, తపఃపరాయణులు, నిత్యాగ్నిహోత్రులు, స్నాతకులైన 
విప్రులు పంక్తి పావనులు, 

మాతాపిత్రోర్డితే యుక్తః ప్రాతఃస్నాయీ తథా ద్విజాః | 

ఆధ్యాత్మవిన్మునిర్దానో విజ్లేయః పంక్తిపావనః ॥ 13 ॥ 

తల్లిదండ్రుల హితాన్ని చింతించేవాడు, పొద్దున్నే స్నానం చేసేవాడు, ఆధ్యాత్మికజ్జానం కలవాడు, ముని, 
ఇంద్రియనిగ్రహం కలవాడు పంక్తిపావనులని తెలుసుకోవాలి. 

జ్ఞాననిష్టో మహాయోగీ వేదాన్హార్థవిచిన్తకః । 

ఢ్రద్దాళుః శ్రాద్ధనిరతో బ్రాహ్మణః పంక్తిపావనః ॥ 14 ॥ 


608 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


జ్ఞాననిష్టుడు, మహాయోగి, వేదాంతారచింతకుడు, (శదాళువు, శ్రాదనిరతుడు అయిన (బ్రాహ్మణుడు పంక్తి 
(Sy థి థి థి —- 
పావనుడు. 

వేదవిద్యారతః స్నాతో (బ్రహ్మచర్యపరః సదా । 

అథర్వణీ ముముక్షుశ్చ బ్రాహ్మణః పంక్తిపావనః ॥ 15 ॥ 

వేదవిద్యారతుడు, స్నానశీలి, (బ్రహ్మచర్యపరాయణుడు, అథర్వవేదాధ్యయనశీలి, మోక్షాసక్తుడు అయిన 
బ్రాహ్మణుడు పంక్తిపావనుడు. 

అసమానప్రవరకో హ్యసగోత్రస్తథైవ చ। 

సమృన్థశూన్యో విజ్లేయో బ్రాహ్మణః పంక్తిపావనః ॥ 16 ॥ 

అసమానప్రవరుడు, సమానగోత్రుడు కానివాడు, సంబంధం లేనివాడు అగు (బ్రాహ్మణుడు పంక్తిపావనుడు 


భోజయేద్యోగినం శాన్తం తత్త్వజ్ఞానరతం యతః | 
అభావే నైష్టికం దాన్తముపకుర్వాణకం తథా ॥ 17॥ 


తదలాభే గృహస్థం తు ముముక్షుం సంగవర్ణితమ్‌ | 

సర్వాలాభే సాధకం వా గృహస్థమపి భోజయేత్‌ ॥ 18॥ 

తత్వజ్ఞాననిరతుడు, యతచిత్తుడు, యోగి వీరందరు పంక్తిపావనులు. (శ్రాద్ధము నందుపయోగపడువారు. 
యతి దొరకనపుడు జితేంద్రియుడు, నిష్టాశీలి, గృహస్థాశ్రమం స్వీకరించినవానిని, అతడు కూడా లభించనపుడు, 
సంగరహితుడై మోక్షేచ్చగల గృహస్థుని, అతను కూడా దొరకనపుడు బ్రాహ్మణ గృహస్థుని శ్రాధ్ధమందు భోక్తగా 
ఉపయోగించవచ్చును. 

ప్రకృతేర్గుణతత్తజ్ఞో యస్యాశ్నాతి యతిర్హవిః । 

ఫలం వేదాన్తవిత్తస్య సహగస్రాదతిరిచ్యతే 1 19 ॥ 

ప్రకృతి గుణతత్వాలను బాగా తెలిసి, జితేంద్రియుడైన యతి భుజించినట్టెతే వేదజ్ఞుని భుజింప చేసిన 
దానికంటే వేయిరెట్లు ఫలం లభిస్తుంది. 

తస్మాద్యత్నేన యోగీన్టమీశ్వరజ్ఞానతత్సరమ్‌ 1 

భోజయేద్ధవ్యకవ్యేషు అలాభాదితరాన్‌ ద్విజాన్‌ ॥ 20 ॥ 

అందువల్ల అన్ని ప్రయత్నాలతో ఈశ్వర జ్ఞాన తత్పరుడైన యోగీంద్రుని హవ్యకవ్యాలలో భుజింప చేయాలి. 
అట్టివాడు లభించనపుడు ఇతర ద్విజులను భుజింప చేయాలి. 

ఏష వై ప్రథమః కల్పః ప్రదానే హవ్యకవ్యయోః । 

అనుకల్పస్వయం జేయః సదా సద్భిరనుష్టితః 1 21 ॥ 

హవ్యకవ్యప్రదానంలో ఇది ప్రథమకల్పం. ఈ కల్పం సజ్ఞనులనుష్టించిన, సర్వానుమతమైన కల్పంగా 
గుర్తించాలి. 


ఇరవై ఒకటవ అధ్యాయం 609 


మాతామహం మాతులజ్బ స్వప్రీయం శ్వశురం గురుమ్‌ । 

దౌహిత్రం విట్సతిం బంధుమృత్విగ్యాజ్యా చ భోజయేత్‌ ॥ 22॥ 

తల్లితండ్రి, మేనమామ, మేనల్లుడు, మామ, గురువు, దౌహిత్రుడు (కూతురి కుమారుడు), అల్లుడు, 
బంధువు, బుత్విజుడు, యజమాని అయినవారిని భుజింపచేయాలి. 

న శ్రాద్ధే భోజయేన్మిత్రం ధనైః కార్యో౭ స్య సజ్రహః । 

పైశాచీ దక్షిణా సా హి నేహాముత్ర ఫలప్రదా ॥ 28 ॥ 

శ్రాద్దంలో మిత్రుణ్ణి భుజింప చేయకూడదు. ఒకవేళ మిత్రుడు వచ్చినట్లయితే ధన దాన ప్రదానంద్వారా 
అతడిని ఆదరించాలి. (శ్రాద్ధంలో మిత్రుని భుజింపచేసి దక్షిణ ఇచ్చినట్టెతే అది పైశాచీ దక్షిణ అయి ఇహపరాల్లో 
ఫలమీయదు. 

కామం శ్రాద్ధే రృయేన్మిత్రం నాభిరూపమపి త్వరిమ్‌ । 

ద్విషతా హి హవిర్భుక్తం భవతి ప్రేత్య నిష్టలమ్‌ | 24 ॥ 

ఎవ్వరు లభించనపుడు మిత్రుణ్ణనా భుజింప చేయవచ్చు. కాని యోగ్యుడైనా శత్రువును మాత్రం భుజింప 
చేయరాదు. శత్రువు భుజించిన హవిస్సు పరలోకంలో నిష్టలమవుతుంది. 

బ్రాహ్మణో హ్యనధీయానసృృణాగ్నిరివ శామ్యతి | 

తస్మై హవ్యం న దాతవ్యం న హి భస్మని హూయతే ॥ 25 ॥ 

వేదాధ్యయనం చేయని బ్రాహ్మణుడు గడ్డిలోపడ్డ అగ్నిమాదిరి త్వరగా చల్లారిపోవును. అటువంటివానికి 
హవ్యకవ్యాలు ఇవ్వరాదు. బూడిదలో హోమం చేయం కదా! 

యథోషరే బీజముప్పా న వప్తా లభతే ఫలమ్‌ । 

తథా౭_నృచే హవిర్దత్వా న దానాల్లభతే ఫలమ్‌ ॥ 26 ॥ 

చౌటభూమిలో విత్తనం వేసినవాడు ఫలాన్ని పొందనట్టె అధ్యయనం చేయనివానికి భోజనం పెట్టినవాడు 
ఫలాన్ని పొందలేడు. 

యావతో గ్రసతే పిణ్జాన్‌ హవ్యకవ్యేష్వమంత్రవిత్‌ I 

తావతో గ్రసతే ప్రేత్య దీష్తాన్‌ స్టూలాంస్త్వయోగుడాన్‌ 1 27 ॥ 

మంత్రజ్ఞుడు కానివాడు పితృకార్యంలో భుజించిన పిండాలెన్నో పరలోకంలో అన్ని శూలతప్త 
అయఃపిండాలను (ఉక్కుతో చేసిన బెల్లపుపిండాలను) భుజింపవలసి వస్తుంది. 

అపి విద్యాకులైర్యుక్తా హీనవృత్తా నరాధమాః । 

యటైతే భుంజతే హవ్యం తద్భవేదాసురం ద్విజాః ॥ 28 ॥ 


610 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

విద్యావంతుల వంశంవారైనా నీచప్రవర్తన కల నరాధములైన ద్విజులను భుజింపచేసినట్టెతే అది 
అసురశ్రాద్ధమవుతుంది. 

యస్య వేదశ్చ వేదీ చ విచ్శిద్యేతే త్రిపూరుషమ్‌ । 

సవై దుర్రాహ్మణో నార్హ శ్రాద్ధ్దాదిషు కదాచన ॥ 29॥ 

మూడుతరాలు వేదయజాలు విచ్చిన్నమైనవాడు దుర్రాహ్మణుడు, వాడు (శ్రాద్దాదులకయోగ్యుడు. 

(Sy మా ® 

శూద్రప్రేష్యో భృతో రాజ్ఞో వృషలానాం చ యాజకః | 

వధబంధోపజీవీ చ షడేతే బ్రహ్మబంధవః ॥ 80 ॥ 

శూద్రసేవకుడు, రాజవేతనం తీసుకొనేవాడు, శూద్రునితో యజ్ఞం చేయించువాడు, తలారివృత్తితో 
జీవించేవాడు, ఈ ఆరుగురు బ్రహ్మబంధువులు. 

దత్వానుయోగో ద్రవ్యార్థం పతితాన్మనురబ్రవీత్‌ । 

వేదవిక్రయిణో హ్యేతే శ్రాద్ధాదిషు విగర్దితాః 1 81 ॥ 

(అనగా బ్రాహ్మణులలో నిందితులు) జీవికకోసం భార్యతో వ్యభిచారం చేయించేవాడు, పతితుడని మనువు 
చెప్పాడు. వీరు, వేదాన్ని అమ్ముకొనేవారు, (శాద్దానికి అర్హులు కారు. 

సుతవిక్రయిణో యేతు పరపూర్వా సముద్భవాః | 

అసామాన్యాన్యజన్తే యే పతితాస్తే ప్రకీర్తితాః ॥ 82 ॥ 

పుత్రులను అమ్ముకునే వారు, ముందుభర్తను విడిచి ఇతర పురుషుని వివాహం చేసుకునేవారికి పుట్టనవారు, 
సమాన వర్గులు కానివారితో యజ్ఞాన్ని చేయించేవారు పతితులు. 

అసంస్కతాధ్యాపకా యే భృత్యర్థేత_ ధ్యాపయన్తి చ। 

అధీయతే తథా వేదాన్‌ పతితాస్తే ప్రకీర్తితాః 1 38 ॥ 

సంస్కారం లేనివారిని చదివించేవారు, వేతనం తీసుకొని వేదాలను చదివించేవారు, వేతనం గ్రహించి 
వేదాలను చదివేవారు కూడా పతితులే అవుతారు. 

వృద్ధశ్రావకనిర్లన్థాః పబ్బురాత్రవిదో జనాః | 

కాపాలికాః పాశుపతాః పాషణ్డా యే చ తద్విధాః ॥ 34 ॥ 

జైనులు, పాంచరాత్రులు, కాపాలికులు, పాశుపతులు, పాషండులు, వీరిని అనుసరించేవారు. 

యస్యాశ్చన్తి హవీంప్యేతే దురాత్మానస్తు తామసాః । 

న తస్య తద్భవేచ్రాద్ధం ప్రేత్య చేహ ఫలప్రదమ్‌ ॥ 35 ॥ 

దురాత్ములు, తామసులు ఎవరి హవ్యకవ్యాలను భుజిస్తారో అట్టివారు చేసిన శ్రాద్ధం, ఇహపరాల్లో 

ఫలప్రదం కాదు. 


ఇరవై ఒకటవ అధ్యాయం 611 


అనాశ్రమీ ద్విజో యః స్యాదాశ్రమీ వా నిరర్థకః । 

మిథ్యాశ్రమీ చ తే విప్రా విజ్లేయాః పంక్తిదూషకాః ॥ 36 ॥ 

ఏ ఆ(శమమూ లేనివాడు, ఆశ్రమము స్వీకరించి కూడా నిష్ప్రయోజకుడు, దాంభీకమైన ఆశ్రమం గలవారు 
- ఈ విప్రులు పంక్తిదూషకులు. 

దుశ్చర్మా కునఖీ కుష్టీ శ్విత్రీ చ శ్యావదన్తకః । 

విద్ధజననశ్చెవ స్తేనః క్లీబో9_థ నాస్తికః ॥ 87 ॥ 

చర్మరోగి, చెడుగోళ్ళు కలవాడు, కుష్టురోగి, శ్వేత కుష్టురోగం ఉన్నవాడు, సహజంగా నల్లని దంతాలు 
కలవాడు, విద్దలింగి, తస్మరుడు, నపుంసకుడు, నాస్తికుడు. 

మద్యపో వృషలీసక్తో వీరహా దిధిషూపతిః । 

అగారదాహీ కుణ్జాశీ సోమవిక్రయిణో ద్విజాః ॥ 38 ॥ 

మద్యపానం చేసేవాడు, శూద్ర (స్రేసక్తుడు, అగ్నిహోత్రం నశించినవాడు, విధవను పెళ్ళాడినవాడు 
గృహదాహకుడు, జారపుత్రుని అన్నం తినేవాడు, సోమలత నమ్మేవాడు వీరంతా శ్రాద్దార్డులు కారు. 

పరివేత్తా చ హింస్రశ్చ పరివిత్తిర్నిరాకృతిః । 

పౌనర్భవః కుసీదశ్చ తథా నక్షత్రదర్శకః ॥ 89 ॥ 

అన్న వివాహం కాకముందే వివాహమాడినవాడు, హింసించేవాడు, తమ్ముడు వివాహం చేసుకున్నా 


తాను పెళ్ళి చేసుకోనివాడు, పంచయజ్ఞాలాచరించనివాడు, రెండో వివాహం చేసుకొన్న ప్రీకి కలిగిన పుత్రుడు, 
వడ్డీవ్యాపారంతో జీవించేవాడు, జ్యోతిషంతో జీవించేవాడు వీరంతా అనర్హుల. 


గీతవాదిత్రశీలశ్చ వ్యాధితః కాణ ఏవ చ । 
హీనాబ్లశ్చాతిరిక్తాజ్లో హ్యవకీర్ణీ తథైవ చ ॥ 40 ॥ 


గీతవాదిత్రనిరతులు, రోగి, ఒంటి కన్నువాడు, వికలాంగుడు, అధికాంగుడు, ప్రీసంపర్మం కారణంగా 
(బ్రహ్మచర్యాన్ని నష్టపరచుకున్నవాడు. 

కన్యాదూషీ కుబ్బగోళా అభిశస్తోల_ థ దేవలః । 

మిత్రధృక్‌ పిశునశ్చెవ నిత్యం భార్యానువర్తినః ॥ 41 ॥ 

కన్యను చెరిచేవాడు, జారునివల్ల పుట్టినవాడు, పతి మరణానంతరం పరపురుషునివల్ల పుట్టినవాడు, 
అపనిందలు పొందినవాడు, మందిరాలవల్ల జీవించేవాడు, మిత్రద్రోహి, లోభి, భార్యావిధేయుడు (శాద్దానికి 
పనికిరారు. 

మాతాపిత్రోర్లురోస్యాగీ దారత్యాగీ తథైవ చ | 

గోత్రస్పృక్‌ (భ్రష్టకౌచశ్చ కాబ్ద్బస్టష్టస్తథైవ చ। 

అనపత్యః కూటసాక్షీ యాచకో రబ్గజీవకః ॥ 42 ॥ 


612 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


తల్లి, తండ్రిని, గురువు, భార్యను విడిచేవాడు, తన వాళ్ళలో భేదాన్ని సృష్టించేవాడు, శౌచం లేనివాడు, 
శస్రజీవి, సంతానం లేనివాడు, కూటసాక్ష్యం చెప్పేవాడు, యాచకుడు, చిత్రకారుడు నాట్యకారుడు. 

సముద్రయాయీ కృతహా తథా సమయభఖేదకః | 

వేదనిందారతశ్చెవ దేవనిన్దాపరస్తథా 1 48 ॥ 


ద్విజనిన్దారతశ్చెవ వర్ట్యాః (శ్రాద్ధాది కర్మణి । 

కృతఘ్నః పిశునః క్రూరో నాస్తికో వేదనిన్దకః 1 441 

మిత్రధృక్‌ కుహకళశ్చెవ విశేషాత్సజ్కి దూషకాః । 

సర్వే పునరభోజ్యాన్నా న దానార్హ్యా సర్వకర్మసు ॥ 45 ॥ 

సముద్ర ప్రయాణం చేసేవాడు, కృతఘ్నుడు, ప్రతిజ్ఞాభంగం చేసేవాడు, వేద దేవ బ్రాహ్మణ నిందారతుడు. 
(శాద కర్మల్లో అనరులు. కృతఘ్నుడు, కొండెములు చెప్పువాడు, క్రూరుడు, నాస్తికుడు, మిత్రద్రోహి, కుటిలుడు, 

® ig) లూ rs 
వీరంతా (శ్రాద్దాదికర్మల కనర్షులు. అన్ని కర్మల్లో దానానికి పాత్రులు కారు. 
థి ల్‌ ౧౧ 

బ్రహ్మహా చాభిశస్తశ్చ వర్జనీయాః ప్రయత్నతః । 

శూద్రాన్నరసపుష్టాజ్ఞః సన్గ్ఫోపాసనవర్ణితః 1461 

(బాహ్మణఘాతకుడు, ప్రయత్నపూర్వకంగా విడువతగినవారు. శూద్రాన్నంతో పోషణ పొందేవాడు, 
సంధ్యోపాసన చేయనివాడు. 

మహాయజ్ఞనిహీనశ్చ బ్రాహ్మణః పజ్మిదూషకః | 

అధీతనాశనశ్చెవ స్నానదానవివర్ణితః । 

తామసో రాజసశ్చెవ బ్రాహ్మణః పజ్మిదూషితః 11 471 

పంచమహా యజ్ఞాలు చేయనివాడు - వీరు పంక్తి దూషకుడు. చదివినదాన్ని నశింపజేసేవారు, (అపాత్రులకు 
విద్యాదానం చేసేవారు) స్నాన దాన శూన్యులు, తామసులు, రాజసులు అయిన (బ్రాహ్మణులు పంక్తిదూషకులు. 

బహునాత్ర౭_కిముక్తేన విహితాన్‌ యే న కుర్వతే | 

నిన్దితానాచరన్యేతే వర్వ్వాః శ్రాద్ధే ప్రయత్నతః ॥ 48 ॥ 

ఈ విషయంలో ఎక్కువ చెప్పవలసినదేమిలేదు. శాస్త్ర విహిత కర్మలనాచరించక నిందితాలను ఆచరించేవారిని 
శ్రాద్ధకర్మల్లో ప్రయత్నపూర్వకంగానే వదలాలి. 

ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే శ్రాద్ధకల్చే ఏకోనవింశో9_ ధ్యాయః 1 211 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో శ్రాద్దకల్పమనే ఇరవై ఒకటవ అధ్యాయం ॥ 21 ॥ 


ఢయెఢఠయెఢంయి 


ద్వావింశో9_ ధ్యాయః - ఇరవై రెండవ అధ్యాయం 613 
శ్రాద్ధకల్చః - శ్రాద్దకల్పం 


వ్యాస ఉవాచ :-వ్యాసమహర్ని చెప్పాడు 

గోమయేనోదకైర్భూమిం శోధయిత్వా సమాహితః | 

సన్నిమంత్ర ద్విజాన్‌ సర్వాన్‌ సాధుభిః సన్నిమన్రయేత్‌ nln 

సావధానంగా గోమయంతో, నీటితో భూమిని బాగా అలికి ద్విజులవద్దకు వెళ్ళి తాము నిమంత్రణం చేసి, 
సజ్జనుల ద్వారా గూడా నిమంత్రణ చేయాలి. 

శ్వో భవిష్యతి మే శ్రాద్ధం పూర్వేద్యురభిమంత్ర్య చ। 

అసమృవే పరేద్యుర్వా యథో క్తెర్లక్షణెర్యుతాన్‌ 11 2॥ 

శ్రాద్దానికి ముందురోజు బ్రాహ్మణులను పూజించి రేపు మా ఇంట్లో శ్రాద్ధం జరుగుతుంది. తాము దయతో 
రావాలని నిమంత్రించాలి. ఒక దినం ముందు అవకాశం లేకపోతే శ్రాద్ధం రోజునే వెళ్ళి ముందు చెప్పిన 
లక్షణాలున్నవారిని పిలవాలి. 

తస్య తే పితరః శ్రుత్వా శ్రాద్ధకాలముపస్థితమ్‌ । 

అన్యో౭ న్యం మనసా ధ్యాత్వా సమృతన్తి మనోజవాః ॥ 3 ॥ 

వారి పితృదేవతలు ఈ నిమంత్రణాన్ని విని శ్రాద్దకాలం వచ్చిందని పరస్పరం చెప్పుకొని మనోవేగంతో 
(శ్రాద్ధకర్త ఇంటికి చేరుతారు. 

తైద్రాహ్మణెః సహాశ్చన్ని పితరో హ్యన్తరిక్షగాః । 

వాయుభూతాస్తు తిష్టన్తి భుక్వా యాన్తి పరాం గతిమ్‌ ॥ 4॥ 

అంతరిక్షంలో సంచరించే పితరులు వాయురూపంలో ఉండి ఆ బ్రాహ్మణులతో కలిసి భుజిస్తారు. 
భోజనంచేసి ఉత్తమలోకాన్ని పొందుతారు. 

ఆమన్రితాశ్చ తే విప్రాః శ్రాద్ధకాల ఉపస్థితే । 

వసేయుర్నియతాః సర్వే (బ్రహ్మచర్యపరాయణాః ॥ 5॥ 

నిమంత్రణ పొందిన (బ్రాహ్మణులు (శ్రాద్ధకాలంలో నియమపరులు, బ్రహ్మచర్యపరాయణులై ఉండాలి. 

అక్రోధనో£_ త్వరోత_ మత్తః సత్యవాదీ సమాహితః । 

భారం మైథునమధ్వానం శ్రాద్ధకృద్వర్హయేద్దువమ్‌ 161 

శ్రాద్ధం ఆచరించేవాడు క్రోధం, తొందరపాటు, ఏమరపాటు లేనివాడై ఉండాలి. సత్యవాది, సావధాని 
కావాలి. బరువు మోయటం, మైథునం, యాత్ర తప్పక వదలుకోవాలి. 

ఆమన్రితో బ్రాహ్మణో వై యోం_న్యస్మై కురుతే క్షణమ్‌ | 

స యాతి నరకం ఘోరం సూకరత్వం ప్రయాతి చ॥ 7॥ 


614 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

శ్రాద్ధంకోసం పిలువబడినవాడు ఇతరుల నిమంత్రణాన్ని స్వీకరించినట్టెతే ఘోరనరకాన్ని పొంది మళ్ళీ 
సూకరంగా పుడతాడు. 

ఆమన్రయిత్వా యో మోహాదన్యజ్బా౭_ మన్రయేద్దిజః । 

స తస్మాదధికః పాపీ విష్టాకీటో9_భిజాయతే ॥ 8 ॥ 


ఒక బ్రాహ్మణుని నిమంత్రించి అతణ్ణి కాదని మరొకణ్ణి పిలిచినవాడు, రెండింతల పాపాన్ని పొంది 
మలకీటకంగా పుడతాడు. 


శ్రాద్ధే నిమన్రితో విప్రో మైథునం యో౭_ ధిగచ్చతి । 
బ్రహ్మహత్యామవాప్నోతి తిర్యగ్యోనౌ విధీయతే ॥ 9 ॥ 


(శ్రాద్దానికి నిమంత్రణ పొందినవాడు మైథున మాచరిస్తే బ్రహ్మహత్యా పాపాన్ని పొందుతాడు. పశుజాతితో 
పుడతాడు. 

నిమన్రితస్తు యో విప్రో హ్యధ్వానం యాతి దుర్మతిః । 

భవన్తి పితరస్తస్య తన్మాసం పాపభోజనాః ॥ 10 ॥ 

శాద్ద నిమంత్రితుడు ప్రయాణం చేస్తే అతని పితరులు ఆ నెల పాపభోజనులౌతారు. 

నిమన్రితస్తు యః శ్రాద్ధే కుర్యాద్వై కలహం ద్విజః | 

భవన్తి పితరస్తస్య తన్మాసం మలభోజనాః ॥ 11॥ 

శ్రాద్దంలో పిలువబడిన బ్రాహ్మణుడు కలహిస్తే అతని పితరులు మాసమంతా మలభోజనులవుతారు. 

తస్మా న్నిమగ్రితః శ్రాద్ధే నియతాత్మా భవేద్దిజః | 

అక్రోధనః శౌచపరః కర్తా చైవ జితేన్దియః 11 12 1 

అందువల్ల అతడు మనోనిగ్రహం కలిగి ఉండాలి. కోపం లేక శౌచపరుడు కావాలి. కర్త కూడ జితేంద్రియుడు 
కావాలి. 

శ్వోభూతే దక్షిణాం గత్వా దిశం దర్భాన్విచక్షణః I 

సమూలానాహరేద్వారి దక్షిణాగ్రాన్‌ సునిర్మలాన్‌ ॥ 18 ॥ 

శ్రాద్ద దినానికి ముందురోజు కర్త స్వస్థచిత్తుడై దక్షిణంవైపు వెళ్ళి దక్షిణదిశకు వంగి ఉన్న పరమ 

పవిత్రములైన దర్భలను వేళ్ళతోకూడ తీసుకురావాలి. అట్లే జలాన్ని తీసుకొని రావాలి. 

దక్షిణాప్రవణం స్నిగ్ధం విభక్తం శుభలక్షణమ్‌ । 

శుచిం దేశం వివిక్తం చ గోమయేనోపలేపయేత్‌ 1 14॥ 

దక్షిణంవైపు పల్లంగా ఉండి నునుపై ఇతర సంబంధం లేని శుభలక్షణం కల పవిత్రమైన, జన సమ్మర్దం 
లేని స్టలాన్ని ఆవుపేడతో అలకాలి. 


ఇరవై రెండవ అధ్యాయం 615 

నదీతీరేషు తీర్థేషు స్వభూమౌ చైవ సానుషు । 

వివిక్తేషు చ తుష్యన్తి దత్తేన పితరః సదా ॥ 15 ॥ 

నదీతీరాల్లో, తీర్జాల్లో తన భూమియందు ఏకాంత ప్రదేశంలో చేసే శ్రాద్ధంతో పితరులెపుడు సంతోషిస్తారు. 

పారక్యే భూమిభాగే తు పిత్యాణాం నైవ నిర్వపేత్‌ । 

స్వామిభిస్తద్విహన్యేత మోహాద్యత్‌ (క్రియతే నరైః॥ 16 ॥ 

ఇతరుల భూమిలో పితృశ్రాద్దం చేయకూడదు. అజ్ఞానంతో అట్లా చేస్తే శ్రాద్దఫలం ఆ భూమి యజమానికి 
దక్కుతుంది. 

అటవ్యః పర్వతాః పుణ్యాస్తీర్ణాన్యాయతనాని చ । 

సర్వాణ్యస్వామికాన్యాహుర్న హ్యేతేషు పరిగ్రహః ॥ 17 ॥ 

అరణ్యాలు, పర్వతాలు, పుణ్యతీర్థాలు, దేవాలయాలు ఇవన్నీ అస్వామికాలు. వీటియందు (శ్రాద్ధం 
చేయవచ్చును. 

తిలాన్‌ ప్రవికిరేత్తత సర్వతో బంధయేదజమ్‌ । 

అసురోపహతం శ్రాద్ధం తిలైః శుధ్యత్యజేన తు॥ 181 

ఆ భూమి యందంతటా నువ్వులు చల్లాలి. మేకను కట్టాలి. రాక్షసాక్రాంతమైన భూమి నువ్వులతో మేకతో 
శుద్ధిని పొందుతుంది. 

తతో9_న్నం బహుసంస్మారం నైకవ్యంజనమధ్యగమ్‌ । 

చోష్యం పేయం సంస్కృతం చ యథాశక్తి ప్రకల్పయేత్‌ ॥ 19 ॥ 

బాగా సంస్మరింపబడిన అన్నాన్ని, అనేక వ్యంజనాలను, చోపష్య, సేయ, పిండివంటలతో కూడినదిగా 
యథాశక్తి కల్పించాలి. 

తతో నివృత్తే మధ్యాహ్నే లుప్తరోమనఖాన్చ్విజాన్‌ । 

అనుగమ్య యథామార్గం ప్రయచ్చేద్దన్తధావనమ్‌ 1 201 

క్షారం చేసుకున్నవారు, నఖరోమాలు వెలుపలికి రాని (బ్రాహ్మణులను మధ్యాహ్నకాలం తర్వాత సమీపించి 
మార్గమధ్యంలో దంతధావనానికీయాలి. 

ఆసధ్వమితి సంజల్పన్నాసేరంస్తే పృథక్‌ పృథక్‌ I 

తైలమభ్యంజనం స్నానం స్నానీయజ్బ పృథగ్విధమ్‌ 121 

“కూర్చొండి అని పలికి వారిని విడివిడిగా కూర్చోబెట్టాలి. అలాగే వారికి వేరువేరుగా నూనె, అభ్యంజనం, 
స్నానం, స్నానీయాన్ని (చూర్ణాన్ని సిద్దం చేయాలి. 


616 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


పాతైరౌదుంబరైర్దద్యాద్వైశ్వదే వత్యపూర్వకమ్‌ I 

తతః స్నానాన్నివృత్తేభ్యః ప్రత్యుత్ణాయ కృతాజ్టులిః | 22 ॥ 

పాద్యమాచమనీయజ్బ సం ప్రయచ్చేద్యథాక్రమమ్‌ । 

యే చాత్ర విశ్వేదేవానాం ద్విజాః పూర్వం నియన్రితాః ॥ 28 ॥ 

ప్రాజ్ముభాన్యాసనాన్యేషాం త్రిదర్భోపహతాని చ । 

దక్షిణాభిముఖాక్తాని పితాణామాసనాని చ ॥ 24 ॥ 

దక్షిణాగ్రేషు దర్భేషు (ప్రోక్తితాని తిలోదకైః I 

తేషూపవేశయేదేతానాసనం సంస్పృశన్నపి 1 25 ॥ 

వైశ్వదేవ మంత్రాలుచ్చరిస్తూ మేడిచెక్కతో చేసే పాత్రలతో అభ్యంజనంకోసం తైలాన్ని స్నానానికి జలాన్ని 
ఇవ్వాలి. స్నానంచేసి వచ్చిన వారిని ప్రత్యుత్ణానం గావించి చేతులు జోడించుకొని యథాక్రమం పాద్యాన్ని 
ఆచమనీయాన్ని ఇవ్వాలి. విశ్వేదేవతలుగా నిమంత్రించిన బ్రాహ్మణులను మూడుదర్భలతో తూర్పుముఖాసనాలలో 
కూర్చోబెట్టాలి. పితృదేవతలకు దక్షిణ ముఖాసనాలను ఒకే దర్భకల తిలోదకంతో ప్రోక్షించాలి. ఆసనాన్ని స్పృశించి 
వాటిపై ఆ బ్రాహ్మణులను కూర్చోబెట్టాలి. 

ఆసధ్వమితి సంజల్పన్‌ ఆసేరంస్తే పృథక్‌ పృథక్‌ ॥ 

ద్వౌ దేవౌ ప్రాజబ్ముఖౌ పిత్రే త్రయశ్చోదబ్ముఖాస్తథా 1 

ఏకైకం తత్ర దేవన్తు పితృమాతామ హేష్వపి 1 26 1 

కూర్చోండి అంటూ విడివిడిగా ఏర్పాటుగా చేయవలెను. విశ్వేదేవస్థానంలో ఇద్దరు విప్రులు ప్రాజ్ముఖంగా, 
పితృస్తానంలో ముగ్గురు ఉదజ్యుఖంగా కూర్చోవాలి. దేవస్థానంలో ఒకరిని, పితృస్థానంలో ఒకరిని నిమంత్రించాలి. 


స(త్రియాం దేశకాలౌ చ శౌచం బ్రాహ్మణసంపదమ్‌ I 

పంచైతాన్విస్తరో హంతి తస్మాన్నేహేత విస్తరమ్‌ ॥ 27॥ 

సత్కారము, దేశకాలములు, శౌచము, (బ్రాహ్మణసంపద అను అయిదింటిని శ్రాద్ధవిస్తారము వ్యర్థము 
చేయును. కావున విస్తారమును సంకల్పించరాదు. 

అపి వా భోజయేదేకం బ్రాహ్మణం వేదపారగమ్‌ । 

(శ్రుతశీలాదిసంపన్నమలక్షణవివర్ణితమ్‌ 1 28 11 

లేనిచో శ్రాద్ధంలో (శుతము, శీలము మొదలైనవి గల, అవలక్షణాలులేని వేదపారగుడైన, (బ్రాహ్మణుని 
ఒకణ్ణి భుజింపచేసినా చాలు. 

ఉద్ధృత్య పాత్రే చాన్నం తత్సర్వస్మాత్‌ ప్రకృతాత్తతః । 

దేవతాయతనే వా౭_సౌ నివేద్యాన్యత్రవర్తయేత్‌ ॥ 29 ॥ 


ఇరవై రెండవ అధ్యాయం 617 

సిద్దం చేసిన భోజనపదార్గాలనుండి తగినంత ఒక పాత్రలో గ్రహించి దేవాలయంలో భగవంతునికి 
నివేదించిన తర్వాత ఇతర కార్యాన్ని ప్రవర్తింప చేయాలి. 

ప్రాశ్యేదన్నం తదగ్నా తు దద్యాద్వై బ్రహ్మచారిణే I 

తస్మాదేకమపి శ్రేష్టం విద్వాంసం భోజయేద్దిజమ్‌ 1 3801 

శ్రాద్దాన్నాన్ని అగ్నిలోకాని, బ్రహ్మచారికి కాని నివేదించాలి. అందువల్ల విద్వాంసుడు శ్రేష్ణుడైన ఒక 
ద్విజుడినైనా భుజింప చేయాలి. 

భిక్లుకో బ్రహ్మచారీ వా భోజనార్థముపస్థితః I 

ఉపవిష్టస్తు యః శ్రాద్ధే కామం తమపి భోజయేత్‌ ॥ 31 ॥ 

శ్రాద్ధంలో భుజించటానికి బ్రాహ్మణులు కూర్చున్నపుడు భీక్షుకుడు కాని బ్రహ్మచారి కాని వస్తే వారితోపాటు 
అతణ్ణి కూడా భుజింపచేయాలి. 

అతిథిర్యస్య నాశ్నాతి న తచ్రాద్ధం ప్రశస్యతే I 

తస్మాత్రయత్నాచాద్ధ్దేషు పూజ్యా హ్యతిథయో ద్విజైః ॥ 32 ॥ 

అతిథి భుజించని శ్రాద్ధం శ్రేష్టం కాదు. కాబట్టి శ్రాద్దాల్లో ద్విజులు విశేష ప్రయత్నంతో అతిథులను 
పూజించాలి. 

ఆతిథ్యరహితే శ్రాద్ధే భుంజతే యే ద్విజాతయః । 

కాకయోనిం వ్రజన్వేతే దాతా చైవ న సంశయః ॥ 83 1 

ఆతిథ్యం లేని శ్రాద్ధం భుజించిన ద్విజులు భుజింపచేసిన కర్త కూడా నిస్సంశయంగా కాకులుగా పుడతారు. 

హీనాంగః పతితః కుష్టీ వణయుక్తస్తు నాస్తికః । 

కుక్కుటః శూకరశ్వానౌ వర్వ్యాః శ్రాద్ధేషు దూరతః ॥ 34 ॥ 

అంగవైకల్యం కలవాడు, పతితుడు, కుష్టురోగి, గాయమైనవాడు, నాస్తికుడు, కోళ్ళు, వరాహాలు, 
శునకాలు, శ్రాద్దానికి దూరంగా ఉండేట్టు చూడాలి. 

బీభత్సమశుచిం నగ్నం మత్తం ధూర్తం రజస్వలామ్‌ | 

నీలకాషాయవసనపాషణ్ఞాంశ్చ వివర్జయేత్‌ 1 తర్‌ ॥ 

భయంకరంగా ఉండేవాణ్ణి, అపవిత్రుని, నగ్నంగా ఉన్నవాణ్ణి మత్తుని, ధూర్తుని, రజస్వలైన సిని, 
నీలకాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళను, పాషండులను శ్రాద్దంలో దూరంగా విడువాలి. 

యత్తత్ర (క్రియతే కర్మ పైతృకం బ్రాహ్మణాన్‌ ప్రతి | 

తత్సర్వమేవ కర్తవ్యం వైశ్వదైవత్యపూర్వకమ్‌ 1 36 ॥ 


618 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


పితృకర్మలో (బ్రాహ్మణుల విషయంలో చేయవలసిందంతా వైశ్వదేవపూర్వకంగానే ఆచరించాలి. 

యథోపవిష్టాన్‌ సర్వాంస్తానలంకుర్యాద్విభూషటణైః | 

(స్రగ్గామభిః శిరోవేష్టైః ధూపవాసో౭_ నులేపనైః 1 371 

యథావిధి కూర్చొన్న బ్రాహ్మణులందర్నీ పుష్పహారాలు, శిరోవేష్టనాలతో వస్త్రధూపవిభూషణాదులతో 
అలంకరించాలి. 

తతస్త్వావాహయేద్దేవాన్‌ బ్రాహ్మణానామనుజ్ఞయా । 

ఉదబ్ముఖో యథాన్యాయం విశ్వేదేవా స ఇత్చచా ॥ 88 ॥ 

తర్వాత బ్రాహ్మణాజ్ఞతో ఉత్తరాభిముఖంగా కూర్చుని విశ్వేదేవాస అనే మంత్రంతో విశ్వేదేవతలను ఆవాహన 
చేయాలి. 

ద్వే పవిత్రే గృహీత్వాస్య భాజనే క్షాళితే పునః | 

శన్నో దేవీత్యపః క్రిప్వా యవో9_సీతి యవాంస్తథా ॥ 89 ॥ 

యా దివ్యా ఇతి మన్రేణ హస్తే త్వర్థ్యం వినిక్షిపేత్‌ ॥ 

ప్రదద్యాద్‌ గంధమాల్యాని ధూపాదీని చ శక్తితః ॥ 401 

బాగా కడిగిన పాత్రలో రెండు పవిత్రాలను తీసుకొని “శం నో దేవీ అనే మంత్రంతో జలాన్ని ప్రోక్షించి 
“యవోసి” అనే మంత్రంతో యవలు చల్లి 'యా దివ్యా” అనే మంత్రంతో హస్తమందు అర్ధాన్ని విడువాలి. తర్వాత 
శక్ష్యృనుసారం గంధమాల్య ధూపాదులు సమర్పించాలి. 

అపసవ్యం తతః కృత్వా పిత్యాణాం దక్షిణాముఖః । 

ఆవాహనం తతః కుర్యాదుశస్త స్వే త్యచా బుధః ॥ 41 ॥ 

తర్వాత అపసవ్యంగా దక్షిణాభిముఖుడై పితృదేవతలకు “ఉశంత్వా అనే మంత్రంతో ఆవాహన చేయాలి. 

ఆవాహ్య తదనుజ్ఞాతో జపేదాయాన్తునస్తతః । 

శన్నో దేవ్యోదకం పాత్రే తిలో౭_సీతి తిలాంస్తథా ॥ 42 ॥ 

క్షిప్వా చార్ధ్యం యథాపూర్వం దత్వా హస్తేషు వా పునః । 

సంప్రవాంశ్చ తతః సర్వాన్‌ పాత్రే కుర్యాత్సమాహితః ॥ 48 ॥ 

వారి అనుమతితో “ఆయాంతు నః అనే మంత్రాన్ని జపించాలి. 'శంనో దేవీ అనే మంత్రంతో పాత్రలో 
ఉదకాన్ని 'తిలో9_సి అనే మంత్రంతో తిలలను చల్లి యథాపూర్వం హస్తాల్లో అర్యాన్నిచ్చి మిగిలిన జలాన్ని 
సావధానంగా పాత్రలో ఉంచాలి. 

పితృభ్యః స్థానమేతచ్చ న్యుబ్దపాత్రం నిధాపయేత్‌ । 

అగ్నౌ కరిష్యన్నాదాయ పృచ్చేదన్నం ఘృతఫ్లతమ్‌ 1 44 ॥ 


ఇరవై రెండవ అధ్యాయం 619 
కురుప్వేత్యభ్యనుజ్ఞాతో జుహుయాదుపవీతవిత్‌ । 
యజ్ఞోపవీతినా హోమః కర్తవ్యః కుశపాణినా ॥ 45 ॥ 
పితృభ్యః స్థానం అనే మంత్రంతో పాత్రను బోర్లించాలి. “అగ్నా కరిష్యే” అని అడిగి “కురుష్వ అని వారి 
ఆజ్ఞపొంది ఘృత ఫ్లుతాన్నాన్ని దర్భపాణి ఉపవీతి అయి హోమం చేయాలి. 


ప్రాచీనావీతినా పిత్ర్యం వైశ్వదేవన్తు హోమవిత్‌ । 
దక్షిణం పాతయేజ్ఞానుం దేవాన్‌ పరిచరన్సదా | 46 ॥ 
పిత్యాణాం పరిచర్యాసు పాతయేదితరం తథా ॥ 


వైశ్వదేవ మనే హోమం సవ్యంగా, పితృకర్మను అపసవ్యంగా ఆచరించాలి. విశ్వేదేవతలను కుడిమోకాలు 
వంచి పూజించాలి. అలాగే పితృదేవతలను ఎడమమోకాలు వంచి పూజించాలి. 


సోమాయ వై పితృమతే స్వధా నమ ఇతి (బ్రువన్‌ | 

అగ్నయే కవ్యహవ్యాయ స్వధేతి జుహుయాత్తతః ॥ 47 ॥ 

తర్వాత సోమాయ తే పితృమతే స్వధా నమః అని, '“అగ్నయే కవ్యహవ్యాయ స్వథా” అని హోమం 
చేయాలి. 


అగ్య్యభావే తు విప్రస్య పాణావేవోపపాదయేత్‌ । 
మహాదేవాన్తికే వాల _థ గోష్టే వా సుసమాహితః ॥ 48 ॥ 


అగ్ని లేనట్టెతే బ్రాహ్మణుని చేతిలో జలాన్ని వదలాలి. లేదా మహాదేవుని సన్నిధిలో లేదా గోశాలలో వదలాలి. 


తత స్తెరభ్యనుజ్ఞాతో గత్వా వై దక్షిణాం దిశమ్‌ | 
గోమయేనోపలిప్యాథ స్థానం కుర్యాత్ససైకతమ్‌ ॥ 49 ॥ 


తర్వాత వారి ఆజ్ఞ పొంది దక్షిణదిశకు వెళ్ళి భూమిని గోమయంతో అలికి ఇసుకతో వేదికను చేయాలి. 


మబ్దలం చతురస్రం వా దక్షిణాప్రవణం శుభమ్‌ । 

త్రిరుల్లిఖేత్తస్య మధ్యం దర్శేణైకేన చైవహి॥ 50 ॥ 

తతః సంస్తీర్య తత్‌స్థానే దర్భాన్వై దక్షిణాగ్రగాన్‌ । 

త్రీన్సిణ్లాన్నిర్వపేత్‌ తత్ర హవిఃశేషాత్సమాహితః ॥ 51 ॥ 

దక్షిణం వైపు పల్లంగా చతురస్ర మండలంగా కాని వేదికను నిర్మించి దాని మధ్యలో ఒక దర్భతో మూడుమార్లు 
ఉల్లేఖించి దానిపై దక్షిణాగ్రాలుగా దర్భలను పరచాలి. అక్కడ హవిఃశేషంతో మూడు పిండాలను పెట్టాలి. 

ఉప్య పిణ్ఞాంస్తు తద్ధస్తం నిమృజ్యాల్లేపభోజనాన్‌ । 

తేషు దర్భేష్వథాచమ్య త్రిరాచమ్య శనైరసూన్‌ ॥ 52 ॥ 


620 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


తదన్నం తు నమస్కుర్యాత్పిత్యానేవ చ మన్రవిత్‌ । 

ఉదకం నినయేచ్చేషం శనైః పిణ్ణాన్తికే పునః ॥ 538 ॥ 

పిండప్రదానం తర్వాత లేపభాగాధికారులైన పితరులకు పిండాధారకుశమూలంతో పిండశేష సంసృష్ట 
హస్తాన్ని ప్రోక్షించి మంత్రవేత్త ఆచమించి మూడుమార్లు ప్రాణాయామం చేసి ఆ అన్నానికి పితరులకు నమస్మారం 
చేయాలి. ఆ పిండాలవద్ద ఉదకాన్ని నెమ్మదిగా విడవాలి. 

అవజియచ్చ తాన్‌ పిణ్లాన్‌ యథా న్యుష్వా సమాహితః । 

అథ పిణ్ఞాచ్చ శిష్టాన్నం విధివద్భోజయేద్దిజాన్‌ 1 54 1 

అలా ఉంచిన పిండాలను సావధానంతో ఆఘ్రాణించాలి. పిండదానం తర్వాత మిగిలిన అన్నాన్ని 
విధివిధానంగా బ్రాహ్మణులను భుజింప చేయాలి. 

మాషాపూపాంశ్చ వివిధాన్‌ శ్రాద్ధకల్పాంస్తు శోభనాన్‌ | 

తతో£_ న్నముత్సృజేద్భుక్తేష్వగ్రతో వికిరన్ఫువి । 55 ॥ 

పృష్ట్వా తదన్నమిత్యేవ తృప్తానాచామయేత్తతః J 

మినుపగారెలను శ్రాద్దానికి కల్పించిన వానిని భుజింప చేయాలి. వారు భుజింపగా వారికి ఎదుట అన్నాన్ని 
చల్లాలి. వారిని తృప్తి చెందినారా అని ప్రశ్నించి వారికి ఆచమనం ఇవ్వాలి. 


ఆచాన్తాననుజానీయాదభితో రమ్యతామితి । 

స్వధాస్వితి చ తే బూయుర్రాహ్మణా తదనన్తరమ్‌ ॥ 56 ॥ 

ఆచమనం చేసిన తరువాత వారిననుగమించి విశ్రాంతిని పొందమని ప్రార్థించాలి. ఆ బ్రాహ్మణులు 
స్వథాస్తు అని పలుకుతారు. 

తతో భుక్తవతాం తేషామన్నశేషం నివేదయేత్‌ । 

యథా బూయుస్తథా కుర్యాదనుజ్ఞాతస్తు తైర్విజైెః 115౯11 

తర్వాత వారు భోజనంచేయగా మిగిలిన అన్నాన్ని వారికి నివేదించాలి. వారు చెప్పినట్టు చేయాలి. 

పిత్రే స్వధితమిత్యేవ వాచ్యం గోష్టీషు సుశ్రుతమ్‌ । 

సంపన్నమిత్యభ్యుదయే దేవే సేవితమిత్యపి ॥ 58 ॥ 

పితరులకు స్వధిత మని, గోశాలలో సు[శుత మని, శుభకార్యంలో సంపన్నమని, దేవవిషయంలో సేవితం 
అని చెప్పాలి. 

విసృజ్య బ్రాహ్మణాన్‌ తాన్వై పితృపూర్వన్తు వాగ్యతః । 

దక్షిణాం దిశమాకాంక్షన్‌ యాచేతేమాన్వరాన్‌ పిత్యూన్‌ 1 59 ॥ 

దాతారో నోల_భివర్ధన్తాం వేదాః సన్తతిరేవ చ | 

శ్రద్ధా చ నోమా విగమద్భహు దేయం చ నో _స్వితి ॥ 60॥ 


ఇరవై రెండవ అధ్యాయం 621 


ఆ బ్రాహ్మణులను పంపించి పితృదేవతాస్తానీయులైన బ్రాహ్మణులను దక్షిణాభిముఖుడై దాతలు వృద్ది 
పొందుదురుగాక! వేదాలు, సంతతి పెంపొందుగాక! శ్రద్ధను మరువకుందుముగాక! మాకు అధిక దానాదులకోసం 
ధనం కలుగుగాక! అని యాచించాలి. 


పిణ్లాస్తు గో౭_ జవిప్రేభ్యో దద్యాదగ్నౌ జలే౭_పి వా । 

మధ్యమన్తు తతః పిణ్ఞమద్యాత్సల్నీ సుతార్థినీ 11 61n 

పిండాలను గోవులు, మేకలు, (బ్రాహ్మణులకు ఇవ్వాలి. లేదా, అగ్నిలోనో, జలంలోనో కలపాలి. 
మధ్యమపిండాన్ని పుత్రులను కోరుకునే కర్త పత్ని తినాలి. 

ప్రక్షాళ్య హస్తావాచమ్య జ్ఞాతిం శేషేణ తోషయేత్‌ | 

సూపశాక ఫలానిక్షూన్‌ పయో దధి ఘృతం మధు ॥ 62 ॥ 


అన్నం చైవ యథాకామం వివిధం భోజ్య పేయకమ్‌ 
యద్యదిష్టం ద్విజేంద్రాణాం తత్సర్వం వినివేదయేత్‌ ॥ 68 ॥ 


చేతులు కడుక్కొని ఆచమించి మిగిలిన దానితో జ్ఞాతిని సంతోషపరచాలి. సూప శాక ఫల ఇక్షు పాలు 
పెరుగు నెయ్యి తేనె కోరినంత అన్నం, వివిధాలైన భోజ్య పేయ పదార్థాలను, బ్రాహ్మణులు ఇష్టపడిన వాటినంతా 
వారికి ఇవ్వాలి. 


ధాన్యాంస్త్పిలాంశ్చ వివిధాన్‌ శర్మరా వివిధాస్తథా । 

ఉష్ణమన్నం ద్విజాతిభ్యో దాతవ్యం (శ్రేయ ఇచ్చతా । 

అన్యత్ర ఫలమూలేభ్యో పానకేభ్య స్తథైవ చ 11641 

ధాన్యం, తిలలు, వివిధాలైన శర్మర మొదలైన వానితోపాటు ఫలమూలపానకం మొదలైనవి కాక వేడి 
అన్నాన్నే శ్రేయస్సు కోరేవాడు బ్రాహ్మణుల కివ్వాలి. 

న భూమౌ పాతయేజ్ఞానుం న కుప్యేన్నానృతం వదేత్‌ ॥ 65 ॥ 

మోకాలిని నేలపై ఉంచరాదు. కోపించకూడదు. అసత్యమాడరాదు. 


న పాదేన స్పృశేదన్నం న చైవమవధూనయేత్‌ । 
క్రోధేనైవ చ యద్భుక్తం యద్భుక్తం త్వయథావిధి ॥ 
యాతుధానా విలుమ్బన్తి జల్పతా చోపపాదితమ్‌ | 66 ॥ 


అన్నాన్ని పాదంతో స్పృశించకూడదు. పాదంతో రాయకూడదు. కోపంతో భుజించినది, విధినతిక్రమించి 
భుజించినది, మాట్లాడుతూ భుజించినది రాక్షసులు అపహరిస్తారు. 


స్విన్నగాత్రో న తిష్టేత సన్నిధౌ చ ద్విజోత్తమాః I 


622 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


న చ పశ్యేత కాకాదీన్‌ పక్షిణః ప్రతిలోమగాన్‌ । 

తద్రూపాః పితరస్తత్ర సమాయాన్సి బుభుక్షవః ॥ 67 ॥ 

చెమట వంటితో, బ్రాహ్మణుల చెంత నిలువకూడదు. అక్కడికి వచ్చిన గద్ద కాకి మొదలైన పక్షులను 
వెళ్ళగొట్టరాదు. పితృదేవతలు కవ్యాన్ని భుజించటానికి ఆ రూపంలో వస్తారు. 

న దద్యా త్తత్ర హస్తేన ప్రత్యక్షం లవణం యథా । 

న చాయసేన పాత్రేణ న చైవాగ్రద్ధయా పునః ॥ 68 ॥ 

ఢ్రాద్ధంలో ప్రత్యేకంగా లవణాన్ని చేతితో వేయకూడదు. ఇనుప పాత్రతోకాని, అశ్రద్ధగా కాని వడ్దించకూడదు. 


కాబ్బునేన తు పాత్రేణ రజతోదుమృరేణ వా । 
దత్తమక్షయతాం యాతి ఖడ్దేన చ విశేషతః ॥ 69 ॥ 
పాత్రే తు మృణ్మయే యో వై శ్రాద్ధే వై భోజయేద్దిజాన్‌ 1 
స యాతి నరకం ఘోరం భోక్తా చైవ పురోధసః ॥ 70 ॥ 
న పజ్బ్యాం విషమం దద్యాన్న యాచేత న దాపయేత్‌ । 
యాచితా దాపితా దాతా నరకాన్యాతి భీషణాన్‌ ॥ 71 1 


బంగారుపాత్రతోగాని, వెండిపాత్రతోగాని, మేడిచెక్కతో చేసిన పాత్రతోగాని, ఖద్దమృగచర్మపాత్రతోగాని 
వడ్డిస్తే అక్షయఫలం లభిస్తుంది. పురోహితుడు కూడ మట్టిపాత్రలో భోజనం పెట్టినవాడు, భుజించినవాడు, 
ఘోరనరకాన్ని పొందుతాడు. 

భుంజీరన్నగతః శ్రేష్టం న (బూయుః (ప్రాకృతాన్లుణాన్‌ | 

తావద్ధి పితరో9_శృన్తి యావన్నోక్తా హవిర్లుణాః | 

నాగ్రాసనోపవిష్టస్తు భుంజీత ప్రథమం ద్విజః ॥ 72 ॥ 

భోజనపదార్గాల రుచి, ఆ రుచులను వర్ణిస్తూ భోజనం చేయకూడదు. పంక్తిలో ఖేదభావంతో వడ్డించకూడదు. 
అడుగకూడదు. ఇప్పించకూడదు, అట్లా వడ్డంచినవాడు అడిగినవాడు, ఇప్పించినవాడు కూడ నరకాన్ని చేరుతారు. 
ముందుగా శ్రేష్టమైనదానినే మౌనంగా భుజించాలి. ప్రాకృత గుణాలు చెప్పకూడదు. భోక్తభోజన పదార్దాల గుణాలను 
చెప్పనంతవరకే పితరులు భుజిస్తారు. 

బహూనాం పశ్యతాం సో౭_న్యః పంక్తా హరతి కిల్చిషమ్‌ I 

న కిజ్బ్చి ద్వర్ణయేచ్రాద్ధే నియుక్తస్తు ద్విజోత్తమః 1 78 ॥ 

పంక్తిలో మొదట అగ్రాసనంలో కూర్చున్నవాడు మొదట భుజించరాదు. చాలమంది చూస్తుండగా ఒక్కడు 
భుజిస్తే చూస్తున్నవారి పాపాలను తాను పొందుతాడు. నిమంత్రితుడైన ద్విజుడు (శ్రాద్ధంలో ఏదీ వదలకూడదు. 


ఇరవై రెండవ అధ్యాయం 623 
మాషస్య నిషేధేన న చాన్యస్యాన్న మీక్షయేత్‌ I 
యో నాశ్నాతి ద్విజో మాషాన్‌ నియుక్తః పితృకర్మణి ॥ 
స ప్రేత్య పశుతాం యాతి సంభవానేకవింశతిమ్‌ | 74 ॥ 


మినుములను నిషేధించరాదు. ఇతరుల అన్నాన్ని చూడకూడదు. పితృకర్శలో నిమంత్రిత బ్రాహ్మణుడు 
వడ్డించిన మినుపగారెలను భుజించకపోతే పరలోకంలో ఇరువదొక జన్మలు పశురూపాన్ని పొందుతాడు. 

స్వాధ్యాయాచ్ర్రావయేదేషాం ధర్మ్శశాస్తాణి చైవ హి ॥ 

ఇతిహాస పురాణాని (శ్రాద్ధ కల్పాంశ్చ శోభనాన్‌ । 75 ॥ 

భుజించేవారికి వేదాలు మంగళకరమైన ధర్మశాస్తాలు, ఇతిహాస పురాణాలు, శ్రాద్ధకల్సాలు విన్పించవలెను. 

తతో౭న్న ముత్సృజే ద్భోక్తా సాగ్రతో వికిరన్ఫువి ॥ 

పృష్ట్వా స్వధిత మిత్యేవం తృష్తానాచామయేత్తతః ॥ 76 ॥ 

వారు భుజించిన తర్వాత తృప్తి చెందినారా అని అడిగి వారి తృప్తిని విన్న తర్వాత వారి భోజనపాత్రలో 
వడ్డించగా మిగిలిన అన్నాన్ని వెదచల్లాలి. తర్వాత వారిని ఆచమింపచేయాలి. 

ఏష వో విహితః సమ్యక్‌ శ్రాద్ధకల్చః సమాసతః । 

అనేన వర్థయేన్నిత్యం బ్రాహ్మణో ౨_వ్యసనాన్వితః ॥ 77 ॥ 

ఆమశ్రాద్ధం యదా కుర్యా ద్విధిజ్ఞః శ్రద్ధయాన్నితః | 

తేనాగ్న కరణం కుర్యాత్పిండాంస్తేనైవ నిర్వపేత్‌ ॥ 78 ॥ 

ఈ విధంగా మీకు సనాతనమైన శ్రాద్దకల్పం క్లుప్తంగా వివరించనైనది. ఈ విధమైన శ్రాద్ధాచరణంతో 
వ్యసన రహితుడైన బ్రాహ్మణుడు తాను వృద్ధినొంది వంశాన్ని వృద్ధిపొందించవలెను. శ్రాద్ధాన్నాచరించాలి. ఈ 
తమ అన్నాన్నే అగ్నిలో హోమం చేయాలి. తమ అన్నంతో పిండప్రదానం కూడా చేయాలి. 

యో౭-నేన విధినా శ్రాద్ధం కుర్యాద్వై శాన్తమానసః | 

వ్యపేత కల్మషో నిత్యం యతీనాం వర్తయేత్పదమ్‌ ॥ 79 ॥ 

మనోనిగహంతో ఈ విధంగా శ్రాద్ధమాచరించినవాడు పాపాలు తొలగి యతుల స్థానాన్ని పొందుతాడు. 

తస్మాత్సర్వప్రయత్నేన (శ్రాద్ధం కుర్యాద్దిజోత్తమః । 

ఆరాధితో భవేదీశ స్తేన సమ్యక్‌ సనాతనః ॥ 80 ॥ 

అందువల్ల ద్విజోత్తముడు సర్వప్రయత్నాలతో శ్రాద్దాన్ని ఆచరించాలి. దీనితో సనాతనుడైన పరమాత్మ 
ఆరాధితుడవుతాడు. 

అపి మూలైః ఫలైర్వాపి ప్రకుర్యాన్నిర్థనో ద్విజః | 

తిలోదకై స్తర్బయిత్వా పిత్యాన్‌ స్నాత్వా సమాహితః ॥ 81 ॥ 


624 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


పేద బ్రాహ్మణుడు స్నానముచేసి సావధానచిత్తుడై కందమూలాలు ఫలాలతోకూడ శ్రాద్దాన్ని చేయవచ్చు. 
అదికూడ లేనపుడు తిలోదకాలతో తర్పణం చేయాలి. 

న జీవత్పితృకో దద్యా ద్దోమాన్తం వా విధీయతే । 

యేషాం వాపి పితా దద్యాత్తేషాం చైకే ప్రచక్షతే ॥ 82 ॥ 

తండ్రి బ్రతికి ఉండగా (శ్రాద్ధం చేయకూడదు. తప్పనిసరిగా చేయాల్సి వస్తే హోమాంతం వరకే చేయాలి. 
కొందరు తండ్రి పిండదానం చేసిన వారికే చేయాలన్నారు. 

పితా పితామహశ్చెవ తథైవ ప్రపితామహః । 

యో యస్య మియతే తస్మై దేయం నాన్యస్య తేన తు ॥ 88 ॥ 

తండ్రి, తాత,ముతాత వీరిలో ఎవరు మరణిస్తే వారికి మాత్రమే చేయాలి. ఇతరులకు చేయకూడదు. 


భోజయేద్వాపి జీవన్తం యథాకామన్తు భక్తితః । 
న జీవన్తమతిక్రమ్య దదాతి ప్రయతః శుచిః ॥ 84 ॥ 


అతని కోరిక మేరకు జీవించిన పురుషుని భుజింపచేయాలి. జీవించినవానిని అతిక్రమించి శుచియై 
పిండప్రదానం చేయకూడదు. 


ద్వాముష్యాయణికో దద్యా ద్బీజక్షేత్రికయోః సమమ్‌ । 
అధికారీ భవేత్సో9 థ నియోగోత్సాదితో యది ॥ 85 ॥ 


ద్వాముష్యాయణకుడు జీజ క్షేత్ర పితరులను సమంగా పిండదానం చేయవలె. (కన్యనిస్తానని వాగ్దానం 
చేసిన తర్వాత ఆ వరుడు మరణిస్తే ఆ కన్య అతని ఆస్తికి కర్మకాండకు అధికారి. దేవాలయంలో సగోత్రుని 
వివాహం చేసుకొని కన్న కొడుకు వేరొకరికి దత్తపుత్రుడు ద్వాముష్యాయణుడు). ఇతడు కన్నతండ్రికి మొదట 
చనిపోయిన వాగ్గ్డాన భర్తకు ఇద్దరికి పిండప్రదానం కావించాలి. ఇట్లా చేసినవాడు సంపద సగభాగానికి అర్హుడు. 
తల్లిదండ్రుల నుండి కొని పుత్రునిగా స్వీకరిస్తే అతడు తన జన్మకారకుడైన తండ్రికి పిండప్రదానం చేయాలి. 


అనియుక్తా త్సుతోయశ్చ శుక్రతో జాయతే త్విహ | 

ప్రదద్యా ద్బీజినే పిబ్దం క్షేత్రిణే తు తతో? న్యథా 1 86 1 

ద్వౌ పిణ్ణా నిర్వపేత్తాభ్యాం క్షేత్రిణే బీజినే తథా । 

కీర్తయే దథ చైవాస్మిన్‌ బీజినం క్షేత్రిణం తతః ॥ 87 ॥ 

క్షేత్ర పితకు అనగా తన తల్లిని మొదటి భార్యగా స్వీకరించిన వానికి పిండదానం చేయకూడదు. నియోగ 
పద్ధతిలో కలిగిన పుత్రుడు క్షేత్రికి వీజికి కూడ పిండప్రదానం చేయాలి. ఒకే శ్రాద్ధంలో విడివిడిగా ఇద్దరి పేర్లను 
కీర్తించాలి. 

మృతాహని తు కర్తవ్యమేకోద్దిష్టం విధానతః । 

ఆశౌచే స్వే పరిక్షీణీ కామ్యం వై కామతః పునః ॥ 88 ॥ 


ఇరవై రెండవ అధ్యాయం 625 


మరణించిన దినం యథావిధిగ ఏకోద్దిష్టం జరుపాలి. ఆశౌచం తొలగిన తర్వాత కామ్యతశ్రాద్దాన్ని ఆచరించాలి. 
పూర్వాహ్ని చైవ కర్తవ్యం శ్రాద్ధమభ్యుదయార్థినా । 
దేవవత్సర్వమేవ స్యాన్నైవ కార్యాస్తిలైః క్రియాః ॥ 89 ॥ 


అభ్యుదయం కోరువాడు శ్రాద్దాన్ని (నాంది) పూర్వాహ్నంలోనే ఆచరించాలి. అంతా దేవకార్యం వలెనే 
ఆచరించాలి. నువ్వులతో చేయాల్సిన దాన్ని యవలతో చేయాలి. 


దర్భాశ్చ బుజవః కార్యా యుగ్మాన్వై భోజయేద్దిజాన్‌ I 
నాన్టీముఖాస్తు పితరః ప్రీయన్తామితి వాచయేత్‌ ॥ 90 ॥ 


మంచి దర్భలు కావాలి. ఇద్దరు ద్విజులను భుజింపచేయాలి. 'నాందీముఖాః పితరః ప్రీయంతాం” అని 
ఉచ్చరించాలి. 


మాతృత్రాద్ధన్తు పూర్వం స్యాత్సిత్యాణాం తదనన్తరమ్‌ । 
తతో మాతామహానాన్తు వృద్దౌ శ్రాద్ధత్రయం సృతమ్‌ ॥ 91 ॥ 


మొదట మాతృ(శ్రాద్దాన్ని తర్వాత పితృ(శ్రాద్ధాన్ని ఆచరించాలి. ఆ తర్వాత మాతామహులకు శ్రాద్ధం చేయాలి. 
ఇది అభ్యుదయశ్రాద్ధవిధి. దీనిని (శ్రాద్ధత్రయమంటారు. 


దైవపూర్వం ప్రపద్యాద్వై న కుర్యాదప్రదక్షిణమ్‌ । 

ప్రాబ్ముఖో నిర్వపే ద్విద్వానుపవీతీ సమాహితః ॥ 92 ॥ 

ఇది దేవపూర్వకంగా చేయాలి. అప్రదక్షిణం చేయరాదు. ఉపవీతిగానే ప్రాబ్ముఖుడై పిండప్రదానం చేయాలి. 
పూర్వన్తు మాతరః పూజ్యా భక్తా వై సగణేశ్వరాః । 

లేషు విచిత్రేషు ప్రతిమాసు ద్విజాతిషు ॥ 

పుప్పై రూపైశ్చ నైవేద్యై ర్భూషణై రపి పూజయేత్‌ | 98 ॥ 


ని ౨౬ 
౨౪ 


పూజయిత్వా మాతృగణం కుర్యా బ్భాద్ధత్రయం ద్విజః ॥ 941 

మొదట గణేశ్వరులతో కూడిన షోడశ మాతృకలను పూజించాలి. విచిత్రాలైన స్టండిలాల్లో, (ప్రతిమలందు 
లేదా (బ్రాహ్మణులందు ధూప దీప గంధ భూషణ నైవేద్యాదులతో మాతృగణాన్ని పూజించి శ్రాద్ధత్రయంగా 
ఆచరించవలెను. 

అకృత్వా మాతృయాగన్తు యః (శ్రాద్ధన్లు నివేశయేత్‌ । 

తస్య క్రోధ సమావిష్టా హింసాం గచ్చన్తి మాతరః ॥ 95 ॥ 

మాతృయాగం చేయక శ్రాద్ధం ఆచరిస్తే కోపించిన మాతృదేవతలు అతణ్సీ హింసించాలనుకుంటారు. 

ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే (శ్రాద్ధకల్పో నామ ద్వావింశో9 ధ్యాయః ॥ 22 ॥ 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో (శ్రాద్ధకల్పమనే ఇరవై రెండవ అధ్యాయం ॥ 22 ॥ 


626 త్రయోవింశో9_ ధ్యాయః - ఇరవై మూడవ అధ్యాయం 
ఆశౌచకల్పం - ఆశౌచకల్పం 


వ్యాస ఉవాచ :-వ్యాసమహర్షి చెప్పాడు 

దశాహం ప్రాహు రాశౌచం సపిండేషు విధీయతే । 

మృతేషు వా9ి పి జాతేషు బ్రాహ్మణానాం ద్విజోత్తమాః! nln 

ద్విజోత్తములారా! సపిండుల విషయంలో జననమరణాల్లో ఆశౌచం పది దినాలని పండితులు చెప్తారు. 

నిత్యాని చైవ కర్మాణి కామ్యాని చ విశేషతః । 

న కుర్యా ద్విహితం కిజ్బ్చిత్‌ స్వాధ్యాయం మనసాపి చ॥ 2 ॥ 

ఈ ఆశౌచంలో నిత్యకర్మలు చేయరాదు. విశేషంగా కామ్యకర్శలు చేయకూడదు. విహితకర్మలు చేయరాదు. 
స్వాధ్యాయాన్ని మనసులో కూడ తలచుకోరాదు. 

శుచీనక్రోధనాన్‌ భూమ్యాన్‌ శాలాగ్నౌ భావయే ద్దిజాన్‌ । 

శుష్మాన్నేన ఫలైర్వాపి వైతానాన్‌ జాహుయాత్తథా ॥ 8 ॥ 

అగ్నికార్యానికై పవిత్రులు క్రోధంలేని బ్రాహ్మణులను నియమించాలి. శుష్మాన్నంతో లేదా ఫలాలతో 
వైతానాగ్నిలో హవనం కావించాలి. 

న స్పృశేయు రిమానన్యే నచ తేభ్యః సమాహరేత్‌ । 

చతుర్ధే పజ్బుమే చాహ్ని సంస్పర్భః కధితో బుధైః ॥ 41 

ఆశౌచం కలవారిని ఇతరులు స్పృశించకూడదు. వారి నుండి ఏ వస్తువును గ్రహించరాదు. నాలుగు లేదా 
ఐదవదినం స్పర్శ చెప్పనైనది. 

సూతకే తు సపిణ్ణానాం సంస్పర్శో నైవ దుష్యతి | 

సూతకం సూతికాజ్బావ వర్ణయిత్వా నృణాం పునః॥ర్‌॥ 

సూతకంలో సపిండులను తాకటం దోషం కాదు. కాని పుట్టిన శిశువును, కన్నతల్లిని మాత్రం పది 
రోజులవరకు తాకరాదు. 

అధీయాన స్తథా వేదాన్‌ వేద విచ్చ పితా భవేత్‌ । 

సంస్పృశ్యాః సర్వ ఏవైతే స్నానాన్మాతా దశాహతః ॥ 6 ॥ 

జాతాశాచంలో వేదాధ్యయనం యజ్ఞం చేసే వేదజ్ఞుడైన తండ్రి స్నానం చేసిన వెంటనే స్పృశించదగిన 
వాడవుతాడు. తల్లిని మాత్రం పదిరోజుల తర్వాతనే స్పృశించాలి. 


దశాహం నిర్లుణే ప్రోక్త మాశౌచం వాతి నిర్లుణే | 
ఏకద్విత్రిగుణైర్యుక్తశ్చతుర్‌ద్వైక దినైశ్ళుచిః ॥ 7 ॥ 


ఇరవై మూడవ అధ్యాయం 627 


వేదాధ్యయనం అగ్నిహోత్రాది కర్మలు లేని నిర్గుణునికి జాతాశౌచం పదిరోజులు చెప్పనైనది. స్మార్తాగ్ని 
కలవారు ఏకగుణునికి నాలుగు దినాలు ఆశౌచం స్మార్తాగ్ని వేదాధ్యయనం కల ద్విగుణినికి మూడుదినాలు. 
వీటితోపాటు త్రేతాగ్నికల త్రిగుణునికి ఒకే దినం జాతా శౌచం. 

దశాహ్నా దపరం సమ్యగధీయీత జాహోతి చ । 

చతుర్ధే తస్య సంస్పర్భం మనుః ప్రాహ ప్రజాపతిః ॥ 8 ॥ 

పది దినాల తర్వాత బాగా అధ్యయనం హోమం చేయాలి. ఒకే గుణం కల ద్విజుని నాలుగు దినాల 
తర్వాత స్పృశించ వచ్చునని మనుప్రజాపతి చెప్పినాడు. 

క్రియాహీనస్య మూర్ధస్య మహారోగిణ ఏవ చ| 

యథేష్టాచరణస్యేహ మరణాన్తమశౌచకమ్‌ ॥ 9 ॥ 


శ్రౌతస్మార్త కర్మల నాచరించనివానికి, మహారోగికి, మూర్భునికి, స్వేచ్చాచారం గలవానికి ఆశౌచం 
మరణాంతముంటుంది. అట్టివాడు జీవితాంతం అస్పృశ్యుడని భావం. 


త్రిరాత్రం దశరాత్రం వా బ్రాహ్మణానా మశౌచకమ్‌ । 

(ప్రాక్సంవత్సరాత్‌ త్రిరాత్రం దశరాత్రం తతః పరమ్‌ ॥ 10 ॥ 

కేశసంస్మారం జరిగి ఉపనయనానికి ముందు మరణిస్తే మూడురోజులు, ఉపనయనం తర్వాత మరణిస్తే 
దశరాత్రాశౌాచం ఉంటుంది. 

ఊన ద్వివార్శికే (పతే మాతాపిత్రో స్తదిష్యతే । 

(తీరాత్రేణ శుచిస్వన్యో యది హ్యంతతనిర్లుణః । 

జాతదన్తే త్రిరాత్రం స్యాద్యస్యాతాన్తనిర్గుణౌ ॥॥ 11 ॥ 

రెండేళ్ళ వయసులోపు మరణిస్తే తల్లిదండ్రులకు మూడురోజుల ఆశౌచముంటుంది. వేదాధ్యయనాగ్ని 
హోత్రాదులు లేనివాడు మరణిస్తే మూడుదినాలు ఆశౌచముంటుంది. దంతాలు రాకముందు మరణిస్తే తల్లి 
దండ్రులకు ఒక దినం ఆశౌచం. తల్లిదండ్రులు నిర్గుణులైతే దంతాలు కలిగిన తర్వాత మరణిస్తే మూడురోజుల 
ఆశౌచం. 


ఆదన్తజననాత్సద్య ఆచూడాదేక రాత్రకమ్‌ । 

త్రిరాత్రమౌపనయనాత్సపిండానామశౌచకమ్‌ ॥ 12 ॥ 

జాతమాత్రస్య బాలస్య యది స్యాన్మరణం పితుః । 

మాతుశ్చ సూతకం తత్‌ స్యాత్‌ పితా స్యాత్‌ స్పృశ్య ఏవ చ॥ 13 ॥ 

దంతాలు వచ్చింది మొదలు చౌలంలోపు మరణిస్తే సపిండులకు ఏకరాత్రం, ఉపనయనం వరకు 
మూడురాక్రులు, పుట్టిన వెంటనే మరణిస్తే తల్లిదండ్రులకు ఆశౌచమున్నా తండ్రిని తాకవచ్చు. తల్లి అస్పృశ్యురాలే. 


628 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


సదాశౌచం సపిండానాం కర్తవ్యం సోదరస్య తు। 
ఊర్ధ్వం దశాహాదేకాహం సోదరో యది నిర్లుణః ॥ 14॥ 


సపిండులకు సోదరులకు పదిదినాలలోపు మరణిస్తే స్నానమాత్రంతో శుద్ధి. పది దినాల తర్వాత మరణిస్తే 
నిర్ణుణుడైనట్టెతే ఒక రాత్రి ఆశౌచం. 


తతోర్థ్వం దన్తజననాత్‌ సపిణ్ఞానా మశౌచకమ్‌ । 
ఏకరాత్రం నిర్గుణానాం చౌడాదూర్ధ్వం త్రిరాత్రకమ్‌ ॥ 15 ॥ 


దంతాలు వచ్చిన తరువాత మరణిస్తే సపిండులకు ఆశౌచము లేదు. నిర్గుణులకు ఒకరాత్రి ఆశౌచము. 
చౌలము తరువాత మూడురాత్రులు ఆశౌచముంటుంది. 

అదన్తజాతమరణం సమృవేద్యది సత్తమాః । 

ఏకరాత్రం సపిణ్ఞానాం యది తే౭_త్యన్తనిర్లుణాః 1 16 1 

వ్రతాదేశాత్సపిణ్ఞానాం గర్భస్రావాత్స్వపాతతః । 

అర్వాక్‌ షణ్మాసతః ప్రీణాం యదిస్యాద్గర్భసం(స్రవః । 

తదామాస సమైస్తాసాం ఆశౌచం దివసైః స్మృతమ్‌ । 

తత ఊర్ధ్వం తు పతనే స్త్రీణాం ద్వాదశరాత్రికమ్‌ । 

సద్యః శౌచం సపిణ్ఞానాం గర్భ(స్రావాచ్చ ధాతుతః । 

దంతాలు మొలచిన తర్వాత మరణిస్తే నిర్గుణులకు సపిండులకు ఒక రాత్రి, చౌలం తర్వాత మూడు 
రాత్రులు, దంతాలు రాకముందు మరణిస్తే నిర్గుణులకు సపిండులకు ఒక రాత్రి ఆకౌచం. ఉపనయనం కాకముందు 
మరణిస్తే గుణులైన సపిండులకు స్నానమాత్ర శుద్ధి. ఉపనయనం తర్వాతైతే వైషమ్యముంటుంది. ఆరునెలలలోపు 


గర్భస్రావం జరిగితే స్రీలకు ఎన్ని నెలల గర్భమో అన్నిదినాలు ఆశౌచముంటుంది. ఆరునెలల తర్వాత గర్భపాతం 
జరిగితే పన్నెండు దినాలు ఆశౌచం సపిండులకు స్నానంతో శుద్ది. 


గర్భచ్యుతా దహోరాత్రం సపిండే౭_త్యన్త నిర్లుణే I 
యధేష్టాచరణే జ్ఞాతా త్రిరాత్ర మితి నిశ్చయః ॥ 17 ॥ 


గర్భచ్యుతికి అహోరాత్రం చెప్పనైనది. సపిండుడు అత్యంత నిర్గుణుడు యథేష్టాచారం గల జ్ఞాతి విషయంలో 
మూడురాక్రులు నిశ్చయించనైనది. 


యది స్యా తూతకే సూతిర్మరణే వా మృతిర్భవేత్‌ 1 181 


శేషేణెవ భవేచ్చుద్ధిరహః శ్రేషే (త్రీరాత్రకమ్‌ । 
మరణోత్పత్తియోగేన మరణేన సమాప్యతే un 19 ॥ 


ఇరవై మూడవ అధ్యాయం 629 


ఒకవేళ జాతాశౌచంలో జాతాశౌచం మరణంలో మరణం తెలిసినట్టెతే మిగిలిన రోజులతో శుద్ది. ఒక 
పగలు మిగిలి ఉంటే మూడురాత్రులు అశౌచముంటుంది. మరణం జ్ర కలిసినట్టెతే మరణా శౌచంతో 
పూర్తవుతుంది. 

ఆద్యం వృద్ధిమదాశౌచం తదా పూర్వేణ శుధ్యతి । 

దేశాన్తరగతం శ్రుత్వా సూతకం శావమేవ చ ॥ 20 ॥ 

మొదటి ఆశౌచం వృద్ధిలో ఉంటే దాంతోనే శుద్ధి. దేశాంతర విషయంలో జాతాశౌచం మృతాశౌచం తెలిస్తే 
మిగిలిన రోజులు అశౌచం ఉంటుంది. 

తావదప్రయతో మర్త్యో యావచ్చేషం సమాప్యతే | 

అతీతే సూతకం ప్రోక్తం సపిండానాం త్రిరాత్రకమ్‌ ॥ 

ఆప్రదానాత్రిరాత్రం స్యాద్దశరాత్రం తతః పరమ్‌ ॥ 21 ॥ 


సూతకం రోజులు గడచిన తర్వాత తెలిస్తే సపిండులకు మూడురాత్రులు అశౌచముంటుంది. వివాహం 
కాని కన్య మరణిస్తే మూడురాత్రుల అశౌచం. వివాహం తర్వాత భర్తకులంవారికి భర్తకు పదిరోజులు అశౌచం. 


మాతామహానాం మరణే త్రిరాత్రం స్యాదశౌచకమ్‌ । 

ఏకోదకానాఇ్బ తథా సూతకే చైతదేవ హి॥22॥ 

మాతామహుల మరణంలో మూడురాత్రులు అశౌచం. ఏకోదకుల మరణంలోను సూతకంలోనూ 
ఈ విధమైన అశౌచమే ఉంటుంది. 

పక్షిణీ యోనిసమృంధే బాన్గవేషు తథైవ చ । 

ఏకరాత్రం సముద్దిష్టం గురౌ స బ్రహ్మచారిణి ॥ 28 ॥ 

యోనిసంబంధం కల మేనత్త, మేనమామ, మేనల్లుడు పినతల్లి మొదలైన బంధువుల విషయంలో పక్షిణి 
అనగా ఒకటిన్నర దినముల అశౌచం. గురువు సహాధ్యాయి మరణిస్తే ఒకరోజు అశౌచం. 

ప్రేతే రాజని సజ్యోతి ర్యస్య స్యాద్విషయే స్థితః I 

గృహే మృతాసు సర్వాసు కన్యాసు చ త్ర్యహం పితుః ॥ 24 ॥ 

తానున్న దేశపు రాజు మరణిస్తే ఒకపూట అశౌచం (నక్షత్రదర్శనం వరకు). వివాహమైన పుత్రిక తన 
యింట్లో మరణిస్తే తండ్రి మూడురోజుల ఆశౌచం ఉండాలి. 

పరపూర్వాసు భార్యాసు పుత్రేషు కృతకేషు చ। 

త్రిరాత్రం న్యాత్తథా చార్యా । స్వభార్యా స్వన్యగాసు చ ॥ 25 ॥ 

ఇతరుల భార్యగా ఉండి ప్రస్తుతం తన భార్యగా మరణించినా ఆమె కొడుకు, పెంచుకున్న పుత్రుడు 
మరణించినా మూడుదినాల ఆశౌచం ఉంటుంది. 


630 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ఆచార్యపుత్రే పత్స్యాణ్చ అహోరాత్రముదాహృతమ్‌ । 

ఏకాహం స్యాదుపాధ్యాయే స్వగ్రామే శ్రోత్రియే9 పి చ॥ 26 ॥ 

ఆచార్యుని పత్ని పుత్రుడు మరణిస్తే ఒక దినం, ఉపాధ్యాయుడు కాని స్వగ్రామంలోని (శ్రోత్రియుడు 
మరణిస్తే ఒకరోజు, 

త్రిరాత్రమసపిణ్ణేషు స్వగృహే సంస్థితేషు చ। 

ఏకాహం చాస్వవర్యే స్యాదేకరాత్రం తదిష్యతే ॥ 

త్రిరాత్రం శ్వశూమరణాత్‌ శ్వశురే చైతదేవ హి। 

సద్యః శౌచం సముద్దిష్టం స్వగోత్రే సంస్థితే సతి॥ 271 

తన ఇంట్లో ఉన్న అసపిండుల విషయంలో త్రిరాత్రం, స్వవర్వుడు కానివాడు మరణించినా ఒక పగలు 
లేదా రాత్రి అశౌచం. పిల్లనిచ్చిన అత్తమామలకు త్రిరాత్రాశౌాచ ముండాలి. సగోత్రుని మరణానికి స్నానం మాత్రం 
శుద్ది. 

థి 

శుద్ధ్వే ద్విప్రో దశాహేన ద్వాదశాహేన భూమిపః । 

వైశ్యః పజ్బదశాహేన శూద్రో మాసేన శుధ్యతి ॥ 28॥ 

బ్రాహ్మణునికి పదిరోజులు, క్షతియునికి పన్నెండురోజులు, వైశ్యులకు పదునైదు రోజులు, శూద్రునికి 
ఒక నెల ఆశౌచం చెప్పనైనది. 

క్షత విట్టూద్రదాయాదా యే స్యుర్విప్రస్య బాంధవాః ॥ 29 ॥ 

తేషామశౌచే విప్రస్య దశాహాచ్చుద్ధి రుచ్యతే ॥ 30 ॥ 

ఇదేవిధంగా క్షత్రియ, వైశ్య, శూద్రులు, (బ్రాహ్మణుని బంధువులైన వారు (దాయాదులు) మరణిస్తే బ్రాహ్మణునికి 
పదిరోజులు అశౌచం కలుగుతుంది. 

రాజన్యవైశ్యావప్యేవం హీన వర్ణాసు యోనిషు । 

తమేవ శౌచం కుర్యాతాం విశుద్ధ్యర్థమసంశయమ్‌ "1 311 

క్షతియ, వైశ్యులకు హీనవర్ణములందు పుట్టినవారు మరణించినచో ఆయా వర్ణాలకు విధించిన అశౌచంతో 
శుద్ధి కలుగుతుంది. విశుద్ధికోసం ఈ శౌచాన్ని సంశయం లేకుండా పాటించాలి. 

సర్వే తూత్తర వర్ణానామశౌచం కుర్యురాదృతాః । 

తద్వర్ణవిధిదృష్టేన స్వం తు శౌచం స్వయోనిషు ॥ 82 ॥ 

అందరు ఉత్తరవర్దానికి విధించిన అశౌచాన్ని పాటిస్తారు. కాని తమ జాతి ప్రీయందు కలిగిన వారి 
విషయంలో మాత్రం స్వవర్ణాశౌచాన్నే పాటించాలి. 


ఇరవై మూడవ అధ్యాయం 631 

షద్రాత్రం తు త్రిరాత్రం స్యా దేకరాత్రం క్రమేణ తు । 

వైశ్యక్షత్రియ విప్రాణాం శూద్రేష్వాశౌచమేవ హి ॥ 88 ॥ 

శూద్ర సపిండ మృత్యువులో జన్మలోను వైశ్య క్షత్రియ బ్రాహ్మణులకు వరుసగా ఆరు, మూడు, ఒక రాత్రి 
అశౌచముంటుంది. 

అర్ధమాసో9_ థ షద్రాత్రం త్రిరాత్రం ద్విజపుబ్గవాః । 

శూద్రక్షత్రియ విప్రాణాం వైశ్యస్యాశౌచ మేవ చ॥ 341 

వైశ్య సపిండ జనన మరణాల్లో శూద్ర క్షత్రియ (బ్రాహ్మణులకు క్రమంగ పదునైదు, ఆరు, మూడు దినాల 
అశౌచం చెప్పనైనది. 

షడ్రాత్రం వై దశాహజ్బు విప్రాణాం వైశ్యశూద్రయోః । 

అశౌచం క్షత్రియే ప్రోక్తం క్రమేణ ద్విజపుజ్జవాః ॥ 85 ॥ 

క్షత్రియ సపిండుని మృతిలో శూద్రవైశ్య బ్రాహ్మణులకు ఆరు, పదిరోజులు అశౌచం ఉంటుంది. 

శూద్రవిట్‌ క్షత్రియాణాన్తు బ్రాహ్మణస్య తథైవ చ | 

దశరాత్రేణ శుద్ధి స్యాదిత్యాహ కమలాపతిః ॥ 36 ॥ 

(బ్రాహ్మణ సపిండుని జన్మమరణాల్లో శూద్ర వైశ్య క్షత్రియులకు దశరాత్రాశౌచం తర్వాత శుద్ధి అని విష్ణువు 


అసపిణ్ణం ద్విజం (పేతం విప్రో నిర్భత్య బంధువత్‌ । 

అశిత్వా చ సహోషిత్వా దశరాత్రేణ శుద్ధ్యతి ॥ 37 ॥ 

సపిండుడు కాని విప్రుని మృతిలో అతనికి బంధువువలె (ప్రేతకార్యాన్ని నిర్వర్తించి భోజనం నివాసం చేసిన 
వాళ్ళు దశరాత్రాశౌచం కల్లి ఉండాలి. 

యద్యన్నమత్తి తేషాన్తు త్రిరాత్రేణ తతః శుచిః | 

అన్నదం స్వన్నమహ్నాతు న చ తస్మిన్‌గ్భహే వసేత్‌ ॥ 38 ॥ 

భోజనం మాత్రం చేసినవారికి త్రిరాత్రాశౌచం. కేవలం నివసించిన వారికి ఒక దినమశౌచం ఉంటుంది. 
అన్నము తినకుండా నివసించకుండా ఉన్నవారు ఆ ఇంటిలో ఉండరాదు. 

సోదకేత థ తదేవ స్యా న్మాతురా ప్రేషు బంధుషు । 

దశాహేన శవస్పర్శీ సపిబ్దశ్చెవ శుద్ధ్వతి 1 89 ॥ 

సమానోదకులు తల్లివైపు బంధువులు మరణించినపుడు శవవాహకులుగా ఉన్నవారికి సపిండులకు కూడ 
దశాహాశౌచం తర్వాతనే శుద్ధి కలుగుతుంది. 

యది నిర్హరతి (పేతం లోభాదాక్రాన్త మానసః | 

దశాహేన ద్విజః శుద్ధే ద్వాదశాహేన భూమిపః ॥ 40 ॥ 


632 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


అర్థమాసేన వైశ్యస్తు శూద్రో మాసేన వై శుచిః । 

షడ్రాత్రేణాథవా సర్వే త్రిరాత్రేణాథవా పునః ॥ 

అనాథం చైవ నిర్భుత్య బ్రాహ్మణం ధనవర్ణితమ్‌ । 

స్నాత్వా సంప్రాశ్య చ ఘృతం శుద్ధస్తి బ్రాహ్మణాదయః ॥ 41 ॥ 

ఆస్తిపట్ల లోభంతో అంత్య సంస్మారమాచరించిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు వరుసగా పది, 
పన్నెండు, పదునైదు నెలరోజుల అశౌచం ఉంటుంది. లేదా వారికందరకు షడ్రాత్రం కాని త్రిరాత్రం కాని శుద్ధి 
చెప్పనైనది. అనాథ నిర్దనుడైన బ్రాహ్మణుని దహనసంస్మారం చేసిన బ్రాహ్మణులు మొదలైనవారు స్నానం చేసి 
నెయ్యి తిని శుద్దులౌతారు. 

అపరశ్చేత్‌ పరం వర్ణ మపరం చాపరే యది । 

అశౌచే సంస్పృశేత్‌ స్నేహాత్తదా శౌచేన శుద్ధ్యతి 1 42 1 

తక్కువ జాతి వారు అధిక జాతి వానిని, అధిక జాతి వారు తక్కువ జాతి వారిని స్నేహంతో శవాన్ని తాకితే 
ఆ జాతి నియమానుసారం స్నానంతో శౌచం కలుగుతుంది. 

ప్రేతీభూతం ద్విజం విప్రో హ్యనుగచ్చేత కామగః । 

స్నాత్వా సచైలం స్పృష్ట్వాగ్నిం ఘృతం ప్రాశ్య విశుద్ధ్యతి 1 48 ॥ 

మరణించిన విప్రని ఇష్టంతో శవయాత్రలో పాల్గొన్నట్టెతే సచేల స్నానంచేసి అగ్నిని స్పృశించి ఘృతాన్ని 
ప్రాశనం చేస్తే శుద్ధి కలుగుతుంది. 

ఏకాహా క్షత్రియే శుద్ధిర్వైశ్యే స్యాచ్చ ద్యహేన తు । 

శూద్రే దినత్రయం ప్రోక్తం ప్రాణాయామశతం పునః ॥ 44 ॥ 

(బ్రాహ్మణ శవయాత్రలో శవం వెంట నడిచిన క్షత్రియునికి ఒక దినం, వైశ్యునికి రెండుదినాలు, శూద్రునికి 
మూడు దినాల ఆశౌచం చెప్పనైనది. ఆశౌచం తీరిన తర్వాత నూరు ప్రాణాయామాలు చేయాలి. 

అనస్థి సజ్బితే శూద్రే రౌతి చేద్రాహ్మణః స్వకైః | 

త్రిరాత్రం స్యాత్తథా9_శౌచమేకాహం త్వన్యథా స్మృతమ్‌ ॥ 45 ॥ 

శూద్రుని మృతిలో అస్థి సంచయనం కాకముందు అతని బంధువులతోపాటు (బ్రాహ్మణుడు రోదిస్తే అతనికి 
మూడు రోజుల అశౌచం ఉంటుంది. 

అస్థిసజయనాదర్వాగేకాహః క్షత్రవైశ్యయోః । 

అన్యథా చైవ సజ్యోతి ర్రాహ్మణే స్నానమేవ తు॥ 461 

అస్థి సంచయనం తర్వాతైతే ఒకరోజు, అస్థి సంచయనానికి ముందే క్షత్రియ వైశ్యులు విలపిస్తే ఒకరోజు 
తర్వాతైతే ఒకపూట ఆశౌచం. 


ఇరవై మూడవ అధ్యాయం 633 


అనస్థిసజ్బుతే విప్రో బ్రాహ్మణో రౌతి చేత్తదా । 

స్నానేనైవ భవేచ్చుద్ధిః సచైలే నాత్ర సంశయః ॥ 47 ॥ 

అస్థి సంచయనం కాకముందు బ్రాహ్మణుడు విలపిస్తే సచేల స్నానంతో శుద్ది కల్గుతుంది. 

యస్తెః సహాశనం కుర్యాచ్చయనాదీని చైవ హి । 

బాంధవో వాం పరో వాల పి స దశాహేన శుద్ధ్వతి 1 48 ॥ 

అశౌచమున్న వారితో కలిసి భోజనం, శయనాదులాచరిస్తే బంధువులుకాని ఇతరులు కాని పదిరోజుల 
తర్వాతే శుద్ది. 

యస్తేషాం సమమశ్నాతి సకృదేవాపి కామతః | 

సదాం శౌచే నివృత్తేత_సౌ స్నానం కృత్వా విశుద్ధ్యతి 1 49 1 

అశౌచాన్నం ఒకసారి తిన్నవారి ఆశౌచ దినసంఖ్య పూర్తయిన తర్వాత స్నానంతో శుద్ది. 


యావత్తదన్న మశ్చాతి దుర్భిక్షాభిహతో నరః । 

తావన్యహాన్యశౌచం స్యాత్రాయశ్చిత్తం తతః చరేత్‌ ॥ 50 ॥ 

దుర్శిక్షాది బాధల్లో అశౌచుల ఇంట్లో ఎన్ని దినాలు భోజనంచేస్తే అన్ని దినాలు అశౌచముంటుంది. తర్వాత 
ప్రాయశ్చిత్తంతో శుద్ది పొందుతాడు. 

దాహాద్యశౌచం కర్తవ్యం ద్విజానామగ్నిహోత్రిణామ్‌ | 

సపిణ్ణానాజ్బు మరణే మరణాదితరేషు చ ॥ 51 1 

అగ్నిహోత్రి అయిన ద్విజునికి దాహకాలం నుండి అశౌచం ఆరంభమవుతుంది. ఇతరులకు, సపిండులకైతే 
మరణకాలం నుండి అశౌచం పాటించాలి. 

సపిణ్ణతా చ పురుషే సప్తమే వినివర్తతే I 

సమానోదకభావస్తు జన్మనామ్నోరవేదనె 1 52 ॥1 

సపిండత్వం ఏడవతరంతో తొలగుతుంది. తన వంశం మూలపురుషుని పుట్టుక మరియు పేరు 
తెలియకపోతే సమానోదకత్వం తొలగుతుంది. 

పితా పితామహశ్సెవ తథైవ ప్రపితామహః । 

లేపభాజస్రయో జ్లేయాః సాపిండ్యం సప్తపౌరుషమ్‌ ॥ 58 ॥ 

తండ్రి, తాత, ముత్తాత ఈ ముగ్గురు లేపభాగం (పిండి(గహణ యోగ్యులు) కలవారు అవుతారు. ఏడవతరం 
వరకు సపిండత ఉంటుంది. 

అప్రత్తానాం తథా ప్రీణాం సాపిండ్యం సప్తపౌరుషమ్‌ । 

తాసాన్తు భర్భసాపిణ్యం ప్రాహ దేవః పితామహః ॥ 54 ॥ 


634 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


వివాహం కాని స్త్రీకి తండ్రినుండి ఏడుతరాల వరకు సాపింద్యం, వివాహమైతే భర్తనుండి ఏడుతరాల 


వరకు సాపిండ్యమని బ్రహ్మ చెప్పాడు. 


యే చైకజాతా బహవో భిన్నయోనయ ఏవ చ । 
భిన్నవర్గాస్తు సాపిణ్ఞ్యం భవేత్తేషాం త్రిపూరుషమ్‌ ॥ 55 ॥ 
ఒక పురుషుని ద్వారా భిన్నజాతుల ప్రీలయందు కలిగిన భిన్నవర్ణాల సంతానానికి మూడుతరాలు సాపిండ్యం 


ఉంటుంది. 


కారవః శిల్పినో వైద్యా దాసీదాసాస్తథైవ చ । 
దాతారో నియమాచ్చెవ (బ్రహ్మవి(దహ్మచారిణా । 


సత్రిణో వ్రతినస్తావత్సద్యః శౌచముదాహృతమ్‌ 11561 
వడ్రంగి, శిల్పి, వైద్యులు, దాసదాసీజనం, దాత వ్రతపరాయణులు, నియమపాలకుడు, బ్రహ్మజ్ఞాని, 


బ్రహ్మచారి, యజ్ఞకర్త వ్రతి వీరిలో ఎవరి మృతిలోనైనా స్నానమాత్రంతో శుద్దులవుతారు. 


రాజా చైవాభిషిక్తస్తు అన్నసత్రిణ ఏవ చ ॥ 57 ॥ 
అభిషిక్తుడైన రాజు, అన్నదానంతో ప్రాణాలు కాపాడేవాడు కూడ స్నానమాత్రశుద్దులు. 


యజ్ఞే వివాహకాలే చ దైవయోగే తథైవ చ । 
సద్యః శౌచం సమాఖ్యాతం దుర్భిక్షే చాప్యు పప్లవే 1 రతి ॥ 


యజ్ఞంలో, వివాహసమయంలో, దేవపూజలో, దుర్భిక్ష ఉపస్లవాల్లో కూడ స్నానమాత్రంతో శుద్ధి చెప్పనైనది. 


డిమ్బాహవహృతానాజ్బ సర్పాది మరణేల_పి చ । 
అగ్నిమరుత్రపతనే వీరాధ్వన్యప్యనాశకే "59 


గోబ్రాహ్మణార్థే సంన్యస్తే సద్యః శౌచం విధీయతే ॥ 60 ॥ 
క్షత్రియులకు, (బ్రాహ్మణులకు, యుద్దంలో పరస్పర కలహంతో మరణించినవారికి, విద్యుద్దాతం సర్పవేధతో, 


మరణించినా స్నానమాత్ర శుద్ధి. మరుత్‌ అగ్ని పతనాలవల్ల మరణించినా దుర్గమమార్గంలో అకాలమృత్యువాత 
పడినా గోవుకోసం, బ్రాహ్మణునికోసం మరణించినా సన్నాసి మరణించినా స్నానమాత్రశుద్ది విధించనైనది. 


లేదు. 


నైష్టికానాం వనస్థానాం యతీనాం బ్రహ్మచారిణామ్‌ । 
నాశౌచం కీర్యతే 3 సద్భిః పతితే చ తథా మృతే 1 611 


నైష్టికులు, వానప్రస్థులు, యతులు, (బ్రహ్మచారులకు ఆశౌచం చెప్పలేదు. పతితుడు మరణించినా అశౌచం 


పతితానాం న దాహః స్యా న్నాన్యేష్టి ర్నాస్థిసఇ్చయః । 
నాశుపాతో న పిణ్లో వా కార్యం (శ్రాద్ధాదికం క్వచిత్‌ ॥ 62 ॥ 


ఇరవై మూడవ అధ్యాయం 635 


అట్లే పతితులకు దహనం, అంత్యేష్టి, అస్టిసంచయం, అ(శుపాతం, పిండం, శ్రాద్దాదికాలు లేవు. 

వ్యాపాదయేత్తథాత్మానం స్వయం యో9_గ్ని విషాదిభిః | 

విహితం తస్య నాశౌచం నాగ్ని ర్నాప్యుదకాదికమ్‌ ॥ 68 ॥ 

అగ్ని విషాదులతో ఆత్మహత్య చేసుకున్నవానికి ఆశౌచం, అగ్ని ఉదకాదులు చెప్పబడలేదు. 

అథ కిజ్నిత్రమాదేన మియతే౭_గ్ని విషాదిభిః | 

తస్యాశౌచం విధాతవ్యం కార్యజ్బావోదకాదికమ్‌ 1 641 

(ప్రమాదవశంగా అగ్ని మొదలైన వాటివల్ల మరణించినవారికి దహనం తర్పణాదులు ఆశౌచం ఉంటుంది. 

జాతే కుమారే తదహః కామం కుర్యాత్రతిగ్రహమ్‌ । 

హిరణ్యధాన్యగోవాసస్తిలాంశ్చ గుడసర్చిషీ ॥ 65 ॥ 

ఫలాని పుష్పం శాకం చ లవణం కాష్టమేవ చ। 

తక్రం దధి ఘృతం తైలమౌషధం క్షీరమేవ చ । 

అశౌచినో గృహాద్దాహ్యం శుష్కాన్నం చైవ నిత్యశః ॥ 66 ॥ 

కుమారుడు పుట్టిన దినమే సువర్ణ ధాన్య గో వస్త్ర తిల అన్నగుడ ఘృతాదులు దానం స్వీకరించాలి. 
అశౌచుల ఇంటినుండి అత్యవసర పరిస్థితిలో ఫల పుష్ప శాక లవణ కాష్ట జలాదులు, పెరుగు నూనె మందు పాలు 
శుష్మాన్నాన్ని ఎప్పుడైనా గ్రహించవచ్చును. 

ఆహితాగ్నిర్యథా న్యాయం దగ్ధవ్యస్రిభిరగ్నభిః I 

అనాహితాగ్నిర్భహ్యేణ లౌకికేనేతరో జనః ॥ 67 ॥ 

ఆహితాగ్గికి త్రేతాగ్నులతో దహనసంస్మారం చేయాలి. అనాహితార్గికి గృహ్యాగ్నితో, ఇతరులకు లౌకికాగ్నితో 
దహన సంస్కారం చేయాలి. 

దేహాభావాత్సలాశైస్తు కృత్వా ప్రతికృతిం పునః । 

దాహః కార్యో యథా న్యాయం సపిణ్ణః శ్రద్ధయా9_ న్వితైః ॥ 68 ॥ 

ఒకవేళ శవం లభించనట్టెతే మోదుగు పుల్లలతో ప్రతికృతిని చేసి శ్రద్దగా దాహాదులను సపిండులు 
ఆచరించవచ్చును. 

సకృత్‌ ప్రసించేదుదకం నామగోత్రేణ వాగ్యతః | 

దశాహం బాంధవాః శ్రాద్ధం సర్వే చైవ సుసంయతాః ॥ 69 ॥ 

నామగోత్రాలు చెప్పి ఉదకం విడువవచ్చును. బంధువులు అందరు దశాహం శ్రాద్ధం ఆచరించాలి. 

పిజబ్ణం ప్రతిదినం దద్యుః సాయం ప్రాతర్యథావిధి । 

(పేతాయ చ గృహద్వారి చతుర్ధే భోజయేద్దిజాన్‌ ॥ 70 ॥ 


636 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


(ప్రతి దినం ఉదయ సాయంత్రం పిండప్రదానం చేయాలి. (ప్రేతంకోసం గృహద్వారంలో పిండాన్ని విడవాలి. 
నాలుగవరోజు (బ్రాహ్మణులకు భోజనం జరిపించాలి. 

ద్వితీయేం_హని కర్తవ్యం క్షురకర్మ సబాంధవైః | 

చతుర్ధే బాంధవైః సర్వై రస్థ్నాం సజ్బయనం భవేత్‌ ॥ 71 ॥ 

రెండవరోజు బంధువులతో సహా అందరు క్షురకర్మ చేయించుకోవాలి. నాలుగవరోజు బంధువులతో 
కలిసి అస్టిసంచయనం గావించాలి. 

పూర్వం తు భోజయేద్విప్రాన్‌ యుగ్మాన్‌ సుశ్రద్ధయా శుచీన్‌ । 

పజ్బుమే నవమే చైవ తథైవైకాదశే9_ హని ॥ 72 ॥ 

దానికి ముందు శ్రద్దతో పవిత్రులైన బ్రాహ్మణులను ఇద్దరిని భుజింప చేయాలి. అయిదు తొమ్మిది 
పదునొకండవ దినం కూడ సరిసంఖ్యతో బ్రాహ్మణులను భుజింపచేయాలి. దీనిని నవశ్రాద్ధ మంటారు. 

యుగ్మాంశ్చ భోజయే ద్విప్రాన్నవశ్రాద్ధన్తు తద్ద్విజాః | 

ఏకాదశే9_హి కుర్వీత డ్రేతముద్దిశ్య భావతః ॥ 78 ॥ 

ద్వాదశే వాహ్ని కర్తవ్యం నవమే£_ప్యథవా౭_హని | 

ఏకం పవిత్రమేకో9_ర్థ్యః పిబ్బపాత్రం తథైవ చ॥ 741 

డ్రైతకొరకు పదకొండవ లేదా పన్నెండవ లేదా ఏదో ఒక పవిత్రదినం (శ్రద్ధతో (శ్రాద్ధాన్నాచరించాలి. ఈ 
శ్రాద్దంలో ఒక పవిత్రం ఒక అర్థం ఒక పిండపాత్ర ఉంటుంది. 

ఏవం మృతాహ్ని కర్తవ్యం ప్రతిమాసన్తు వత్సరమ్‌ । 

సపిండీకరణం ప్రోక్తం పూర్ణే సంవత్సరే పునః ॥ 75 ॥ 

ఈ విధంగా చనిపోయిన దినం ఒక సంవత్సరం వరకు ప్రతి మాసం శ్రాద్దాన్ని ఆచరించాలి. సంవత్సరం 
పూర్తయిన తర్వాత సపిండీకరణ[శ్రాద్ధం చేయాలి. 

కుర్యాచ్చత్వారి పాత్రాణి ప్రేతాదీనాం ద్విజోత్తమాః । 

ప్రేతార్థే పితృపాత్రేషు పాత్రమాసేచయేత్తతః ॥ 76 ॥ 

పితృ పితామహ ప్రపితామహ వృద్ధ పితామహులకు నాలుగు పాత్రలు ఏర్పరచాలి. పితృపాత్రయందు 
(డ్రేతపాత్ర అర్థం ఉంచాలి. 

యే సమానా ఇతి ద్వాభ్యాం పిణానప్యేవమేవ హి। 

సపిజ్జీకరణ్రాద్ధం దేవపూర్వం విధీయతే ॥ 77 ॥ 

'యే సమానాః అనే రెండు మంత్రాలతో పితామహాదుల పిండాల్లో ప్రేతపిండాన్ని కలపాలి. సపిండీకరణ 
శ్రాద్ధం దేవపూర్వంగా దేవశ్రాద్ధం తర్వాత సపిండీకరణ శ్రాద్ధం చేయాలి. 


ఇరవై మూడవ అధ్యాయం 637 


పిత్యానావాహయేత్తత్ర పునఃప్రేతం వినిర్దిశేత్‌ । 

యే సపిజ్తీకృతాః (ప్రేతా న తేషాం స్యుః ప్రతిక్రియాః ॥ 78 ॥ 

సపిండీకరణ[్రాద్ధం మొదట పితరుల నావాహన గావించి తర్వాత (ప్రేతను ఆవాహన చేయాలి. సపిండీకరణం 
జరిగిన ప్రేతలకు మళ్ళీ విడిగా శ్రాద్ధప్రక్రియ ఉండదు. 

యస్తు కుర్యా తృథక్‌ పిణ్ణం పితృహా సో భిజాయతే । 

మృతే పితరి వై పుత్రః పిణ్ఞానబ్దం సమావసేత్‌ ॥ 79 ॥ 

దద్యాచ్చాన్నం సోదకుమృం ప్రత్యహం డ్రైతధర్మతః | 80 ॥ 

అట్లుకాక విడిగా (ప్రేతకు శ్రాద్ధం చేసినవాడు పితృఘాతకుడు అవుతాడు. తండ్రి చనిపోయినపుడు పుత్రుడు 
ఒక సంవత్సరం పిండప్రదానం చేయాలి. ప్రతిదినం (ప్రేతధర్మానుసారం ఉదకుంభాన్ని అన్నదానాన్ని చేయాలి. 

పార్వణేన విధానేన సాంవత్సరిక మిష్యతే । 

ప్రతిసంవత్సరం కుర్యా ద్విధిరేష సనాతనః ॥ 81 ॥ 

పార్వణ విధానంతో సాంవత్సరికం అననైనది. ప్రతి సంవత్సరం ఈ సనాతన విధిని ఆచరించాలి. 

మాతాపిత్రోః సుతైః కార్యం పిండదానాదికం చ యత్‌ । 

పత్నీ కుర్యాత్సుతాభావే పత్య్యభావే తు సోదరః ॥ 82॥ 

పిండదానం మొదలైన కార్యాలు తల్లిదండ్రులకు సుతులు చేయాలి. సుతులు లేని పక్షంలో భార్య, ఆమెకూడా 
లేనపుడే సోదరుడు ఆచరించాలి. 

అనేనైవ విధానేన జీవః శ్రాద్ధం సమాచరేత్‌ | 

కృత్వా దానాదికం సర్వం శ్రద్ధాయుక్తః సమాహితః ॥ 88 ॥ 

తనవారెవరు లేనపుడు, శ్రాద్ధం చేయరు అనే భావం ఉన్నపుడు తాను (బ్రతికి ఉండగానే సర్వదానాదులను 
శ్రాద్ధవిధిని పైన చెప్పిన రీతిలో శ్రద్ధగా ఆచరించుకోవాలి. ఇది జీవశ్రాద్ధం. 

ఏష వః కధితః సమ్యగృహస్థానాం క్రియావిధిః । 

స్త్రీణాం భర్భషు శుశ్రూషా ధర్మో నాన్య ఇహోచ్యతే 1 84 ॥ 

మీకు గృహస్థుల క్రియావిధానం వివరించినాను. స్రీలకు భర్త శుశ్రూషకంటే ఇతరవిధి చెప్పలేదు. 

స్వధర్మతత్సరా నిత్యం ఈశ్వరార్పితమానసాః । 

(ప్రాప్నువన్తి పరం స్థానం యదుక్తం వేదవాదిఖిః ॥ 85 ॥ 

భగవంతునియందు మనసు లగ్నంచేసి స్వధర్మాల నాచరించేవారు వేదవిదులు చెప్పిన పరమపదాన్ని 
పొందుతారు. 

ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే ఆశౌచకల్పం నామ త్రయోవింశో9_ధ్యాయః ॥ 28 ॥ 


శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో ఆశౌచకల్పం అనే ఇరవై మూడవ అధ్యాయం ॥ 23 ॥ 


626 చతుర్వింశో9_ధ్యాయః - ఇరవై. నాల్గవ అధ్యాయం 
ద్విజానాం అగ్నిహోత్రాది కృత్యమ్‌ - బ్రాహ్మణుల అగ్నిహోత్రాది కృత్యం 


వ్యాస ఉవాచ :-వ్యాసమహర్షి చెప్పాడు 

అగ్నిహోత్రన్తు జాహుయా త్సాయం ప్రాతర్యథావిధి । 

దర్శే చైవ హి తస్యానే నవసస్యే తథైవ చ॥ 1॥ 

బ్రాహ్మణు లెల్లకాలం ప్రతిదినం ప్రాతః సాయంకాలాలలో అగ్నిహోత్రమాచరించాలి. పక్షాంతంలో 
అమావాస్య పౌర్ణముల్లో దర్శేష్టి పౌర్ణమాసేష్ణులు చేయాలి. పైరు కోతలపుడు నవసస్యేష్టిని చేయాలి. 

ఇష్టా చైవ యథాన్యాయమృత్వన్తే చ ద్విజో౭_ధ్వరైః । 

పశునా త్వయనస్యాన్తే సమాన్తే సో౭_గ్నికై ర్ముఖైః 1 2 1 

బుతువు చివర్లో చేయవలసిన యజ్ఞాన్ని చేయాలి. అయనం చివరలో పశువుతో, సంవత్సరం చివర్లో 
సౌమికయాగం ఆచరించాలి. 

నానిష్ట్వా నవస స్యేష్ట్యా పశునా వాగ్నిమాన్‌ ద్విజః । 

నే చాన్నమద్యన్మాంసం వా దీర్గ్శమాయుర్దిజీవిషుః TREY 

దీర్చాయుష్యంతో జీవించాలనుకున్నవారు నవసస్యేష్టిని కాని పశుఇష్టినికాని చేయని అగ్నిహోత్రి కొత్త 
అన్నాన్ని కాని మాంసాన్ని కాని భుజించరాదు. 

నవేనాన్నేన చానిష్ట్వా పశుహవ్యేన చాగ్నయః । 

ప్రాణానేవాత్తు మిచ్చన్తి నవాన్నామిషగర్దినః ॥ 4॥ 

నవాన్నంతో నవపశుహవ్యంతో యజ్ఞం చేయక నవాన్నాన్ని మాంసాన్ని భుజించేవారు తమ ప్రాణాలను 
తామే తినదలచినారని తెలుసుకోవాలి. 

సావిత్రాన్‌ శాన్తిహోమాంశ్చ కుర్యా త్సర్వసు నిత్యశః । 

పిత్యాంశ్చెవాష్టకాః సర్వే నిత్యమన్వష్టకాసు చ॥ ర్‌ ॥ 

పర్వాల్లో సావిత్రములను శాంతి హోమాన్ని ఆచరించాలి. అష్టకాల్లో అన్వష్టకాల్లోను పితరులను పూజించి 
అర్చించాలి. 

విష ధర్మః పరో నిత్య మపధర్మో౭ న్య ఉచ్యతే 16 

ఈ విధంగా ఆచరించటం పరమధర్మం ఆచరించకపోవటం అపధర్మం. 

త్రయాణామిహ వర్ణానాం గృహన్థాశ్రమవాసినామ్‌ I 

నాస్తిక్యా దధవా౭_లస్యాద్యో9_గ్నీన్నాధాతు మిచ్చతి । 

యజేత వాన యజ్ఞేన సయాతి నరకాన్సహూన్‌ 11౯11 


ఇరవై నాల్గవ అధ్యాయం 639 

గృహస్థాశ్రమంలో ఉండే తైవర్ణికులు నాస్తిక్యబుద్దితోకాని, అలసత్వంతోకాని అగ్వ్యాధానం చేయక యజ్ఞం 
చేయకుంటే అనేక నరకాల పాలౌతారు. 

తస్మాత్సర్వప్రయత్నేన బ్రాహ్మణో హి విశేషతః । 

ఆధాయాగ్నిం విశుద్ధాత్మా యజేత పరమేశ్వరమ్‌ 1 8 ॥ 

అందువల్ల విశేషంగా బ్రాహ్మణులు అగ్వ్యాధానం చేసి పరమాత్మనారాధించాలి. 

అగ్నిహోత్రా త్సరో ధర్మో ద్విజానాం నేహ విద్యతే | 

తస్మాదారాధయే న్నిత్యమగ్నిహోత్రేణ శాశ్వతమ్‌ ॥ 9 ॥ 

ద్విజులకు అగ్నిహోత్రాన్ని మించిన ధర్మం లేదు. కావున నిత్యం పరమాత్మను అగ్నిహోత్రంతో ఆరాధించాలి. 

యన్వాధాయాగ్నిమాంశ్చ న్యాన్న యష్టుం దేవమిచ్చతి | 

న సమ్మూధో న సమాష్యః కిం పునర్నాస్తికో జనః ॥ 10 ॥ 

అగ్వ్యాధానం చేసి కూడ అలసత్వంతో దేవునారాధించనివారు పరమమూఢుడు. వారితో మాట్లాడరాదు. 
ఇక నాస్తికులను గూర్చి చెప్పేదేముంటుంది. 

యస్య తైవార్నికం భక్తం పర్యాప్తం భృత్యవృత్తయే I 

అధికం వా భవేద్యస్య స సోమం పాతు మర్హతి ॥ 11॥ 


కుటుంబాన్ని సేవకులను మూడుసంవత్సరాలు, అంతకంటే ఎక్కువకాలం పోషించగల వస్తుసామగి 
ఉన్నవాడు సోమయాగం చేయతగినవాడు. 

ఏష వై సర్వయజ్ఞానాం సోమః ప్రథమ ఇప్యతే । 

సోమేనారాధయేద్దేవం సోమలోకమహేశ్వరమ్‌ 1 121 

అన్ని యజ్ఞాల్లో సోమయాగం అత్యంత శ్రేష్టమైనది. సోమలోకంలో ఉన్న మహేశ్వరుని సోమయజ్ఞంతో 
ఆరాధించాలి. 

న సోమయాగాదధికో మహేశారాధనాత్తతః । 

న సమో విద్యతే తస్మా త్పోమేనాభ్యర్బయేత్సరమ్‌ 1 1381 

మహేశ్వరునారాధించటంలో సోమయాగాన్నిమించినది సమానమైనది లేదు. కావున సోమంతో పరమాత్మను 
ఆరాధించాలి. 

పితామహేన విప్రాణాం ఆదాయ విహితః పశుః । 

ధర్మో విముక్తయే సాక్షాచ్చౌతః స్మార్లో భవేత్సునః 11 14॥ 


(బ్రహ్మ బ్రాహ్మణులకు పశుయాగాన్ని విధించాడు. మోక్షంకోసం ఆచరించే ధర్మం (శ్రౌతము, స్మార్తము అని 
రెండు విధాలు. 


640 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


శ్రౌత(స్రేతాగ్ని సమృన్న్దాత్‌ స్మార్తః పూర్వం మయోదితః । 

శ్రేయస్మర తమః (శ్రౌత స్తస్మాచ్చౌతం సమాచరేత్‌ ॥ 15 ॥ 

త్రేతాగ్ని సంబంధంతో శ్రౌతధర్మముంటుంది. స్మార్తధర్మం ఇదివరకే చెప్పనైనది. రెంటిలో శ్రౌతధర్మం 
శ్రేయాన్నిచ్చేది. అందువల్ల (శ్రౌతాన్ని ఆచరించాలి. 

ఉభావపి హితౌ ధర్మా వేద వేద వినిఃస్ఫతౌ | 

శివ్టాచార సృతీయః స్యాచ్చుతిసృృత్యోరభావతః 1161 

రెండు ధర్మాలు వేదంనుండి వచ్చినవని తెలుసుకోవాలి. శ్రౌతస్మార్తాలు తెలియనపుడు మూడవధర్మం 
శిష్టాచారం. 

ధర్మేణాధిగతో యెస్తు వేదః సపరిబృంహిణః | 

తే శిష్టా బ్రాహ్మణాః ప్రోక్తాః నిత్యమాత్మగుణాన్వితాః 1 17 ॥ 

సాంగముగా వేదమును ధర్మబద్ధముగా అధ్యయనం చేసినవారు, ఆత్మగుణాలు గల (బ్రాహ్మణులు 
శిష్టులనబడతారు. 

తేషా మభిమతో యః స్యా చ్చేతసా నిత్యమేవ హి। 

స ధర్మః కథితః సద్భి ర్నాన్యేషామితి ధారణా ॥ 18 ॥ 

వారు చెప్పినది వారికి సమ్మతమైనదే ధర్మం. శిష్టులుకానివారి కభిమతమైనది. ధర్మం కాదు. ఇదే నిశ్చయం. 

పురాణం ధర్శశాస్త్రాణి వేదానా ముపబృంహణమ్‌ I 

ఏకస్మాదృహ్మవిజ్ఞానం ధర్మజ్ఞానం తథైకతః ॥ 19 ॥ 

పురాణములు, ధర్మశా(స్తాలు వేదములకు వ్యాఖ్యానములు. పురాణముల వలన బ్రహ్మవిజ్ఞానము, 
ధర్మశాస్రములవలన ధర్మజ్ఞానము కలుగును. 

ధర్మం జిజ్ఞాసమానానాం తత్ర్రమాణతరం స్కృతమ్‌ । 

ధర్మశాస్త్రం పురాణాని బ్రహ్మజ్ఞానేతరాశయమ్‌ 1 201 

ధర్మమును తెలియగోరినవారికి పురాణములు గొప్ప ప్రమాణములని చెప్పబడినది. బ్రహ్మజ్ఞానముకంటె 
ఇతరముల నాశ్రయించినవారికి ధర్మశాస్త్రాలు, పురాణాలు ప్రమాణము. 

నాన్యతో జాయతే ధర్మో బ్రాహ్మీ విద్యా చ వేదీకి | 

తస్మాద్ధర్మం పురాణజ్బు శ్రద్ధాతవ్యం మనీషిభిః ॥ 21 11 

వేదం కంటే ఇతరాల్లో ధర్మ బ్రహ్మ విద్య జ్ఞానం కలుగదు. అందువల్ల విప్రులు పురాణ ధర్మశాస్తాల్లో శ్రద్ధ 
కల్లి ఉందాలి. 

ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే ద్విజానాం అగ్నిహో త్రాదికృత్యం నామ చతుర్వింశో9_ ధ్యాయః 12411 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో బ్రాహ్మణుల అగ్నిహోత్రాది కృత్యం అనే ఇరవైనాల్లవ అధ్యాయం 1241 


పజ్బువింశో9_ధ్యాయః - ఇరవై అయిదవ అధ్యాయం 641 
ద్విజాతీనాం వృత్తిః - ద్విజాతులవృత్తి 


వ్యాస ఉవాచ :-వ్యాసుడు చెప్పాడు 

ఏషవో౭_భిహితః కృత్నో గృహస్థాశ్రమవాసినః । 

ద్విజాతేః పరమో ధర్మో వర్తనాని నిబోధత ॥ 1॥ 

గృహస్థాశ్రమవాసి ద్విజుని పరమధర్మాలు వివరించాను. వారి వృత్తులను వివరిస్తాను వినండి. 

ద్వివిధస్తు గృహీ జ్లేయః సాధక శ్చాప్యసాధకః । 

అధ్యాపనం యాజనజ్బ పూర్వస్యాహుః ప్రతిగ్రహమ్‌ ॥ 2 ॥ 

గృహస్థాశ్రమవాసి సాధకుడు అసాధకుడని రెండు రకాలు. వానిలో సాధకుడు అధ్యాపనం, యజ్ఞం 
చేయించటం, దానం గ్రహించటం జీవితవృత్తిగా కలవాడు. 

కుసీద కృషి వాణిజ్యం ప్రకుర్వన్తః స్వయం కృతమ్‌ । 

కృషే రభావే వాణిజ్యం తదభావే కుసీదకమ్‌ ॥ 8 ॥ 


తాను చేయకుండా ఇతరుల ద్వారా కృషి వాణిజ్యాలు చేయించవచ్చును. కృషి లేనపుడు వాణిజ్యం, 
వాణిజ్యం లేనపుడు కుసీదంతో (వడ్డీతో) జీవించవచ్చు. 

ఆపత్మల్ప స్వయం జ్లేయః పూర్వోక్తే ముఖ్య ఇప్యతే । 

స్వయం వా కర్షణం కుర్యా ద్వాణిజ్యం వా కుసీదకమ్‌ ॥ 4 ॥ 

ఇవి ఆపత్మాలానికి చెప్పినవి మాత్రమే. ముఖ్యమైనవి అధ్యాపనయజనాదులే. ఆపత్మాలంలో తాను స్వయంగా 
కృషి వాణిజ్యం, కుసీదం కూడ చేయవచ్చు. 

కష్టా పాపీయసీ వృత్తిః కుసీదం తద్వివర్ణయేత్‌ । 

క్షాత్రవృత్తిం పరాం ప్రాహు ర్న స్వయం కర్షణం ద్విజైః ॥ 5 ॥ 

కాని కుసీదవృత్తి అతికష్టమైనది. పాపవృత్తి అయినందువల్ల పరిత్యజించతగినదే. బ్రాహ్మణునికి కృషికంటె 
క్షతియవృత్తి ఉత్తమంగా చెప్పనైనది. 

తస్మాత్‌ క్షాత్రేణ వర్తేత వర్తతే౭_వాపది ద్విజః | 

తేన చా వాప్య జీవంస్తు వైశ్యవృత్తిం కృషిం వ్రజేత్‌ ॥ 6 ॥ 

(బ్రాహ్మణులు స్వయంగా వ్యవసాయం చేయకూడదు. అందువల్ల ఆపదలో క్షాత్రవృత్తితో జీవించాలి. 
శస్ర్రవృత్తిలో కూడ జీవించలేనపుడు కృషిరూపమైన వైశ్యవృత్తి స్వీకరించాలి. 

న కథబ్బున కుర్వీత బ్రాహ్మణః కర్మ కర్షణమ్‌ । 

లబ్ధలాభః పిత్యాన్దేవాన్‌ బ్రాహ్మణాంశ్చాపి పూజయేత్‌ ॥ 7 ॥ 


642 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


అయినా ఏ స్థితిలోనూ భూమిని దున్నకూడదు. ఇతర వృత్తిలో లాభాన్ని పొందినపుడు పితరులను దేవ 
(బ్రాహ్మణులను పూజించాలి. 

తే తృష్తా స్తస్య తం దోషం శమయన్తి న సంశయః । 

దేవేభ్యశ్చ పితృభ్యశ్చ దద్యా ద్భాగన్తు వింశకమ్‌ ॥ 8॥ 

త్రింశద్భాగం బ్రాహ్మణానాం కృషిం కుర్వన్నదుష్యతి । 

వాణిజ్యే ద్విగుణం దద్యాత్‌ కుసీదే త్రిగుణం పునః ॥ 9 ॥ 

దానితో తృప్తి పొందినవారు అతని దోషాన్ని తొలగిస్తారు. దేవ పితరులకు ఇరువదవ భాగాన్ని బ్రాహ్మణులకు 


30వ భాగాన్ని ఇచ్చినట్టెతే కృషి దోషం నశిస్తుంది. వాణిజ్యం చేసేవారు వ్యవసాయ శాతం కంటె రెండింతలు, 
వడ్దీవ్యాపారం చేసేవారు మూడింతలు దానం చేస్తే ఆ దోషాలంటవు. 


శిలోంఛం వా౭_ప్యాదదీత గృహస్థః సాధకః పునః | 

విద్యాశిల్పాదయస్వన్యే బహవో వృత్తిహేతవః ॥ 10 ॥ 

సాధకుడైన గృహస్థుడు శిలోంఛం కాని, ఇతర విద్యాశిల్సాలను కాని వృత్తికోసం స్వీకరించవచ్చు. 

అసాధకస్తు యః ప్రోకో గృహస్థాశ్రమసంస్థితః । 

శిలోంఛే తస్య కథితే ద్వే వృత్తీ పరమర్షిభిః 1 11 ॥ 

పశుపక్షులకు కూడ అధికారంలేని ఒక్కొక్క ధాన్యకణాన్ని ప్రతిదినం చేతివేళ్ళతో ఏరుకొని ఒకచోట చేర్చి 
వాటితో జీవించటం ఉంఛవృత్తి అంటారు. ధాన్యసమూహం గుత్తులను కూడ ఒకచోట చేర్చి జీవిస్తే శిలవృత్తిఅంటారు. 
వీనిలో మొదటిదే ఉత్తమం. గృహస్థాశ్రమంలో ఉన్న అసాధకునికి శిల ఉంఛ అనే రెండు వృత్తులను పరమర్చులు 
చెప్పారు. 

అమృతేనాథవా జీవే సృతేనా౭_ప్యథవా యది । 

అయాచితం స్యా దమృతం మృతం భైక్షన్లు యాచితమ్‌ ॥ 12 ॥ 


0a ౨ 


అమృతంతో కాని మృతంతోకాని బీవించాలి. అయాచితాన్ని అమృతమని, యాచనను మృతమని అంటారు. 


కుశూలధాన్యకో వా స్యాత్ముంభీధాన్యక ఏవ చ । 
త్ర్యహ్నికో వాల పి చ భవేదశ్వస్తనిక ఏవ చ॥ 18 ॥ 


బ్రాహ్మణుడు కుశూలంలో ధాన్యం దాచుకొన్నవాడుగాని, మూడు రోజులకు సరిపడేదాన్ని దాచుకున్నవాడుగా 
కాని, రేపటికి కూడా లేనివానిగా కాని ఉండవచ్చు. 


చతుర్జామపి చైతేషాం ద్విజానాం గృహమేధినామ్‌ । 
శ్రేయాన్సరః పరో జ్జేయో ధర్మతో లోకజిత్తమః ॥ 14 ॥ 


ఈ నాలుగింటిలో మొదటి దానికన్నా ఉత్తరోత్తరం (శ్రేష్టమని చెప్పనైనది. ఇదే లోకములను జయించునది. 


ఇరవై అయిదవ అధ్యాయం 643 


షట్కర్మకో భవేత్తేషాం త్రిఖిరన్యః ప్రవర్తతే । 

ద్వాభ్యామేకశ్చతుర్ధస్తు బ్రహ్మసత్రేణ జీవతి ॥ 15 ॥ 

తనవద్ద సేవకులెక్కువగా ఉన్నవాడు షట్మర్మలతో అనగా బుత -అయాచిత -భైక్ష -కృషి-వాణిజ్య-కుసీద 
అనేవాటితో జీవించవచ్చు. కొందరు మూడు సాధనలతో మరికొందరు రెండు సాధనలతో జీవించవచ్చు. 

వర్తయంస్తు శిలోంఛాభ్యామగ్నిహోత్ర పరాయణః | 

ఇష్టీ! పార్వాయణాన్తాయాః కేవలా నిర్వపేత్సదా ॥॥ 16 ॥ 

శిలావృత్తి లేదా ఉంఛవృత్తి ద్వారా జీవించేవారు అగ్నిహోత్రపరాయణులై ఉండవచ్చు. మరియు పర్వ, 
అయన, అంతములలో యజ్ఞాలను నిర్వహించవచ్చు. శిలోంఛలతో జీవిస్తూ అగ్నిహోత్రపరాయణుడై 
దర్శపూర్ణమాసీయ ఇష్టులను జరుపుతుండాలి. 

న లోకవృత్తం వర్తేత వారాన్తే వృత్తిహేతవే I 

అజిహ్మామశకాం శుద్ధాం జీవేద్రాహ్మణజీవికామ్‌ 11 1711 

యాచిత్వా చార్ధవద్భ్యోన్నం పిత్యాన్దేవాంస్తు తోషయేత్‌ । 

యాచయేద్వా శుచీన్దాంతాన్‌ తేన తృప్యేత్‌ స్వయం తతః ॥ 18 ॥ 

(బ్రాహ్మణుడు జీవికకోసం లోకవృత్తిని పరిహాసాలతో స్వీకరించరాదు. కపటం దంభం లేని పరిశుద్ద 
జీవనాన్ని నదుపాలి. సత్పురుషులను అన్నం యాచించైనా దేవతలను పితృదేవులను సంతోషింప చేయాలి. 
పవిత్రుడు జితేంద్రియుని యాచించవచ్చు. దానితో తాను తృప్తుడు కావాలి. 

యస్తు ద్రవ్యార్దనం కృత్వా గృహస్థస్తోషయేన్న తు। 

దేవా స్పిత్యాంస్తు విధినా శునాం యోనిం వ్రజత్యథ ॥ 19 ॥ 

ద్రవ్యార్ణన చేసిన గృహస్థుడు దేవతలను పితృదేవులను యథావిధిగా సంతోషపెట్టనిచో శునకమై జన్మిస్తాడు. 

ధర్మశ్చార్థశ్చ కామశ్చ శ్రేయో మోక్షశ్చతుష్టయమ్‌ I 

ధర్మావిరుద్ధః కామః స్యా(ద్రాహ్మణానాన్ల్తు నేతరః ॥ 20 ॥ 

ధర్మార్థ కామమోక్షాలనే పురుషార్థాలు నాలుగు. బ్రాహ్మణులకు ధర్మానికి విరుద్ధం కాని కామమే ఉండాలి. 
ఇతరం ఉండకూడదు. 

యో౬ఒర్జో ధర్మాయ నాత్మార్థం సోత_ర్లో నార్థస్తథేతరః I 

తస్మాదర్థం సమాసాద్య దద్యాద్వై జుహుయాద్ద్విజః ॥ 21 ॥ 

ధర్మంకోసం ఉపయోగపడే అర్థమే అర్థం. తనకుపయోగించుకొనేది అర్థం కాదు. అనర్హమవుతుంది. 
అందువల్ల అర్థాన్ని సంపాదించి దానం “యజ్ఞం “మొదలైనవి చేయాలి. వానిద్వారా హవనం చేయాలి. 

ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్ధే చం వృత్తిర్నామ పజ్బవింశోల_ధ్యాయః 11251 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో ద్విజాతులవృత్తి అనే ఇరవై అయిదవ అధ్యాయం 11251 


644 షద్వింశో9_ ధ్యాయః - ఇరవై ఆరవ అధ్యాయం 


దానధర్మనిరూపణమ్‌ - దానధర్మనిరూపణం 


వ్యాస ఉవాచ :-వ్యాసుడు చెప్పాడు 
అథాతః సంప్రవక్ష్యామి దానధర్మమనుత్తమమ్‌ | 
బ్రహ్మణా9_భిహితం పూర్వమృషీణాం (బ్రహ్మవాదినామ్‌ ॥ 1॥ 
పూర్వం చతుర్ముఖబ్రహ్మ (బ్రహ్మవాదులైన బుషులకు బోధించిన సర్వోత్తమదానధర్మాన్ని వివరిస్తాను. 


అర్థానాముచితే పాత్రే (శ్రద్ధయా ప్రతిపాదనమ్‌ । 
దానమిత్యభినిర్దిష్టం భుక్తిముక్తిఫలప్రదమ్‌ ॥ 2 ॥ 


తాను సంపాదించిన ధనాన్ని యోగ్యులైన వారికి శ్రద్ధతో సమర్పించటం దానమననైనది. ఇది భోగమోక్షాలను 
ప్రసాదిస్తుంది. 

యద్దదాతి విశిష్టేభ్యః శిష్టేభ్యః శ్రద్ధయా యుతః । 

తద్విచిత్రమహం మన్యే శేషం కస్యాపి రక్షతి ॥ 31 


అత్యంత [శ్రద్ధతో విశిష్టవ్యక్తులకు దానం చేసిందే విత్తం. అలా కానిది, ఇతరులది తాను కాపాడుతున్నదనే 
భావించాలి. 


నిత్యం నైమిత్తికం కామ్యం త్రివిధం దానముచ్యతే । 
చతుర్థం విమలం ప్రోక్తం సర్వదానోత్తమోత్తమమ్‌ ॥ 4॥ 


నిత్యం, నైమిత్తికం, కామ్యం అని దానం మూడు విధాలు. నాల్గవది సర్వదానోత్తమం విమలం అనేది. 


అహన్యహని యత్మిజ్చిద్దీయతే౭_ నుపకారిణే । 
అనుద్దిశ్య ఫలం తస్మాత్‌ బ్రాహ్మణాయ తు నిత్యకమ్‌ ॥ 5 ॥ 


తనకు ఏ ఉపకారాన్ని చేయని ద్విజునికి ఏ ఫలాపేక్ష లేక నిత్యమూ ఇచ్చే దానం నిత్యం. 
యత్తు పాపోపశాన్య్యర్థం దీయతే విదుషాం కరే । 
నైమిత్తికం తదుద్దిష్టం దానం సద్భిరనుష్టితమ్‌ 1611 
తాను చేసిన పాపం నశించటానికి విద్వాంసుల కర్పించే దానం నైమిత్తకం. దీనిని సజ్జనులాచరిస్తారు. 
అపత్యవిజయిశ్వర్యస్వర్గార్థం యత్ర్రదీయతే | 
దానం తత్క్మామ్యమాఖ్యాతమృషిభిర్ధర్మచిన్తకైః 17 
సంతానం, సంపద, విజయం, స్వర్గాది ఫలాలనుద్దేశించి చేసే దానం కామ్యమని ధర్మచింతకులైన 
బుషులు తెల్పినారు. 


ఇరవై ఆరవ అధ్యాయం 645 
యదీశ్వర ప్రీణనార్థం బ్రహ్మవిత్సు ప్రదీయతే । 
చేతసా ధర్మయుక్తేన దానం తత్‌ విమలం శివమ్‌ ॥ 8॥ 
పరమేశ్వర ప్రీత్యర్థం బ్రహ్మజ్జులకు ధార్మికమైన మనసుతో అర్పించేది విమలమైన దానం. ఇది శుభప్రదం. 


దానధర్మం నిషేవేత పాత్రమాసాద్య శక్తితః । 
ఉత్పత్వ్యతే హి తత్సాత్రం యత్తారయతి సర్వతః ॥19 ॥ 


సత్సాత్ర లభించినపుడు యథాశక్తి దానం చేయాలి. అన్నివిధాలుగా తరింపజేసే అటువంటి సత్పాత్ర 


ఎల్లపుడు లభించదు. లభిస్తే ఆ పాత్ర అన్ని పాపాలనుండి ఉద్దరిస్తుంది. 


కుటుంబభక్తవసనాద్దేయం యదతిరిచ్యతే I 
అన్యథా దీయతే య ద్ధి న తద్దానం ఫలప్రదమ్‌ ॥ 101 


కుటుంబపోషణకు కావలసిన దానికంటే అధికంగా ఉన్నదాన్నే దానం చేయాలి. మరోవిధంగా చేస్తే అది 


ఫలాన్నీయదు. 


(శోత్రియాయ కులీనాయ వినీతాయ తపస్వినే । 
ప్రతస్థాయ దరిద్రాయ యద్దేయం భక్తిపూర్వకమ్‌ ॥ 11 ॥ 


(శోత్రియుడు, గురుకులంలో బాగా చదివినవాడు. సత్ముల సంజాతుడు. తపస్సంపన్నుడు. సదాచారపరుడైన 


దరిద్రునికి భక్తితో దానం చేయాలి. 


గొప్పది. 


యస్తు దద్యాన్మహీం భక్త్యా బ్రాహ్మణాయా9_9_హితాగ్నయే । 
స యాతి పరమం స్థానం యత్ర గత్వా న శోచతి ॥ 12 ॥ 
ఆహితాగ్ని అయిన బ్రాహ్మణునికి భూదానం చేసినవాడు పునరావృత్తి లేని మోక్షాన్ని పొందుతాడు. 


ఇక్షుభిః సన్తతాం భూమిం యవగోధూమశాలినీమ్‌ । 
దదాతి వేదవిదుషే యః స భూయో న జాయతే ॥ 13॥ 


చెరకు, యవగోధుమ పంటతోనున్న భూమిని వేదజ్ఞడైన వానికిచ్చినవాడు మళ్ళీ జన్మలేనివాడగును. 


గోచర్మమాత్రమపి వా యో భూమిం సంప్రయచ్చతి । 
బ్రాహ్మణాయ దరిద్రాయ సర్వపాపైః ప్రముచ్యతే ॥ 141 


దరిద్రుడైన బ్రాహ్మణునికి గోచర్మ మాత్రం భూమిని దానం చేస్తే సర్వపాప విముక్తినాందును. 


భూమిదానాత్పరం దానం విద్యతే నేహ కిబ్చున | 
అన్నదానం తేన తుల్యం విద్యాదానం తతో౭_ధికమ్‌ ॥ 15 ॥ 


భూదానాన్ని మించిన దానం మరొకటి లేదు. అన్నదానం దానికి సమమగును. విద్యాదానం అంతకంటే 


646 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
యో బ్రాహ్మణాయ శుచయే ధర్మశీలాయ శీలినే । 
దదాతి విద్యాం విధినా బ్రహ్మలోకే మహీయతే ॥ 16 ॥ 
శాంతుడు, శుచి, ధర్మశీలి అయిన బ్రాహ్మణునకు విద్యాదానం చేసినవాడు బ్రహ్మలోకాన్ని పొందుతాడు. 


దద్యాదహరహస్వన్నం (శ్రద్ధయా బ్రహ్మచారిణే । 
సర్వపాపవినిర్ముక్తో బ్రాహ్మణం స్థానమాప్ప్నుయాత్‌ n17n 


బ్రహ్మచారికి శ్రద్ధగా నిత్యాన్నదానం చేసినవాడు పాపాలన్నీ తొలగి బ్రహ్మలోకాన్ని చేరుతాడు. 


గృహస్థాయాన్నదానేన ఫలం ప్రాప్నోతి మానవః । 
ఆగమే వాస్య దాతవ్యం దత్వా౭ 9 _ప్పోతి పరాంగతిమ్‌ ॥ 18 ॥ 


గృహస్టుడైన బ్రాహ్మణునికి చేసిన అన్నదానం మహాఫలాన్నిస్తుంది. కాని గృహస్సునికి అపక్వాన్నే దానం 


చేయాలి. అట్లా ఇస్తే ఉత్తమగతి సిద్ధిస్తుంది. 


వైశాఖ్యాం పౌర్ణమాస్యాన్లు బ్రాహ్మణాన్సప్త పజ్బా వా । 
ఉపోష్య విధినా శాన్లాన్‌ శుచీన్‌ ప్రయతమానసః ॥ 19 ॥ 
పూజయిత్వా తిలైః కృష్ణిర్మధునా చ విశేషతః । 

గన్ఫాదిభిః సమభ్యర్చ్య వాచయేద్వా స్వయం వదేత్‌ ॥ 20 ॥ 


ప్రీయతాం ధర్మరాజేతి యద్వా మనసి వర్తతే । 
యావజ్జీవం కృతం పాపం తత్‌క్షణాదేవ నశ్యతి | 21॥ 


వైశాఖ శుద్ధ పౌర్ణమినాడు ఉపవసించి శాంతుడు శుచి ఏకాగ్రమనస్సుడై నల్లనువ్వులు, తేనె, గంధాదులతో 


అయిదుగురు లేదా ఏడుగురిని పూజించి యథావిధి భుజింపచేసి ధర్మరాజు ప్రీతిపొందుగాక! అని చెప్పాలి లేదా 
చెప్పించాలి. కాక తన మనసులో చెప్పుకోవాలి. ఇట్లా చేసినందువల్ల జీవితకాలంలో చేసిన పాపం వెంటనే 
నశిస్తుంది. 


కృష్ణాజినే తిలాన్‌ దత్వా హిరణ్యం మధుసర్చిషీ । 
దదాతి యస్తు విప్రాయ సర్వం తరతి దుష్బృతమ్‌ | 22 ॥ 


కృష్ణాజినం, తిలలు, హిరణ్యం, తేనె, నెయ్యి, బ్రాహ్మణునకు దానం చేస్తే సకలపాపాలు తొలగుతాయి. 


కృతాన్నముదకుమృబణ్బు వైశాఖ్యాం చ విశేషతః । 
నిర్దిశ్య ధర్మరాజాయ విప్రేభ్యో ముచ్యతే భయాత్‌ । 28 ॥ 


వైశాఖపూర్ణిమరోజు పక్వాన్నాన్ని, జలకుంభాన్ని ధర్మరాజునుద్దేశించి దానం చేస్తే అన్ని భయాలు 


తొలగిపోతాయి. 


ఇరవై ఆరవ అధ్యాయం 647 


సువర్ణతిలయుక్తెస్తు బ్రాహ్మణాన్సప్త పజ్బు వా । 

తర్పయేదుదపాత్రాణి బ్రహ్మహత్యాం వ్యపోహతి ॥ 24 ॥ 

బంగారం నువ్వులతోకూడ జలకుంభాన్ని అయిదుగురు లేదా ఏడుగురికి ఇస్తే బ్రహ్మహత్యాది పాపాలు 
కూడా తొలగుతాయి. 


శుక్షాంబరధరః కృష్టెస్తిలైర్దుత్వా హుతాశనమ్‌ । 

ప్రదద్యాత్‌ బ్రాహ్మణేభ్యస్తు విప్రేభ్యః సుసమాహితః ॥ 25 ॥ 

జన్మప్రభృతి యత్సాపం సర్వం తరతి వై ద్విజః । 

అమావాస్యామనుప్రాష్య బ్రాహ్మణాయ తపస్వినే ॥ 26 ॥ 

యత్మిజ్బిద్దేవదేవేశం దద్యాద్యోద్దిశ్య శజ్మరమ్‌ । 

ప్రీయతామీశ్వరః సోమో మహాదేవస్సనాతనః ॥ 

సప్త జన్మకృతం పాపం తత్‌క్షణాదేవ నశ్యతి ॥ 27 ॥ 

మాఘశుద్ధ ద్వాదశి ఉపవాసం ఉండి తెల్లని వస్త్రాలు ధరించి నల్లనువ్వులతో అగ్నిలో హోమం గావించి 
బ్రాహ్మణులకు తిలదానం చేస్తే జన్మప్రభృతి చేసిన పాపాలన్నీ నశిస్తాయి. అమావాస్యనాడు తపస్వి అయిన 
బ్రాహ్మణునకు శంకరునుద్దేశించి ఏ కొంచం దానం చేసి సనాతనుడు మహాదేవుడు సోముడు ప్రసన్నుడగుగాక 
అని పలికినచో ఏడుజన్మల పాపాలు నశిస్తాయి. 

యస్తు కృష్ణచతుర్దశ్యాం స్నాత్వా దేవం పినాకినమ్‌ । 

ఆరాధయేద్దిజముఖే న తస్యాస్తి పునర్భవః 1 28 ॥ 

కృష్ణ చతుర్దశినాడు స్నానంచేసి బ్రాహ్మణముఖంగా శంకరుని ఆరాధించినవాడు మళ్ళీ జన్మించడు. 

కృష్ణాష్టమ్యాం విశేషేణ ధార్మికాయ ద్విజాతయే I 

స్నాత్వాల_భ్యర్య్వ యథాన్యాయం పాదట్రక్షాళనాదిభీః | 29 ॥ 

ప్రీయతాం మే మహాదేవో దద్యాద్దవ్యం స్వకీయకమ్‌ । 

సర్వపాపవినిర్ముక్తః ప్రాప్నోతి పరమాం గతిమ్‌ ॥ 30॥ 

కృష్ణాష్టమినాడు విశేషంగా స్నానంచేసి ధార్మికుడైన బ్రాహ్మణునకు పాదప్రక్షాళణనాదులతో యథావిధి పూజించి 
మహాదేవుడు ప్రీతి చెందుగాక అని తన ద్రవ్యాన్ని దానం చేస్తే సర్వపాపాలు తొలగి ఉత్తమగతిని పొందుతాడు. 

ద్విజైః కృష్ణచతుర్దశ్యాం కృష్ణాష్టమ్యాం విశేషతః । 

అమావాన్యాన్తు వై భక్తెః పూజనీయస్రిలోచనః 1 31 ॥ 

(బ్రాహ్మణులు విశేషించి కృష్ణ చతుర్దశి, అష్టమి, అమావాస్యల్లో శంకరుని పూజించాలి. 


648 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
ఏకాదశ్యాం నిరాహారో ద్వాదశ్యాం పురుషోత్తమమ్‌ । 
అర్చయే ద్రాహ్మణముఖే స గచ్చేత్సరమం పదమ్‌ ॥ 382 ॥ 


ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశినాడు బ్రాహ్మణముఖంగా పురుషోత్తమునారాధించినట్టెతే పరమపదాన్ని 
పొందగలడు. 


ఏషా తిథిర్వైష్ణవీ స్యాద్వాదశీ శుక్షపక్షకే । 
తస్యామారాధయేద్దేవం ప్రయత్నేన జనార్దనమ్‌ ॥ 38 ॥ 
౧ ఈం 

శుక్లపక్ష ద్వాదశి శ్రీ విష్ణుతిథి. ఆ రోజు వీలుచేసుకొని జనార్దనుని ఆరాధించాలి. 

యత్మిజ్చిద్దేవమీశానముద్దిశ్య బ్రాహ్మణే శుచౌ | 

దీయతే విష్ణవే వాల_పి తదనంతఫలప్రదమ్‌ ॥ 34 ॥ 

ఈశ్వరుని విష్ణువు నుద్దేశించి శుచియగు విప్రనికి దానం చేస్తే అనంతఫలం లభిస్తుంది. 

యో హి యాం దేవతామిచ్చేత్సమారాధయితుర్నరః I 

బ్రాహ్మణాన్‌ పూజయేద్విద్వాన్‌ స తస్యాస్తోషహేతుకః 1 835 ॥1 

తానే దేవతనారాధించతలచినా ఆ దేవతా ఉద్దేశ్యంగా బ్రాహ్మణుని పూజించినట్టెతే ఆ దేవత ప్రీతి చెందును. 

ద్విజానాం వపురాస్థాయ నిత్యం తిష్టన్తి దేవతాః । 

పూజ్యంతే బ్రాహ్మణాలాభే ప్రతిమాదిష్వపి క్వచిత్‌ 1 36 ॥ 

దేవతలందరు బ్రాహ్మణుని దేహంలో ఎప్పుడూ ఉంటారు. బ్రాహ్మణులు లభించనపుడు ఒక్కొాక్కమారు 
ప్రతిమాదులలో పూజింపబడతారు. 

తస్మాత్సర్వప్రయత్నేన తత్సలానామభీప్పుభిః । 

ద్విజేషు దేవతా నిత్యం పూజనీయా విశేషతః ॥ 37 ॥ 

అందువల్ల ఆ యా ఫలాకాంక్ష కలవారు బ్రాహ్మణుల్లో ఆ దేవతలను పూజించాలి. 

విభూతికామః సతతం పూజయేద్వై పురన్దరమ్‌ । 

(బ్రహ్మవర్చసకామస్తు బ్రహ్మాణం బ్రహ్మకాముకః ॥ 88 ॥ 

ఆరోగ్యకామో౭_థ రవిం ధేనుకామో హుతాశనమ్‌ । 

కర్మణాం సిద్ధికామస్తు పూజయేద్వై వినాయకమ్‌ ॥ 39 ॥ 

ఐశ్వర్యాన్ని కోరేవారు ఇంద్రుని, బ్రహ్మతేజస్సు పొందాలనేవారు బ్రహ్మను, ఆరోగ్యాన్ని కోరుకున్నవారు 
రవిని, ధేనువును కోరువారు అగ్నిదేవుని, కర్మసిద్ధిని కోరువారు వినాయకుని పూజించాలి. 


భోగకామస్తు శశినం బలకామః సమీరణమ్‌ । 
ముముక్షుః సర్వసంసారాత్రయత్నేనార్చయేద్ధరిమ్‌ 1 401 


ఇరవై ఆరవఅధ్యాయం 649 


భోగాలు కోరేవాడు చంద్రుని, బలాన్ని కోరుకున్నవాడు వాయువును, సంసారంనుండి మోక్షాన్ని కోరేవాడు 
విశేషభక్తితో విష్ణువును పూజించాలి. 

యస్తు యోగం తథా మోక్షమిచ్చేత్‌ వా జ్ఞానమైశ్వరమ్‌ । 

సో౭_ రృయేద్వై విరూపాక్షం ప్రయత్నేన మహేశ్వరమ్‌ 1 41 ॥ 

యో వాళ్ళాతి మహాయోగాత్‌ జ్ఞానాని చ మహేశ్వరమ్‌ । 

తే పూజయన్తి భూతేశం కేశవజ్బాపి భోగినః ॥ 42 ॥ 

యోగాన్సీ జ్ఞానాన్ని (బ్రహ్మజ్ఞానాన్ని కోరేవాడు విరూపాక్షుని, మహాయోగ జ్ఞానాలను కోరేవారు ఈశ్వరుని 

a ఇ డే = 

కేశవుని పూజిస్తారు. 

వారిదసృప్తిమాప్నోతి సుఖమక్షయ్యమన్నదః । 

తిలప్రదః ప్రజామిష్టాం దీపదశ్శక్తురుత్తమమ్‌ ॥ 48 ॥ 

జలదానం తృప్తిని, అన్నదానం అక్షయసుఖాన్ని, తిలదానం ఇష్టసంతానాన్ని దీపదానం ఉత్తమ నేత్రాలను 
ఇస్తాయి. 

భూమిదః సర్వమాప్పోతి దీరమాయుర్తిరణ్యదః । 

గృహదో9_గ్ర్యాణి వేశ్మాని రూప్యదో రూపముత్తమమ్‌ ॥ 44 ॥ 

వాసోదశ్చంద్రసాలోక్యమశ్విసాలోక్యమశ్వద: । 

అనడుద్దః శ్రియం పుష్టాం గోదః బ్రధ్నస్య విష్టపమ్‌ ॥ 45 ॥ 

భూమిదానం సకలాభీష్టాలను, సువర్ణదానం దీర్చాయుష్యాన్ని గృహదానం ఉత్తమ భవనాలను, రజతదానం 
సౌందర్యాన్ని, వస్త్రదానం చంద్రసాలోక్యాన్ని అశ్వదానం అశ్వినీదేవతల లోకాన్ని, వృషభదానం పుష్టికల సంపదను, 
గోదానం బ్రహ్మ లోకప్రాప్తిని కలుగచేస్తాయి. 

యానశయ్యాప్రదో భార్యామైశ్వర్యమభయ ప్రదః । 

ధాన్యదః శాశ్వతం సౌఖ్యం బ్రహ్మదో బ్రహ్మసాత్యతామ్‌ ॥ 46॥ 

వాహనం శయ్యాదానం చేసినవాడు అందమైన భార్యను, అభయమొసగినవాడు ఐశ్వర్యాన్ని, ధాన్యదానం 
చేసినవాడు శాశ్వతసౌఖ్యాన్ని వేదదానం చేసినవాడు బ్రహృ్మతాదాత్యాన్ని పొందుతాడు. 

ధాన్యాన్యపి యథాశక్తి విప్రేషు ప్రతిపాదయేత్‌ । 

వేదవిత్సు విశిష్టేషు ప్రేత్య స్వర్గం సమశ్చుతే 11 471 

తమ శక్ష్య్యనుసారం ధాన్యాలను ఉత్తమవేదజ్ఞులకిచ్చినట్టెతే స్వర్గలోకప్రాప్తి కలుగుతుంది. 

గవాం వా సంప్రదానేన సర్వపాపైః ప్రముచ్యతే । 

ఇన్థనానాం ప్రదానేన దీప్తాగ్నిర్దాయతే నరః ॥ 48 ॥ 


650 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


గోవులకు తృణదానం వల్ల సర్వపాప వినిర్ముక్తి, సమిధలదానం జీర్ణశక్తిని పెంపొందిస్తుంది, 
ఫలమూలాని శాకాని భోజ్యాని వివిధాని చ । 

ప్రదద్యాద్రాహ్మణేభ్యస్తు ముదాయుక్తః స్వయమృవేత్‌ ॥ 49 ॥ 

(బ్రాహ్మణులకు ఫలమూల శాకాది భోజ్యపదార్గాల దానం నిత్యసంతోషాన్ని కలిగిస్తుంది. 


జెషధం స్నేహమాహారం రోగిణే రోగశాన్తయే । 
దదానో రోగరహిత స్సుఖీ దీర్చాయురేవ చ ॥ 50 ॥ 


రోగికి బెషధం, ఆహార తైలాదులనిచ్చినవాడు రోగరహితుడు, సుఖ, దీర్చాయుష్యాలు కలవాడవుతాడు. 

అసిపత్రవనం మార్గం క్షురధారాసమన్వితమ్‌ । 

తీవ్రతాపల్బు తరతి ఛత్రోపానత్ర్రదో నరః ॥ 51 ॥ 

ఛత్రదానం, పాదరక్షాదానం, క్షురధారాయుక్తమైన అసిపత్రవనమనే తీవ్రతాపాన్ని కలిగించే నరకాన్ని 
దాటిస్తుంది. 

యద్యదిష్టతమం లోకే యచ్చాపి దయితం గృహే | 

తత్తద్గుణవతే దేయం తదేవాక్షయమిచ్చతా "52 

తనకు తన యింటివారికి ఇష్టమైనదాన్ని గుణవంతుడైన బ్రాహ్మణునికిచ్చిన అక్షయఫలం లభిస్తుంది. 

అయనే విషువే చైవ గ్రహణే చగన్చసూర్యయోః । 

సడ్రానాదిషు కాలేషు దత్తం భవతి చాక్షయమ్‌ ॥ 58 ॥ 


ఉత్తరదక్షిణాయన పుణ్యకాలాల్లో, మేష తులా సంక్రమణాల్లో, చం ద్రసూర్యగ్రహణాల్లో, ఇతర సం క్రమణాల్లోని 
దానం అక్షయ ఫలప్రదమవుతుంది. 

(ప్రయాగాదిషు తీర్థేషు పుణ్యేష్వాయతనేషు చ। 

దత్వా చాక్షయమాప్పోతి నదీషు చ వనేషు చ॥ 54 ॥ 

ప్రయాగాది పుణ్యతీర్ణాల్లో, పుణ్యక్షేత్రాల్లో పుణ్యనదీవనాల్లో దానం చేసినవానికి అక్షయఫలం లభిస్తుంది. 


తస్మాద్విప్రాయ దాతవ్యం (శోత్రియాయ ద్విజాతిభిః | 
స్వర్గాయుర్భూతికామేన తథా పాపోపశాన్తయే 1 ర్‌ర్‌ 1 


దానధర్మాన్ని మించిన మరో ధర్మం మానవులకు లేదు. అందువల్ల విశేషంగా శ్రోత్రియుడైన ద్విజునికి 
దానం చేయాలి. 


ముముక్షుణా చ దాతవ్యం బ్రాహ్మణేభ్యస్తథా౭_ న్వహమ్‌ 1 56 1 


స్వర్గాన్ని ఆయుష్యాన్ని ఐశ్వర్యాన్ని పాపవినాశనాన్ని మోక్షాన్ని కోరేవారు ప్రతిదినం బ్రాహ్మణులకు 
దానం చేయాలి. 


ఇరవై ఆరవ అధ్యాయం 651 


దీయమానన్తు యో మోహాద్లోవి ప్రాగ్నిసురేషు చ । 

నివారయతి పాపాత్మా తిర్యగ్యోనిం వ్రజేత్తు సః ॥ 57॥ 

గో విప్ర అగ్నిదేవతలకు అర్చించేదాన్ని మోహంతో వారించినవాడు పశుపక్ష్యాది యోనులలో పుడతాడు. 

యస్తు ద్రవ్యార్ణనం కృత్వా నార్బయేద్రాహ్మణాన్సురాన్‌ । 

సర్వస్వమపహృత్యైనం రాష్టాద్విప్రతివాసయేత్‌ 1 58 ॥ 

ద్రవ్యాన్ని సంపాదించి దేవ బ్రాహ్మణ అర్చన చేయనివాని ధనం మొత్తాన్ని రాజు (గ్రహించి అతణ్ణి 
రాజ్యబహిష్బుతుని గావించాలి. 

యస్తు దుర్భిక్షవేళాయామన్నాద్యం న ప్రయచ్చతి । 

మియమాణేషు సత్వేషు బ్రాహ్మణః సతు గర్డితః 1 59 ॥ 

కరువుకాటకాల్లో చనిపోతున్నవారికి అన్నాదులనందించని (బ్రాహ్మణుడు పరమనింద్యుడు. 

తస్మాన్న ప్రతిగృహ్లీయాన్న వై దేయబ్బు తస్య హి । 

అంకయిత్యా స్వకాత్‌ రాష్టాత్‌ తం రాజా విప్రవాసయేత్‌ ॥ 60 ॥ 

అతనికివ్వటం, అతనినుండి గ్రహించటం చేయకూడదు. అతనికేదైనా గుర్తు పెట్టి రాజు తన రాజ్యంనుండి 
వెళ్ళగొట్టాలి. 

యస్తు సద్బ్యో దదాతీహ న ద్రవ్యం ధర్మసాధనమ్‌ । 

స పూర్వాభ్యధికః పాపీ నరకే పచ్యతే నరః ॥ 61 ॥ 


ధర్మసాధనమైన ధనాన్ని సజ్జనులకివ్వనివాడు ముందు చెప్పిన వానికంటె పాపి. నరకంలో దుఃఖా 
లనుభవిస్తాడు. 


స్వాధ్యాయవనో యే విప్రా విద్యావనో జితే(న్టియాః 1 
సత్యసంయమసంయుక్తాస్తేభ్యో దద్యాద్దిజోత్తమాః 1 621 


స్వాధ్యాయపరులు, విద్యావంతులు, జితేంద్రియులు, సత్యనియమం కల (బ్రాహ్మణులకు దానం చేయాలి. 

సుభుక్తమపి విద్వాంసం ధార్మికం భోజయేద్ద్విజమ్‌ I 

నతు మూర్థమవృత్తస్థం దశరాత్రముపోషితమ్‌ ॥ 68 ॥ 

ధార్మికుడైన విద్వాంసుడు బాగా భుజించినవాడైనా మళ్ళీ భుజింపచేయాలి. కాని పది దినాలుపవాస 
మున్నవాడైనా మంచి నడవడిలేని మూర్చుని భుజింప చేయరాదు. 

సన్నికృష్ణమతిక్రమ్య శోత్రియం యః ప్రయచ్చతి I 

స తేన కర్మణా పాపీ దహత్యాసప్తమం కులమ్‌ ॥ 64॥ 


652 కూర్మమహాపురాణం ఆ ఉత్తరార్థం 
సమీపంలోని శ్రోత్రియుణ్ణి విడిచి ఇతరులకు దానం చేస్తే దాంతో ఆ పాపి ఏడుతరాల వరకు దహింప 
బడతాడు. 


యది స్యాదధికో విప్రః శీలవిద్యాదిభిః స్వయమ్‌ । 
తస్మై యత్నేన దాతవ్యమతిక్రమ్యాపి సన్నిధిమ్‌ | 65 ॥ 


దూరంలో ఉన్నవాడు శీలం, విద్యలో అధికుడైతే దగ్గర ఉన్నవాణ్ణి అతిక్రమించి గూడా దానం చేయవచ్చు. 


యో౭_ర్చితం ప్రతిగృహ్హాతి దదాత్యర్చితమేవ వా । 
తావుభౌ గచ్చతః స్వర్గం నరకన్తు విపర్యయే ॥ 66 ॥ 


ఇచ్చినదాన్ని ప్రతిగ్రహించినవాడు, పూజించి ఇచ్చినవాడు కూడ స్వర్గాన్ని పొందుతారు. అట్లా చేయనివారు 
నరకాన్నే చేరుతారు. 


న వార్యపి ప్రయచ్చేత నాస్తికే హైతుకేల_పి చ | 

పాషణ్ణేషు చ సర్వేషు నావేదవిది ధర్మవిత్‌ | 67 ॥ 

నాస్తికుడు, తర్మించేవాడు, పాషండుడు, వేదజ్ఞానహీనునికి నీరుకూడ ధార్మికుడు ఇయ్యకూడదు. 
అపూపజ్బు హిరణ్యజ్బ గామశ్వం పృథివీం తిలాన్‌ | 

అవిద్వాన్‌ ప్రతిగృహ్హానో భస్మీ భవతి కాష్ట్రవత్‌ ॥ 68 ॥ 

అపూపం, హిరణ్యం, గోవు, అశ్వం, భూమి, తిలలు విద్యాహీనుడు గ్రహిస్తే వెంటనే క(ర్రవలె భస్మమవుతాడు. 


ద్విజాతిభ్యో ధనం లిప్సేత్‌ ప్రశస్తేభ్యో ద్విజోత్తమః I 
అపి వా జాతిమాత్రేభ్యో న తు శూద్రాత్మథంచన ॥ 69 ॥ 


బ్రాహ్మణుడు ఉత్తములైన ద్విజులనుండే ధనాన్ని పొందకోరాలి లేదా స్వజాతి వారివల్ల గ్రహించవచ్చు. 
కాని శూ(ద్రులనుండి (గహించరాదు. 


వృత్తిసజ్కోచమన్విచ్చేత్‌ నేహేత ధనవిస్తరమ్‌ । 

ధనలోభే ప్రసక్తస్తు బ్రాహ్మణ్యాదేవ హీయతే ॥ 70 ॥ 

బ్రాహ్మణుడు వృత్తిని తగ్గించుకోవలెను. ధన విస్తారాన్ని కోరకూడదు. ధనమందు లోభాన్ని పెంచుకొన్నవాడు 
బ్రాహ్మణ్యాన్నే కోల్పోతాడు. 

వేదానధీత్య సకలాన్‌ యజ్ఞాంశ్చావాష్య సర్వశః | 

న తాం గతిమవాప్పోతి సజ్కోచాద్యామవాప్ష్నయాత్‌ ॥ 71 ॥ 

సకల వేదాధ్యయనం, సమస్త యజ్ఞాలు వృత్తిసంకోచంవల్ల లభించే ఉత్తమఫలాన్ని ఇవ్వవు. 


ఇరవై ఆరవఅధ్యాయం 653 


ప్రతిగ్రహరుచిర్న స్యాద్యాత్రార్థం తు ధనం హరేత్‌ । 

స్థిత్యర్థాదధికం గృహ్హన్‌ బ్రాహ్మణో యాత్యధోగతిమ్‌ 1 72 ॥ 

దానం గ్రహించటంలో ఆసక్తి కూడదు. జీవనయాకత్రకు, యాత్రకోసం ధనాన్ని గ్రహించాలి. కావలసిన 
దానికన్నా అధికం గ్రహించినవాడు అధోగతిని పొందుతాడు. 

యస్తు స్యాద్యాచకో నిత్యంన స స్వర్గస్య భాజనమ్‌ । 

ఉద్వేజయతి భూతాని యథా చౌరస్తథైవ సః ॥ 783 ॥ 

ఎల్లపుడు యాచించేవాడు స్వర్గాన్ని పొందలేడు. అతడు కూడ దొంగలవలె జనులకు ఉద్వేగం కల్లిస్తాడు. 

గురూన్‌ భృత్యాశ్చోజ్జిహీర్షన్‌ అర్చిష్యన్దేవతాతిథీన్‌ | 

సర్వతః ప్రతిగృహ్హీయాన్న తు తృప్యేత్స్వ్వయం తతః ॥ 741 

గురువులను భృత్యులను ఉద్దరించకోరేవారు, అతిథులను, దేవతలను, పూజించకోరేవారు అందరినుండి 
దానం తీసుకోవచ్చును. కాని దాన్ని తన భోగంకోసం ఉపయోగించరాదు. 

ఏవం గృహస్టో యుక్తాత్మా దేవతాతిధిపూజకః । 

వర్తమానః సంయతాత్మా యాతి తత్సరమం పదమ్‌ ॥ 75 ॥ 

ఈ విధంగా మనోనిగ్రహం కల గృహస్థుడు దేవ అతిథి పూజనాచరిస్తున్నచో పరమపదాన్ని పొందుతాడు. 

పుత్రే నిధాయ వా సర్వం గత్వా౭_రణ్యం తు తత్త్వవిత్‌ | 

ఏకాకీ విచరేన్నిత్యం ఉదాసీనః సమాహితః ॥ 76 ॥ 

లేదా ఉన్నదంతా పుత్రుని కప్పగించి తత్త్వం తెలిసినవాడు అరణ్యానికి వెళ్ళి ఒంటరిగా ఉదాసీనుడై 
సంచరించాలి. 

ఏష వః కధితో ధర్మో గృహస్థానాం ద్విజోత్తమాః I 

జ్ఞాత్వా తు తిష్టేన్నియతం తథా౭_ నుష్టాపయేద్దిజాన్‌ 177 

ద్విజోత్తములారా! ఈ విధంగా గృహస్థధర్మాలు మీకు వివరించినాను. వీనిని తెలిసి నియమంతో అనుష్టించాలి. 
నిత్యం అనుష్టింపచేయాలి. 

ఇతి దేవమనాదిమేకమీశం గృహధర్మేణ సమర్చయేదజ'స్రమ్‌ I 

తమతీత్య స సర్వభూతయోనిం ప్రకృతిం వై స పరం న యాతి జన్మ ॥ 78॥ 

అనాది అయిన పరమాత్మను గృహస్థధర్మంతో సదా ఆచరించినవాడు ప్రకృతి నతిక్రమించి పరమపదాన్ని 
పొందగలడు. పునర్జన్మ అతనికి లేదు. 

ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే దానధర్మనిరూపణం నామ షడ్వింశోల_ధ్యాయః ॥ 26 ॥ 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో దానధర్మనిరూపణమనే ఇరవై ఆరవఅధ్యాయం ॥ 26 ॥ 


654 సప్తవింశో9_ ధ్యాయః - ఇరవై ఏడవ అధ్యాయం 
వానటప్రస్థాశ్రమధర్మాః - వానప్రస్థాశ్రమధర్మాలు 


వ్యాస ఉవాచ :-వ్యాసుడు చెప్పాడు 

ఏవం గృహాశ్రమే స్థిత్వా ద్వితీయం భాగమాయుషః । 

వాన టప్రస్థాశ్రమం గచ్చేత్‌ సదారః సాగ్నిరేవ వా॥ 1॥ 

ఆయుష్యం రెండోభాగం వరకు (60 సం॥లు) గృహస్థాశ్రమంలో ఉండి తర్వాత భార్యతో, అగ్నితోకూడ 
వానప్రస్థాశ్రమానికి వెళ్ళాలి. 

నిక్షిప్య భార్యాం పుత్రేషు గచ్చేద్వనమథాపి వా! 

దృష్ట్వా౭_ పత్యస్యాపత్యం జర్జరీకృతవిగ్రహః 1 21 

శుక్షపక్షస్య పూర్ణాహ్హే ప్రశస్తే చోత్తరాయణే | 

గత్వా9_రణ్యం నియమవాంస్తపః కుర్యాత్సమాహితః ॥ 3 ॥ 

లేక భార్యను పుత్రులకప్పగించి ఒంటిగానైనా అరణ్యానికి వెళ్ళాలి. పుత్రుని పుత్రుని (మనుమని) చూచి 
జీర్ణమైన శరీరంతో ఉత్తరాయణం శుక్లపక్షంలో పూర్వాహ్హంలోనే అరణ్యానికి వెళ్ళీ నియమంగా తపసు చేయాలి. 


ఫలమూలాని పూతాని నిత్యమాహారమాహరేత్‌ । 
యతాహారో భవేత్తేన పూజయేత్పితృదేవతాః 141 


ప్రతినిత్యం పరిశుద్ధమైన ఫలమూలాలు స్వీకరించాలి. నియతాహారి కావాలి. ఆ ఆహారంతోనే పితరులను 
దేవతలను పూజించాలి. 

పూజయిత్వా౭ _తిథీన్నిత్యం స్నాత్వా చాభ్యర్చయేత్సురాన్‌! 

గృహాదాదాయ చాళ్నీయాదష్టా గ్రాసాన్‌ సమాహితః ॥ 85 ॥ 

నిత్యం స్నానమాచరించి అతిథిని పూజించి దేవతల నారాధించాలి. ఇంటినుండి ఎనిమిది ముద్దల ఆహారాన్ని 
తెచ్చుకొని భుజించాలి. 

జటాం వై బిభృయాన్నిత్యం నఖరోమాణి నోత్సృజేత్‌ I 

స్వాధ్యాయం సర్వదా కుర్యాన్నియచ్చేద్వాచమన్యతః 161 

ఎల్లప్పుడూ జడలు ధరించాలి. నఖాలు రోమాలు తొలగించకూడదు. ఎల్లపుడు స్వాధ్యాయపరుడు కావాలి. 
ఇతర విషయాలను విడచి మాటనదుపు చేయాలి. 

అగ్నిహోత్రజ్బ జుహుయాత్సజ్బ యజ్ఞాన్‌ సమాచరేత్‌ । 

మున్యన్నైర్వివిభైర్వన్వైః శాఖమూలఫలేన చ ॥ 7 ॥ 


ఇరవై ఏడవ అధ్యాయం 655 


అగ్నిహోత్రాన్ని పంచయజ్ఞాలను ఆచరిస్తూ శాకమూలాది మునుల అన్నాన్ని స్వీకరించాలి. 

చీరవాసా భవేన్నిత్యం స్నాతి త్రిషవణం శుచిః । 

సర్వభూతానుకమీ స్యాత్‌ ప్రతిగ్రహవివర్ణితః ॥ 8 ॥ 

ఎల్లప్పుడూ నార వస్రధారణం చేయాలి. ప్రతిదినం ముప్పూటలా స్నానం చేయాలి. ప్రాణులన్నింటిపై 
దయ చూపాలి. దేనినీ ఎవరినుండి తీసుకోరాదు. 


స దర్శపౌర్ణమాసేన యజేత నియతం ద్విజః । 
బుక్షేష్టాగ్రయణే చైవ చాతుర్మాస్యాని చాహరేత్‌ ॥ 9 ॥ 


దర్శపూర్ణమాసాల్లో నియంతగా యజ్ఞం చేయాలి. నక్షత్రేష్టి ఆగ్రయణం, చాతుర్మాస్యయాగాలు చేయాలి. 

ఉత్తరాయణజబ్బు క్రమశో దక్షస్యాయనమేవ చ। 

వాసన్తెః శారదైర్మేధ్యెర్మున్యన్నైః స్వయమాహృతైః 1110 ॥ 

పురోదాశాంశ్చరుం చైవ ద్వివిధం నిర్వపేత్‌ పృథక్‌ I 

దేవతాభ్యశ్చ తద్భుత్వా వన్యం మేధ్యతరం హవిః ॥n11॥ 

శేషం సముపభుంజీత లవణం చ స్వయంకృతమ్‌ I 

వర్ణయేన్మధుమాంసాని భౌమాని కవచాని చ॥ 12 ॥ 

ఉత్తర దక్షిణాయన యాగాలు ఆచరించాలి. వసంత శరత్మాలాల్లో తాను తెచ్చిన పవిత్ర మున్యన్నాలతో 
పురోడాశాన్ని చరువును విడివిడిగా సిద్దం చేసి యథావిధి హోమాలు తర్పణాలు చేయాలి. అట్లా దేవతలకు 
ఆహుతులివ్వగా మిగిలిన పవిత్రమైన దానిని తాను భుజించాలి. తాను చేసిన ఉప్పును వాడాలి. మధుమాంసాలు 
వదలివేయాలి. భూమినుండి పుట్టే పుట్ట గొడుగులవంటివి తినరాదు. 

భూసృణం శిగ్రుకం చైవ శ్లేష్మాతక ఫలాని చ। 

న ఫాలకృష్ణమశ్నీయాదుత్సృష్టమపి కేనచిత్‌ ॥ 18 ॥ 

భూమిలో పుట్టిన భూతృణం, శిగ్రుకం, శ్లేష్మాతకం ఫలాన్ని విడిచిపెట్టాలి. నాగలితో దున్ని పండించినదాన్ని 
తినకూడదు. ఇతరులు వదలినది భుజింపరాదు. 

న గ్రామజాతాన్యారోత పి పుష్పాణి చ ఫలాని చ । 

(శావణేనైవ విధినా వహ్నిం పరిచరేత్సదా nn 4 ॥ 

ఆకలి గలిగినప్పుడు (గ్రామంలో పుట్టె ఫలపుష్పాలను (గహించరాదు. శ్రావణవిధితో అగ్నికి సదా పరిచర్య 
కావించాలి. 

న ద్రుహ్యేత్సర్వభూతాని నిర్ద్వన్ల్వో నిర్భయో భవేత్‌ । 

న నక్తం చైవమశ్నీయాత్‌ రాత్రౌ ధ్యానపరో భవేత్‌ ॥ 15 ॥ 


656 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

ఏ ప్రాణికి ద్రోహం చేయరాదు. శీతోష్టాది ద్వంద్వాలను సహించాలి. నిర్భయుడు కావాలి. రాత్రిభోజనం 
చేయరాదు. రాత్రియందు ధ్యానిస్తుండాలి. 

బ్రహ్మచారీ జిత క్రోధస్తత్వజ్ఞానవిచిన్తకః | 

జితేన్దియో భవేన్నిత్యం న పత్నీమపి సంశయేత్‌ ॥ 16 ॥ 

ఇంద్రియాలను క్రోధాన్ని జయించి తత్తజ్ఞానాన్ని గూర్చి చింతిస్తూ జితేంద్రియుడై బ్రహ్మచారిగా ఉండాలి. 
భార్యను కూడ చేరరాదు. 

యస్తు పత్స్యా వనం గత్వా మైథునం కామతశ్చరేత్‌ । 

తదతం తస్య లుప్యేత ప్రాయళ్చిత్తీయతే ద్విజః 1117 ॥ 

భార్యతో వనానికేగిన వ్రతస్థుడు కామంతో భార్యను కలిసినట్టెతే అతని వానప్రస్టవ్రతం లోపిస్తుంది. 
ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. 

తత్ర యో జాయతే గర్భో న సంస్ఫృశ్యో భవేద్దిజః | 

స వేదే చాధికారో౭_స్య తద్వంశే£_ ప్యేవమేవ హి॥ 181 


అట్లా పుట్టిన సంతానం ద్విజులకు తాకరానిది. అతడు వేదాధికారి కాజాలడు. ఆ వంశంకూడా అర్హత 
కోల్పోతుంది. 


అధఃశయీత నియతం సావిత్రీజపతత్సరః । 

శరణ్యః సర్వభూతానాం సంవిభాగరతస్సదా ॥ 19 ॥ 

ఎల్లపుడు గాయత్రి జపం చేయాలి. భూమిపై పడుకోవాలి. ప్రాణుల కన్నింటికి ఆశ్రయమీయాలి. దానశీలి 
కావాలి. 

పరివాదం మృషావాదం నిద్రాలస్యం వివర్జయేత్‌ I 

ఏకాగ్నిరనికేతః స్యాత్‌ ప్రోక్షితాం భూమిమాగ్రయేత్‌ ॥ 20 ॥ 

పరనింద, అసత్యం, నిద్ర, సోమరితనం విడువాలి. ఏకాగ్ని, గృహశూన్యుడు కావాలి. ప్రోక్షణ చేసిన 
భూమినా[(శయించాలి. 

మృగైస్సహ చరేద్వా యస్తెః సహైవ చ సంవిశేత్‌ | 

శిలాయాం వా శర్మరాయాం శయీత సుసమాహితః ॥ 21 ॥ 

మృగాలతో కలిసి సంచరించాలి. వాటితో నివసించాలి. శిలపైకాని ఇసుకలోకాని ఏకాగ్రతకలిగి పడుకోవాలి. 

సద్యః ప్రక్షాళకో వా స్యాన్మాససంచయకోం9 పివా। 

షణ్మాసనిచయో వా స్యాత్‌ సమా నిచయ ఏవ చ॥ 22 ॥ 


ఇరవై ఏడవ అధ్యాయం 657 
ఎక్కువకాలం నిల్వ ఉందని ఫలమూలాలను లేదా నెలరోజులు ఆరునెలలు సంవత్సరం వరకుండే ఫల 
మూలాలను కూర్చుకోవచ్చు. 
త్యజేదాశ్వయుజే మాసి సంపన్నం పూర్వచిన్తితమ్‌ । 
జీర్ణాని చైవ వాసాంసి శాకమూలఫలాని చ ॥ 28 ॥ 
ఆశ్వీజమాసంలో జీర్ణవస్తాలను, కూర్చిపెట్టుకున్న శాకమూలఫలాలను విడిచిపెట్టాలి. 


దనోలూఖలికో వా స్యాత్మాపోతీం వృత్తిమాశ్రయేత్‌ I 
అశ్శకుట్టో భవేద్వా౭_పి కాలపక్వభుగేవ చ॥। 24॥ 


దంతాలనే రోళ్ళు రోకళ్ళుగా చేసుకోవాలి. విడిగా దంచుట విసరుట చేయకూడదు. పావురాల వలె 
దొరికిన ధాన్యాన్ని మాత్రమే భుజించాలి. అశ్శకుట్టుడు అనగా రాతిపై రాతితో దంచి తినాలి. కాలానుగుణంగా 
పండిన పండ్లనే తినాలి. 


నక్తం చాన్నం సమశ్నీయాద్దివా చాహృత్య శక్తితః । 

చతుర్ధకాలికో వా స్యాత్‌ స్యాద్వా చాష్టమకాలికః ॥ 25 ॥ 

పగలు సంపాదించిన అన్నాదులు రాత్రి భుజించాలి. నాలుగు లేదా ఎనిమిదవ రూమున భుజించాలి. 
చాన్హాయణవిధానైర్వా శుక్లే కృష్ణే చ వర్తయేత్‌ । 

పక్షే పక్షే సమశ్నీయాత్‌ యవాగూన్‌ క్వథితాన్‌ సకృత్‌ 1 26 ॥ 


శుక్ల కృష్ణ పక్షాల్లో చాంద్రాయణాది వ్రతాల నాచరించేవాడు కావాలి. పదిహేను రోజులకొకసారి వండివార్చిన 
గంజిని త్రాగాలి. 


పుష్పమూలఫలైర్వా౭_పి కేవలైర్వర్తయేత్సదా । 

స్వాభావికైః స్వయం శీర్ణెర్వైఖభానసమతే స్థితః 1 27 ॥ 

ఎల్లపుడు సహజంగా తామే రాలిపడిన ఫలపుష్పమూలాలతో మాత్రమే గడపాలి. వైఖానసవ్రతాన్ని 
స్వీకరించాలి. 

భూమౌ వా పరివర్తేత తిష్టేద్వా ప్రపదైర్దినమ్‌ । 

స్థానాసనాభ్యాం విహరేన్న క్వచిద్ధెర్భ్యముత్సృజేత్‌ 1 281 

భూమిమీద నిలవాలి. తన కాళ్ళపై తాను నిల్ఫోవాలి. కూర్చోవాలి. ధైర్యం వదలరాదు. 

గ్రీష్మే పజ్బతపాస్తద్వద్వరాస్వభ్రావకాశకః । 

ఆగ్టవాసాస్తు హేమన్తే క్రమశో వర్థయంస్తపః ॥ 29 ॥ 

వేసవిలో పంచాగ్ని మధ్యలో ఉండాలి. వర్షాకాలం ఆకాశం క్రిందనే ఉండాలి. హేమంతంలో తడిబట్టలతో 
తపస్సును పెంచాలి. క్రమంగా తపస్సును పెంచాలి. 


658 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ఉపస్పృశ్య త్రిషవణం పితృదేవాంశ్చ తర్పయేత్‌ I 

ఏకపాదేన తిష్టేత మరీచీన్వా పిబేత్తదా ॥ 30 ॥ 

మూడు వేళల్లోను స్నాన ఆచమనాలు గావించి పితరులను దేవతలను తృప్తిపరచాలి. ఒంటికాలుతో 
నిలువవలెను. సూర్యకిరణాలనే పానం చేయాలి. 

పజ్బాగ్ని ర్థూమపో వా స్యాదుష్మపః సోమపో౭_థ వా । 

పయః పిబేచ్చుక్షపక్షే కృష్ణపక్షే చ గోమయమ్‌ 1 31 ॥ 

పంచాగ్నులను సేవించాలి. యజ్ఞధూమాన్ని పానం చేయాలి. అగ్నివేడిని సోమాన్ని పానం చేయాలి. 
శుక్లపక్షంలో పాలు కృష్ణపక్షంలో గోమయాన్ని సేవించాలి. 

శీర్ణ పర్ణాశనో వా స్యాతృచ్చైర్వా వర్తయేత్సదా । 

యోగాభ్యాసరతశ్చెవ రుద్రాధ్యాయీ భవేత్సదా 1 త2॥ 

తామై రాలిపడిన ఆకులతో భుజించాలి లేదా కృచ్చవ్రత పరాయణుడు కావాలి. ఎల్లప్పుడూ 
యోగాభ్యాసరతుడు రుద్రాధ్యాయి కావాలి. 

అధథర్వశిరసో9_ధ్యేతా వేదాన్తాభ్యాసతత్పరః । 

యమాన్‌ సేవేత సతతం నియమాంశ్చాష్యతస్ధితః ॥ 38 ॥ 

అథర్వ శిరమును చదివేవాడు వేదాంతాభ్యాసపరుడు కావాలి. ఎల్లపుడు బద్ధకములేనివాడై యమనియమాలు 
పాటించాలి. 

కృష్ణాజినః సోత్తరీయః శుక్షయజ్ఞోపవీతనాన్‌ | 

అథ చాగ్నీన్‌ సమారోప్య స్వాత్మని ధ్యానతత్సరః 1 34 1 

అనగ్ని రనికేతః స్యాన్మునిర్నోక్షపరో భవేత్‌ । 

తాపసేష్వేవ విప్రేషు యాత్రికం భైక్ష్యమాహరేత్‌ ॥ 35 ॥ 

కృష్ణాజినధారి ఉత్తరీయం కలవాడు, తెల్లని యజ్ఞోపవీతి కావాలి. అగ్నిని తనలో ఆరోపించుకొని 
ధ్యానతత్పరుడై, గృహాగ్నిని, గృహాన్ని వదలి మునియె మోక్షానికి ప్రయత్నం చేసేవాడు కావలెను. తపస్వుల వద్ద 
(బ్రాహ్మణులవద్ద మాత్రమే భిక్ష యాచించవలెను. 

గృహమేధిషు చాన్యేషు ద్విజేషు వనవాసిషు । 

గ్రామాదాహృత్య చాశ్నీయాదష్టా గ్రాసాన్వనే వసన్‌ ॥ 36 ॥ 

ఇతర గృహస్టులను వనవాసులైన ద్విజులను కూడ యాచించవచ్చు. గ్రామంనుంది ఎనిమిది ముద్దలు 
తెచ్చుకొని అడవిలో భుజించాలి. 


ఇరవై ఏడవ అధ్యాయం 659 
ప్రతిగృహ్య పుటేనైవ పాణినా శకలేన వా । 
వివిధాశ్చోపనిషద ఆత సంసిద్ధయే జపేత్‌ ॥ 871 
ఆకు, చేయి, పగిలిన మట్టిపాత్ర భాగంతోకాని తీసుకొని భుజించాలి. ఆత్మసిద్ధికై వివిధ ఉపనిషత్తులను 


జపించాలి. 

విద్యావిశేషాన్‌ సావిత్రీం రుద్రాధ్యాయం తథైవ చ । 

మహా ప్రాస్థానికం వా౭_సౌ కుర్యాదనశనన్లు వా ॥ 38 ॥ 

అగ్నిపవేశమన్యద్వా బ్రహ్మార్చణవిధా స్థితః | 

ఇతర విశేష విద్యలను, గాయత్రిని, రుద్రాధ్యాయాన్ని ఆవృత్తి చేస్తుండాలి. బ్రవ్మార్చణ విధిననుసరించి 
మహాప్రస్థానానికై నిరాహారియై లేదా అగ్నిప్రవేశాన్ని కాని చేయాలి. 

యే హి సమ్యగిమమాశ్రమం శివం సంశ్రయన్య్యశివపుంజనాశనమ్‌ । 

తే విశన్తి పదమైశ్వరం పరం యాన్తి యత్ర గతమస్య సంస్థితేః 1 39 ॥ 

శుభప్రదం అశుభనాశకం అయిన ఈ వానప్రస్థాశ్రమాన్ని బాగా ఆశ్రయించినవారు ఆ స్థితికి గమ్యమూ, 
పరమేశ్వరస్థానమైన పరమపదాన్ని పొందుతారు. 

ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే వాన ప్రస్థాశ్రమధర్మే సప్తవింశో9_ధ్యాయః ॥ 27 ॥ 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో వానప్రస్థాశమధర్మాలనే ఇరవై ఏడవ అధ్యాయం ॥ 27 ॥ 


660 అష్టావింశోల_ ధ్యాయః - ఇరవై ఎనిమిదవ అధ్యాయం 
యతిధర్మాః - యతిధర్మాలు 


వ్యాస ఉవాచ :-వ్యాసుడు చెప్పాడు. 

ఏవం వనా(శ్రమే స్థిత్వా తృతీయం భాగమాయుషః । 

చతుర్ధమాయుషో భాగం సంన్యాసేన నయేత్‌ క్రమాత్‌ ॥ 1 ॥ 

ఈ విధంగా జీవితంలో మూడవభాగాన్ని వాన ప్రస్థాశ్రమంలో గడిపి, నాలుగో ఆయుర్భాగాన్ని సన్న్యాసంతో 
గడపాలి. 

అగ్నీనాత్మని సంస్థాప్య ద్విజః ప్రవాజితో భవేత్‌ । 

యోగాభ్యాసరతః శానో బ్రహ్మవిద్యాపరాయణః ॥ 2 ॥ 

అగ్నులను తనలో ఆరోపించుకుని సన్వసించాలి. యోగాభ్యాసరతుడు శాంతుడు (బ్రహ్మవిద్యాపరాయణుడు 
కావాలి. 

యదా మనసి సజ్ఞాతం వైతృష్ణం సర్వవస్తుషు । 

తదా సంన్యాసమిచ్చన్తి పతితః స్యాద్విపర్యయే 11 81 

మానసికంగా అన్ని వస్తువుల్లో విరక్తికలిగినపుడు సంన్యాసాన్ని కోరుకోవాలి. విరక్తి కలుగకుండా సన్వ్యసిస్తే 
పతితుడవుతాడు. 

ప్రాజాపత్యాన్నిరూ ప్యేష్టిమాగ్నేయామథవా పునః । 

దాన్తః పక్వకషాయో9_సౌ బ్రహ్మాశమముపాశ్రయేత్‌ "4 

ప్రాజాపత్యాన్ని కాని ఆగ్నేయీ యాగాన్ని కాని ఆచరించి ఇంద్రియనిగ్రహంతో దోషాలు తొలగినపుడు 
పరిపూర్ణ వైరాగ్యం కలిగితేనే సంన్యాసాన్ని స్వీకరించాలి. 

జ్ఞానసంన్యాసినః కేచిద్వేదసంన్యాసినః పరే। 

కర్మసంన్యాసినస్వన్వే వివిధాః పరికీర్తితాః ॥ 5 ॥ 

జ్ఞానసన్నాసులు, వేదసన్వ్యాసులు, కర్మసన్వ్యాసులు అని సన్వ్యాసులు అనేక విధాలుగా ఉంటారు. 

యః సర్వసజ్గనిర్ముక్తో నిర్వంద్వశ్చెవ నిర్భయః । 

ప్రోచ్యతే జ్ఞానసంన్యాసీ స్వాత్మన్యేవ వ్యవస్థితః ॥ 6 ॥ 

సర్వసంగవిరక్తుడై శీతోష్టాదులు సహిస్తూ భయంలేక ఆత్మావలోకనం కలవాడు బ్రహ్మనిష్టుడైన సంన్వాాసి 
జ్ఞానసంన్వాాసి. 

వేదమేవాభ్యసేన్నిత్యం నిర్వ్వంద్వో నిష్పరిగ్రహః । 

ప్రోచ్యతే వేదసంన్యాసీ ముముక్షుర్విజితేన్దియః ॥॥ 7 ॥ 


ఇరవై ఎనిమిదవ అధ్యాయం 661 

శోతోష్టాది ద్వంద్వాలు లేక దానం స్వీకరించక ఇంద్రియనిగ్రహం కలిగి మోక్షాసక్తితో ఎల్లపుడు వేదాభ్యాసం 
చేసేవాడు వేదసన్వాాసి. 

యస్త్వ్వగ్నీనాత్మసాతృత్వా బ్రహ్మార్చణపరో ద్విజః | 

స జ్లేయః కర్మసంన్యాసీ మహాయజ్ఞ పరాయణః ॥ 8 ॥ 

ఇ ఇ 

అగ్నులను తనలో ఆరోపించుకొని తాను చేసే పనులన్నింటిని బ్రహ్మార్చణం గావిస్తూ మహాయజ్ఞాల 
నాచరించేవాడు కర్మసన్వాాసి. 

త్రయాణామపి చైతేషాం జ్ఞానీ త్వభ్యధికో మతః । 

న తస్య విద్యతే కార్యం న లిజ్లం వా విపళ్చితః ॥ 9॥ 

ఈ మూడు విధాలైన సన్వ్యాసుల్లో జ్ఞానసంన్వ్యాసి సర్వశ్రేష్టుడు. ఇట్టి జ్ఞానానికి చేయవలసినదేదీ 
ఉండదు. చిహ్నముందదు. 

నిర్మమో నిర్భయః శాన్తో నిర్వంద్వో నిష్పరిగ్రహః । 

జీర్ణకౌపీనవాసాః స్యాన్నగ్నో వా ధ్యానతత్సరః ॥ 10 ॥ 

మమకారభయాలు లేక శాంతుడు, శీతోష్టాది ద్వంద్వాతీతుడు, పత్రభోజి అయి జీర్ణకౌపీనాన్ని ధరించికాని 
నగ్నంగా కాని నిరంతరం ధ్యానపరుడై ఉందాలి. 

బ్రహ్మచారీ మితగ్రాసీ గ్రామాత్వన్నం సమాహరేత్‌ । 

అధ్యాత్మమతిరాసీత నిరపేక్షో నిరామిషః ॥ 11 ॥ 

అట్టివాడు (బ్రహ్మచారి, మితభోజనుడు కావాలి. (గామంనుండి అన్నాన్ని భిక్షగా తెచ్చుకోవాలి. 
ఆధ్యాత్మమందాసక్తి కలవాడు, ఇతరాపేక్షలేనివాడు, మాంసాహారం విడచినవాడు కావాలి. 

ఆత్మనైవ సహాయేన సుఖార్థీ విచరేదిహ । 

నాభినందేత మరణం నాభినందేత జీవితమ్‌ ॥ 12 ॥ 


ఇతరుల సహాయం కోరక తన పనులను తానే చేసుకుంటూ ఆత్మతృప్తికోసం లోకంలో సంచరించాలి. 
బీవనమరణాలను అభినందించకూడదు. 


కాలమేవ ప్రతీక్షేత నిదేశం భృతకో యథా । 
నాధ్యేతవ్యం న వక్తవ్యం శ్రోతవ్యం న కదాచన ॥ 13॥ 


భృత్యుడు ఆదేశం కోసం ప్రతీక్షించునట్లు కాలం కోసం ప్రతీక్షించాలి. అధ్యయన వాచన శ్రవణాలన్నింటిని 
విడిచి వేయాలి. 


ఏవం జ్ఞాత్వా పరో యోగీ బ్రహ్మభూయాయ కల్పతే । 
ఏకవాసో9_థవా విద్వాన్‌ కౌపీనాచ్చాదనస్తథా 11 14 ॥ 


662 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ఇలా తెలిసిన యోగి బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు. ఒంటివస్తంతో కాని, కౌపీనంతో కాని ఉండాలి. 
ముండీ శిఖీ వా౭_థ భవేత్రిదజ్లీ నిష్పరిగ్రహః । 
కాషాయవాసాః సతతం ధ్యానయోగపరాయణః ॥ 15 ॥ 


ముండిత శిరస్కుడు లేదా శిఖి లేదా త్రిదండియె దానం తీసుకొనకుండా ఉండాలి. కాషాయవస్తాలు 
ధరించి ఎల్లపుడు ధ్యానయోగపరాయణుడు కావాలి. 


గ్రామాన్తే వృక్షమూలే వా వసేద్దేవాలయేల పి వా । 
సమః శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః ॥ 16 ॥ 


ఊరిచివర, చెట్టు మొదట, లేదా దేవాలయంలో నివసించాలి. శత్రుమిత్రులను మానావమానాలను 
సమానంగా చూడాలి. 

ఖైక్షేణ వర్తయేన్నిత్యం నైకాన్నాదీ భవేత్వచిత్‌ I 

యస్తు మోహేన వా౭_న్యస్మాదేకాన్నాదీ భవేద్యతిః ॥ 17 ॥ 

న తస్య నిష్కృతి: కశ్చిద్ధర్శశా(స్తేషు కథ్యతే | 

రాగద్వేషవిముక్తాత్మా సమలోష్టాశ్శకాజ్బనః 11 1811 

భిక్షతోనే జీవితం గడపాలి. ఒకరి అన్నాన్నే ఎల్లపుడు భుజించకూడదు. మోహం లేదా సోమరితనంతో 
ఒకరి అన్నాన్నే తిన్న యతికి ఏ శాస్త్రంలోను నిష్కృతి చెప్పలేదు. రాగాద్వేషాలు లేక మట్టిని బంగారాన్ని ఒకేవిధంగా 
భావించేవాడై ప్రాణిహింస గావించక మౌనాన్ని పాటిస్తూ దేనిలోను స్పృహ లేకుండా ఉండాలి. 

దృష్టిపూతం న్యసేత్సాదం వస్రపూతం జలం పిబేత్‌ । 

శాస్రపూతాం వదేద్వాణీం మనఃపూతం సమాచరేత్‌ ॥ 19 ॥ 

నేలను చూచి అడుగువేయాలి. వడపోసిన నీటినే త్రాగాలి. శాస్త్ర సిద్ధమైనదానినే చెప్పాలి. పవిత్రమైన 
మనస్సుతో కార్యాలను ఆచరించాలి. 

నైకత్ర నివసేద్దేశే వర్నాభ్యోం_న్యత్ర భిక్షుకః । 

స్నానశౌచరతో నిత్యం కమణ్ణలుకరః శుచిః ॥ 20 ॥ 

వర్షాకాలంలో తప్ప ఇతర కాలాల్లో ఒకేచోట ఉండకూడదు. నిత్యం స్నానశాచాదులాచరిస్తూ 
శుచియై కమండలం ధరించాలి. 

బ్రహ్మచర్యరతోనిత్యం వనవాసరతో భవేత్‌ | 

మోక్షశా(స్రేషు నిరతో బ్రహ్మచారీ జితేంద్రియః ॥ 21 ॥ 

ఎప్పుడూ బ్రహ్మచర్యంతో ఉండాలి. వనవాసం చేయాలి మోక్షశాస్తాల్లో ఆసక్తి ఉండాలి. బ్రహ్మచారియై 
జితేంద్రియత్వం కలిగి ఉండాలి. 


ఇరవై ఎనిమిదవ అధ్యాయం 663 


దమాహజ్మారనిర్ముక్తో నిన్గాపైశున్యవర్ణితః I 

ఆత్మజ్ఞానగుణో పేతో యతిర్మోక్షమవాప్నుయాత్‌ 1 22|| 

డంబాహంకారాలు లేక నింద, పిసినారితనాలను (కొండెము చెప్పుటను) వదలి ఆత్మజ్ఞానం మొదలైన 
ఆత్మగుణాలు కల యతి మోక్షాన్ని పొందుతాడు. 

అభ్యసేత్సతతం వేద ప్రణవాఖ్యం సనాతనమ్‌ । 

స్నాత్వాల_9_చమ్య విధానేన శుచిర్దేవాలయాదిషు ॥ 28 ॥ 

సనాతనము, (ప్రణవముఖ్యమైన వేదాన్ని నిరంతరం అభ్యసించాలి. దీన్ని స్నానంచేసి ఆచమించి పవిత్రుడై 
దేవాలయాదులలో ఆచరించాలి. 

యజ్ఞోపవీతీ శాన్తాత్మా కుశపాణిః సమాహితః । 

ధౌతకాషాయవసనో భస్మచ్చన్నతనూరుహః 1 24 ॥ 

ఎల్లపుడు యజ్ఞోపవీతియై, శాంతాత్మగా, కుశపాణి సావధానియె ధౌతకాషాయవస్తం ధరించాలి. భస్మాన్ని 
అలదుకొని అధియజ్ఞాన్ని చేస్తూ అధిదైవాన్ని చూడాలి. 

అధియజ్ఞం (బ్రహ్మ జపేదాధిదైవికమేవ చ। 

ఆధ్యాత్మికణ్చ సతతం వేదాన్తాభిహితల్బు యత్‌ ॥ 25 ॥ 

వేదాంతాల్లో చెప్పిన ఆధ్యాత్మికాన్ని కూడ అనగా ప్రణవజపాన్ని ఆచరించాలి. 

పుత్రేషు చాథ నివసన్‌ బ్రహ్మచారీ యతిర్మునిః | 

వేదమేవాభ్యసన్నిత్యం స యాతి పరమాం గతిమ్‌ ॥ 26 ॥ 

అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యం తపః పరమ్‌ । 

క్షమా దయా చ సనోషో వ్రతాన్యస్య విశేషతః ॥ 27 ॥ 

మననశీలి (బ్రహ్మచారి అయిన యతి పుత్రులవద్ద ఉంటూ నిత్యం వేదాన్ని అభ్యసించాలి. దానివలన 
అతడు పరమగతిని పొందుతాడు. అహింస, సత్యం, అస్తేయం, (బ్రహ్మచర్యం, ఉత్తమతపస్సు, క్షమ, దయ, 
సంతోషం సన్యాసికి విశేషవ్రతాలు. 

వేదాన్తజ్ఞాననిష్టో వా పజ్బ యజ్ఞాన్‌ సమాహితః । 

౨ దః Sy 

జ్ఞానధ్యానసమాయుక్తో భిక్షార్థేనైవ తేన హి ॥ 28 ॥ 

హోమమనాన్‌ జపేన్నిత్యం కాలే కాలే సమాహితః । 

స్వాధ్యాయం చాన్వహం కుర్యాత్సావిత్రీం సన్ఫ్యృయోర్ణపేత్‌ ॥ 29 ॥ 

అతడు వేదాంత జ్ఞాననిష్టుడు కావాలి. సావధానుడై పంచయజ్ఞాల నాచరించాలి. భిక్షగా లభించిన 
దానితో జీవిస్తూ జ్ఞానధ్యానాలు కల్లి వుండాలి. ప్రతిరోజు ముమ్మార్లు స్నానం చేస్తూ భిక్షాన్నంతో యాగాలు 


664 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
చేయాలి. ఆ యా కాలానుగుణమైన హోమమంత్రాలు జపించాలి. ప్రతిదినం వేదాధ్యయనం రెండు సంధ్యల్లో 
గాయత్రీ జపం చేయాలి. 


తతో ధ్యాయీత తం దేవమేకాన్తే పరమేశ్వరమ్‌ । 
ఏకాన్తే వర్ణయేన్నిత్యం కామం క్రోధం పరిగ్రహమ్‌ ॥ 30 ॥ 


ఏకాంతంలో పరమేశ్వరుని ధ్యానించాలి. కామ, క్రోధప్రతిగ్రహాలు పూర్తిగా విడిచిపెట్టాలి. (యతి కామక్రోధ 
పరిగ్రహాలను ఒక్కడిగా ఉన్నపుడు చేయరాదు.) 


ఏకవాసా ద్వివాసా వా శిఖీ యజ్ఞోపవీతవాన్‌ I 
కమణ్జలుకరో విద్వాన్‌ త్రిదణ్లీ యాతి తత్పరమ్‌ ॥ 81 


ఒకటి లేదా రెండు వస్ర్తాలు ధరించినవాడై శిఖా యజ్ఞోపవీతాలు కల్లి, చేత కమండలం ధరించిన 
విద్వాంసుడైన త్రిదండి పరమపదాన్ని పొందుతాడు. 


ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే వ్యాసగీతాసు యతిధర్మే అష్టావింశో9_ధ్యాయః 11281 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో వ్యాసగీతల్లో యతిధర్మాలనే ఇరవై ఎనిమిదవ అధ్యాయం ॥28॥ 


ల 


ఏకోనత్రింశో9_ ధ్యాయః - ఇరవై తొమ్మిదవ అధ్యాయం 665 
యతిధర్మాః - యతిధర్మాలు 


వ్యాస ఉవాచ :-వ్యాసుడు చెప్పాడు 

ఏవం స్వాశ్రమనిష్టానాం యతీనాం నియతాత్మనామ్‌ I 

ఖైక్షేణ వర్తనం ప్రోక్తం ఫలమూలైరథాపి వా॥ 1॥ 

ఈ విధంగా సన్వాసాశ్రమంలో ఉండేవారికి భిక్షాటనంతో కాని, ఫలమూలాదులతోకాని జీవనం 
విధించనైనది. 

ఏకకాలం చరేద్భెక్ష్యం న ప్రసజ్యేత విస్తరే । 

భైక్ష్యప్రసకో హి యతిర్విషయేష్వపి సజ్ఞతే ॥ 2 ॥ 

భిక్షాటన ఒకేసారి చేయాలి. భిక్షయందే ఆసక్తి చూపరాదు. విస్తారం కూడ పనికి రాదు. భిక్షయందా 
ఏర్పడితే విషయాసక్తి కూడా ఏర్పడుతుంది. 


ల్‌ 
be 


సప్తాగారాంశ్చరేద్భెక్ష్యమలాభే తు పునశ్చరేత్‌ । 

ప్రక్షాల్య పాత్రే భుజ్జీత అద్భిః ప్రక్షాలయేత్సునః ॥ 3 ॥ 

భిక్షకొరకు ఏడిండ్లకే వెళ్ళాలి. ఆ ఇండ్లలో దొరకనపుడు మళ్ళీ వెళ్ళాలి. పాత్రను నీటితో కడిగి భుజించాలి. 
భుజించిన తరువాత మళ్ళీ పాత్రను కడగాలి. 

అథవా£_న్యదుపాదాయ పాత్రే భుజ్జీత నిత్యశః । 

భుక్వా తత్సంమృజేత్సాత్రం యాత్రామాత్రమలోలుపః ॥ 4॥ 

లేదా ప్రతిదినం మరో పాత్రతో భిక్షాటన చేసి తినాలి. బ్రతికేందుకు అవసరమైనంత మాత్రం తింటూ ఆ 
పాత్రను కడగాలి. లోభాన్ని వదలాలి. 

విధూమే సన్నముసలే వ్యంగారే భుక్తవజ్ఞనే । 

వృత్తే శరావసమ్బాతే భిక్షాం నిత్యం యతిశ్చరేత్‌ 151 

గృహస్థుల ఇండ్లలో పొగ రాకుండా ఉన్నపుడు, రోకలి చప్పుడు ఆగిన తర్వాత, వంటనిప్పును చల్లార్చిన 
తరువాత, ఇంటి వాళ్ళు భుజించిన తర్వాత, విస్తళ్ళు బయటపడిన తర్వాత యతి భిక్షకు వెళ్ళాలి. 

గోదోహమాత్రం తిష్టేత కాలం భిక్షురధోముఖః | 

భిక్షేత్యుక్వా సకృత్తూష్టీమశ్నీయాద్వాగ్యతః శుచిః ॥ 6॥ 

ఇంటిముందు ఆవు పాలు పితుకునంతసేపు మాత్రమే క్రిందకు చూస్తూ నిలిచి భిక్ష అని మాత్రం పలికి 
నిలవాలి. పవిత్రుడై మౌనంగా ఒక్కసారి భుజించాలి. 


666 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ప్రక్షాల్య పాణీ పాదౌ చ సమాచమ్య యథావిధి | 
ఆదిత్యే దర్శయిత్వాి న్నం భుంజీత ప్రాజ్ముఖః శుచిః ॥ 7 ॥ 


కాళ్లు చేతులు కడుగుకొని యథావిధిగా ఆచమించి అన్నాన్ని సూర్యునికి చూపి తూర్పుముఖంగా కూర్చుని 
భుజించాలి. 


హుత్వా ప్రాణాహుతీః పంచ గ్రాసానష్టా సమాహితః । 
ఆచమ్య దేవం బ్రహ్మాణం ధ్యాయీత పరమేశ్వరమ్‌ ॥ 8 ॥ 


అలాబుం దారుపాత్రం చ మృణ్మయం వైష్ణవం తతః | 

చత్వార్యేతాని పాత్రాణి మనురాహ ప్రజాపతిః ॥ 9 ॥ 

పంచప్రాణాహుతులు చేసి ఎనిమిది ముద్దలను మాత్రం శ్రద్దగా తినాలి. ఆచమనం చేసి పరమేశ్వరుని 
ధ్యానించాలి. సొరకాయ, కర్ర, మట్టి, వెదురు పాత్రలే యతికి పనికి వచ్చేవి అని మనుప్రజాపతి చెప్పాడు. 

ప్రాగ్రాత్రేత పరరాత్రే చ మధ్యరాత్రే తథైవ చ । 

సన్ఫాస్వగ్నివిశేషేణ చిన్తయేన్నిత్యమీశ్వరమ్‌ 1 10 ॥ 

సాయంత్రం, ప్రాతఃకాలం, మధ్యరాత్రుల్లో విశేషించి, సంధ్యలలో నిత్యం అగ్నిద్వారా పరమాత్మధ్యానం 
చేయాలి. 

కృత్వా హృత్పద్మనిలయే విశ్వాఖ్యం విశ్వసమృవమ్‌ I 

ఆత్మానం సర్వభూతానాం పరస్తాత్తమసః స్థితమ్‌ 11 111 

సర్వస్యాధారభూతన్తమానన్దం జ్యోతిరవ్యయమ్‌ । 

(ప్రధానపురుషాతీతమాకాశకుహరం శివమ్‌ ॥ 12 ॥ 

తదన్తః సర్వభావానామీశ్వరం బ్రహ్మరూపిణమ్‌ । 

ధ్యాయేదనాదిమధ్యాన్తమానందాదిగుణాలయమ్‌ ॥ 18 ॥ 

తమస్సుకవతల ఉన్నవాణ్ణి, సకల భూతాంతర్యామిని, సర్వజగత్మారణభూతుని, సకల ప్రపంచ స్వరూపుని, 
పరమాత్మను, సర్వజగత్తు కాధారభూతుని, సకలాధారాలకు ఆనందానిచ్చేవానిని, అవ్యయ జ్యోతిరూపుని, ప్రకృతి 
జీవులకతీతుని, అగ్నిరూపుని, మంగళకరుని, అన్నిభావాల్లో ఉందేవాణ్ణి, అందర్నీ శాసించే (బ్రహ్మస్వరూపిని, 
ఆద్యంతరహితుని, అద్వితీయుని, ఆనందాదిగుణనిలయుని హృత్పద్మంలో నిలిపి ధ్యానించాలి. 

మహాన్తం పురుషం బ్రహ్మ బ్రహ్మాణం సత్యమవ్యయమ్‌ । 

తరుణాదిత్యసజ్మాశం మహేశం విశ్వరూపిణమ్‌ ॥ 141 

ఓజ్మారేణాథ చాత్మానం సంస్థాష్య పరమాత్మని । 

ఆకాశే దేవమీశానం ధ్యాయీతాకాశమధ్యగమ్‌ ॥ 15 ॥ 


ఇరవై తొమ్మిదవ అధ్యాయం 667 


కారణం సర్వభావానామానందైకసమా(శ్రయమ్‌ । 

పురాణం పురుషం శుభ్రం ధ్యాయన్ముచ్యేత బంధనాత్‌ ॥ 16 ॥ 

గొప్పవాడు, సర్వోతృష్టుడు, (బ్రహ్మరూపుడు, పరమపురుషుడు, నాశరహితుడు, కృష్ణారుణ వర్దాకారుడు, 
మహేశుడు, విశ్వరూపి అయిన పరమాత్మను ఓంకారోపాసన మనస్సును పరమాత్మలో నిలిపి ఆకాశమధ్యంలో 
ఉన్న ఈశ్వరుని (కీడాలోలుని ధ్యానించాలి. సర్వభావాలకు కారణభూతుడు, ఆనందానికాధారభూతుదు, 
పురాణపురుషుడైన శంభుని ధ్యానించి సంసారబంధంనుండి విడివడుతాడు. 


యద్వా గుహాయాం ప్రకృతం జగత్సంమోహనాలయే | 
విచిన్య పరమం వ్యోమ సర్వభూతైకకారణమ్‌ ॥ 17 ॥ 


జీవనం సర్వభూతానాం యత్ర లోకః ప్రలీయతే । 

ఆనన్దం బ్రహ్మణః సూక్షం యతృ్సశ్యన్తి ముముక్షవః ॥ 18 ॥ 
తన్మధ్యే నిహతం బ్రహ్మ కేవలం జ్ఞానలక్ష్మణమ్‌ । 

అనన్తం సత్యమీశానం విచిన్యాసీత సంయతః ॥ 19 ॥ 


లేదా జగత్తును మోహింపజేయుటకు ఆధారమైన ప్రకృతిలో సర్వభూతాలకు ఒకే కారణభూతుడైన 
పరమాకాశరూపుని చింతించాలి. సకల లోకాలకు ప్రాణభూతుని లోకాలన్నింటిని తనలో లయం చేసుకొనేవాణి, 
ఆనందరూపుని, బ్రహ్మసూక్ష్మరూపుని, ముముక్షువులు మాత్రమే దర్శించ వీలైనవాళణ్ణి, హృదయమధ్యంలో 
ఉన్నవాణ్ణి కేవల జ్ఞానస్వరూపుణ్ణి, అంతరహిత సత్యరూపుని సకల జగదీశుని చింతిస్తూ నియమంతో ఉండాలి. 

గుహ్యాద్దహ్యతమం జ్ఞానం యతీనామేతదీరితమ్‌ । 

యో౭_నుతిష్టేన్మహేశేన సో౭_శ్నుతే యోగమైశ్వరమ్‌ ॥ 20 ॥ 

సర్వరహన్యాలకు రహస్యమైనదానిగా ఈ యతులకు చెందిన జ్ఞానం చెప్పనైనది. మహేశ్వరుడు చెప్పిన 
ఈ నియమాన్ని అనుష్టించేవాడు ఈశ్వరయోగాన్ని అనుభవిస్తాడు. 

తస్మాద్ధానరతో నిత్యమాత్మవిద్యాపరాయణః I 

జ్ఞానం సమా(్రయేదృహ్మ యేన ముచ్యేత బన్ధనాత్‌ n21n॥ 

అందువల్ల నిత్యం ఆత్మవిద్యాపరాయణుడై, ధ్యాననిరతుడై, జ్ఞానస్వరూపుడైన (బ్రహ్మను ఉపాసించాలి. 
దానితో సంసారబంధం తొలగుతుంది. 

గత్వా పృథక్‌ స్వమాత్మానం సర్వస్మాదేవ కేవలమ్‌ । 

ఆనన్టమజరం జ్ఞానం ధ్యాయీత చ పునః పరమ్‌ ॥ 22 ॥ 

అన్నిటికంటె విభిన్నుడైన తనను భీన్నునిగా తలచి ఆనందస్వరూపి, అజరుడు, పరుడైన జ్ఞానరూపుని 
ధ్యానించాలి. 


668 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

యస్మాద్భవన్తి భూతాని యద్భూత్వా నేహ జాయతే । 

స తస్మాదీశ్వరో దేవః పరస్మాద్యో౭_ధితిష్టతి ॥ 23 ॥ 

సర్వప్రపంచాన్ని సృష్టించేవాల్డి, తన దరికి చేరినవాణ్ణి మళ్ళీ సంసారానికి పంపనివాణ్ణి ధ్యానించాలి. 
అందరికి ఈశ్వరుడు దేవుడు పరాత్పరుడు. 

యదన్తరే తద్గమనం శాశ్వతం శివముచ్యతే I 

యదాహుస్తత్సరో యః స్యాత్స దేవస్తు మహేశ్వరః 1 24 

ఉన్నత స్థానాన్నధిష్టించిన వాడు శాశ్వతమైన శివం అవ్యయమైన గగనాన్ని తనలో నిలుపుకున్నవాడు ఈ 
జగత్తునంతా నియమించేవాడు. అతనే మహేశ్వరుడు. 

ప్రతాని యాని భిక్షూణాం తథైవోపపవ్రతాని చ । 

ఏకైకాతిక్రమే తేషాం ప్రాయశ్చిత్తం విధీయతే ॥ 25 ॥ 

యతులకు విధింపనైన వ్రతాలు, ఉపవ్రతాల్లోను అతిక్రమించిన ప్రతిదానికి ప్రాయశ్చిత్తం ఉన్నది. 

ఉపేత్య తు (స్త్రియం కామాత్‌ కృచ్చసంయతమానసః I 

ప్రాణాయామసమాయుక్తః కుర్యాత్సాంతపనం శుచిః ॥ 26 ॥ 

యతి కోరికతో ప్రీ సంభోగం కావిస్తే సావధానుడై ప్రాణాయామం ఆచరించి శుద్దుడై సాంతపన 
వ్రతాన్నాచరించాలి. 

తతశ్చరేత నియమాత్‌ కృద్చం సంయతమానసః । 

పునరాశ్రమమాగమ్య చరేద్భిక్షురతంద్రితః ॥ 27 ॥ 

ఆ తర్వాత ఆశమానికి వచ్చి నియమంగా కృచ్రాన్ని ఆచరించాలి. తన సంన్యాసవ్రతాన్ని ఏ పొరపాటు 
లేకుండా ఆచరించాలి. 

న నర్మయుక్తమనృతం హినస్తీతి మనీషిణః । 

తథాలిపిచన కర్తవ్యం ప్రసంగో హ్యేష దారుణః ॥ 28 ॥ 

పరిహాసపూర్వకమైన అబద్ధంతో పాపం రాదని విద్వాంసులు చెప్తారు. అయినా అసత్యం విషయంలో 
ఆసక్తి చూపరాదు. అసత్యభాషణం పరమదారుణం. 
ఏకరాత్రోపవాసశ్చ ప్రాణాయామశతం తథా । 
కర్తవ్యం యతినా ధర్మం లిప్పునా పరమవ్యయమ్‌ ॥ 29 ॥ 


యతి అసత్యాన్ని పలికితే ఒక రాత్రి ఉపవాసం ఉండి నూరు ప్రాణాయామాలు చేయాలి. ధర్మమును 
కోరు యతి అవ్యయము, శ్రేష్టమైన ధర్మాన్ని ఆచరించాలి. 


ఇరవై తొమ్మిదవ అధ్యాయం 669 

గతేనాపి న కార్యంతే న కార్యం స్తేయమన్యతః । 

స్తేయాదభ్యధికః కళ్చిన్నాస్త్యధర్మ ఇతి సృతిః ॥ 30 ॥ 

ఎంతటి ఆపదలో ఉన్నా వేరే ప్రయోజనాన్నాశించి దొంగతనం చేయకూడదు. దొంగతనాన్ని మించిన 
అధర్మం లేదని స్మృతివాక్యం. 

హింసా చైషా పరా దిష్టా యా చాత్మజ్ఞాననాశికా | 

యదేతద్దవిణం నామ ప్రాణా హ్యేతే బహిశ్చరాః ॥ 31 ॥ 

ఆత్మజ్ఞానాన్ని నశింపచేసేది గొప్పహింస. ధనమంటే బహిశ్చరాలైన ప్రాణాలు. 

స తస్య హరతి ప్రాణాన్యో యస్య హరతే ధనమ్‌ । 

ఏవం కృత్వా సుదుష్టాత్మా భిన్నవృతో వ్రతాహతః ॥ 32 ॥ 

ఎవని ధనాన్నపహరించినా అతని ప్రాణాలు హరించినట్టె. దుస్ప్వభావుడైన యతి దొంగతనం చేసి 
ఆచారాలు, వ్రతం నుండి భ్రష్టుడై వ్రతభంగాన్ని పొందుతాడు. 


భూయో నిర్వేదమాపన్నశ్చరేచ్చానాయణవ్రతమ్‌ । 
విధినా శాస్తదృష్టేన సంవత్సరమితి [శ్రుతిః ॥ 


భూయో నిర్వేదమాపన్నశ్చరేద్భిక్షురత(న్దితః 1 38 ॥ 


అతడు మరల పశ్చాత్తాపం పొందితే శాస్తానుసారం సంవత్సరకాలం శాస్త్రం ప్రకారం చాంద్రాయణ 
వ్రతాన్ని ఆచరించాలి. తర్వాత మళ్ళీ తన వ్రతాన్ని సావధానియై కొనసాగించాలి. 


అకస్మాదేవ హింసాం తు యది భిక్షుః సమాచరేత్‌ । 

కుర్యాత్‌ కృ(చ్రాతికృచ్ల్చన్తు చాన్దాయణమథాపి వా ॥ 834 ॥ 

ఒకవేళ సంన్యాసి హింస జరిపితే కృచ్ల్రవ్రతం అతికృవ్చవ్రతం లేదా చాంద్రాయణవ్రతం ఆచరించాలి. 
స్మన్నమిన్దియదౌర్చల్యాత్‌ (స్త్రియం దృష్ట్వా యతిర్యది । 

తేన ధారయితవ్యా వై ప్రాణాయామాస్తు షోడశ ॥ 85 ॥ 

దుర్భలమనస్ముడైన యతి రూపవతి స్ర్తీని చూచి రేతస్రవం జరిగితే పదహారు ప్రాణాయామాలు చేయాలి. 
దివా స్మన్నే త్రిరాత్రం స్యాత్‌ ప్రాణాయామశతం తథా ॥ 36 ॥ 

పగలు రేతః స్రవం జరిగితే ఆ యతి మూడు రాత్రులు ప్రతిదినము నూరు ప్రాణాయామాలు చేయాలి. 


ఏకాన్తే మధుమాంసే చ నవశ్రాద్ధే తథైవ చ। 
ప్రత్యక్షలవణం ప్రోక్తం ప్రాజాపత్యం విశోధనమ్‌ ॥ 37 ॥ 


670 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

ఏకాంతంలో మధుమాంసాలు గ్రోలినా నవశ్రాద్ధ భోజనంలో (యొదటి ఆబ్దికంలో) ప్రత్యక్ష లవణాన్ని 
తిన్నా ప్రాజాపత్యవ్రతాన్ని ఆచరించాలి. 

ధ్యాననిష్టస్య సతతం నశ్యతే సర్వపాతకమ్‌ । 

తస్మాన్మహేశ్వరం జ్ఞాత్వా తద్భ్యానపరమో భవేత్‌ ॥ 38 ॥ 

ఎల్లపుడు ధ్యానంలో ఉండేవానికి పాపాలన్నీ నశిస్తాయి. అందువల్ల పరమాత్మను తెలుసుకొని ఆ దేవుని 
ధ్యానంలో ఉండాలి. 

యద్రహ్మ పరమం జ్యోతిః ప్రతిష్రాక్షర్షమవ్యయమ్‌ I 

యో౭_న్తరా పరమం బ్రహ్మ స విజ్ఞేయో మహేశ్వరః ॥ 89 ॥ 

పరబ్రహ్మ, పరంజ్యోతి, (ప్రతిష్ట అక్షరం, అద్వయం, అంతరాత్మ అతడే మహేశ్వరుడని తెలుసుకోవాలి. 


ఏష దేవో మహాదేవః కేవలః పరమః శివః । 
తదేవాక్షరమద్వైతం తదాదిత్యాన్తరం పరమ్‌ ॥ 40 ॥ 


ఇతడే దేవుడు, మహాదేవుడు, కేవలుడు, పరమశివుడు, అక్షరరూపుడు, అద్వైతము, సూర్యునిలో ఉండే 
పరమాత్మ. 

యస్మాన్మహీయతే దేవః స్వధామ్ని జ్ఞానసంజితే । 

ఆత్మయోగాహ్వయే తత్తే మహాదేవస్తతః స్మృతః ॥ 41 ॥ 


జ్ఞానమనే పేరు గల్లి స్వప్రకాశంతో విరాజిల్లేవాడు. తన మహాప్రకాశంలో, ఆత్మయోగంలో 
విరాజిల్లుతుంటాడు. అందువల్ల మహాదేవుడైనాడు. 


నాన్యం దేవం మహాదేవాద్వతిరిక్తం ప్రపశ్యతి । 
తమేవాత్మానమాత్మేతి యః స యాతి పరం పదమ్‌ ॥ 42 ॥ 


మహాదేవునికంటే భిన్నుడైన మరో దేవుని గూర్చి తెలియనివాడు, మహాదేవునే తన ఆత్మగా తెలిసినవాడు 
పరమపదం పొందుతాడు. 


మన్యన్తే యే స్వమాత్మానం విభిన్నం పరమేశ్వరాత్‌ I 
న తే పశ్యన్తి తం దేవం వృథా తేషాం పరిశ్రమః ॥ 48 ॥ 
తన ఆత్మను పరమేశ్వరునికంటే భిన్నంగా భావించేవాడు మహాదేవుని చూడలేడు. వాని శ్రమంతా వ్యర్థమే. 


ఏకం బ్రహ్మ పరం బ్రహ్మ జేయం తత్తత్వమవ్యయమ్‌ । 
స దేవస్తు మహాదేవో నైతద్విజ్ఞాయ బాధ్యతే 1 44 | 


ఇరవై తొమ్మిదవ అధ్యాయం 671 
పరబ్రహ్మ ఒకటే. అతడే అవ్యయతత్త్వం. ఆ తత్త్వమే మహాదేవుడు. ఇవి తెలిసినవానికి సంసారబంధం 
ఉండదు. 


తస్మాద్యత్నేన నియతం యతిః సంయతమానసః । 
జ్ఞానయోగరతః శాన్లో మహాదేవపరాయణః ॥ 45 ॥ 


కావున యతి నిత్యం ఈ విషయాన్ని గుర్తించటానికి ప్రయత్నించాలి. మనస్సుతో జ్ఞానయోగాన్ని అనుష్టించాలి. 
మహాదేవ పరాయణుడవాలి. 


ఏష వః కథితో విప్రా యతీనామాశ్రమశ్ళ్శుభః | 
పితామహేన విభునా మునీనాం పూర్వమీరితమ్‌ ॥ 46 ॥ 


ల (బ్రాహ్మణులారా! ఈ విధంగా మీకు శుభకరమైన యత్వాశ్రమ ధర్మాలు వివరించినాను. పూర్వం ఈ 
ధర్మాలను బ్రహ్మ మునులకు తెలిపినాడు. 


నా9_పుత్రశిష్య యోగిభ్యో దద్యాదిదమనుత్తమమ్‌ । 
జ్ఞానం స్వాయంభువం ప్రోక్తం యతిధర్మాశయం శివమ్‌ ॥ 47 ॥ 


స్వయంభువు చెప్పిన యతిధర్మాశయమైన ఈ జ్ఞానాన్ని శిష్యుడు, పుత్రుడు, యోగి కానివారికి చెప్పకూడదు. 


ఇతి యతినియమానా మేత దుక్తం విధానం 
పశుపతిపరితోషే యద్భవేదేక హేతుః | 
న భవతి పునరేషాముద్భవో వా వినాశః 
ప్రణిహితమనసా యే నిత్యమేవా౭£_£ చరన్తి ॥ 48॥ 
ఈ యతిధర్మవిధానం మహాదేవుని సంతోషానికి ముఖ్యహేతువు. శ్రద్దగా నియమంతో నిత్యము ఈ 
(వ్రతాలనాచరించేవారికి చావు పుట్టుకలుండవు. 
ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే యతిధర్మే ఏకోనత్రింశో౭_ధ్యాయః ॥ 29 ॥ 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో యతిధర్మాలనే ఇరవై తొమ్మిదవ అధ్యాయం ॥ 29 ॥ 


G గ 
డల 
G గ 


672 త్రింశోల_ ధ్యాయః - ముప్పెయవ అధ్యాయం 
ప్రాయశ్చిత్తవిధిః - ప్రాయశ్చిత్తవిధి 


వ్యాస ఉవాచ :-వ్యాసుడు చెప్పాడు 

అతః పరం ప్రవక్ష్యామి ప్రాయశ్చిత్తవిధిం శుభమ్‌ । 

హితాయ సర్వప్రాణినాం దోషాణామపనుత్తయే TET 

అన్ని ప్రాణులకు హితాన్ని కలిగించటానికి, సకల దోషాలను తొలగించటానికి శుభకరమైన ప్రాయశ్చిత్త 
విధిని ఇపుడు తెలుపుతాను. 

అకృత్వా విహితం కర్మ కృత్వా నిన్గితమేవ చ । 

దోషమాప్పోతి పురుషః ప్రాయశ్చిత్తం విశోధనమ్‌ ॥ 2 ॥ 

విధించిన కర్మలనాచరించకున్నా నిషిద్ధ కర్మలనాచరించినా దోషాన్ని పొందుతాడు. ప్రాయశ్చిత్తం వల్లనే 
ఆ దోషాలు తొలగుతాయి. 

ప్రాయశ్చిత్తమకృత్వా తు న తిష్టేద్రాహ్మణః క్వచిత్‌ | 

యద్ర్బూయుగ్రాహ్మణాః శానా విద్వాంసస్తత్సమాచరేత్‌ ॥ 8 ॥ 

బ్రాహ్మణుడు దోషాలనాచరిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆచరించకుండా ఉండరాదు. శాంతులు, 
విద్వాంసులు అయిన బ్రాహ్మణులు చెప్పిన దాన్ని ఆచరించాలి. 

వేదార్థవిత్తమః శాన్తో ధర్మకామో౭_గ్నిమాన్‌ ద్విజః । 

స ఏవ స్యాత్సరో ధర్మోల_ యమేకోల_పి వ్యవస్యతి ॥ 4 ॥ 

వేదార్థజ్ఞానం కలవాడు, శాంతుడు, ధర్మకాముడు, ఆహితాగ్న్స ద్విజుడు ఒకడు నిర్ధాంచినా అది పరమధర్మమే 
అవుతుంది. 

అనాహితాగ్నయో వి ప్రాస్రయోవేదార్థపారగాః | 

యద్రూయుర్ధర్మకామాస్తే తజ్‌జ్లేయం ధర్మసాధనమ్‌ "5 

వేదార్థపారగులు అయిననూ ఆహితాగ్నులు కాని, ముగ్గురు విప్రులు ధర్మకాములై చెప్పినదే ధర్మం. 

అనేక ధర్మశా(స్త్రజ్ఞా ఊహాపోహవిశారదాః । 

వేదాధ్యయనసంపన్నాః సప్తెతే పరికీర్తితాః ॥ 6 ॥ 

అనేక ధర్మశాస్తాలను తెలిసినవారు, ఊహాపోహ విశారదులు, వేదాధ్యయనసంపన్నులు ఏడుగురు చెప్పినది 
ధర్మమే అవుతుంది. 

మీమాంసాజ్ఞానతత్త్వజ్ఞా వేదాన్తకుశలా ద్విజాః । 

ఇ Gy = 
ఏకవింశతివిఖ్యాతాః ప్రాయశ్చిత్తం వదన్తి వై ॥ 7॥ 


ముప్పెయవ అధ్యాయం 673 
మీమాంస, తత్త్వం తెలిసినవారు, వేదాంతపారగులు, ద్విజులు ఇరువదొక్కమంది ప్రాయశ్చిత్తాన్ని 
చెప్పగలవారు. 


(బ్రహ్మహా మద్యపః స్తేనో గురుతల్పగ ఏవ చ । 
మహాపాతకిన స్వేతే యశ్చెతైః సహ సంవిశేత్‌ ॥ 8 ॥ 


బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానం ఆచరించినవాడు, దొంగతనం చేసినవాడు, గురుభార్యను 
పొందినవాడు మహాపాపులు. వీరితో కలిసి ఉండేవారు కూడా మహాపాతకులే. 


సంవత్సరన్తు పతితైః సంసర్గం కురుతే తు యః । 
యానశయ్యాసనైర్నిత్యం జానన్వై పతితో భవేత్‌ ॥ 9॥ 
మహాపాతకులని తెలిసికూడ సంవత్సరకాలం వారితో కలిసి యానశయ్యాసనాదుల్లో ఉన్నా పతితుడవుతాడు. 


యాజనం యోనిసమృన్థం తథైవాధ్యాపనం ద్విజః । 
సద్యః కృత్వా పతత్యేవ సహ భోజనమేవ చ॥ 10 ॥ 


మహాపాతకి అని తెలిసి కూడా యజ్ఞాలు చేయించటం, యోనిసంబంధాన్ని అనగా వివాహం జరుపుకోవటం, 
వేదాధ్యయనం చేయించటం, భోజనాదులు ఆచరిస్తే వెంటనే పతితుడవుతాడు. 


అవిజ్ఞాయాథ యో మోహాత్ముర్యాదధ్యాపనం ద్విజః | 
సంవత్సరేణ పతతి సహాధ్యయనమేవ చ॥ 111 


అజ్ఞానం మోహంవల్ల ఇటువంటి పాపులతో సంవత్సరకాలం అధ్యయన అధ్యాపనాలు జరిపితే 
పతితుడవుతాడు. 


(బ్రహ్మహా ద్వాదశాబ్దాని కుటిం కృత్వా వనే వసేత్‌ । 
భైక్ష్యమాత్మవిశుధ్యర్థే కృత్వా శవశిరోధ్వజమ్‌ 1 121 


(బ్రహ్మహత్య చేసినవాడు అడవిలో కుటీరాన్ని నిర్మించుకొని పన్నెండు సంవత్సరాలుండాలి. శవశిరస్సు 
ఆకారాన్ని ధ్వజంగా పెట్టుకొని ఆత్మశుద్ధికోసం భిక్షాటనం చేయాలి. 


బ్రాహ్మణావసథాన్‌ సర్వాన్‌ దేవాగారాణి వర్జయేత్‌ । 
వినిన్సన్‌ స్వయమాత్మానం బ్రాహ్మణం తం చ సంస్మరన్‌ ॥ 
అసంకల్పితయోగ్యాని సపష్తాగారాణి సంవిశేత్‌ ॥ 18 ॥ 


భిక్షలో (బ్రాహ్మణగ్భహాలు, దేవమందిరాలు విడువాలి. తాను చంపిన (బ్రాహ్మణులను తలచుకొంటూ 
తన్ను తాను నిందించుకుంటూ మొదట నిశ్చయించుకోకుండా ఏడిండ్లలో భిక్షాటనం చేయాలి. 


674 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
విధూమే శనకైర్నిత్యం వ్యంగారే భుక్తవజ్ఞనే I 
ఏకకాలం చరేద్భెక్ష్యం దోషం విభఖ్యాపయన్ఫృణామ్‌ un 14॥ 


ఆ ఇండ్లలో పొగ ఆగిన తరువాత, నిప్పు చల్లార్చిన తర్వాత, ఇంటిలోనివారు భుజించిన తర్వాత తాను 
చేసిన బ్రహ్మహత్యను ప్రజలకు తెలుపుతూ దినానికొకసారే భిక్షాటనం చేయాలి. 

వన్యమూలఫలైర్వా౭_పి వర్తయేద్వై సమాశ్రితః । 

కపాలపాణిః ఖట్వాజ్లీ బ్రహ్మచర్య పరాయణః ॥ 

పూర్ణే తు ద్వాదశే వర్షే బ్రహ్మహత్యాం వ్యపోహతి ॥ 15 ॥ 

ధైర్యంతో వన్యాలైన ఫలమూలాలతోనైనా జీవించాలి. కపాలాన్ని మంచంకోడును చేతపట్టుకొని బ్రహ్మచర్య 
పరాయణుడై పన్నెండు సంవత్సరాలు చరిస్తే బ్రహ్మహత్యాపాపం తొలగుతుంది. 

అకామతః కృతే పాపే ప్రాయశ్చిత్తమిదం శుభమ్‌ । 

కామతో మరణాచ్చుద్ధిః జ్జేయా నాన్యేన కేనచిత్‌ ॥ 16 ॥ 

ఇది కూడా తెలియక చేసిన పాపానికి మాత్రమే. తెలిసి చేస్తే మరణమే ప్రాయశ్చిత్తము అని తెలుసుకోవాలి. 


కుర్యాదనశనం వా౭_థ భృగోః పతనమేవ వా । 
జ్వలన్తం వా విశేదగ్నిం జలం వా ప్రవిశేత్వయమ్‌ ॥ 17 ॥ 


తెలిసి బ్రహ్మహత్య చేసినవాడు ఆమరణ నిరాహారి కావాలి. పర్వతంపై నుండి పడి అయినా మరణించాలి. 
మండే అగ్నిలో లేదా నీటిలో పడాలి. 

బ్రాహ్మణార్థే గవార్థే వా సమ్యక్‌ ప్రాణాన్‌ పరిత్యజేత్‌ | 

బ్రహ్మహత్యా9_ పనోదార్థమన్తరా వా మృతస్యతు॥ 18॥ 

బ్రాహ్మణుని రక్షణకోసం గోరక్షణకోసం ప్రాణాలు వదలాలి. బ్రహ్మహత్యను పోగొట్టుకోవడానికి ఆ మరణించిన 
కుటుంబంలోని వ్యక్తులను రక్షించుకోవడానికి కూడ తన ప్రాణాలు విడవాలి. 

దీర్దామయావినం విప్రం కృత్వానామయమేవ వా । 

దత్వా చాన్నం సువిదుషే బ్రహ్మహత్యా వ్యపోహతి 1 191 

లేదా దీర్గరోగి అయిన బ్రాహ్మణుని రోగాన్ని శాంతింపచేసినా విద్వాంసుడైన బ్రాహ్మణునికి అన్నం పెట్టినా 
బ్రహ్మహత్యాపాపం తొలగుతుంది. 

అశ్వమేధావభృథకే స్నాత్వా వై శుధ్యతే ద్విజః | 

సర్వస్వం వా వేదవిదే బ్రాహ్మణాయ ప్రదాయ చ॥ 20॥ 


ముప్పెయవ అధ్యాయం 675 

అశ్వమేధయాగంలో అవభృథస్నానం చేసి కాని, వేదములను తెలిసిన (బ్రాహ్మణునకు సర్వస్వము సమర్చించి 
కాని ద్విజుడు బ్రహ్మహత్యాపాపం నుండి శుద్ధిని పొందుతాడు. 

సరస్వత్యాస్తరుణయా సజ్లమే లోకవి[శ్రుతే । 

శుధ్యేత్రిషవణస్నానాత్రిరాత్రోపోషితో ద్విజః ॥ 21 ॥ 

లోక ప్రసిద్ధమైన సరస్వతి, అరుణ అను రెండు నదుల సంగమములోకాని, సముద్రంలోకాని మూడు 
పూటల స్నానంచేసి మూడు దినములు ఉపవాసమున్నచో బ్రహ్మహత్యాపాపంనుండి శుద్ధిని పొందుతాడు. 

గత్వా రామేశ్వరం పుణ్యం స్నాత్వా చైవ మహోదధా । 

బ్రహ్మచర్యాదిభిర్యుక్తో దృష్ట్వా రుద్రం విమోచయేత్‌ ॥ 22 ॥ 


(బ్రహ్మచర్యాదులు గలిగి రామేశ్వర క్షేత్రానికి వెళ్ళి సముద్ర స్నానమాచరించి బ్రహ్మచర్యంతో రుద్రుణ్ణి 
దర్శిస్తే బ్రహ్మహత్యాపాపం తొలగిపోతుంది. 


కపాలమోచనం నామ తీర్థం దేవస్య శూలినః । 
స్నాత్వా౭_భ్యర్చ్య పిత్యాన్‌ దేవాన్‌ బ్రహ్మహత్యాం వ్యపోహతి ॥ 28 ॥ 


కపాలమోచనం అనే శైవక్షేత్రానికి వెళ్ళి స్నానంచేసి పితృదేవతలను పూజించి బ్రహ్మహత్యా పాతకాన్ని 
తొలగించుకోవచ్చు. 


యత్ర దేవాధిదేవేన భైరవేణాతితేజసా । 
కపాలం స్థాపితం పూర్వం బ్రహ్మణః పరమేష్టినః 1 24 1 


పూర్వం ఈ క్షేత్రంలో అమితతేజస్వి, దేవాధిదేవుడు అయిన భైరవుడు (బ్రహ్మకపాలాన్ని ప్రతిష్టించినాడు. 


సమభ్యర్చ్య మహాదేవం తత్ర భైరవరూపిణమ్‌ । 
తర్పయిత్వా పిత్యూన్‌ స్నాత్వా ముచ్యతే (బ్రహ్మహత్యయా ॥ 25 ॥ 


ఇక్కడ భైరవరూపంగా ఉన్న శివుని బాగా పూజించి, స్నానంచేసి పితృతర్పణంచేస్తే బ్రహ్మహత్యనుంది 
విముక్తుడవుతాడు. 


ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే ప్రాయశ్చిత్తవిధిర్నామ త్రింశో9_ధ్యాయః ॥ 80 ॥ 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో ప్రాయశ్చిత్తవిధి అనే ముప్పెయవ అధ్యాయం ॥ 80 ॥ 


676 ఏకత్రింశోల_ ధ్యాయః -ముప్పె ఒకటవ అధ్యాయం 
బ్రహ్మకపాలస్థాపనమ్‌ - (బ్రహ్మకపాలస్థాపనం 


బుషయ ఊచు :-బుషులు అడిగారు 

కథం దేవేన రుద్రేణ శివేనామితతేజసా । 

కపాలం (బ్రహ్మణః పూర్వం స్థాపితం దేహజం భువి ॥ 11 

పూర్వం అమిత తేజోవంతుడైన రుద్రుడు బ్రహ్మశరీరసంబంధమైన కపాలాన్ని భూమిపై ఎట్లా స్థాపించినాడు? 
సూత ఉవాచ:-సూతుడు చెప్పాడు 

శృణుధ్వం బుషయః పుణ్యాం కథాం పాపప్రణాశినీమ్‌ । 

మాహాత్యం దేవదేవస్య మహాదేవస్య ధీమతః ॥ 2 ॥ 

బుషులారా! పాపమును నశింపజేసే ఈ పుణ్యకథను, జ్ఞానస్వరూపుడైన, దేవదేవుడైన మహాదేవుని 
మాహాత్యాన్ని వినండి. 

పురా పితామహం దేవం మేరుశ్ళజ్లే మహర్షయః । 

ప్రోచుః ప్రణమ్య లోకాదిం కిమేకం తత్త్వమవ్యయమ్‌ ॥ 8 ॥ 

పూర్వకాలంలో బుషులందరు మేరుపర్వత శిఖరానికి వెళ్ళి (బ్రహ్మకు నమస్కరించి సకల జగత్మారణము 
అవ్యయ తత్త్వమేది అని అడిగినారు. 

స మాయయా మహేశస్య మోహితో లోకసమృవః I 

అవిజ్ఞాయ పరం భావం స్వాత్మానం ప్రాహ ధర్షిణమ్‌ ॥ 4॥ 

అహం ధాతా జగద్యోనిః స్వయమ్ఫూరేక ఈశ్వరః | 

అనాదిమత్సరం బ్రహ్మ మామభ్యర్చ్య విముచ్యతే "5 

అహం హి సర్వదేవానాం (ప్రవర్తకనివర్తకః । 

న విద్యతే చాభ్యధికో మతో లోకేషు కశ్చన ॥ 6॥ 

అంతట సకలజగత్తును సృష్టించే బ్రహ్మ మహాదేవుని మాయచే మోహితుడై బుషుల అభిప్రాయాన్ని 
తెలుసుకోలేక అభిమానంతో నేనే ఈ జగత్తును ధరించేవాడను జగత్మారణుడను. స్వయంభువు. అద్వితీయుడనైన 
ఈశ్వరుడను. ఆదిలేని పరతత్వాన్ని నేన్‌; నన్ను పూజించి ముక్తులౌతారు. నేనే సకల దేవతలను ప్రవర్తింపచేస్తూ 
నివర్తింపచేస్తున్నాను. లోకాల్లో నాకంటే అధికుడు మరొకడు లేడు అన్నాడు. 

తస్యైవం మన్యమానస్య జజ్జే నారాయణాంశజః । 

ప్రోవాచ ప్రహసన్వాక్యం రోషితోల యం త్రిలోచనః ॥ 7॥ 

బ్రహ్మ ఈ విధంగా భావించునపుడు నారాయణాంశతో ఉత్పన్నుడైన భగవానుడగు ముక్కంటి కోపంతో 
కనులు ఎ(ర్రపడగా నవ్వుతూ ఇట్లన్నాడు. 


లేదు. 


ముప్పె ఒకటవ అధ్యాయం 677 
కిం కారణమిదం బ్రహ్మన్వర్తతే తవ సామ్చ్పతమ్‌ I 
అజ్ఞానయోగయుక్తస్య న త్వేతదుచితం తవ॥ రి॥ 
ఓ (బ్రహ్మో! నీ వెందుకిట్లా పలుకుతున్నావు? అజ్ఞానం యోగముతోనున్న నీకిది తగదు. 


అహం కర్తా౭_9_దిలోకానాం జజ్జే నారాయణాత్రభోః | 
న మామృతే9_స్య జగతో జీవనం సర్వథా క్వచిత్‌ ॥ 9 ॥ 


నేనే ఈ లోకాలకు కర్తను నేనే, నారాయణ ప్రభువునుండి పుట్టాను. నేను లేకుండా ఈ జగత్తుకు ఉనికే 


అహమేవ పరంజ్యోతిరహమేవ పరా గతిః । 
మత్రేరితేన భవతా సృష్టం భువనమణ్ణలమ్‌ 1101 


నేనే పరంజ్యోతిని, పరాగతిని, నాడ్రేరణతోనే నీవీ లోకాలను సృష్టించినావు. 

ఏవం వివదతోర్మోహాత్సరస్పరజయిషిణోః I 

ఆజగ్యుర్యత్ర తౌ దేవా వేదాశ్చత్వార ఏవ హి ॥ 11॥ 

ఈ విధంగా నారాయణుడు, (బ్రహ్మ వివాదపడుతుండగా నాలుగు వేదాలు అక్కడికి వచ్చినవి. 


అన్వీక్ష్య దేవం బ్రహ్మాణం యజ్ఞాత్మానం చ సంస్థితమ్‌ | 
కు ధ్‌ 
ప్రోచుః సంవిగ్నహృదయా యాథాత్యం పరమేష్టినః ॥ 12 ॥ 


ఆ వేదాలు బ్రహ్మదేవుని యజ్ఞరూపుడైన విష్ణువును చూచి కలత చెందినవై బ్రహ్మతో తత్వయాథార్థాన్ని 


ఇట్లా చెప్పసాగినవి. 


బుగ్వేద ఉవాచ *=బుగ్వేదం పలికింది 


యస్యాన్తస్థాని భూతాని యస్మాత్సర్వం ప్రవర్తతే । 
యదాహుస్తత్సరం తత్త్వం స దేవః స్యాన్మహేశ్వరః 1 13 ॥ 
సకల (ప్రాణులను తనలో నిలుపుకున్నవాడు, సకల జగత్తును ప్రవర్తింపచేసేవాడు, పరతత్త్వంగా 


ప్రసిద్దినొందిన వాడు మహేశ్వరుడని తెలుసుకోండి. 
యజుర్వేద ఉవాచ; -యజుర్వేదం పలికింది. 


యో యజ్జైరఖిలైరీశో యోగేన చ సమర్య్యతే । 
యమాహురీశ్వరం దేవం స దేవః స్యాత్సినాకథ్భక్‌ n కేశ | 


సకలయజ్ఞాలతో, యోగాలతో అర్చితుడై ఈశ్వరునిగా పిలుపునందినవాడు పినాకపాణి మాత్రమే. 


678 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


సామవేద ఉవాచ:-సామవేదం పలికింది. 


యేనేదం భ్రామ్యతే విశ్వం యదాకాశాన్తరం శివమ్‌ | 
యోగిభిర్వేద్యతే తత్త్వం మహాదేవః స శజ్మరః ॥ 15 ॥ 


సకలజగత్తును ప్రవర్తింపచేసేవాడు, పరమాకాశరూపుడు, యోగులు గుర్తించిన పరతత్త్వం మహాదేవుడైన 
శంకరుడే. 


అథర్వవేద ఉవాచ: -అథర్వవేదం పలికింది. 


యం ప్రపశ్యన్తి దేవేశం యజన్తే యతయః పరమ్‌ । 
మహేశం పురుషం రుద్రం స దేవో భగవాన్‌ భవః ॥ 16 ॥ 


అందరి చేత సాక్షాత్మరించబడువాడు యతులు యజ్ఞము చేయునది మహేశుడు, పురుషుడు రుద్రుడైన 
ఆ భగవానుడు భవుడే, 

ఏవం స భగవాన్‌ బ్రహ్మా వేదానామీరితం శుభమ్‌ । 

(శ్రుత్వా విహస్య విశ్వాత్మా తతశ్చా౭ి ౨ హ విమోహితః ॥ 17॥ 

కథం తత్పరమం బ్రహ్మ సర్వసంగవివర్ణితమ్‌ | 

రమతే భార్యయా సార్ధం ప్రమథైశ్చాతిగర్వితైః 1 18 ॥ 


ఈ విధంగా వేదాలమాటలు విని విశ్వస్వరూపుడైన (బ్రహ్మ మోహింపబడి నవ్వుతూ పలికాడు. అతడు 
పరమబ్రహ్మెతే, సర్వసంగవర్ణితుడైతే, అతిగర్వితులైన ప్రమథులతో కలిసి ఎట్లా ఉంటాడు? భార్యతో కలిసి ఎట్లా 
రమిస్తుంటాడు? 


ఇతీరితేల_ థ భగవాన్‌ ప్రణవాత్మా సనాతనః । 
అమూర్తో మూర్తిమాన్‌ భూత్వా వచః ప్రాహ పితామహమ్‌ ॥ 19 ॥ 


ఈ విధంగా చెప్పగానే పూజ్యుడు, సనాతనుడైన ప్రణవస్వరూపుడు, ఆకారంలేకుండా ఉన్నవాడు, 
మూర్తిమంతుడై పితామహుణ్ణి గూర్చి ఇట్లన్నాడు. 
— a_ రి ళం 
ప్రణవ ఉవాచ:-ఫప్రణవం పలికింది 
న హ్యేష భగవానీశః స్వాత్మనో వ్యతిరిక్రయా I 
కదాచిద్రమతే రుద్రస్తాదృశో హి మహేశ్వరః ॥ 20 ॥ 
ఆ శంకరుడు తనకంటే భిన్నమైన పత్నితో ఎపుడూ రమించటం లేదు. మహేశ్వరుడంటే అటువంటివాడు. 


అయం స భగవానీశః స్వయంజ్యోతిః సనాతనః । 
స్వానందభూతా కథితా దేవీ ఆగన్లుకా శివా ॥ 21 ॥ 


ముప్పె ఒకటవ అధ్యాయం 679 


ఈ శంకరుడు సనాతనుడు, స్వయంప్రకాశస్వరూపుడు, పార్వతి అంటే ఆత్మయే, అతని ఆనందమే ఆ 
రూపం దాల్చి వచ్చింది. 

ఇత్యేవముక్తే_ పి తదా యజ్ఞమూర్తేరజస్య వా! 

నాజ్ఞానమగమన్నాశమీ శ్వర స్యైవ మాయయా ॥ 22 ॥ 

ఈ విధంగా ప్రణవం చెప్పినా ఈశ్వరమాయవల్ల యజ్ఞమూర్తి అయిన బ్రహ్మకు అజ్ఞానం తొలగలేదు. 


తదన్తరే మహాజ్యోతిర్విరిళ్బో విశ్వభావనః । 

ప్రాదర్శదద్భుతం దివ్యం పూరయన్గగనాన్తరమ్‌ ॥ 28 ॥ 

అంతలో విశ్వస్రష్ట విరించుడు ఆకాశమధ్యంలో నిల్చున్న దివ్యరూపం అద్భుతమైన జ్యోతిని చూశాడు. ఆ 
జ్యోతిమధ్యలో పరిశుభ్రమైనది తేజస్సుతో (ప్రకాశించే ఆకాశమధ్యంలో నిండియున్న ఒక దివ్యమండలం 
ఆవిర్భవించింది. 

తన్మధ్యసంస్థితం జ్యోతిర్మణ్జలం తేజసోజ్ఞ్వలమ్‌ I 

వ్యోమమధ్యగతం దివ్యం ప్రాదురాసీద్దిజోత్తమాః | 24 ॥ 

ఆ దివ్యమండలం మధ్యలోనున్నదగు జ్యోతిర్మండలము తేజస్సుతో ఉజ్జ్వలమైనది. ఆకాశమధ్యగతముగా 
దివ్యమైనది ప్రాదుర్భవించినది. 


స దృష్ట్వా వదనం దివ్యమూర్శ్ని లోకపితామహః । 
తైజసం మణ్బలం ఘోరమలోకయదనిన్టితమ్‌ 125 


లోకపితామహుడు ఆ దివ్య జ్యోతిర్మండలములో ముఖాన్ని చూచుకొని ఘోరమైన తైజసమండలమును 
నిందించదగనిదానిని చూచాడు. 

ప్రజజ్వాలాతికో పేన బ్రహ్మణః పబ్బుమం శిరః | 

క్షణాదపశ్యత్స మహాన్‌ పురుషో నీలలోహితః ॥ 26 ॥ 

త్రిశూలపిబ్లలో దేవో నాగయజ్ఞోపవీతవాన్‌ । 

తం ప్రాహ భగవాన్‌ బ్రహ్మా శజ్మరం నీలలోహితమ్‌ ॥ 27 ॥ 


ఇంతలో బ్రహ్మ ఐదవ శిరసు కోపంతోనే కాలిపోయింది. అంతలో ఒక క్షణకాలంలో నీలలోహితుడు 
మహాపురుషుడు, త్రిశూలి, పింగళవర్షుడు, నాగయజ్ఞోపవీతధారి, మహేశ్వరగణాల్లో ఒక దేవుడు ఆవిర్భవించినాడు. 
అతనిని చూచి బ్రహ్మ ఇట్లన్నాడు. 

జ్ఞానాయ పూర్వం భవతో అలాటాదద్య శజ్మరమ్‌ । 

ప్రాదుర్భూతం మహేశానం మామతః శరణం వ్రజ ॥ 28 ॥ 


680 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
ఓ శంకరా! పూర్వం నీవు జ్ఞానము కొరకు నా లలాటం నుండి పుట్టినావని తెలుసు, అందువల్ల నన్ను 
శరణు వేడు, 


శ్రుత్వా సగర్వవచనం పద్మయోనేరథేశ్వరః I 
ప్రాహిణోత్స్పురుషం కాలం భైరవం లోకదాహకమ్‌ ॥ 29 ॥ 


ఆ (బ్రహ్మ గర్వంతో పలికిన మాటలు విన్న శంకరుడు లోకదాహకుడైన కాలభైరవుని పంపినాడు. 


స కృత్వా సుమహద్యుద్ధం (బ్రహ్మణా కాలభైరవః | 
ప్రచకర్తాస్య వదనం విరించస్యాథ పబ్బుమమ్‌ ॥ 30 ॥ 


ఆ కాలభైరవుడు బ్రహ్మతో ఘోరయుద్ధంచేసి (బ్రహ్మ పంచమశిరసును ఖండించినాడు. 


నికృత్తవదనో దేవో (బ్రహ్మో దేవేన శమ్మునా । 
మమార చేశో యోగేన జీవితం ప్రాప విశ్వధృక్‌ 1 81 ॥ 


ఈ విధంగా కాలభైరవుడు ఖండించిన శిరస్సుగల (బ్రహ్మ మరణించి ఈశ్వరానుగ్రహంవల్ల మళ్ళీ 
జీవించినాడు. 


అథాన్వపశ్యదీశానం మణ్జలాన్తరసంస్థితమ్‌ । 
సమాసీనం మహాదేవ్యా మహాదేవం సనాతనమ్‌ ॥ 82 ॥ 
తరువాత ఆ దివ్యమండలమధ్యంలో మహాదేవితో కలిసికూర్చున్న సనాతనమహాదేవుని చూశాడు. 


భుజజ్లరాజవలయం చన్దావయవభూషణమ్‌ I 
కోటిసూర్య ప్రతీకాశం జటాజూటవిరాజితమ్‌ ॥ 38 ॥ 


ఆ మహాదేవుడు నాగరాజ కంకణుడు, చంద్రరేఖాలంకారుడు, కోటిసూర్య సమకాంతికలవాడు జటా 
జూట శోభితుడు. 


శార్జూలచర్మవసనం దివ్యమాలాసమన్వితమ్‌ । 
త్రిశూలపాణిం దుప్పేక్షం యోగినం భూతిభూషణమ్‌ ॥ 34 ॥ 


శార్దూల చర్మం ధరించినాడు. దివ్యమాల ధరించి చేత (త్రిశూలంతో చూడ శక్యం కానివాడు. పరమయోగి, 
విభూతి భూషణుడు, 

యమన్తరా యోగనిష్టాః ప్రపశ్యన్తి హృదీశ్వరమ్‌ | 

తమాదిమేకం (బ్రహ్మాణం మహాదేవం దదర్శ హ ॥ 385 ॥ 

యోగనిష్టులు సర్వదా తమహృదయంలో సేవించే ఈశ్వరుని ఆదిదేవుని (బ్రహ్మ దర్శించినాడు. 


ముప్పె ఒకటవ అధ్యాయం 681 
యస్య సా పరమా దేవీ శక్తిరాకాశసంజ్ఞితా I 
స్తోత నన్తెశ్వర్యయోగాత్మా మహేశో దృశ్యతే కిల n836॥ 
అతని శక్తియే ఆకాశంలో ఉన్న పరమదేవి. ఆ మహేశ్వరుడనంతైశ్వర్యయోగాలతో ఉన్నవాడు. ఆ 
మహేశ్వరుడు కనపడుతున్నాడు. 


యస్యాశేషజగద్పీజం విలయం యాతి మోహనమ్‌ । 
సకృత్ప్రణామమాత్రేణ స రుద్రః ఖలు దృశ్యతే ॥ 37 11 


ఇతనినొకసారి నమస్కరిస్తే సకల సంసార బీజమైన మోహం సమూలంగా నశిస్తుంది. అటువంటి రుద్రుడు 
సాక్షాత్మరించినాడు. 


యే9£_థ నాచారనిరతాస్తదృక్తాశ్చెవ కేవలమ్‌ । 
విమోచయతి లోకాత్మా నాయకో దృశ్యతే కిల ॥ 88 ॥ 


ఆ రుద్రుడు ఆచారనిరతులు కాకున్నా తన భక్తులను విడిపిస్తాడు. 


యస్య బ్రహ్మాదయో దేవా బుషయో (బ్రహ్మవాదినః | 
అర్బయన్తి సదా లిజ్ఞం స శివః ఖలు దృశ్యతే 1839 nu 


ఆ మహేశ్వరలింగాన్ని బ్రహ్మదిదేవతలు బ్రహ్మవాదులైన బుషులు ఆరాధిస్తారు. ఆ శివుడు కనపడుతున్నాడు. 
యస్యాశేషజగత్సూతిర్విజ్లానతనురీశ్వరః 140 n 
సకల జగత్తునకు కారణమైన విజ్ఞాన దేహము ఆ శివునిదే. ఆ శివుడు కనిపించినాడు. 


విద్యా సహాయో భగవాన్యస్యాసౌ మజణ్దలాన్తరమ్‌ I 
హిరణ్యగర్భపుత్రోల_సౌ ఈశ్వరో దృశ్యతే పురః ॥ 411 


(బ్రహ్మను తనమండలంలోనే నివసింపచేసుకొన్న శంకరుడు హిరణ్యగర్భపుత్రుడు కనిపించినాడు. 


పుష్పం వా యది వా పత్రం యత్సాదయుగళే జలమ్‌ | 
దత్వా తరతి సంసారం రుద్రోత సౌ దృశ్యతే కిల॥ 421 


పత్రపుష్పఫలాల్లో ఏది తనపాదాలపై ఉంచినా సంసారాన్ని తరింపచేసే రుద్రుడు ప్రత్యక్షమైనాడు. 


తత్సన్నిధానే సకలం నియచ్చతి సనాతనః । 
కాలం కిల నియోగాత్మా కాలః కాలో హి దృశ్యతే 1483 ॥ 


తన సన్నిధిలో సకలానికి అనుగుణంగా నియమించే కాలానికి కాలరూపుడు శంకరుడు కనపడినాడు. 


682 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
జీవనం సర్వలోకానాం త్రిలోకస్యైవ భూషణమ్‌ । 
సోమః స దృశ్యతే దేవః సోమో యస్య విభూషణమ్‌ ॥ 44 ॥ 
సకలలోకానికి జీవనం, ముల్లోకాలకు అలంకారమైన చంద్రచూడుడు ఉమాసమేతుడై దర్శన మిచ్చినాడు. 
దేవ్యా సహ సదా సాక్షాద్యస్య యోగస్వభావతః । 
గీయతే పరమా ముక్తిర్మహాదేవః స దృశ్యతే 1 45 ॥1 


ఎల్లపుడు పార్వతితో సహజంగా కలిసి ఉండేవాడు, సాక్షాత్తుగా యోగస్వభావముతో ఇతని పరమముక్తి 
గానము చేయబడినది. ఆ మహాదేవుడు కనిపించినాడు. 


యోగినో యోగతత్త్వజ్ఞా వియోగాభిముభోల_నిశమ్‌ । 
యోగం ధ్యాయన్తి దేవ్యాః సౌ స యోగీ దృశ్యతే కిల ॥ 46 ॥ 


యోగతత్త్వజ్ఞులైన యోగులు ఎపుడు దేవితో కలిసి ఉన్నా వైరాగ్యభూషణునిగా ఉన్న యోగరూపుని ధ్యానిస్తూ 
ఉంటారు. అటువంటి యోగి దర్శన మిచ్చినాడు. 


సో౭ నువీక్ష్య మహాదేవం మహాదేవ్యా సనాతనమ్‌ । 
వరాసనే సమాసీనమవాప పరమాం సృృతిమ్‌ ॥ 47 ॥ 


ఆ విధంగా మహాదేవితో కలిసి ఆసనంపై కూర్చున్న మహాదేవుని చూచి బ్రహ్మ పరమస్కృతిని పొందాడు. 


లబ్ధ్వా మాహేశ్వరీం దివ్యాం సంస్కృతిం భగవానజః । 
తోషయామాస వరదం సోమం సోమార్థభూషణమ్‌ 1 48 1 


దివ్యమైన మహేశ్వర సంస్కృతిని పొందిన బ్రహ్మ భగవానుడు, సోమార్ధ భూషణుడైన ఉమతోకలిసి ఉన్న 
వరదుని శంకరుని సంతోషింపచేశాడు. 


(బ్రహ్మా ఉవాచ: -(బ్రహ్మ పలికాడు. 


నమో దేవాయ మహతే మహాదేవ్యై నమో నమః । 
నమశ్శివాయ శాన్తాయ శివాయై సతతం నమః ॥ 49 ॥ 


మహాదేవునికి నమస్మారం, మహాదేవికి నమస్మారం. శాంతమూర్తి శివునికి నమస్మారం, పార్వతికి ఎల్లప్పుడూ 
నమస్మారం. 


ఓం నమో బ్రహ్మణే తుభ్యం విద్యాయై తే నమో నమః । 
మహేశాయ నమస్తుభ్యం మూలప్రకృతయే నమః ॥ 50 ॥ 


బ్రహ్మస్వరూపుడవైన నీకు, సరస్వతీ రూపిణికి నమస్కారం. మహేశునకు మూల ప్రకృతికి నమస్మారం. 


ముప్పె ఒకటవ అధ్యాయం 683 
నమో విజ్ఞానదేహాయ చిన్తాయై తే నమో నమః । 
నమో౭_స్తు కాలకాలాయ ఈశ్వరాయ నమో నమః ॥ 851 ॥ 
విజ్ఞాన దేహునకు, చింతారూపునకు నమస్కారం. కాలకాలుడైన ఈశ్వరునికి నమస్కారం. 


నమో నమో9 స్తు రుద్రాయ రుద్రా్యి తే నమో నమః । 
నమో నమస్తే కాలాయ మాయాయై తే నమో నమః ॥ 52 ॥ 


రుద్రునికి, రుద్రాణికి నమస్మారం. కాలస్వరూపునకు, మాయారూపిణికి నమస్మారం. 


నియన్రే సర్వకార్యాణాం క్షోభికాయై నమో నమః । 
నమో౭_స్తు తే ప్రకృతయే నమో నారాయణాయ చ ॥ 58 ॥ 


సర్వకార్యనియామకునికి, క్షోభింపచేసేదానికి నమస్కారం. నారాయణునకు, ప్రకృతికి నమస్మారం. 


యోగదాయ నమస్తుభ్యం యోగినాం గురవే నమః । 
నమః సంసారవానాయ సంసారోత్పత్తయే నమః ॥ 54॥ 


యోగాన్నిచ్చేవానికి, యోగి అయిన గురువుకు నమస్మారం. సంసారవాసునకు, సంసారమును ఉత్పత్తి 
చేసినవానికి నమస్మారం. 


నిత్యానన్నాయ విభవే నమోస్వాననమూర్తయే । 
నమః కార్యవిహీనాయ విశ్వప్రకృతయే నమః ॥ 55 ॥ 


నిత్యానందునికి, ఆనందమూర్తికి నమస్మారం. కార్యవిహీనునికి, విశ్వప్రకృతికి నమస్మారం. 


ఓజ్మారమూర్తయే తుభ్యం తదన్తః సంస్థితాయ చ। 
నమస్తే వ్యోమసంస్థాయ వ్యోమశక్తె నమోనమః ॥ 56 ॥ 


ఓంకారస్వరూపునికి, అందులోనున్న వానికి నమస్మారం. వ్యోమస్థితునకు, వ్యోమశక్తికి నమస్మారం. 


ఇతి సోమాష్టకేనేశం ప్రణిపత్య పితామహః । 
పపాత దజ్ఞవద్భూమౌ గృణన్వై శతరుద్రియమ్‌ ॥ 57॥ 


ఈ విధంగా సోమాష్టకంతో ఈశ్వరుని స్తోత్రంచేసి శతరుద్రీయం పఠిస్తూ, నేలపై దండప్రణామం చేశాడు. 


అథ దేవో మహాదేవః ప్రణతార్తిహరో హరః । 

ప్రోవాచోత్సాప్య హస్తాభ్యాం ప్రీతో స్మి తవ సామృతమ్‌ ॥ 58 ॥ 

అపుడు ప్రణతార్తిహరుడైన మహాదేవుడు బ్రహ్మను చేతులతో లేపి ఇపుడు నీకు ప్రసన్నుడనైనాను అని 
పలికినాడు. 


684 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

దత్వా౭_ స్మె పరమం యోగమైశ్వర్యమతులం మహత్‌ । 

ప్రోవాచాగ్రస్థితం రుద్రం నీలలోహితమీశ్వరమ్‌ ॥ 59 ॥ 

అతనికి పరమయోగాన్ని, అతులమైన ఐశ్వర్యాన్ని ఇచ్చి ఎదుట నిల్చిన రుద్రుడు నీలలోహితుడు ఈశ్వరుణ్ణి 
గూర్చి ఇట్లన్నాడు. 

ఏష బ్రహ్మా౭_ స్య జగతః సమ్పూజ్యః ప్రథమః స్థితః | 

ఆత్మనా రక్షణీయస్తే గుణజ్యేష్టః పితా తవ ॥ 60 ॥ 

ఈ (బ్రహ్మ లోకానికి ప్రథమ పూజనీయుడు. నీ తండ్రి గుణజ్యేష్టుడు. ఆత్మతో నీకు రక్షింపతగినవాడు. 


అయం పురాణః పురుషోన హన్తవ్యస్వయా౭_నఘ । 
స యోగైశ్వర్యమాహాత్యాన్మామేవ శరణం గతః ॥ 61॥ 


ఇతడు పురాణపురుషుడు, నీవు చంపకూడదు. ఇతడు యోగైశ్వర్యంతో నన్ను శరణు పొందినాడు. 


అయం చ యజ్ఞో గర్వోత సౌ సగర్వో భవతాల_నఘ | 
శాసితవ్యో విరిజ్చస్య ధారణీయం శిరస్వయా ॥ 62 ॥ 


గర్వంతో ఉన్న ఈ యజ్ఞరూపుని నీవు శాసించాలి. నీవు (బ్రహ్మశిరసును ధరించాలి. 


బ్రహ్మహత్యా౭_పనోదార్థం వ్రతం లోకే ప్రదర్శయన్‌ । 
చరస్వ సతతం భిక్షాం సంస్థాపయ సురద్విజాన్‌ 1 68 ॥ 


లోకంలో బ్రహ్మహత్య తొలగించుకోవటానికి ఆచరించాల్సిన వ్రతాన్ని చూపుతూ భిక్షాటనంచేయి. 
సురద్విజులను కాపాడు. 


ఇత్యేతదుక్వా వచనం భగవాన్‌ పరమేశ్వరః । 
స్థానం స్వాభావికం దివ్యం యయౌ తత్పరమం పదమ్‌ ॥ 641 


అని పలికి పరమేశ్వరుడు తన పరమపదానికి వెళ్ళినాడు. 


తతః స భగవానీశ కపర్దీ నీలలోహితః । 
గాహయామాస వదనం బ్రహ్మణః కాలభైరవమ్‌ ॥ 65 ॥ 


ఆ తర్వాత నీలలోహితుడైన రుద్రుడు కాలభైరవునితో బ్రహ్మశిరసును గ్రహింపచేశాడు. 


చర త్వం పాపనాశార్థం (వ్రతం లోకే హితావహమ్‌ । 
కపాలహస్తో భగవాన్‌ భిక్షాం గృహ్హాతు సర్వతః ॥ 66 ॥ 


పాపనాశనం పొందుటకు నీవు హితం కలిగించే వ్రతాన్ని లోకంలో ఆచరించు. కపాలహస్తంతో అంతట 
భిక్షను స్వీకరించు. 


ముప్పె ఒకటవ అధ్యాయం 685 
ఉక్సెవం ప్రాహిణోత్మన్యాం బ్రహ్మహత్వ్యేతి విశ్రుతామ్‌ । 
దంష్లాకరాళవదనాం జ్వాలామాలావిభూషణామ్‌ ॥ 67 ॥ 


అని పలికి తర్వాత జ్వాలామాలావిభూషిత, దంటాకరాల వదన, అయిన (బ్రహ్మహత్య అనే కన్యను 
పంపాడు. 


యావద్వారాణసీం దివ్యాం పురీమేష గమిష్యతి । 

తావద్విఖీషణాకారా హ్యనుగచ్చ త్రిశూలినమ్‌ ॥ 68 ॥ 

ఇతడు వారాణసీపురం చేరేవరకు ఈ భయంకరాకారంతో ఈ టత్రిశూలిని అనుసరించుమని పలికినాడు. 
ఏవమాభాష్య కాలాగ్నిం ప్రాహ లోకమహేశ్వరమ్‌ । 

అటస్వ లోకానఖిలాన్‌ భైక్షార్థీ మన్నియోగతః ॥ 69 ॥ 

ఇలా చెప్పి కాలాగ్ని అయిన లోకమ హేశ్వరునితో నాఆజ్ఞ ప్రకారం భిక్షకోరుతూ అన్నిలోకాలు సంచరించు. 


యదా ద్రక్ష్యసి దేవేశం నారాయణమనామయమ్‌ । 
తదా౭_సౌ వక్ష్యతి స్పష్టముపాయం పాపశోధనమ్‌ ॥ 70 ॥ 


అనామయుడైన నారాయణుని దర్శించినపుడు పాపం తొలగే ఉపాయాన్ని అతడు తెలుపుతాడు. 


స దేవదేవతావాక్యమాకర్ణ్య భగవాన్‌ హరః | 
కపాలపాణిర్విశ్వాత్మా చచార భువనత్రయమ్‌ ॥ 71॥ 


ఇట్లు దేవదేవుని వాక్యాన్ని విన్న భగవానుడైన హరుడు బ్రహ్మకపాలాన్ని ధరించి విశ్వరూపుడై ముల్లోకాలు 
సంచరించినాడు. 

ఆస్థాయ వికృతం వేషం దీష్యమానం స్వతేజసా 1 

శ్రీమత్సవిత్రం రుచిరం లోచనత్రయసంయుతమ్‌ ॥ 72 ॥ 

సహస్రసూర్యప్రతిమం సిద్ధెః ప్రమథపుబ్గవైః । 

భాతి కాలాగ్నినయనో మహాదేవః సమావృతః TEN 


వికృతవేషాన్ని ధరించి తన తేజస్సుతో ప్రకాశిస్తూ; మూడు కన్నులు గలిగి కోటిసూర్యసమకాంతి గల్లి, 
గర్వితులైన ప్రమథులతోకలిసి కాలాగ్నినయనుడైన మహాదేవుడు ప్రకాశిస్తున్నాడు. 

పీత్వా తదమృతం దివ్యమానన్గం పరమేష్టినః | 

లీలావిలాసబహులో లోకానాగచ్చదీశ్వరః | 74 ॥ 

పరబ్రహ్మానందరసామృతాన్ని పానంచేసి లీలావిలాసం కలవాడై ఈశ్వరుడు లోకుల వద్దకు వచ్చినాడు. 


686 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
తన్హృవ్వా కాలవదనం శబ్మరం కాలభైరవమ్‌ | 
రూపలావణ్యసంపన్నం నారీకులమగాదను ॥ 75 ॥ 


కాలవదనుడు, శంకరుడు, కాలభైరవుడయిన ఆ రూపలావణ్య సంపన్నుని చూచి యువతీ సమూహం 
వెంట వచ్చినది. 


గాయన్తి గీతైర్వివిధైర్బృత్యన్తి పురతః ప్రభోః । 
సస్మితం ప్రేక్ష్య వదనం చక్రుః భ్రూభజ్ఞమేవ చ॥ 761 


వారు గానం చేసినారు. స్వామి ముందు నాట్యమాడినారు. కాలభైరవుని దరహాసముఖాన్ని చూచి 
కనుబొమలతో హావభావాలు చూపసాగారు. 


స దేవదానవాదీనాం దేశానభ్యేత్య శూలధ్యక్‌ / 
జగామ విష్టోర్భువనం యట్రాల_ 9 స్తే పురుషోత్తమః ॥ 77 ॥ 


ఈ విధంగా తిరిగిన కాలభైరవుడు దేవదానవాదుల ప్రదేశాలు చుట్టి మధుసూదనుడు నివసించే భవనానికి 
బయలుదేరినాడు. 


సమ్రాప్య దివ్యభవనం శజ్యరో లోకశంకరః । 
సహైవ భూతప్రవరైః ప్రవేష్ణుముపచక్రమే ॥ 78 ॥ 


లోకశుభంకరుడైన శంకరుడు ఆ దివ్యభవనాన్ని చూచి ప్రమథగణాలతో పాటు భవనంలో ప్రవేశించుటకు 
ముందుకు సాగాడు. 


అవిజ్ఞాయ పరం భావం దివ్యం తత్సారమేశ్వరమ్‌ I 
న్యవారయత్రిశూలాజ్మం ద్వారపాలో మహాబలః ॥ ౯79 ॥ 


అతని దివ్యప్రభావం తెలియక మహాబలుడైన ద్వారపాలకుడు అతి (ప్రవేశించరాదని వారించినాడు. 


శజ్ఞచక్రగదాపాణిః పీతవాసా మహాభుజః | 
విష్పక్సేన ఇతి ఖ్యాతో విష్ణోరంశసముద్భవః 1 801 


ఆతడే శంఖచక్రగదాపాణి, పీతాంబరధారి, మహాపరాక్రమశాలి, విష్ణ్వంశసంభూతుడైన విష్వక్సేనుడు. 

అధ తం శబ్మరగణం యుయుధే విష్ణుసమృవః | 

భీషణో ఖైరవాదేశాత్కాలవేగ ఇతి స్ఫృతః 11 ఈ1॥1 

విష్ణువు వలన పుట్టిన ఆ విష్వక్సేనుడు భైరవాదేశముతో యుద్ధమునకు తలపడిన కాలవేగమను పేరుగల 
శంకరగణముతో యుద్దం చేశాడు. 


ముప్పె ఒకటవ అధ్యాయం 687 
విజిత్య తం కాలవేగం క్రోధసంరక్తలోచనః । 
దుద్రువాభిముఖం రుద్రం చిక్షేప స సుదర్శనమ్‌ ॥ 82 ॥ 


విష్వక్సేనుడు కాలవేగు నోడించి, కోధసంరక్తలోచనుడై రుద్రుని కభిముఖంగా నడచి భయంకరమైన 
సుదర్శన చక్రాన్ని ప్రయోగించినాడు. 


అథ దేవో మహాదేవస్రిపురారిస్రిశూలభృత్‌ । 
తమాపతన్తం సావజ్ఞమాలోకయదమి త్రజిత్‌ "183 


త్రిపురారి, త్రిశూలధారి, మహాదేవుడైన కాలభైరవుడు తనవైపే వస్తున్న సుదర్శనచక్రాన్ని నిరాదరంతో 
చూచినాడు. 


తదన్తరే మహద్భూతం యుగాన్తదహనోపమమ్‌ । 
శూలేనోరసి నిర్భిద్య పాతయామాస తం భువి ॥ 841 


యుగాంతాగ్నివంటి విష్వక్సేనుని వక్షస్థలంలో శూలంతో పొడిచి పడవేసినాడు. 

స శూలాభిహతోం_త్యర్థం త్యక్వా స్వం పరమం బలమ్‌ । 

తత్యాజ జీవితం దృష్ట్వా మృత్యుం వ్యాధి హతా ఇవ ॥ 85 ॥ 

ఇట్లా శూలహతుడైన విష్పక్సేనుడు తన పరమ బలాన్ని పోగొట్టుకొని మృత్యువును చూచిన వ్యాధిగ్రస్తునివలె 
ప్రాణాలు విడచినాడు. 

నిహత్య విష్ణుపురుషం సార్ధం ప్రమథపుజ్గవైః । 

వివేశ చాన్తరగృహం సమాదాయ కళేవరమ్‌ ॥ 86 ॥ 

కాలభైరవుడిట్లా విష్వక్సేనుని చంపి అతని మృతదేహాన్ని తీసుకొని (ప్రమధగణాలతో కూడ అభ్యంతర 
భవనంలో ప్రవేశించినాడు. 


వీక్ష్య తం జగతో హేతుమీశ్వరం భగవాన్హర్రిః । 
శిరం లలాటాత్సమిద్య రక్తధారామపాతయత్‌ ॥ 87 ॥ 


అట్లా వచ్చిన జగద్దేతువు శంకరుని చూచి శ్రీవిష్ణువులలాటంనుండి శిరమును ఛేదించుకుని రక్తధార 
కురిపించి ఇట్లన్నాడు. 

గృహాణ భీక్షాం భగవన్‌ మదీయామమితద్యుతే I 

న విద్యతే9 న్యా హ్యుచితా తవ త్రిపురమర్దన ॥ 88 ॥ 


అప్రమేయ తేజశ్ళాలివైన భగవన్‌ నా యీ భిక్ష స్వీకరించు. త్రిపురమర్దనా! ఇక్కడ నీకు ఉచితమైన మరొక 
భిక్ష ఏదీలేదు. 


688 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
న సమభ్ఫూర్డం కపాలం తద్బహ్మణః పరమేష్టినః I 
దివ్యవర్షసహగస్రన్తు సా చ ధారా ప్రవాహితా ॥ 89 ॥ 
శ్రీ విష్ణువులలాటంనుండి రక్తధార దివ్యవర్షసహగస్తం ప్రవహించినది. అయినా బ్రహ్మకపాలం నిండలేదు. 


అథాబ్రవీత్మాలరుద్రం హరిర్నారాయణ ప్రభుః । 
సంస్తూయ వివిధైర్భావైర్బహుమానపురస్సరమ్‌ 1 901 


తర్వాత నారాయణుడు సగౌరవంగా వైదికమంత్రాలతో కాలరుద్రుని స్తుతించి ఇట్లన్నాడు. 


కిమర్ధమేతద్వదనం బ్రహ్మణో భవతా ధృతమ్‌ । 
ప్రోవాచ వృత్తమఖిలం దేవదేవో మహేశ్వరః ॥ 91 ॥ 


మీరీ బ్రహ్మకపాలాన్ని ఎందుకు ధరించినారు అని. దానికి కాలభైరవుడు జరిగిన వృత్తాంతాన్నంతా 


వివరించినాడు. 


సమాహూయ హృషీకేశో బ్రహ్మహత్యామథాచ్యుతః । 
ప్రార్థయామాస భగవాన్‌ విముజ్బోతి త్రిశూలినమ్‌ ॥ 92 ॥ 
హృషీకేశుడు బ్రహ్మహత్యను పిలిచి కాలభైరవుని విడువుమని కోరెను. 


న తత్యాజాథ సా పారం వ్యాహృతా౭_పి మురారిణా । 
చిరం ధ్యాత్వా జగద్యోనిం శజ్మరం ప్రాహ సర్వవిత్‌ ॥ 98 ॥ 


అయినా ఆ బ్రహ్మహత్య శంకరుని వీడలేదు. జగత్మారణుడు, సర్వజ్ఞుడు అయిన శ్రీ మహావిష్ణువు 


చాలసేపు ధ్యానించి శంకరునితో ఇట్లన్నాడు- 


వ్రజస్వ దివ్యాం భగవన్సురీం వారాణసీం శుభామ్‌ । 
యత్రాఖిలజగద్దోషాన్‌ క్షిప్రం నాశయతీశ్వరః ॥ 94 ॥ 


భగవన్‌! కాలభైరవ! సకలదోషాలను శంకరుడు త్వరగా నశింపచేసే వారాణసీపురానికి వెళ్ళు. 


తతః సర్వాణి భూతాని తీర్జాన్యాయతనాని చ। 
జగామ లీలయా దేవో లోకానాం హితకామ్యయా 1॥ 95 ॥ 


తర్వాత కాలభైరవుడు రహస్యాలు పరమపవిత్రాలైన పుణ్యతీర్ణాలను క్షేత్రాలను లోకాల హితం కోరి 


సంచరించినాడు. 


సంస్తూయమానః ప్రమథైర్మహాయోగైరితస్తతః । 
నృత్యమానో మహాయోగీ హస్తన్యస్తకలేవరః ॥ 96 ॥ 
చేతిలో కపాలాన్ని ధరించి నాట్యం చేస్తూ మహాయోగులైన ప్రమథులు స్తుతించగా తిరుగాడినాడు. 


ముప్పె ఒకటవ అధ్యాయం 689 

తమభ్యధావద్భగవాన్షరిర్నారాయణ: ప్రభుః | 

సమాస్థాయ పరం రూపం నృత్యదర్శనలాలసః ॥ 97॥ 

కాలభైరవుని నృత్యాన్ని చూడగోరి శ్రీహరి మరోరూపాన్ని ధరించి అతని వెంట నడచినాడు. 

నిరీక్షమాణో గోవిన్హం వృషేన్రాజ్మితశాసనః 1 

సస్మయో9_నన్తయోగాత్మా నృత్యతి స్మ పునః పునః ॥ 98 ॥ 

యోగరూపుడైన వృషధ్వజుడగు కాలభైరవుడు గోవిందుని చూచి ప్రసన్నుడై చిరునవ్వుతో మాటి మాటికి 
నృత్యం చేసినాడు. 

అనుచానుచరో రుద్రం స హరిర్థర్మవాహనః | 

భేజే మహాదేవపురీం వారాణసీతి విశ్రుతామ్‌ ॥ 99 ॥ 

తర్వాత శ్రీహరితో అనుచరులైన ప్రమథులతో కూడి వృషభవాహనుడైన కాలభైరవుడు వారణాసి అనే 
మహాదేవుని పురాన్ని చేరుకున్నాడు. 

ప్రవిష్టమాత్రే విశ్వేశే బ్రహ్మహత్యా కపర్టిని । 

హా హేత్యుక్వా సనాదం వై పాతాళం ప్రాపదుఃఖితా ॥ 100 ॥ 

ఈ విధంగా కాలభైరవుడు వారణాసిలో ప్రవేశించినంతలోనే హాహా అని పెద్దగా అరుస్తూ దుఃఖితురాలై 
బ్రహ్మహత్య పాతాళంలో ప్రవేశించింది. 


ప్రవిశ్య పరమం స్థానం కపాలం బ్రహ్మణో హరః | 
గణానామ(గ్రతో దేవః స్థాపయామాస శజ్మరః ॥ 101 ॥ 


తర్వాత కాలభైరవుడు ఉత్తమస్థానంలో చేరి ప్రమథగణాలు చూస్తుండగా వారి ముందు బ్రహ్మకపాలాన్ని 
(ప్రతిష్టించినాడు. 

స్థాపయిత్వా మహాదేవో దదౌ తచ్చ కళేవరమ్‌ । 

ఉక్తా సజీవమసితి విష్ణవే సౌ ఘృణానిధిః ॥ 102 ॥ 

ఈ విధంగా బ్రహ్మకపాలాన్ని ప్రతిష్టించి విష్వక్సేనుని మృతదేహాన్ని జీవించుగాక! అని పలికి 
శ్రీమహావిష్ణువునకిచ్చినాడు. 

యే స్మరన్తి మమాజస్రం కపాలం వేషముత్తమమ్‌ । 

తేషాం వినశ్యతి క్షిప్రం ఇహాముత్ర చ పాతకమ్‌ ॥ 103 ॥ 

నాకపాలధారి రూపాన్ని స్మరించిన వారికి ఇహపరాలల్లో పాపాలన్నీ నశిస్తాయి. 


690 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

ఆగమ్య తీర్ధప్రవరే స్నానం కృత్వా విధానతః । 

తర్పయిత్వా పిత్యాన్దేవాన్‌ ముచ్యతే బ్రహ్మహత్యయా ॥ 104 ॥ 

ఈ కపాలతీర్థానికి వచ్చి, యథావిధిస్నానంచేసి, దేవపితృదేవులను తృప్తిపరచినవారు బ్రహ్మహత్యా పాతకాన్ని 
పోగొట్టుకొంటారు. 


అశాశ్వతం జగద్‌జ్ఞాత్వా వ్రజధ్వం పరమాం పురీమ్‌ । 
దేహాన్తే తత్సరం జ్ఞానం దదాతి పరమం పదమ్‌ ॥ 105 ॥ 


ఈ జగత్తు అశాశ్వతమని తెలుసుకొని ఈ క్షేత్రంలో నివసించినవారు పరమజ్ఞానాన్ని పొంది, దేహావసానంలో 
పరమపదాన్ని నావల్ల పొందుతారు. 


ఇతీదముక్వా భగవాన్‌ సమాలిజ్ఞ్య జనార్దనమ్‌ । 

సహైవ ప్రమథేశానైః క్షణాదన్తరధీయత 1 1061 

ఇలా పలికి కాలభైరవుడు జనార్దనుని కౌగిలించుకుని, ప్రమథగణంతో తత్‌క్షణమే అంతర్జానమైనాడు. 
స లబ్బా భగవాన్‌ కృష్ణో విష్వక్సేనం త్రిశూలినః । 

స్వం దేశమగమత్తూష్టీం గృహీత్వా పరమం బుధః ॥ 107 ॥ 


ఇలా శ్రీహరి కాలభైరవునినుంచి విష్వక్సేనుని పొంది, తన పరమరూపాన్ని ధరించి తన లోకానికి 
చేరుకున్నాడు. 


ఏతద్వః కథితం పుణ్యం మహాపాతకనాశనమ్‌ । 
కపాలమోచనం తీర్ధం స్థాణోః ప్రియకరం శుభమ్‌ ॥ 108 ॥ 


ఇది శంకరునికి ప్రీతికరము. సకల పాపనాశకము. పరమపావనమైన కపాలమోచనతీర్జాన్ని గూర్చి మీకు 
వివరించినాను. 


య ఇమం పఠతే9_ధ్యాయం బ్రాహ్మణానాం సమీపతః । 

మాన సైర్వాచికైః పాపైః కాయికైశ్చ విముచ్యతే ॥ 109 ॥ 

ఈ అధ్యాయాన్ని బ్రాహ్మణుల సమీపంలో చదివినవారికి కాయిక, వాచిక, మానసిక పాపాలన్నీ తొలగి 
పోతాయి. 


ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే కపాలమోచనమాహాత్యం నామ ఏక్రింశో౭_ధ్యాయః ॥ 81 ॥ 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో కపాలమోచన మాహాత్యమనే ముప్పది ఒకటవ అధ్యాయం ॥ 31॥ 


| | 
ఆీఅఆీబఆీల 


ద్వాత్రింశో9 ధ్యాయః - ముప్పె రెండవ అధ్యాయం 691 
ప్రాయశ్చిత్త ప్రకరణమ్‌ - ప్రాయశ్చిత్త ప్రకరణం 


వ్యాస ఉవాచ :-వ్యాసమహర్షి చెప్పాడు 
సురాపస్తు సురాం తప్తామగ్నివర్ణాం పిబేత్తదా । 


నిరగకాయః స తయా ముచ్యతే చ ద్విజోత్తమః nln 


థి 


౨56% 


మద్యపానం చేసిన బ్రాహ్మణుడు ఆ మద్యాన్ని అగ్నితో కాచి అగ్నివర్ణం పొందేట్టు చేసి త్రాగాలి. ఆ సురతో 
శరీరం కాలినట్టెతే సురాపానపాపం శమిస్తుంది. 


గోమూత్రమగ్నివర్ణం వా గోశకృద్రసమేవ వా। 
పయోఘృతం జలం వా౭_థ ముచ్యతే పాతకాత్తతః 11 2 ॥ 


గోమూత్రాన్నికాని గోమయరసాన్నికాని అగ్నివర్ణం కావించి త్రాగాలి. లేదా పాలు నెయ్యి నీరు బాగా కాచి 
త్రాగాలి. దాంతో ఆ పాపం తొలగుతుంది. 


జలార్టవాసాః ప్రయతో ధ్యాత్వా నారాయణం హరిమ్‌ । 

బ్రహ్మహత్యావ్రతం చాథ చరేత్సాపప్రశాన్తయే ॥ 8 ॥ 

తడి బట్టలతో నియమంగా శ్రీమన్నారాయణుని ధ్యానించి బ్రహ్మహత్యావ్రతాన్ని ఆచరిస్తే సురాపానం వల్ల 
కల్గిన పాపం తొలగుతుంది. 

సువర్ణ స్తేయకృద్విప్రో రాజానమభిగమ్య తు | 

స్వకర్మ ఖ్యాపయన్‌ (బూయాన్మా భవాననుశాస్త్వితి ॥ 4॥ 

బంగారాన్ని దొంగిలించిన బ్రాహ్మణుడు రాజువద్దకు వెళ్ళి తాను చేసిన దాన్ని తెల్పి నన్ను శిక్షించండి అని 
అడుగాలి. 

గృహీత్వా ముసలం రాజా సకృద్ధన్యాత్తు తం స్వయమ్‌ । 

వధేతు శుధ్యతే సనో బ్రాహ్మణస్తపసా9_థవా 1 5 

రాజు రోకలితీసుకొని ఒకసారి కొట్టాలి. ఆదెబ్బతో అతడు మరణిస్తే ఆ పాపం పోతుంది లేదా తపస్సు 
చేసినా ఆ పాపం పోతుంది. 

స్మృన్ధేనాల. 9 దాయ ముసలం లగుడం వాం పి ఖాదిరమ్‌ । 

శక్తిం చాలి 9౩ దాయ తీక్షాగ్రామాయసం దజ్ఞమేవ వా॥6॥ 


రాజా తేన చ గన్తవ్యో ముక్తకేశేన ధావతా । 
ఆచక్షాణేన తత్పాపమేతత్మ్కర్మాస్మి శాధి మామ్‌ ॥ 7 ॥ 


692 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

రోకలిని కాని, చండ్ర కర్రను, రెండువైపుల అంచుకల ఖడ్గాన్ని కాని, ఇనుపదండాన్ని కాని ధరించి జుట్టు 
విరబోసుకొని రాజువద్దకు వెళ్ళాలి. నే నీ తప్పు చేసినాను, నన్ను దండించండి అని చెప్పాలి. 

శాసనాద్వా విమోక్షాద్వా స్తేనః స్తేయాద్విముచ్యతే । 

అశాసిత్వా తు తం రాజా స్తేనస్యాః ౭ ప్పోతి కిల్చిషమ్‌ 1181 


రాజు దండం వల్ల లేదా శరీరత్యాగంవల్ల ఆ పాపం తొలగిపోతుంది. ఒక వేళ రాజు శాసించక పోతే ఆ 
పాపం రాజు పొందుతాడు. 


తపసా౭_పనోత్తుమిచ్చంస్తు సువర్ణస్తేయజం మలమ్‌ | 

చీరవాసా ద్విజో౭ రణ్యే చరేద్‌ బ్రహ్మహణో వనమ్‌ ॥ 9॥ 

స్వర్ణస్తేయ పాపాన్ని తపసుతో తొలగింప దలచు కుంటే నారవస్తాలు ధరించి అరణ్యానికి వెళ్ళి బ్రహ్మహత్యా 
వ్రతమాచరించాలి. 

స్నాత్వా౭_ శ్వమేధావభృథే పూతః స్యాదథవా ద్విజః । 

ప్రదద్యాద్వా౭_ థ విప్రేభ్యః స్వాత్మతుల్యం హిరణ్యకమ్‌ ॥ 10 ॥ 


అశ్వమేధావభృథంలో స్నానం చేసినా బ్రాహ్మణుడు పరిశుద్దుడవుతాడు. లేదా తనంత బరువు బంగారాన్ని 
(బ్రాహ్మణులకు దానం చేయాలి. 


చరేద్వా వత్సరం కృచం బ్రహ్మచర్యపరాయణః । 
బ్రాహ్మణః స్వర్ణహారీ తు తత్సాపస్యాపనుత్తయే ॥ 11 ॥ 


లేదా బ్రహ్మచర్యంతో సంవత్సరకాలం కృవచ్చవ్రతాన్ని ఆచరించాలి. స్వర్ణాన్ని దొంగిలించిన బ్రాహ్మణుడు 
ఆ పాపం తొలగటానికి పైవిధంగా నడచుకోవాలి. 


గురోర్భార్యాం సమారుహ్య బ్రాహ్మణః కామమోహితః । 
అవగూహేత్‌ ప్రియం తప్తాం దీప్తాం కార్నాయసీం కృతామ్‌ 1 121 
(3) 


కామమోహితుడైన బ్రాహ్మణుడు గురు భార్యా సంగమం చేస్తే నల్లని ఉక్కు స్రీ విగ్రహాన్ని బాగా కాల్చి 
ఆలింగనం చేసుకోవాలి. 


స్వయం వా శిశ్నవృషణావుతృత్యాధాయ చాజ్టులౌ | 
అభిగచ్చేద్దక్షిణాశామానిపాతాదజిహ్మగః THEY 
లేదా శిశ్నవృషణాలను కోసి దోసిట పట్టుకుని ప్రాణాలు పోయేదాకా దక్షిణదిక్కు నడవాలి. 


ముప్పె రెండవ అధ్యాయం 693 
గుర్వజ్ఞనాగమః శుద్ధ్వ చరేదహ్మహణో వ్రతమ్‌ । 
శాఖాంవా కబ్బకో పేతాం పరిష్వజ్యాథ వత్సరమ్‌ ॥ 14 ॥ 
అధః శయీత నియతో ముచ్యతే గురుతల్పగః | 
కృ్ణచ్ణ్రం వా౭_బ్ద్బం చరేద్విప్రశ్చీరవాసాః సమాహితః ॥ 15 ॥ 


గురు భార్యాగమనం చేసే శుద్ధికొరకు బ్రహ్మహత్యా వ్రతాన్ని ఆచరించి శుద్ధినందుతాడు. లేదా ముళ్ళున్న 
చెట్టు కొమ్మను ఒక సంవత్సరం ఆలింగనం చేసుకొని భూమిపై పరుండాలి. నారవస్తాలు ధరించి నియతమనస్స్ముడై 
సంవత్సరకాలం కృవ్చవ్రతాన్ని ఆచరించాలి. 

అశ్వమేధావబ్బథకే స్నాత్వా వా శుద్ధతే ద్విజః | 

కాలే _ష్టమే వా భుజ్టానో బ్రహ్మచారీ సదా ప్రతీ ॥ 16 ॥ 

స్థానాశనాభ్యాం విహరంస్రిర హ్లోల_ భ్యుపయత్నతః । 

అధఃశాయీ త్రిభిర్వర్నెస్తద్వపోహతి పాతకమ్‌ ॥ 17 ॥ 

అశ్వమేధావభృథం స్నానం చేసినా పరిశుద్ధుడవుతాడు. లేదా (బ్రహ్మచర్యవ్రతాన్నాచరిస్తూ ప్రతినాలుగు 
దినాలకు ఒక సాయంకాలం భుజిస్తూ మూడు రోజులు ఒకే ప్రదేశంలో కూర్చుని ఒకే ఆసనంపై ఉండి జలంమాత్రం 
త్రాగుతూ మూడుసంవత్సరాలు నేలపై పడుకొన్నా పరిశుద్దుడవుతాడు. 

చాన్హాయణాని వా కుర్యాత్పబ్బు చత్వారి వా పునః । 

పతితైః సంప్రయుక్తాత్మా అథ వక్ష్యామి నిష్కతిమ్‌ ॥ 18 ॥ 

లేదా నాలుగు అయిదు చాంద్రాయణవ్రతాలు ఆచరించాలి. ఇక పతితుల సహవాసికి ప్రాయశ్చిత్తం 
చెపుతాను. 

పతితేన తు సంసర్గం యో యేన కురుతే ద్విజః | 

స తత్సాపాపనోదార్థం తస్యైవ వ్రతమాచరేత్‌ ॥ 19 ॥ 


పతితునితో సంబంధం ఉన్న (బ్రాహ్మణుడు (ద్విజుడు) ఆ పతితులాచరించే పవ్రతాన్నే ఆచరించాలి. 

తప్తకృ(చ్చ్రం చరేద్వాల.థ సంవత్సరమతగ్ధితః । 

షాణ్మాసికే తు సంసర్లే ప్రాయశ్చిత్తార్థమాచరేత్‌ ॥ 20 ॥ 

లేదా ఒకసంవత్సరం తప్తకృ(చ్చ వ్రతమాచరించాలి. ఆరునెలలు కలిసుంటే పైప్రాయళశ్చిత్తాన్ని సగం 
ఆచరించాలి. 


694 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ఏభిర్ర్వతైర్యపోహన్తి మహాపాతకినో ఫలమ్‌ । 

పుణ్యతీర్థాభిగమనాత్‌ పృథివ్యాం వా౭_థ నిష్కృతిః ॥ 21 ॥ 

ఈ వ్రతాలతో మహాపాతకులు కూడా పాప విముక్తులౌతారు. లేదా తీర్ధయాత్రలు కావించినా పరిశుద్దు 
లవుతారు. 

బ్రహ్మహత్యాం సురాపానం స్తేయం గుర్వజ్ఞనాగమమ్‌ । 

కృత్వా తైశ్చాపి సంసర్గం బ్రాహ్మణః కామచారతః ॥ 22 ॥ 

కుర్యాదనశనం విప్రః పునస్తీర్ధే సమాహితః | 

జ్వలన్తం వా విశేదగ్నిం ధ్యాత్వా దేవం కపర్దినమ్‌ 1 23 1 

న హ్యన్యా నిష్కృతిర్దృష్ణా మునిభిర్ధర్మవాదిభిః । 

తస్మాత్‌ పుణ్యేషు తీర్థేషు దహేద్వా౭_పి స్వదేహకమ్‌ 1 2411 

బ్రహ్మహత్య, సురాపానం, స్తేయం, గుర్వంగనాగమనం మొదలైన పాపాలు ఆచరించినవారితో కలిసి 
ఉన్నవాడు కూడ పుణ్యతీర్ణాల్లో నియమబద్దుడై ఉపవాసం ఉండాలి. కపర్దిని ధ్యానిస్తూ అగ్నిలో ప్రవేశించాలి. 
ఇంతకన్నా వేరునిష్టృతి ధర్మవాదులైన బుషులు తెలుపలేదు. అందువల్ల పుణ్యతీర్ణాల్లో స్వదేహాన్ని దహింపచేసుకోవాలి. 

గత్వా దుహితరం విప్రః స్వసారం వా స్నుషామపి | 

ప్రవిశేజ్ఞలనం దీప్తం మతిపూర్వమితి స్థితిః ॥ 25 ॥ 

బుద్ధిపూర్వకంగా కన్నకూతురుని, చెల్లెలిని, కోడలిని సంగమిస్తే విప్రుడు బుద్ధిపూర్వకంగా అగ్నిప్రవేశం 
చేయాలి. 

మాతృష్వసాం మాతులానీం తథైవ చ పితృష్వసామ్‌ । 

భాగినేయాం సమారుహ్య కుర్యాత్‌ కృచ్రాతికృచ్ల్చకౌ 1 26 ॥ 

పినతల్లిని, మేనమామ భార్యని, మేనత్తని, మేనకోడలితోనూ రమిస్తే కృ(చ్చ, అతికృచ్చవ్రతాల నాచరించాలి. 

చాన్హాయణళఇ్బు కుర్వీత తస్య పాపస్య శాన్తయే । 

ధ్యాయన్లేవం జగద్యోనిమనాదినిధనం పరమ్‌ ॥ 27 ॥ 

లేదా చాంద్రాయణవ్రతం ఆచరించాలి. ఆ పాపశాన్తి కొరకు వ్రతాచరణసమయంలో జగత్మారణుడు 
అనాదినిధనుడైన పరమాత్మను ధ్యానించాలి. 

భాతృభార్యాం సమారుహ్య కుర్యాత్‌ తత్సాపశాన్తయే । 

చాన్హాయణాని చత్వారి పబ్బు వా సుసమాహితః ॥ 28 ॥ 


ముప్పె రెండవ అధ్యాయం 695 


సోదరుని భార్యతో రమిస్తే నాలుగు లేదా ఐదు చాంద్రాయణవ్రతాలు చేయాలి. 


పైతృష్వసేయీం గత్వా తు స్వసేయాం మాతురేవ చ। 
మాతులస్య సుతాం వా౭ పి గత్వా చాన్దాయణం చరేత్‌ ॥ 29 ॥ 


మేనత్తకూతురుతోకాని, తల్లి సోదరి కూతురుతోకాని సంభోగిస్తే అదేవిధంగా మేనమామ కూతురుతో 
సంభోగించినా చాంద్రాయణవత్రం ఆచరించాల్సిందే. 


సఖీ భార్యాం సమారుహ్య గత్వా శ్యాలీం తథైవ చ। 
అహోరాత్రోషితో భూత్వా తప్తకృచ్చం సమాచరేత్‌ ॥ 80 ॥ 


మిత్రుని భార్యను కాని, భార్య చెల్లెల్ని కాని భోగిస్తే ఒకదినం ఉపవాసముండి తప్తకృచ్చవ్రతం ఆచరించాలి. 

ఉదక్యాగమనే విప్రప్రిరాత్రేణ విశుధ్యతి । 

చాండాలీగమనే చైవ తప్త కృ్ణచ్చత్రయం విదుః ॥ 

సహసాతపనే నాస్య నాన్యథా నిష్కతిః సృతా | 31 ॥ 

రజస్వల ప్రీతో రమించినా మూడురాత్రులు ఉపవాసం చేస్తే పవిత్రుడు అవుతాడు. చండాలస్ర్త్రీతో సంపర్శం 
చేస్తే మూడు కృ(చ్రాలని చెయ్యాలి. లేదా సాంతపనవ్రతం చెయ్యాలి. ఇంతకన్న వేరొక విధంగా విముక్తి జరుగదు. 


మాతృగోత్రాం సమారుహ్య సమానప్రవరాం తథా ॥ 82 ॥ 

చాన్హాయణేన శుధ్యేత ప్రయతాత్మా సమాహితః । 

బ్రాహ్మణీం దూషయిత్వా తు చరేచ్చాంద్రాయణవ్రతమ్‌ ॥ 38 ॥ 

మాత్ళగోత్రస్తీని, సమానప్రవరగల స్రీనికాని పొందితే సావధానమనసుతో ఇన్టియనిగ్రహం కలవాడై 
చాంద్రాయణవత్రం ఆచరిస్తే శుద్దుడవుతాడు. 

కన్యకాం దూషయిత్వా తు చరేచ్చాంద్రాయణ వ్రతమ్‌ | 

అమానుషీషు పురుష ఉదక్యాయామయోనిషు ॥ 

రేతః సిక్వా జలే చైవ కృచ్చం సాంతపనం చరేత్‌ ॥ 84॥ 

బ్రాహ్మణుడు అగమ్య అయిన బ్రాహ్మణస్ర్తీని పొందితే ఒక కృష్ణచ్చవ్రతం ఆచరించాలి. కన్యను చెరిస్తే 
చాంద్రాయణవ్రతం, మానవేతరగ్తీలతో, రజస్వలాస్రీలతో, యోనిభిన్నంలో, జలంలో, రేతస్సేచనం జరిపితే 
కృష్ణచ్చసాంతపన మాచరించాలి. 


బంధకీగమనే విప్రః త్రిరాత్రేణ విశుధ్యతి । 
గవి మైథునమాసేవ్య చరేచ్చాంద్రాయణవ్రతమ్‌ ॥ 35 ॥ 


696 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


అజావీ మైథునం కృత్వా ప్రాజాపత్యం చరేద్దిజః । 

పతితాజ్బు ప్రియం గత్వా త్రిభిః కృబర్విశుధ్యతి ॥ 86 ॥ 

పుల్మసీగమనే చైవ కృషం చాన్హాయణం చరేత్‌ | 

నటీం శైలూషకీం చైవ రజకీం వేణుజీవినీమ్‌ ॥ 87 ॥1 

గత్వా చాన్హాయణం కుర్యాత్‌ తథా చర్మోపజీవినీమ్‌ I 

వేశ్యా సంగమానికి మూడు రాత్రులు తర్వాత శుద్ధి. గోవునందు మైథునానికి చాంద్రాయణవ్రతం, గొట్టె 
మేక మొదలైన జంతువులతో సంగమిస్తే ప్రాజాపత్యం, పుల్మసీ సంభోగానికి కృ్ణచ్చచాంద్రాయణం, నటి, నర్తకి, 
రజకి, (చాకలి) వెదురుచర్మంతో జీవించే ప్రీలసంగమానికి చాంద్రాయణవ్రతం ఆచరించాలి. 

బ్రహ్మచారీ స్త్రియం గచ్చేత్‌ కథంచిత్మామమోహితః ॥ 

సప్తాగారం చరేత్‌ ఖైక్షం వసిత్వా గర్దభాజినమ్‌ 1 38 ॥1 

బ్రహ్మచారి ప్రీతో రమిస్తే గాడిద చర్మాన్ని దాల్చి ఏడిండ్లలో భిక్షాటన చేయాలి. 

ఉపస్పృశేత్‌ త్రిషవణం స్వపాపం పరికీర్తయన్‌ । 

సంవత్సరేణ చైకేన తస్మాత్‌పాపాత్‌ ప్రముచ్యతే ॥ 39 ॥ 

(బ్రహ్మహత్యా వ్రతం వా౭ పి షణ్మాసానాచరే ద్యమీ | 

ముచ్యతే హ్యవకీర్ణీ తు బ్రాహ్మణానుమతే స్థితః ॥ 40 ॥ 

తాను చేసిన పాపాన్ని తెలుపుతూ మూడు పూటల స్నానం చేయాలి. ఒకసంవత్సరానికి శుద్దుడవుతాడు. 
బ్రహ్మచర్యవ్రతానికి భంగం కలిగించినవాడు బ్రాహ్మణులయొక్క అనుమతిని పొంది ఆరునెలలపాటు బ్రహ్మహత్యా 
వ్రతాన్ని ఆచరించితే ఆ పాపం నుండి విముక్తుడు అవుతాడు. ఆరుమాసాలు బ్రహ్మహత్యావ్రతం ఆచరించాలి. 

సప్తరాత్రమకృత్వా తు భైక్ష్యచర్యాగ్నిపూజనమ్‌ । 

రేతసశ్చ సముత్సర్లే ప్రాయశ్చిత్తం సమాచరేత్‌ ॥ 41 ॥ 

ఓజ్బారపూర్వికాఖిస్తు మహావ్యాహృతిభి స్పదా | 

సంవత్సరన్సు భుజ్ఞానో నక్తం భిక్షాశనః శుచిః ॥ 42 ॥ 

సామర్థ్యమున్నా ఏడుదినాలు భిక్షాచరణం అగ్నిపూజ చేయని (బ్రహ్మచారి, బుద్ధిపూర్వకంగా రేతస్సేచనం. 
గావించినవాడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నదీ తీరాల్లో పుణ్యతీర్ణాల్లో ఒక సంవత్సరం శాంతచిత్తుడై పవిత్రుడై 
ప్రణవ వ్యాహృతులతో గాయత్రిని జపిస్తూ భిక్షాన్నాన్ని రాత్రిమాత్రమే భుజిస్తూ పరిశుద్దుడు కావాలి. 

సావిత్రీం చ జపేచ్చెవ నిత్యం (క్రోధవివర్ణితః । 

నదీతీరేషు తీర్థేషు తస్మాత్‌ పాపాద్విముచ్యతే 1483 ॥ 


ముప్పె రెండవ అధ్యాయం 697 
హత్వా తు క్షత్రియం విప్రః కుర్యాత్‌ బ్రహ్మహణో వ్రతమ్‌ । 
అకామతో వై షణ్మాసాన్‌ దద్యాత్పజ్బుశతం గవామ్‌ ॥ 44 1 


అబ్బం చరేత నియతో వనవాసీ సమాహితః । 
ప్రాజాపత్యం సాంతపనం తప్తకృచ్చం తు వా స్వయమ్‌ ॥ 45 ॥ 


క్షత్రియుని చంపిన బ్రాహ్మణుడు బ్రహ్మహత్యా వ్రతం చేయాలి. చంపాలని సంకల్పం లేకుండా చంపితే 


ఐదునూర్ల గోవులను దానమీయాలి. అడవిలో ఉంటూ నియమంతో స్థిరచిత్తుడై ఒకసంవత్సరం ప్రాజాపత్యం 
కాని, తప్తకృచ్చంకాని, సాంతపనవ్రతంకాని చేయాలి. 


ప్రమాప్యాకామతో వైశ్యం కుర్యాత్‌ సంవత్సరద్వయమ్‌ । 
గోసహ(స్రం సపాదజ్బు దద్యాత్‌ బ్రహ్మహణో వ్రతమ్‌ ॥ 46 ॥ 


కృచ్చాతికృచ్చై వా కుర్యా చ్చాన్హాయణ మథాపివా। 
సంవత్సరం వ్రతం కుర్యా చ్చూద్రం హత్వా ప్రమాదతః ॥ 471 


అనుకోకుండా వైశ్యుని చంపితే రెండుసంవత్సరాలు బ్రహ్మహత్యా వ్రతమాచరించాలి. వేయి రెండునూర్ల 


ఏబది గోవులను దానమియాలి. కృచ్రాతికృ(చ్చ వ్రతాలనుకాని, చాంద్రాయణ వ్రతంకాని ఆచరించాలి. పొరపాటువల్ల 
శూద్రుని చంపితే ఒక ఏడు బ్రహ్మహత్యా వ్రతం చేయాలి. 


అష్టా వర్షాణి షట్‌ త్రీణి కుర్యాత్‌ బ్రహ్మహణో వ్రతమ్‌ । 

హత్వా తు క్షత్రియం వైశ్యం శూద్రం చైవ యథాక్రమమ్‌ ॥ 48 ॥ 

రాజన్యాం వర్ష షట్మన్తు వైశ్యాం సంవత్సరత్రయమ్‌ । 

వత్సరేణ విశుద్ధ్వేత శూద్రాం హత్వా ద్విజోత్తమాః ॥ 49 ॥ 

బుద్ధిపూర్వకంగా క్షత్రియుని చంపితే ఎనిమిదేండ్లు, వైశ్యుని చంపితే ఆరేండ్లు, శూద్రుని చంపితే మూడేండ్లు 


(బ్రహ్మహత్యా వ్రతం ఆచరించాలి. ఇదే నియమం (బ్రాహ్మణక్ష్మత్రియవైశ్య స్త్రీలను చంపినా వర్తిస్తుంది. శూద్ర గ్రీని 
చంపితే ఒక సంవత్సరం వ్రతంతో శుద్దుడవుతాడు. 


అన్యజానాం వధే చైవ కుర్యాచ్చానాయణం వ్రతమ్‌ । 
పరాకేణాథవా శుద్ధిరిత్యాహ భగవానజః ॥ 
మణ్దూకం నకులజ్మాకం బిడాలం ఖరమూషకౌ॥ 50 ॥ 


శ్వానం హత్వా ద్విజః కుర్యాత్‌ షోడశాంశం వ్రతం తతః । 
పయః పిబేత్‌ త్రిరాత్రన్తు శ్వానం హత్వా సుయన్రితః ॥ 51 ॥ 


698 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


మార్జారం వా౭_థ నకులం యోజనం వా£_ధ్వనో వ్రజేత్‌ | 

కృ్ణచ్చం ద్వాదశరాత్రన్తు కుర్యాదశ్వవధే ద్విజః ॥ 52 ॥ 

అంత్యజులను చంపితే చాంద్రాయణవ్రతం లేదా పరాకవ్రతంతో శుద్ధి అని (బ్రహ్మ తెలిపినాడు. కప్పను 
ముంగిసను, కాకిని, సర్పం, ఎలుక కుక్కలను చంపితే బ్రాహ్మణుడు పైవ్రతాల్లో పదునారోవంతు ఆచరించాలి. 
కుక్కను చంపితే సావధానంగా రాత్రి పాలు మాత్రం త్రాగుతూ మూడు దినాలుండాలి. పిల్లిని ముంగిసను చంపితే 
ఎనిమిదిమైళ్ళు ఆహారంలేకుండా నడవాలి. అశ్వాన్ని వధిస్తే పండ్రెండు రాత్రులు కృవ్చవ్రతం ఆచరించాలి. 

అట్రీం కార్ణాయసీం దద్యాత్‌ సర్పం హత్వా ద్విజోత్తమః । 

పలాలభారేర షణ్జం చ సైసకం చైకమాషకమ్‌ ॥ 58 ॥ 

బ్రాహ్మణుడు సర్పాన్ని వధిస్తే నల్లని ఉక్కుతో చేసిన వాడి మొనగల దండాన్ని దానం చేయాలి. షణ్బుని 
చంపితే పలాలం బరువు గలదిగాని ఒకమాషప్రమాణంగాని గల సీసాన్ని దానం చెయ్యాలి. 

ఘృతకుమృం వరాహజ్బు తిలద్రోణం చ తిత్తిరమ్‌ । 

శుకం ద్విహాయనం వత్సం క్రౌంచం హత్వా త్రిహయనమ్‌ ॥ 54 ॥ 

హత్వా హంసం బలాకాల్బు బకం బర్జిణమేవ చ। 

వానరం శ్యేనభాసౌ చ స్పర్శయేత్‌ బ్రాహ్మణాయ గామ్‌ ॥ 55 ॥ 


వరాహాన్ని వధిస్తే ఘృతకుంభాన్నిి తిత్తిరి పక్షిని చంపితే ఒక పుట్టి నువ్వులను, శుకాన్ని చంపితే రెండు 
సంవత్సరాల ఆవుదూడను, కొంగను చంపితే మూడు సంవత్సరాల ఆవుదూడను, హంసనుకాని బలాక పక్షిని 
కాని (కొంగ), నెమలిని కాని వానరాన్ని దేగను భాసాన్ని వధిస్తే బ్రాహ్మణునకు గోదానమియాలి. మాంసాహారులైన 
ఆరణ్యకమృగాలను వధిస్తే పాలిచ్చే ఆవును దానమియాలి. 

క్రవ్యాదాంస్తు మృగాన్‌ హత్వా ధేనుం దద్యాత్సయస్వినీమ్‌ । 

అక్రవ్యాదాన్‌ వత్సతరీముష్టం హత్వా తు కృష్ణలమ్‌ ॥ 56 ॥ 

మాంసాహారులుకాని మృగాలను వధిస్తే ఆవుదూడను దానమియాలి. ఒంటెను చంపితే ఒక తులం 
బంగారాన్ని దానమాయాలి. 

కిక్చాదేవ తం విప్రాయ దద్యాదస్థిమతాం వధే। 

అనస్థాం చైవ హింసాయాం ప్రాణాయామేన శుధ్యతి ॥ 57॥ 


ఎముకలున్న వాటిని చంపితే (బ్రాహ్మణునికి ఎంతో కొంత దానం చేయాలి. ఎముకలు లేని వాటిని 
చంపితే ప్రాణాయామంతో శుద్ధి. 


ముప్పె రెండవ అధ్యాయం 699 
ఫలదానాన్తు వృక్షాణాం ఛేదనే జప్యమృకృతమ్‌ । 
గుల్మవల్లీలతానాన్తు పుప్పితానాం చ వీరుధామ్‌ ॥ 58 ॥ 


అన్యేషాం చైవ వృక్షాణాం సరసానాం చ సర్వశః । 
ఫలపుష్పోద్భవానాజ్బు ఘృత ప్రాశో విశోధనమ్‌ ॥ 59 ॥ 


పంగడ్లనిచ్చే చెట్టుని నరికితే, పొదలని, అల్లుకునే తీగలని, సామాన్య తీగలనీ నరికినపుడు కూడా పాపశానికి 
నూరు బుక్‌మంత్రాలను జపం చెయ్యాలి. రసవన్తమైన ఇతర వృక్షాలని నరికితే నెయ్యిని ప్రాశనం చెయ్యాలి. 


హస్తినాఇ్బు వధే దృష్టం తప్తకృ(చ్చ్రం విశోధనమ్‌ । 
మతిపూర్వం వధే చాస్యాః ప్రాయశ్చిత్తం న విద్యతే ॥ 60 ॥ 


ఏనుగును చంపితే తప్తకృ్యవృము ఆచరించాలి. పొరపాటున గోహత్యచేస్తే చాంద్రాయణవత్రంకాని, 
పరాకవ్రతాన్ని కాని ఆచరించాలి. బుద్ధిపూర్వకంగా వధిస్తే ప్రాయశ్చిత్తమే లేదు. 


ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే ప్రాయళశ్చిత్తప్రకరణే ద్వాత్రింశో౭_ధ్యాయః ॥ 82 ॥ 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో ప్రాయశ్చిత్తప్రకరణమనే ముప్పది రెండో అధ్యాయం ॥ 32 ॥ 


_౧క్కజతన' 


700 త్రయగ్త్రింశోల_ ధ్యాయః - ముప్పె మూడవ అధ్యాయం 
మానవధర్మాః - మానవధర్మాలు 


వ్యాస ఉవాచ :-వ్యాసుడు చెప్పాడు. 

మనుష్యాణాన్తు హరణం కృత్వా ప్రీణాం గృహస్య చ | 

వాపీకూపజలానాబ్బు శుద్ధ్యేచ్చాన్హాయణేన తు ॥ 1 ॥ 

మనుష్యులను, స్త్రీలను, ఇండ్లను అపహరణం చేసినా, దిగుడుబావులయొక్క బావులయొక్క నీటిని 
కాజేసినా చాంద్రాయణవ్రతంతో శుద్ధి కలుగుతుంది. 

ద్రవ్యాణా మల్చసారాణాం స్తేయం కృత్వాల_ న్యవేశ్శతః I 

చరేత్‌ సాంతపనం కృద్చం తన్నిర్యాత్యాత్మశుద్ధయే 1 2|| 

ధాన్వాన్నధనచౌర్యన్లు కృత్వా కామాద్దిజోత్తమః I 

స్వజాతీయగ్భహాదేవ కృచ్రార్థేన విశుధ్యతే 18n 

అల్పసారాలైన వస్తువులు ఇతరుల ఇండ్లనుండి అపహరిస్తే సాంతపనవ్రతంతో శుద్ది. బ్రాహ్మణుడు 
బుద్ధిపూర్వకంగా సజాతీయుల ఇండ్లనుండి ధాన్య, అన్న,రత్నధనాదులు అపహరిస్తే అర్థకృచ్చప్రతంతో శుద్ధి. 

భక్ష్యభోజ్యాపహరణే యానశయ్యాసనస్య చ । 

పుష్పమూలఫలానాజ్బు పబ్బుగవ్యం విశోధనమ్‌ 1 41 

భక్ష్య భోజ్యాలను వాహన, శయ్యాసనాలని పుష్ప, ఫలమూలాలని అపహరిస్తే పంచగవ్యాలతో శుద్ధి. 

తృణకాష్టద్రుమాణాజ్బ శుష్మాన్నస్య గుడస్య చ । 

చైలచర్మా9_9_మిషాణాం చ త్రిరాత్రం స్యాదభోజనమ్‌ ॥ 5 ॥ 

గడ్డి, కామాలు, వృక్షాలు, శుష్మాన్న గుడ వస్త్ర చర్మ మాంసాలనపహరిస్తే మూడురాత్రులు ఉపవసించాలి. 

మణిముక్తాప్రవాళానాం తామస్య రజతస్య చ । 

అయఃకాంస్యోపలానాజ్బ ద్వాదశాహం కణాశనమ్‌ ॥ 6 ॥ 

మణులు, ముత్యాలు, పగడం, రాగి, వెండి, ఉక్కు ఇనుము, పాషాణాలు అపహరిస్తే పండ్రెండు దినాలు 
నూకలతో చేసిన అన్నం తినాలి. 
ర్పాసకీటజోర్డానాం ద్విశఫైకశఫస్య చ | 

పక్షిగన్గౌషధీనాజ్బు రజ్ఞ్వాశ్చెవ త్య్వహం పయః ॥ 7॥ 

పత్తి, ఊలు, పట్టు, రెండు గిట్టలు, ఒకగిట్ట పశువులను, పక్షులను, గంధ, బెషధాలను, త్రాడును 
అపహరిస్తే మూడు దినాలు పాలతో గడపాలి. 

నరమాంసాశనం కృత్వా చాన్హాయణ మథాచరేత్‌ । 

కాకళ్చొవ తథా శ్వానం జగ్భ్వా హస్తినమేవ చ॥రి॥ 


4 


ముప్పె మూడవ అధ్యాయం 701 
వరాహం కుక్కుటజ్బాథ తప్తకృచ్చేణ శుధ్యతి । 
క్రవ్యాదానాబ్బు మాంసాని పురీషం మూత్రమేవ చ ॥ 9 ॥ 
గోగోమాయుకపీనాజ్బ తదేవ వ్రతమాచరేత్‌ । 


నరమాంసాశనంబేస్తే చాంద్రాయణవ్రతం ఆచరించాలి. కాకి, శునకం, ఏనుగు, వరాహం, కుక్కుట 
మాంసాలు భుజిస్తే తప్తకృ(చ్చవ్రతంతో శుద్ధి కలుగుతుంది. మాంసాన్ని తినే మృగాలను, మలమూత్రాలను, 
నక్కలు కోతులను భుజిస్తే తప్తకృ(చ్చవ్రతం ఆచరించాలి. 

ఉపోష్య ద్వాశాహన్తు కూష్మాజ్జెర్దహుయాత్‌ ఘృతమ్‌ ॥ 

నకులోలూకమార్దరాన్‌ జగ్గా సాన్రపనం చరేత్‌ । 

శ్వాపదో ష్ట్రఖరాన్‌ జగ్గా తప్తకృదచ్చేణ శుధ్యతి ॥ 10 ॥ 


పండ్రెండు దినాలు ఉపవాసంచేసి కూష్మాండ మంత్రాలతో ఘృతంతో హోమం చేయాలి. ముంగిస 
గుద్గగూబపిల్లలను తింటే సాంతపన మాచరించాలి. తోడేలు, ఒంటె, గాడిదలను తింటే తప్తకృ(చ్చంతో శుద్ధి 
పొందుతాడు. వ్రతంతోపాటు ముందు చెప్పిన విధిననుసరించి సంస్కారం కూడా చేసుకోవాలి. 


బకళ్చావ బలాకణ్బ్చ హంసం కారబ్దవం తథా | 
చక్రవాకం ప్లవం జగ్గా ద్వాదశాహమభోజనమ్‌ ॥ 11 ॥ 


బకం, బలాక, హంస, కారండవం, చక్రవాకం, ప్లవాలు అనే పక్షులను భుజిస్తే పన్నెండు రోజులుపవసించాలి. 


కపోతం టిట్టిభం చైవ శుకం సారసమేవ చ । 
ఉల్లూకం జాలపాదజ్బ జగ్ట్వా౭_ ప్యేతద్‌ వ్రతంచరేత్‌ ॥ 12 ॥ 


పావురం, టిట్టిభపక్షి చిలుక, బెగ్గురు, గుడ్లగూబ కలహంసాదులను భుజించినా పైవ్రతంతోనే శుద్ది. 


శింశుమారం తథా చాషం మత్స్యమాంసం తథైవ చ । 
జగ్గా చైవ కటాహారమేతదేవ చరేద్ర్వతమ్‌ ॥ 18 ॥ 


మొసలి, పిట్ట, మత్స్య మాంసాలు, కటాహారం తిన్నా ఇదే వ్రతం. 
కోకిలజ్బైవ మత్స్యాంశ్చ మణ్ళూకం భుజగం తథా । 
గోమూత్రయావకాహారో మాసేనైకేన శుధ్యతి ॥ 141 


కోకిల, మత్స్య, మండూక, భుజగాలను తిన్నా గోమూత్రంలో నాన్సిన యవలను ఆహారంగా ఒక నెల 
భుజించాలి. దానితో శుద్ది కలుగుతుంది. 


జలేచరాంశ్చ జలజాన్‌ ప్రత్తుదాన్‌ నఖవిష్కిరాన్‌ | 
రక్తపాదాంస్తథా జగ్గా సప్తాహం చైతదాచరేత్‌ 1 15 ॥ 


702 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


జలచరాలు, జలభవాలు, ముక్కుతో చూచి తినెవి, నఖాలతో చూచి తినేవి, రక్తపాద జంతువులను భుజిస్తే 
ఏడుదినాలు గోమూత్రయవభోజనంతోనే శుద్ది. 

శునో మాంసం శుష్క్మమాంసమాత్మార్థం చ తథా కృతమ్‌ I 

భుక్వా మాసం చరేదేతత్‌ తత్సాపస్యాపనుత్తయే 1 161 

శునకమాంసాన్ని శుష్మమాంసాన్ని బుద్ధిపూర్వకంగ తన కోసం వండుకొని తింటే ఆ పాపపరిహారానికి 
ఒక నెల గోమూత్రయవకవ్రతం ఆచరించాలి. 

వార్తాకం భూస్త్రణం శిగ్రుం ఖుఖుణ్ణం కరకం తథా । 

ప్రాజాపత్యం చరేజ్జగ్ధా శంఖం కుమ్బీకమేవ చ 1171 


పలాః్ఞం లశునం చైవ భుక్త్వా చాంద్రాయణం చరేత్‌ । 
నాలికాం తండులీయబ్బు ప్రాజాపత్యేన శుధ్యతి 1 18 ॥ 


వంకాయ, గెనుసుగడ్డ, ముల్లంగి, ఉల్లి తింటే ప్రాజాపత్యవ్రతమాచరించాలి. శంఖ కుంభీనకాలను ఉల్లి 
వెల్లుల్లి భుజిస్తే చాంద్రాయణవ్రతం చేయాలి. ములగ, తండులీయాలు తింటే ప్రాజాపత్య మాచరించాలి. 

ఆశ్మాన్తకం తథా పోతం తప్తకృదచ్చేణ శుధ్యతి | 

ప్రాజాపత్యేన శుద్ధిస్సాాత్‌ కుక్కుభాణ్ణస్య భక్షణే nn 191 

అశ్మాంతక పోతకాలకు తప్తకృద్చవ్రతం. కుక్కుభాండానికి ప్రాజాపత్యం ఆచరించాలి. 

అలాబుం కింశుకం చైవ భుక్వా చైత[ద్వుతం చరేత్‌ । 

ఉదువృరజ్బు కామేన తప్తకృచ్చేణ శుధ్యతి ॥ 20 ॥ 

సోర, మోదుగ భక్షణంలో ప్రాజాపత్యం ఆచరించాలి. మేడి పండు భక్షిస్తే తప్తకృ(చ్చవ్రతాన్ని ఆచరించాలి. 

వృథా కృసరసంయావం పాయసాపూపసజ్ములమ్‌ । 

భుక్వా చైవం విధంత్వన్నం (తీరాత్రేణ విశుధ్యతి ॥ 21॥ 

నువ్వుల అన్నం, రాగి, గంజిని, పాయసాన్నిఅప్పాలని ఏప్రయోజనం లేకుండా భుజిస్తే మూడు రాత్రులు 
వ్రతాన్నాచరించాలి. 

పీత్వా క్షీరాణ్యపేయాని బ్రహ్మచారీ సమాహితః । 

గోమూత్ర యవకాహారో మాసేనైకేన శుధ్యతి ॥ 22 ॥ 

(బ్రహ్మచారి ఆవు పాలు తప్ప మిగిలిన త్రాగకూడని పాలు త్రాగితే ఒక నెల గోమూత్రంలో నాన్చిన యవ 
భక్షణంతో శుద్దుడవుతాడు. 

అనిర్దశాహం గోక్షీరం మాహిషం చాజమేవ చ । 

సన్థిన్యాశ్చ వివత్సాయాః పిబన్‌ క్షీరమిదం చరేత్‌ 1 28 ॥ 


ముప్పె మూడవ అధ్యాయం 703 
ప్రసవించిన తర్వాత పది దినాలలోపు గోక్షీరం, గేదెపాలు, మేకపాలు, గర్భంతో ఉన్నవాటి పాలు, దూడలేని 
దాని పాలు తాగితే ఈ వ్రతాన్ని చేయాలి. 
ఏతేషాబ్బు వికారాణి పీత్వా మోహేన మానవః । 
గోమూత్రయావకాహారః సప్తరాత్రేణ శుధ్యతి 1 24 ॥ 


వీటి పాలవల్ల తయారైన పెరుగు, వెన్న నెయ్యి, జున్ను మొదలైన వాటిని ఆహారంగా తీసుకొంటే ఏడుదినాలు 
గోమూత్రంలో నానిన యవల రసాన్ని ఆహారంగా తీసుకోవాలి. 

భుక్త్వా చైవ నవశ్రాద్ధే మృతకే సూతకే తథా । 

చాన్దాయణేన శుద్ధ్యేత బ్రాహ్మణస్తు సమాహితః ॥ 25 ॥ 

ఊనాబ్దకంలో కాని చనిపోయిన పదవరోజులో జాతా శౌచ మృతా శౌచాలలో కాని భుజించిన బ్రాహ్మణుడు 
చాంద్రాయణవ్రతంతో శుద్ధుడవుతాడు. 

యస్యాగ్నాహూయతే నిత్యం న యస్యాగ్రంన దీయతే । 

చాన్హాయణం చరేత్సమ్యక్‌ తస్యాన్నప్రాశనే ద్విజః ॥ 26 ॥ 

అగ్నిహవనం చేయనివానియొక్క అతిథికి పెట్టనివానియొక్క గోగ్రాస మీయని వానియొక్క భోజనం చేస్తే 
చాంద్రాయణవ్రతం చెయ్యాలి. 

అభోజ్యానాన్తు సర్వేషాం భుక్త్వా చాన్నముపస్కతమ్‌ I 

అన్లావసాయినాణజ్బావ తప్తకృచ్చేణ శుధ్యతి ॥ 27 ॥ 

భోజనం చెయ్యతగనివి భుజించినా, అంత్యజుల భోజనం చేసినా తప్త కృ్చవ్రతం ఆచరించాలి. 

చాణ్ఞాలాన్నం ద్విజో భుక్వా సమ్యక్‌ చాన్దాయణం చరేత్‌ । 

బుద్ధిపూర్వన్తు కృచ్చాబ్దం పునః సంస్మారమేవ చ॥28॥ 

చండాల భోజనంచేస్తే చాంద్రాయణవ్రతం. బుద్ది పూర్వకంగా చేస్తే కృచ్చాబ్బ్దం ఆచరించి మరల సంస్మారం 
పొందాలి. 

విణ్మూత్రప్రాశనం కృత్వా రేతసశ్చెతదాచరేత్‌ । 

అనాదిష్టేషు చైకాహం సర్వత్ర తు యథార్థతః 1॥ 29 ॥ 

అసురామద్యపానేన కుర్యాత్‌ చాన్హాయణవ్రతమ్‌ । 

అభోజ్యాన్నంతు కృత్వా చ ప్రాజాపత్యేన శుధ్యతి ॥ 30 ॥ 

మలమూత్రాలను త్రాగినా, శుక్రధాతువును త్రాగినా శాస్త్రం చెప్పనివాటిని తిన్నాకూడా అన్నింటియందు 
వాస్తవంగా ఒకరోజు కృ్చవ్రతం చెయ్యాలి. సురకంటె భిన్నమైన మద్యాన్ని పానం చేస్తే చాంద్రాయణవ్రతం. 
తినకూడని అన్నం తింటే ప్రాజాపత్యం. మరెన్నో చెప్పని పాపాలశుద్ధికి ఏకాహోపవాసం చేయవలసినదే. 


704 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
విడ్వరాహఖరో ప్టాణాం గోమాయోః కపికాకయోః । 
ప్రాశ్య మూత్రపురీషాణి ద్విజశ్చాన్లాయణం చరేత్‌ ॥ 81 ॥ 


గ్రామ సూకరం, గాడిద, ఒంటె, నక్క వానర కాక మలమూత్ర పురీషాలు తింటే ద్విజుడు చాంద్రాయణం 
ఆచరించాలి. 


అజ్ఞానాత్‌ ప్రాశ్య విణ్మూత్రం సురాసంస్పృష్టమేవ చ। 

పునః సంస్కారమర్దన్తి త్రయో వర్ణా ద్విజాతయః ॥ 82 ॥ 

తెలియక మలమూత్రాలు తిన్నా సురాస్పర్శ గావించినా ద్విజులు ముగ్గురూ సంస్కారం చేసికోవాలి. 

క్రవ్యాదాం పక్షిణాజ్బావ ప్రాశ్య మూత్రపురీషకమ్‌ । 

మహాసాంతపనం మోహాత్‌ తదా కుర్యాద్దిజోత్తమః 1 38 ॥ 

బ్రాహ్మణుడు మాంసాశనులైన పక్షుల మూత్ర పురీషాలు భుజించినా మహాసాంతపనవ్రతం చేయాలి. 

భాసమణ్దూకకుకరే విష్కిరే కృ్భుమాచరేత్‌ I 

ప్రాజాపత్యేన శుధ్యేత బ్రాహ్మణోచ్చిష్టభో జనే 1 34 1 

గద్ద, కప్ప, కురర మలమూత్రాల భక్షణంలో కృ్చం ఆచరించాలి. బ్రాహ్మణుడు బ్రాహ్మణుని ఉచ్చిష్ట 
భోజనం చేస్తే ప్రాజాపత్యం చెయ్యాలి. 

క్షతియే తప్తకృ(చ్చ్రం స్యాద్వెశ్యే చైవాతికృ(చ్చకమ్‌ | 

శూద్రోచ్చిష్టం ద్విజో భుక్వా కుర్యాచ్చాన్హాయణవ్రతమ్‌ ॥ 385 ॥ 

ఉచ్చిష్ట భోజనం చేస్తే క్షత్రియునికి తప్తకృ్చవ్రతం. వైశ్యునికి అతికృచ్చవ్రతం చేయాలి. ద్విజుడు 
శూద్రోచ్చిష్టం భుజిస్తే చాంద్రాయణవ్రతం చేయాలి. 

సురాభణ్లోదరే వారి పీత్వా చాన్రాయణం చరేత్‌ । 

శునోచ్చిష్టం ద్విజో భుక్వా త్రిరాత్రేణ విశుధ్యతి । 

గోమూత్రయావకాహారః పీతశేషం చ రాగవాన్‌ ॥ 86 ॥ 

సురాభాండంలోని నీరు త్రాగినా చాంద్రాయణవ్రతమే. కుక్క ఎంగిలి తిన్న ద్విజుడు మూడు 
రాత్రులుపవసించాలి. తెలిసి చేస్తే మూడు దానాలు గోమూత్ర యవకాహారి కావాలి. 

అపో మూత్ర పురీషాద్యై ర్లూషితాః ప్రాశయేద్యదా । 

తదా సాంతపనం ప్రోక్తం వ్రతం పాపవిశోధనమ్‌ ॥ 37 ॥ 


మూత్ర పురీషాదులతో దుష్టమైన జలాన్ని త్రాగితే పాపవిముక్తికి సాంతపనవ్రతం, 


ముప్పె మూడవ అధ్యాయం 705 
చాణ్దాలకూపభాచ్లేషు యది జ్ఞానాద్బిబేజ్ఞలమ్‌ I 
చరేత్‌ సాంతపనం కృ్ణచ్ల్చం బ్రాహ్మణః పాపశోధనమ్‌ ॥ 38 ॥ 
చండాల కూప భాండాలలోని నీరు తెలిసి పానం చేస్తే పాపశోధకమైన సాంతపనం చేయాలి. 
చాణ్జాలేన తు సంస్పృష్టం పీత్వా వారి ద్విజోత్తమః । 
త్రిరాత్రేణ విశుధ్యేత పబ్బుగవ్యేన చైవహి॥ 891 
చాండాలస్పర్శగల జలం త్రాగినా మూడురాత్రు లుపవసించి పంచగవ్యప్రాశనం చేయాలి. 
మహాపాతకిసంస్పర్శే భుంక్తే స్నాత్వా ద్విజో యది । 
బుద్ధిపూర్వన్తు మూధఢాత్మా తప్తకృచ్ల్చం సమాచరేత్‌ ॥ 40 ॥ 
మహాపాతకులు తాకినా బుద్ధి పూర్వకంగా స్నానం చేయకుండానే భుజిస్తే తప్తకృ(చ్చవ్రతం చేయాలి. 
స్నానార్హో యది భుజ్జీత అహోరాత్రేణ శుధ్యతి | 
బుద్ధిపూర్వన్తు కృద్చేణ భగవానాహ పద్మజః un 41॥ 


స్నానానంతరం భుజింప దగినవారు స్నానం చేయకుండా భుజిస్తే ఒక దినం ఉపవాసంతో శుద్ది. బుద్ది 


పూర్వకంగా చేస్తే కృచ్చవ్రతమని బ్రహ్మ చెప్పినాడు. 


శుష్కపర్యుషితాదీని గవాదిప్రతిదూషితమ్‌ । 
భుక్వోపవాసం కుర్వీత కృచ్చపాదమధథాపి వా॥ 42॥ 


సంవత్సరాన్తే కృచ్చం తు చరేద్విప్రః పునః పునః । 
అజ్ఞాతభుక్తశుద్ధర్థం జ్ఞాతస్య తు విశేషతః ॥ 43 ॥ 


(బ్రాహ్మణుడు ఎండినట్టిదీ నిలువఉండి పాసిపోయినట్టిదీ అయిన ఆవు మొదలైన వాటి ఎంగిలిని తెలియక 


తింటే ఉపవాసం చెయ్యాలి. కృచ్చవ్రతంలో నాల్గవవంతు చెయ్యాలి. తెలియక సంవత్సరం తింటె చివరికి కృచ్చవ్రతం 
చెయ్యాలి. తెలిసితింటే ఇంకా ఎక్కువ కృచ్చవ్రతం చెయ్యాలి. 


వ్రాత్యానాం యజనం కృత్వా పరేషామన్యకర్మ చ। 
అభిచారమహీనజ్బ త్రిభిః కృవ్సైర్విశుధ్యతి 1 44 ॥ 


సంస్మారహీనులతో యజ్ఞం చేయించటం, లోభంతో ఇతరులకు అంత్యకర్శనాచరి స్తే అభిచారాన్ని చేసినా 


మూడు కృ(చ్రాలని చేస్తే పరిశుద్దుడు అవుతాడు. 


(బ్రాహ్మణాదిహతానాజ్బు కృత్వా దాహాదికాః క్రియాః । 
గోమూత్రయావకాహారః ప్రాజాపత్యేన శుధ్యతి ॥ 45 ॥ 


706 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


బ్రాహ్మణుడు మొదలైనవారిచేత చంపబడినవారికి దహనసంస్మానాదులని చేస్తే గోమూత్రంలో నానిన 


యవల రసాన్ని త్రాగుతూ ప్రాజాపత్యవ్రతాన్ని చెయ్యాలి. 


తైలాభ్యకోత థ వా కుర్యాద్యదిమూత్రం పురీషకే । 

అహోరాత్రేణ శుధ్యేత శ్మశ్రుకర్మ చ మైథునమ్‌ 1146 ॥ 

ఏకాహేన వివాహాగ్నిం పరిహార్య ద్విజోత్తమః । 

(త్రీరాత్రేణ విశుధ్యేత త్రిరాత్రాత్సడహం పునః ॥ 47 ॥ 

నూనె ఒంటికి పట్టించుకొని మూత్ర పురీషోత్సర్ణనం చేసినా, క్షవరం మైథునం ఆచరించినా, ఒకదినం 


ఉపవసించాలి. మూడుదినాలు హౌోమంచేయకుంటే ఆరుదినాలు ఉపవసించాలి. 


దశాహం ద్వాదశాహం వా పరిహార్య ప్రమాదతః । 
కృచ్చం చాన్దాయణం కుర్యాత్తత్సాపస్యాపనుత్తయే ॥ 48 ॥ 


పదిదినాలుకానీ, పన్నెండుదినాలుకానీ హవనం చేయనట్టెతే పాపపరిహారార్థం కృవచాంద్రాయణవ్రతం 


చేయాలి. 


పతితాద్దవ్యమాదాయ తదుత్సర్గేణ శుధ్యతి | 
చరేత్సాంతపనం కృచ్ల్చమిత్యాహ భగవాన్పభుః ॥ 49 ॥ 


పతితుని ద్రవ్యం తీసుకాన్నట్టైతే ఆ ద్రవ్యాన్ని వదలటంతో శుద్ధి. అట్లే సాంతపనమూ కృభ్రమూ ఆచరించాలని 


భగవానుడు చెప్పాడు. 


అనాశకనివృత్తాస్తు ప్రవ్రజ్యావసితాస్తథా । 

చరేయుప్రీణి కృచ్చాణి త్రీణి చాన్హాయణాని చ॥ 50 ॥ 

ప్రాయోపవేశంనుండి సన్వాసంనుండి బ్రష్టులైనవారు మూడుకృట్చాలు, మూడుచాంద్రాయణాలు చేయాలి. 
పునశ్చ జాతకర్మాదిసంస్మారైః సంస్కతా ద్విజాః । 

శుధ్యేయు స్తద్వతం సమ్యక్‌ చరేయుర్ధర్మవర్థనాః 1 51 ॥ 

మరల జాత కర్నాది సంస్మానాలతో సంస్కృతులైన ద్విజులు ధర్మవృద్ధికోసం వారివ్రతాన్ని చక్కగా ఆచరించాలి. 
అనుపాసిత సన్ధ్వస్తు తదహర్యాపకో వసేత్‌ | 

అనశ్నన్‌ సంయతాత్మా చ రాత్రౌ చేద్రాత్రిమేవ హి ॥ 52 ॥ 

సంధ్యావందనం చేయని రోజు భోజనం చేయకూడదు. రాత్రి సంధ్య చేయనట్టెతే రాత్రి భోంచేయకూడదు. 


అకృత్వా సమిదాధానం శుచిః స్నాత్వా సమాహితః । 
గాయహ్ర్యష్టసహగస్తస్య జప్యం కుర్యాద్విశుద్ధయే 1 53 ॥। 


ముప్పె మూడవ అధ్యాయం 707 


నిత్యాగ్నిహోత్రం చేయని రోజు స్నానం చేసి శుచియై ఎనిమిదివేల గాయత్రి జపం చేయాలి. 
ఉపాసీత న చేత్సన్టాం గృహస్టోత_పి ప్రమాదతః । 

స్నాత్వా విశుధ్యతే సద్యః పరి(శ్రాన్తస్తు సంయమాత్‌ ॥ 54 ॥ 

గృహస్థుడు పొరపాటున సంధ్యావందనం చేయకుంటే స్నానం చేసి ఉపవసించినచో శుద్ధి పొందును. 
వేదోదితాని నిత్యాని కర్మాణి చ విలోప్య తు | 

స్నాతకప్రతలోపన్లు కృత్వా చోపవసేద్దినమ్‌ 1 రర ॥ 

వేదోదిత నిత్యకర్మలను లోపింపచేసినా స్నాతక వ్రతలోపంచేసినా ఒక దినం ఉపవాసముండాలి. 
సంవత్సరం చరేత్‌ కృచ్చ మగ్భు్యుత్సాదీ ద్విజోత్తమః । 

చాన్హాయణం చరేత్‌ వ్రాత్యో గోప్రదానేన శుధ్యతి ॥ 56 ॥ 


అగ్నిని విసర్జించిన ద్విజుడు ఒక సంవత్సరం కృవ్చవ్రతం ఆచరించాలి. సంస్కారభ్రష్టుడు గోదానం చేస్తే 
చాం[దాయణంతో శుద్దుడవుతాడు. 


నాస్తిక్యం యది కుర్వీత ప్రాజాపత్యం చరేద్దిజః 1 
దేవద్రోహం గురుద్రోహం తప్తకృచ్చేణ శుధ్యతి ॥ 57 ॥ 
నాస్తికుడైన బ్రాహ్మణుడు ప్రాజాపత్య మాచరించాలి. దేవ గురు ద్రోహాలు తప్తకృ(చ్చంతో తొలగుతాయి. 


ఉటష్టయానం సమారుహ్య ఖరయానం చ కామతః । 
త్రిరాత్రేణ విశుద్ధేత్తు నగ్నో వా ప్రవిశేజ్ఞలమ్‌ ॥ 58 ॥ 


బుద్ధిపూర్వకంగా ఒంటెగాడిదలపై సంచరించినా, నగ్నంగా జలంలో ప్రవేశించినా మూడు 
దినాలుపవసించాలి. 

షష్టాన్నకాలతా మాసం సంహితా జప ఏవ చ। 

హోమాశ్చ శాకలా నిత్యమపాంక్తానాం విశోధనమ్‌ ॥ 59 ॥ 

పంక్తిబాహ్యులైనవారు నెలరోజులు ప్రతిమూడు దినాలకొకసారి సాయంకాలం మాత్రం భుజించి 
వేదసంహితాజపం చేస్తూ శాకలహోమం (బోధాయనస్కృతి4ప్రశ్న3) చెసీ శుద్ది పొందుతాడు. 

నీలం రక్తం వసిత్వా చ బ్రాహ్మణో వ(స్రమేవ చ । 

అహోరాత్రోషితః స్నాతః పబ్బుగవ్యేన శుధ్యతి ॥ 60 ॥ 

బ్రాహ్మణులు నల్లని లేదా ఎర్రనివస్తాలు ధరిస్తే ఇరవైదినాలుపవసించి స్నానంచేసి పంచగవ్యం తీసుకొన్నచో 
శుద్ది. 

థ 


708 


లేదు. 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
వేదధర్మపురాణానాం చణ్జాలస్య తు భాషణే । 
చాన్హాయణేన శుద్ధి స్వాన్నహ్యన్యా తస్య నిష్కృతిః ॥ 61॥ 
చండాలునికి వేదధర్శ పురాణాలు పదేశించినవానికి చాంద్రాయణంతో శుద్ది అతనికి ఇంకొక ప్రాయశ్చిత్తం 


ఉద్బన్థనాదినిహతం సంస్పృశ్య బ్రాహ్మణః క్వచిత్‌ | 

చాన్హాయణేన శుద్ధిః స్యాత్రాజాపత్యేన వా పునః ॥ 62 ॥ 

ఉరిమొదలైన వాటితో చనిపోయినవాణ్ణి బ్రాహ్మణుడు తాకితే చాంద్రాయణం లేదా ప్రాజాపత్యంతో శుద్ది. 
ఉచ్చిష్టో యద్యనాచాన్త శ్చాణ్డాలాదీన్‌ స్పృశేద్దిజః | 

ప్రమాదాద్వె జపేత్సాత్వా గాయతష్టసహస్రకమ్‌ ॥ 68 ॥ 

ఉచ్చిష్టుడు ఆచమనం చేయక చండాలాదులను తాకితే స్నానం చేసి ఎనిమిది వేల గాయత్రీజపం చేయాలి. 


ద్రుపదానాం శతం వా౭_పి బ్రహ్మచారీ సమాహితః । 
త్రిరాత్రోపోషితః సమ్యక్పజ్బుగవ్యేన శుద్ధ్యతి 1 64 ॥ 


బ్రహ్మచారి ఉచ్చిష్టుడు అయితే శ్రద్ధగలవాడై అవధానంతో మూడు దినాలుపవాసం ఉండి ద్రుపదా మంత్రాన్ని 


నూరు మార్లు జపించి పంచగవ్యప్రాశనంచేసి శుద్దుడు కావాలి. 


చణ్ఞాలపతితాదీంస్తు కామాద్యః సంస్పృశేద్దిజః I 
ఉచ్చిష్ట; తత్ర కుర్వీత ప్రాజాపత్యం విశుద్ధయే 1 651 
బుద్ధి పూర్వకంగా ఉచ్చిష్ట ముఖంతో చండాలపతితాదుల్ని తాకితే శుద్ధికోసం ప్రాజాపత్యవ్రతం ఆచరించాలి. 


చాణ్ఞాలసూతకశవాంస్తథా నారీం రజస్వలామ్‌ । 
స్పృష్ట్వా స్నాయాద్విశుధ్యర్థం తత్స్భుష్టం పతితం తథా ॥ 66 ॥ 
చండాలుణ్లి ఆశాచమున్నవాణ్ణి, శవాన్ని రజస్వలస్త్రీని, వీరు తాకినవాణ్ణి, పతితుని కాని స్పృశిస్తే 


శుదికోసం స్నానం చేయాలి. 
ధి 


చణ్డాలసూతకశవైః సంస్పృష్టం సంస్ఫృశేద్యది । 
[ol యీ 
ప్రమాదాత్తత ఆచమ్య జపం కుర్యాంత్సమాహితః ॥ 67 ॥ 
పొరపాటున చండాల సూతకశవాలను తాకినవారిని తాకితే స్నానం చేసి ఆచమనం గాయత్రీజపం 


చేయాలి. 


తత్సృష్టస్పర్శినం స్పృష్ట్వా బుద్ధిపూర్వం ద్విజోత్తమః I 
ఆచమేత్తద్విశుద్ధ్యర్థం ప్రాహ దేవః పితామహః ॥ 68 ॥ 


ముప్పె మూడవ అధ్యాయం 709 
చండాల ఆశౌచశవాదులను తాకిన వారిని బుద్ధిపూర్వకంగా తాకితే స్నానం చేసి ఆచమనం చేయాలని 
(బ్రహ్మ తెల్పినాడు. 
భుజ్ఞానస్య తు విప్రస్య కదాచిత్సంస్రవేద్గుదమ్‌ । 
కృత్వా శౌచం తతః స్నాయాదుపోప్య జుహుయాద్ధృతమ్‌ 1 69॥ 


భోజనం చేసేప్పుడు మలగ్రావం జరిగితే శౌచం పూర్తి చేసుకొని స్నానం ఉపవాసం ఆచరించి ఘృతంతో 
హోమం చేయాలి. 


చాణ్జాలాన్య్యశవం స్పృష్ట్వా కృచ్ల్చం కుర్యాద్విశుద్ధయే 1 

స్పృవ్టాభ్యక్త స్వసంస్పృశ్యమ హోరాత్రేణ శుధ్యతి ॥ 70 ॥ 

చండాల అంత్యజుల శవాన్ని తాకితే శుద్దికోసం కృచ్చవ్రతం, అభ్యంగనం చేసినవాడు స్పృశించ తగనివాణ్ణి 
తాకితే ఒక దినం ఉపవాసంతో శుద్ధి కలుగుతుంది. 

సురాం స్పృష్ట్వా ద్విజః కుర్యాత్రాణాయామత్రయం శుచిః | 

పలాణ్టుం లశునజ్బావ ఘృతం ప్రాశ్య తతః శుచిః ॥ 71 ॥ 

సురను తాకితే ద్విజుడు మూడు ప్రాణాయామాలు చేయాలి. పెద్దఉల్లిని వెల్లుల్లిని తాకితే నేయి త్రాగాలి. 

బ్రాహ్మణస్తు శునా దష్టః త్యహం సాయం పయః పిబేత్‌ | 

నాభేరూర్ధ్వం తు దష్టస్య తదేవ ద్విగుణం భవేత్‌ ॥ 72 ॥ 


బ్రాహ్మణుణ్లి కుక్క కరిస్తే మూడు రోజులు సాయంకాలం పాలుమాత్రమే త్రాగాలి. నాభికి పై భాగంలో 
కరిస్తే ఆరుదినాలు సాయంకాలం పాలుత్రాగాలి. 


స్యా దేతత్రిగుణం బా హ్వోర్మూర్డ్ని చ స్యాచ్చతుర్లుణమ్‌ I 
స్నాత్వా జపేద్వా సావిత్రీం శ్వభిర్దష్టో ద్విజోత్తమః 1 78 ॥ 


భుజాలను కరిస్తే తొమ్మిది దినాలు, శిరస్సులో కరిస్తే పన్నెండురోజులు పాలుత్రాగాలి. కుక్క కరిచిన 
ద్విజుడు స్నానంచేసి గాయత్రీ జపం చేయాలి. 


అనిర్వర్య మహాయజ్ఞాన్‌ యో భుబ్మే తు ద్విజోత్తమః I 
అనాతురః సతి ధనే కృచ్రార్థేన స శుధ్యతి ॥ 741 


ధనం ఉండి ఏ రోగం లేక పంచమహాయజ్ఞాలు చేయకుండా భుజిస్తే అర్జకృచ్చవ్రతం చేయాలి. 
ఆహితాగ్నిరుపస్థానం న కుర్యాద్యస్తు పర్వణి । 
బుతౌన గచ్చేద్భార్యాం వాసో9 పి కృచ్రార్థమాచరేత్‌ ॥ 75॥ 


710 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ఆహితాగ్ని అయినవాడు పర్వకాలంలో అగ్చ్యుపస్థానం చేయకున్నా బుతుకాలంలో భార్యా సంగమం 
చేయకున్నా అర్ధకృదచ్చం ఆచరించాలి. 

వినా౭_ద్భి రప్పు వా వా౭_ర్తః శారీరం సంనివేశ్య చ | 

సచేలో జలమాఫ్లత్య గామాలభ్య విశుధ్యతి ॥ 76 ॥ 

మలమూత్ర వేగం వల్ల నీరు లేకుండా లేదా నీటిలో కాని విసర్జిస్తే ధరించిన వస్రంతోనే స్నానంచేసి 
గోవును తాకాలి. 

బుద్ధిపూర్వం త్వభ్యుదితో జపేదన్తర్ణలే ద్విజః | 

గాయత్యష్టసహస్రన్తు త్యహం చోపవసేద్రతీ ॥ 77॥ 

బుద్ది పూర్వకంగా సూర్యోదయం వరకు నిద్రించి ద్విజడు ఆసమయంలో అనుష్టానం చేయనివాడు 
సూర్యోదయకాలంలో నీటిలో ప్రవేశించి ఎనిమిదివేల గాయత్రీజపం చేసి మూడు రోజులు ఉపవసించాలి. 

అనుగమ్యేచ్చయా శూద్రం ప్రేతీభూతం ద్విజోత్తమ: । 

గాయహ్ర్యష్టసహస్రణ్బ జప్యం కుర్యాన్నదీషు చ॥ 781 

బుద్దిపూర్వకంగా శూద్రశవం వెంబడి వెళ్ళిన ద్విజుడు స్నానం చేసి నదీతీరంలో ఎనిమిదివేల గాయత్రీజపం 
చేయాలి. 

కృత్వా తు శపథం విప్రో విప్రస్య వధసంయుతమ్‌ । 

మృషైవ యావకాన్నేన కుర్యా చ్చాన్సాయణం వ్రతమ్‌ ॥ 79 ॥ 

బ్రాహ్మణుని చంపినవానిని తాను చంపుతానని ఇంకొక బ్రాహ్మణుడు ప్రతిజ్ఞచేసి ప్రతిజ్ఞ చెల్లించలేకపోతే 
యావకాన్నంతో చాంద్రాయణం ఆచరించాలి. 

పజ్వాం విషమదానన్లు కృత్వా కృచ్ణ్రణ శుద్ధ్యతి | 

ఛాయాం శ్వపాకస్యారుహ్య స్నాత్వా సమ్రాశయేద్ధృతమ్‌ 1801 

పంక్తిలో కూర్చున్న బ్రాహ్మణులకు పక్షపాత బుద్ధితో వడ్డంచినవాడు కృవచ్చవ్రతం చేయాలి. చండాలుని 
నీడ సోకితే స్నానంచేసి నేయి తినాలి. 

ఈక్షేతాదిత్యమశుచిః దృష్ట్వా౭_గ్నిం చగ్దమేవ వా! 

మానుషజ్బాసి సంస్పృశ్య స్నానం కృత్వా విశుధ్యతి ॥ 81 ॥ 

అశుచిగా ఉండి అగ్నిచంద్రులను చూస్తే శుద్దికోసం సూర్యుని దర్శించాలి. మానవ ఎముకలు తాకితే 
స్నానంతో శుద్ది. 

కృత్వా తు మిథ్యాధ్యయనం చరేద్భెక్ష్యం తు వత్సరమ్‌ । 

కృతఘ్నో బ్రాహ్మణగృహే పజ్బ సంవత్సరం ప్రతీ ॥ 82 ॥ 


ముప్పె మూడవ అధ్యాయం raw 
డాంబికంగా అధ్యయనం చేస్తే ఒక యేడు భిక్షాటన చేయాలి. కృతఘ్నుడు అయినవాడు బ్రాహ్మణ 
గృహంలో బ్రహ్మచర్యంతో అయిదేండ్లు ఉండాలి. 
హుజ్మారం బ్రాహ్మణస్యోక్యా త్వంకారణ్బ గరీయసః । 
స్నాత్వాల_నశ్న న్నహః శేషం ప్రణిపత్య ప్రసాదయేత్‌ ॥ 88 ॥ 
బ్రాహ్మణ గురువుల విషయంలో హుంకారాన్ని నీవు అని ఏకవచనాన్ని ప్రయోగించి అనాదరంతో 
వ్యవహరిస్తే స్నానం చేసి ఒక దినముపవసించి వారికి ప్రణామంచేసి ప్రసన్నులను చేసుకోవాలి. 
తాడయిత్వా తృణేనాపి కణ్ధం బద్ద్వా౭_పి వాససా । 
వివాదేవాపి నిర్జిత్య ప్రణిపత్య ప్రసాదయేత్‌ ॥ 84 ॥ 
బ్రాహ్మణుని గడ్డిపోచతో కొట్టినా, వస్త్రంతో కంఠాన్ని చుట్టి పీడించినా, వివాదంలో గెలిచినా ప్రణామ 
పూర్వకంగా వారిని ప్రసన్నులను చేసుకోవాలి. 
అవగూహ్య చరేత్‌ కృచ్చమతికృదచ్చం విపాతనే । 
కృబ్రాతికృచ్చై కుర్వీత విప్రస్యోత్సాద్య శోణితమ్‌ ॥ 85 ॥ 
బ్రాహ్మణుని డీకొంటే కృ్చవ్రతం పడవేస్తే అతికృచ్చవ్రతం ఆచరించాలి. బ్రాహ్మణునికి రక్తం చిందేట్టు 
చేస్తే కృచ్రాతికృ(చ్రాలు చేయాలి. 
గురోరాక్రోశ మనృతం కృత్వా కుర్యాద్విశోధనమ్‌ । 
ఏకరాత్రం త్రిరాత్రం వా తత్సాపస్యాపనుత్తయే ॥ 86 ॥ 


గురువు నధిక్షేపించినా అసత్యమాడినాడని చెప్పినా ఆ పాప శాంతికి ఒక దినం లేదా మూడుదినాలు 
ఉపవాసం చేయాలి. 


దేవర్షీణామభిముఖం ష్టీవనాక్రోశనే కృతే । 
ఉల్ముకేన ద హేజ్జిహ్వాం దాతవ్యం చ హిరణ్యకమ్‌ 1 87 1 


దేవతలు బుషులవైపు ఉమ్మివేసినా వారినధిక్షేపించినా కొరివితో నాలుకను కాల్చుకోవాలి. బంగారాన్ని 
దానం చేయాలి. 


దేవోద్యానే తుయః కుర్యాన్మూత్రోచ్చారం సకృద్ద్వజః । 
ఛిన్ఫాచ్చిశ్నం విశుధ్యర్థం చరేచ్చాన్రాయణన్తు వా॥88॥ 


(దేవతాయతనే మూత్రం కృత్వా మోహాద్దిజోత్తమః I 
శిశ్చస్యోత్మర్తనం కృత్వా చాన్రాయణమథాచరేత్‌ 1 8911) 


దేవోద్యానంలో ఒక్కసారి మూత్రం చేసినా శిశ్నాన్ని ఛేదించుకోవాలి లేదా చాంద్రాయణ వ్రతం ఆచరించాలి. 


712 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

దేవతానామృషీణాజ్బ దేవానాజ్బావ కుత్సనమ్‌ । 

కృత్వా సమ్యక్‌ ప్రకుర్వీత ప్రాజాపత్యం ద్విజోత్తమః 1 90 ॥ 

దేవ బుషి దైవతుల్యులను నిందించిన ద్విజుడు ప్రాజాపత్యం చేయాలి. 

తైస్తు సంభాషణం కృత్వా స్నాత్వా దేవాన్‌ సమర్చయేత్‌ I 

దృష్ట్వా వీక్షేత భాస్వన్తం స్మృత్వా విశ్వేశ్వరం స్మరేత్‌ 1 9111 

అట్లా నిందించిన వారితో సంభాషించినా స్నానం చేసి దేవతార్చన గావించాలి. అట్టి వారిని చూస్తే 
సూర్యదర్శనం చేయాలి. వారిని స్మరిస్తే వెంటనే విశ్వేశ్వరస్మరణ గావించాలి. 

యః సర్వభూతాధిపతిం విశ్వేశానం వినిన్దతి | 

న తస్య నిష్కృతి శృక్యా కర్తుం వర్షశతైరపి 1 92॥ 

సర్వభూతాధిపతి విశ్వేశ్వరుని నిందించేవానికి నూరేండ్లెనా నిష్ఫ్రతి చేయడం సాధ్యం కాదు. 


చాన్హాయణం చరేత్సూర్వం కృ్ణచ్ల్చం చైవాతికృ(చ్చకమ్‌ | 
ప్రపన్నః శరణం దేవం తస్మాత్సాపా ద్విముచ్యతే ॥ 93 ॥ 


మొదట పశ్చాత్తాపంతో చాంద్రాయణవ్రతం ఆచరించాలి. తర్వాత కృచ్రాతికృచ్రాలతోపాటు ఆదిదేవుని 
శరణువేడాలి. అపుడు ఆ పాపం నుండి విముక్తి కల్గుతుంది. 


సర్వస్వదానం విధివత్‌ సర్వపాపవిశోధనమ్‌ । 
చాన్దాయణజ్బు విధినా కృద్భం చైవాతికృచ్చకమ్‌ ॥ 941 


లేదా సర్వస్వదానంచేయాలి. యథావిధి సర్వపాపాలను తొలగించే చాంద్రాయణకృచ్రాతికృ(చ్రాలు చేయాలి. 


పుణ్యక్షేత్రాభిగమనం సర్వపాపవినాశనమ్‌ । 
దేవతాభ్యర్చనం న్యణా మశేషాఘవినాశనమ్‌ ॥ 95 ॥ 


పుణ్యక్షేత్రాలు పర్యటిస్తే సర్వపాపనివృత్తి జరుగుతుంది. దేవతార్చన సకల పాపనాశకం. 
అమావస్యాం తిథిం ప్రాప్య యః సమారాధయే చ్చివమ్‌ I 

బ్రాహ్మణాన్‌ భోజయిత్వా తు సర్వపాపైః ప్రముచ్యతే ॥ 96 ॥ 

అమావాస్యనాడు శివునారాధించి బ్రాహ్మణులను భుజింప చేస్తే అన్ని పాపాలు నశిస్తాయి. 
కృష్ణాష్టమ్యాం మహాదేవం తథా కృష్ణచతుర్దశీమ్‌ । 

సంపూజ్య బ్రాహ్మణముఖే సర్వపాపైః ప్రముచ్యతే ॥ 97 ॥ 

బహుళఅష్టమి చతుర్దశులలో (బ్రాహ్మణముఖంగా శివునారాధిస్తే సర్వపాపనివృత్తి అవుతుంది. 


ముప్పె మూడవ అధ్యాయం 713 

త్రయోదశ్యాం తథా రాత్రౌ సోపహారం త్రిలోచనమ్‌ । 

దృష్ట్వేశం ప్రథమే యామే ముచ్యతే సర్వపాతకైః ॥ 98 ॥ 

కృష్ణ త్రయోదశి రాత్రి (పథమయామంలో ఉపహారపూర్వకంగా (తిలోచనుని దర్శిస్తే పాపాలన్నీ పోతాయి. 

ఉపోషిత శ్చతుర్దశ్యాం కృష్ణపక్షే సమాహితః । 

యమాయ ధర్మరాజాయ మృత్యవే చాన్తకాయ చ ॥ 99 ॥ 

వైవస్వతాయ కాలాయ సర్వభూక్షయాయ చ । 

ప్రత్యేకం తిలసంయుక్తాన్‌ దద్యాత్‌ సప్తోదకాజ్ఞులీన్‌ 1 

స్నాత్వా నద్యాన్తు పూర్వాహ్నే ముచ్యతే సర్వపాతకైః ॥ 100 ॥ 

కృష్ణ చతుర్దశి మొదటి జాము స్నానంచేసి ఉపవాసముండి యమధర్మరాజు, మృత్యువు, అంతకుడు, 
వైవస్వతులు, కాలుడు, సర్వభూతనాశకులకు ఒక్కొక్కరికి నువ్వులతో ఏడుమార్లు ఉదకాంజలి వదలాలి. పూర్వాహ్హంలో 
నదిలో స్నానం చేస్తే సకలపాపాలు పోతాయి. 

(బ్రహ్మచర్యమధఃశయ్యా ముపవాసం ద్విజార్చనమ్‌ । 

వ్రతేప్వేతేషు కుర్వీత శాన్తః సంయతమానసః ॥ 101 1 


ప్రాయశ్చిత్తంకోసం చస వ్రతాల్లో (బ్రహ్మచర్యం, అధశ్శయ్య, ఉపవాసం, ద్విజార్చనలు ప్రధానం. వ్రతాలలో 
వాటిని ప్రశాంతమనస్ముడై ఆచరించాలి. 


అమావాస్యాం యాం బ్రహ్మాణం సముద్దిశ్య పితామహమ్‌ । 

బ్రాహ్మణాంస్త్రీన్‌ సమభ్యర్చ్య ముచ్యతే సర్వపాతకైః 1 102 ॥ 

అమావాస్యనాడు పితామహుడైన బ్రహ్మనుద్దేశించి ముగ్గురు బ్రాహ్మణులను పూజిస్తే పాపాలన్నీ తొలగుతాయి. 
షష్ట్యా ముపోషితో దేవం శుక్లపక్షే సమాహితః । 

సప్తమ్యా మర్చయే ద్భానుం ముచ్యతే సర్వపాతకైః ॥ 103 ॥ 

శుక్ల షష్టినాడు సావధానుడై ఉపవసించి సప్తమినాడు సూర్యుని ఆరాధిస్తే సకలపాపపరిహారమవుతుంది. 


భరణ్యాణ్వ చతుర్భ్యాణ్చ శనైశ్చరదినే యమమ్‌ । 
పూజయే త్సప్తజన్మోత్తై ర్ముచ్యతే పాతకై ర్నరః ॥ 104 ॥ 


భరణీ నక్షత్రం చతుర్ధి శనివారంనాడు యముని పూజిస్తే ఏడు జన్మల పాపాలు పోతాయి. 


ఏకాదశ్యాం నిరాహారః సమభ్యర్చ్య జనార్జ్దనమ్‌ I 
ద్వాదశ్యాం శుక్లపక్షస్య మహాపాపైః ప్రముచ్యతే ॥ 105 ॥ 
ఏకాదశినాడు నిరాహారియె ద్వాదశిలో జనార్దనుని పూజిస్తే మహాపాపాలు కూడా పోతాయి. 


714 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


తపో జపస్తీర్ణసేవా దేవ బ్రాహ్మణపూజనమ్‌ । 

(గహణాదిషు కాలేషు మహాపాతకశోధనమ్‌ ॥ 106 ॥ 

గ్రహణాది పర్వదినాల్లో తపం, జపం, తీర్దసేవ, దేవ, బ్రాహ్మణపూజ మహాపాతకాలను నశింపచేస్తాయి. 

యస్సర్వపాపయుకో9_పి పుణ్యతీర్ధేషు మానవః । 

నియమేన త్యజేత్రాణాన్‌ స ముచ్యేత హి పాతకైః ॥ 107 ॥ 

అన్ని పాపాలు చేసి ఉన్నా పుణ్యతీర్ణాల్లో నియమంగా ప్రాణత్యాగం చేస్తే పాపాలన్నీ పోతాయి. 

బ్రహ్మఘ్నం వా కృతఘ్నం వా మహాపాతకదూషితమ్‌ । 

భర్తార ముద్ధరే న్నారీ ప్రవిష్టా సహ పావకమ్‌ ॥ 108 ॥ 

భర్తతో కలిసి అగ్నిలో సహటప్రవేశం చేసిన స్రీ తన భర్త బ్రహ్మఘ్నుడు, కృతఘ్నుడు, మహాపాతకదూషితుడైనా 
అతజ్జి ఉద్దరిస్తుంది. 

ఏతదేవ పరం స్త్రీణాం ప్రాయశ్చిత్తం విదుర్చుధాః । 

సర్వపాప సముద్భూతౌ నాత్ర కార్యా విచారణా ॥ 109 ॥ 

పతివ్రతా తు యా నారీ భర్తుః శుశూషణోత్సుకా । 

న తస్యా విద్యతే పాప మిహలోకే పరత్ర చ॥ 110॥ 

స్రీలకు అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం పాతివ్రత్యమే. ఇందులో సందేహం లేదు. భర్త శుశ్రూష చేసే 
పతివ్రతకు ఇహపరాల్లో ఏ పాపమూ ఉండదు. 

పతివ్రతా ధర్మరతా రుద్రాణ్యేవ న సంశయః । 

నాస్యాః పరాభవం కర్తుం శక్నోతీహ జనః క్వచిత్‌ ॥ 111 ॥ 

ధర్మపరాయణ అయిన పతివ్రత సాక్షాత్సార్వతీ మాతయే. ఇందులో సందేహం లేదు. ఇట్టి పతివ్రత 
కెప్పుడూ పరాభవం చెయ్యటానికెవ్వడూ సమర్థుడు గాడు. 

యథా రామస్య సుభగా సీతా తైలోక్యవిశ్రుతా | 

పత్నీ దాశరథే ర్దేవీ విజిగ్యే రాక్షసేశ్వరమ్‌ 1 112 1 

రాముని భార్య సీత తైలోక్య విఖ్యాత పతివ్రత రావణాసురుణ్ణి గెలిచినది. 

రామస్య భార్యాం విమలాం రావణో రాక్షసేశ్వరః । 

సీతాం విశాలనయనాం చకమే కాలచోదితః ॥ 113 ॥ 


పరిశుద్దురాలు, రామపత్ని విశాలనయన అయిన సీతను రాక్షసరాజు రావణుడు కాలంచేత 
డ్రైరేపించబడినవాడై కామించినాడు. 


ముప్పె మూడవ అధ్యాయం 715 
గృహీత్వా మాయయా వేషం చరస్తీం విజనే వనే । 
సమాహర్తుం మతిం చక్రే తాపసః కిల కామినీమ్‌ ॥ 114 ॥ 


విజనారణ్యంలో సంచరించే సుందరిని సీతను మాయాయతి వేషాన్ని ధరించి అతడు అపహరింప 
దలచినాడు. 


విజ్ఞాయ సాచ తద్భావం స్మృత్వా దాశరథిం పతిమ్‌ । 

జగామ శరణం వహ్ని మావసథ్యం శుచిస్మితా 1 115॥ 

రావణుని అభిప్రాయాన్ని గ్రహించిన సీత భర్త శ్రీరాముని స్మరించి గార్హపత్యాగ్నిని శరణు వేడింది. 
ఉపతస్థ్రే మహాయోగం సర్వదోష వినాశనమ్‌ । 

కృతాజ్ఞులీ రామపత్నీ సాక్షాత్సతి మివాచ్యుతమ్‌ ॥ 116 ॥ 


రామపత్ని సీత సర్వదోషనాశకుడు, మహాయోగ పరుడైన భర్తనువలె అగ్నిని చేతులు జోడించి శరణు 
వేడినది. 


నమస్యామి మహాయోగం కృతాన్తం గహనం పరమ్‌ । 

దాహకం సర్వభూతానా మీశానం కాలరూపిణమ్‌ ॥ 117 ॥ 

పరమగహనుడు, మహాయోగ స్వరూపుడు, కృతాంతుడు, సర్వభూతదాహకుడు, కాలరూపుడు, ఈశ్వరుడైన 
అగ్నికి నమస్కరిస్తున్నాను. 

నమస్యే పావకం దేవం సాక్షిణం విశ్వతోముఖమ్‌ I 

ఆత్మానం దీప్తవపుషం సర్వభూతహృది స్థితమ్‌ 1 1181 

విశ్వతోముఖుడు, సకలసాక్షి , ప్రకాశవంతమైన శరీరంగలవాడూ, సమస్తప్రాణులహృదయాలలో 
ఉన్నవాడైనట్టి ఆత్మరూపుడైన అగ్నిని నమస్కరిస్తున్నాను. 

ప్రపద్యే శరణం వహ్నిం బ్రహ్మణ్యం బ్రహ్మరూపిణమ్‌ । 

భూతేశం కృత్తివసనం శరణ్యం పరమమ్పదమ్‌ ॥ 119 ॥ 

బ్రాహ్మణుడు, బ్రహ్మస్వరూపుడూ, ప్రాణులందరకీ ప్రభువు, చర్మాన్ని వస్తంగా ధరించినవాడూ, పరమస్థానం 
అయినవాడూ అయిన అగ్నిని శరణు పొందుతున్నాను. 

తం ప్రపద్యే జగన్య్మూర్తిం ప్రభవం సర్వతేజసామ్‌ I 

మహాయోగేశ్వరం వహ్ని మాదిత్యం పరమేష్టినమ్‌ 1 120 1 

ప్రపంచస్వరూపుడూ, సమస్తతేజస్సుల పుట్టుకకీ కారణం అయినవాడూ, గొప్పయోగీశ్వరుడూ, ఆదిత్యడూ, 
పరమేష్టీ అయిన ఆ అగ్నిని శరణు కోరుతున్నాను. 


716 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
ప్రపద్యే శరణం రుద్రం మహాగ్రాసం త్రిశూలినమ్‌ । 
కాలాగ్నిం యోగినా మీశం భోగమోక్షఫలప్రదమ్‌ 1 121 1 


సర్వభక్షకుడు, త్రిశూలీ, భోగమోక్షఫలప్రదుడూ, యోగీశ్వరుడూ, రుద్రుడూ, కాలాగ్నిరూపుడూ అయిన 
అగ్నిని శరణు వేడుతున్నాను. 

ప్రపద్యే త్వాం విరూపాక్షం భూర్భువ స్ప్వః స్వరూపిణమ్‌ | 122 ॥ 

హిరణ్మయే గృహే గుప్తం మహాన్త మమితౌజసమ్‌ । 

వైశ్వానరం ప్రపద్యే£[_ హం సర్వభూతేష్వవస్థితమ్‌ 1 123 ॥ 

వ్యాహృతి త్రయస్వరూపుడు, విరూపాక్షుడు, హిరణ్మయగ్భహంలో దాగి ఉన్న వాడవగు నిన్ను శరణు 
కోరుతున్నాను. అన్ని ప్రాణుల్లో ఉండే వైశ్వానరుని శరణు వేడుతున్నాను. 

హవ్యకవ్యవహం దేవం ప్రపద్యే వహ్నిమీశ్వరమ్‌ । 

ప్రపద్యే తత్పరం తత్త్వం వరేణ్యం సవితుః స్వయమ్‌ ॥ 124 ॥ 

హవ్యకవ్యాలు వహించే ఈశ్వరుని వహ్నిని శరణు పొందుతున్నాను. సవితృ దేవతయొక్క వరణీయం 
అయిన (శ్రేష్టం అన) పరమతత్త్వుమూ అయిన అగ్నిని శరణుకోరుచున్నాను. 

భర్గ మగ్నిపరం జ్యోతీ రక్ష మాం హవ్యవాహన! । 

ఇతి వహ్వష్టకం జవ్వా రామపత్నీ యశస్వినీ ॥ 125 ॥ 

ధ్యాయస్తీ మనసా తస్టా రామమున్న్మీలితేక్షణా । 

కామకాలాదులను అణచినట్టి అగ్నియే ప్రధానంగా గలవాడూ, జ్యోతిరూపుడూ అయిన హవ్యవాహనా! 
నన్ను రక్షించు అని రాముని పత్ని అగ్వ్యష్టకాన్ని జపించి రాముణ్ణి మనస్సులో ధ్యానిస్తూ కన్నులు తెరచి చూచింది. 

అథావసథ్యాత్‌ భగవాన్‌ హవ్యవాహో మహేశ్వరః ॥ 126 ॥ 

ఆవిరాసీత్‌ సుదీపాత్మా తేజసా ప్రహసన్నివ । 

సృష్ట్వా మాయామయీం సీతాం స రావణవధేప్పయా ॥ 127 ॥ 


సీతామాదాయ ధర్మిష్టాం పావకో౭_న్తరధీయత । 
తాం దృష్ట్వా తాదృశీం సీతాం రావణో రాక్షసేశ్వరః ॥ 128 ॥ 


సమాదాయ యయౌ లంకాం సాగరాన్తరసంస్థితామ్‌ | 
సమాదాయాభవత్సీతాం శజ్బాకులితమానసః ॥ 129 ॥ 

సా ప్రత్యయాయ భూతానాం సీతా మాయామయీ పునః । 
వివేశ పావకం దీప్తం దదాహ జ్వలనో9 పి తామ్‌ ॥ 130 ॥ 


ముప్పె మూడవ అధ్యాయం raw; 


దగ్భ్వా మాయామయీం సీతాం భగవానుగ్ర దీధితిః । 
రామాయాదర్శయత్సీతాం పావకో£_భూత్సురప్రియః 111831 ॥ 
ప్రగృహ్య భర్తుశ్చరణౌ కరాభ్యాం సా సుమధ్యమా । 

చకార ప్రణతిం భూమౌ రామాయ జనకాత్మజా ॥ 132 ॥ 
దృష్ట్వా హృష్టమనా రామో విస్మయాకులలోచనః । 

ననామ వహ్నిం శిరసా తోషయామాస రాఘవః ॥ 188 ॥ 
ఉవాచ వహ్నిం ర్భగవాన్‌ కిమేషా వరవర్ణినీ । 

దగ్గా భగవతా పూర్వం దృష్టా మత్సార్వ మాగతా ॥ 1834 ॥ 
తమాహ దేవో లోకానాం దాహకో హవ్యవాహనః । 
యథావృత్తం దాశరథిం భూతానామేవ సన్నిధౌ ॥ 185 ॥ 


ఈ విధంగా యశస్విని రామపత్ని వహ్వ్యష్టకాన్ని జపించి మనసులో రాముని ధ్యానిస్తూ నిలిచినది. 
అంతలో గార్హపత్యాగ్నినుండి మహేశ్వరుడు హవ్యవాహనుడు తేజస్సుతో (ప్రవహిస్తున్నట్టు జ్యోతి స్ప్వ్వరూపునిగా 
ఆవిర్భవించినాడు. అచట అగ్నిదేవుడు రావణవధను కోరి మాయాసీతను సృజించి ధర్మిష్ట అయిన సీతను గొని 
అంతర్జానమయినాడు. ఆ మాయాసీతను చూచి రాక్షసాధిపతి రావణుడు ఆమెను తీసుకొని సాగరమధ్యలో ఉన్న 
లంకకు తీసుకొని పోయినాడు. తరువాత లక్ష్మణునితో కూడ ఉన్న రాముడు రావణుని చూచిన సీతను గొన 
సందేహించినాడు. జగాలకు నమ్మకం కల్లించటానికి మాయాసీత అగ్నిలో ప్రవేశించింది. అగ్నికూడ మాయా 
సీతను దహించింది. తర్వాత నిజమైన సీతను రామునికి చూపినాడు. దాంతో అగ్ని దేవతలకు ప్రీతిపాత్రుడైనాడు. 
అపుడు సీత తన చేతులతో భర్తపాదాలు తాకి రామునికి ప్రణమిల్లినది. సీతను చూచిన రాముడు ఆశ్చర్యంతో 
చూస్తూ సంతోషదిత్తుడై అగ్నిదేవునికి శిరసా నమస్మరించి అగ్నిని సంతోషింపచేసినాడు. తర్వాత రాముడు అగ్ని 
భగవానునితో ఇంతకుముందు ఇపుడు నా ప్రక్కనున్న ఈ సీతను నీలో లీనం కాగా చూచినాను అన్నాడు. అగ్ని 
వారందరిముందే జరిగినదంతా వివరించినాడు. 


ఇయం సా మిధిలేశేన పార్వతీం రుద్రవల్లభామ్‌ । 

ఆరాధ్య లబ్బా తపసా దేవ్యాశ్చాత్యన్తవల్లభా 1 136 ॥ 

మిథిలాపతి జనకుడు పార్వతి నారాధించి ఆమె కత్యంత ప్రీతిపాత్రురాలైన సీతను తనకు కూతురుగా 
పొందినాడు. 

భర్తుః శుశ్రూషణోపేతా సుశీలేయం పతివ్రతా । 

భవానీ పార్వమానీతా మయా రావణకామితా ॥ 137 ॥ 


రావణాసురుడు ఈమెను కోరినపుడు సుశీల, పతివ్రత, భర్భశుశ్రూషణ పరాయణురాలైన ఈమెను 
పార్వతి సన్నిధికి చేర్చినాను. 


718 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


యా నీతా రాక్షసేశేన సీతా భగవతా హృతా | 

మయా మాయామయీ సృష్టా రావణస్య వధాయ సా ॥ 138 ॥ 

తదర్థం భవతా దుష్టో రావణో రాక్షసేశ్వరః I 

మయోపసంహృతా చైవ హృతో లోకవినాశనః ॥ 1839 ॥ 

గృహాణ విమలామేనాం జానకీం వచనాన్మమ । 

పశ్య నారాయణం దేవం స్వాత్మానం ప్రభవావ్యయమ్‌ ॥ 140 ॥ 

ఇత్యుక్వా భగవాంశ్చణ్లో విశ్వార్చిర్విశ్వతో ముఖః I 

మానితో రాఘవేణాగ్నిర్భూతైశ్చాన్తరధీయత ॥ 141 ॥ 

ఏతత్‌ పతివ్రతానాం వై మాహాత్యం కథితం మయా । 

స్త్రీణాం సర్వాఘశమనం ప్రాయశ్చిత్తమిదం స్కృతమ్‌ ॥ 142 ॥ 

అశేషపాపయుక్తస్తు పురుషోం పి సుసంయుతః । 

స్వదేహం పుణ్యతీర్ధేషు త్యక్త్వా ముచ్యేత కిల్చషాత్‌ 1 148 1 

పృథివ్యాం సర్వతీర్ధేషు స్నాత్వా పుణ్యేషు వా ద్విజః | 

ముచ్యతే పాతకైః సర్వైః సమస్తెరపి పూరుషః ॥ 144 ॥ 

రావణుని వధకోరిన నేను మాయాసీతను సృష్టించి అక్కడకు చేర్చినాను. ఆమెనే రావణుడు తీసుకొని 
పోయినాడు. ఆమెనే నీవు రావణుని చంపి పొందినావు. ఇపుడు నేనా మాయాసీత నుపసంహరించినాను. నామాటతో 
పరిశుద్దురాలైన ఈమెను గ్రహించు. తాము నారాయణదేవునిగా గుర్తించండి. అగ్నిదేవుడిట్లా పలికి రాముని తను 
అచటి సకల భూతముల పూజనంది అక్కడే అంతర్జానమైనాడు. ఈ విధంగా మీకు పతివ్రతల మాహాత్యం 
వివరించినాను. స్రీలకు సర్వపాపాలను నశింపచేసే ప్రాయశ్చిత్తం పాతివ్రత్యం మాత్రమే. సకలపాపాలు చేసిన 
పురుషుడు మనోనిగహంతో పుణ్యతీర్థాల్లో దేహాన్ని విడిస్తే పాప విముక్తుడవుతాడు. భూమియందలి తీర్చాలన్నింటిలో 
స్నానం చేసినవాడు సకలపాప విముక్తుడవుతాడు. 
వ్యాస ఉవాచ:-వాసమహర్షి చెప్పాడు 

ఇత్యేష మానవో ధర్మో యుష్మాకం కధితో మయా । 

మహేశారాధనార్థాయ జ్ఞానయోగజ్బ శాశ్వతమ్‌ ॥ 145 ॥ 

ఈ విధంగా మోకు సర్వమానవధర్మాలు వివరించినాను. మహేశుని ఆరాధించే జ్ఞానయోగం కూడా 


యో౭_నేన విధినా యుక్తం జ్ఞానయోగం సమాచరేత్‌ । 

స పశ్యతి మహాదేవం నాన్యః నా కల్పశతైరపి ॥ 146 ॥ 

ఈ విధిననుసరించి జ్ఞానయోగాన్నాచరించేవాడు మహేశుని సాక్షాత్మారాన్ని పొందుతాడు. ఇతరులు 
నూరుకల్పాల కైనా పొందలేరు. 


ముప్పె మూడవ అధ్యాయం 719 
స్థాపయేద్యః పరం ధర్మం జ్ఞానం తత్సారమేశ్వరమ్‌ I 
న తస్మాదధికో లోకే యో యోగీ పరమో మతః ॥ 147 ॥ 


ఈ భూమండలంలో ఈ పరమధర్మమగు పరమేశ్వరజ్ఞానాన్ని స్థాపించే వాని కంటె ఉత్తముడు 
మరొకడుండడు. అతడే పరమయోగి అవుతాడు. 


యః సంస్థాపయితుం శకో న కుర్యాన్మోహితో జనః । 
స యోగయుక్తోత పి మునిర్నాత్యర్థం భగవత్రియః ॥ 148 ॥ 


ఈ ధర్మజ్ఞానాలు స్థాపించ శక్తుడైకూడ మోహంతో స్థాపించకుంటే అతడు యోగయుక్తుడైనా భగవత్‌ 
ప్రియుడు కాలేడు. 


తస్మా త్సదైవ దాతవ్యం బ్రాహ్మణేషు విశేషతః । 
ధర్మయుక్తేషు శాస్రేషు శ్రద్ధయా చాన్వితేషు వై॥ 149 ॥ 
ధర్మం, శాంతం, (శ్రద్ధ కలవారికి ముఖ్యంగా బ్రాహ్మణులకు ఈ ధర్మజ్ఞానయోగాన్ని ఉపదేశించాలి. 


యః పఠేదృవతాం నిత్యం సంవాదం మమ చైవహి। 
సర్వపాపవినిర్ముకో గచ్చేత పరమాం గతిమ్‌ ॥ 150 ॥ 


మనమధ్య జరిగిన ఈ సంవాదాన్ని విన్నవాడు కూడా సర్వపాపవిముక్తుడవుతాడు. పరమపదాన్ని 
పొందుతాడు. 


శ్రాద్ధే వా దైవికే కార్యే బ్రాహ్మణానాబ్బ సన్నిధౌ । 

పఠేత నిత్యం సుమనాః శ్రోతవ్యజ్బృ ద్విజాతిభిః ॥ 151॥ 

శ్రాద్ధంలో, దైవకార్యంలో కాని బ్రాహ్మణసన్నిధానంలో నిగ్రహంతో చదవాలి. ద్విజులు వినాలి. 

యోం9_ర్థం విచార్య యుక్తాత్మా శ్రావయేద్రాహ్మణాన్‌ శుచీన్‌ | 

స దోషకజ్బుకం త్యక్వా యాతి దేవం మహేశ్వరమ్‌ ॥ 152 ॥ 

మనోనిగ్రహంతో అర్థాన్ని బాగా విచారించి పవిత్రులైన బ్రాహ్మణులకు వినిపిస్తే సకలదోషాలు తొలగి 
మహేశ్వరుని సన్నిధానం చేరుకుంటాడు. 

ఏతావదుక్వా భగవాన్‌ వ్యాసః సత్యవతీసుతః । 

సమాశ్వాస్య మునీన్‌ సూతం జగామ చ యథాగతమ్‌ ॥ 1538 ॥ 

సత్యవతీసుతుడగు వ్యాస భగవానుడు ఈ విధంగా తెలిపి సూతమహర్షిని ఇతరమునులను ఓదార్చి 
తనదారిన తాను వెళ్ళినాడు. 

ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే మానవధర్మే త్రయస్రింశో౭_ధ్యాయః ॥ 88 ॥ 
శ్రీకూర్మపురాణంలో ఉత్తరార్థంలోని మానవధర్మాలనే ముప్పె మూడవ అధ్యాయం॥। 83-1 


720 చతుగ్రింశో9_ ధ్యాయః - ముప్పె నాలుగవ అధ్యాయం 
తీర్ధప్రకరణమ్‌ - తీర్భప్రకరణం 


బుషయః ఊచు :-బుషులు పలికారు 
తీర్థాని యాని లోకే9_స్మిన్‌ విశుతాని మహాన్తి చ | 
తాని త్వం కథయాస్మాకం రోమహర్షణసాముతమ్‌ ॥ 1 ॥ 


రోమహర్షణా! నీవు ఈ లోకంలో ప్రఖ్యాతినొందిన విశేషమైన వివిధతీర్థాలేవో మాకు వాటిని గూర్చి 
వివరించు. 


రోమహర్షణ ఉవాచ :-రోమహర్షణుడు చెప్పాడు 

శృణుధ్వం కథయిప్యే౭_హం తీర్థాని వివిధాని చ । 

కథితాని పురాణేషు మునిభిరహ్మవాదిఖిః ॥ 2 ॥ 

మునిశ్రేష్ణులారా! పురాణాల్లో బ్రహ్మవిదులైన మునులు చెప్పిన వివిధ తీర్థాలను గూర్చి చెపుతాను వినండి. 

యత్ర స్నానం జపో హోమః శ్రాద్ధదానాదికం కృతమ్‌ | 

ఏకైకశో ముని శ్రేష్టాః పునాత్యాసప్తమం కులమ్‌ ॥ 8 ॥ 

ఈ తీరాల్లో ఒకసారైనా జపం, హోమం, శ్రాద్ధం, దానాదుల్లో ఏ ఒకటి ఆచరించినా ఆచరించిన వాని 
వంశంలో ఏడుతరాలు పవిత్రమవుతాయి. 

పజ్బయోజన విస్తీర్ణం బ్రహ్మణః పరమేష్టినః । 

ప్రయాగం ప్రథితం తీర్ధం తస్య మాహాత్యమీరితమ్‌ | 4 ॥ 


పరమేష్టి అయిన చతుర్ముఖబ్రహ్మకు సంబంధించిన ప్రయాగతీర్ణం (ప్రసిద్ది చెందింది. ఐదుయోజనాల 
విస్తీర్ణం కల ఈ తీర్ధం మాహాత్యం ఇంతకు ముందే తెలిపినాను. 


అన్యచ్చ తీర్థ ప్రవరం కురూణాం దేవవన్దితమ్‌ । 
బుషీణామాశ్రమై ర్లుష్టం సర్వపాపవిశోధనమ్‌ ॥ 5 ॥ 


— జల 
మరో తీర్ధం దేవతలు కూడా నమస్మరించేది కురుక్షేత్రం. అది బుష్యాశ్రమాలతో నిండి ఉంటుంది. 
సర్వపాపాలు క్షాళన చేయగలది. 
తత్ర స్నాత్వా విశుద్ధాత్మా దమృమాత్సర్యవర్ణితః । 
దదాతి యత్మజ్సొదపి పునాత్యుభయతః కులమ్‌ ॥ 6 ॥ 
అందులో స్నానం చేసి దంభం మాత్సర్యం వదలి శుద్ధమైన అంతఃకరణంతో ఏ మాత్రం దానం చేసినా 
ఉభయకులాలను పవిత్రం చేస్తుంది. (తన తరపు భార్యతరపు వంశాలను) 


ముప్పె నాలుగవ అధ్యాయం 721 

గయాతీర్థం పరం గుహ్యం పిత్యాణాం చాతివల్లభమ్‌ | 

కృత్వా పిండప్రదానన్తు న భూయో జాయతే నరః ॥ 7 ॥ 

గయాతీర్దం మిక్కిలి రహస్యం అయినది. అది పితృదేవతల కత్యంత ప్రియమైనది. అక్కడ పిండప్రదానం 
చేసే నరునికి పునర్జన్మ రాదు. 

సకృద్ణయాభిగమనం కృత్వా పిణ్ణం దదాతి యః । 

తారితాః పితరస్తేన యాస్యన్తి పరమాం గతిమ్‌ ॥ 8 ॥ 

ఒకసారైనా గయకుపోయి అచట పిండప్రదానం చేస్తే అతని పితృదేవతలు నరకాది లోకాలు తరించి 
పరమపదం చేరుకుంటారు. 

తత్ర లోకహితార్థాయ రుద్రేణ పరమాత్మనా । 

శిలాతలే పదం న్యస్తం తత్ర పిత్యాన్‌ ప్రసాదయేత్‌ ॥ 9 ॥ 

అక్కడనే లోకహితాన్ని కోరి రుద్రుడు తన పాదముద్రలు శిలాతలంలో ఉంచాడు. ఆ స్థానంలో పితృదేవతలను 
ప్రసన్నం చేసుకోవాలి. 

గయాభిగమనం కర్తుం యః శకో నాభిగచ్చతి । 

శోచన్తి పితరస్తం వై వృథా తస్య పరిశ్రమః ॥ 10 ॥ 

వెళ్ళగల శక్తి ఉన్నా గయకు వెళ్ళనివాని పితృదేవతలు అతనిగూర్చి దుఃఖిస్తారు. అతని ఇతర ధర్మకార్యాలన్నీ 
వ్యర్ణాలవుతాయి. 

గాయన్తి పితరో గాథాః కీర్తయన్తి మహర్షయః । 

గయాం యాస్యతి యః కశ్చిత్‌ సో౭_ స్మాన్‌ సన్హారయిప్యతి ॥ 11 ॥ 

ఏ ఒక్కడు గయకు వెళ్ళటం జరిగినా అతడు మమ్ము తరింప చేసాడంటూ పితృదేవతలు అతనిగాథను 
గానం చేస్తారు. మహర్షులతణ్ణి కీర్తిస్తారు. 

యది స్యాత్‌ పాతకోపేతః స్వధర్మరతివర్ణితః । 

గయాం యాస్యతి వంశ్యో యః సో౨_స్మాన్‌ సంతారయిప్యతి ॥ 12 ॥ 

మావంశంలో పరమపాపాత్ముడైనా, స్వధర్మాలు వదలినవాడైనా ఒకసారి గయాయాక్రచేస్తే మమ్మల్ని 
తరింపచేస్తాడు. 

ఏష్టవ్యా బహవః పుత్రాః శీలవనో గుణాన్వితాః । 

తేషాన్తు సమవేతానాం యద్యేకో9_ పి గయాం వ్రజేత్‌ ॥ 18 ॥ 


శీలవంతులు, గుణవంతులు, పుత్రులు చాలా మంది పుడుదురు కాక అని కోరుకోవాలి. ఎందులకనగా 
వారిలో ఒక్కడైనా గయకు వెళతాడు అని. 


722 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
తస్మాత్సర్వ ప్రయత్నేన బ్రాహ్మణస్తు విశేషతః । 
ప్రదద్యాద్విధివ లత్పిణ్జాన్‌ గయాం గత్వా సమాహితః ॥ 14 ॥ 


అందువల్ల ప్రతి ఒక్కడు ముఖ్యంగా బ్రాహ్మణుడు గయా తీర్దం చేరి ఏకాగ్రతతో విధ్యుక్తంగా పిండ 
(ప్రదానం చేయాలి. 


ధన్వాస్తు ఖలు తే మర్యా గయాయాం పిజబ్ణదాయినః I 
కులాన్యుభయతః సప్త సముద్ధ్రత్యాప్నుయాత్‌ పరమ్‌ ॥ 15 ॥ 


గయాక్షేత్రంలో పిండప్రదానంచేసే మానవులు ఎంతో ధన్యులు. వారివల్ల వారి తల్లిదండ్రుల వంశాలు 
రెండూ ఏడు తరాలు తరించటమేకాక వారు కూడ సద్గతి నందుతారు. 


అన్యచ్చ తీర్థప్రవరం సిద్ధావాసముదాహృతమ్‌ । 
ప్రభాసమితి విఖ్యాతం యట్రాల 9 స్తే భగవాన్‌ భవః ॥ 16 ॥ 


(ప్రభాసమనే పేర విఖ్యాతమైనది మరో ఉత్తమ తీర్ధం. అది సిద్ధ పురుషుల ఆవాస స్థలం. అక్కడ భగవంతుడు 
శంకరుడున్నాడు. 

తత్ర స్నానం తపః శ్రాద్ధం (బ్రాహ్మణానాజ్బు పూజనమ్‌ । 

కృత్వా లోకమవాప్పోతి బ్రాహ్మణో? క్షయముత్తమమ్‌ 11 171 


అక్కడ స్నానం, తపం, శ్రాద్ధం, (బ్రాహ్మణారాధన చేసినందువల్ల (బ్రాహ్మణుడు శాశ్వతం అయిన ఉత్తమ 
బ్రహ్మలోకం పొందుతాడు. 

తీర్ధం (తైయమృకం నామ సర్వదేవనమస్కతమ్‌ I 

పూజయిత్వా తత్ర రుద్రం జ్యోతిష్టోమఫలం లభేత్‌ ॥ 18 ॥ 

తైయంబకమనే తీర్ధం సర్వదేవతల పూజనందినది. అక్కడ రుద్రుని పూజించి జ్యోతిష్టోమఫలం పొందుతాడు. 

సువర్ణాక్షం మహాదేవం సమభ్యర్చ్య కపర్దినమ్‌ I 

(బ్రాహ్మణాన్‌ పూజయిత్వా తు గాణాపత్యం లభేత్‌ ధ్రువమ్‌ ॥ 19 ॥ 

సువర్ణాక్షం అనే మహాదేవుని కపర్టి అయిన శివుని అర్చించి (బ్రాహ్మణులను పూజిస్తే గాణాపత్యం లభిస్తుంది. 
ఇది నిశ్చయం. 

సోమేశ్వరం తీర్థవరం రుద్రస్య పరమేష్టినః I 

సర్వవ్యాధిహరం పుణ్యం రుద్రసాలోక్యకారణమ్‌ 120 n 


భక్తానుగ్రహకారకుడైన రుద్రుని యొక్క సోమేశ్వరమనే ఉత్తమతీర్థం సకలవ్యాధులను పోగొడుతుంది. 
పుణ్యప్రదం. ఇది రుద్రసాలోక్యాన్ని కలిగించటానికి ఉత్తమసాధనం. 


ముప్పె నాలుగవ అధ్యాయం 723 


తీర్జానాం పరమం తీర్థం విజయం నామ శోభనమ్‌ । 

తత్ర లిజ్ఞం మహేశస్య విజయం నామ విశ్రుతమ్‌ ॥ 21 ॥ 

విజయ మనే పేరుగల తీర్ధం అన్ని తీరాల్లో ఉత్తమమైంది. శుభకరం. అచ్చట శివలింగం విజయ మనే 
పేరుతో ప్రసిద్ధమైంది. 

షణ్మాసాన్‌ నియతాహారో బ్రహ్మచారీ సమాహితః । 

ఉషిత్వా తత్ర విప్రేన్లా యాస్యన్తి పరమం పదమ్‌ ॥ 22 ॥ 

అక్కడ ఆరుమాసాలవరకు నియతాహారులై బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకాగ్రతతో గడిపే ఉత్తమవిప్రులు 
పరమపదాన్ని తప్పక పొందుతాడు. 

అన్యచ్చ తీర్ధప్రవరం పూర్వదేశే సుశోభనమ్‌ । 

ఏకామం దేవదేవస్య గాణపత్యఫలప్రదమ్‌ ॥ 28 ॥ 

తూర్చుదేశంలో మిక్కిలి రమణీయమైన ఉత్తమతీర్ణం ఏకాముతీర్ణం. దేవదేవుడు శివుడున్న ఈ తీర్ధం 
గాణాపత్యఫలప్రదం. 

దత్వా౨_త్ర శివభక్తానాం కిజ్బిచ్చశ్వన్మహీం శుభామ్‌ । 

సార్వభౌమో భవేద్రాజా ముముక్షుర్నోక్షమాప్షయాత్‌ 1 24 ॥ 

అచట శివభక్తులకు ఏకొంచం స్థిరమైన భూదానం చేసినవాడు సార్వభౌమాధికారం పొందుతాడు. 
మోక్షార్థి మోక్షాన్ని పొందుతాడు. 

మహానదీజలం పుణ్యం సర్వపాపవినాశనమ్‌ । 

[గ్రహణే సముపస్పృశ్య ముచ్యతే సర్వపాతకైః ॥ 25 ॥ 

పవిత్రం సర్వపాప వినాశకం అయిన అక్కడి మహానదీ జలంలో గ్రహణ సమయమందు స్నాన జపాదులు 
నిర్వర్తించినవాడు సర్వపాపాలనుండి వెంటనే విముక్తుడవుతాడు. 

అన్యా చ విరజా నామ నదీ తైలోక్యవి(శ్రుతా | 

తస్యాం స్నాత్వా నరో విప్రా బ్రహ్మలోకే మహీయతే ॥ 26 ॥ 

ముల్లోకాల్లో ప్రసిద్ది పొందిన విరజ అనే మరో నది ఉన్నది. ఈ నదిలో స్నానమాడిన విప్రుడు బ్రహ్మలోకంలో 
సన్మానమందుతాడు. 

తీర్ధం నారాయణస్యాన్యన్నామ్నా తు పురుషోత్తమమ్‌ । 

తత్ర నారాయణః ్రీమానాస్తే పరమపూరుషః ॥ 27 ॥ 

శ్రీమన్నారాయణుని తీర్దం పురుషోత్తమం అనేది మరొకటి ఉన్నది. అక్కడ పరమపురుషుడు 
నారాయణుడున్నాడు. 


724 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
పూజయిత్వా పరం విష్ణుం స్నాత్వా తత్ర ద్విజోత్తమః | 
బ్రాహ్మణాన్పూజయిత్వా తు విష్ణులోకమవాప్నుయాత్‌ 1 28 11 
ఆ తీర్ధంలో స్నానం చేసిన ద్విజుడు శ్రీహరిని పూజించి బ్రాహ్మణులను ఆరాధిస్తే విష్ణులోకాన్ని పొందుతాడు. 
తీర్జానాం పరమం తీర్థం గోకర్ణం నామ వి(శుతమ్‌ । 
సర్వపాపహరం శమ్మోర్నివాసః పరమేష్టినః 1॥ 291 
అన్ని తీరాలో పరమతీరం సుప్రసిదమైన గోకరతీరం. ఇది సర్వపాపహరం. పరమేషి అయిన శంకరుని 
థగ థ ధి ణెథ [3 
థి 
దృష్ట్వా లిబ్గన్తు దేవస్య గోకర్లే శ్వరముత్తమమ్‌ I 
ఈప్పితాంల్లభతే కామాన్‌ రుద్రస్య దయితో భవేత్‌ ॥ 30 ॥ 


గోకర్ణక్షేత్రాన్ని అక్కడి పరమోత్తమమైన శంకరుని లింగాన్ని దర్శించి సకలాభీష్టములు పొందవచ్చు. రుద్రునికి 
ప్రీతిపాత్రుడవుతాడు. 

ఉత్తరజ్బాపి గోకర్ణం లిజ్ఞం దేవస్య శూలినః । 

మహాదేవస్యార్చయిత్వా శివసాయుజ్యమాప్పుయాక్‌ ॥ 31 ॥ 

ఉత్తరగోకర్ణంలో కూడ (త్రిశూలి శంకరుని లింగం ఉన్నది. ఆ లింగాన్ని అర్బించినవారు శివసాయుజ్యాన్ని 
పొందుతారు. 

తత్ర దేవో మహాదేవః స్థాణురిత్యభివిశ్రుతః | 

తం దృష్ట్వా సర్వపాపేభ్యో ముచ్యతే తత్‌క్షణాన్నరః || 32 ॥ 

ఉత్తరగోవర్ణంలో మహాదేవుడు స్థాణువనే పేర ప్రసిద్దుడు. ఆయనను దర్శించినవా రాక్షణంలోనే అన్ని 
పాపాలనుండి విముక్తులౌతారు. 

అన్యత్ముబ్దామ్ర మతులం స్థానం విష్ణోర్మహాత్మనః । 

సమ్బూజ్య పురుషం విష్ణుం శ్వేతద్వీపే మహీయతే ॥ 38 ॥ 

మహానుభావుడైన శ్రీవిష్ణువు వసించే దివ్యక్షేత్రం కుబ్బామ్రై మనేది. అచట మహావిష్ణువును పూజించిన 
వారు శ్వేతద్వీపాన్ని పొందుతారు. 

యత్ర నారాయణో దేవో రుద్రేణ త్రిపురారిణా । 

కృత్వా యజ్ఞస్య మథనం దక్షస్య తు విసర్జితః 1 తశ ॥। 

ఇచట త్రిపురారి రుద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసంచేసి, అతణ్ధి వధించి ఆ దోషపరిహారానికై శ్రీమన్నారాయణ 
ప్రతిష్ట చేసినాడు. 


ముప్పె నాలుగవ అధ్యాయం 725 

సమన్హాద్యోజనం క్షేత్రం సిద్ధర్షిగణ సేవితమ్‌ | 

పుణ్యమాయతనం విష్ణోః తత్రాస్తే పురుషోత్తమః ॥ 35 ॥ 

ఈ క్షేత్రాన్ని యోజన పర్యంతం సిద్ధ బుషిగణాలు సేవిస్తుంటాయి. ఇచట శ్రీవిష్ణువునకు పరమపావనమైన 
ఆలయం ఉన్నది. అక్కడ పురుషోత్తముడున్నాడు. 

అన్యత్మోకాముఖం విష్ణోః తీర్థమద్భుతకర్మణః I 

మృతోల_ త్ర పాతకైర్ముక్తో విష్ణుసారూప్యమాప్నుయాత్‌ ॥ 36 ॥ 

కోకాముఖమనే మరో విష్ణుక్షేత్రం ఉన్నది. ఇచట మరణించినవాడు పాపవిముక్తి పొంది విష్ణుసారూప్యాన్ని 
పొందుతాడు. 

శాలిగ్రామం మహాతీర్థం విష్ణోః ప్రీతివివర్ధనమ్‌ । 

ప్రాణాంస్తత్ర నరస్వక్వా హృషీకేశం ప్రపశ్యతి ॥ 87 ॥ 

శ్రీ మహావిష్ణు పవిత్ర క్షేత్రం సాలగ్రామమనేది మరొకటి. ఈ క్షేత్రం విష్ణువునకు ప్రీతిని పెంచుతుంది. 
అక్కడ నరుడు ప్రాణాలు వదలి హృషీకేశుని దర్శిస్తాడు. 


అశ్వతీర్థమితి ఖ్యాతం సిద్ధావాసం సుపావనమ్‌ । 
ఆస్తే హయశిరా నిత్యం తత్ర నారాయణస్స్వయమ్‌ ॥ 38 ॥ 
ప్రసిద్ధమైన అశ్వతీర్థ మనేది మరొక సిద్ధవాసమైన విష్ణుక్షేత్రం ఉన్నది. ఇక్కడ విష్ణువు హయశిరుడు అనే 


ధ 
తీర్ధం తైలోక్యవిభ్యాతం (బ్రహ్మణః పరమేష్టినః | 
పుష్కరం సర్వపాపఘ్నం మృతానాం బ్రహ్మలోకదమ్‌ 1 39 ॥ 
ముల్లోకాల్లో ప్రసిద్ధమైనది పరమేష్టి అయిన (బ్రహ్మ తీర్థం. ఇది సర్వపాపహరమగు పుష్కరతీర్థం. ఇచట 
మరణించినవారికి బ్రహ్మలోకం లభిస్తుంది. 
మనసా సంస్క్మరేత్‌ యస్తు పుష్కరం వై ద్విజోత్తమః | 
పూయతే పాతకైస్సర్వై శక్రేణ సహ మోదతే ॥ 40 ॥ 
ఈ పుష్కరతీర్థాన్ని చిత్తంలో స్మరించిన ద్విజునికి సకలపాప విముక్తి కల్గి ఇంద్రుని స్వర్గవాసం లభిస్తుంది. 
తత్ర దేవాః సగన్థర్వాః సయక్షోరగరాక్షసాః । 
ఉపాసతే సిద్ధసంఘాః బ్రహ్మాణం పద్మసమృవమ్‌ ॥ 41 ॥ 
ఈ తీర్ధంలో గన్టర్వులు, యక్ష ఉరగ రాక్షసులు, దేవతలు, సిద్దుల సంఘాలు (బ్రహ్మను సేవిస్తుంటాయి. 
తత్ర స్నాత్వా భవేచ్చుద్దో బ్రహ్మాణం పరమేష్టినమ్‌ I 
పూజయిత్వా ద్విజవరాన్‌ బ్రహ్మాణం సంప్రపశ్యతి 1 42 ॥ 


726 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ఇచట స్నానం చేసి శుద్దుడై బ్రహ్మను బ్రాహ్మణులను పూజిస్తే బ్రహ్మసాక్షాత్మారం పొందుతాడు. 


తత్రాభిగమ్య దేవేశం పురుహూతమనిస్టితమ్‌ I 
సురూపో జాయతే మర్త్యః సర్వాన్మామానవాప్నుయత్‌ 1 43॥ 


తర్వాత బ్రహ్మకు నమస్మరించి ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుని దర్శించి ఇంద్రుని వంటి సౌందర్యం పొంది 


సకలాభీష్టాలు నెరవేర్చుకుంటాడు. 


సప్తసారస్వతం తీర్థం బ్రహ్మోద్యైస్సే వితం పరమ్‌ । 
పూజయిత్వా తత్ర రుద్రమశ్వమేధఫలం లభేత్‌ ॥ 4411 
(బ్రహ్మాది దేవతలు సేవించిన సప్తసారస్వత మనే ఉత్తమ తీర్ధమొకటున్నది. ఆ తీర్ధంలో శంకరుని పూజించి 


అశ్వమేధఫలం పొందవచ్చును. 


యత్ర మజ్మణకో రుద్రం ప్రపన్నః పరమేశ్వరమ్‌ I 
ఆరాధయామాస హరం పజ్చాక్షరపరాయణ: ॥ 45 ॥ 


ఈ క్షేత్రంలో మంకణకుడు అనే శివభక్తుడు శివుని శరణుచేరి పంచాక్షరి జపిస్తూ హరుని ఆరాధించేవాడు. 


నమళశ్శివాయేతి మునిః జపన్పజ్చాక్షరం పరమ్‌ । 
ఆరాధయామాస శివం తపసా గోవృషధ్వజమ్‌ 1 46 1 


నమశ్శివాయ అనే పంచాక్షరి జపిస్తూ తపస్సుతో అతడు శివుని ఆరాధించాడు. 
ప్రజజ్ఞ్వాలాథ తపసా మునిర్మజ్మణకస్తథా । 
ననర హర్షవేగేన జ్ఞాత్వా రుద్రం సమాగతమ్‌ ॥ 47 ॥ 
“1 సె 
మబ్మణకముని తపస్సుతో (ప్రకాశించాడు. పరమేశ్వరుడు వచ్చాడని తెలిసికొని గాఢం అయిన సంతోషంతో 


నృత్యం చేశాడు. 


తం ప్రాహ భగవాన్‌ రుద్రః కిమర్థం నర్తితం త్వయా । 
దృష్ట్వా౭_పి దేవమీశానం నృత్యతి స్మ పునః పునః ॥ 48 ॥ 


రుద్రుడు వచ్చినాడని తెలిసి ఆనందంతో నర్తించినాడు. ఆ మునిని రుద్రుడు నీవెందుకు నర్తించినావని 


అడిగినాడు. శంకరుని చూచి అతని మాట వినికూడ మళ్ళీమళ్ళీ అతడు నృత్యం చేస్తుండినాడు. 


సోత_స్వీక్ష్య భగవానీశః సగర్వం గర్వశాన్తయే I 
స్వకం దేహం విదార్యా'స్మై భస్మరాశిమదర్శ్భయత్‌ 149 ॥n 


ఈశ్వరుడైన శంకరుడు గర్వించిన మంకణమునిని చూచి అతనిగర్వం అణచటానికి తన శరీరాన్ని చీల్చి 


భస్మరాశిని చూపించాడు. 


ముప్పె నాలుగవ అధ్యాయం 727 

పశ్యేమం మచ్చరీరోత్ధం భస్మరాశిం ద్విజోత్తమ I 

మాహాత్యమేతత్తపసస్త్వాదృశో ౨_న్యో త పి విద్యతే 1 50 ॥ 

ఓ బ్రాహ్మణోత్తమా! నా శరీరంలో యేర్పడిన ఈ భస్మరాశిని చూడు. ఇది తపస్సుయొక్క మహిమ 
నీవంటివాడింకొకడు ఉన్నాడు. 

యత్సగర్వం హి భవతా నర్తితం మునిపుజ్జవ | 

న యుక్తం తాపస స్యైతత్వతో౨_ ప్యభ్యధికో హ్యయమ్‌ ॥ 51 1॥ 

మునిశ్రేష్టా! నీవు తపోగర్వంతో ఇట్లా నృత్యం చేయటం తగినది కాదు. నేను తపస్సులో, నృత్యంలో 
కూడా నీకంటే అధికుణ్సి. 

ఇత్యాభాష్య ముని శ్రేష్టం స రుద్రః కిల విశ్వధృక్‌ I 

ఆస్థాయ పరమం భావం ననర్త జగతో హరః ॥ 52 ॥ 

ఇట్లా మునితో పలికి విశ్వద్రష్ట శంకరుడు పరమభావంలో నిల్చి జగత్సంహారకుడైన రుద్రుడు నృత్యం 
చేసినాడు. 

సహస్రశీర్నా భూత్వాల_ సౌ సహస్రాక్ష సహస్రపాత్‌ । 

దంషాకరాళవదనో జ్వాలామాలీ భయజ్మరః ॥ 58 ॥ 

అచట రుద్రుడు, సహగ్రశీర్షుడు, సహగస్రాక్షుడు, సహగస్రపాదుడు, దంట్టాకరాళవదనుడు, జ్వాలామాలి 
అయి భయంకరునిగా మారినాడు. 

సూర్యాయుతసమప్రఖ్యాం ప్రసన్నవదనాం శివామ్‌ । 

సస్మితం ప్రేక్ష్య విశ్వేశం తిష్టస్తీమమితద్యుతిమ్‌ ॥ 54 ॥ 

మంకణముని విరాడ్రూపుని ప్రక్కన సుందరమైన విలాసిని, విశాలలోచన, పదివేల సూర్యుల సమాన 
కాంతిగలది, ప్రసన్నవదన, సుందరి అయిన పార్వతిని చూచినాడు. ఆమె శంకరుని చూస్తూ చిరునవ్వుతో నిలిచినది. 
అద్భుత తేజోవతి. 

దృష్ట్వా సన్రస్తహృదయో వేపమానో మునీశ్వరః I 

ననామ శిరసా రుద్రం రుద్రాధ్యాయం జపన్‌ వశీ ॥ 55 ॥ 

అట్లా శివుని విరాడ్రూపాన్ని, పార్వతిని చూచి భీతచిత్తుడై వణకుతూ మునీశ్వరుడు మనసునియంత్రణలో 
ఉంచుకొని రుద్రాధ్యాయాన్ని జపిస్తూ శిరసు వంచి రుద్రునికి నమస్మరించినాడు. 

ప్రసన్నో భగవానీశస్త్యంబకో భక్తవత్సలః । 

పూర్వవేషం స జగ్రాహ దేవీ చాన్తర్దితా౭_ భవత్‌ 1 56 ॥ 


728 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


తర్వాత భక్తవత్సలుడు, త్యంబకుడైన ఈశ్వరుడు అతనికి ప్రసన్నుడై పూర్వరూపాన్ని దాల్చినాడు. పార్వతీదేవి 
అంతర్జానము చెందినది. 

ఆలిజ్ఞ్య భక్తం ప్రణతం దేవదేవః స్వయం శివః । 

న భేతవ్యం త్వయా వత్స! ప్రాహ కిన్తే దదామ్యహమ్‌ ॥ 57 ॥ 

దేవదేవుడైన శివుడు భక్తుడైన మంకణమునిని స్వయంగా ఆలింగనం చేసుకొని భయపడవలదు. నీకేమి 
కావలెనో తెల్పుమనెను. 

ప్రణమ్య మూర్చా గిరిశం హరం త్రిపురసూదనమ్‌ | 

విజ్ఞాపయామాస తదా హృష్టః ప్రష్ణుమనా మునిః ॥ 58 ॥ 

ఆ ముని త్రిపురసూదనుడైన గిరీశునికి నమస్కరించి సంతోషచిత్తుడై అడగదలచినవానివలె ఇట్లా 
విన్నవించినాడు. 

నమో౭_స్తు తే మహాదేవ మహేశ్వర నమో౭స్తు తే । 

కిమేతద్భగవన్‌ రూపం సుఘోరం విశ్వతోముఖమ్‌ n59n 

కా చ తే భగవన్‌ పార్ఫ్వే రాజమానా వ్యవస్థితా । 

అన్తర్షితేవ సహసా సర్వమిచ్చామి వేదితుమ్‌ ॥ 60 ॥ 

ఇత్యుక్తే వ్యాజహారేమం తథా మంకణకం హరః । 

మహేశః స్వాత్మనో యోగం దేవీఇ్బు త్రిపురాన్తకః ॥ 61 ॥ 

మహాదేవా! నీకు నమస్కారం. మహేశ్వరా! నమస్కారం. సకలజగాన్ని వ్యాపించిన భయంకరమైన నీ 
ఘోరరూపమేమిటి? తమ ప్రక్క ప్రకాశిస్తూ నిలుచున్నామె ఎవరు? ఎందుకంతర్జాన మైనది. తెలియ గోరుతున్నాను. 
అనగా మంకణకునితో మహేశ్వరుడు హరుడు ఇట్లా పలుకుతూ ఆత్మయోగాన్ని దేవిని గూర్చి తెలిపినాడు. 

అహం సహస్రనయనః సర్వాత్మా సర్వతోముఖః । 

దాహకః సర్వపాపానాం కాలః కాలకరో హరః ॥ 62 ॥ 

నేను సహస్ర నేత్రుడను. సర్వరూపుడను. సర్వతోముఖుడను. సర్వపాపదాహకుడను. కాలుడను, కాలాన్ని 
సృష్టించేవాణి. 

మయెవ ప్రేర్యతే కృత్న్నం చేతనాచేతనాత్మకమ్‌ 1 

సో౭ న్తర్యామీ స పురుషో హ్యయం వై పురుషోత్తమః ॥ 683 ॥ 

సకల చేతనా చేతనాత్మకమైన ఈ జగత్తు నావల్లనే (ప్రేరేపితమవుతున్చది. వారిలో అంతర్యామిని నేనే. 
నేను పురుషుడను. పురుషోత్తముడను నేనే. 


ముప్పె నాలుగవ అధ్యాయం 729 
తస్య సా పరమా మాయా ప్రకృతిస్రిగుణాత్మికా । 
ప్రోచ్యతే మునిభిః శక్తిర్ణగద్యోనిః సనాతనీ ॥ 64 ॥ 


ఈ నా పరమమాయ త్రిగుణాత్మకమైన ప్రకృతి. ఈ మాయనే బుషులు శక్తి జగద్యోని, సనాతని అని 
చెబుతున్నారు. 


స ఏష మాయయా విశ్వం వ్యామోహయతి విశ్వవిత్‌ । 
నారాయణః పరో౭_వ్యక్తో మాయారూప ఇతి (శ్రుతిః ॥ 65 ॥ 


నేనే ఆ మాయతో ఈ జగత్తునంతా మోహింప చేస్తున్నాను. శ్రుతి నన్నే నారాయణుడు, పరుడు, అవ్యక్తుడు, 
మాయారూపుడు అని చెబుతుంది. 


ఏవమేతజ్జగత్సర్వం సర్వదా స్థాపయామ్యహమ్‌ I 
యోజయామి ప్రకృత్యా౭_ హం పురుషం పజ్బు వింశకమ్‌ ॥ 66 ॥ 


ఈ జగత్తు నెల్లవేళలా ఈ విధంగా నేనే నిలుపుతుంటాను. ఈ ప్రకృతిలో ఇరవై అయిదవ తత్త్వమనే 
పురుషుని కలిపేవాడను నేనే. 


తథా వై సజ్ఞతో దేవః కూటస్థః సర్వగో9_మలః I 

సృజత్యశేష మేవేదం స్వమూర్తేః ప్రకృతేరజః "671 

దేవుడు కూటస్టుడు, సర్వవ్యాపి, పరిశుద్ధుడు ప్రకృతితో కలిసి సకలజగాన్ని సృష్టిస్తాడు. 

స దేవో భగవాన్‌ (బ్రహ్మో విశ్వరూపః పితామహః । 

తవైతత్మథితం సమ్యక్‌ ్రష్రత్వం పరమాత్మనః ॥ 68 ॥ 

ఈ పురుషుడే బ్రహ్మ విశ్వరూపుడు పితామహుడు. ఇట్లా నేనే నీకు పరమాత్మ స్రష్ట్రత్వాన్ని బాగా తెలిపినాను. 
ఏకో౭_హం భగవాన్‌ కాలో హ్యనాదిశ్చాన్తకృత్‌ విభుః । 

సమాస్థాయ పరం భావం ప్రోకో రుద్రో మనీషిభిః ॥ 69 ॥ 


నేను ఒకడనే. నేనే కాలుడను ఆదిరహితుణ్ణి. సకలజగాన్ని అంతం చేసేవాణ్ణి. పరమ భావాన్ని స్వీకరించిన 
నన్ను పండితులు రుద్రుడంటారు. 


మమ వై సా పరాశక్తిర్దైవీ విద్యేతి విశ్రుతా । 
దృష్టా హి భవతా నూనం విద్యాదేహస్వ్వహం తతః ॥ 70 ॥ 


నా మరోశక్తే విద్య. నీకు నా విద్యాస్వరూపాన్ని నాస్వరూపాన్ని చూపినాను కదా. 


ఏవమేతాని తత్వాని ప్రధానపురుషేశ్వరాః । 
విష్ణుర్చహ్మా చ భగవాన్‌ రుద్రః కాల ఇతి (శ్రుతిః 1 71 ॥ 


730 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
ఈ విధంగా తత్వాలు మూడు. ప్రధానం, పురుషుడు, ఈశ్వరుడు అని. (శ్రుతి వీటినే విష్ణువు 

(బ్రహ్మకాలరూపుడైన రుద్రుడు అని తెలిపినది. 

త్రయమేతదనాద్యన్తం బ్రహ్మణ్యేవ వ్యవస్థితమ్‌ | 

తదాత్మకం తదవ్యక్తం తదక్షరమితి (శ్రుతిః ॥ 72 ॥ 

ఆద్యంతాలులేని ఈ మూడు బ్రహ్మయందుండేవె. శ్రుతి ఈ ముగ్గురిని తదాత్మకమని, అవ్యక్తమని, అక్షరమని 
చెప్పినది. 

ఆత్మాననపరం తత్త్వం చిన్మాత్రం పరమం పదమ్‌ । 

ఆకాశం నిష్కలం బ్రహ్మ తస్మాదన్యన్న విద్యతే ॥ 78 ॥ 


ఆత్మానందరూపం, పరమతత్త్వం, చిన్మాత్రం, పరమ పదరూపం, ఆకాశం, నిష్కలబ్రహ్మం అననైనది. 
ఈశ్వరునికంటే భిన్నమైన పరమతత్త్వం మరొకటిలేదు. 


ఏవం విజ్ఞాయ భవతా భక్తియోగాశ్రయేణ తు | 
సంపూజ్య వన్దనీయోం_ హం తతస్తం పశ్య శాశ్వతమ్‌ ॥ 74॥ 


ఇట్లా నా స్వరూపాన్ని తెలుసుకొని నీవు భక్తియోగాన్నాశ్రయించి నన్ను పూజించు. నమస్మరించు. అపుడు 
పరమపురుషదర్శన మవుతుంది. 


ఏతావదుక్వా భగవాన్‌ జగామాదర్శనం హరః । 
తతైవ భక్తియోగేన రుద్రమారాధయన్న్మునిః | 75 ॥ 


భగవంతు డింత మాత్రం చెప్పి అంతర్జానమైనాడు. మంకణముని ఆ క్షేత్రంలోనే భక్తియోగంతో రుద్రుని 
ఆరాధించినాడు. 


ఏతత్పవిత్రమతులం తీర్థం బ్రహ్మర్షిసేవితమ్‌ 1 

సంసేవ్య బ్రాహ్మణో విద్వాన్‌ ముచ్యతే సర్వపాతకైః ॥ 76 ॥ 

అందువల్ల ఈ క్షేత్రం పవిత్రమైంది. సాటి లేనిది. (బ్రహ్మర్షులు సేవించినది. కావున పండితుడైన బ్రాహ్మణుడు 
ఈ తీర్థాన్ని సేవించి పాపాలన్నింటినుండి ముక్తుడౌతాదు. 


ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే తీర్ధప్రకరణే చతుగ్రింశో9_ధ్యాయః ॥ 84 ॥ 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో తీర్ధప్రకరణమనే ముప్పెనాల్గవ అధ్యాయం ॥ 34 ॥ 


ass 


పంచత్రింశో9 ధ్యాయః - ముప్పె అయిదవ అధ్యాయం 731 
తీర్లప్రకరణమ్‌ - తీరప్రకరణం 
థ థ 


సూత ఉవాచ:-సూతుడు చెప్పాడు. 
అన్యత్పవిత్రం విపులం తీర్ధం తైలోక్యవిశుతమ్‌ । 
రుద్రకోటిరితి ఖ్యాతం రుద్రస్య పరమేష్టినః nln 
పరమేష్టి రుద్రుని క్షేత్రం మరొకటి రుద్రకోటి అనేది. పవిత్రము విస్తారము ముల్లోకాల్లో ప్రసిద్దమైంది. 


పురా పుణ్యతమే కాలే దేవదర్శనతత్సరాః । 
కోటి బ్రహ్మర్షయో దాన్లాస్తం దేశమగమన్సరమ్‌ ॥ 2॥ 


పూర్వం శ్రేష్టమైన పుణ్యకాలంలో దేవదేవుడు శంకరుని దర్శించకోరి కోటిమంది (బ్రహ్మర్పులు 
పరమనిష్టగలవారై ఆ ప్రదేశానికి వచ్చినారు. 


అహం ద్రక్ష్యామి గిరిశం పూర్వమేవ పినాకినమ్‌ । 
అన్యోన్యం భక్తియుకానాం వ్యాఘాతో జాయతే కిల ॥ 8 ॥ 


పినాకి గిరిశుని నేను ముందు చూస్తాను నేను ముందు అంటూ వారిలో వివాదం తలెత్తింది. 


తేషాం భక్తిం తదా దృష్ట్వా గిరిశో యోగినాం గురుః । 
కోటిరూపో9_ భవత్‌ రుద్రో రుద్రకోటిస్తతస్సతః ॥ 4 ॥ 


వారి ఉత్తమ భక్తినెరిగిన యోగి గురువు రుద్రుడు కోటి రూపాలను దాల్చినాడు. అందువల్ల ఆ క్షేత్రానికి 
రుద్రకోటి అనే పేరు వచ్చింది. 


తే స్మ సర్వే మహాదేవం హరం గిరిగుహాశయమ్‌ । 
పశ్యన్తః పార్వతీనాథం హృష్టపుష్టధియో9_భవన్‌ "5 


మహాదేవుడు గిరిశుడు పార్వతీపతి అయిన శివుని చూచి వారందరు ఆనందించినారు. 


అనాద్యన్తం మహాదేవం పూర్వమేవాహమీశ్వరమ్‌ I 

దృష్టవానితి భక్తా తే రుద్రన్యస్తధియోం_ భవన్‌ ॥ 6 ॥ 

ఆద్యంతాలు లేని మహాదేవుని నేనే ముందు చూచినానని భక్తితో వారు రుద్రునందే మనసు నిలిపినారు. 
అథాన్తరిక్షే విమలం పశ్యన్తి స్మ మహత్తరమ్‌ । 

జ్యోతిస్తతైవ తే సర్వే౭_ భిలషన్తః పరం పదమ్‌ ॥ 7॥ 

అంతలో పరమపదాన్ని కోరుతున్న బుషులందరు ఆకాశంలో విశుద్దమైన జ్యోతిని దర్శించినారు. 


732 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
ఏతత్స్వదేశాధ్యుషితం తీర్థం పుణ్యతమం శుభమ్‌ । 
దృష్ట్వా రుద్రం సమభ్యర్చ్య రుద్రసామాప్యమాప్నయాత్‌ ॥ 8॥ 


ఈ క్షేత్రం ఈశ్వరుడు నివసించినది. శుభప్రదం, పరమ పవిత్రం. ఇచట రుద్రుని దర్శించుకొని పూజించి 
రుద్రసామీప్యాన్ని పొందవచ్చును. 


అన్యచ్చ తీర్ధప్రవరం నామ్నా మధువనం స్కృతమ్‌ । 

తత్ర గత్వా నియమవానిన్దస్యార్ధాసనం లభేత్‌ ॥ 9 ॥ 

మధువనమనే పేర మరో ఉత్తమతీర్ధం ఉన్నది. ఆతీర్జాన్ని సేవించినవాడు ఇంద్రుని అర్జాసనాన్ని పొందుతాడు. 
అథాన్యత్పుపష్పనగరీ దేశః పుణ్యతమః శుభః । 

తత్ర గత్వా పిత్యాన్పూజ్య కులానాం తారయేచ్చతమ్‌ 11 10 ॥ 


పుష్పనగరి అనే మరొక పుణ్యక్షేత్రం ఉన్నది. ఆతీర్జాన్ని దర్శించి పితృదేవతలను తృప్తిపరచి నూరు తరాల 
వారిని తరింపచేయవచ్చు. 


కాలజ్ఞారం మహాతీర్థం లోకే రుద్రో మహాశ్వరః | 
కాలం జరితవాన్‌ దేవో యత్ర భక్తప్రియో హరః ॥ 11॥ 


కాలంజరమనే మరో క్షేత్రం లోకప్రసిద్ధినందినది. ఇచట మహేశ్వరుడు, రుద్రుడు, భక్త ప్రియుడు కాలుని 
జీర్ణించుకున్నాడు. 


శ్వేతో నామ శివే భక్తో రాజర్షిప్రవరః పురా । 
తదాశీస్తన్నమస్మారః పూజయామాస శూలినమ్‌ ॥ 12॥ 


పూర్వం శ్వేతుడనే రాజర్షి శివభక్తుడు శంకరునే ధ్యానిస్తూ నమస్కరిస్తూ శూలిని పూజిస్తుండేవాడు. 

సంస్థాష్య విధినా లిజ్ఞం భక్తియోగపురస్సరః । 

జజాప రుద్రుమనిశం తత్ర సన్యస్తమానసః ॥ 18 ॥ 

యథావిధి లింగాన్ని స్థాపించి భక్తియోగంతో శివునియందే మనసునిల్పి అన్నికాలాల్లోను రుద్రుని 
జపించేవాడు. 


స తం కాలో౭_థ దీప్తాత్మా శూలమాదాయ భీషణమ్‌ । 
నేతుమభ్యాగతో దేశం స రాజా యత్ర తిష్టతి ॥ 14 ॥ 


అంతలో అక్కడకు తేజోరూపుడైన కాలుడు భయంగొల్పే శూలాన్ని ధరించి శ్వేతరాజును తీసికొని 
పోవచ్చినాడు. 


ముప్పె అయిదవ అధ్యాయం 733 


వీక్ష్య రాజా భయావిష్టః శూలహస్తం సమాగతమ్‌ । 

కాలం కాలకరం ఘోరం భీషణం చబ్దదీధితిమ్‌ 115 ॥ 

ఉభాభ్యామథ హస్తాభ్యాం స్పృవ్టా౭ సౌ లిజ్ఞమైశ్వరమ్‌ I 

ననామ శిరసా రుద్రం జజాప శతరుద్రియమ్‌ ॥ 16 ॥ 

కాలకరుడు, క్రూరుడు, భయంకరుడు, తీక్లతేజస్ముడు, శూలహస్తుడై వచ్చిన కాలుని చూచి భయపడి 

ణా 

రాజు రెండు చేతులతో శివలింగాన్ని పట్టుకొని శతరుద్రియం జపిస్తూ తలవంచి రుద్రునికి నమస్మరించినాడు. 

జపన్తమాహ రాజానం నమన్తమసకృద్భవమ్‌ | 

ఏహ్యేహీతి పురః స్థిత్వా కృతాన్తః ప్రహసన్నివ ॥ 17 ॥ 

అట్లు జపిస్తూ భవునికి నమస్కరిస్తున్న ఆ రాజును కృతాంతుడు ముందు నిల్చి నవ్వుతున్నట్టు రా రమ్ము 
అని పలికినాడు. 

తమువాచ భయావిష్ణో రాజా రుద్రపరాయణః | 

ఏకమిశార్చనరతం విహాయాన్యం నిషూదయ ॥ 18 ॥ 

భయావిష్టుడైన రుద్రభక్తుడు ఆ రాజు భయంతో శంకరుని పూజించే వ్యక్తిని వదలి ఇతరులను వధించుమని 
పలికినాడు. 

ఇత్యుక్తవన్తం భగవాన బ్రవీద్భీతమానసమ్‌ | 

రుద్రార్చ్సనరతో వా£-న్యో మద్వశే కోన తిష్టతి ॥ 19 ॥ 

ఇట్లాచెప్పిన భయవడే రాజును చూచి కాలుడు ఇట్లన్నాడు. రుద్రార్బనపరుడైనా, ఇతరుడైనా నావశంలో 
ఉండని వాడెవడు 


ఏవముక్తా స రాజానం కాలో లోకప్రకాలనః । 
బబన్గ్థ పాళశైః రాజా పి జజాప శతరుద్రియమ్‌ ॥ 20 ॥ 


అని పలికి లోకసంహారకుడైన కాలుడు ఆ రాజును పాశాలతో బంధించినాడు. రాజు కూడా శతరుద్రియాన్ని 
పఠిస్తూనే ఉండినాడు. 


అథాన్తరిక్షే విమలం దీష్యమానం తేజోరాశిం భూతభర్తుః పురాణమ్‌ । 
జ్వాలామాలా సంవృతం వ్యాప్య విశ్వం ప్రాదుర్భూతం సంస్థితం సందదర్శ ॥ 21 ॥ 
ఇంతలో శ్వేతరాజు ఆకాశంలో ప్రాదుర్భవించి నిర్మలమై నిలిచిన తేజోరాశిని చూచినాడు. అది సకల 


జీవేశ్వరుడు మహాదేవుడగు రుద్రుని పరిశుద్దము, ప్రకాశవంతం, సనాతనం, జ్వాలామాలా సంవృతము అయి 
సకలజగత్తును వ్యాపించి ఉన్నది. 


734 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
తన్మధ్యేం సౌ పురుషం రుక్మవర్ణం తేజోరూపం పశ్యతి స్మాతిహృష్టః ॥ 
దేవ్యా దేవం చగ్చలేభోజ్ఞ్వలాజ్ఞం మేనే చాస్మన్నాథ ఆగచ్చ్భతీతి 1 221 


ఆ తేజోరాశిమధ్య సువర్ణవర్గుడు, చంద్రలేఖా విరాజితుడు, దేవితో కూడ ఉన్న పురుషుని చూచినాడు. నా 
ప్రభువు వస్తున్నాడని కూడ అనుకొన్నాడు. 

ఆగచ్చన్తం నాతిదూరే౭_థ దృష్ట్వా కాలో రుద్రం దేవదేవ్యా మహేశమ్‌ ॥ 

వ్యపేతభీరఖిలేశైకనాథం రాజర్షిన్తం నేతుమభ్యాజగామ ॥ 28 ॥ 


అలా వస్తున్న దేవితో కూడి ఉన్న అఖిల జగన్నాథుని దగ్గరలో చూచి గూడా కాలుడు భయపడక రాజును 
కొనిపోవటానికే వచ్చినాడు. 


ఆలోక్యాసౌ భగవానుగ్రకర్మా దేవో రుద్రో భూతభర్తా పురాణః । 

ఏకం భక్తం మత్సరం మాం నమన్తం దేహీతీమం కాలమూచే మమేతి ॥ 24 ॥ 

భయంకర కర్మల నాచరించేవాడు, భూతపతి, సనాతనుడు అయిన రుద్రదేవుడు కాలుని చూచి నన్ను 
స్మరిస్తున్న నా భక్తునాక్కనిని నాకిమ్మని పలికినాడు. 

శ్రుత్వా వాక్యం గోపతేరుగ్రభావః కాలాత్మా౭_ సౌ మన్యమానః స్వభావమ్‌ । 

బద్భ్వా భక్తం పునరేవాథ పాశైః క్రుద్దో రుద్రమభిదుద్రావ వేగాత్‌ ॥ 25 ॥ 

గోపతి అయిన రుద్రుని మాటలు విని ఉగ్రస్వభావస్వరూపుడైన కాలుడు తనస్వభావానికి తగినట్టు గర్విస్తూ 
శివభక్తుని పాశాలతో బంధించి కోపంతో రుద్రుని వైపే వేగంగా వస్తున్నాడు. 

ప్రేక్షాయాన్తీం శైలపుత్రీమథేశః సో9_న్వీక్ష్యాన్తే విశ్వమాయా విధిజ్ఞః 11 

సావజ్ఞం వై వామపాదేన మృత్యుం భీతస్యైనం పశ్యతో వ్యాజఘాన ॥ 26 ॥ 


విశ్వమాయావిధి తెలిసిన శంకరుడు పార్వతిని చూచి తనవైపే వస్తున్న కాలుని చూచి నిరాదరంగా 
వామపాదంతో తన్ని శ్వేతుడు చూస్తుండగా చంపినాడు. 


మమార సో9 తిభీషణో మహేశపాదఘాతితః । 
రరాజ దేవతాపతిః సహోమయా పినాకధ్భక్‌॥। 271 


ఇలా మహేశుని పాదం తాకిన కాలుడు మరణించినాడు. పార్వతీయుక్తుడైన పినాకపాణి శ్వేతుని రక్షించటంతో 
ప్రసన్నుడయినాడు. 

నిరీక్ష్య దేవమిశ్వరం ప్రహృష్టమానసో హరమ్‌ । 

ననామ సామృమవ్యయం స రాజపుజ్గ్జవస్తదా ॥ 28 ॥ 

అవ్యయుడు అంబతో కూడి ఉన్న శంకరుని చూచి శ్వేత రాజర్షి ప్రసన్నమైన మనసుతో నమస్కరించినాడు. 


ముప్పె అయిదవ అధ్యాయం 735 
నమో భవాయ హేతవే హరాయ విశ్వశమృవే | 
నమశ్శివాయ ధీమతే నమో౭_పవర్గ దాయినే ॥ 29 ॥ 


జగద్దేతువు, భవుడు, జగత్ర్రష్ట హరునకు నమస్మారం. జ్ఞానస్వరూపుడు, ధీమంతుడగు అపవర్గదాయికి 
నమస్మారం. 


నమో నమో నమో౭_స్తు తే మహావిభూతయే నమః । 
విభాగహీనరూపిణే నమో నరాధిపాయ తే ॥ 30 ॥ 


నమో౭_స్తు తే గణేశ్వర ప్రపన్నదుఃఖనాశన । 
అనాదినిత్యభూతయే వరాహశ్ళజ్ఞధారిణే ॥ 31 ॥ 


మహావిభూతివైన నీకు ముమ్మార్లు నమస్కరిస్తున్నాను. అఖందరూపుడు, నరాధిపుడు, గణాధిపుడు, 
(ప్రపన్నజనదుఃఖనాశకునకు నమస్మారం. అనాది నిత్య విభూతికి వరాహశృ్ళంగధారికి నమస్మారం. 


నమో వృషధ్వజాయ తే కపాలమాలినే నమః । 
నమో మహానటాయ తే నమో వృషధ్వజాయ తే ॥ 32 1 


వృషధ్వజుడు కపాలమాలాధరునకు నమస్మారం. మహానటుడైన వృషధ్వజునకు నమస్మారం. 

అథానుగృ్భృహ్య శంకరః ప్రణామతత్పరం నృపమ్‌ । 

స్వగాణపత్యమవ్యయం సరూపతామథో దదౌ ॥ 38 ॥ 

ఈ విధంగా నమస్కరిస్తున్న శ్వేతరాజర్షిననుగ్రహించిన శంకరుడు తన గాణపత్యపదాన్ని, సారూప్యాన్ని 
అతనికి ప్రసాదించినాడు. 

సహోమయా సపార్షదః సరాజపుజ్గవో హరః । 

మునీశసిద్ధవన్టితః క్షణాదదృశ్యతామగాత్‌ 1 341 

పార్వతి, పార్షదులు రాజగ్రేష్టునితో కూడ హరుడు, మునీంద్రులు, సిద్దులు నమస్మరిస్తుండగా క్షణంలో 
అదృ్భశ్యమైనాడు. 

కాలే మహేశాభిహతే లోకనాథః పితామహః । 

అయాచత వరం రుద్రం సజీవోల యం భవత్వితి ॥ 85 ॥ 


ఈ విధంగా కాలుని చంపిన రుద్రుని చూచి లోకనాథుడైన పితామహుడు ఇతనిని జీవించనిమ్మని రు ద్రుణ్ణి 
వరం కోరినాడు. 

నాస్తి కశ్చిదపీశాన దోషలేశో వృషధ్వజ! । 

కృతాన్తస్యైవ భవతా తత్మార్యే వినియోజితః | 36 ॥ 


736 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
స దేవదేవవచనాద్దేవదేవేశ్వరో హరః । 
తథా౭_స్విత్యాహ విశ్వాత్మా సోల_పి తాదృగ్విధో౭ భవత్‌ ॥ 37 ॥ 


వృషధ్వజా! ఇందులో కాలుని దోషంలేదు. అతనిని జీవులప్రాణాలు కొనిపోయే పనిలో నియమించింది 
మీరే కదా! ఇలా పలికిన బ్రహ్మమాటలు విన్న శంకరుడు అట్లే కానిమ్ము అన్నాడు. అలా కాలుడు బ్రతికినాడు. 


ఇత్యేతత్సరమం తీర్థం కాలజ్ఞారమితి శ్రుతమ్‌ । 
గత్వా౭_ భర్య మహాదేవం గాణపత్యం స వినతి 1 38 ॥ 


ఇది కాలంజరతీర్ణం (ప్రభావము. ఈ తీర్గానికి వెళ్ళి మహాదేవుని పూజించిన వాడు గాణపత్యాన్ని పొందుతాడు. 
ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే తీర్ధప్రకరణే పజ్బ (త్రింశో9_ ధ్యాయః ॥ 85 ॥ 
శ్రీకూర్మపురాణంలో ఉత్తరార్థంలో తీర్భప్రకరణమనే ముప్పె అయిదవ అధ్యాయం ॥ 35 ॥ 


a) 


షట్రింశో9_ధ్యాయః - ముప్పె ఆరవ అధ్యాయం 737 
తీర్థవర్ణనమ్‌ - తీర్థవర్ణనం 


సూత ఉవాచ:-సూతమహార్షి చెప్పాడు 


ఇదమన్యత్పరం స్థానం గుహ్యాద్గుహ్యతమం మహత్‌ । 
మహాదేవస్య దేవస్య మహాలయమితి శ్రుతమ్‌ ॥ 1 ॥ 


ఇది మరొక తీర్దం మహాలయం అని ప్రసిద్ధమైంది. పరమ రహస్యాల్లోకెల్లా రహస్యమైన స్థానం. 


తత్ర దేవాధిదేవేన రుద్రేణ త్రిపురారిణా | 

శిలాతలే పదం న్యస్తం నాస్తికానాం నిదర్శనమ్‌ 1 21|| 

ఇక్కడ దేవాధిదేవుడు, రుద్రుడు నాస్తికులకు నిదర్శనం చూపటానికి ఒక శిలాతలంపైన పాదముంచినాడు. 
తత్ర పాశుపతాశ్శాన్తా భస్మోద్ధూళితవిగ్రహాః । 

ఉపాసతే మహాదేవం వేదాధ్యయనతత్సరాః 1 31॥ 


ఈ క్షేత్రంలో పాశుపతులు, శమదమాది గుణసంపన్నులై దేహమంతా భస్మమలదుకొని వేదాధ్యయనపరులై 
మహాదేవు నుపాసిస్తారు. 

స్నాత్వా తత్ర పదం శార్వం దృష్ట్వా భక్తిపురస్సరమ్‌ । 

నమస్కత్వా౭_థ శిరసా రుద్రసామిష్యమాప్నుయాత్‌ ॥ 4 ॥ 


ఇక్కడ స్నానమాడి శివపాదాన్ని భక్తితో దర్శించి, శిరసువంచి నమస్మరించినవారు రుద్రసామావ్యాన్ని 
చేరుకుంటారు. 


అన్యచ్చ దేవదేవస్య స్థానం శంభోర్మహాత్మనః I 

కేదారమితి విఖ్యాతం సిద్ధానామాలయం శుభమ్‌ ॥ ర్‌ ॥ 

కేదారమనే మరోప్రసిద్దమైన స్థానం మహాత్ముడైన శంకరునిది సిద్దుల ఆలయమున్నది. 
ధా ఇ ధ 


తత్ర స్నాత్వా మహాదేవమభ్యర్చ్య వృషకేతనమ్‌ । 
పీత్వా చైవోదకం శుద్ధం గాణపత్యమవాప్నుయాత్‌ ॥ 6 ॥ 


ఇచట స్నానంచేసి, వృషభధ్వజుని పూజించి, శుద్ధమైన జలాన్ని పానంచేసి గాణపత్యస్థానాన్ని పొందుతారు. 

శ్రాద్ధం దానాదికం కృత్వా హ్యక్షయ్యం లభతే ఫలమ్‌ । 

ద్విజాతిప్రవరైర్దుష్టం యోగిభిర్యతమానసైః ॥ 7 ॥ 

(శ్రాద్ధం, దానం మొదలైన పవిత్రకర్మలాచరించి అక్షయఫలాన్ని పొందుతారు. ఈ క్షేత్రాన్ని ద్విజులు 
నియతమనస్ములైన యతులు ఎల్లపుడూ సేవిస్తుంటారు. 


738 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
తీర్థం ప్లక్షావతరణం సర్వపాపవినాశనమ్‌ । 
తత్రాభ్యర్చ్య (శ్రీనివాసం విష్ణులోకే మహీయతే ॥ 8 ॥ 


మరొక పుణ్యతీర్థం ఫ్లక్షావతరణం అనేది. ఇది సర్వపాప వినాశకం. ఇక్కడ (శీనువాసుని పూజిస్తే విష్ణులోకం 
చేరుకుంటారు. 

అన్యం మగధరాజస్య తీర్థం స్వర్గగతిప్రదమ్‌ । 

అక్షయ్యం వినతి స్వర్గం తత్ర గత్వా ద్విజోత్తమః n9n 

మగధరాజ తీర్థం అనేది మరొకటి. ఇది స్వర్గఫలాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడికి వెళ్ళినవాడు అక్షయమైన 
స్వర్గాన్ని పొందుతాడు. 

తీర్ధం కనఖలం పుణ్యం మహాపాతకనాశనమ్‌ । 

యత్ర దేవేన రుద్రేణ యజ్ఞో దక్షస్య నాశితః ॥ 10 ॥ 


కనఖలం అనేది మరొక పరమపావనమైన మహాపాతకనాశనమైన తీర్ధం ఇక్కడే రుద్రుడు దక్షయజ్ఞాన్ని 
ధ్వంసం చేసినాడు. 

తత్ర గజ్ఞాముపస్పృశ్య శుచిర్భావసమన్వితః | 

ముచ్యతే సర్వపాపైస్తు బ్రహ్మలోకం లభేన్మృతః nll 


ఇక్కడి గంగలో స్నానంచేసి పవిత్రుడై భక్తికల్గినవాడు సర్వపాపాలు తొలగిపోయి మరణించి బ్రహ్మలోకాన్ని 
పొందుతాడు. 


మహాతీర్థమితి ఖ్యాతం పుణ్యం నారాయణప్రియమ్‌ । 
తత్రాభ్యర్చ్య హృషీకేశం శ్వేతద్వీపం స గచ్చతి ॥ 12 ॥ 


నారాయణునికి ప్రియమైన మహాతీర్ణం మరొకటున్నది. పరమపావనమైనది. ఇక్కడ శ్రీహరిని పూజిస్తే 
శ్వేత ద్వీపాన్ని చేరుకుంటారు. 


అన్యచ్చ తీర్ధప్రవరం నామ్నా శ్రీపర్వతం శుభమ్‌ । 

తత్ర ప్రాణాన్‌ పరిత్యజ్య రుద్రస్య దయితో భవేత్‌ ॥ 13 ॥ 

శ్రీపర్వతమనే మరో తీర్ధ శ్రేష్టమున్నది. ఇక్కడ ప్రాణాలు వదలినవాడు రుద్రునికి ప్రీతి పాత్రుడవుతాడు. 
తత్ర సన్నిహితో రుద్రో దేవ్యా సహ మహేశ్వరః । 

స్నానపిణ్ణాదికం తత్ర కృతమక్షయ్యముత్తమమ్‌ ॥ 14 ॥ 


ఇక్కడ మహేశ్వరుడు దేవితో కూడ నివసించినాడు. ఇక్కడ ఆచరించే స్నానపిండప్రదానాది పుణ్యకర్మలు 
అక్షయ ఫలాన్ని ప్రసాదిస్తాయి. 


ముప్పె ఆరవ అధ్యాయం 739 

గోదావరీ నదీ పుణ్యా సర్వపాపవినాశినీ । 

తత్ర స్నాత్వా పిత్యాన్దేవాంస్తర్పయిత్వా యథావిధి ॥ 15 ॥ 

సర్వపాపవిశుద్ద్ధాత్మా గోసహస్రఫలం లభేత్‌ । 

గోదావరీ నది పుణ్యప్రదం, సర్వపాపవినాశకం. అక్కడ స్నానమాచరించి యథావిధి పితృదేవతాతర్పణాలు 
చేస్తే మానవుడు సర్వపాప వినిర్ముక్తుడై పవిత్రాత్మకల్లి గోసహస్రదాన ఫలాన్ని పొందుతాడు. 

పవిత్రసలిలా పుణ్యా కావేరీ విపులా నదీ ॥ 16 ॥ 

తస్యాం స్నాత్వోదకం కృత్వా ముచ్యతే సర్వపాతకైః । 

త్రిరాత్రోపోషితేనాథ ఏకరాత్రోషితేన వా ॥ 17 ॥ 

కావేరీనది పుణ్యావహమేకాక నిందుగా పవిత్రజలం కలది. అక్కడ స్నానమాడి మూడులేక ఒక రాతైనా 
ఉపవాసముండి తర్పణాదులాచరిస్తే మానవుడు సర్వపాపముక్తుడవుతాడు. 

యస్య వాజ్మనసీ శుద్దే హస్తపాదౌ చ సంస్థితౌ । 

అలోలుపో బ్రహ్మచారీ తీర్థానాం ఫలమాప్పుయాత్‌ ॥ 18 ॥ 

వాక్కు మనస్సులు శుద్ధిగా ఉన్నవాడు, హస్తపాదములు చక్కగా ఉన్నవాడు, లోభములేనివాడు. బ్రహ్మచర్యాన్ని 
విధిగా ఆచరించేవాడు తీర్దసేవాఫలాన్ని పొందుతాడు. 

స్వామితీర్థం మహాతీర్థం త్రిషు లోకేషు విశ్రుతమ్‌ | 

తత్ర సన్నిహితో నిత్యం స్మన్గోః మరనమస్కృుతః 1 191॥ 

స్వామి తీర్దం అనేది ముల్లోకాల్లో ప్రసిద్ధమైంది. దేవతలనమస్మానాన్నందే కుమారస్వామి ఆ తీర్గాన్ని 

థి లా గా (టకా థి 

వదలక నివసిస్తాడు. 


స్నాత్వా కుమారధారాయాం కృత్వా దేవాదితర్పణమ్‌ । 

ఆరాధ్య షణ్ముఖం దేవం స్మన్దేన సహ మోదతే ॥ 20 ॥ 

అచటి కుమారధారలో స్నానంచేసి, దేవతారాధన, పితృతర్పణాదులు ఆచరించి, షణ్ముఖుని ఆరాధిస్తే 
స్మందునితో కూడ అతనిలోకంలో ఆనందాన్ని పొందుతాడు. 

నదీ తైలోక్య విఖ్యాతా తామ్రపర్ణీతి నామతః । 

తత్ర స్నాత్వా పిత్యానృక్త్యా తర్పయిత్వా యథావిధి । 

పాపకర్ఫ్యూనపి పిత్యాంస్తారయేన్నాత్ర సంశయః ॥ 21 ॥ 

మూడు లోకాల్లో ప్రఖ్యాతినందిన తామ్రపర్ణి అనే మరోనది ఉన్నది. అక్కడ స్నానం చేసి విధిప్రకారం 
పితృదేవతర్పణాలు ఆచరిస్తే ఎంతటి పాపాత్ముడైనా తనపితృదేవతలను తరింపచేస్తాడు. ఇందులో సందేహంలేదు, 


740 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


చన్దతీర్థమితి ఖ్యాతం కావేర్యాః ప్రభవే9_ క్షయమ్‌ । 

తీర్ధం తత్ర భవేద్వస్తుం మృతానాం స్వర్గతిర్హువా ॥ 22 ॥ 

కావేరి జన్మస్థానం నుండే బయలుదేరిన చంద్రతీర్థం అక్షయఫలాలనిస్తుంది. అక్కడ నివసించి దేహాన్ని 
విడచినవారు స్వర్గాన్ని పొందుతారు. 


విస్ధ్రపాదే ప్రపశ్యన్తి దేవదేవం సదాశివమ్‌ । 

భక్తా యేతేన పశ్యన్తి యమస్య సదనం ద్విజాః | 28 ॥ 

వింధ్యపర్వతపాదంలో వెలసిన దేవదేవుడు శివుని దర్శించిన భక్తులైన ద్విజులు యమలోకాన్ని దర్శించరు. 

దేవికాయాం వృషో నామ తీర్ధం సిద్ధనిషేవితమ్‌ । 

తత్ర స్నాత్వోదకం దత్వా యోగసిద్ధిబ్బు వినతి ॥ 24 ॥ 

దేవికాప్రాంతంలో వృష అనే పేర ఒక తీర్దమున్నది. అది సిద్ద పురుషుల నివాసస్థానం. అచట స్నానమాడి, 
దానాలుచేసిన వారు యోగసిద్ది నందుతారు. 

దశాశ్వమేధికం తీర్థం సర్వపాపవినాశనమ్‌ । 

దశానామశ్వమేధానాం తత్రాల_ 9 ప్నోతి ఫలం నరః ॥ 25 ॥ 

దశాశ్వమేధికమనే తీర్దం సకల పాపవిదారకం. అచట స్నానం చేసినా, దర్శించినా, అర్చనఅర్పణదానాదు 
లాచరించినా పది అశ్వమేధ ఫలాలను పొందుతాడు. 

పుణ్జరీకం మహాతీర్థం బ్రాహ్మణైరుప సేవితమ్‌ I 

తత్రాభిగమ్య యుక్తాత్మా పౌబ్దరీకఫలం లభేత్‌ ॥ 26 ॥ 

పుండరీకం అనే మహాతీర్ణం బ్రాహ్మణులచే సేవించబడినది. నియతాత్ముడై ఆ తీర్జాన్ని చేరినవాడు 
పౌండరీకయజ్ఞఫలాన్ని పొందుతాడు. 

తీర్ధే్యః పరమం తీర్థం బ్రహ్మతీర్థమితి (శ్రుతమ్‌ | 

బ్రహ్మాణమర్చయిత్వా తు బ్రహ్మలోకే మహీయతే ॥ 27 ॥ 

బ్రహ్మతీర్థం తీర్చాల్లోకెల్లా ఉత్తమమైనది. అక్కడికి వెళ్ళి బ్రహ్మనర్చిస్తే అతడు బ్రహ్మలోకంలో శాశ్వతంగా 
ఉంటాదు. 

సరస్వత్యా వినశనం ప్లక్షప్రస్రవణం శుభమ్‌ । 

వ్యాసతీర్థం పరం తీర్ధం మైనాకజ్బ నగోత్తమమ్‌ 128n॥ 

యమునా ప్రభవచ్చావ సర్వపాపవిశోధనమ్‌ 

సరస్వతీ వినశనము (సరస్వతి-యమునల సంగమస్థానం) శుభకరమైన ప్రక్ష ప్రస్రవణం పరమపావనమైన 


౧A 


వ్యాసతీర్థం, అత్యుత్తమమైన మైనాకపర్వతం, యమునాజన్మస్థలతీర్థం ఇవన్నీ సర్వ జనపాపహరాలై పవిత్రులనుచేసేవి. 


ముప్పె ఆరవ అధ్యాయం 741 

పిత్యాణాం దుహితా దేవీ గన్ఫ్భకాలీతి విశ్రుతా | 

తస్యాం స్నాత్వా దివం యాతి మృతో జాతిస్మరో భవేత్‌ ॥ 29 ॥ 

పితృదేవతల మానస పుత్రిక గంధకాళీదేవి. అదేపేరుతో ప్రసిద్దమైన తీర్ధంలో స్నానం చేసినవాడు మరణించిన 
తర్వాత పూర్వజన్మ స్మృతి కల్లినవాడై దివ్యలోకానికి చేరుకుంటాడు. 

కుబేరతుబ్గం పాపఘ్నం సిద్ధచారణసేవితమ్‌ 1 

ప్రాణాంస్తత్ర పరిత్యజ్య కుబేరానుచరో భవేత్‌ ॥ 30 ॥ 

సిద్ధులు చారణులు సేవించే కుబేరతుంగ తీర్ధం సర్వపాపాలు నశింపచేస్తుంది. అక్కడ స్నానం చేసిన 
వాడు నివాసం ఏర్పరచుకున్నవాడు శరీరాన్ని వదలిన తర్వాత కుబేరుని అనుచరుడవుతాడు. 

ఉమాతుబ్గమితి ఖ్యాతం యత్ర సా రుద్రవల్లభా । 

తత్రాభ్యర్చ్య మహాదేవీం గోసహస్రఫలం లభేత్‌ ॥ 31 1 

రుద్రుని ప్రియవల్లభన్థానమైన ఉమాతుంగ మనే తీర్ధంలో మహాదేవి నర్చించినవాడు గోసహస్రదానఫలం 
పొందుతాడు. 

భృగుతుజ్లే తపస్తప్తం (శ్రాద్ధం దానం తథాకృతమ్‌ । 

కులాన్యుభయతః సప్త పునాతీతి (శ్రుతిర్మమ ॥ 32 ॥ 

భృగుతుంగ మనే పుణ్య తీర్ణంలో తపస్సుచేసినా శ్రాద్దదానాదులాచరించినా తన తల్లిదండ్రుల రెండు 
వంశాలలోని ఏడుతరాల వారిని పవిత్రం చేస్తాడని పెద్దలు చెప్పగా విన్నాను. 

కాశ్యపస్య మహాతీర్థం కాలసర్పిరితి (శ్రుతమ్‌ । 

తత్ర (శ్రాద్దాని దేయాని నిత్యం పాపక్షయేచ్చయా 1 38 ॥ 

కశ్యప ప్రజాపతి తీరాన్ని కాలసర్పి అనగా విన్నాను. తన పాపాలు పోవాలనుకునేవాడు అక్కడ (శ్రాద్దాది 
క్రియలు నిత్యం ఆచరించాలి. 

దశార్దాయాం తథా దానం శ్రాద్ధం హోమస్తథా జపః | 

అక్షయజ్బావ్యయజ్బావ కృతం భవతి సర్వదా ॥ 34 ॥ 

దశార్ణ తీరంలో దానం, శ్రాద్ధం, హోమం, జపం కాని చేసిన వాని ఫలం ఎల్లపుడు అక్షయమై శాశ్వతం 
అవుతుంది. 

తీర్థం ద్విజాతిభిర్దుష్టం నామ్నా వై కురుజాబ్గలమ్‌ । 

దత్వా తు దానం విధివత్‌ బ్రహ్మలోకే మహీయతే ॥ 35 ॥ 


కురుజాంగల మనే తీర్ధం ద్విజాతి (శ్రేష్టులకు ఆటపట్టయినది. అచట విధ్యుక్తంగా దానం చేసినవాడు 
బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉంటాడు. 


742 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


వైతరణ్యాం మహాతీర్ణే స్వర్ణవేద్యాం తథైవ చ । 

ధర్మపృషే చ సరసి (బ్రహ్మణః పరమే శుభే ॥ 86 ॥ 

భరతస్యాశ్రమే పుణ్యే పుణ్యే శ్రాద్ధవటే శుభే । 

మహాహ్రదే చ కౌశిక్యాం దత్తం భవతి చాక్షయమ్‌ ॥ 37 ॥ 

వైతరణి మహాతీర్థం, స్వర్ణవేది, ధర్మపృష్టం ఉత్తమం శుభకరమైన బ్రహ్మసరస్సు, పుణ్యమైన భరతాశమం 
పుణ్యస్థానం శుభాన్ని కలిగించే శ్రాద్దవటం, మహాహ్రదం, కౌశికి వీనిలో స్నాన మాచరించి దానాదులు చేసేవాడు 
అక్షయమైన ఫలాన్ని పొందుతాడు. 

ముఖ్బపృష్టే పదం న్యస్తం మహాదేవేన ధీమతా । 

హితాయ సర్వభూతానాం నాస్తికానాం నిదర్శనమ్‌ ॥ 38 ॥ 

(ప్రాణికోటి హితాన్ని కోరి నాస్తికులకు నిదర్శనం చూపటానికి పరమజ్ఞానస్వరూపుడైన మహాదేవుడు 
శంకరుడు ముంజ పృష్ట తీర్ధంలో తనపాద చిహ్నాలుంచినాడు. 


అల్సేనాపి తు కాలేన నరో ధర్మపరాయణః । 
పాప్మానముత్సృజత్యాశు జీర్ణాం త్వచమివోరగః 1 391 


ఈ స్థానంలో ధర్మ పరాయణుడైన నరుడు అల్బకాలంలోనే పాము కుబుసాన్ని వదలినంత సులభంగా 
తనపాపాలను పోగొట్టుకుంటాడు. 


నామ్నా కనకనన్దేతి తీర్ధం తైలోక్యవిశ్రుతమ్‌ | 

ఉదీచ్యాం ముజ్ఞ్జాపృష్టస్య బ్రహ్మర్షిగణసేవితమ్‌ 1 401 

తత్ర స్నాత్వా దివం యాన్తి సశరీరా ద్విజాతయః । 

దత్తజ్బాపి సదా (శ్రాద్ధమక్షయం సముదాహృతమ్‌ ॥ 41 ॥ 

బుణ్రైః ప్రిఖిః నరస్సాత్వా ముచ్యతే క్షీణకల్మషః । 

కనకనందమనే తీర్ధం ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందినది. ఇది ముంజప్ఫష్ట తీరానికి ఉత్తరతీరంలో ఉన్నది. 
బ్రహ్మర్షి గణాలకావాస స్థలం. ఇక్కడ ద్విజులు స్నానం చేసి సశరీరంగా దివ్యలోకాలకు వెళతారు. ఇచట దానం 
శ్రాద్ధం చేసినా ఫలం అక్షయమవుతుందని వినికిడి. ఇక్కడ స్నానం చేసి తనపాపాలన్నీ పోగా మానవుడు దేవబుషి 
పితృ బుణాలనుంది ముక్తుడౌతాడు. 

మానసే సరసి స్నాత్వా శక్రస్యార్థాసనం లభేత్‌ । 

ఉత్తరం మానసం గత్వా సిద్ధిం ప్రాష్నోత్యనుత్తమామ్‌ ॥ 42 ॥ 

మానస సరోవరంలో స్నానంచేసిన వాడు ఇంద్రుని అర్జాసనాన్ని అలంకరిస్తాడు. ఉత్తరమానస తీర్గానికి 
వెళ్ళి సాటిలేని సిద్ధిని పొందుతాడు. 


ముప్పె ఆరవ అధ్యాయం 743 


తస్మాన్నివర్తయేచ్ర్రాద్ధం యథాశక్తి యథాబలమ్‌ । 

కామాన్‌ స లభతే దివ్యాన్‌ మోక్షోపాయజ్బు వినతి ॥ 43 ॥ 

యథాశక్తి యథోచితంగా శ్రాద్దాదికర్మలు నిర్వర్తించాలి. అట్లా చేసిన వానికి దివ్యభోగాలతో పాటు మోక్షోపాయ 
సాధనం లభిస్తుంది. 

పర్వతో హిమవాన్నామ నానాధాతువిభూషితః । 

యోజనానాం సహస్రాణి సో౭_శీతిస్పాయతో గిరిః ॥ 44 ॥ 

నానాధాతువులుగల హిమవత్సర్వతం ఒకవేయి ఎనుబది యోజనాల విస్తారం కలది. 

సిద్ధచారణసజీర్లో దేవర్షిగణసేవితః । 

తత్ర పుష్కరిణీ రమ్యా సుషుమ్నా నామ నామతః ॥ 45 ॥ 

అక్కడ సిద్ధ చారణ దేవర్షిగణాలు విస్తారంగా సంచరిస్తారు అక్కడే సుషుమ్న అనే పేర పుష్కరిణి ఉన్నది. 

తత్ర గత్వా ద్విజో విద్వాన్‌ బ్రహ్మహత్యాం విముఖ్బతి । 

శ్రాద్ధం భవతి చాక్షయ్యం తత్ర దత్తం మహోదయమ్‌ ॥ 46 ॥ 

ఆ ప్రదేశాన్ని దర్శించి విద్వాంసుడైన ద్విజుడు బ్రహ్మహత్యాపాపం వంటి వానిని కూడా తొలగించుకుంటాడు. 
అక్కడ చేసిన శ్రాద్ధం అక్షయమవుతుంది చేసిన దానం అనంతాభ్యుదయాన్ని ప్రసాదిస్తుంది. 

తారయేచ్చ పిత్యాన్‌ సమ్యక్‌ దశపూర్వాన్‌ దశాపరాన్‌ । 

సర్వత్ర హిమవాన్‌ పుణ్యో గజ్లా పుణ్యా సమన్తతః ॥ 47 ॥ 

సద్యః సముద్రగాః పుణ్యాః సము ద్రశ్చ విశేషతః ॥ 

దాని వల్ల తనకు పూర్వం పదితరాలు తర్వాత పదితరాలు తరిస్తాయి. హిమాలయ పర్వతం, గంగానది 
అన్ని ప్రదేశాల్లో పావనాలు. సముద్రం వైపు ప్రవహించే నదులు, నదులను స్వీకరించే సముద్రం రెండుకూడ 
విశేష పుణ్యప్రదాలు. 

బదర్యాశ్రమమాసాద్య ముచ్యతే కలికల్మషాత్‌ । 

తత్ర నారాయణో దేవో నరేణాల_9_స్తే సనాతనః ॥ 48 ॥ 


బదరీక్షేత్రంలో సనాతనుడగు నారాయణుడు నరునితో కూడ ఉండి పవిత్రం చేస్తున్నాడు. అచటికి వెళ్ళిన 
వ్యక్తి కలికల్మషం నుండి వెంటనే విడుదలౌతాడు. 


అక్షయ్యం తత్ర దానం స్యాత్‌ జాప్యం వాల _పి తథావిధమ్‌ । 
మహాదేవప్రియం తీర్ధం పావనం తద్విశేషతః 149 nu 
తారయేచ్చ పిత్యాన్‌ సర్వాన్‌ దత్వా (శ్రాద్ధం సమాహితః ॥ 


744 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ఆ తీర్ధంలోని దానం, అనుష్టించిన జపం అక్షయ ఫలాన్నిస్తుంది. ఆ తీర్ధం మహాదేవుడైన శంకరునికి ప్రీతి 
పాత్రమైంది. అందువల్ల విశేషంగా పుణ్యప్రదం. అక్కడ విధ్యుక్తంగా (శ్రాద్దం చేసినవాడు పితృదేవతల నందరిని 
తరింపచేస్తాడు. 

దేవదారువనం పుణ్యం సిద్ధగన్థర్వసేవితమ్‌ | 

మహాదేవేన దేవేన తత్ర దత్తం మహద్వరమ్‌ ॥ 50 ॥ 

సిద్దులు గంధర్వులు సేవించే దేవదారువనం అక్కడనే ఉన్నది. భక్తవత్సలుడైన మహాదేవుడు వరమిచ్చిన 
క్షేత్రమిది. 

మోహయిత్వా మునీన్‌ సర్వాన్‌ పునస్తెః సంప్రపూజితః । 

ప్రసన్నో భగవానీశః మునీన్లాన్‌ ప్రాహ భావితాన్‌ ॥ 51 1 

ఇహాశమవరే రమ్యే నివసిష్యథ సర్వదా । 

మద్భావనాసమాయుక్తాస్తతః సిద్ధిమవాప్యథ 1 52 ॥ 

పూర్వం మునులందరను మోహింపచేసి, తర్వాత వారివల్ల ఆరాధనపొంది ప్రసన్నుడై శంకరుడు నిర్మలమైన 
మనసుగల మునులతో ఇట్లన్నాడు. మీరు రమ్యమైన ఈ ఆశ్రమంలోనే నివసించండి. ఎల్లపుడు నా భావనకలవారై 
ఇష్టకామ్యార్ధసిద్దిని పొందండి. 

యేం త్ర మామర్పయన్తీహ లోకే ధర్మపరా జనాః । 

తేషాం దదామి పరమం గాణపత్యం హి శాశ్వతమ్‌ ॥ 58 ॥ 

ధర్మకర్మానుష్టానపరులైన మానవులు నన్నిచట ఆరాధించేవారు పరమం శాశ్వతమైన గాణపత్యాన్ని నావల్ల 
పొందుతారు. 


అత్ర నిత్యం వసిష్యామి సహ నారాయణేన చ । 
ప్రాణానిహ నరస్త్యక్తా న భూయో జన్మ వినతి ॥ 541 


నారాయణునితో సహ నేనిచట నిత్యం నివసిస్తాను. ఇక్కడ ప్రాణాలు వదలినవాడు పునర్ణన్మనందడు. 

సంస్మరన్తి చ యే తీర్ధం దేశాన్తరగతా జనాః । 

తేషాబ్బు సర్వపాపాని నాశయామి ద్విజోత్తమాః ॥ 55 ॥ 

బ్రాహ్మణ ్రేష్టులారా! దేశాంతరగతులైన వారైనా ఈ తీర్ధాన్ని స్మరించిన వారికికూడ సర్వపాపాలు 
పోగొడుతాను. 

శ్రాద్ధం దానం తపో హోమః పిణ్ణనిర్వపణం తథా । 

ధ్యానం జపశ్చ నియమః సర్వమత్రాక్షయం కృతమ్‌ ॥ 56 ॥ 


ముప్పె ఆరవ అధ్యాయం 745 
ఈ తీర్ధంలో అనుష్టించిన శ్రాద్ధ దాన తపోహోమ పిండ ప్రదాన ధ్యాన జప నియమాదులన్నీ అక్షయ ఫల 
(పదాలౌతాయి. 
తస్మాత్సర్వ ప్రయత్నేన ద్రష్టవ్యం హి ద్విజాతిభిః | 
దేవదారువనం పుణ్యం మహాదేవనిషేవితమ్‌ ॥ 57 ॥ 


అందువల్ల మహాదేవుడు సేవించిన ఈ దేవదారు వనాన్ని ద్విజులు అన్ని ప్రయత్నాలు చేసి తప్పక దర్శించాలి. 
ఇది పుణ్య (ప్రదం. 


యత్రేశ్వరో మహాదేవో విష్ణుర్వా పురుషోత్తమః । 
తత్ర సన్నిహితా గజ్లా తీర్జాన్యాయతనాని చ ॥ 58 ॥ 


మహాదేవుడు, పురుషోత్తముడైన భగవన్నారాయణుడు నివసించేచోట గంగ మొదలైన వివిధ తీర్థాలు 
ఆయతనాలు ఉంటాయి. అందువల్ల తప్పక దర్శించాలి. 


ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే తీర్థవర్ణనం నామ షట్‌త్రింశో9_ ధ్యాయః nn 386 ॥ 
శ్రీకూర్మపురాణంలో ఉత్తరార్థంలో తీర్థవర్ణనం అనే ముప్పె ఆరవ అధ్యాయం ॥ 36 ॥ 


AE 


746 సప్తత్రింశోత ధ్యాయః - ముప్పె ఏడవ అధ్యాయం 
దేవదారువనప్రవేశః - దేవదారువన ప్రవేశం 


బుషయ ఊచు:-బుషులు పలికారు 


కథం దారువనం ప్రాప్తో భగవాన్‌ గోవృషధ్వజః । 
మోహయామాస విప్రేన్లాన్‌ సూత! త్వం వక్తుమర్హసి ॥ 1 ॥ 


సూతుడా! వృషభధ్వజుడు దేవదేవుడైన శంకరుడు దారుకావనానికెట్లు వచ్చాడు? విప్రశ్రేష్టులనెట్లు మోహింప 
చేసినాడు? అంతా మాకు వివరించండి. 


సూత ఉవాచ:-సూతుడు చెప్పాడు 

పురా దారువనే రమ్యే దేవసిద్ధనిషేవితే I 

సపుత్రదారా మునయస్తపశ్చేరుః సహస్రశః ॥ 2 ॥ 

పూర్వకాలంలో దేవసిద్ధసంఘాలు సంచరించే ఈ రమ్యమైన దేవదారువనంలో వేలాది మహర్షులు భార్యా 
పుత్రులతో నివసించి తపస్సు చేస్తుండినారు. 

ప్రవృత్తం వివిధం కర్మ ప్రకుర్వాణా యథావిధి । 

యజస్తి వివిధైర్యజ్ఞైః తపన్సి చ మహర్షయః ॥ 8 ॥ 

వారు వివిధ వైదిక కర్మల్లో నిరతులై యథావిధి నిర్వర్తించేవారు. ఆ మహర్షులు ఎన్నో యజ్ఞాలు చేసినారు. 
తమ తపస్సు కొనసాగించినారు. 


తేషాం ప్రవృత్తివిన్యస్త చేతసామథ శూలధ్యక్‌ । 
ఖ్యాపయన్స మహాదోషం యయౌ దారువనం హరః ॥ 4॥ 


శూలపాణి శంకరుడు అక్కడి మునులు ప్రవృత్తిమార్గనిరతులై (తమకర్శలవల్ల సాధించుకొనే లౌకిక ఫలాల 
యందాసక్తిగలవారు) ఉండుట తెలుసుకొని వారిదోషాన్ని వివరించటానికన్నట్టు దారుకావనాన్ని చేరుకున్నాడు. 


కృత్వా విశ్వగురుం విష్ణుం పారే దేవో మహేశ్వరః | 
యయ నివృత్తివిజ్ఞానస్తాపనార్థం చ శంకరః ॥ 5 ॥ 
ద ఇ ధి థె 

విశ్వగురువును విష్ణువును ప్రక్కన నిడుకొని మహేశ్వరుడు నివృత్తి విజ్ఞానస్థాపనకై వెళ్ళాడు. 

ఆస్థాయ విపులం వేషం ఊనవింశతివత్సరః । 

లీలాలసో మహాబాహుః పీనాంగశ్చారులోచనః ॥ 6 ॥ 

మహాబాహువు, పీనోరస్కుడు, రమ్యమైన నేత్రాలు, ఇరువదేండ్ల వయసుగల యువకుని అందమైన 
రూవాన్ని ధరించి అచటికి వెళ్ళినాడు. 


ముప్పె ఏడవ అధ్యాయం 747 
చామీకరవపుః (శ్రీమాన్‌ పూర్ణచగన్దనిభాననః I 
మత్తమాతంగగమనో దిగ్వాసా జగదీశ్వరః TAT 


కుశేశయమయీం మాలాం సర్వరత్నైరలజృతామ్‌ I 
దధానో భగవానీశః సమాగచ్చతి సస్మితః ॥ 8 ॥ 


ఆ శంకరుడు బంగారువన్నె శరీరం, పూర్ణచంద్రుని పోలిన ముఖం, మత్తమాతంగగమనం, దిగంబరత్వం, 


సర్వరత్నాలంకృత పద్మమాల, చిరునవ్వులతో అందమైన రూపాన్ని ధరించి ఉన్నాడు. 


ధరించి 


యో9_నన్తః పురుషో యోనిర్లోకానామవ్యయో హరిః । 
స్రీవేషం విష్ణురాస్థాయ సో9_నుగచ్చతి శూలినమ్‌ ॥ 9 ॥ 


అనంతుడు, పురుషోత్తముడు, లోకములకు కారణభూతుడు, నాశములేనివాడు అయిన శ్రీహరి స్త్రీవేషాన్ని 
శంకరుని వెంటనడిచాడు. 


సంపూర్ణచన్టవదనం పీనోన్నతపయోధరమ్‌। 

శుచిస్మితం సుప్రసన్నం రణన్నూపురకద్వయమ్‌ ॥ 10 ॥ 
సుపీతవసనం దివ్యం శ్యామలం చారులోచనమ్‌ । 
ఉదారహంసచలనం విలాసి సుమనోహరమ్‌ ॥ 11 ॥ 


అతడు పూర్ణచంద్రుని పోలిన ముఖం, ఉన్నత పయోధరాలు, చిరునవ్వు, ప్రసన్నముఖం కలవాడు. 


పాదాల అందెలు ధ్వనించగా దివ్యమైన పచ్చని వస్త్రంతో, శ్యామవర్ణం, విశాలనేత్రాలు, హంసగమనం, విలాసాలుగల 
ఆ హరిరూపం మనస్సులను హరిస్తున్నది. 


ఏవం స భగవానీశో దేవదారువనే హరః । 
చచార హరిణా భిక్షాం మాయయా మోహయన్‌ జగత్‌ ॥ 12 ॥ 


ఆ విధంగా తన మాయతో జగత్తును మోహింపచేస్తూ హరితోపాటు హరుడు భిక్షకోసం దారువనమంతా 


సంచరించినాడు. 


దృష్ట్వా చరన్తం విశ్వేశం తత్ర తత్ర పినాకినమ్‌ | 
మాయయా మోహితాః నార్యో దేవదేవం సమన్వయుః ॥ 18 ॥ 


అక్కడక్కడ సంచరించే దేవదేవుడు విశ్వేశ్వరుడు పినాకపాణిని దర్శించి అతని మాయవల్ల మోహపరవశు 


లైన స్రీలు అతనిని అనుసరింపసాగినారు. 


విస్రస్తవస్తాభరణాస్యక్తా లజ్ఞాం పతివ్రతాః । 
సహైవ తేన కామారా విలాసిన్యశ్ళరన్తి హి ॥ 14 ॥ 


748 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


వస్రాభరణాలు జారిపోతుండగా ప్రీ సహజమైన సిగ్గును వదలి పతివ్రతలై ఉన్న వారుకూడ ఇపుడు 
కామాతురలై విలాసాలను కనబరుస్తూ శంకరుని వెంబడించినారు. 

బుషీణాం పుత్రకా యే స్యుర్యువానో జితమానసాః । 

అగచ్చన్‌ తే హృషీకేశం సర్వే కామప్రపీడితాః ॥ 15 ॥ 

అప్పటిదాకా తపోనుష్థానంలో మనోనిగ్రహాన్ని సాధించిన యువకులైన మునిపుత్రులు కామపీడితులై 
స్తీవేషంలో ఉన్న హృషీకేశుని అనుసరించినారు. 


గాయన్ర్తి నృత్యన్తి విలాసవాహ్యా నారీగణా మాయినమేకమీశమ్‌ । 
దృష్ట్వా సపత్నీకమతీవకాన్తం ఇచ్చన్యథాల_9_ లిజ్ఞనమాచరన్తి | 16 ॥ 


పత్నీసమేతుడైన ఈశ్వరుని, అత్యంత సుందర శరీరుని మునిపత్నులు చూచి విలాసాలతో గానం చేసినారు. 
నర్తించినారు. అతని పొందుకోరినారు. ఆలింగనం చేసుకున్నారు. 


పదే నిపేతుః స్మితమాచరన్తి గాయన్తి గీతాని మునీశపుత్రాః । 
ఆలోక్య పద్మాపతిమాదిదేవం భ్రూభబ్గమన్యే విచరన్తి తేన ॥ 17 ॥ 


ఇక అటు ఆదిదేవుడైన పద్మాపతి స్రీరూపంలో ఉన్న విష్ణువును చూచి మునికుమారులు ఆయన పాదాలపై 
పడినారు. చిరునవ్వులొలికించినారు. గీతా లాలపించినారు. భ్రూభంగవిలాసాలతో వెంటబడినారు. 


ఆసామథైషామపి వాసుదేవో మాయీ మురారిర్మనసి ప్రవిష్టః | 
కరోతి భోగాన్‌ మనసి ప్రవృత్తిం మాయానుభూయన్త ఇతీవ సమ్యక్‌ ॥ 18 ॥ 
మాయా నియామకుడైన మురారి స్త్రీపురుషుల మనసుల్లో తిష్టవేసి కామభోగ ప్రవృత్తిని పుట్టించినాడు. 
అందరు పూర్తిగా మాయానుభవంలో మునిగినారు. 
విభాతి విశ్వామరభూతభర్తా సమాధవః ప్రీగణమధ్యవిష్టః ॥ 
అశేషశక్యాసనసన్నివిష్ణో యథైకశక్యా సహ దేవదేవః ॥ 19 ॥ 


కరోతి నృత్యం పరమ(ప్రభావం తదా విరూఢః పునరేవ భూయః । 
యయౌ సమారుహ్య హరిః స్వభావం తదీయ వృత్తామృతమాదిదేవః 11 20 ॥ 


సర్వప్రాణికోటికి, అమరులకు, సృష్టికర్త, పోషకుడు అయిన ఆ మాధవుడు మునికాంతలమధ్య అనంతశక్తులు 
చుట్టి ఉన్న ఆసనంలో దేవదేవుడు శంకరునితో కూడి ఉన్న పార్వతివలె (ప్రకాశించినాడు. చూచేవారంతా 
మాయాప్రభావంలో ముంచెత్తేట్టు శంకరుడు మాటిమాటికి నృత్యం చేస్తుండినాడు. ఈశ్వరుని మనసు నెరిగి 
ఆదిదేవుడు హరికూడ శంకరుని కనుగుణంగా అనుసరించినాడు. 


దృష్ట్వా నారీకులం రుద్రం పుత్రానపి చ కేశవమ్‌ । 
మోహయన్తం ముని శ్రేష్టాః కోపం సందధిరే భృశమ్‌ ॥ 21 ॥ 


ముప్పె ఏడవ అధ్యాయం 749 


తమ స్త్రీలు శంకరుని, పుత్రులు కేశవుని అనుసరించేట్టు మోహ పరవశులు కాగా చూచి మునిశ్రేష్టులు 
మిక్కిలి కోపాన్ని పొందినారు. 

అతీవపరుషం వాక్యం ప్రోచుర్దేవం కపర్దినమ్‌ I 

శేపుశ్చ శాపైర్వివిధైర్మాయయా తస్య మోహితాః ॥ 22 ॥ 

కపర్షి అయిన రుద్రుని పరుషమైన మాటలన్నారు. ఆతని మాయాప్రభావితులై వివిధంగా శాపనార్థాలు 
పలికినారు. 

తపాంసి తేషాం సర్వేషాం ప్రత్యాహన్యన్త శబ్బరే । 

యధథా9_9_దిత్యప్రకాశేన తారకా నభసి స్థితాః ॥ 28 ॥ 

సూర్యప్రకాశంవల్ల ఆకాశంలో నక్షత్రాలు వన్నెతరిగి నిలిచినట్లు శంకరుని వల్ల వారి తపశ్శక్తి అంతా 
హరించుకొనిపోయినది. 

తే భగ్నతపసో విప్రాః సమేత్య వృషభధ్వజమ్‌ । 

కో భవానితి దేవేశం పృచ్చన్తి స్మ విమోహితాః ॥ 24 ॥ 

అట్లు తపఃఫలం భగ్నం అయిన విప్రులు ఒక్కచోట చేరి దేవేశుడు వృషభధ్వజుడగు శంకరుని నీవెవరవు 
అని మోహంవల్ల అడిగారు. 

సో౭_ బ్రవీదృగవానీశః తపశ్చర్తుమిహాగతః । 

ఇదానీం భార్యయా దేశే భవద్భిరిహ సువ్రతాః! ॥ 25 ॥ 

శంకరుడు సువ్రతులారా! ఈ ప్రదేశంలో మీవలెనే భార్యతో కూడ ఉండి తపమాచరించ వచ్చినానని 
బదులు పలికినాడు. 

తస్య తే వాక్యమాకర్ణ్య భృగ్వాద్యా మునిపుజ్జవాః । 

ఊచుర్భహీత్వా వసనం త్యక్వా భార్యాం తపశ్చర ॥ 26 ॥ 

అపుడాతని మాట విని భృగువు మొదలైన మునులు వస్త్రము ధరించు, భార్యను విడువు. అపుడు తపస్సు 
చేయుమనిరి. 

అథోవాచ విహస్యేశః పినాకీ నీలలోహితః । 

సంప్రేక్ష్య జగతో యోనిం పార్వ్వస్థజ్చ జనార్దనమ్‌ ॥ 27 ॥ 

అపుడు పినాకపాణి నీలలోహితుడైన విశ్వేశ్వరుడు జగత్తునకాది బీజమైన జనార్దనుని చూస్తూ వారితో 
ఇలా పలికినాడు. 

కథం భవద్భిరుదితం స్వభార్యాపోషణోత్సుకై: । 

త్యక్తవ్యా మమ భార్యేతి ధర్మజ్ఞః శాన్తమానసైః ॥ 28 ॥ 


750 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

ధర్మజ్ఞులు, శాంతచిత్తులగు మీరు భార్యాపుత్రుల పోషణలో ఆసక్తులై ఉండి నన్ను భార్యను వదలిపెట్టుమని 
ఎట్లు పలుకుతారు? 
బుషయః ఊచు:-బుషులు చెప్పారు 


వ్యభిచారగతా నార్యః సన్యాజ్యాః పతినేరితాః । 
అస్మాభిరేషా సుభగా తాదృశీ త్యాగమర్హతి ॥ 29 ॥ 


మావంటివారి నిర్దేశం ప్రకారం వ్యభిచారరతలైన ప్రీలను భర్తలు వదలిపెట్టాలి. అట్లే నీభార్య కూడా 
అటువంటిదే. అందువల్ల ఆమెను నీవు వదలిపెట్టు. 


మహాదేవ ఉవాచ:-శివుడు పలికాడు 


న కదాచిదియం విప్రా మనసా౭_ప్యన్యమిచ్చతి । 
నాహమేనామపి తథా విముజ్చ్బామి కదాచన ॥ 830 ॥ 


విప్రలారా! ఈమె ఏనాడూ అన్యులనెవ్వరిని మనసులోకూడా కోరలేదు. నేనుకూడా ఏనాడూ, ఏస్థితిలోను 
ఆమెను వదలను. 


బుషయః ఊచుః :-బుషులు అన్నారు 

దృష్టా వ్యభిచరస్తీహ హ్యాస్మాభిః పురుషాధమ । 

ఉక్తం హ్యసత్యం భవతా గమ్యతాం క్షిప్రమేవ హి ॥ 31 ॥ 

పురుషాధమా! ఈమె వ్యభిచరించటం మాకంట బడింది. నీవసత్యం పలికినావు. వెంటనే ఇక్కడనుండి 
వెళ్ళిపో! 

ఏవముకో మహాదేవః సత్యమేవ మయేరితమ్‌ । 

భవతాం ప్రతిభాత్యేషేత్యుక్వాం_సౌ విచచారహ ॥ కి2 ॥ 


మునులమాటలు విన్న మహాదేవుడు నేను నిజం పలికినాను. ఈమె మీకట్లు కన్పించవచ్చు అని చెప్పి 
అక్కడక్కడ సంచరించ సాగినాడు. 


సో౭_గచ్చద్ధరిణా సార్ధం మునీన్షస్య మహాత్మనః । 
వసిష్టాశ్రమపదం పుణ్యం భిక్షార్థీ పరమేశ్వరః 133 
తర్వాత పరమేశ్వరుడు రమేశ్వరుని వెంటపెట్టుకొని భిక్షకై వశిష్టుని పుణ్యాశ్రమానికి వెళ్ళినాడు. 


దృష్ట్వా సమాగతం దేవం భిక్షమాణమరున్థతీ I 
వసిష్టస్య ప్రియా భార్యా ప్రత్యుద్గమ్య ననామ తమ్‌ ॥ 84 ॥ 


ముప్పె ఏడవ అధ్యాయం 751 


భీక్షకొరకు తనయింటి వాకిలికి వచ్చిన శంకరుని చూచి వశిష్టుని ప్రియపత్ని అరుంధతి ఎదురేగి 
నమస్మరించినది. 


పక్షాల్య పాదౌ విమలం దత్వా చాసనముత్తమమ్‌ । 


ఇ 


క్ర 

సంప్రేక్ష్య శిథిలం గాత్రమభిఘాతహతం ద్విజైః ॥ 85 ॥ 

సన్థయామాస భైషజ్యైర్విషణ్ణవదనా సతీ । 

చకార మహతీం పూజాం ప్రార్థయామాస భార్యయా ॥ 36 ॥ 

పాదాలు కడిగి ఉత్తమం నిర్మలమైన ఆసనాన్నిచ్చి ఇతరమునుల దెబ్బలవల్ల గాయపడి శిథిలమైన ఆతని 


శరీరాన్ని చూచి బాధపడి సతి అరుంధతి జెషధాలతో చికిత్స చేసినది. తర్వాత అతని భార్యతో గూడిన అతణ్ణి 
పూజించి ఇట్లా ప్రశ్నించింది. 


కో భవాన్‌ కుత ఆయాతః కిమాచారో భవానితి । 

ఉవాచ తాం మహాదేవః సిద్ధానాం ప్రవరో హ్యహమ్‌ ॥ 37 ॥ 

మీరెవరు? ఎందుకిట్లా వచ్చినారు? మీ ఆచారవ్యవహారాలేమిటి? ఆమెకు మహాదేవుడిట్లా బదులు పలికినాడు. 
నేను సిద్ధులందరిలో గ్రేష్టుణ్ది. 

యదేతన్మణ్ణలం శుద్ధం భాతి బ్రహ్మమయం సదా । 

ఏషైవ దేవతా మహ్యం ధారయామి సదైవ తత్‌ ॥ 88 ॥ 

నిర్మలంగా ప్రకాశించే ఈ బ్రహ్మమయ మండలమే నాస్థానం దాన్ని నాలోనే నిలిపి ఉంచుతాను. 

ఇత్యుక్వా ప్రయయౌ బ్రీమాననుగృహ్య పతివ్రతామ్‌ । 

తాడయాళ్బుక్రిరే దజ్జెర్లోప్టిభిర్ముష్టిభిర్హిజా: 1 39 ॥ 

ఇట్లా పలికి మహాదేవుడు పతివ్రత అరుంధతి ననుగ్రహించి బయలు దేరినాడు. తర్వాత వికృతలక్షణాలు 
కల్లి నగ్నంగా తిరుగుతున్న శివుని చూచి ద్విజులు దండాలు, మట్టి పెళ్ళలు, పిడిగుదులతో కొటినారు. 

౧ (స) యట అ 

దృష్ట్వా చరన్తం గిరిశం నగ్నం వికృతలక్షణమ్‌ । 

ప్రోచురేతద్భవాంల్లిజ్ఞముత్సాటయ సుదుర్మతే 1 40 ॥ 

నగ్నునిగా వికారలక్షణాలు కలిగి సంచరించుచున్న శంకరుని చూచి సుదుర్శతీ! నీవు నీ లింగాన్ని పెరికివేయి 
అని పలికారు. 

తానబ్రవీన్మహాయోగీ కరిష్యామాతి శజ్కరః | 

యుష్మాకం మామకే లిబ్లే యది ద్వేషో౭_ భిజాయతే 11 41 ॥ 


మహాయోగి, శంకరుడు నాలింగమందు మీకు ద్వేషం కలిగితే అట్లాగే చేస్తాను అని చెప్పాడు. 


752 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
ఇత్యుక్వోత్సాటయామాస భగవాన్‌ భగనేత్రహా I 
నాపశ్యన్త క్షణేనేశం కేశవం లిజ్ఞమేవ చ॥142n 


అని చెప్పి భగనేత్రహరుడూ, భగవానుడైన శంకరుడు తన లింగాన్ని తానే పెరికి వేసినాడు. ఆ క్షణంలో 
బుషులు, బ్రాహ్మణ శ్రేష్ణులు శంకరుని, కేశవుని, లింగాన్ని కూడ చూడలేదు. 

తదోత్సాతా బభూవుర్షి లోకానాం భయశంసినః । 

న రాజతే సహస్రాంశుః చచాల పృథివీ పునః ॥ 438 ॥1 

అప్పుడు లోకోపద్రవకారకాలైన ఉత్పాతాలు పొడసూపినవి. సూర్యుడు (ప్రకాశించలేదు. భూమి కంపించినది. 

నిష్ప్రభాశ్చ (గహాస్సర్వే చుక్తుభే చ మహోదధిః | 

అపశ్యచ్చానసూయాత్రేః స్వప్నం భార్యా పతివ్రతా ॥ 44 ॥ 

[గ్రహాలు కాంతిని కోల్పోయినవి సముద్రం క్షోభనందినది. అత్రిపత్ని అనసూయాదేవి స్వప్నాన్ని చూచినది. 

కథయామాస విప్రాణాం భయాదాకులితేక్షణా I 

తేజసా భాసయన్‌ కృత్స్నం నారాయణసహాయవాన్‌ । 

భిక్షమాణః శివో నూనం దృష్టోం_స్మాకం గృహేష్వితి 1 45 ॥1 


వెంటనే మేల్కొని భయంతో కలతచెందిన చూపుగలదై బ్రాహ్మణులతో ఇట్లా చెప్పినది. సకలజగత్తును 
తనతేజస్సుతో వెలిగింపచేసే నారాయణుని సహాయంతో శివుడు భిక్షాటనంచేయగా మాఇండ్లలో కనిపించినాడు. 
తస్యా వచనమాకర్ణ్య శజ్మమానా మహర్షయః ॥ 46 ॥ 


అనసూయ మాటలు విన్న మహర్షులందరు శంకించి జగత్స్ఫృష్టి కర అయిన బ్రహ్మ వదకు వెళ్ళినారు. 
రై చాక యట 

సర్వే జగ్యుర్మహాయోగం బ్రహ్మాణం విశ్వసమృవమ్‌ । 

ఉపాస్యమానమమలైః యోగిభిః బ్రహ్మవిత్తమైః ॥ 47 ॥ 

చతుర్వేదైర్మూర్తిమద్భిః సావిత్రా సహితం ప్రభుః । 

ఆసీనమాసనే రమ్యే నానాశ్చర్యసమన్వితే 11 48 ॥ 

ప్రభాసహస్రకలితే జ్ఞానైశ్వర్యాదిసంయుతే 1 

విభ్రాజమానం వపుషా సస్మితం శుభ్రలోచనమ్‌ ॥ 49 ॥ 


చతుర్ముఖం మహాబాహుం ఛందోమయమజం ప్రభుమ్‌ । 
విలోక్య వేదపురుషం ప్రసన్నవదనం శుభమ్‌ ॥ 50 ॥ 
శిరోభిర్ధరణీం గత్వా తోషయామాసురీశ్వరమ్‌ । 

తాన్‌ ప్రసన్నమనా దేవశ్చతుర్శూర్తిః చతుర్ముఖః ॥ 51 ॥ 


ముప్పె ఏడవ అధ్యాయం 753 


అక్కడ బ్రహ్మజ్ఞానులు, పరిశుద్దులైన యోగులు బ్రహ్మను ఉపాసిస్తున్నారు. రూపుగొన్న నాల్లు వేదాలు 
సావిత్రితో కలిసి ఉన్నవానిని, పలు అద్భుతాలైన వేలకాంతులతో జ్ఞానైశ్వర్యాలతో కూడియున్న ఆసనంపై ఆసీనుడైన 
వాణ్ణి, తన దివ్యకాంతితో భాసిల్లే వాణ్ణి, దీప్తి మంతమైన కనులు మోము చిరునవ్వు కలవాణ్ణి, మహాబాహువు 
వేదమయుడు అజుడు ప్రసన్నవదనుడు శుభరూపుడైన చతుర్ముఖుని చూచి భూమిపై తల వంచి ప్రణామాలాచరించి 
స్తుతించినారు. 

వ్యాజహార ముని శ్రేష్టాః కిమాగమన కారణమ్‌ । 

తస్య తే వృత్తమఖీలం బ్రహ్మణః పరమాత్మనః । 

జ్ఞాపయాజ్బుక్రిరే సర్వే కృత్వా శిరసి చాజ్టులిమ్‌ ॥ 52 ॥ 

ఆ బుషులను చూచి బ్రహ్మ ప్రసన్నుడై, ముని శ్రేష్టులారా! మీరాకకు కారణమేమి? అని అడిగినాడు. 
బుషులు చేతులు జోడించి (బ్రహ్మకు జరిగిన వృత్తాంతమంతా తెల్పినారు. 
బుషయ ఊచుః :-బుషులు పలికారు 

కళ్చిద్దారువనం పుణ్యం పురుషో9_ తీవశోభనః । 

భార్యయా చారుసర్వాజ్యా ప్రవిష్టో నగ్న ఏవ హి ॥58॥ 

పవిత్రమైన దారువనంలో అతిసుందరుడైన పురుషుడొకడు నగ్నంగా లోకోత్తర సౌందర్యవతి అయిన 
భార్యతో కూడ ప్రవేశించినాడు. 

మోహయామాస వపుషా నారీణాం కులమీశ్వరః I 

కన్యకానాం ప్రియా చాస్య దూషయామాస పుత్రకాన్‌ ॥ 54 ॥ 

అతడు తన అందమైన దేహంతో ప్రీలను మోహింప చేసినాడు. మా పుత్రులను అతని ప్రియురాలు 
మోహింప చేసింది. 

అస్మాభిర్వివిధాః శాపాః ప్రదత్తాశ్చ పరాహతాః । 

తాడితో8_స్మాభిరత్యర్థం లిజ్గన్తు వినిపాతితమ్‌ ॥ 55 ॥ 

మేము పలురకాల శపించినాము అవన్నీ విఫలమైనవి మేమాతళణ్ణి బాగా కొట్టి అతని లింగాన్ని పడగొట్టినాము. 

అన్తర్రితశ్చ భగవాన్‌ సభార్యో లిజ్ఞమేవ చ । 

ఉత్పాతాశ్చాభవన్‌ ఘోరాః సర్వభూతభయజ్బరాః ॥ 56 ॥ 

అంతలో భార్యతో కూడ అతడు అంతర్జితుడైనాడు. వెంటనే సర్వప్రాణి భయంకరాలైన మహోత్పాతాలు 
సంభవించాయి. 


క ఏష పురుషో దేవ భీతాః స్మః పురుషోత్తమ! | 
భవన్తమేవ శరణం ప్రపన్నా వయమచ్యుత ॥ 57 ॥ 


754 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ఓ పురుషోత్తమా! ఈ పురుషుడెవరు. మేము భయపడినాము అచ్యుతా! నిన్నే శరణు పొందినాము. 
త్వం హి వేత్సి జగత్యస్మిన్‌ యత్మిజ్బొదపి చేష్టితమ్‌ I 

అనుగ్రహేణ విశ్వేశ తదస్మాననుపాలయ ॥ 58 ॥ 

ఈ ప్రపంచంలోని ప్రతికదలిక నీకు తెలుసు. అందువల్ల మమ్మనుగ్రహించి కాపాడవలసినది. 
విజ్ఞాపితో మునిగణర్విశ్వాత్మా కమలోద్భవః I 

ధ్యాత్వా దేవం త్రిశూలాజ్కం కృతాజ్ఞాలిరభాషత ॥ 59 ॥ 


ఇట్లా మునిగణం పలుకగా జగదద్రూపుడైన పద్మోద్భవుడు త్రిశూలధారి శంకరుని ధ్యానించి చేతులు 


జోడించి ఇలా పలికినాడు. 


బ్రహ్మోవాచ: -బ్రహ్మ చెప్పాడు 


హా కష్టం భవతామద్య జాతం సర్వార్థనాశనమ్‌ I 
ధిగ్బలం ధిక్‌ తపశ్చర్యాం మిథ్యైవ భవతామిహ ॥ 60॥ 


ఈ రోజు మీ సర్వస్వం నశించినది. గొప్ప కష్టం సంభవించింది. మీ బలం ఐశ్వర్యం వ్యర్థమైంది. మీ 


తపస్సు వ్యర్థం. 


సంప్రాప్య పుణ్యసంస్మానాన్నిధీనాం పరమం నిధిమ్‌ । 
ఉపేక్షితం వృథాచారైః భవద్శిః ఇహ మోహితైః ॥ 61 | 


మోహాన్ని పొందిన మీరు పుణ్యసంస్మారాలను, నిధులకు నిధి అయిన ఉత్తమనిధిని పొందికూడా 


వృథాచారాలతో ఉపేక్షించినారు. 


కాంక్షన్తే యోగినో నిత్యం యతనో యతయో నిధిమ్‌ । 
యమేవ తం సమాసాద్య హా భవద్శిరుపే బక్షితమ్‌ ॥ 62 ॥ 


యోగులు, యతులు తమ ప్రయత్నంతో ప్రతినిత్యం కోరుకొనే నిధిని పొంది కూడ మీరు ఉపేక్షించినారు. 


యజన్తి వివిధైర్యజ్ఞైః యత్రాప్వై వేదవాదినః | 
మవహానిధిం సమాసాద్య హా భవద్భిరుపేక్షితమ్‌ 1 638 1 


వేదవాదులు అనేకయజ్ఞాలతో పూజించే మహానిధిని పొంది మీరు ఉపేక్షించినారు. 


యం సమాసాద్య దేవానామైశ్యర్యమఖిలం జగత్‌ | 
తమాసాద్యాక్షయనిధిం హా భవద్భిరుపేక్షితమ్‌ 1 64 ॥ 


ఆ శంకరుని ఆరాధించిన సకలదేవతలు ఐశ్వర్య సాకల్యాన్ని పొందినారో, ఆ అక్షయనిధిని పొంది 


మోరుపే పక్తించినారు. 


ముప్పె ఏడవ అధ్యాయం 755 

యత్సమాపత్తిజనితం విశ్వేశత్వమిదం మమ । 

తదేవోపేక్షితం దృష్ట్వా నిధానం భాగ్యవర్ణితైః ॥ 65 ॥ 

నాకు విశ్వేశ్వరత్వాన్ని ప్రసాదించిన మహానిధిని చూచికూడ భాగ్యహీనులై మీరుపేక్తించినారు. 

యస్మిన్సమాహితం దివ్యమైశ్వరం యత్తదవ్యయమ్‌ । 

తమాసాద్య నిధిం (బ్రహ్మో హా భవద్భిర్భథా కృతమ్‌ 1 66 ॥ 

సమస్తదివ్యైశ్వర్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకొన్న పరబ్రహ్మకు సంబంధించిన ఉత్తమనిధిని పొంది 
వ్యర్ధపరచుకున్నారు. 

ఏష దేవో మహాదేవో విజ్లేయస్తు మహేశ్వరః । 

న తస్య పరమం కిజక్పొత్సదం సమధిగమ్యతే 1671 

మీకు కనపడిన ఆ పురుషుడు మహేశ్వరుడైన మహాదేవుడు. ఇతని పరమపదాన్ని ఎవరూ పొందలేరు. 

దేవతానామృషీణాజ్బ పిత్యాణాజ్బాపి శాశ్వతః । 

సహస్రయుగపర్యన్తం ప్రళయే సర్వదేహినామ్‌ ॥ 68 ॥ 

సంహరత్యేష భగవాన్మాలో భూత్వా మహేశ్వరః I 

ఏష ఏవ ప్రజాస్సర్వాః సృజత్యేకః స్వతేజసా 1 69 ॥ 

దేవతలు, బుషులు పితృదేవతలను కాలస్వరూపుడైన మహాదేవుడు వేయియుగాల వరకుండే వారిని 
కూడ ప్రళయకాలంలో సంహరిస్తాడు. ఇతడొకడే అద్వితీయమైన తన తేజస్సుతో సర్వప్రాణి సృష్టిచేస్తాడు. 

ఏష చక్రీ చ వజ్రీ చ శ్రీవత్సకృతలక్షణ: । 

యోగీ కృతయుగే దేవ(స్రేతాయాం యజ ఉచ్యతే n70n 

a 

ఇతడే చక్రం వజం ధరించిన విష్ణువు, (శ్రీవత్స లాంఛితుడు. ఇతడే కృతయుగంలో యోగి, తేతాయుగంలో 
యజ్ఞపురుషుడు. 

ద్వాపరే భగవాన్మాలో ధర్మకేతుః కలౌ యుగే | 

రుద్రస్య మూర్తయస్తిస్తో యాభిర్వశ్వమిదం తతమ్‌ । 

తమో హ్యగ్నీ రజో (బ్రహ్మ సత్త్వం విష్ణురితి ప్రభుః ॥ 71॥ 

ద్వాపరంలో కాలపురుషుడు, కలియుగంలో ధర్మకేతువుగా వ్యవహరిస్తాడు. రుద్రుని మూడు రూపాలే ఈ 


జగత్తునంతా వ్యాపించి ఉన్నవి. తమోగుణంతో అగ్ని, రజోగుణంతో బ్రహ్మ, సత్త్వగుణంతో విష్ణువుగా వ్యవహరించ 
బడుతున్నాడు. 


మూర్తిరన్యా స్మృతా చాస్య దిగ్వాసా వై శివా ధ్రువా | 
యత్ర తిష్టతి తద్రహ్మ యోగేన తు సమన్వితమ్‌ ॥ 72 ॥ 


756 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

ఇతని మరోమూర్తి దిగంబరత్వం. దీన్నే శివుడంటారు. ఇదే ధ్రువం, శాశ్వతం. ఈమూర్తిలోనే యోగి 
ప్రరబ్రహ్మ నివసిస్తాడు. 

యా చాస్య పార్వగా భార్యా భవద్శిరభివీక్షితా I 

స హి నారాయణో దేవః పరమాత్మా సనాతనః ॥ 8 ॥ 

ఆ పురుషుని ప్రక్కన అతని భార్యగా మీరు చూచిన ప్రీమూర్తి సనాతనుడు, పరమాత్మ అయిన నారాయణుడు. 

తస్మాత్సర్వమిదం జాతం తత్రైవ చ లయం వ్రజేత్‌ । 

స ఏవ మోహయేతృత్సం స ఏవ పరమా గతిః ॥ 74॥ 

ఈ జగత్తంతా అతనినుందే పుడుతున్నది. అతనిలోనే లయమవుతుంది. సర్వజగత్తును అతడే మోహింప 
చేస్తున్నాడు. జగత్తుకంతా అతడే పరమగతి. 

సహస్రశీర్నా పురుషః సహస్రాక్షః సహస్రపాత్‌ । 

ఏకశ్ళజ్లో మహానాత్మా పురాణో౭_ష్టాక్షరో హరిః ॥ 75 ॥1 

అతడే వేయితలలు, వేయి కన్నులు, వేయి పాదాలు కలవాడు. ఇతడు ఏకశ్ళంగధారి, వరాహమూర్తి, 
పురాణపురుషుడు. అక్షరాలైన అష్టరూపాలుగల (అష్టాక్షరి) హరి. 

చతుర్వేదశ్చతుర్శూర్తిస్తిమూర్తిస్త్రిగుణః పరః । 

ఏకమూర్తిరమేయాత్మా నారాయణ ఇతి శ్రుతిః ॥ 76॥ 

చతుర్వేదస్వరూపుడు. చతుర్చ్భూర్తి, త్రిమూర్తి, త్రిగుణాత్మకుడు, ఏకమూర్తి, కొలతకందని స్వరూపం కలవాడు. 
నారాయణునిగా ప్రసిద్దుడు. 

బుతస్య (రేతో౭_స్య)గర్భో భగవానాపో మాయాతనుః ప్రభుః । 

స్తూయతే వివిధైర్మంతైః బ్రాహ్మణెర్ధర్మకాంక్షిభిః ॥ 77 ॥ 

మాయతో పలురూపాలు ధరిస్తాడు. జలాన్ని తనకాధారంగా స్వీకరిస్తాడు (నార+అయన) ధర్మమోక్షాలు 
కోరేవారు వివిధ బ్రాహ్మణమంత్రాలతో ఇతళ్లే స్తుతిస్తారు. 

సంహృత్య సకలం విశ్వం కల్పాన్తే పురుషోత్తమః | 

శేతే యోగామృతం పీత్వా తద్విష్టోః పరమం పదమ్‌ ॥ 78 ॥ 

ప్రళయకాలంలో ఈ పురుషోత్తముడే సకలప్రపంచాన్ని ఉపసంహరించి యోగామృతాన్ని పానంచేసి 

నివసించే ఉత్తమస్థానమే మహావిష్ణువు పరమపదము. 

న జాయతే న మియతే వర్ధతే న చ విశ్వసృక్‌ | 

మూలప్రకృతిరవ్యక్తా గీయతే వైదికైరజః 1 79 ॥ 


ముప్పె ఏడవ అధ్యాయం 757 

ఇతడు పుట్టడు, పెరుగడు, మరణించడు. సర్వజగత్‌ సృష్టికర్త ఇతడే. ఇతల్లో వేదజ్ఞులు అవ్యక్తమూల 
ప్రకృతి అని గానం చేస్తారు. 

తతో నిశాయాం వృత్తాయాం సిసృక్షురఖిలం జగత్‌ | 

అజస్య నాభౌ తద్బీజం క్షిష్యత్యేష మహేశ్వరః 1 80 ॥ 

ప్రళకయకాలం పూర్తికాగానే జగత్సృష్టిేచేయకోరి విరాట్పురుషుని నాభిలో ఈ మహేశ్వరుడే బీజాన్ని 
నిక్షపిస్తాడు. 

తం మాం విత్త మహాత్మానం బ్రహ్మాణం విశ్వతోముఖమ్‌ । 

మహాన్తం పురుషం విశ్వమపాం గర్భమనుత్తమమ్‌ 1 811 

ఆ హిరణ్యగర్భుడు మీ ముందున్న నేనే. నన్నే చతుర్ముఖుడు, బ్రహ్మ, మహాపురుషుడు, స్థూలజలాధివ్రాతగా 
తెలుసుకోండి. 


నతం విష్ణ స్వజనకం మోహితాస్తస్య మాయయా । 
దేవదేవం మహాదేవం భూతానామీశ్వరం హరమ్‌ ॥ 82 ॥ 


ఆ మహేశ్వరమాయతో మోహాన్ని పొందినవారు నాతండ్రిని గుర్తించలేరు. నా ఉత్పత్తికి మూలం 
సకలభూతాలకు ఈశ్వరుడు హరుడైన మహాదేవుడే. 

ఏష దేవో మహాదేవో హ్యనాదిర్భగవాన్లరః । 

విష్ణునాసహ సంయుక్తః కరోతి వికరోతి చ ॥ 83 ॥ 

అనాది అయిన ఈ మహాదేవుడే విష్ణువుతో కలిసి జగాన్ని సృష్టిస్తాడు. లయింపచేస్తాడు. 

న తస్య విద్యతే కార్యం న తస్మాద్విద్యతే పరమ్‌ । 

స వేదాన్స దదౌ పూర్వం యోగమాయాతనుర్మమ ॥ 84 ॥ 


సృష్టిసంహారాలతో అతనికేమీ అవసరం లేదు. అతనికంటె పరమం శ్రేష్టమైంది మరొకటి లేదు. 
యోగమాయాస్వరూపుడైన అతడే నాకు పూర్వకాలంలో వేదాల నిచ్చినాడు. 


స మాయీ మాయయా సర్వం కరోతి వికరోతి చ । 

తమేవ ముక్తయే జ్ఞాత్వా వ్రజేత శరణం భవమ్‌ ॥ 85 ॥ 

అతడే మాయాజగత్‌, సృష్టిలయాలు జరుపుతాడు. ఆ మహాదేవుణ్జి తెలుసుకొని ముక్తికోసం అతబ్జే 
శరణు వేడాలి. 


ఇతీరితా భగవతా మరీచిప్రముఖా విభుమ్‌ । 
ప్రణమ్య దేవం బ్రహ్మాణం పృచ్చన్తి స్మ సుదుఃఖీతాః ॥ 86 ॥ 


758 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

ఈ విధంగా చతుర్ముఖబ్రహ్మ చెప్పగా మరీచి మొదలైన మహర్షులు దేవదేవుడైన బ్రహ్మకు నమస్మరించి 
మిక్కిలి దుఃఖీతులై ఇట్లా అడిగినారు. 
మునయః ఊచుః :-మునులు అడిగారు 


కథం పశ్యేమ తం దేవం పునరేవ పినాకినమ్‌ । 
బ్రూహి విశ్వామరేశాన త్రాతా త్వం శరణ్రెషిణామ్‌ ॥ 87 ॥ 


ఉభయలోకాల ప్రభువైన ఓ బ్రహ్మదేవా! శరణార్థులమైన మాకు రక్షకుడవు నీవే. ఆ దేవదేవుడు పినాకపాణిని 
మరొక్కసారి ఎట్లా దర్శించగలమో తెలుపవలసినది. 
బ్రహ్మో ఉవాచ:-బ్రహ్మ చెప్పాడు 

యద్దష్టం భవతా తస్య లిజ్గం హి పతితం భువి । 

తల్లిజ్లానుకృతీశస్య కృత్వా లిజ్జమనుత్తమమ్‌ ॥ 88 ॥ 

డాం ౧ వద 

పూజయధ్వం సపత్నీకాస్సాదరం పుత్రసంయుతాః । 

వైదికైరేవ నియమైర్వివిధైః బ్రహ్మచారిణః ॥ 89 ॥ 

ఓ మునులారా! నేలపై పడిన పరమేశ్వరలింగాన్ని మీరు చూచినారు కదా! అదే లింగాకృతిని నిర్మించి 
గౌరవంతో బ్రహ్మచర్యాన్నవలంబించి, వైదిక నియమాలు పాటిస్తూ, భార్యాపుత్రులతో కలిసి పూజించండి. 

సంస్థాష్య శాబజ్మరైర్మనైైః బుగ్యజుస్సామసమృవైః । 

తతః పరం సమాస్థాయ గృణన్తః శతరుద్రియమ్‌ ॥ 90 ॥ 

సమాహితాః పూజయధ్వం సపుత్రా స్సహ బన్ఫుభిః । 

సర్వే ప్రాజ్ఞులయో భూత్వా శూలపాణిం ప్రపద్యథ ॥ 91 ॥ 

శివలింగాన్ని స్థాపించి బుక్‌యజుస్సామవేదాల్లోని రుద్రమంత్రాలతో తపస్సుచేస్తూ శతరుద్రీయాన్ని ఎల్లపుడు 
పఠిస్తూ పుత్రులు, బంధువులతో ఏకాగ్రచిత్తులై చేతులు జోడించి పినాకపాణి శంకరుని శరణు పొందండి. 

తతో ద్రక్ష్యథ దేవేశం దుర్దర్భమకృతాత్మభిః । 

యం దృష్ట్వా సర్వమజ్ఞానమధర్శశ్చ ప్రణశ్యతి ॥ 92 ॥ 

నియతాత్ములు, భక్తులు కానివారికి స్వామిదర్శనం జరుగదు. మీరు శంకరుని దర్శించి అజ్ఞానం, 
అధార్మికబుద్దిని పోగొట్టుకుంటారు. 

తతః ప్రణమ్య వరదం (బ్రహ్మాణమమితౌజసమ్‌ । 

జగ్ముస్సంహృష్టమనసో దేవదారు వనం పునః ॥ 983 ॥ 


బుషులు తేజశ్ళాలి, వరదుడైన బ్రహ్మకు నమస్మరించి స్వస్థచిత్తులై మళ్లీ దేవదారువనానికి వెల్లినారు. 


ముప్పె ఏడవ అధ్యాయం 759 


ఆరాధయితుమారబ్దా బ్రహ్మణా కథితం యథా । 
అజానన్తః పరం దేవం వీతరాగాః విమత్సరాః ॥ 94 ॥ 


వారు శంకరునితత్వం, రూపం తెలియనివారైనా రాగమాత్సర్యాలు విడిచి, (బ్రహ్మతెల్సిన విధంగా ఆరాధించ 
సాగారు. 


స్థణ్జిలేషు విచిత్రేషు పర్వతానాం గుహాసు చ। 


రు. 
నదీనాజ్బు వివిక్తేషు పులినేషు శుభేషు చ ॥ 95 ॥ 
సమతలాల్లో వేదికలపై గుహల్లో, నదీతీరాల్లో, సైకత ప్రదేశాల్లో, శివుని ఆరాధింప దొడగినారు. 
శైవాలభోజనాః కేచిత్‌ కేచిదన్తర్ణలేశయాః । 
కేచిదభ్రావకాశాస్తు పాదాజ్ల్ఞుష్టాగనిష్టితాః 11 96 ॥ 
దనోలూఖినస్వన్యే హ్యశ్శకుట్టాస్తథా౭ పరే । 
శాకపర్ణాశినః కేచిత్‌ సంప్రక్షాళా మరీచిపాః ॥ 97 ॥ 
వృక్షమూలనికేతాశ్చ శిలాశయ్యాస్తథా9_పరే । 
కాలం నయన్తి తపసా పూజయనో మహేశ్వరమ్‌ ॥ 98 ॥ 


కొందరు నాచును భుజిస్తూ, కొందరు నీటిలో పడుకొని, కొందరు ఆకాశం (కింద బయలుప్రదేశంలో, 
కొందరు కాలిబొటన వేలిపై నిల్చి, కొందరు దంతాలతో ధాన్యం గింజల్ని వలుచుకొంటూ, కొందరు రాళ్ళపై 
ధాన్యాన్ని దంచుకొని, కొందరు అందిన ఆకులలములతో, మరికొందరు స్నానంచేసి సూర్యకిరణాహారంతో, 
కొందరు వృక్షాల మూలాల్లో, కొందరు పరుపు బండలపై నిద్రిస్తూ మహేశ్వరుని పూజిస్తూ కాలం గడిపినారు. 

తత స్తేషాం ప్రసాదార్థం ప్రపన్నార్తిహరో హరః । 

చకార భగవాన్నుద్ధిం ప్రబోధాయ వృషధ్వజః "99 nu 

అంతలో (ప్రపన్నుల ఆర్తి తొలగించే హరుడు వృషభధ్వజుడు అయిన శంకరుడు వారిననుగ్రహింపదలచి 
ప్రబోధించటానికి నిశ్చయించినాడు. 

దేవః కృతయుగే హ్యాస్మిన్‌ శృజ్లే హిమవతః శుభే | 

దేవదారువనం ప్రాప్తః ప్రసన్నః పరమేశ్వరః um 100 1 

కృతయుగంలో ఈ హిమవచ్చిఖరంలోని శుభకరప్రదేశంలో ప్రసన్నుడైన పరమేశ్వరుడు దేవదారువనాన్ని 
చేరుకొన్నాడు. 

భస్మపాణ్డురదిగ్ధాజ్లో నగ్నో వికృతలక్షణః । 

ఉల్ముకవ్యగ్రహస్తశ్చ రక్తపిజ్ణలలోచనః 1 1011 


760 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

అతడు భస్మాన్నలదుకొన్న తెల్లని శరీరంతో నగ్నంగా ఉండి వికృతలక్షణాలుకల్లి చేతిలో మండే కొరివిధరించి, 
ఎరుపు, పసుపు కలిసిన రంగుగల కన్నులతో ఉన్నాడు. 

క్వచిచ్చ హసతే రౌద్రం క్వచిత్‌ గాయతి విస్మితః । 

క్వచిన్నత్యతి శృజ్లారీ క్వచిత్‌ రౌతి ముహుర్ముహుః ॥ 102 ॥ 


ఒక చోట భయంకరంగా నవ్వుతాడు. మరోచోట ఆశ్చర్యంతో గానంచేస్తాడు. ఒక చోట శృంగారాన్ని 
సూచిస్తూ నృత్యం చేస్తాడు. మరోచోట ఏడుస్తాడు. 

ఆ(్రమే9_భ్యాగతో భిక్షాం యాచతే చ పునః పునః । 

మాయాం కృత్వా ౨ త్మనో రూపం దేవస్తద్వనమాగతః ॥ 108 ॥ 


ఆ(శ్రమానికి వచ్చి మాటి మాటికి భిక్షాటనం చేస్తుండినాడు. ఈ విధంగా మాయారూపునిగా తనను కనబరుస్తూ 
మహాదేవుడా వనానికి వచ్చినాడు. 


కృత్వా గిరిసుతాం గౌరీం పారే దేవః పినాకధ్భృక్‌ I 
సా పూర్వవచ్చ దేవేశీ దేవదారువనం గతా ॥ 104 ॥ 


గిరిసుతను పార్వతిని పినాకపాణి ప్రక్కగా ఉంచు కొన్నాడు. ఆమె కూడ పూర్వంవలె దారుకావనం చేరుకున్నది. 


దృష్ట్వా సమాగతం దేవం దేవ్యాసహ కపర్దినమ్‌ । 
ప్రణేముః శిరసా భూమౌ తోషయామాసురీశ్వరమ్‌ ॥ 105 ॥ 


ఇట్లా పార్వతితోకూడా మహాదేవుడు రావటం చూచిన మునులు శిరసు వంచి, భూమిపై సాగిలపడి 
ఈశ్వరుని సంతోషింపజేశారు. 

వైదికైర్వివిధైర్మనైః సూక్తెః మాహే బాశ్వరైశ్ళుభైః I 

అధథర్వశిరసా చాన్యే రుద్రాదై ద్యైరహ్మభిర్ముహుః ॥ 106 ॥ 


వివిధవైదికమంత్రాలతో, మే హేశ్వరసూక్తంతో కొందరు అథర్వమంత్రాలతో, శతరుద్రియాలతో అతనిని 
స్తుతించినారు. 


నమో దేవాదిదేవాయ మహాదేవాయ తే నమః । 
త్యమృకాయ నమస్తుభ్యం త్రిశూలవరధారిణే ॥ 107 ॥ 


దేవాధిదేవునకు మహాదేవునకు నమస్మారం, త్రినేత్రునకు ఉత్తమ శూలధారికి నమస్మారం, 


నమో దిగ్వాస ససే తుభ్యం వికృతాయ పినాకినే । 
ట్ట స్వయమ ప్రణతాత్మనే n 108 ॥ 


దిగంబరునకు, వికృతునికి, పినాకపాణికి నమస్మారం, సకలదేవతలచే నమస్మరించబడిన వానికి, తానెవ్వరికి 
నమస్మరించనివానికి - 


ముప్పె ఏడవ అధ్యాయం 761 
అన్తకాన్తకృతే తుభ్యం సర్వసంహరణాయ చ । 
నమో౭_స్తు నృత్యశీలాయ నమో భైరవరూపిణే ॥ 109 ॥ 
అంతకాంతకునకు సర్వసంహారకునకు నమస్కారం, నృత్యశీలికి భైెరవరూపికి నమస్కారం. 


నరనారీశరీరాయ యోగినాం గురవే నమః । 
నమో దాన్తాయ శాన్తాయ తాపసాయ హరాయ చ॥ 110 ॥ 


అర్ధనారీశ్వరునకు, యోగిగురువునకు నమస్మారం, దాంతునకు, శాంతునకు, తాపసునకు, హరునకు 
నమస్కారం, 


విభీషణాయ రుద్రాయ నమస్తే కృత్తివాససే । 
నమస్తే లేలిహానాయ శితికణ్ఞాయ తే నమః ॥ 111 ॥ 


సర్వ భయంకరునకు, రుద్రునకు, కృత్తివాసునకు నమస్మారం, జగత్తును మింగినవానికి శితికంఠునకు 
నమస్మారం. 


అఘోరరూపాయ నమో వామదేవాయ వై నమః । 
నమః కనకమాలాయ దేవ్యాః ప్రియకరాయ చ॥ 1121 


అఘోరరూపునకు, వామదేవునికి నమస్మారం, కనకమాలికి, దేవీప్రియకరునికి నమస్మారం, 
గజ్లాసలిలధారాయ శమృవే పరమేష్టినే I 

నమో యోగాధిపతయే బ్రహ్మాధిపతయే నమః ॥ 118 ॥ 

గంగాసలిలధారునికి, శంభునికి, పరమేప్సికి నమస్కారం, యోగాధిపతికి, బ్రహ్మాధిపతికి నమస్మారం. 


ప్రాణాయ చ నమస్తుభ్యం నమో భస్మాజ్ఞరాగిణే I 
నమస్తే ఘనవాహాయ దం్రినే వహిరేతసే un 114 ॥ 


ప్రాణభూతునికి, భస్మాంగరాగునికి నమస్మారం, మేఘవాహనికి, దంషికి, వహ్నిరేతునికి నమస్మారం. 


బ్రహ్మణశ్చ శిరోహర్రే నమస్తే కాలరూపిణే । 
అగతిం తే న జానీమో గతిం నైవచనైవచ॥ 115 ॥ 


(బ్రహ్మశిరోహారునికి, కాలరూపికి నమస్మారం, స్వామీ! నీ రాకపోకలు మాకు తెలియవు. 


విశ్వేశ్వర మహాదేవ యో సి సోత సి నమో9 స్తు తే। 
నమః ప్రమథనాథాయ దాత్రే చ శుభసమ్పదామ్‌ ॥ 116 ॥ 


విశ్వేశా! మహాదేవా! నీ స్వస్వరూవానికి నమస్కారం, ప్రమథనాథునికి శుభసంపత్రదునికి నమస్మారం, 


762 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
కపాలపాణయే తుభ్యం నమో మీఢుష్టమాయ తే। 
నమః కనకలిజ్లాయ వారిలిజ్లాయ తే నమః ॥ 117 ॥ 
కపాలపాణికి వరములను వర్షించువానికి నమస్మారం, కనకలింగానికి వారిలింగానికి నమస్మారం, 
నమోవహ్హ్యర్మలిజ్ఞాయ జ్ఞానలిజ్లాయ తే నమః | 
నమో భుజబ్గహారాయ కర్ణికారప్రియాయ చ ॥ 118 ॥ 
వహ్ని అర్మలింగునికి, జ్ఞాన లింగునికి నమస్మారం, భుజంగహారునికి కర్ణికార ప్రియునికి నమస్మారం. 


కిరీటినే కుణ్జలినే కాలకాలాయ తే నమః । 
వామదేవ మహేశాన దేవదేవ త్రిలోచన ॥ 
క్షమ్యతాం యత్కృతం మోహాత్త్వమేవ శరణం హి నః। 119 ॥ 


కిరీటికి, కుండలికి, కాలకాలునికి నమస్మారం, వామదేవా! మహేశానా! దేవదేవా! త్రిలోచనా. మోహంవల్ల 
మేమాచరించిన దాన్ని క్షమించండి. మీరే మాకు రక్షకులు. 


చరితాని విచిత్రాణి గుహ్యాని గహనాని చ । 

బ్రహ్మాదీనాఖ్బు సర్వేషాం దుర్విజ్లేయోం_సి శజ్మర ॥ 120 ॥ 

నీ చరిత్ర విచిత్రమైంది. రహస్యం బోధపడనిది. బ్రహ్మాది సకలదేవతలు నిన్ను తెలియలేరు. 

అజ్ఞానాద్యది వా జ్ఞానాద్యత్మిజ్మొత్మురుతే నరః । 

తత్సర్వం భగవానేవ కురుతే యోగమాయయా ॥ 121॥ 

మానవుడు అజ్ఞానంతోకాని, జ్ఞానంతోకాని చేసేదంతా యోగమాయతో నీవు చేయించేదే. 

ఏవం స్తుత్వా మహాదేవం ప్రహృష్టేనాన్తరాత్మనా । 

ఊచుః ప్రణమ్య గిరిశం పశ్యామస్వాం యథా పురా ॥ 122 ॥ 

ఈ విధంగా సంతోషించినవారై మహాదేవుని స్తుతించి నమస్మరించి మీయథార్దరూపాన్ని దర్శించ 
గోరుతున్నాము అని పలికినారు. 

తేషాం సంస్తవమాకర్ణ్య సోమః సోమవిభూషణః । 

స్వమేవ పరమం రూపం దర్శయామాస శబ్మరః ॥ 1283 ॥ 

ఇలా వారు చేసిన స్తోత్రాన్ని విన్న చంద్రభూషణుడు ఉమాసహితుడైన శంకరుడు తన పరమస్వరూపాన్ని 
ప్రదర్శించినాడు. 


తం తే దృష్ట్వా చ గిరిశం దేవ్యా సహ పినాకినమ్‌ । 
యథాపూర్వం స్థితా విప్రాః ప్రణేముర్హృష్టమానసాః 1 124 1 


ముప్పె ఏడవ అధ్యాయం 763 


పార్వతితో కలిసి ఉన్న శంకరుని దర్శించి యథాపూర్వం నిలిచి, సంతోష చిత్తంతో నమస్మరించినారు. 
తతస్తే మునయస్సర్వే సంస్తూయ చ మహేశ్వరమ్‌ I 

భృగ్వజ్లిరో వసిష్టస్తు విశ్వామిత్రస్తథైవ చ ॥ 125 ॥ 

మరీచిః కశ్యపశ్చాపి సంవర్తశ్చ మహాతపాః । 

ప్రణమ్య దేవదేవేశమిదం వచనమబ్రువన్‌ ॥ 126 ॥ 

తర్వాత మునులు మహేశ్వరుని స్తుతించి భృగు, అంగిరుడు, వసిష్ట, విశ్వామిత్ర, గౌతమ, అత్రి, సుకేశ, 


పులస్త్య పులహక్రతు, మరీచి, కశ్యపులు, మహాతపస్వి సంవర్తుడు, దేవదేవునకు నమస్కరించి ఇలా పలికినారు. 


కథం త్వాం దేవదేవేశ కర్మయోగేన వా ప్రభో I 
జ్ఞానేన వాం థ యోగేన పూజయామః సదైవ హి ॥ 127॥ 


దేవదేవేశా! నిన్ను కర్మజ్ఞానయోగాల్లో ఏ ఉపాయంతో పూజించాలి. 


కేన వా దేవమార్గేణ సంపూజ్యో భగవానిహ । 
కిబ్బు సేవ్యమసేవ్యం వా సర్వమేతత్‌ బ్రవీహి నః ॥ 128 ॥ 


నిన్ను పూజించే ఉత్తమ మార్గమేది? ఈ లోకంలో సేవించతగినది త్యజింప దగినదేది. ఈ విషయాన్ని 


వివరించుడు. 
శ్రీశివ ఉవాచ:- శ్రీశివుడు చెప్పాడు. 


ఏతద్వః సంప్రక్షామి గూఢం గహనముత్తమమ్‌ । 
బ్రహ్మణే కథితం పూర్వమాదావేవ మహర్షయః ॥ 129 ॥ 


మహర్షులారా! అతిరహస్యం, దుర్చోధమైన ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను. దీన్నే మొదట బ్రహ్మకు 


తెల్పినాను. 


(ప్రదం. 


సాంఖ్యయోగో ద్విధా జేయః పురుషాణాం హి సాధనమ్‌ । 
యోగేన సహితం సాంఖ్యం పురుషాణాం విముక్తిదమ్‌ ॥ 180 ॥ 


పురుషులకు సాధనమైన సాంఖ్యయోగం రెండు విధాలుంటుంది. కర్మతో గూడిన జ్ఞానయోగం ముక్తి 


న కేవలేన యోగేన దృశ్యతే పురుషః పరః । 
జ్ఞానన్తు కేవలం సమ్యగపవర్గఫలప్రదమ్‌ ॥ 181 ॥ 


కేవలయోగంతో పరమపురుష సాక్షాత్మారం కాదు. జ్ఞాన యోగం మాత్రం అపవర్గాన్నిస్తుంది. 


764 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
భవన్తః కేవలం యోగం సమాశ్రిత్య విముక్తయే । 
విహాయ సాంఖ్యం విమలమకుర్వన్త పరిశ్రమమ్‌ ॥ 1832 ॥ 
మీరు కేవల కర్మయోగాన్నాశ్రయించి జ్ఞానాన్ని వదలి ముక్తికోసం (శ్రమపడుతున్నారు. 


ఏతస్మాత్మారణాత్‌ విప్రా నాణాం కేవలధర్మిణామ్‌ । 
ఆగతో9_ హమిమం దేశం జ్ఞాపయన్మోహసంభవమ్‌ 1 1838 ॥ 


అందువల్ల కేవల కర్మయోగాశ్రములకు మోహంవల్ల కలిగే అనర్దాన్ని తెలుపటానికే ఇక్కడకు వచ్చినాను. 


తస్మాద్భవద్భిర్విమలం జ్ఞానం కైవల్యసాధనమ్‌ । 
జ్ఞాతవ్యం ప్రయత్నేన శ్రోతవ్యం దృశ్యమేవ చ॥ 134 ॥ 


మీరు కైవల్య సాధనమైన శుద్దజ్ఞానంకోసం ప్రయత్నించాలి, తెలుసుకోవాలి, వినాలి, దర్శించాలి. 


ఏకః సర్వత్రగో హ్యాత్మా కేవలశ్చిత్తమాత్రకః । 

ఆనన్లో నిర్మలో నిత్యం స్యాదేతత్‌ సాంఖ్యదర్శనమ్‌ 1 135 ॥ 

ఆత్మ ఒకటే సర్వవ్యాపి, విశుద్ధం, జ్ఞాన ఆనంద స్వరూపం, నిత్యం. ఇది జ్ఞాననిష్టుల సిద్దాంతం. 
ఏతదేవ పరం జ్ఞానం తేన మోక్షో9 త్ర గీయతే | 

ఏతత్కైవల్యమమలం బ్రహ్మభావశ్చ వర్ణితః ॥ 136 ॥ 

ఇదే పరమ జ్ఞానం. దానితో పరిశుద్ధమైన మోక్షం కల్గుతుంది. దీన్నే కైవల్యమని (బ్రహ్మభావమని అంటారు. 


ఆశ్రిత్య చైతత్సరమం తన్నిష్టాస్తత్సరాయణాః । 
పశ్యన్తి మాం మహాత్మానో యతయో విశ్వమీశ్వరమ్‌ ॥ 137 ॥ 


ఈ జ్ఞానాన్నా శ్రయించి దీనిలోనే బుద్ధి నిలిపి, ఈ స్వరూపాన్నే ధ్యానిస్తూ సర్వజగత్స్వరూపునిగా యతులు 


నన్ను దర్శిస్తారు. 


ఏతత్తత్సరమం జ్ఞానం కేవలం సన్నిరజ్ఞునమ్‌ । 

అహం హి వేద్యో భగవాన్మమ మూర్తిరియం శివా ॥ 138 ॥ 

ఇదే పరమజ్ఞానం, నిరంజనం. నేనే తెలిసికోదగిన వాణ్ణి, శుభప్రదమైన మూర్తి నాదే. 
బహూని సాధనానీహ సిద్ధయే కథితాని తు । 

తేషామభ్యధికం జ్ఞానం మామకం ద్విజపుజ్జవాః! 11839 ॥ 

సిద్ధికి సాధనాలు చాలచెప్పినా వాటిలో నా జ్ఞానమే ఉత్తమం. 


జ్ఞానయోగరతాః శాన్హా మామేవ శరణం గతాః | 
యే హి మాం భస్మనిరతా ధ్యాయన్తి సతతం హృది 1 1401 


ముప్పె ఏడవ అధ్యాయం 765 


జ్ఞానయోగరతులు, శాంతులు నన్నే శరణు పొందుతారు. ఎప్పుడు హృదయంలో నన్నే ధ్యానిస్తుంటారు. 
మదక్తిపరమా నిత్యం యతయః క్షీణకల్మషాః । 
నాశయామ్యచిరాత్తేషాం ఘోరం సంసారసాగరమ్‌ ॥ 141 ॥ 


నా భక్తిలోనే మనసునిల్సి నిగ్రహంతో సకలపాపాలు తొలగించుకుంటారు. వారి భీకరసంసారసాగరాన్ని 
నెనే తొలగిస్తాను. 

(ప్రశాన్తః సంయతమనా భస్మోద్య్ధూళితవిగ్రహః I 

బ్రహ్మచర్యరతో నగ్నో వ్రతం పాశుపతం చరేత్‌ ॥ 142 1 


ప్రశాంతమైన మనసు కలవాడు, నియమించిన మనసుకలవాడు, భస్మధూళిత శరీరియె నిగ్రహంకల్లి 
బ్రహ్మచర్య మవలంబించి దిగంబరంగా పాశుపత ప్రతాన్నాచరించాలి. 


నిర్మితం హి మయా పూర్వం వ్రతం పాశుపతం పరమ్‌ । 

గుహ్యాద్గుహ్యతమం సూక్ష్మం వేదసారం విముక్తయే 1 143 ॥ 

ఈ పాశుపత వ్రతం పరమరహస్యం, సూక్ష్మం, వేదసారం. దీన్ని ముక్తికోసం పూర్వం నేనే ఏర్పరచినాను. 

యద్వా కౌపీనవసనః స్యాద్వైకవసనో మునిః । 

వేదాభ్యాసరతో విద్వాన్‌ ధ్యాయేత్పశుపతిం శివమ్‌ ॥ 144 ॥ 

లేదా కౌపీనధారియై ఏక వస్త్రాన్ని ధరించాలి. వేదాభ్యాసరతుడై నా తత్త్వాన్ని తెలిసి పశుపతి శివుని 
ధ్యానించాలి. 

ఏష పాశుపతో యోగః సేవనీయో ముముక్షుఖిః | 

భస్మచ్చన్నైర్హి సతతం నిష్మామైరితి విశ్రుతిః 1 145 ॥ 

వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితాః । 

బహవో9 నేన యోగేన పూతా మద్భావమాగతాః 1 146 ॥ 

మోక్షార్డులు పాశుపతయోగం సేవించాలి. వీరు భస్మాన్ని శరీరానికలదుకోని, కామరహితులై, రాగ, 
భయక్రోధాలు వదలి నాయందే మనసు నిల్పి నన్నే ఆశ్రయించాలి. ఈ యోగంతో చాలమంది పరిశుద్ధులై నా 
సారూప్యాన్ని పొందినారు. 

అన్యాని చైవ శాస్తాణి లోకే౭_స్మిన్నోహనాని తు । 

వేదవాదవిరుద్దాని మయైవ కథితాని తు ॥ 147 ॥ 


ఇతర శాస్త్రాలు లోకంలో జీవులను మోహింపచేసేవి. వేదవాదవిరుద్దాలైనవి చాల కలవు. మోహింప 
చేయటానికి వాటిని నేనే చెప్పినాను. 


766 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
వామం పాశుపతం సోమం నాకులం చైవ భైరవమ్‌ । 
అసేవ్యమేతత్మథితం వేదబాహ్యం తథేతరత్‌ ॥ 148 ॥ 


వామం, పాశుపతం, సోమం, నాకులం, భైరవం వంటివి చాల కలవు. ఇవి సేవించరానివి 
వేదబాహ్యములుగా చెప్పబడినవి. 

వేదమూర్తిరహం విప్రా నా౭_న్యశాగస్త్రార్థవేదిభిః 1 

జ్ఞాయతే మత్స్వురూపన్తు ముక్తా వేదం సనాతనమ్‌ ॥ 149 ॥ 

a లి 

నేను వేదమూర్తిని. ఇతరశా'స్తాలు తెలుసుకొని సనాతన వేదాన్ని విడిచినవారు నన్ను తెలుసుకోలేరు. 

స్థాపయధ్వ మిమం మార్గం పూజయనో మహేశ్వరమ్‌ । 

అచిరాదైశ్వరం జ్ఞానముత్పత్స్యతి న సంశయః ॥ 150॥ 

అందువల్ల నేను చెప్పిన ఈ మార్గాన్ని ప్రతిష్టించండి. మహేశ్వరుని పూజించండి. త్వరలోనే పరమేశ్వరజ్ఞానం 
కలుగుతుంది. 

మయి భక్తిశ్చ విపులా భవతామస్తు సత్తమాః! । 

ధ్యాత మాత్రో హి సాన్నిధ్యం దాస్యామి మునిసత్తమాః! ॥ 151॥ 

మునితశ్రేష్టులారా! నాయందు విస్తారమైన భక్తి కూడా కలుగుగాక! మీరు ధ్యానించిన వెంటనే నేను 
సాక్షాత్మరిస్తాను. 

ఇత్యుక్త్వా భగవాన్సోమ స్తతైవాన్తర ధీయత । 

తే£.పి దారువనే తస్మిన్‌ పూజయన్తిస్మ శజ్మరమ్‌ | 152 ॥ 

అని పలికి ఉమాసహితుడై శంకరుదక్కడే అంతర్జానమైనాడు. ఆ బుషులు కూడా ఆదారువనంలో శంకరుని 
పూజిస్తున్నారు. 

బ్రహ్మచర్యరతాః శాన్హాః జ్ఞానయోగపరాయణాః । 

సమేత్య తే మహాత్మానో మునయో బ్రహ్మవాదినః ॥ 158 ॥ 

వితేనిరే బహూ న్వాదా నధ్యాత్మజ్ఞాన సంశ్రయాన్‌ । 

కిమస్య జగతో మూల మాత్మాచాస్మాక మేవ హి॥ 154॥ 

ఆ బుషులు (బ్రహ్మచర్యవ్రతులై, శాంతులై, జ్ఞానయోగ పరాయణులు, (బ్రహ్మవాదులై అందరు కలిసి 
అధ్యాత్మ జ్ఞాన సంబంధ సిద్దాంతాలు వ్యాప్తి చేసినారు ఈ (ప్రపంచానికి మూలమేమి? మన ఆత్మయే, 

కోత పిస్యా త్సర్వ భావానాం హేతురీశ్వర ఏవచ। 

ఇత్యేవం మన్యమానానాం ధ్యానమార్గావ లమ్మ్బినామ్‌ ॥ 

ఆవిరాసీ న్మహాదేవీ దేవీ గిరివరాత్మజా | 155 ॥ 


ముప్పె ఏడవ అధ్యాయం 767 


అన్ని పదార్థాలకు కారణం ఎవరు ఈశ్వరుడే అని భావించే ధ్యానమార్గానుసారులైన బుషులకు గిరిజ 
మహాదేవి సాక్షాత్మరించినది. 

కోటిసూర్య ప్రతీకాశా జ్వాలామాలా సమావృతా । 

స్వభాభిర్విమలాభిస్తు పూరయన్తీ నభస్థలమ్‌ 1 156 ॥ 

ఆ పార్వతి కోటిసూర్యసమ కాంతిగల్లి జ్వాలామాలావృతయై తేజోరాశి వలె ఉన్నది. తన శుద్దకాంతులతో 
ఆకాశాన్ని నింపుతున్నది. 

తామన్వపశ్యన్గిరిజామమేయాం జ్వాలా సహగస్రాన్తరసంనివిష్టామ్‌ I 

ప్రణేమురేకామఖిలేశపత్నీం జానన్తి తే తత్సరమస్య బీజమ్‌ ॥ 157 ॥ 

ప్రమాణాలకందనిది, వేల తేజోరాశులమధ్య ఉండతగినదగు గిరిజను ఆ మునులు చూచి ఆ అఖిలేశ 
పత్నికి నమస్కరించినారు. ఆమే మహేశ్వరుని మూలశక్తి అని వారికి తెలియును. 

అస్మాకమేషా పరమేశపత్నీ గతిస్తథాత్మా గగనాభిధానా । 

పశ్యన్యథా9_9_త్మానమిదజ్బు కృత్స్నం తస్యామథైతే మునయశ్చ విప్రాః ॥ 158 ॥ 

ఈమె ఆకాశనామంతో ప్రసిద్ది పడసినది. మనకు ఆత్మ ఈమే గతి. జ్ఞానులు ఈమెలోనే ప్రపంచాన్ని 
ఆత్మను దర్శిస్తుంటారు. 

నిరీక్షితాస్తే పరమేశపత్సాా తదన్తరే దేవమశేషహేతుమ్‌ । 

పశ్యన్తి శమ్భుం కవిమీశితారం రుద్రం బృహన్తం పురుషం పురాణమ్‌ ॥ 159 ॥ 

దేవి తేజః పుంజం మధ్య జగత్మారణుదైన మహాదేవుని కూడ వారు చూడగలరు. అతడే శంభుడు, కవి, 
ఈశ్వరుడు, రుద్రుడు, బ్రహ్మ పురాణపురుషుడు. 

ఆలోక్య దేవీమథ వేదమీశం ప్రణేమురానన్గమవాపురగ్ర్యమ్‌ I 

జ్ఞానం తదీశం భగవత్రసాదాత్‌ అవిర్చభౌ జన్మవినాశహేతుః 1 160 ॥ 

ఈ విధంగా దేవినీ, దేవుణ్ణి చూచిన ఆ మునులు వారికి నమస్కరించి పరమానంద మందినారు. దానితో 
ఈశ్వరానుగ్రహంవల్ల జన్మనాశకారణమైన పరమేశ్వరజ్ఞానం లభించింది. 

ఇయం హి సా జగతో యోనిరేకా సర్వాత్మికా సర్వనియామికా చ | 

మహేశ్వరీశక్తిరనాది సిద్ధా వ్యోమాభిధానా దివి రాజతీవ ॥ 161 ॥ 


ఈ దేవియే జగత్తుకు ఒకే ఒక మూలాధారం, సర్వస్వరూప, సర్వనియామకురాలు. ఈమెయే ఈ మహేశ్వర 
శక్తియే అనాదిసిద్దం. ఈమె పరమాకాశ నామంతో అంతరిక్షంలో (ప్రకాశిస్తుంటుంది. 

అస్యా మహాన్‌ పరమేష్టీ పరస్తాత్‌ మహేశ్వరః శివ ఏకో౭_థ రుద్రః । 

చకార విశ్వం పరశక్తి నిష్టా మాయామథారుహ్య స దేవదేవః ॥ 162 ॥ 


768 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
ఈమెలో ఉన్న మహాదేవుడు పరాత్పరుడు, పరమేష్టి రుద్రుడు, శివుడు, మహేశ్వర నామాలతో ఈ 
మాయాశక్తిని ఆశ్రయించి సకల జగత్తును సృష్టిస్తాడు. 


ఏకో దేవః సర్వ భూతేషు గూఢః మాయీ రుద్రః సకలో నిష్కలశ్చ | 

స ఏవ దేవీ న చ తద్విభిన్నం ఏతజ్‌జ్ఞాత్వా హ్యమృతత్వం వ్రజన్తి ॥ 163 ॥ 

ఇత డద్వితీయుడు. సర్వప్రాణుల్లో అంతర్యామిగా ఉన్న మాయి. సవికల్పుడు, నిర్వికల్పుడు. తనే దేవికూడ. 
దేవి, మహాదేవుడు భిన్నంగా ఉండలేరు. ఇది తెలిసినవాడే మోక్షాన్ని పొందుతాడు. 


అన్తర్హితోత_ భూత్‌ భగవానథేశో దేవ్యా భర్గః సహ దేవాదిదేవః । 
ఆరాధయన్తి స్మ తమేవ దేవం వనౌకసస్తే పునరేవ రుద్రమ్‌ ॥ 164 ॥ 


మునుల్లో ఈ జ్ఞానం కలుగగానే దేవితో కూడా మహాదేవుడంతర్జానం చెందినాడు. వనవాసులైన ఆ 
బుషులు ఎల్లపుడు ఆ రుద్రునే ఆరాధిస్తుండినారు. 


ఏతద్వః కథితం సర్వం దేవదేవవిచేష్టితమ్‌ I 
దేవదారువనే పూర్వం పురాణే యన్మయా శుతమ్‌ ॥ 165 ॥ 


ఈ విధంగా పూర్వకాలంలో దేవదారువనంలో దేవదేవులనుష్టించిన వృత్తాంతాన్ని నేను విన్న విషయమంతా 
మీకు తెలిపినాను. 


యః పఠేత్‌ శృణుయాన్నిత్యం ముచ్యతే సర్వపాతకైః । 

శ్రావయేద్వా ద్విజాన్నాన్తాన్స యాతి పరమాజ్ఞతిమ్‌ ॥ 166 ॥ 

శ్రద్దగా దీన్ని విన్నవారు, చదివినవారు సర్వపాప విముక్తులౌతారు. శాంతులైన ద్విజులకు వినిపించిన 

వారు పరమపదాన్ని పొందుతారు. 
ఇతి శ్రీ కూర్మపురాణే ఉత్తరార్థే దేవదారువనప్రవేశో నామ సప్తత్రింశో9_ధ్యాయః ॥ 87 ॥ 

శ్రీ కూర్మపురాణం ఉత్తరార్థంలో దేవదారువనప్రవేశమనే ముప్పది ఏడవ అధ్యాయం ॥ 37 ॥ 
IO 
BA [Daa 


అష్టత్రింశో9 ధ్యాయః - ముప్పె ఎనిమిదవ అధ్యాయం 769 
నర్మదా మాహాత్యమ్‌ - నర్మదా మాహాత్యం 


సూత ఉవాచ:-సూతుడు చెప్పాడు 
ఏషా పుణ్యతమా దేవీ దేవగన్గ్ధర్వసేవితా I 
నర్మదా లోకవిఖ్యాతా తీర్ణానాముత్తమానదీ ॥ 1 ॥ 


ఈ నర్మదా దేవి పరమపవిత్రురాలు, దేవతల గంధర్వుల సేవలంది ప్రసిద్ధి పొందినది. నదీరూపంగా 
పరిణమించి ఉత్తమతీర్ధంగా పేరందినది. 


తస్యాః శృణుధ్వం మాహాత్యం మార్మండేయేన భాషితమ్‌ । 
యుధిష్టిరాయ తు శుభం సర్వపాపప్రణాశనమ్‌ ॥ 2 ॥ 


మార్మండేయుడు ధర్మరాజుకు చెప్పిన మాహాత్యమిది వినండి. ఇది శుభకరం సర్వపాప ప్రణాశనం. 
ధర్మరాజ ఉవాచ: -ధర్మరాజడిగాడు 

(శ్రుతాస్తు వివిధాధర్మా స్వృత్ససాదాత్‌ మహామునే! । 

మాహాత్యజ్బ ప్రయాగస్య తీర్థాని వివిధాని చ ॥ 8 ॥ 

ఓ మహామునీ! పలువిధాలైన ధర్మాలు, ప్రయాగ మాహాత్యం, అనేక తీరాల మాహాత్మ్యం కూడ మీరు 
చెప్పగా విన్నాను. 

నర్మదా సర్వతీర్థానాం ముఖ్యా హి భవతేరితా । 

తస్యాస్విదానీం మాహాత్యం వక్తుమర్దసి సత్తమ ॥ 4॥ 

సత్తమా! అన్ని తీర్దాల్లో ముఖ్యమైనది నర్మద అని మీరన్నారు. ప్రస్తుతం ఆ మాహాత్యాన్ని తెలుప వలెనని 
కోరుతున్నాను. 
మార్మణ్ణేయ ఉవాచ; -మార్మండేయుడు చెప్పాడు 

నర్మదా సరితాం గ్రేష్టా రుద్రదేహాద్వినిస్సృతా I 

తారయేత్సర్వభూతాని స్థావరాణి చరాణి చ॥ర్‌॥ 

అన్ని నదుల్లో నర్మదానది శ్రేష్టమైనది. ఈ నది రుద్రదేహంనుండి వెడలినది. జంగమస్థావరా లన్నింటిని 
తరింపచేస్తుంది. 

నర్మదాయాస్తు మాహాత్యం పురాణే యన్మయా (శ్రుతమ్‌ | 

ఇదానీం త్వాం ప్రవక్ష్యామి శృణుప్వైకమనాః శుభమ్‌ ॥ 6 ॥ 

పూర్వకాలంలో నేను విన్న నర్మదా మాహాత్య్యం ఇప్పుడు నీకు వివరిస్తాను. శుభావహమైన దీన్ని సావధానంగా 
ఏను. 


770 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

పుణ్యా కనఖలే గజ్లా కురుక్షేత్రే సరస్వతీ । 

గ్రామే వా యది వాం రణే పుణ్యా సర్వత్ర నర్మదా ॥ 7॥ 

కనఖలక్షేత్రంలో గంగ, కురుక్షేత్రంలో సరస్వతి పావనాలని చెప్పారు. కాని నర్మదానది (గ్రామంలో, 
అరణ్యంలో అంతటా పవిత్రమైనదే. 

త్రిభిస్సారస్వతం తోయం సప్తాహేన తు యామునమ్‌ । 

సద్యః పునాతి గజ్లేయం దర్శనాదేవ నార్మదమ్‌ 1 81 

సరస్వతీ నది మూడు రోజులలోనూ, యమున ఏడు రోజులలోనూ గంగానదిని స్పృశించిన వెంటనే 
పవిత్రం చేస్తాయి. కాని నర్మదానది దర్శన మాత్రంతోనే పవిత్రం చేస్తుంది. 

కలిజదేశపశ్సారే పర్వతే9_మరకణ్ణకే । 

౧ ధ్‌ బ 

పుణ్యా చ త్రిషు లోకేషు రమణీయా మనోరమా ॥ 9 ॥ 

కళింగదేశం పశ్చిమభాగంలో అమరకంటకమనే పర్వతంనుండి ఇది వెలువడినది. ముల్లోకాల్లో 
రమణీయమూ మనోహరమూ అయినది. 

స దేవాసురగన్థర్వా బుషయశ్చ తపోధనాః । 

తపస్తప్వా తు రాజేన్ల! సిద్దిం తు పరమాం గతాః ॥ 10 ॥ 

అ థ్‌ 

క్ష రాజేంద్రా! దేవతలు, అసురులు, గన్టర్వులు, తపోధనులైన బుషులూ ఇక్కడే తపస్సు చేసి పరమమైన 
సిద్ధిని పొందినారు. 

తత్ర స్నాత్వా నరో రాజన్‌ నియమస్నో జితేన్టియః 1 

ఉపోష్య రజనీమేకాం కులానాం తారయేచ్చతమ్‌ nll 

ఎవడైనా అక్కడ స్నానం చేసి ఆత్మసంయమనంతో జితేంద్రియుడై ఒక రాత్రి ఉపవాసం చేస్తే నూరుతరాల 
అతని వంశం తరిస్తుంది. 

యోజనానాం శతం సాగ్రం శ్రూయతే సరిదుత్తమా। 

విస్తారేణ తు రాజేంద్ర! యోజనద్వయమాయతా ॥ 12 ॥ 

రాజేంద్రా! ఈ ఉత్తమనది నూరు యోజనాల పొడవు, రెండుయోజనాల వెడల్పు విస్తరించిందని విన్నాము. 

షష్టితీర్ధసహస్రాణి షష్టికోట్యస్తథైవ చ। 
పర్వతస్య సమనాాత్తు తిష్టన్యమరకంటకే nl3n 
ఆ అమరకంటక పర్వతసమూహంలో అరవైకోట్ల అరవైవేల తీర్ధాలు అంతటా వ్యాపించి ఉన్నాయి. 
బ్రహ్మచారీ శుచిర్భూత్వా జితక్రోధో జితేన్చియః । 
సర్వహింసానివృత్తస్తు సర్వభూతహితే రతః ॥ 141 


ముప్పె ఎనిమిదవ అధ్యాయం 771 
ఏవం సర్వసమాచారో యస్తు (ప్రాణాన్‌ సముత్సృజేత్‌ | 
తస్య పుణ్యం ఫలం రాజన్‌ శృణుష్వావహితో నృప! ॥ 15 ॥ 
రాజా! బ్రహ్మచర్యం పాటిస్తూ శుచియై క్రోధాన్ని జయించి జితేంద్రియుడై అన్నివిధాలైన హింసను వదలి 
సర్వప్రాణుల హితాన్ని కోరుతూ ఇచట ప్రాణాలు వదిలే వానికి లభించే పుణ్యాన్ని గూర్చి సావధానంగా విను. 
శతవర్షసహస్రాణి స్వర్గే మోదతి పాబ్దవ! । 
అప్సరోగణసంకీర్లో దివ్యస్తీపరివారితః un 16॥ 


ఓ రాజా! అతడు దేవతా ప్రీలు చుట్టూ, ఉండగా అప్పరలతో నిండిన స్వర్గంలో నూరువేల సంవత్సరాలు 
ఆనందిస్తాడు. 


దివ్యగన్గానులిప్తశ్చ దివ్యపుష్పోపశోభితః । 
క్రీడతే దేవలోకే తు దైవతైః సహ మోదతే ॥ 17 ॥ 


దివ్యచందనం ఒంటికలదుకొని దివ్యమైన పూలమాలలలంకరించుకొని దేవలోకంలో క్రీడిస్తూ దేవతలతో 
కూడ ఆనందిస్తాడు. 


తతః స్వర్గాత్‌ పరిభ్రష్టో రాజా భవతి ధార్మికః । 

పుణ్యానుభవం పూర్తికాగానే స్వర్ణంనుండి భూమికి దిగి ధార్మికుడైన రాజుగా జన్మిస్తాడు. 
గృహన్తు లభతే9 సౌ వై నానారత్నసమన్వితమ్‌ ॥ 18 ॥ 

స్తమ్మెర్మణిమయె ర్దివ్యైర్వజవైదూర్యభూషితమ్‌ I 
ఆలేఖ్యవాహనైశ్ళుఖైర్దాసీదాససమన్వితమ్‌ 1 191 


రాజరాజేశ్వరః (శ్రీమాన్‌ సర్వస్తీజనవల్లభః | 

జీవేత్‌ వర్షశతం సాగ్రం తత్ర భోగసమన్వితః ॥ 20 ॥ 

అతడు నానా రత్నసమన్వితమై దివ్యమణిమయమై వజవైడూర్య అలంకృత స్తంభాలుకల్లి చిత్రలేఖనాలు 
కల వాహనాలతో దాసదాసీ జనంగల గృహం పొంది, ప్రీేమనోవల్లభుడై రాజరాజై నూరేండ్లు మించి సకలభోగాల 
నుభవిస్తాడు. 

అగ్ని(ప్రవేశేత థ జలే అథవా నశనే కృతే | 

అనివర్తికా గతిస్తస్య పవనస్యామ్బరే యథా ॥ 21 ॥ 


ఈ తీర్ధంలో అగ్నిప్రవేశం, జలప్రవేశం, అనశనవ్రతం మొదలైన వ్రతాలాచరించినచో ఆకాశంలో 
వాయువులో మళ్ళీ జన్మలేని ఉత్తమపదం లభిస్తుంది. 


772 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

పశ్చిమే పర్వతతటే సర్వపాపవినాశనః | 

(హదో జలేశ్వరో నామ త్రిషు లోకేషు విశుతః ॥ 22 ॥ 

అమరకంటక పర్వత పశ్చిమతటంలో జలేశ్వర మనే (హదం సర్వపాప వినాశకమై ముల్లోక ప్రసిద్ధి 
నందియున్నది. 

తత్ర పిజ్ణప్రదానేన సన్ఫోపాసనకర్మణా | 

దశవర్నాణి పితరస్తారితాఃస్యుర్న సంశయః ॥ 28 ॥ 


ఈ తీర్ధంలో సంధ్యావందన మాచరించుటచేతా పిండప్రదానం చేయడంవల్లా పితృదేవతలు పది 
సంవత్సరాలు తృప్తి పడతారు. సందేహం లేదు. 


దక్షిణే నర్మదాకూలే కపిలాఖ్యా మహానదీ । 

సరళార్దునసంఛన్నా నాతిదూరే వ్యవస్థితా 1 24 

నర్మదా దక్షిణ తటంలో కపిల అనే మహానది ఉన్నది. దీనికి రెండువైపులా సరళ అర్జున వృక్షాలు 
వ్యాపించి ఉన్నవి. 

సా తు పుణ్యా మహాభాగా త్రిషు లోకేషు విశ్రుతా | 

తత్రకోటిశతం సాగ్రం తీర్ధానాన్తు యుధిష్టిర ॥ 25 ॥ 

ఈ నది పరమపావనమైనది. త్రిలోకాలలో ప్రసిద్ధమైనది. ఈ తీర్థంలో కోటి తీర్థాల కంటే ఎక్కువ తీర్ధాలు 
కలిసి ఉన్నవి. 

తస్మిన్‌ తీర్థే తు యే వృక్షాః పతితాః కాలపర్యయాత్‌ । 

నర్మదాతోయసంస్పృష్టాస్తే యాన్తి పరమాం గతిమ్‌ ॥ 26 ॥ 

కాలవశంగా ఈ తీర్ధంలో పడిపోయిన వృక్షాలు కూడా నర్మదా జలస్పర్శతో ఉత్తమ గతిని పొందుతాయి. 


ద్వితీయా తు మహాభాగా విశల్యకరణీ శుభా | 
తత్ర తీర్థే నరః స్నాత్వా విశల్యో భవతి క్షణాత్‌ ॥ 27 ॥ 


మహాభాగా అనేది మరోమహానది. దీనికే విశల్యకరణి అనిపేరు. ఈ తీర్ధంలో స్నానం చేసినవారి బాధలు 
తొలగిపోతాయి. 

కపిలా చ విశల్యా చ (శ్రూయేతే సరిదుత్తమే । 

ఈశ్వరేణ పురా ప్రోక్తా లోకానాం హితకామ్యయా ॥ 28 ॥ 

కపిల, విశల్య అనే ఉత్తమనదులు రెండు పురాణకాలంలో ఈశ్వరుడు లోకహితార్థం ఏర్పరచాడు. 


ముప్పె ఎనిమిదవ అధ్యాయం 773 
అనశనన్తు యః కుర్యా త్తస్మింతీర్ధే నరాధిప । 
సర్వపాపవిశుద్ద్ధాత్మా రుద్రలోకం స గచ్చతి ॥ 29 ॥ 
ఈ తీర్ధంలో ఉపవాసం చేసినవాడు అన్ని పాపాలు తొలగి శుద్దుడై రుద్రలోకాన్ని పొందుతాడు. 
తత్ర స్నాత్వా నరో రాజన్నశ్వమేధఫలం లభేత్‌ । 
యే వసన్యుత్తరే కూలే రుద్రలోకే వసన్తి తే ॥ 80 ॥ 


రాజా! ఇందులో స్నానం చేసినవాడు అశ్వమేధఫలాన్ని పొందుతాడు. ఈ నది ఉత్తర తీరంలో ఉన్నవారు 
రుద్రలోక వాసాన్ని పొందగలరు. 


సరస్వత్యాఇ్బు గజ్ఞాయాం నర్మదాయాం యుధిష్టిర! । 

సమం స్నానం చ దానజ్బ యథా మే శజ్మరో£_బ్రవీత్‌ ॥ 31॥ 

సరస్వతి, గంగ, నర్మదా నదుల్లో చేసిన స్నానం దానం సమానమైన ఫలితాలు ఇస్తాయని నాకు శంకరుడు 
చెప్పినాడు. 

పరిత్యజతి యః ప్రాణాన్‌ పర్వతే౭_ మరకణ్ఞకే | 

వర్షకోటిశతం సాగ్రం రుద్రలోకే మహీయతే ॥ 82 ॥ 

అమర కంటక పర్వతంలో మరణించినవాడు రుద్రలోకంలో నూరు కోట్ల సంవత్సరాలు మించి నివసిస్తాడు. 

నర్మదాయాజ్ఞులం పుణ్యం ఫేనోర్మిసమలజ్బతమ్‌ I 

పవిత్రశిరసావన్స సర్వపాపైః ప్రముచ్యతే ॥ 88 ॥ 

నురుగులు తరగలతో నిండినది, పరమ పావనమైనది, పుణ్యకరమైన నర్మదానదీ జలానికి నమస్కరించిన 
వాడు సర్వపాపవిముక్తుడవుతాడు. 

నర్మదా సర్వతః పుణ్యా బ్రహ్మహత్యాపహారిణీ । 

అహోరాత్రోపవాసేన ముచ్యతే బ్రహ్మహత్యయా ॥ 34 ॥ 

నర్మద అన్ని విధాల పవిత్రమైంది. బ్రహ్మహత్యా పాపాన్ని సైతం నశింప చేయగలది. ఇక్కడ ఒకరోజు 
ఉపవాసం ఉన్నవారు బ్రహ్మహత్యా పాపం తొలగించుకుంటారు. 

జాలేశ్వరం తీర్థవరం సర్వపాపవినాశనమ్‌ । 

తత్ర గత్వా నియమవాన్‌ సర్వకామాంల్లభేన్నరః ॥ 35 ॥ 


అదే విధంగా జాలేశ్వరమనే మరో తీర్దమున్నది. ఇది కూడ సకల పాపవినాశకమే. ఇక్కడ మనోనిగ్రహంతో 
నివసించేవారు సర్వాభీష్టాలను పొందుతారు. 

చన్దసూర్యోపరాగేతు గత్వా హ్యమరకణ్ధకమ్‌ । 

అశ్వమేధా ద్దశగుణం పుణ్యమాప్నోతి మానవః ॥ 36 ॥ 


774 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

సూర్య చంద్రగ్రహణ సమయాల్లో అమరకంటక పర్వతానికి వెళ్ళినవాడు అశ్వమేధయాగం కన్నా పదిరెట్లు 
ఎక్కువ ఫలాన్ని పొందుతాడు. 

ఏష పుణ్యో గిరివరో దేవగన్థర్వసేవితః । 

నానాద్రుమలతాకీర్ణో నానాపుష్పోపశోభితః ॥ 37 ॥ 


ఈ అమరకంటక పర్వతం పుణ్యప్రదం. దేవ గంధర్వులు సేవించినది. అనేక లతావృక్షాలు కలది. పలు 
విధాలైన పువ్వులతో శోభితమైనది. 


తత్ర సన్నిహితో రాజన్‌! దేవ్యాసహ మహేశ్వరః । 

(బ్రహ్మో విష్ణు స్తథా చేన్లో విద్వాధరగణాస్సహ ॥ 38 ॥ 

రాజా! ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు పార్వతితో బ్రహ్మ విష్ణు ఇంద్ర విద్యాధర గణాలతో నిత్యనివాస 
మేర్ప్చరచుకొన్నాడు. 

ప్రదక్షిణన్తు యః కుర్యాత్సర్వతం హ్యమరకణ్దకమ్‌ । 

పౌండరీకస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః ॥ 89 ॥ 

అమరకంటక పర్వతానికి ప్రదక్షిణ చేసినవాడు పౌండరీక క్రతుఫలాన్ని పొందుతాడు. 


కావేరీ నామ విపులా నదీ కల్మషనాశినీ । 
తత్ర స్నాత్వా మహాదేవమర్చయేత్‌ వృషభధ్వజమ్‌ ॥ 
సజ్ఞమే నర్మదాయాస్తు రుద్రలోకే మహీయతే | 40 ॥ 


ఇదే విధంగా పాపాల్ని పోగొట్టే పెద్దకావేరీనది ఉంది. ఇక్కడ స్నానం చేసి వృషభధ్వజుడైన మహాదేవునిని 
పూజించాలి. నర్మదా సంగమంలో శంకరుని ఆరాధించినవాడు రుద్రలోకంలో పూజింపబడతాడు. 


ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే నర్మదామాహాత్యే అష్టత్రింశో౭_ధ్యాయః ॥ 88 ॥ 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో నర్మదామాహాత్యమనే ముప్పది ఎనిమిదవ అధ్యాయం ॥ 38 ॥ 


ఏకోనచత్వారింశో9_ ధ్యాయః - ముప్పె తొమ్మిదవ అధ్యాయం 775 
నర్మదా మాహాత్యమ్‌ - నర్మదా మాహాత్యం 


మార్మణ్ణేయ ఉవాచః-మార్శండేయుడు చెప్పాడు 

నర్మదా సరితాం [శ్రేష్టా సర్వపాపవినాశినీ । 

మునిభిః కథితా పూర్వమీశ్వరేణ స్వయమ్మ్భ్మువా mln 

అన్నినదుల్లో శ్రేష్టమైనది, నర్మదానది. అన్ని పాపాలు హరిస్తుంది అని పూర్వం స్వయంగా అవతరించిన 
శివునిచేతా మునులచేతా చెప్పబడింది. 

మునిభిః సంస్తుతా హ్యేషా నర్మదా ప్రవరానదీ । 

రుద్రగాత్రాద్వినిష్కాంతా లోకానాం హితకామ్యయా ॥ 2 ॥ 

సర్వోత్తమ అయిన నర్మదా నదిని బుషులు స్తుతించినారు. లోకహితంకోసం రుద్రదేహంనుండి వెలువడినది 
అది. 

సర్వపాపహరా నిత్యం సర్వదేవనమస్కతా I 

సంస్తుతా దేవగన్థర్వైరప్సరో భిస్తథైవ చ॥ 81 

సర్వపాపాలను హరించునది, ఎల్లపుడు దేవతల నమస్మారాలందుకొంటుంది. దేవగంధర్వాప్పరల స్తుతి 
పాత్రమైనది. 

ఉత్తరే చైవ తత్మూలే తీర్ధం తైలోక్యవిశ్రుతమ్‌ । 

నామ్నా భద్రేశ్వరం పుణ్యం సర్వపాపహరం శుభమ్‌ । 

తత్ర స్నాత్వా నరో రాజన్‌! దైవతైస్సహ మోదతే ॥ 4। 

రాజా! ఈ నర్మదానదికి ఉత్తరతీరంలో భద్రేశ్వరమనే తీర్ధం ముల్లోకాల్లో ప్రసిద్దమై ఉన్నది. అది పరమ 
పావనం. సర్వపాపహరం. శుభకరం. ఈ తీర్ధంలో స్నానం చేసినవారు స్వర్గంలో దేవతలతో కలిసి విహరిస్తారు. 

తతో గచ్చేత రాజేన తీర్థమామ్రాతకేశ్వరమ్‌ I 

తత్ర స్నాత్వా నరో రాజన్‌ గోసహస్రఫలం లభేత్‌ ॥ 5 ॥ 

ఈ తీర్ణంనుండి ఆమ్రాతకేశ్వరం అనే తీర్గానికి వెళ్ళాలి. ఇచట స్నానం చేసిన వాడు వెయ్యి ఆవులు దానం 
చేసిన ఫలాన్ని పొందుతాడు. 

తతో౭_జ్లారేశ్వరం గచ్చేన్నియతో నియతాశనః । 

సర్వపాపవిశుద్దాత్మా రుద్రలోకే మహీయతే ॥ 6 ॥ 


అక్కడనుండి అంగారేశ్వరమనే తీర్గానికి వెళ్ళాలి. ఈ తీరంలో మనోనిగ్రహంతో నియతాహారుడైన వానికి 
అన్ని పాపాలు తొలగి రుద్రలోకం లభిస్తుంది. 


776 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


తతో గచ్చేత రాజేంద్ర! కేదారం నామ పుణ్యదమ్‌ । 

తత్ర స్నాత్వోదకం కృత్వా సర్వాన్మామానవాప్నయాత్‌ । 

పిప్పలేశం తతో గచ్చేత్సర్వపాపవినాశనమ్‌ 11 7॥॥ 

రాజేంద్రా! ఇటనుండి కేదార తీర్చానికి వెళ్ళాలి. ఇచట స్నానం, తర్పణం చేసినవాని కోరికలన్నీ సిద్ధిస్తాయి. 
అటనుండి సర్వపాపహరం పిప్పలేశం చేరాలి. 

తత్ర స్నాత్వా మహారాజ రుద్రలోకే మహీయతే । 

తతో గచ్చేత రాజేన! విమలేశ్వరముత్తమమ్‌ । 

తత్ర ప్రాణాన్‌ పరిత్యజ్య రుద్రలోక మవాప్నుయాత్‌ ॥ 8 ॥ 

ఇచట స్నానం రుద్రలోకానందాన్ని కలిగిస్తుంది. రాజేంద్రా! అచటనుండి విమలేశ్వరానికి వెళ్ళాలి. 
విమలేశ్వరంలో దేహం విడిచినవాడు రుద్రలోకాన్ని పొందుతాడు. 

తతః పుష్కరిణీం గచ్చేత్‌ స్నానం తత్ర సమాచరేత్‌ । 

స్నాతమాత్రో నరస్తత్ర ఇన్టస్యార్ధాసనం లభేత్‌ ॥ 9 ॥ 

అక్కడనుండి పుష్కరిణికి వెళ్ళి స్నానం చేయాలి. అక్కడ స్నానం చేసినంతలోనే ఇంద్రుని అర్జాసనాన్ని 
పొందుతాడు. 


తతో గచ్చేత రాజేన శూలభేదమితి శుతమ్‌ । 

తత్ర స్నాత్వార్చయేద్దేవం గోసహస్రఫలం లభేత్‌ 1 10 ॥ 

అక్కడనుండి ప్రసిద్ధమైన శూలభేదమనే తీర్చానికి వెళ్ళాలి. అచట స్నానంచేసి దేవునారాధించిన వానికి 
గోసహగస్రదాన ఫలం లభిస్తుంది. 

తతో గచ్చేత రాజేన బలితీర్థమనుత్తమమ్‌ | 

తత్ర స్నాత్వా నరో రాజన్‌ సింహాసన పతిర్భవేత్‌ 1 1111 

అక్కడనుండి సర్వోత్తమమైన బలితీర్థానికి వెళ్ళాలి. అక్కడ స్నానం చేసిన వాడు సింహాసనాధిపతి అవుతాడు. 

శక్రతీర్ణం తతో గచ్చేత్మూలే చైవ తు దక్షిణే | 

ఉపోష్య రజనీమేకాం స్నానం కృత్వా యథావిధి ॥ 12 ॥ 

ఆరాధయేన్మహాయోగం దేవం నారాయణం హరిమ్‌ । 

గోసహస్రఫలం ప్రాప్య విష్ణులోకం స గచ్చతి ॥ 18 ॥ 

అక్కడనుండి నర్మదకు దక్షిణతీరంలో ఉన్న శక్రతీర్ధానికి వెళ్ళాలి. అక్కడ స్నానమాడి ఒక రాత్రి 


ఉపవాసంచేసి మహాయోగీశ్వరుడైన నారాయణుని అర్చించినవాడు సహస్రగోదానఫలం పొంది విష్ణులోకాన్ని 
చేరుతాడు. 


ముప్పె తొమ్మిదవ అధ్యాయం 777 
బుషితీర్ధం తతో గత్వా సర్వపాపహరం నృణామ్‌ I 
స్నాతమాత్రో నరస్తత్ర శివలోకే మహీయతే ॥ 14 ॥ 
అక్కడనుండి సర్వపాప హరమైన బుషి తీర్గానికి వెళ్ళి స్నాన మాచరించిన వెంటనే శివలోకం లభిస్తుంది. 
నారదస్య తు తతైవ తీర్ధం పరమశోభనమ్‌ । 
స్నాతమాత్రో నరస్తస్య గోసహస్రఫలం లభేత్‌ ॥ 15 ॥ 
ఇక్కడే పరమశోభనందిన నారద తీర్దమున్నది. ఈ తీర్ణంలో స్నానం చేసినవాడు గోసహస్రదాన ఫలం 
పొందుతాడు. 
యత్ర తప్తం తపః పూర్వం నారదేన సురర్షిణా । 
ప్రీతః తస్య దదౌ యోగం దేవదేవో మహేశ్వరః ॥ 16 ॥ 


పూర్వం దేవర్షి నారదుడు ఇచట తపమాచరించినాడు. ప్రసన్నుడైన హరుడు నారదునికి యోగాన్ని 
ప్రసాదించినాడు. 

బ్రహ్మణా నిర్మితం లిజ్లం బ్రహ్మేశ్వరమితి (శ్రుతమ్‌ । 

యత్ర స్నాత్వా నరో రాజన్‌ బ్రహ్మలోకే మహీయతే ॥ 17 ॥ 

అక్కడనుండి బ్రహ్మ శివలింగాన్ని స్థాపించిన బ్రహేశ్వర తీర్ధం చేరుకొని స్నానం చేసినవాడు బ్రహ్మలోకాన్ని 
పొందుతాడు. 

బుణతీర్థం తతో గచ్చేత్సబుణాన్ముచ్యతే ధ్రువమ్‌ । 

మహేశ్వరం తతో గచ్చేత్పర్యాప్తం జన్మనః ఫలమ్‌ ॥ 18 ॥ 

ఆ తర్వాత బుణతీర్జానికి వెళ్ళాలి. ఈ తీరాన్ని దర్శించిన వానికి బుణ విమోచనం కలుగుతుంది. 
అక్కడనుండి మహేశ్వర తీర్చానికి వెళ్ళిన వారి జన్మధన్యమవుతుంది. 

భీమేశ్వరం తతోగచ్చేత్సర్వవ్యాధి వినాశనమ్‌ । 

స్నాతమాత్రో నరస్తత్ర సర్వదుఃఖైః ప్రముచ్యతే ॥ 19 ॥ 

అక్కడనుండి సర్వవ్యాధినివారకమైన భీమేశ్వర తీర్చానికి వెళ్ళి అందులో స్నానం చేస్తే సర్వదుఃఖాలు 
తొలగిపోతాయి. 

తతో గచ్చేత రాజేన్ల పింగళేశ్వర ముత్తమమ్‌ | 

అహోరాత్రోపవాసేన ప్రిరాత్రఫలమాప్పుయాక్‌ ॥ 20 ॥ 


రాజగ్రేష్టా! అక్కడనుండి ఉత్తమమగు పింగళేశ్వరానికి వెళ్ళాలి. అక్కడ ఒకదినం ఉపవాసం ఉన్నందువల్ల 
మూడు దినాలుపవాసమున్న ఫలం లభిస్తుంది. 


778 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


తస్మిన్‌ తీర్థేతు రాజేన కపిలాం యః ప్రయచ్చతి । 

యావన్తి తస్యా రోమాణి తతసూతికులేషు చ ॥ 21 ॥ 

తావద్వర్న సహస్రాణి రుద్రలోకే మహీయతే । 

యస్తు ప్రాణపరిత్యాగం కుర్యాత్తత్ర నరాధిప! ॥ 22 ॥ 

అక్షయ్యం మోదతే కాలం యావచ్చన్లదివాకరౌ । 

నర్మదాతటమా్రిత్య తిష్టన్తే యే తు మానవాః ॥ 28 ॥ 

తే మృతాస్స్వర్గమాయాన్తి సన్తస్సుకృతినో యథా । 

తతో దీప్తేశ్వరం గచ్చే ద్వ్యాసతీర్థం తపోవనమ్‌ ॥ 24 11 

నివర్తితా పురా తత్ర వ్యాసభీతా మహానదీ । 

హుజ్బారితా తు వ్యాసేన దక్షిణేన తతో గతా ॥ 25 ॥ 

ప్రదక్షిణన్తు యః కుర్యాత్తస్మిన్‌ తీర్థే యుధిష్టిర! | 

ప్రీతస్తస్య భవేద్వ్యాసో వాణ్భ్ళీతం లభతే ఫలమ్‌ ॥ 26 ॥ 

ఈ తీర్ధంలో కపిలగోదానం చేస్తే ఆ గోవుకు గోవుసంతానికి ఉన్న రోమాల సంఖ్య ఎంతో అన్ని వేల 
సంవత్సరాలు రుద్రలోకంలో నివసిస్తాడు. అక్కడ శరీరం వదలిన వారు సూర్యచంద్రులున్నంతకాలం తరగని 
ఆనందాన్ని పొందుతారు. నర్మదా తీరంలో నివసించే వారు సుకృతులవలె దేహాన్ని విడువగానే స్వర్గాన్ని చేరుకుంటారు. 
తర్వాత వ్యాసతీర్ణమని పేరు పొందిన దీప్తేశ్వరం అనే తపోవనానికి వెళ్లాలి. అక్కడ వ్యాస భగవానునికి భయపడిన 
నర్మద అతని కోపాన్ని చూచి దక్షిణ దిశగా ప్రయాణం మార్చుకున్నది. ధర్మజా! ఆ తీర్ధ ప్రదక్షిణ చేసేవానికి 
వ్యాసుడు ప్రసన్నుడై కోరికలను ప్రసాదిస్తాడు. 

తతో గచ్చేత రాజేన! ఇక్షునద్యాస్తు సజ్ఞమమ్‌ । 

తైలోక్యవిశ్రుతం పుణ్యం తత్రసన్నిహితః శివః ॥ 27 ॥ 

అక్కడ నుండి ఇక్షునదీ సంగమాన్ని చేరుకోవాలి. ఇది త్రిలోక విశ్రుతం. పరమపావనం. అక్కడ శివుడు 
ఎల్లకాలం సన్నిహితుడు. 

తత్ర స్నాత్వా నరో రాజన్‌ గాణపత్యమవాప్నుయాత్‌ । 

స్మన్లతీర్థం తతో గచ్చేత్సర్వపాపప్రణాశనమ్‌ ॥ 28 ॥ 

ఆ తీర్ధంలో స్నానమాడిన వాడు శివుని ఒక గణానికి ప్రభువు అవుతాడు. ఆ తర్వాత సర్వపాప నాశకమైన 
స్కంద తీర్జానికి వెళ్ళాలి. 


ముప్పె తొమ్మిదవ అధ్యాయం 779 

ఆజన్మనః కృతం పాపం స్నాతస్తత్ర వ్యపోహతి । 

తత్ర దేవాస్సగన్థర్వా భవాత్మజమనుత్తమమ్‌ । 

ఉపాసతే మహాత్మానం స్మన్షం శక్తిధరం ప్రభుమ్‌ ॥ 29 ॥ 

అక్కడ స్నానం చేసినవాడు జన్మించిన నాటినుండి చేసిన పాపాల నన్నింటిని పోగొట్టుకుంటాడు. ఆ 
తీర్దంలో గంధర్వులు దేవతలు శంకరుని పుత్రుడు శక్తిధరుడు మహానుభావుడైన కుమారస్వామిని సేవిస్తారు. 

తతో గచ్చేదాజ్లిరసం స్నానం తత్ర సమాచరేత్‌ ॥ 

గోసహస్రఫలం ప్రాప్య రుద్రలోకం స గచ్చతి। 30 ॥ 

అటనుండి ఆంగిరస తీర్ధం వెళ్లాలి. ఆ తీర్ధంలో స్నానం చేసిన వారు సహస్ర గోదాన ఫలం పొందుతారు. 
రుద్రలోకం చేరుకొంటారు. 

అజ్లిరా యత్ర దేవేశం బ్రహ్మపుత్రో వృషధ్వజమ్‌ । 

తపసారాధ్య విశ్వేశం లబ్ధివాన్‌ యోగముత్తమమ్‌ ॥ 31 ॥ 

ఆ తీర్ణంలో బ్రహ్మపుత్రుడు అంగిరసుడు వృషభధ్వజుడైన శంకరుని తపస్సుతో ఆరాధించి ఉత్తమ యోగాన్ని 
పొందినాడు. 

కుశతీర్థం తతో గచ్చేత్సర్వపాపప్రణాశనమ్‌ I 

స్నానం యత్ర ప్రకుర్వీత అశ్వమేధఫలం లభేత్‌ ॥ 82 ॥ 

కోటితీర్ధం తతో గచ్చేత్సర్వపాపప్రణాశనమ్‌। 

తత్ర స్నాత్వా నరో రాజ్యం లభతే నాత్ర సంశయః ॥ 88 ॥ 

అక్కడనుండి సర్వపాప ప్రణాశకమైన కుశతీర్జానికి వెళ్ళాలి. అక్కడి స్నానం అశ్వమేధ ఫలాన్నిస్తుంది. 
అక్కడనుండి అఖిల పాపహరమైన కోటి తీర్థానికి వెళ్ళి స్నానం చేస్తే రాజ్యాన్ని పొందుతాడు. 


చన్దభాగాం తతో గచ్చేత్నానం తత్ర సమాచరేత్‌ । 
స్నాతమాత్రో నరస్తత్ర సోమలోకే మహీయతే ॥ 34 ॥ 


కోటి తీర్ధం నుండి చంద్రభాగా తీరానికి వెళ్ళి స్నానం చేయాలి. అట్లా స్నానం చేసినతడు చంద్రలోకాన్ని 
చేరుతాడు. . 


నర్శదాదక్షిణే కూలే సజ్ఞమేశ్వరముత్తమమ్‌ I 
తత్రస్నాత్వా నరో రాజన్‌ సర్వయజ్ఞఫలం లఖేత్‌ ॥ 35 ॥ 


నర్మదానదికి దక్షిణ తీరంలో సర్వోత్తమమైన సంగమేశ్వర తీర్ధమున్నది. అక్కడి స్నానం సర్వయజ్ఞ 
ఫలాన్నిస్తుంది. 


780 కూర్మమహాపురాణం ఆ ఉత్తరార్థం 
నర్మదీయోత్తరే కూలే తీర్ధం పరమశోభనమ్‌ । 
ఆదిత్యాయతనం రమ్యమిోశ్వరేణ తు భూషితమ్‌ ॥ 36 ॥ 


తత్ర స్నాత్వా తు రాజేన దత్వాదానం తు శక్తితః । 
తస్య తీర్ధప్రభావేణ లభతే చాక్షయం ఫలమ్‌ ॥ 87 ॥ 


నర్శదకు ఉత్తర తీరంలో పరమ శోభనమైన ఆదిత్యాయతనం అనే తీర్ధమున్నది. అక్కడ శివుడు స్వయంగా 
వెలసినాడు. ఆ తీర్ధంలో స్నానమాడి యథాశక్తి దానం చేసినవాడు ఆ తీర్థ ప్రభావం వల్ల అక్షయ ఫలం పొందుతాడు. 


దరిద్రా వ్యాధితా యే తు యే చ దుష్కతకారిణః । 
ముచ్యన్తే సర్వపాపేభ్యః సూర్యలోకం ప్రయాన్తి చ ॥ 88 ॥ 


దరిద్రులు వ్యాధి (గస్తులు, పాప మాచరించే వారైనా అక్కడ స్నాన మాత్రంతో సకలపాపాలు తొలగి 
సూర్యలోకాన్ని పొందుతారు. 


మార్గేశ్వరం తతో గచ్చేత్స్నానం తత్ర సమాచరేత్‌ । 

స్నాతమాత్రో నరస్తత్ర స్వర్గలోకమవాప్నుయాత్‌ ॥ 89 ॥ 

అక్కడనుండి మార్దేశ్వర తీర్థానికి వెళ్ళి స్నానంచేస్తే స్వర్గలోకాన్ని పొందుతాడు. 
తతః పశ్చిమతో గచ్చేన్మరుదాలయముత్తమమ్‌ I 

తత్ర స్నాత్వా తు రాజేన శుచిర్భూత్వా ప్రయత్నతః || 40 ॥ 


కాల్చునన్లు ద్విజే దద్యా ద్యథా విభవవిస్తరమ్‌ । 
పుష్మరేణ విమానేన వాయులోకం స గచ్చతి ॥ 41 ॥ 


ఆ తీర్థానికి పశ్చిమంలో సర్వోత్తమమైన మరుదాలయతీర్థమున్నది. అక్కడ స్నానం చేసి (పవిత్రుడై) తన 
సంపద కనుగుణంగా ద్విజునకు సువర్ణ దానంచేస్తే పుష్పకవిమానంలో వాయులోకానికి వెళతాడు. 


తతో గచ్చేత రాజేన అహల్యాతీర్థముత్తమమ్‌ I 
స్నానమాత్రాదప్సరోభిర్నోదతే కాలమక్షయమ్‌ ॥ 42 ॥ 


అక్కడనుండి శ్రేష్టమైన అహల్యా తీర్థానికి వెళ్ళి స్నానం చేసినంతలోనే శాశ్వతంగా అప్సరలతో ఆనందిస్తాడు. 
చైత్రమాసే తు సమ్రాప్తే శుక్షపక్షే త్రయోదశీ । 

కామదేవదినే తస్మిన్నహల్యాం యస్తు పూజయేత్‌ 1438 ॥ 

యత్ర తత్ర నరోత్సన్నే వసంస్తత్ర ప్రియో భవేత్‌ । 

స్రీవల్లభో భవేల్రీమాన్మామదేవ ఇవాపరః ॥ 44 ॥ 


ముప్పె తొమ్మిదవ అధ్యాయం 781 


చైత్రశుద్ధ త్రయోదశినాడు కామదేవదినం. ఈ తీర్ధంలో స్నానం చేసి అహల్యను పూజించిన వాడు ఏ 


దేశంలో పుట్టినా అక్కడ అందరికీ ఇష్టుడౌతాడు. సుందరుడై రెండవ మన్మథునివలె యువతులకు వల్లభుడౌతాడు. 


అయిన 


అయోధ్యాన్తు సమాసాద్య తీర్ధం శక్రస్య విశ్రుతమ్‌ | 
స్నాతమాత్రో నరస్తత్ర గోసహస్రఫలం లభేత్‌ ॥ 45 ॥ 


అక్కడనుండి ఇంద్రుని తీర్థమైన అయోధ్యచేరి స్నానం చేయటంతోనే గోసహస్రదాన ఫలం పొందుతాడు. 


సోమతీర్థం తతో గచ్చేత్స్నానం తత్ర సమాచరేత్‌ । 
స్నాతమాత్రో నరస్తత్ర సర్వపాపైః ప్రముచ్యతే ॥ 46 ॥ 


సోమగ్రహే తు రాజేన! పాపక్షయకరం భవేత్‌ । 
తైలోక్యవిశ్రుతం రాజన్‌! సోమతీర్థం మహాఫలమ్‌ ॥ 47 ॥ 


తర్వాత సోమతీర్ధం వెళ్ళి స్నానం చేయాలి. అక్కడి స్నానం సర్వపాపహరం. మూడులోకాల్లోనూ ప్రసిద్ధమైనది 
సోమతీర్థం గొప్పఫలాన్నిస్తుంది. చంద్రగ్రహణంనాడు దాన్నిసేవిస్తే అన్ని పాపాలూ హరిస్తాయి. 


యస్తు చాన్హాయణం కుర్యాత్తత్ర తీర్థే సమాహితః । 
సర్వపాపవిశుద్ద్ధాత్మా సోమలోకం స స గచ్చతి 1 48 ॥ 


సోమ తీర్ధంలో సావధానంగా చాంద్రాయణ వ్రతమాచరిస్తే సర్వపాప వినిర్ముక్తుడై చంద్రలోకాన్ని చేరుతాడు. 


అగ్నిప్రవేశం యః కుర్యా తృోమతీర్ధే నరాధిప! | 
జలే చానశనం వాపి నాఠ_సౌ మర్త్యో భిజాయతే ॥ 49 ॥ 


ఆ తీర్ణంలో అగ్నిప్రవేశం, జలప్రవేశం లేదా ఉపవాసం ఆచరించినా పునర్జన్మ ఉండదు. 


స్తమృతీర్థం తతో గచ్చేత్మానం తత్ర సమాచరేత్‌ । 
స్నాతమాత్రో నరస్తత్ర సోమలోకే మహీయతే ॥ 50 ॥ 


ఆ తర్వాత స్తంభ తీర్చానికి వెళ్ళి స్నానం ఆచరించాలి. వెంటనే చంద్రలోకాన్ని చేరుకుంటాడు. 
తతో గచ్చేత రాజేన విష్ణుతీర్థమనుత్తమమ్‌ । 

యోధనీపురమాఖ్యాతం విష్ణోః స్థానమనుత్తమమ్‌ 1 511 

అసురా యోధితాస్తత్ర వాసుదేవేన కోటిశః । 

తత్ర తీర్థం సముత్పన్నం విష్ణు శ్రీకో భవేదిహ ॥ 52 ॥ 

అహోరాత్రోపవాసేన బ్రహ్మహత్యాం వ్యపోహతి । 

నర్మదా దక్షిణేకూలే తీర్ధం పరమశోభనమ్‌ ॥ 58 ॥ 


782 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


కామతీర్థమితి ఖ్యాతం యత్ర కామో౭_ర్చ్భయదృ్భవమ్‌ | 

తస్మింస్తీర్ధే నరః స్నాత్వా ఉపవాసపరాయణః ॥ 

కుసుమాయుధరూపేణ రుద్రలోకే మహీయతే । 54 ॥ 

అక్కడనుండి యోధనీ అనే పురం వెళ్ళాలి. అది సర్వోత్తమమైన విష్ణు తీర్థం. అక్కడ పూర్వం విష్ణువు 
కోట్లమంది రాక్షసులతో యుద్ధం చేసినాడు. ఎక్కవకాలం విష్ణునివాసమైనందు వల్ల అది పవిత్రమైనతీర్థమైంది. 
అక్కడ ఒక రోజు ఉపవాసమున్నా బ్రహ్మహత్యాపాతకం తొలగటమేకాక విష్ణుసంపదా పొందుతారు. నర్మద దక్షిణ 
తీరంలో కామ తీర్ధం అందమైనది. పూర్వం మన్మథుడు అక్కడ స్నానంచేసి ఉపవసించి శివుని ఆరాధించాడు. ఆ 
తీర్దంలో ఉపవాసం ఆచరించినవాడు మన్మథ రూపంతో రుద్రలోకంలో ఆనందిస్తాడు. 

తతో గచ్చేత రాజేన బ్రహ్మతీర్థ మనుత్తమమ్‌ । 

ఉమాహకమితి ఖ్యాతం తత్ర సంతర్పయేత్సిత్యాన్‌ "55 

రాజేంద్రా! అక్కడ నుండి సర్వోత్తమమైన బ్రహ్మతీర్థం వెళ్ళాలి. ఇది ఉమాహక మనుపేర ప్రసిద్ధమైంది. 
అక్కడ స్నానం చేసి పితరులకు తర్పణం చేయాలి. 

పౌర్ణమాస్యామమావాస్యాం శ్రాద్ధం కుర్యాద్యథావిధి । 

గజరూపా శిలా తత్ర తోయమధ్యే వ్యవస్థితా 1 56 ॥ 

పూర్ణిమ, అమావాస్యలలో యథావిధి (శ్రాద్దమాచరించాలి. అక్కడ జలం మధ్యలో గజరూపంతో ఒక శిల 
ఉన్నది. 

తస్మింస్తు దాపయేత్సిణ్ఞాన్‌ వైశాఖ్యాం తు విశేషతః । 

స్నాత్వా సమాహితమనా దమృమాత్సర్యవర్ణితః 1 57 ॥ 

తుష్యన్తి పితర స్తస్య యావత్తిష్టితి మేదినీ । 

సిద్దేశ్వరం తతో గచ్చేద్యత్ర స్నానం సమాచరేత్‌ ॥ 58 ॥ 

వైశాఖ పూర్ణిమనాడు విశేషంగా ఈ శిలపై పిండప్రదానం చేయాలి. ఇక్కడ స్నానంచేసి స్వస్థచిత్తుడై 
దంభం మాత్సర్యం వదలి (శ్రాద్ధమాచరించినవానికి భూమి ఉన్నంత వరకు పితరులు తృప్తి పడతారు. అక్కడనుండి 
సిద్దేశ్వర తీర్ణానికి వెళ్ళి స్నాన మాచరించాలి. 

థి థి 
న్నాత మాత్రో నరస్తత్ర గాణపత్యపదం లభేత్‌ । 
తతో గచ్చేత రాజేన్ల! లిజో యత్ర జనార్లనః ॥ 59 ॥ 
౧ (®) 
తత్ర స్నాత్వా తు రాజేన్ట విష్ణులోకే మహీయతే । 
యత్ర నారాయణో దేవో మునీనాం భావితాత్మనామ్‌ ॥ 60 ॥ 


ముప్పె తొమ్మిదవ అధ్యాయం 783 


స్వాత్మానం దర్శయామాస లిజ్ఞం తత్పరమం పదమ్‌ । 

అజ్యోలన్తు తతో గచ్చేత్సర్వపాపవినాశనమ్‌ 1 61 1 

అక్కడస్నానించిన వెంటనే శివగాణపత్యం లభిస్తుంది. రాజేంద్రా! తర్వాత జనార్దనుడు లింగ రూపంలో 
ఉన్న క్షేత్రానికి వెళ్లాలి. అక్కడ స్నానం చేస్తే విష్ణులోకంలో పూజింపబడతాడు. అక్కడ విష్ణువు తనను ఉపాసించే 
మునులకు పరమస్థానమైన లింగరూపంగా దర్శనమిచ్చాడు. పిదప సమస్తపాపాల్నీ పోగొట్టే అంకోలమనే తీర్గానికి 
వెళ్లాలి. 


స్నానం దానం చ తతైవ బ్రాహ్మణానాం చ భోజనమ్‌ । 
అంకోల మూలే దద్యాచ్చ పిణ్ణాంశ్చెవ యథావిధి ॥ 62 ॥ 


అక్కడే స్నానమూ, దానమూ, బ్రాహ్మణులకు భోజనమూ, ఊడుగు చెట్టు మొదటలో యథాశాగస్తంగా 
పిండప్రదానమూ చెయ్యాలి. 

తారితాః పితరస్తేన తృష్యన్యాచగన్దతారకమ్‌ । 

తతో గచ్చేత రాజేన తాపసేశ్వరముత్తమమ్‌ ॥ 68 ॥ 

అలా పిండప్రదానం చెయ్యడం వల్ల వాని పితృదేవతలు చంద్రుడు, నక్షత్రాలున్నంతవరకు సంతృప్తిని 
పొందుతూ ఉంటారు. అక్కడనుండి గొప్పదైన తాపసేశ్వర క్షేత్రానికి వెళ్ళాలి. 

తత్ర స్వాత్వా తు రాజేన్ట! ప్రాష్నయాత్‌ తపసః ఫలమ్‌ ॥ 

శుక్ష తీర్థం తతోగచ్చేత్‌ సర్వ పాపవినాశనమ్‌ । 

నాస్తి తేన సమం తీర్ధం నర్మదాయాం యుధిష్టిర! 11 64 1 

దర్శనాత్స్సర్శనాత్తస్యస్నానదానతపోజపాత్‌ । 

హోమాచ్చెవోపవాసాచ్చ శుక్ల తీర్థే మహత్సలమ్‌ ॥ 65 ॥ 

ఆ తాపసతీర్ణంలో స్నానం చేస్తే తపస్సు చేసినంత పుణ్యాన్ని పొందుతారు. అక్కడనుండి సర్వపాపహరమైన 
శుక్లతీర్థానికి వెళ్ళాలి. ధర్మరాజా! దీంతో సమానమైన తీర్ధం నర్మదా తీరంలో మరొకటి లేదు. ఈ తీర్థాన్ని దర్శించినా 
తాకినా స్నానం చేసినా దాన తపోహోమ ఉపవాసాల్లో దేన్నాచరించినా మహాఫలాన్ని పొందుతారు. 


యోజనం తత్స్మృతం క్షేత్రం దేవగన్ధర్వసేవితమ్‌ I 
శుక్లతీర్థ మితి ఖ్యాతం సర్వపాపవినాశనమ్‌ ॥ 66 ॥ 


ఈ తీర్ధం విస్తీర్ణం ఒక యోజనముంటుంది. దేవగంధర్వులు దీన్ని సేవిస్తారు. ఈ శుక్షతీర్ధం సమస్తపాపాల్నీ 
పోగొడుతుంది. 

పాదపాగ్రేణ దృష్టేన బ్రహ్మహత్యాం వ్యపోహతి । 

దేవ్యా సహ సదా భర్గః తత్ర తిష్టతి శజ్మరః | 67 ॥ 


784 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ఈ తీర్ధంలో ఏ వృక్షం చివరి భాగాన్ని దర్శించినా బ్రహ్మహత్యా పాతకం పోతుంది. ఈ తీర్ధంలో శివుడు 
ఎల్లప్పుడు పార్వతితో కూడ నివసిస్తాడు. 
కృష్ణపక్షే చతుర్దశ్యాం వైశాఖేమాసి సువ్రత! । 


కైలాసాచ్చాభినిష్రమ్య తత్ర సన్నిహితో హరః ॥ 68 ॥ 
సువ్రతా! వైశాఖ బహుళ చతుర్దశినాడు శంకరుడు కైలాసంనుండి వచ్చి ఇచట నివసిస్తాడు. 
దేవదానవగన్థర్వాః సిద్ధవిద్యాధరాస్తథా । 
గణాశ్చాప్పరసాం నాగాస్తత్ర తిష్టన్తి పుజ్బవ! ॥ 69 ॥ 
పురషశ్రేష్టా! ఈ తీర్ధంలో దేవ దానవ గంధర్వ సిద్ధ విద్యాధర అప్పరో నాగ గణాలందరూ నివసించి 
ఉంటారు. 
రజకేన యథా వస్త్రం శుక్తం భవతి వారిణా । 
ఆజన్మని కృతం పాపం శుక్ల తీర్థే వ్యపోహతి ॥ 70॥ 


చాకలి వస్త్రాన్ని ఉతికి శుభ్రపరచినట్లే పుట్టినప్పటి నుండి చేసిన పాపాలన్నింటిని శుక్ల తీర్ధం పోగొడుతుంది. 
స్నానం దానం తపః శ్రాద్ధమనన్తం తత్ర దృశ్యతే । 
శుక్లతీర్ధాత్చరం తీర్ధం న భూతం న భవిష్యతి ॥ 71 ॥ 


ఈ తీర్ధంలో చేసిన స్నాన దాన తపఃశ్రాద్దాలు అనంతఫలాలనిస్తాయి. శుక్ల తీర్దాన్ని మించిన తీర్ధం ఇంత 
వరకు లేదు. ఇకముందు రాదు. 


పూర్వే వయసి కర్మాణి కృత్వా పాపాని మానవః । 

అహోరాత్రోపవాసేన శుక్ల తీర్థే వ్యపోహతి ॥ 72 ॥ 

మానవుడు యోవనంలో చేసిన పాపాలన్నీ ఈ తీర్ధంలో ఒక దినం ఉపవాసంచేసి తొలగించుకోవచ్చు. 
కార్తికస్యతు మాసస్య కృష్ణపక్షే చతుర్దశీ I 

ఘృతేన స్నాపయే ద్దేవముపోష్య పరమేశ్వరమ్‌ 1 783 

ఎక వింశత్కులో పేతో నచ్యవేదైశ్వరా త్సదాత్‌ | 

తపసా బ్రహ్మచర్యేణ యజ్ఞదానేన వా పునః॥। 74॥ 


న తాం గతిమవాప్పోతి శుక్ల తీర్ధేతు యాం లభేత్‌ । 
శుక్ల తీర్ధం మహాతీర్థమృషిసిద్ధనిషేమితమ్‌ ॥ 75 ॥ 


ముప్పె తొమ్మిదవ అధ్యాయం 785 


కార్తిక కృష్ణ చతుర్దశి నాడు స్నానం చేసి ఉపవాసముండి శివుణ్ణి ఘృతంతో అభిషేకిస్తే ఇరువదొక్క 
తరాలదాకా శివలోకంలో ఉండవచ్చును. శుక్ల తీరంలో పొందే ఫలాన్ని తపస్సు బ్రహ్మచర్యం యజ్ఞ దానాలతో 
కూడ పొందలేరు. శుక్ల తీర్ధం గొప్పతీర్థం. ఇది బుషులు, సిద్దులూ సేవించినతీర్థం. 

తత్ర స్నాత్వా నరో రాజన్‌ పునర్జన్మ న విన్దతి । 

అయనే వా చతుర్దశ్యాం సానా విషువే తథా ॥ 76 ॥ 

స్నాత్వా తు సోపవాసస్పన్‌ విజితాత్మా సమాహితః । 

దానం దద్యాద్యథాశక్తి ప్రీయేతాం హరిశజ్యరౌ ॥ 77 ॥ 

అక్కడ స్నానం చేసిన వారికి పునర్జన్మలేదు. దక్షిణ ఉత్తర అయన పుణ్యకాలాల్లో చతుర్దశి, సంక్రమణ, 
విషువత్‌ కాలాల్లో (మేషం తులసంక్రాంతులు) ఈ తీర్ధంలో స్నానం చేసి మనోనిగ్రహం కల్లి సావధానంతో 
ఉపవసించి, యథాశక్తి దానం చేస్తే హరిహరులు ప్రీతి చెందుతారు. 

ఏతత్తీర్ధప్రభావేణ సర్వం భవతి చాక్షయమ్‌ । 

అనాధం దుర్గతం విప్రం నాథవన్తమథాపివా ॥ 78 ॥ 

ఉద్వాహయతి యః తీర్థే తస్య పుణ్యఫలం శృణు I 

యావత్తద్రోమసజ్ఞ్యా తు తత్రసూతికులేషు చ॥ 79 ॥ 

తావద్వర్షసహగ్రాణి రుద్రలోకే మహీయతే । 

తతో గచ్చేత రాజేన! యమతీర్ణమనుత్తమమ్‌ 1 80 ॥ 

ఈ తీర్ధ ప్రభావంతో అంతా అక్షయమవుతుంది. అనాథ దరిద్రుడైన బ్రాహ్మణునికి గాని ఆధారం ఉన్న 
(బ్రాహ్మణునికి గాని ఈ తీరంలో వివాహం జరిపిస్తే వచ్చేఫలం ఏమిటంటే? అతనికి అతని సంతానానికి ఉన్నరోమ 
సంఖ్యననుసరించి అన్ని వేల సంవత్సరాలు రుద్రలోకంలో ఆనందిస్తాడు. అక్నడనుండి ఉత్తమమగు యమతీర్ణానికి 
వెళ్ళాలి. 

కృష్ణపక్షే చతుర్దశ్యాం మాఘమాసే యుధిష్టిర! | 

స్నానం కృత్వా నక్తభోజీ న పశ్యేద్యోనిసజ్కటమ్‌ 1॥ 811 

తతో గచ్చేత రాజేన ఏరణ్జీతీర్థముత్తమమ్‌ । 

సంగమే తు నరః న్నాయాదుపవాసపరాయణః ॥ 82 ॥ 

బ్రాహ్మణం భోజయేదేకం కోటిర్భవతిభోజితాః I 

ఏరణ్లీసబ్లమే స్నాత్వా భక్తిభావాత్తు రజ్ఞితః ॥ 83 ॥ 

మృత్తికాం శిరసి స్థాహ్య అవగాహ్య చ తజ్జలమ్‌ I 

నర్శదోదకసమ్మిశం ముచ్యతే సర్వకిల్పిషైః ॥ 84 ॥ 


786 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


రాజా! మాఘకృష్ణచతుర్దశి, నాడు స్నానం చేసి పగలు ఉపవాసం ఉండి రాత్రి భుజింజిన వానికి పునర్జన్మ 
ఉండదు. ఇక్కడినుండి ధర్మరాజా! ఏరండీ తీర్చానికి వెళ్ళాలి. ఇక్కడి సంగమంలో స్నానం చేసి ఉపవసించి ఒక 
(బ్రాహ్మణుని భుజింపచేస్తే కోటిమంది బ్రాహ్మణ భోజనఫలం లభిస్తుంది. భక్తిభావంతో మృత్తికను శిరసుపై ధరించి 
ఈ తీర్ధంలో మునిగితే నర్మదా తీర్ధం స్నానంతో సమాన ఫలం లభిస్తుంది. సమస్త పాపాలనుండి ముక్తుడవుతాడు. 


తతో గచ్చేత రాజేన! తీర్ధం కార్డాటికేశ్వరమ్‌ । 
గజ్లావతరతే తత్ర దినే పుణ్యేన సంశయః ॥ 85 ॥ 


మహారాజా! అక్కడనుండి కార్దాటికేశ్వర తీరానికి వెళ్ళాలి. పర్వదినంలో ఆ తీర్ణంలో గంగ అవతరిస్తుంది. 
సందేహం లేదు. 


తత్ర స్నాత్వా చ పీత్వా చ దత్వా చైవ యథావిధి । 
సర్వపాపవినిర్ముకో బ్రహ్మలోకే మహీయతే ॥ 86 ॥ 


ఇక్కడ స్నానం చేసి నీళ్ళు త్రాగి యథావిధి దానం చేసినవాడు సర్వపాప వినిర్ముక్తుడై బ్రహ్మలోక వాసం 
చేస్తాడు. 


నన్టితీర్ణం తతో గచ్ళేత్స్నానం తత్ర సమాచరేత్‌ । 
ప్రీయతే తత్ర నన్టీశ సోమలోకే మహీయతే ॥ 87 ॥ 


అక్కడనుండి నంది తీర్దానికి వెళ్ళి స్నానం చేసినవానికి నందీశ్వరుడు ప్రసన్నుడౌతాడు. సోమలోకాన్ని 
అతడు పొందుతాడు. 


తతో గచ్చేత రాజేన తీర్ధం త్వనరకం శుభమ్‌ । 
తత్ర స్నాత్వా నరో రాజన్‌ నరకం నైవ పశ్యతి ॥ 88 ॥ 


అక్కడనుండి రాజా! అనరక మనే తీర్చానికి వెళ్ళి స్నానం చేసిన వాడు నరకాన్నిచూడడు. 

తస్మింస్తీర్ణే తు రాజేన స్వాన్యస్టీని వినిక్షిపేత్‌ । 

రూపవాన్లాయతే లోకే ధనభోగ సమన్వితః ॥ 89 ॥ 

రాజా! ఆ తీర్ణంలోని తమ ఎముకలు నిమజ్జనం చేసినవాడు రూపవంతుడు, ధనవంతుడు, భోగి అవుతాడు. 
తతో గచ్చేత్తు రాజేన్ల కపిలాతీర్థముత్తమమ్‌ I 

తత్ర స్నాత్వా నరో రాజన్‌ గోసహస్రఫలం లభేత్‌ ॥ 90 ॥ 

అక్కడనుండి కపిలతీర్జానికి పోయి స్నానంచేస్తే సహస్రగోదాన ఫలం పొందుతాడు. 

జ్యేష్టమాసే తు సంప్రాప్తే చతుర్దశ్యాం విశేషతః । 

తత్రోపోష్య నరో భక్తా దద్యాద్దీపం ఘృతేన తు॥ 911 


ముప్పె తొమ్మిదవ అధ్యాయం 787 


ఘృతేన స్నాపయేద్రుద్రం సఘృతం [శ్రీఫలం దహేత్‌ । 

ఘణ్జాభరణ సంయుక్తాం కపిలాం వై ప్రదాపయేత్‌ ॥ 92 ॥ 

సర్వాభరణసంయుక్తః సర్వదేవనమస్కతః I 

శివతుల్యబలో భూత్వా శివవత్రీడతే చిరమ్‌ ॥ 93 ॥ 

ఈ తీరంలో జ్యేష్టమాసం చతుర్దశి రోజు స్నానంచేసి ఉపవసించి భక్తితో ఘృత దీపం దానంచేసి ఘృతంతో 
రుద్రాభిషేకం చేయించాలి. ఘృతంతో కలిపి మారేడు ఫలంతో హోమం చేసి గంటకట్టిన కంఠాభరణాలతో 
ఉన్న కపిలధేనువును దానం చేస్తే సర్వాభరణాలతో సర్వదేవ నమస్యృతుడై శివునివంటి బలం కలవాడై శివలోకంలో 
శివునితో సమంగా క్రీడిస్తాడు. 

అంగారకదినే ప్రాప్తే చతుర్భ్యాం తు విశేషతః । 

స్నాపయిత్వా శివం దద్యాద్రాహ్మణేభ్యస్తు భోజనమ్‌ ॥ 94 ॥ 

సర్వభోగసమాయుక్తో విమానైః సర్వకామికైః । 

గత్వా శక్రస్య భవనం శక్రేణ సహ మోదతే ॥ 95 ॥ 

మంగళవారం విశేషంగా చతుర్ధి కలిసిన రోజు శివుని అభిషేకించి బ్రాహ్మణ సంతర్పణం చేస్తే సర్వ 
భోగాలు పొంది సమస్తకోరికలనిచ్చే విమానంలో ఇంద్రభవనానికి వెళ్ళి ఇంద్రునితో కలిసి విహరిస్తాడు. 

తతస్స్వర్గాత్పరి భ్రష్టో ధనవాన్ఫోగవాన్ఫవేత్‌ I 

అంగారకనవమ్యాన్తు అమావాన్యాం తథైవ చ ॥ 96 ॥ 

స్నాపయేత్తత్ర యత్నేన రూపవాన్సుభగో భవేత్‌ । 

తతో గచ్చేత్తు రాజేన గణేశ్వరమనుత్తమమ్‌ 1 97 ॥॥ 


తర్వాత స్వర్గ భ్రష్టుడై భూలోకంలో ధనవంతునిగా, భోగవంతునిగా జన్మిస్తాడు. అట్లే నవమితోకూడిన 
మంగళవారమూ, అమావాస్యల్లో రుద్రాభిషేకం చేయిస్తే రూపవంతుడు సౌభాగ్యవంతుడూ అవుతాడు. రాజేంద్రా! 
అక్కడనుండి గణేశ్వర తీరానికి వెళ్ళాలి. 

(శావణేమాసి సమ్రాప్తే కృష్ణపక్షే చతుర్దశీ | 

స్నాతమాత్రో నరస్తత్ర రుద్రలోకే మహీయతే ॥ 98 ॥ 

ఆ తీర్ధంలో (శావణ కృష్ణ చతుర్దశినాడు స్నానం చేసినట్లెతే రుద్రలోకంలో నివసిస్తాడు. 

పిత్యాణాం తర్పణం కృత్వా ముచ్యతే౭_ సావృణత్రయాత్‌ 1 

గజ్లేశ్వరసమీపే తు గజ్ఞావదనముత్తమమ్‌ 1 99 nu 


పితృదేవతలకు తర్పణం చేస్తే బుణత్రయ విముక్తుడవుతాడు. గణేశ్వర తీర్ధ సమీపంలో గంగావదనం 
అనే మరో తీర్థమున్నది. 


788 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
అకామో వా సకామో వా తత్ర స్నాత్వా తు మానవః । 
ఆజన్మజనితైః పాపైర్ముచ్యతే నాత్ర సంశయః ॥ 100 ॥ 


కోరికలున్నవారైనా లేనివారైనా ఆ తీర్థంలో స్నానం చేస్తే పుట్టిన నాటినుండి సంక్రమించిన పాపాలనుండి 
విముక్తుడవుతాడు. సందేహం లేదు. 


తస్య వై పశ్చిమే దేశే సమీపేనాతిదూరత: । 
దశాశ్వమేధికం తీర్థం త్రిషు లోకేషు విశుతమ్‌ ॥ 101 1 
ఆ తీర్థానికి పశ్చిమభాగంలో దగ్గరలోనే ముల్లోకాలలో విశ్రుతమైన దశాశ్వమేధిక తీర్ధమున్నది. 


ఉపోప్య రజనీమేకాం మాసి భాద్రపదే శుభే । 
అమావాస్యాం నరః స్నాత్వా పూజయేద్భషభ ధ్వజమ్‌ ॥ 102 ॥ 


అక్కడ ఒక రాత్రి ఉపవాసం చేసి భాద్రపద అమావాస్యనాడు స్నానంచేసి శంకరుని పూజించాలి. 


కాబ్బునేన విమానేన కిజ్మిణీజాలమాలినా । 
గత్వా రుద్రపురం రమ్యం రుద్రేణ సహ మోదతే ॥ 1083 ॥ 


దానివల్ల గంటలతో అలంకృతమైన బంగారు విమానంలో అందమైన రుద్రపురానికి వెళ్ళి రుద్రునితో 
కలిసి ఆనందిస్తాడు. 


సర్వత్ర సర్వ దివసే స్నానం తత్ర సమాచరేత్‌ । 
పిత్యాణాం తర్పణం కుర్యాదశ్వమేధఫలం లఖేత్‌ ॥ 104 ॥ 


దశాశ్వమేధ తీర్ధంలో అన్నిచోట్ల అన్నిదినాల్లో స్నానం పితృతర్పణం చేసినవాడు అశ్వమేధ ఫలాన్ని 
పొందుతాడు. 


ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే నర్మదామాహాత్యే ఏకోనచత్వారింశో9 ధ్యాయః ॥ 39 ॥ 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో నర్మదామాహాత్యమనే ముప్పె తొమ్మిదవ అధ్యాయం ॥ 39 ॥ 


కటు 


చత్వారింశో9_ ధ్యాయః - నలబైయవ అధ్యాయం 789 
నర్మదామాహాత్యమ్‌ - నర్మదామాహాత్యం 


మార్మణ్ణేయ ఉవాచ; -మార్మండేయుడు చెప్పాడు 


తతో గచ్చేత రాజేన భృగుతీర్థమనుత్తమమ్‌ | 
తత్ర దేవో భృగుః పూర్వం రుడ్రమారాధయత్చురా ॥ 1॥ 


రాజేంద్రా! అక్కడనుండి ఉత్తమమైన భృగుతీర్దానికి వెళ్ళాలి. అక్కడనే పూర్వం పూజ్య భృగువు 
రుద్రునారాధించాడు. 

దర్శనాత్తస్య దేవస్య సద్యః పాపాత్రముచ్యతే । 

ఏతత్‌క్షేత్రం సువిపులం సర్వపాపప్రణాశనమ్‌ ॥ 2 ॥ 


అక్కడి దేవుని దర్శనంవల్ల వెంటనే పాపంనుండి విముక్తుడౌతాడు. ఈ క్షేత్రం సర్వపాపాల్నీ పోగొట్టె 
విశాలమైన క్షేత్రం. 

తత్ర స్నాత్వా దివం యాన్తి యే మృతాస్తేత_పునర్భవాః 1 

ఉపాన హోస్తథా యుగ్మం దేయమన్నం సకాజ్బనమ్‌ ॥ 8 ॥ 


అచట స్నానంచేసిన వారు స్వర్గానికి వెళ్తారు. అక్కడ మరణించిన వారు మళ్ళీ పుట్టరు. అక్కడ పాదరక్షల 
జతా, బంగారమూ, ఆహారమూ దానం చేయాలి. 


భోజనబ్బు యథాశక్తి తదస్యాక్షయముచ్యతే । 

క్షరన్తి సర్వదానాని యజ్ఞదానతపః క్రియాః ॥ 4॥ 
అక్షయ్యం తత్తపస్తప్తం భృగుతీర్ధే యుధిష్టిర! | 
తస్యైవ తపసోగ్రేణ తుష్టేన త్రిపురారిణా ॥ 5 ॥ 
సాన్నిధ్యం తత్ర కథితం భృగుతీర్ధే యుధిష్టిర । 

తతో గచ్చేత్తు రాజేన! గౌతమేశ్వరముత్తమమ్‌ 1161 


అక్కడ శక్తికొలది భోజనం పెడితే భుజింపచేసిన అక్షయఫలం లభిస్తుంది. ఎక్కడ చేసినదానఫలాలూ, 
యజ్ఞమూ, తపస్సులూ క్షీణిస్తాయికాని భృగుతీర్థంలో ఆచరించిన యజ్ఞ, దాన, తపస్సులు అక్షయఫలాన్నిస్తాయి. 
ధర్మరాజా! భృగుమహర్షి ఆచరించిన ఉగ్రతపస్సుకు సంతోషించిన శంకరుడు అక్కడ ఎల్లపుడు ఉంటానని 
వరమిచ్చినాడు. అక్కడనుండి గౌతమేశ్వరతీర్థానికి వెళ్ళాలి. 


యట్రాల_ ౭ రాధ్య త్రిశూలాజ్క్మం గౌతమః సిద్ధిమాప్తవాన్‌ | 
తత్ర స్నాత్వా నరో రాజన్‌! ఉపవాసపరాయణః ॥ 7 ॥ 


790 కూర్మమహాపురాణం ఆ ఉత్తరార్థం 

కాజ్బనేన విమానేన బ్రహ్మలోకే మహీయతే । 

వృషోత్సర్గం తతో గచ్చేచ్చాశ్వతం పదమాప్నుయాత్‌ ॥ 8 ॥ 

గౌతము డచట శంకరునారాధించి సిద్ది నందినాడు. ఆ తీర్ణంలో స్నానమాడి ఉపవసించినవాడు బంగారు 

విమానంలో బ్రహ్మలోకం చేరుకుంటాడు. అక్కడనుండి వృషోత్సర్ద తీరానికి వెళ్ళిన శాశ్వత ఫలాన్ని పొందుతారు. 

న జానన్తి నరా మూఢాః విష్ణోర్మాయావిమోహితాః । 

ధౌతపాపం తతో గచ్చేద్దాతం యత్ర వృషేణ తు॥ 9॥ 

ఆ క్షేత్రాన్ని దర్శించనివాళ్ళు విష్ణుమాయకు లోనై, మూఢులై, పరతత్వాన్ని తెలియలేరు. అక్కడనుండి 
ధౌతపాప తీర్థానికి వెళ్ళాలి. ఆ తీర్ధంలో ధర్ముడు తనకల్మషాన్ని పోగొట్టుకున్నాడు. 

నర్మదాయాం స్థితం రాజన్‌ సర్వపాతకనాశనమ్‌ । 

తత్ర తీర్థే నరః స్నాత్వా బ్రహ్మహత్యాం వ్యపోహతి ॥ 10 ॥ 

రాజా! అది నర్శదానదీ ప్రాంతంలో ఉన్నది. అది సకలపాపవినాశకం. అక్కడ స్నానం చేసినవాడు 
బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించుకొంటాడు. 


తత్ర తీర్థే తు రాజేన ప్రాణత్యాగం కరోతి యః । 
చతుర్భుజ స్రినేత్రశ్చ హరతుల్యబలో భవేత్‌ ॥ 11 ॥ 


రాజా! ఆ తీర్ధంలో ప్రాణత్యాగం చేసినవాడు నాల్గుభుజాలు, మూడు నేత్రాలుకల్లి శంకరునితో సమాన 
బలం కలవాడవుతాడు. 


వసేత్మల్సాయుతం సాగ్రం శివతుల్యపరాక్రమః । 
కాలేన మహతా జాతః పృథివ్యామేకరాద్భవేత్‌ 11 121 


అట్టివాడు శివునితో సమానమైన బలంకలవాడై పదివేల సంవత్సరాలకు మించి పైలోకంలో నివసిస్తాడు. 
పిమ్మట చాలాకాలానికి భూమిపై పుట్టి చక్రవర్తి అవుతాడు. 


తతో గచ్చేత రాజేన హంసతీర్థమనుత్తమమ్‌ । 
తత్ర స్నాత్వా నరో రాజన్‌ బ్రహ్మలోకే మహీయతే ॥ 18 ॥ 


రాజా! అక్కడినుండి హంసతీర్ణానికి వెళ్ళాలి. అక్కడ స్నానం చేసినవాడు బ్రహ్మలోకంలో నివసిస్తాడు. 


తతో గచ్చేత రాజేన్ల సిద్దో యత్ర జనార్దనః । 
వరాహతీర్ణమాభఖ్యాతం విష్ణులోకగతిప్రదమ్‌ "1 14॥ 


రాజా! అక్కడనుండి జనార్దనుడు సిద్ధిపొందిన వరాహతీర్థం వెళ్ళాలి. అది విష్ణులోకాన్ని ప్రసాదిస్తుంది. 


నలబైయవ అధ్యాయం 791 
తతో గచ్చేత రాజేన్ద చనతీర్థమనుత్తమమ్‌ । 
పౌర్ణమాస్యాం విశేషేణ స్నానం తత్ర సమాచరేత్‌ ॥ 15 ॥ 
రాజా! అక్కడనుండి చంద్రతీర్థానికి వెళ్ళీ విశేషించి పౌర్ణమినాడు స్నానంచేయాలి. 


స్నాతమాత్రో నరస్తత్ర చన్షలోకే మహీయతే । 
తతో గచ్చేత రాజే(న్ద కన్యాతీర్థమనుత్తమమ్‌ ॥ 16 ॥ 


అక్కడ స్నానమాత్రంతో చంద్రలోకనివాసం సిద్ధిస్తుంది. అక్కడినుండి మహోత్తమమైన కన్యాతీర్థానికి 
పోవాలి. 

శుక్తపక్షే తృతీయాయాం స్నానం తత్ర సమాచరేత్‌ । 

స్నాతమాత్రో నరస్తత్ర పృథివ్యామేకరాద్భవేత్‌ 1 17 ॥ 

శుక్షతృతీయయందు స్నానం ఈ తీర్ధంలో చేసినవాడు చక్రవర్తి అవుతాడు. 

దేవతీర్ధం తతో గచ్చేత్సర్వదేవనమస్కుతమ్‌ | 

తత్ర స్నాత్వా చ రాజేన్ల దైవతైస్సహ మోదతే ॥ 18 ॥ 

రాజా! సకలదేవతల నమస్మారాన్నందే దేవతీర్జానికి అక్కడినుండి పోవాలి. అక్కడ స్నానంచేసిన వాడు 
దేవతలతో కూడి ఆనందిస్తాడు. 


తతో గచ్చేత రాజేన శిఖితీర్ధమనుత్తమమ్‌ I 
యత్తత్ర దీయతే దానం సర్వం కోటిగుణం భవేత్‌ ॥ 19 ॥ 


రాజేంద్రా! అక్కడనుండి పరమోత్తమమైన శిఖితీర్ధానికి వెళ్ళాలి. అక్కడ చేసిన దానం కోటిగుణం 
కలదౌతుంది. 


తతో గచ్చేత రాజేన్ల తీర్థం పైతామహం శుభమ్‌ । 
యత్తత్ర క్రియతే శ్రాద్ధం సర్వం తదక్షయం భవేత్‌ ॥ 20॥ 


అక్కడనుండి మంగళకరమైన పితామహతీరానికి వెళ్ళాలి. అక్కడ చేసే (శ్రాద్ధం అక్షయ ఫలాన్నిస్తుంది. 
సావిత్రీతీర్థమాసాద్య యస్తు ప్రాణాన్‌ పరిత్యజేత్‌ । 
విధూయ సర్వపాపాని బ్రహ్మలోకే మహీయతే ॥ 21 ॥ 


అక్కడనుండి సావిత్రీతీర్థాన్ని చేరాలి. ఆ తీర్ధంలో ప్రాణం వదలినవాడు అన్ని పాపాలు తొలగి బ్రహ్మలోకాన్ని 
పొందుతాడు. 


మనోహరన్తు తతైవ తీర్ధం పరమశోభనమ్‌ । 
తత్ర స్నాత్వా నరో రాజన్‌ దైవతైస్సహ మోదతే ॥ 22॥ 


792 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
రాజా! అక్కడే మిక్కిలి సుందరమైన మనోహరమనే తీర్దం మరొకటున్నది. అందులో స్నానం చేసినవాడు 
దేవతలతో కలిసి విహరిస్తాడు. 


తతో గచ్చేత రాజేన మానసం తీర్థముత్తమమ్‌ । 
స్నాత్వా తత్ర నరో రాజన్‌ రుద్రలోకే మహీయతే ॥ 283 ॥ 


రాజ్రేష్టా! అక్కడనుండి మానసతీర్థం చేరాలి. ఆ శ్రేష్టమైన తీర్థంలో స్నానం చేసిన వాడు రుద్రలోకాన్ని 
పొందుతాడు. 


స్వర్గబిన్గుం తతో గచేత్రీర్థం దేవనమస్ఫతమ్‌ । 
తత్ర స్నాత్వా నరో రాజన్‌ దుర్గతిం నైవ గచ్చతి ॥ 24॥ 
రాజా! అక్కడనుండి దేవతల నమస్మారమందే స్వర్గబిందుతీర్గానికి వెళ్ళి స్నానం చేస్తే దుర్గతిని పొందడు. 


అప్పరేశం తతో గచ్చేత్నానం తత్ర సమాచరేత్‌ । 
క్రీడతే నాకలోకస్టో హ్యప్పరోభిస్స మోదతే ॥ 25 ॥ 


అక్కడనుండి అప్ప్సరేశతీర్జానికి చేరి స్నానమాచరిస్తే స్వర్గంలో అప్పరసలతో క్రీడిస్తూ ఆనందిస్తాడు. 

తతో గచ్చేత రాజేన్ల భారభూతిమనుత్తమమ్‌ । 

ఉపోషితోల_ర్చయే ద్దేవం రుద్రలోకే మహీయతే ॥ 26 

రాజేంద్రా! అక్కడనుండి దివ్యమైన భారభూతితీర్ణాన్ని చేరాలి. అక్కడ ఉపవాసంచేసి, శివుని అర్పిస్తే 
రుద్రలోకంలో నివసిస్తాడు. 

అస్మింస్తీర్ధే మృతో రాజన్‌ గాణపత్యమవాప్నుయాత్‌ । 

కార్తికే మాసి దేవేశమర్చయేత్సార్వతీపతిమ్‌ 1 27 ॥ 

ఈ తీరంలో మృతి చెందినవాడు ఒక గణానికి అధిపతి అవుతాడు. ఈ తీర్ణంలో కార్తికమాసంలో పార్వతీ 
పతిని ఆరాధించాలి. 

అశ్వమేధాద్దశగుణం ప్రవదన్తి మనీషిణః । 

వృషభం యః ప్రయచ్చేత యత్ర కున్చేన్దుసప్రభమ్‌ ॥ 28 ॥ 

వృషయుక్తేన యానేన రుడ్రలోకం స గచ్చతి | 

ఏతత్తీర్థం సమాసాద్య యస్తు ప్రాణాన్సరిత్యజేత్‌ 1 29 ॥ 

సర్వపాపవిశుద్దాత్మా రుద్రలోకం స గచ్చతి | 

జలప్రవేశం యః కుర్యాత్తస్మింస్తీర్థే నరాధిప ॥ 30 ॥ 

హంసయుక్తేన యానేన స్వర్గలోకం సగచ్చతి | 

ఏరణ్టా నర్మదాయాస్తు సజ్జమం లోకవిశ్రుతమ్‌ ॥ 31 ॥ 


నలబైయవ అధ్యాయం 793 


తత్ర తీర్ధం మహాపుణ్యం సర్వపాప ప్రణాశనమ్‌ । 
ఉపవాసపరో భూత్వా నిత్యం వ్రతపరాయణః ॥ 32 ॥ 
తత్ర స్నాత్వా తు రాజేన ముచ్యతే బ్రహ్మహత్యయా । 
తతో గచ్చేత రాజేన్ద నర్మదోదధిసజ్ఞమమ్‌ ॥ 
జమదగ్నిరితి ఖ్యాతః సిద్దో యత్ర జనార్దనః । 88 ॥ 


తత్ర స్నాత్వా నరో రాజన్‌ నర్మదోదధిసంగమే । 
త్రిగుణం చాశ్వమేధస్య ఫలం ప్రాప్నోతి మానవః ॥ 34 ॥ 


అలా శివారాధనచేస్తే అశ్వమేధానికి పదింతలు ఫలాన్ని పొందుతాడని పండితులు చెబుతున్నారు. ఈ 
తీర్ధంలో మల్లెవంటి, చంద్రునివంటి తెల్లనైన వృషభాన్ని దానం చేస్తే వృషభ వాహనంలో రుద్రలోకానికి చేరుతాడు. 
ఇక్కడ ప్రాణాలు వదలిన వాడు సకలపాప వినిర్ముక్తుడై రుద్రలోకాన్ని పొందుతాడు. ఈ తీర్ధంలో జలప్రవేశం 
చేసినవాడు హంస వాహనంతో స్వర్గలోకాన్ని చేరుకుంటాడు. ఇక్కడ జగ[త్రసిద్ధినందిన వరండీ నర్మదాసంగమం 
ఉన్నది. పరమ పావనమైనది. అన్నిపాపాలూ పోగొట్టే తీర్ధమది. అచట స్నానంచేసి, ఉపవసించి, వ్రత పరాయణుడైతే 
బ్రహ్మహత్యా పాతకాన్ని కూడా పోగొట్టుకుంటాడు. రాజా! అక్కడనుండి నర్మదాసముద్రసంగమానికి వెళ్ళాలి. ఆ 
తీర్ధంలో జనార్దనుడు జమదగ్ని నామంతో ప్రసిద్దుడు. ఆ నర్మదాసముద్రసంగమంలో స్నానం చేసినవాడు అశ్వమేధ 
యాగఫలానికి మూడింతల ఫలాన్ని పొందుతాడు. 


తతో గచ్చేత రాజేన! పింగలేశ్వరముత్తమమ్‌ । 
తత్ర స్నాత్వా నరో రాజన్‌ బ్రహ్మలోకే మహీయతే ॥ 35 ॥ 


ఓరాజా! ఆ తర్వాత ఉత్తమమైన పింగళేశ్వరానికి వెళ్ళాలి. అక్కడ స్నానం చేసిన నరుడు బ్రహ్మలోకంలో 
గౌరవం పొందుతాడు. 

తత్రోపవాసం యః కృత్వా పశ్యేత విమలేశ్వరమ్‌ । 

సప్తజన్మకృతం పాపం హిత్వా యాతి శివాలయమ్‌ ॥ 36 ॥ 

అక్కడ ఉపవాసముండి విమలేశ్వరుణ్ణి దర్శించినట్టెతే ఏడు జన్మల్లో చేసిన పాపం తొలగి శివసాన్నిధ్యం 
చేరుతాడు . న 


తతో గచ్చేత రాజేన! ఆలికా తీర్థముత్తమమ్‌ | 

ఉపోష్య రజనీమేకాం నియతో నియతాశనః । 

అస్య తీర్ధస్య మాహాత్యాన్ముచ్యతే బ్రహ్మహత్యయా ॥87॥ 

ఓ రాజేంద్రా! విమలేశ్వరతీర్థంనుండి గొప్పదైన ఆలికాతీర్థం వెళ్లాలి. అక్కడ ఇంద్రియనిగ్రహంతో 
ఆహారనియమంకలిగి ఒక రాత్రి ఉపవాసం ఉన్నవాడు ఆ తీర్థమహిమవల్ల (బహ్మహత్యా పాపంనుండి 
విముక్తుడౌతాడు. 


794 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

ఏతాని తవ సంక్షేపాత్రాధాన్యాత్మథితాని తు । 

న శక్యా విస్తరాద్వక్తుం సంఖ్యా తీర్థేషు పాణ్ణవ 1 88 ॥ 

ధర్మరాజా! ఈ విధంగా నీకు ప్రధానమైన తీర్జాలను గురించి సంక్షేపంగా వివరించాను. విస్తరంగా 
చెప్పటంకాని, తీర్థసంఖ్య చెప్పటానికిగాని సాధ్యం కాదు. 


ఏషా పవిత్రా విమలా నదీ తైలోక్యవిశ్రుతా । 
నర్మదా సరితాం శ్రేష్టా మహాదేవస్య వల్లభా ॥ 39 ॥ 


ఈ నర్మదానది పవిత్రమూ, పరిశుద్దమూ, త్రిలోక ప్రసిద్దమూ ఐనది. అన్నినదుల్లో శ్రేష్టమై మహాదేవునికి 
(ప్రియమైనది. 

మనసా సంస్మరేద్యస్తు నర్మదాం వై యుధిష్టిర । 

చానాయణశతం సాగ్రం లభతే నాత్ర సంశయః ॥ 40 ॥ 


ధర్మరాజా! నర్మదను మనసులో స్మరించిన వాడు నూరుచాంద్రాయణ వ్రతాలఫలం పొందుతాడు. సందేహం 
లేదు. 


అశ్రద్దధానాః పురుషాః నాస్తిక్యం ఘోరమాణితాః । 

పతన్తి నరకే ఘోరే ఇత్యాహ పరమేశ్వరః ॥ 41 ॥ 

(శ్రద్ధలేక నాస్తికులైన క్రూరులు ఘోర నరకంలో పడతారని మహాదేవుడు తెలిపినాడు. 
నర్మదాం సేవతే నిత్యం స్వయం దేవో మహేశ్వరః | 

తేన పుణ్యా నదీ జ్లేయా బ్రహ్మహత్యాపహారిణీ ॥ 42 ॥ 


ఈ నర్శదానదిని మహాదేవు డెల్లపుడు సేవిస్తాడు. కావున నర్మదానది పుణ్యప్రదమైనది. బ్రహ్మహత్యా 
దోషాన్నీ పోగొడుతుంది. 


ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే నర్మదామాహాత్వే చత్వారింశో9_ధ్యాయః 1 40 n 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో నర్మదామాహాత్యమనే నలబైయవ అధ్యాయం ॥ 40 ॥ 


1 il, 


కకక క 


ఏక చత్వారింశో9_ధ్యాయః - నలబై ఒకటవ అధ్యాయం 795 
జ ప్యేశ్వరమాహాత్యమ్‌ - జప్యేశ్వరమాహాత్యం 


సూత ఉవాచ:-సూతుడిలా చెప్పాడు 


ఇదం (తైలోక్యవిఖ్యాతం తీర్థం నైమిశముత్తమమ్‌ । 
మహాదేవప్రియకరం మహాపాతకనాశనమ్‌ ॥ 1 ॥ 


నైమిశారణ్య మనే తీర్థం ముల్లోక ప్రఖ్యాతమైంది. మహాపాతక నాశకం, మహాదేవునికి ప్రీతికరమైనది. 

మహాదేవం దిదృక్షూణామృషీణాం పరమేష్టినామ్‌ | 

బ్రహ్మణా నిర్మితం స్థానం తపస్తప్తం ద్విజోత్తమాః! ॥ 2 ॥ 

బ్రాహ్మణ ్రేష్ణులారా! పరమ నిష్టగల మహర్షులు మహాదేవుని దర్శింపదలచి తపం చేయటానికి (బ్రహ్మ 
ఏర్పరచిన స్థానమది. 

మరీచయో౭_త్ర యో విప్రాః వసిష్టాః క్రతవస్తథా । 

భృగవో9_జ్లిరసః పూర్వా బ్రహ్మాణం కమలోద్భవమ్‌ TET 

నమేత్య సర్వవరదం చతుర్మూర్తిం చతుర్ముఖమ్‌ । 

పృచ్చన్తి ప్రణిపత్యైనం విశ్వకర్మాణమచ్యుతమ్‌ ॥ 4 ॥ 

మరీచి, అత్రి, వసిష్ట, క్రతు, అంగిరో వంశాల మహర్షులు (బ్రహ్మ వద్దకు వచ్చి చతుర్ముఖుడూ, చతురూంరీ, 
విశ్వకర్మ, అచ్యుతుడూ, సర్వవర(ప్రదుడూ అయిన బ్రహ్మకు నమస్కరించి ఇలా అడిగినారు. 
షట్కులీయా ఊచు: -షట్ములీయు లన్నారు 


భగవన్దేవమీశానం భర్గమేకం కపర్దినమ్‌ । 
కేనోపాయేన పశ్యామో బ్రూహి దేవ నమస్ఫుతమ్‌ ॥ 5 ॥ 


మహాత్మా! కపర్టీ, అద్వితీయుడూ, భర్గుడూ, దేవతలందరిచేత నమస్మరింపబడేవాడు అయిన మహాదేవుని 
దర్శించటానికి ఉపాయమేది? చెప్పండి! 


బ్రహ్మోవాచ:- బ్రహ్మ ఇట్లా చెప్పాడు 

సత్రం సహస్రమాసధ్వం వాజ్మనోదోషవర్ణితాః | 

దేశజ్బ వః ప్రవక్ష్యామి యస్న్మిన్దేశే చరిష్యథ ॥ 6 ॥ 

వాక్‌ మనో దోషాలు లేనివారై వేయిసంవత్సరాల సత్రాన్ని ఆచరించండి. మీరు సత్రం (యజ్ఞం) చేయాల్సిన 
ప్రదేశాన్ని సూచిస్తాను. 


796 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


ఉక్వా మనోమయం చక్రం స సృష్ట్వా తానువాచహ। 

క్షిప్త్రమేతన్మయా చక్రమనువ్రజత మాచిరమ్‌ ॥ 7 ॥ 

అని చెప్పి బ్రహ్మ మనస్సుతో ఒక చక్రాన్ని సృష్టించి వారికిట్లన్నాడు. ఈ చక్రాన్ని నేను వదలుతాను. మీరు 
వెంటనే దాన్ని అనుగమించంది. 

యత్రాస్య నేమిః శీర్యేత స దేశః పురుషర్షభాః! । 

తతో ముమోచ తచ్చక్రం తేచ తత్సమనువ్రజన్‌ ॥ 8 ॥ 

పురుష (శ్రేష్టులారా! ఎక్కడ ఈ చక్రనేమి శీర్ణమవుతుందో ఆ ప్రదేశమే సత్రమాచరించటానికి తగిన దేశం 
అని పలికి (బ్రహ్మ చక్రాన్ని వదిలినాడు. బుషులు దాన్ని అనుసరించిపోయారు. 

తస్య వై వ్రజతః క్షిప్రం యత్ర నేమిర్వశీర్యత । 

నైమిశం తత్సృతం నామ్నా పుణ్యం సర్వత్ర పూజితమ్‌ ॥ 9 ॥ 

ఆ చక్రనేమి శీర్ణమైన ప్రదేశాన్ని నైమిశమని వ్యవహరించినారు. అది మిక్కిలి పవిత్రమైనది. అంతటా 
పూజించదగినది. 

సిద్ధచారణసజ్మీర్ణం యక్షగస్థర్వసేవితమ్‌ । 

స్థానం భగవతశృమ్మోరేతన్నైమిశముత్తమమ్‌ 1 101 

పరమాత్మ ఐన శివునికి స్థానమైనదీ, సిద్ధ్దచారణులతో నిండి ఉన్నదీ, యక్షగంధర్వులచేత సేవింపబడేదీ 
అయిన ఈ నైమిశము శ్రేష్టమైనది. 

అత్ర దేవాస్సగస్థర్వాస్సయక్షోరగరాక్షసాః I 

తపస్తప్వా పురా దేవం లేభిరే ప్రవరాన్వరాన్‌ ॥ 11॥ 

ఇక్కడ దేవ, గంధర్వ, యక్ష రాక్షస, పన్నగులు తపమాచరించి శంకరునినుండి గొప్ప వరాలు పొందినారు. 

ఇమం దేశం సమాశ్రిత్య షట్ములీయాః సమాహితాః । 

సత్రేణారాధ్య దేవేశం దృష్టవనో మహేశ్వరమ్‌ 1 121 

మరీచిమున్నగు షట్ములీయ బుషులీదేశాన్ని చేరి సావధానంగా వెయ్యేండ్ల పరిమితమైన సత్రమాచరించి 
మహాదేవుని సాక్షాత్మరించుకున్నారు. 

అత్ర దానం తపస్తప్తం స్థానం జప్యాదికబ్బు యత్‌ । 

ఏకైకం పావయేత్సాపం సప్తజన్మకృతం ద్విజాః ॥ 183 ॥ 

అందువల్ల విప్రులారా! ఈ క్షేత్రంలో చేసిన తపస్సు, దానం, యజ్ఞం, జపం మొదలైనవన్నీ ఒక్కొకటి 
ఏడుజన్మల పాపాలను నశింపచేస్తుంది. 


నలబై ఒకటవ అధ్యాయం 797 

అత్ర పూర్వం స భగవానృషీణాం సత్రమాసతామ్‌ । 

ప్రోవాచ వాయురహ్మోణ్ణం పురాణం బ్రహ్మభాషితమ్‌ ॥ 14 ॥ 

ఈ నైమిశంలో సత్రాన్నాచరిస్తున్న మునులకు వాయుదేవుడు బ్రహ్మగారు చెప్పిన బ్రహ్మాండపురాణాన్ని 
చెప్పాడు. 

అత్ర దేవో మహేశానో రుద్రాణ్యా కిల విశ్వకృత్‌ । 

రమతే9_ద్యాపి భగవాన్‌ ప్రమథైః పరివారితః 1 15 ॥ 

ఇక్కడ మహాదేవుడు పార్వతితో, ప్రమథగణాలతో గూడినవాడై ఇప్పటికీ ఆనందిస్తున్నాడు. 

అత్ర ప్రాణాన్సరిత్యజ్య నియమేన ద్విజాతయః । 

బ్రహ్మలోకం గమిష్యన్తి యత్ర గత్వా న జాయతే ॥ 16 ॥ 

ఈ క్షేత్రంలో నియమంతో ప్రాణత్యాగం చేసిన బ్రాహ్మణాదులు మళ్ళీ తిరిగిరాని బ్రహ్మలోకాన్ని 
చేరుకుంటారు. 

అన్యచ్చ తీర్ధప్రవరం జాప్యేశ్వరమితి (శ్రుతమ్‌ । 

జజాప రుద్రమనిశం యత్ర నస్దీ మహాగణః ॥ 17 ॥ 

ఇక్కడనే జాప్యేశ్వరమనే మరో శ్రేష్టమైన తీర్దమున్నది. ఇచట మహాగణం గల నంది ఈశ్వరుని గూర్చి 
రాత్రింబవళ్లూ తపమాచరించాడు. 

ప్రీతస్తస్య మహాదేవో దేవ్యా సహ పినాకధ్యక్‌ । 

దదావాత్మసమానత్వం మృత్యువజ్బనమేవ చ॥ 181 

అతనికి దేవీసహితుడై ప్రసన్నుడైన శివుడు తనతో సమానత్వం, మృత్యుంజయత్వమనే వరాలొసగినాడు. 

అభూదృషిః స ధర్మాత్మా శిలాదో నామ ధర్మవిత్‌ I 

ఆరాధయన్మహాదేవం పుత్రార్థం వృషభధ్వజమ్‌ 1 19 1॥ 

ఇచటనే శిలాదుడనే ధర్మాత్ముడైన మహాబుషి పుత్రుని కోసం శంకరుని గూర్చి తపమాచరించినాడు. 

తస్య వర్షసహస్రాన్తే తప్యమానస్య విశ్వకృత్‌ । 

శర్వః సోమో గణవృతో వరదో౭_స్మీత్యభాషత ॥ 20 ॥ 

వేయి సంవత్సరాలు గడువగా శంకరుడు తనగణాలతో సాక్షాత్కరించి శిలాదుణ్ణి వరం కోరుకోమన్నాడు. 


స వవ్రే వరమీశానం వరేణ్యం గిరిజాపతిమ్‌ । 
అయోనిజం మృత్యుహీనం పుత్రకం చ త్వయా సమమ్‌ ॥ 211 


అపుడు శిలాదుడు అయోనిజుడూ, మృత్యుహీనుడు, నీతో సమానుడూ అయిన పుత్రుణ్ణి ఇమ్మని శివుని 
వరం కోరినాడు. 


798 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


తథా9_స్విత్యాహ భగవాన్‌ దేవ్యా సహ మహేశ్వరః । 

పశ్యతస్తస్య విప్రర్నేరన్తర్ధానం గతో హరః ॥ 22 ॥ 

దేవితో కూడ శంకరుడట్లే అగు గాక! అని పలికి అతడు చూస్తుండగా అంతర్జానమైనాడు. 

తతో యియక్షుః స్వాం భూమిం శిలాదో ధర్మవిత్తమః । 

చకర్ష్న లాజ్ఞలేనోర్వీం భిత్వాలి_ దృశ్యత శోభనః | 

సంవర్తకానలప్రఖ్యః కుమారః ప్రహసన్నివ ॥ 28 ॥ 

తర్వాత ధర్మవేత్తలలో (శ్రేష్టుడైన శిలాదుడు యజ్ఞంచేయదలచి తన భూమి దున్నుతుండగా భూమిని 
చీల్చుకుని అతిసుందరుడు, ప్రళయకాలాగ్నివలె మహాతేజస్వి అయిన కుమారుడు నవ్వుతూ కనిపించినాడు. 

రూపలావణ్యసమృన్నస్తేజసా భాసయనస్దిశః ॥ 24 ॥ 

కుమారతుల్యో౭_ప్రతిమో మేఘగమ్బీరయా గిరా। 

శిలాదం తాత తాతేతి (ప్రాహ నస్టీ పునః పునః ॥ 25 ॥ 

రూపలావణ్య సంపన్నుడూ తేజస్సుతో దిక్కులను (ప్రకాశింపచేస్తూ కుమారస్వామివంటివాడూ, 

సాటిలేనివాడునై, మేఘగంభీరధ్వనితో నాన్నా! నాన్నా! అని శిలాదుణ్ణి మళ్లీ మళ్లీ పిలిచినాడు. ఆ కుమారుడు 
నందిగా ప్రసిద్దుడైనాడు. 

తం దృష్ట్వా నన్దనం జాతం శిలాదః పరిషస్వజ । 

మునిభ్యో దర్శయామాస యే తదాశమవాసినః ॥ 26 ॥ 

జాతకర్మాదికాః సర్వాః క్రియాస్తస్య చకార హ । 

ఉపనీయ యథాశాస్త్రం వేదమధ్యాపయత్సుతమ్‌ 1 27 1 

ఆ కుమారుని చూచిన శిలాదుడు సంతోషంతో ఆలింగనం చేసుకొని ఆశ్రమంలోని బుషులకు సంతోషంతో 


చూపినాడు. అతనికి జాతకర్మాదికాలు యథాశాగ్రం చేశాడు. శాస్త్రయుక్తంగా ఉపనయనంచేసి వేదాధ్యయనం 
చేయించినాడు. 


అధీతవేదో భగవాన్నన్టీ మతిమనుత్తమామ్‌ । 

చక్రే మహేశ్వరం ద్రష్టుం జేష్యే మృత్యుమితి ప్రభుమ్‌ ॥ 28 ॥ 

వేదాధ్యయనం పూర్తిచేసిన నంది పరమేశ్వరుని సాక్షాత్మరించుకుని, మృత్యువును జయిస్తాను అని ఉత్తమ 
సంకల్పాన్ని చేసుకున్నాడు. 

స గత్వా సరితం పుణ్యాం ఏకాగ్రః శ్రద్ధయా౭. న్వితః । 

జజాప రుద్రమనిశం మహేశాసక్తమానసః ॥ 80 ॥ 


నలబై ఒకటవ అధ్యాయం 799 
ఆ నంది ఒక పుణ్యనదీ ప్రాంతానికి వెళ్ళి ఏకాగ్రచిత్తుడై శ్రద్ధతో మహేశుని మనసులో నిల్పుకొని రుద్రుని 
గూర్చి రాత్రింబవళ్లు తపమాచరించినాడు. 
తస్య కోట్యాన్తు పూర్ణాయాం శజ్మరో భక్తవత్సల: । 
ఆగత్య సామ్బః సగణో వరదో౭_స్మీత్యువాచ హ ॥ 31॥ 


కోటిసార్లు మంత్రం జపించగానే భక్తవత్సలుడు శంకరుడు పార్వతితో, గణాలతో కూడి వచ్చి వరమిస్తానని 
పలికినాడు. 


స వట్రే పునరేవాహం జపేయం కోటిమీశ్వరమ్‌ | 
తావదాయుర్మహాదేవ దేహీతి వరమీశ్వరమ్‌! ॥ 32 ॥ 


మహాదేవా! మరొక కోటిసార్లు జపంచేయకోరుతున్నాను. నాకు దానికి సరిపడే ఆయుప్యమిమ్మని శివుణ్ణి 
ప్రార్థించినాడు. 


ఏవమస్వితి సమ్రోచ్య దేవోత_ ప్యన్తరధీయత । 

జజాప కోటిం భగవాన్‌ భూయస్తద్గతమానసః ॥ 38 ॥ 

శంకరుడట్లే అని పలికి అంతర్జానమైనాడు. మళ్ళీ శంకరునియందే మనసునిల్పి నంది కోటిజపం 
పూర్తిచేసినాడు. 

ద్వితీయాయాజ్బ కోట్యాం వై సమ్బూర్జాయాం వృషధ్వజః | 

ఆగత్య వరదో౭_స్మీతి ప్రాహ భూతగణైర్భతః ॥ 34 ॥ 

రెండవసారికూడా కోటిజపం పూర్తి చేసినవెంటనే శంకరుడు భూతగణంతో కూడ ప్రత్యక్షమై వరమడుగుమని 
పలికినాడు. 

తృతీయాం జప్తుమిచ్చామి కోటిం భూయోం9 పి శజ్మర | 

తథా౭_స్పిత్యాహ విశ్వాత్మా దేవో౭_ప్యన్తరధీయత 1 85 ॥ 

మూడవసారి కోటిజపం చేయదలచినాను అని అనగా అట్లే కానిమ్మని శంకరుడంతర్గానమైనాడు. 

కోటిత్రయే౭_.థ సమ్బూర్డే దేవః ప్రీతమనా భృశమ్‌ । 

ఆగత్య వరదో౭_స్మీతి ప్రాహ భూతగణైర్భతః ॥ 36 ॥ 

మూడవకోటి జపంకూడా పూర్తయ్యాక ఎంతో సంతోషించిన శివుడు భూతగణాలతో ప్రత్యక్షమై “వరం 
కోరుకోమని” నందితో పలికాడు. 


జపేయం కోటిమన్యాం వై భూయో9 పి తవ తేజసా । 
ఇత్యుక్తే భగవానాహ న జప్తవ్యం త్వయా పునః ॥ 87 ॥ 


800 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
నీ తేజస్సుతో మరో కోటి జపం చేయకోరుతున్నాననగా నందిని శంకరుడు ఇక జపం చేయవద్దని 
పలికినాడు. 


అమరో జరయా త్యక్తో మమ పార్వగతః సదా । 
మహాగణపతిర్దేవ్యాః పుత్రో భవ మహేశ్వరః 1 38 1 


నేటినుండి నీవు జరామరణ వర్ణితుడవైనావు. ఎల్లప్పుడు నా ప్రకనే ఉంటావు. నీవు మహాగణపతివై 
పార్వతికి కుమారుడవు కమ్ము. 

యోగీశ్వరో యోగనేతా గణానామీశ్వరేశ్వరః I 

సర్వలోకాధిపః శ్రీమాన్సర్వజ్లో మద్చలాన్వితః | 39 ॥ 

నీవు యోగిశ్రేష్టుడవు. యోగశాస్తాన్ని నడిపించేవాడవు. అన్నిగణాలనాయకులకూ నాయకుదవు. 
అన్నిలోకాలకీ (ప్రభుడవు. నావంటిబలంతో శ్రీమంతుడవై సర్వజ్ఞుడవయ్యావు. 


జ్ఞానం తన్మామకం దివ్యం హస్తామలకవత్తవ । 
ఆభూతసంప్లవన్థాయీ తతో యాస్యసి మత్పదమ్‌ ॥ 40 ॥ 


నాకు సంబంధించిన దివ్యమైన జ్ఞానాన్ని కరతలామలకంగా పొంది, ప్రళయకాలంవరకూ జీవించి తర్వాత 
నా లోకానికి చేరుకొంటావు. 


ఏతదుక్వా మహాదేవో గణానాహూయ శజ్బ్మరః | 
అభిషేకేణ యుక్తేన నస్టీశ్వరమయోజయత్‌ n41n 


ఇలా పలికి శంకరుడు తనగణాలను పిలిచి నందీశ్వరుని గణాధిపతిగా అభిషేకించినాడు. 


ఉద్వాహయామాస చ తం స్వయమేవ పినాకధ్యక్‌ | 
మరుతాజ్బ శుభాం కన్యాం సుయశేతి చ విశ్రుతామ్‌ ॥ 42 ॥ 


తాను స్వయంగా దగ్గరుండి మంగళప్రదురాలైన మరుత్తుల పుత్రికగా (ప్రసిద్ధికెక్కిన “సుయశి” అనే 
కన్యతో శివుడు నందికి స్వయంగా వివాహం జరిపించినాడు. 


ఏతజ్ఞప్యేశ్వరం స్థానం దేవదేవస్య శూలినః । 
యత్ర తత్ర మృతో మర్త్యో రుద్రలోకే మహీయతే ॥ 43 ॥ 
ఈ ప్రదేశం జప్యేశ్వరం అనే స్థానం దేవదేవుడైన శంకరునిది. ఈ తీర్ధంలో మరణించినవాడు రుద్రలోకాన్ని 
చేరుతాడు. 
ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే జహేశ్వరమాహాత్వే ఏకచత్వారింశో9_ ధ్యాయః ॥ 41 ॥ 
శ్రీకూర్మపురాణం ఉత్తరార్థంలో జప్యేశ్వరమాహాత్యమనే నలబై ఒకటవ అధ్యాయం ॥ 41 ॥ 


ద్విచత్వారింశో9_ధ్యాయః - నలబై రెండవ అధ్యాయం 801 
తీర్థమాహాత్యమ్‌ - తీర్థ్ధమాహాత్యం 
థ థ 


సూత ఉవాచ:-సూతమహర్షి చెప్పాడు 

అన్యచ్చ తీర్ధప్రవరం జపేశ్వరసమీపతః | 

నామ్నా పజ్బునదం పుణ్యం సర్వపాపప్రణాశనమ్‌ ॥ 1 ॥ 

జప్యేశ్వరానికి దగ్గరగా పరమపావనమై, సమస్తపాపనాశకమైనదై “పంచనదంి” అనే పేరుతో మరొక 
తీర్గరాజం ఉన్నది. 

థ 

త్రిరాత్రోషోషితస్తత పూజయిత్వా మహేశ్వరమ్‌ । 

సర్వపాపవిశుద్దాత్మా రుద్రలోకే మహీయతే ॥ 2 ॥ 

అక్కడ స్నానం చేసి, మూడు రోజులుపవసించి, మహేశ్వరుని పూజించిన వాడు సర్వపాపాలు తొలగి 
రుద్రలోకంలో నివసిస్తాడు. 

అన్యచ్చ తీర్ధం ప్రవరం శజృరస్వామితౌజసః । 

మహాభైరవమిత్యుక్తం మహాపాతకనాశనమ్‌ ॥ 8 ॥ 

గొప్పతేజస్వియన శంకరుని మరొక మహాభైరవమనే తీర్థరాజం ఉంది. మహాపాతకాలను కూడా అది 
నశింపచేస్తుంది. 

తీర్థానాల్ళు పరం తీర్ధం వితస్తా పరమా నదీ । 

సర్వపాపహరా పుణ్యా స్వయమేవ గిరీన్దజా 14 

తీర్చాల్లోకెల్లా శ్రేష్టమైనదీ. అన్నిపాపాలూ పోగొట్టేదీ, సాక్షాత్తు పార్వతీస్వరూపమైనదయిన 'వితస్త అనే 
శ్రేష్టమైన నది ఉంది. 

తీర్ధం పజ్బుతపం నామ శమ్మోరమి తతేజసః | 

యత్ర దేవాదిదేవేన చక్రార్థం పూజితో భవః ॥ 5 ॥ 

మరొక తీర్ధం పంచతపం. అమిత తేజస్వి అయిన శంకర క్షేత్రమిది. ఇచట మహావిష్ణువు చక్రంకోసం 
శంకరుని పూజించినాడు. 

పిజ్ణదానాదికం తత్ర పప్రేత్యానన్తఫలప్రదమ్‌ । 

మృతస్తత్రాపి నియమాత్‌ బ్రహ్మలోకే మహీయతే ॥ 6 ॥ 


ఇక్కడ చేసిన పిండప్రదానం పరలోకంలో అనంత ఫలప్రద మవుతుంది. ఇక్కడ మృతిచెందినవాడు 
తప్పకుండా బ్రహ్మలోకంలో ప్రకాశిస్తాడు. 


802 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

కాయావరోహణం నామ మహాదేవాలయం శుభమ్‌ । 

యత్ర మాహేశ్వరా ధర్మా మునిభిస్సంప్రవర్తితాః ॥ 7 ॥ 

కాయావరోహణ మనేది మరోశుభకరమైన తీర్ధం. ఇది మహాదేవాలయం. ఇక్కడ మునులు మాహేశ్వర 
ధర్మాన్ని ప్రవర్తింపచేశారు. 

(శ్రాద్ధం దానం తపో హోమ ఉపవాసస్తథా9_క్షయః । 

పరిత్యజతి యః ప్రాణాన్‌ రుద్రలోకం స గచ్చతి 1 8 ॥ 

ఈ తీర్ధంలో చేసిన శ్రాద్ధం, దానం, తపస్సు, హోమం, ఉపవాసం, అక్షయ ఫలమిస్తుంది. ఇక్కడ 
(ప్రాణాలు వదలిన వాడు రుద్రలోకానికి చేరుకొంటాడు. 

అన్యచ్చ తీర్ధప్రవరం కన్యాతీర్థమితి శ్రుతమ్‌ । 

తత్ర గత్వా త్యజేత్రాణాంల్లోకాన్‌ ప్రాప్నోతి శాశ్వతాన్‌ 1 9 ॥ 

కన్యాతీర్థమని ప్రసిద్ధిగాంచిన మరోతీర్థం ఇచట ఉన్నది. అక్కడ ప్రాణాలు వదిలేవాడు శాశ్వతలోకాలు 
పొందుతాడు. 

జామదగ్భ్యస్య తు శుభం రామస్యాక్షిష్టకర్మణః I 

తత్ర స్నాత్వా తీర్థవరే గోసహస్రఫలం లభేత్‌ ॥ 10 ॥ 

అలాగే అద్భుత కర్మలనాచరించిన పరశురాముని శుభప్రదతీర్థం కూడా కలదు. అక్కడ స్నానం చేసిన 
వాడు గోసహస్రదానఫలాన్ని పొందుతాడు. 

మహాకాలమితి ఖ్యాతం తీర్థం తైలోక్యవిశ్రుతమ్‌ । 

గత్వా ప్రాణాన్సరిత్యజ్య గాణపత్యమవాప్నుయాత్‌ ॥ 11 ॥ 

మహాకాలమనే తీర్ధం త్రిలోక ప్రసిద్ధం. ఇక్కడ ప్రాణం వదలిన వాడు గాణపత్యాన్ని పొందుతాడు. 

గుహ్యాద్దహ్యతమం తీర్ధం నకులీశ్వరముత్తమమ్‌ । 

తత్ర సన్నిహితః శ్రీమాన్‌ భగవాన్నకులీశ్వరః 1 12 ॥ 

అతిరహస్యమైన ఉత్తమమైన తీర్ధం నకులీశ్వరం. ఇచట పరమాత్మ నకులీశ్వరుడు ఎల్లపుడు నివసించి 
ఉంటాడు. 

హిమవచ్చిఖరే రమ్యే గజాద్వారే సుశోభనే । 

దేవ్యా సహ మహాదేవో నిత్యం శిష్యైశ్చ సంవృతః ॥ 18 ॥ 


అందమైన హిమవచ్చిఖరంలో, శోభనమైన గంగాద్వారంలో మహాదేవుడు దేవితో, శిష్యులతో కలిసి 
నివసించి ఉంటాడు. 


నలబై రెండవ అధ్యాయం 803 

తత్ర స్నాత్వా మహాదేవం పూజయిత్వా వృషధ్వజమ్‌ I 

సర్వపా పైర్విముచ్యేత మృతస్తద్‌ జ్ఞానమాప్నుయాత్‌ 1 14n 

ఇక్కడ స్నానంచేసి, వృషభధ్వజుడైన మహాదేవుని పూజిస్తే సర్వపాప ముక్తుడవుతాడు. మరణించిన తర్వాత 
(బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. 

అన్యచ్చ దేవదేవస్య స్థానం పుణ్యతమం శుభమ్‌ । 

భీమేశ్వరమితి ఖ్యాతం గత్వా ముజ్బతి పాతకమ్‌ ॥ 15 ॥ 

దేవదేవుని పరమపావనమైన స్థానం భీమేశ్వరమని సుప్రసిద్ధం. ఇచటికి వెళ్తే చాలు పాపాలు పోతాయి. 

తధథా9_ న్యచ్చణ్ణవేగాయాః సమ్మేదః పాపనాశనః । 

తత్ర స్నాత్వా చ పీత్వా చ ముచ్యతే బ్రహ్మహత్యయా ॥ 16 ॥ 

మరో తీర్దం చండవేగానదియొక్క ఉద్దమస్థానం. అది సర్వపాపనాశనం. అచట స్నానంచేసి జలాన్ని 
త్రాగితే బ్రహ్మహత్యా పాతకం కూడా తొలగి పోతుంది. 

సర్వేషామపి చైతేషాం తీర్థానాం పరమా పురీ । 

నామ్నా వారాణసీ దివ్యా కోటికోట్యయుతా9_ధికా ॥ 17 ॥ 

పవిత్రమైన ఇట్లా చెప్పుకొన్న తీర్ణాలన్నిటికన్నా వారాణసీ అనే పరమ పట్టణమున్నది. అది ఇతర క్షేత్రాలకంటే 
పదివేలకోట్ల రెట్లు ఎక్కువ పవిత్రమైనది. 

తస్యాః పురస్తాన్మాహాత్యం భాషితం వో మయాస్విహ । 

నాన్యత్ర లభ్యతే ముక్తిర్యోగినా౭_ ప్యేకజన్మనా 1 181 

ఆ వారాణసీ మాహాత్యాన్ని ముందే చెప్పినాను. ఒకే జన్మలో యోగికికూడా మరోచోట ముక్తి దొరకదు 
కానీ, కాశీక్షేత్రంలో ముక్తి వస్తుంది. 

ఏతే ప్రాధాన్యతః ప్రోక్తా దేశాః పాపహరా నృణామ్‌ । 

గత్వా సంక్షాలయేత్సాపం జన్మాన్తరశతైః కృతమ్‌ 119 nu 

యః స్వధర్మాన్‌ పరిత్యజ్య తీర్ధసేవాం కరోతి హి । 

న తస్య ఫలతే తీర్థమిహలోకే పరత్ర చ ॥20॥ 

ఇలా పాపహరాలైన ముఖ్యమైన (ప్రదేశాలను గురించి మాత్రం తెలిపాను. ఈ తీర్ణాలకు వెళ్ళి వందల 
జన్మల పాపాలు పోగొట్టుకోవచ్చు. స్వధర్మాలు వదలి, తీర్ధాలు సేవించేవానికి ఇహ పరాల్లో ఫలం లభింపదు. 


ప్రాయళ్చిత్తీ చ విధురస్తథా పాపాచరో గృహీ । 
ప్రకుర్యాత్తీర్ణసంసేవాం యే చాన్యే తాదృశా జనాః ॥ 21 ॥ 


804 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


సహాగ్నిర్వా సపత్నీకో గచ్చేత్తీర్ధాని యత్నతః | 

సర్వపాపవినిర్ముక్తో యథోక్తాం గతిమాప్నుయాత్‌ ॥ 22 ॥ 

ప్రాయశ్చిత్తాలు చేయవలసిన వాడు, పాపాలు ఆచరించిన వాడూ, భార్యలేనివాడు, పాపాత్ముడైన గృహస్థులూ 
మున్నగువారు తీర్థయాత్రలు చేయాలి. ఉపాసించే అగ్నితోకానీ, భార్యతోకానీ కష్టపడి అయినా తీర్థయాత్రలు 
చెయ్యాలి. సర్వపాపముక్తుడై యథోక్తలోకాలు పొందుతాడు. 

బుణాని త్రీణ్యపాకృత్య కుర్యాద్వా తీర్థసేవనమ్‌ 1 

విధాయ వృత్తిం పుత్రాణాం భార్యాం తేషు నిధాయ చ ॥ 28 ॥ 

ప్రాయశ్చిత్త ప్రసజ్లేన తీర్థమాహాత్యమీరితమ్‌ I 

యః పఠేత్‌ శ్రుణుయాద్వాలి పి ముచ్యతే సర్వపాతకైః ॥ 24 ॥ 

దేవ, బుషి పితృబుణాలను తీర్చుకొని, తీర్థయాత్రలు చేయాలి. పుత్రులకు జీవనవృత్తిని ఏర్పాటుచేసి, 
భార్యను పుత్రులకప్పగించి, తీర్థయాత్ర చేయాలి. ప్రాయశ్చిత్త ప్రసంగంలో తీర్థమాహాత్యం వివరించటం జరిగినది. 
ఈ మాహాత్యాన్ని చెప్పినా, విన్నా సర్వపాపాలు నశిస్తాయి. 


ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే తీర్థమాహాత్యే ద్విచత్వారింశో9_ధ్యాయః ॥ 42 ॥ 
శ్రీకూర్మపురాణంలో ఉత్తరార్థంలో త్రీరమాహాత్యమనే నలబై రెండవ అధ్యాయం ॥ 42 ॥ 


le lt 


ఇలా ఇలా ఇలా ఇలా 


vv rr 


త్రిచత్వారింశో9_ధ్యాయః - నలబై మూడవ అధ్యాయం 805 
కూర్మరూపధారణవర్ణనమ్‌ - కూర్మరూపధారణవర్ణనం 


సూత ఉవాచ:-సూతుడు చెప్పాడు 


ఏతదాకర్ణ్య విజ్ఞానం నారాయణముఖేరితమ్‌ । 
కూర్మరూపధరం దేవం పప్రచ్చుర్మునయః ప్రభుమ్‌ ॥ 1॥ 


ఇట్లా నారాయణుడు చెప్పిన ఈ విజ్ఞానాన్ని విని మునులు కూర్మరూపధరుడైన నారాయణుని ప్రశ్నించారు. 
మునయ ఊచు:-మునులు అడిగారు. 


కథితా భవతా ధర్మా మోక్షజ్ఞానం సవిస్తరమ్‌ । 
లోకానాం సర్గవిస్తారం వంశమన్వన్తరాణి చ॥ 2॥ 


తాము అనేకధర్మాలు వివరించినారు. మోక్షజ్ఞానాన్ని తెలిపినారు. లోకాల విస్తారాన్ని వంశాలూ మన్వంతరాల 
వివరాలు చెప్పినారు. 


ప్రతిసర్గమిదానీం నో వక్తుమర్హసి మాధవ! । 
భూతానాం భూతభవ్యేశ! యథా పూర్వం త్వయోదితమ్‌ ॥ 3 ॥ 


భూతభవిష్యత్ర్రభూ! ఓ మాధవా! నీవు పూర్వం చెప్పినట్లుగా ప్రాణులయొక్క (ప్రళయాన్ని మాకు వివరించి 
చెప్పు. 
సూత ఉవాచ:-సూతుడు చెప్పాడు 


(శ్రుత్వా తేషాం తదా వాక్యం భగవాన్‌ కూర్మరూపధ్య్భక్‌ / 
వ్యాజహార మహాయోగీ భూతానాం ప్రతిసంచరమ్‌ ॥ 4 ॥ 


కూర్మరూపి అయిన శ్రీమహావిష్ణువు మునుల మాటలు విని ప్రాణుల ప్రళయాన్ని ఇట్లా వివరించినాడు. 
కూర్మ ఉవాచ:-కూర్చ్ముడు చెప్పాడు. 


నిత్యో నైమిత్తికశ్చెవ ప్రాకృతాత్యంతికస్తథా । 
చతుర్ధాల_యం పురాణే9_స్మిన్రోచ్యతే ప్రతిసంచరః ॥ 5 ॥ 


ఈ పురాణంలో ప్రళయం నిత్యం, నైమిత్తికం, ప్రాకృతం, ఆత్యంతికం అని నాల్లు విధాలుగా చెప్పబడింది. 


యో£.యం సందృశ్యతే నిత్యం లోకే భూతక్షయస్విహ । 
నిత్యః సంకీర్యతే నామ్నా మునిభిః ప్రతిసబ్బురః ॥ 6 ॥ 


ప్రతినిత్యం జరుగుతున్న ప్రాణుల క్షయం నిత్యప్రళయంగా మునులచేత చెప్పబడింది. 


806 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

బ్రాహ్మో నైమిత్తికో నామ కల్పాన్తే యో భవిష్యతి ॥ 

తైలోక్యస్యాస్య కథితః ప్రతిసర్లో మనీషిఖిః ॥ 7॥ 

బ్రహ్మకల్పాంతంలో జరిగే ప్రళయం త్రిలోకప్రళయం. అది నైమిత్తిక ప్రళయంగా పండితులచేత చెప్పబడింది. 

మహదాద్యం విశేషాన్తం యదా సంయాతి సంక్షయమ్‌ । 

ప్రాకృతః ప్రతిసర్లోత యం ప్రోచ్యతే కాలచిన్తకైః ॥ 8 ॥ 

మహత్తత్వ్వంనుండి విశేషంవరకు జరిగే ప్రళయం ప్రాకృత ప్రళయంగా కాలవేత్తలచేత చెప్పబడింది. 

జ్ఞానాదాత్యన్తికః ప్రోకో యోగినః పరమాత్మని | 

a pa 

(ప్రలయః ప్రతిసర్లోత యం కాలచిన్లాపరైర్ట్విజైః ॥ 9 ॥ 

యోగులు జ్ఞానంవల్ల పరమాత్మలో లయం గావడాన్ని ఆత్యంతిక ప్రళయమని కాలచింతన కల ద్విజులు 
చెప్పారు. 

ఆత్యన్తికశ్చ కథితః ప్రలయో౭_త్ర ససాధనః । 

నైమిత్తికమిదానీం వః కథయిప్యే సమాసతః ॥ 10 ॥ 

సాధనంతో కూడిన (జ్ఞానము) ఆత్యంతిక ప్రళయం ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు సంగ్రహంగా నైమిత్తిక 
(ప్రళయాన్ని చెబుతాను. 

చతుర్యుగసహస్రాన్తే సంప్రాప్తే ప్రతిసంచరే | 

స్వాత్మసంస్థాః ప్రజాః కర్తుం ప్రతిపేదే ప్రజాపతిః ॥ 11॥ 

నాలుగు వేలయుగాలు గడిచిన తర్వాత ప్రళయకాలం ప్రాప్తించగా (బ్రహ్మ (ప్రజలను తనలో కలుపుకోవటానికి 
సంకల్పిస్తాడు. 

తతో భవత్యనావృష్టిస్తీవా సా శతవార్నికీ | 

భూతక్షయకరీ ఘోరా సర్వభూతక్షయజ్బరీ 11 1211 

అపుడు నూరేండ్లు తీవ్రమైన అనావృష్టి ఏర్పడుతుంది. ఇది సర్వప్రాణులను నశింపచేస్తుంది. 
భయంకరమైనది. 

తతో యాన్యల్పసారాణి సత్వాని పృథివీతలే I 

తాని చాగ్రే ప్రలీయన్తే భూమిత్వముపయాన్తి చ ॥ 18 ॥ 

ఆ సమయంలో భూమియందున్న అల్పసారాలైన ప్రాణులు మొదట లయాన్నందుతాయి. అవి భూమిలో 
లీనమవుతాయి. 

సప్తరశ్శిరథో భూత్వా సముత్తిష్టన్దివాకరః | 

అసహ్యరశ్మిర్భవతి పిబన్నమ్మో గభస్తిభిః ॥ 14 1 


నలబై మూడవ అధ్యాయం 80/ 


తర్వాత సూర్యుడు ఏడుకిరణాలనే గుర్రాలుకల రథారూఢుడై ఉదయించి, తన కిరణాలతో నీటిని గ్రహించి, 
సహించరాని తేజస్సు కలవాడవుతాడు. 

తస్య తే రశ్యయః సప్త పిబన్యంబు మహార్లవే । 

తేనాత 9 హారేణ తా దీప్తాః సూర్యాస్సప్త భవన్వుత ॥ 15 ॥ 

అతని ఏడు కిరణాలు సముద్రజలాన్ని పానం చేస్తాయి. ఆ ఆహారంతో విజృంభించిన ఆ ఏడు కిరణాలు 
ఏడుగురు సూర్యులుగ మారుతాయి. 

తతస్తే రశ్శయస్సప్త సూర్యాభూత్వా చతుర్దిశమ్‌ | 

చతుర్లోకమిదం సర్వం దహన్తి శిఖినస్తథా ॥ 16 ॥ 

పిమ్మట ఆ ఏడుగురు సూర్యులు నాలుగు దిక్కుల్లో నాలుగు లోకాలను అగ్నివలె దహిస్తారు. 

వ్యాప్నువన్తశ్చ తే విప్రాస్తూర్వం చాధశ్చ రశ్ళిఖిః । 

దీష్యన్తే భాస్మరాః సప్త యుగాన్తాగ్నిప్రతాపినః ॥ 17 ॥ 

బ్రాహ్మణులారా! ఆ ఏడుగురు సూర్యులు తమ కిరణాలద్వారా పైకి, క్రిందికి వ్యాపించి యుగాంతాగ్ని 
(ప్రతాపాన్ని పొంది ప్రజ్వరిల్లుతారు. 

తే సూర్యా వారిణా దీప్తా బహుసాహస్రరశ్మయః । 

ఖం సమావృత్య తిష్టన్తి నిర్ణహన్లో వసున్ధ్థరామ్‌ ॥ 18 ॥ 

నీటితో ఉద్దీపితులైన ఆ సూర్యులు వేలకిరణాలు కలవారై, ఆకాశాన్ని ఆవరించి, భూమిని 

దహించివేస్తుంటారు. 

తతస్తేషాం ప్రతాపేన దహ్యమానా వసున్ధరా I 

సాద్రినద్యర్ణవద్వీపా నిస్నేహా సమపద్యత ॥ 19 ॥ 

ఆ సూర్యతేజంతో పరితప్తమైన పర్వతాలతో, నదులతో, సముద్రాలతో, ద్వీపాలతో కూడిన భూమి 

పొడిగా (తడిలేనిదిగా) మారిపోతుంది. 

దీప్తాభిస్సన్తతాభిశ్చ రళ్శిభిర్వై సమన్తతః । 

అధశ్చోర్ధ్వం చ లగ్నాభిస్తిర్యక్సెవ సమావృతమ్‌ 1 20 ॥ 

బాగా మండుతూ, అంతటా వ్యాపిస్తూ ఉన్న మంటలతో పైభాగం, క్రింది భాగం, అడ్డంగా కూడా 
నిండిపోతుంది. 

సూర్యాగ్నినా ప్రమృష్టానాం సంసృష్టానాం పరస్పరమ్‌ । 

ఏకత్వముపయాతానామేకజ్వాలం భవత్యుత ॥ 21 ॥ 

ఇట్లా సూర్యాగ్ని కాల్చగా జ్వాలలన్నీ ఒకే రూపాన్ని పొంది, ఒకే జ్వాలారూపాన్ని పొందుతుంది. 


808 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


సర్వలోకప్రణాశశ్చ సో9_ గ్నిర్భూత్వా సుకుబ్దలీ I 

చతుర్లోకమిదం సర్వం నిర్వహత్యాత్మతేజసా 122 

లోకాలన్నింటిని నశింపచేసే ఆ సూర్యరూపాగ్ని మండలాకారంగా మారి, తన తేజంతో నాలుగు లోకాలను 
దహింపచేస్తుంది. 

తతః ప్రలీనే సర్వస్మిన్‌ జబ్గమే స్థావరే తథా । 

నిర్భక్షా నిస్సణా భూమిః కూర్మపృష్టా ప్రకాశతే ॥ 23 ॥ 

సర్వస్థావరజంగమాత్మకమైన భూతజాలం లయంకాగా చెట్లు, గడ్డీ ఏదీలేక భూమి తాబేటి వీపువలె 
భాసిస్తుంది. 

అమృరీషమివాల 9 భాతి సర్వమాపూరితం జగత్‌ | 

సర్వమేవ తదా9_ర్చిర్భిః పూర్ణం జాజ్వల్యతే పునః ॥ 241 

సకలజగత్తు బాణలి పైభాగంవలె భాసిస్తుంది. మిక్కిలి తీవ్రంగా సూర్యకిరణాలతో మండుతుంది. 

పాతాళేయాని సత్తాని మహోదధిగతాని చ । 

తతస్తాని ప్రలీయన్తే భూమిత్వముపయాన్తి చ ॥ 25 ॥ 

పాతాళంలో, సముద్రంలో ఉన్న ప్రాణులన్నీ లయమై, భూరూపాన్ని చెందుతాయి. 

ద్వీపాంశ్చ పర్వతాంశ్చెవ వర్షాణ్యథ మహోదధీన్‌ । 

తాన్సర్వానృస్మసాతృత్వా సప్తాత్మా పావకః ప్రభుః ॥ 26 ॥ 

సముద్రేభ్యో నదీభ్యశ్చ పాతాలేభ్యశ్చ సర్వశః | 

పిబన్నపః సమిద్దో9_గ్నిః పృధివీమాగ్రితో జ్వలన్‌ 1 27 ॥ 

సప్తస్వరూపుడైన సూర్యుడు ద్వీపాలను, పర్వతాలను, వర్షాలను, సముద్రాలను భస్మం గావించి, నదీ, 
సముద్ర, పాతాళాలలోని జలాన్ని త్రాగి, భూమి నాశ్రయించి మండింపచేస్తాడు. 

తతః సంవర్తకః శైలానతిక్రమ్య మహాంస్తథా । 

లోకాన్టహతి దీప్తాత్మా రుద్రతేజో విజృంభితః ॥ 28 ॥ 

అంతలో సంవర్తకాగ్ని పర్వతాలనాక్రమించి రుద్రతేజో విజృంభితమై అన్ని లోకాలను దహిస్తుంది. 

స దగ్వ్వా పృథివీం దేవో రసాతలమశోషయత్‌ । 

అధస్తాత్‌ పృథివీం దగ్వ్వా దివమూర్ధ్వం దహిష్యతి ॥ 29 ॥ 

ఆ అగ్ని భూమిని దహించి, రసాతలాన్ని ఎండింపచేస్తుంది. భూమి క్రిందిభాగాన్ని దహించి, ద్యులోకాన్ని 
జ్వలింప చేస్తుంది. 

యోజనానాం శతానీహ సహగస్రాణ్యయుతాని చ । 

ఉత్తిష్టన్తి శిఖాస్తస్య వహ్నేః సంవర్తకస్య తు ॥ 30 ॥ 


నలబై మూడవ అధ్యాయం 809 


ఆ సంవర్తకాగ్నిశిఖలు అనేక వందల వేల యోజనాలు వ్యాపించి, జ్వలిస్తూ ఉంటాయి. 
గన్ఫర్వాంశ్చ పిశాచాంశ్చ సయక్షోరగరాక్షసాన్‌ । 

తదా దహత్యసౌ దీప్తః కాలరుద్రప్రచోదితః | 31 ॥ 
కాలరుద్రప్రేరితుడైన ఆ అగ్ని గంధర్వ, పిశాచ, యక్ష్మ రా 
భూలోకణ్చ భువర్లోకం స్వర్లోకణ్చ తథా మహః । 
దహేదశేషం కాలాగ్నిః కాలో విశ్వయుతః స్వయమ్‌ 1832 


స్వయంగా విశ్వమే శరీరంగా కలిగిన కాలరూపమైన అగ్ని భూలోకాన్సీ అంతరిక్షాన్నీ స్వర్గాన్నీ మహర్షోకాన్నీ 
నిశ్శేషంగా దహింపచేస్తుంది. 


కస, ఉరగులను దహించి వేసాడు. 


క — 


వ్యాప్తేష్వేతేషు లోకేషు తిర్యగూర్ధ్వమథాగ్నినా । 

తత్తేజః సమను ప్రాప్య కృత్స్నం జగదిదం శనైః ॥ 88 ॥ 

అయోగుడనిభం సర్వం తదా చైకం (ప్రకాశతే I 

తతో గజకులోన్నాదాస్తడిద్భిః సమలంకృతాః ॥ 34 ॥ 

ఉత్తిష్టన్తి తధావ్యోమ్ని ఘోరాః సంవర్తకా ఘనాః । 

కేచిన్నీలోత్సల శ్యామాః కేచిత్ముముదసన్నిభాః ॥ 885 ॥ 

ఈ అగ్ని లోకాల్లో పైన, క్రింద, అడ్డంగా వ్యాపించి, తర్వాత సకలజగత్తును వ్యాపించి మండుతున్న 
ఉక్కుగుండువలె భాసిస్తుంది. తర్వాత ఏనుగుల సమూహపు ఘీంకారంవలె గర్జిస్తూ, మెరపులతో, ఘోరమైన 
సంవర్తకమేఘాలు ఆకాశంలో బయలుదేరతాయి. అవి కొన్ని నల్లకలువలవర్ణం, కొన్ని కుముదములవర్ణం కలవిగా 
ఉంటాయి. 

ధూమ్రవర్దాస్తథా కేచిత్‌ కేచిత్సీతాః పయోధరాః । 

కేచి ద్రాసభవర్ధాస్తు లాక్షారసనిభాస్తథా 1 36 ॥ 

మరికొన్ని ధూమవర్ణం కలవి. ఇంకొన్ని పసుపువర్ణాలు కలవి. కొన్ని గాడిదవర్ణాలు కలవి. కొన్ని లాక్షారసాన్ని 
పోలినవి. 

శంఖకున్షనిభాశ్చాన్యే జాత్యంజన నిభాః పరే । 

మనః శిలాభాస్వన్యే చ కపోతసద్భశాః పరే। 

ఇంద్రగోపనిభాః కేచిత్‌ హరితాలనిభాస్తథా ॥ 37 ॥ 

ఇంద్రచాపనిభాః కేచిదుత్తిష్టన్తి ఘనాః దివి । 

కేచిత్సర్వతసజ్మాశాః కేచిద్దజకులోపమాః 1 38 ॥ 

కొన్ని శంఖ కుందములవలె తెల్లనివి. మరికొన్ని జాజిపూల కాంతికలవి. కొన్ని కాటుక రంగుకలవి. కొన్ని 
మనశ్శిలాసన్నిభాలు. మరికొన్ని పావురం రంగుకలవి. కొన్ని ఇంద్రగోపపురుగులకాంతివంటివి. కొన్ని హరితాల 


810 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
సన్నిభాలు. కొన్ని ఇంద్ర ధనుస్సు వన్నె కల్లినవై, కొన్ని పర్వతాకారాలూ, కొన్ని ఏనుగులగుంపువంటి ఆకారాలతో 
ఆకాశంలో మేఘాలు విజృంభిస్తాయి. 


కూటాజ్లార నిభాశ్చాన్యే కేచిన్మీనకులోద్వహాః I 
బహురూపా ఘోరరూపా ఘోరస్వరనినాదినః 1 39 ॥ 


కొన్ని కూటాంగారాల్ని పోలినవి, కొన్ని మత్స్యాకారం గలవి. పలురూపాలు, భయంకరాలు, భీషణంగా 
గర్జించే మేఘాలూ ఆకాశమంతా వ్యాపిస్తాయి. 


తదా జలధరాస్సర్వే పూరయన్సి నభః స్థలమ్‌ I 
తతస్తే జలదా ఘోరరావిణో భాస్మరాత్మజాః ॥ 40 ॥ 


సూర్యునివల్ల పుట్టిన మేఘాలు భయంకరంగా గర్జిస్తూ, ఆకాశాన్ని ఆవరిస్తాయి. 


(AS 


ప్రధా సంవృతాత్మానస్తమగ్నిం శమయన్యుత । 
తతస్తే జలదాః వర్షం ముజ్బాస్తీహ మహౌఘవత్‌ ॥ 41 ॥ 


ఆ మేఘాలు ఏడు రూపాలుగా విజృంభించిన ఆ ప్రళయాగ్నిని అలా మహావర్షథారలతో ఆర్చి శమింప 
జేసాయి. 


సుఘోరమశివం సర్వం నాశయన్తి చ పావకమ్‌ । 

ప్రవృష్టే చ తదా౭_9_త్యర్థమమృసా పూర్యతే జగత్‌ ॥| 

అద్భిః తేజో9_ భిభూతత్వాత్‌ తదా౭_గ్నిః ప్రవిశత్యపః ॥ 42 ॥ 

అలా మహాభయంకరం అమంగలమైన ఆ అగ్నిని సంపూర్ణంగా చల్లారుస్తాయి. అతిగా వర్షించిన నీటితో 
జగమంతానిండి పోతుంది. జల మాక్రమించినందు వల్ల అగ్ని ఆ నీటిలో ప్రవేశిస్తుంది. 

నష్టే చాగ్నౌ వర్షశతైః పయోదాః క్షయసమృవాః ॥ 48 ॥ 

ప్లావయన్లో£.థ భువనం మహాజలపరిసస్రవైః | 

ధారాభిః పూరయన్తీదం చోద్యమానాః స్వయమ్మువా ॥ 44 ॥ 

అత్యన్తసలిలౌఘైశ్చ వేలా ఇవ మహోదధేః । 

సాద్రిద్వీపా తథా పృథ్వీ జలైః సజ్బాద్యతే శనైః ॥ 45 1 

అగ్ని చల్లారగా వందసంవత్సరాలు మేఘాలు ధారాపాతంగా వర్షంతో లోకాన్ని ముంచేస్తాయి. బ్రహ్మ 
ప్రేరణతో ఆ మేఘాలు నీటితో సకలలోకాలను చెలియలికట్టలను ముంచేట్టు నింపివేస్తాయి. ఈ విధంగా పర్వతాలు 
ద్వీపాలతో కూడా భూమి నెమ్మదిగా నీటితో కప్పివేయబడుతుంది. 

ఆదిత్యరశ్మిభిః పీతం జలమట్రేషు తిష్టతి | 

పునః పతతి తద్భూమౌ పూర్యన్రే తేన చార్జవాః ॥ 46 ॥ 


నలబై మూడవ అధ్యాయం 811 


సూర్యకిరణాలు తాగిన జలం మేఘాలలో నిలుస్తుంది. మళ్లీ ఆ జలం భూమిపై కురుస్తుంది. దానితో 
సముద్రాలు నిండుతాయి. 

తతః సముద్రాః స్వాం వేలామతిక్రాన్లాస్తు కృత్నుశః । 

పర్వతాశ్చ విలీయన్తే మహీ చాప్పు నిమజ్ఞతి ॥ 47 ॥ 

ఆ సముద్రాలు చెలియలి కట్టలు దాటి పర్వతాలను ముంచెత్తగా భూమి అందులో మునిగి పోతుంది. 

తస్మిన్నేకార్లవే ఘోరే నష్టే స్థావరజబ్గిమే I 

యోగనిద్రాం సమాస్థాయ శేతే దేవః ప్రజాపతిః ॥ 48 ॥ 

ఇలా జగత్తంతా నశించగా అంతా ఒకే సముద్రంకాగా, పరమాత్మ ఐన ప్రజాపతి యోగనిద్రని ఆశ్రయించి 
నిద్రిస్తాడు. 

చతుర్యుగసహగస్రాన్తం కల్పమాహుర్మహర్షయః 

వారాహో వర్తతే కల్పో యస్య విస్తార ఈరితః ॥ 49 ॥ 

నాలుగు యుగాలు వేయిమార్లు తిరిగితే ఒక కల్పమని బుషులు చెబుతారు. ఇప్పుడు చెప్పిందంతా 
వరాహకల్పానికి సంబంధించింది. 

అసంఖ్యాతాస్తథా కల్పా బ్రహ్మవిష్ణుశివాత్మికాః | 

కథితా హి పురాణేషు మునిభిః కాలచిన్తకైః ॥ 50 ॥ 

(బ్రహ్మ, విష్ణు, శివాత్మకాలైన కల్పాలు అసంఖ్యాకాలు అని కాలచింతుకులైన మునులు పురాణాల్లో చెప్పారు. 

సాత్సికేష్వథ కల్చేషు మాహాత్యమధికం హరేః । 

తామసేషు హరస్యోక్తం రాజసేషు (ప్రజాపతేః mn 51॥n 

సాత్చికకల్పాల్లో విష్ణుమహత్త్వ్వమూ, తామసకల్పాల్లో రుద్రవైభవమూ, రాజసకల్పాల్లో బ్రహ్మవైభవమూ 
అధికంగా ఉంటుంది. 

యో9_ యం ప్రవర్తతే కల్పో వారాహః సాత్వికో మతః । 

అన్యే చ సాత్తికాః కలా మమ తేషు పరిగ్రహః ॥ ర2 ॥ 

ఇపుడు సాత్త్విక కల్పమైన వరాహకల్పం నడుస్తున్నది. ఇతరసాత్తికకల్సాల్లో నా ప్రభావం ఉంటుంది. 

ధ్యానం తపస్తథా జ్ఞానం లబ్బ్వా తేష్వేవ యోగినః | 

ఆరాధ్య గిరిశం మాబ్బు యాన్తి తత్సరమం పదమ్‌ ॥ 538 ॥ 

ఆయా కల్పాల్లో యోగులు ధ్యానం, తపస్సు, జ్ఞానాలు పొంది నన్నూ శంకరునీ ఆరాధించి పరమపదాన్ని 
చేరుతారు. 


సో౭_ హం సత్త్వం సమాస్థాయ మాయీ మాయామయీం స్వయమ్‌ । 
ఏకార్ణవే జగత్యస్మిన్‌ యోగనిద్రాం వ్రజామితు ॥ 54॥ 


812 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


అట్టి నేను సత్తాన్తి ఆశ్రయించి మాయినై స్వయంగా మాయామయమైన యోగనిద్ర నాశ్రయించి ఎకారవంగా 
ఉన్న ఈ జగత్తులో యోగనిద్రలో ఉంటాను. 

మాం పశ్యన్తి మహాత్మానః సుప్తికాలే మహర్షయః | 

జనలోకే వర్తమానాస్తపసా యోగచక్షుషా ॥ 55 ॥ 

జనలోకంలో ఉన్న మహానుభావులు తపస్సుతో యోగదృష్టితో యోగనిద్రలో ఉన్న నన్ను చూస్తారు. 

అహం పురాణపురుషో భూర్భువః ప్రభవో విభుః | 

సహస్రచరణః (శ్రీమాన్‌ సహగ(స్రాంశుః సహస్రదృక్‌ 1 56 ॥ 

నేను పురాణపురుషుణ్ణి, భూర్భువః ప్రభృతిలోకాలకు కారణాన్ని సహగస్రచరణుణ్జి. శ్రీమంతుళ్లి. 
సహస్రకిరణాలు కలవాణ్ణి. సహస్ర నేత్రాలున్నవాణ్ణి. 

మన్రో? గ్నిర్బాహ్మణాః గావః కుశాశ్చ సమిధో హ్యహమ్‌ | 

ప్రోక్షణీ చ స్రువశ్చెవ సోమో ఘృతమధథాస్యహమ్‌ ॥ 57 ॥ 

మంత్రమూ, అగ్నీ బ్రాహ్మణులూ, గోవులూ, కుశలూ, సమిధలూ, ప్రోక్షణి, స్రువమూ, సోమరసమూ, 
నేయి ఇవన్నీ నారూపాలే. 

సంవర్తకో మహానాత్మా పవిత్రం పరమం యశః । 

వేదో వేద్యం ప్రభుర్లోప్తా గోపతిర్రహ్మణో ముఖమ్‌ ॥ 58 ॥ 

అనన్తస్తారకో యోగీ గతిర్గతిమతాం వరః | 

హంసః ప్రాణో౭_థ కపిలో విశ్వమూర్తిః సనాతనః ॥ 59 ॥ 

క్షేతజ్ఞః ప్రకృతిః కాలో జగద్బీజమథామృతమ్‌ । 

మాతా పితా మహాదేవో మతో హ్యన్యన్న విద్యతే 11 601 

నేనే సంవర్తకాన్ని మహత్తత్వాన్ని ఆత్మను, పవిత్రం, వరనుకిర్తిని నేనే. వేడక, వేద్యం, ప్రభువుని, రక్షకుణ్ణి, 
గోపతిని, (ఇంద్రియాధిపతి) బ్రహ్మముఖాన్నీ అనంతుడనూ, తారకాన్ని యోగిని, జ్ఞానంకలవారి జ్ఞానాన్ని నేనే. 
హంస, ప్రాణం, కపిలుడు, విశ్వమూర్తి, సనాతనుడు, క్షేత్రజ్ఞుడు, ప్రకృతి, కాలం, జగద్బీజం, అమృతం నేనే, తల్లి, 
తండ్రి, మహాదేవుడు నేనే. నాకంటె భిన్నం (ప్రపంచంలో లేదు. 

ఆదిత్యవర్గో భువనస్య గోప్తా నారాయణః పురుషో యోగమూర్తిః | 

మాం పశ్యన్తి యతయో యోగనిష్టా జ్ఞాత్వాత్మానమమృతత్వం వ్రజన్తి ॥ 61 ॥ 

నేను ఆదిత్యవర్గుణ్ణి. ప్రపంచ రక్షకుణ్ణి. నారాయణుణ్ణి. పరమపురుషుణ్ణి. యోగమూర్తిని. యతులు, 
యోగనిష్టులు నన్ను చూడగలుతారు. నన్ను తెలుసుకున్న వారు మోక్షాన్ని పొందుతారు. 

ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్ధే కూర్మరూపధారణే త్రిచత్వారింశో9_ధ్యాయః ॥ 48 ॥ 
శ్రీకూర్మపురాణంలో ఉత్తరార్థంలో కూర్మరూపధారణమనే నలబై మూడవ అధ్యాయం ॥ 483 ॥ 


చతుశ్చత్వారింశో9_ ధ్యాయః - నలబై నాల్గవ అధ్యాయం 813 


వ్యాసకథన స్థిత్యుద్భవ ప్రలయవ్యాభ్యానమ్‌ - వ్యాసకథన స్థిత్యుద్భవ (ప్రలయవ్యాఖ్యానం 


కూర్మ ఉవాచ: -కూర్మస్వామి పలికాడు 

అతః పరం ప్రవక్ష్యామి (ప్రతిసర్గమనుత్తమమ్‌ । 

ప్రాకృతం హి సమాసేన శృణుధ్వం గదతో మమ॥1॥ 

ఇపుడు ప్రాకృత(ప్రలయాన్ని గూర్చి చెబుతాను, వినండి. 

గతే పరార్థద్వితయే కాలో లోకప్రకాలనః । 

కాలాగ్నిర్భస్మసాత్మర్తుం కరోతి నిఖిలం మతిమ్‌ ॥ 2॥ 

ద్వితీయపరార్థం గడచిపోగా, లోకాలను నశింపచేసే కాలం కాలాగ్నిరూపంగా సకలజగత్తును 
భస్మంచేయటానికి సంకల్పిస్తుంది. 

స్వాత్మనాత్మానమావేశ్య భూత్వా దేవో మహేశ్వరః I 

దహేదశేషం (బ్రహ్మోణ్ణం సదేవాసురమానుషమ్‌ ॥ 8 ॥ 

మహేశ్వరుడు తనలో జీవాత్మను చేర్చుకొని దేవాసురమనుష్యరూపమైన సకల బ్రహ్మాండాన్ని దహించివేస్తాడు. 

తమావిశ్య మహాదేవో భగవాన్నీలలోహితః I 

కరోతి లోకసంహారం భీషణం రూపమాగ్రితః ॥ 4 ॥ 

మహాదేవుడు, భగవంతుడగు నీలలోహితుడు అతనిని ఆవేశించి భయంకరరూపాన్ని దాల్చి లోకసంహారం 

ప్రవిశ్య మణ్జలం సౌరం కృత్వా౭_సౌ బహుధా పునః । 

నిర్ణహత్యభఖిలం లోకం సప్తసప్తిస్వరూపధ్భక్‌ ॥ 5 ॥ 

సూర్యమండలంలో ప్రవేశించి తనను తాను పలురూపాలను, ఏడు కిరణాలున్న సూర్యరూపాన్ని తాల్చి 
అఖిలలోకాన్ని దహింపచేస్తాడు. 

స దగ్వ్వా సకలం సత్వమస్తం బ్రహ్మశిరో మహత్‌ । 

దేవతానాం శరీరేషు క్షిపత్యఖిలదాహకమ్‌ 161 

ఈ విధంగా పదార్థాలనన్నింటిని దహించి సర్వదాహకమైన బ్రహ్మశిరో నామకాస్తాన్ని దేవతాశరీరాల్లో 
వదలుతాడు. 

దగ్ధేష్వశేషదేవేషు దేవీ గిరివరాత్మజా | 

ఏకాసా సాక్షిణీ శమ్మోస్తిష్టతే వైదికీ (శ్రుతిః ॥ 7॥ 


భశ! 


814 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


అలా సకలదేవతలు దహనంకాగా పార్వతీదేవి ఒక్కతే లోకసాక్షిగా నిలుస్తుందని శ్రుతివాక్యం. 
శిరః కపాలైర్దేవానాం కృతస్రగ్వరభూషణ:ః | 

ఆదిత్యచ్లాదిగణైః పూరయన్య్యోమమణ్దలమ్‌ 1 ఈ॥ 

సహస్రనయనో దేవః సహస్రాకృతిరీశ్వరః । 

సహస్రహస్తచరణః సహస్రార్చిర్మహాభుజః ॥ 9 ॥ 

దంష్లాకరాళవదనః ప్రదీపానలలోచనః । 

త్రిశూలీ కృత్తివసనో యోగమైశ్వరమాస్థితః 1 10 ॥ 

పీత్వా తత్సరమానన్దం ప్రభూతమమృతం స్వయమ్‌ । 

కరోతి తాబ్దవం దేవీమాలోక్య పరమేశ్వరః nllun 


దేవతల కపాలాలతో మాలాలంకారం ధరించి, సూర్యచంద్రాదిగణాలతో, ఆకాశమండలాన్ని నింపుతూ 
సహస్ర నయనుడై సహస్రాకృతి పొంది సహస్రచరణాలు తాల్చి సహస్ర జ్వాలలు కలవాడై మహాభుజుడై దంష్టాకరాల 
వదనుడై, బాగామండే అగ్నినేతుడై త్రిశూలం ధరించి, కృత్తివసనుడైన ఈశ్వరయోగంలో ఉండి 
పరమానందరూపమైన మొత్తం అమృతాన్ని తానే త్రాగి, దేవిని చూస్తూ తాండవం చేస్తాడు. 


పీత్వా నృత్తామృతం దేవీ భర్తుః పరమమజ్లళా | 

యోగమాస్థాయ దేవస్య దేహమాయాతి శూలినః ॥ 12 ॥ 

పరమమంగళయగు పార్వతి భర్తనాట్యామృతాన్ననుభవించి యోగాన్నాశయించి మహాదేవుని శరీరంలో 
(ప్రవేశిస్తుంది. 

సంత్యక్వా తాబ్బవరసం స్వేచ్చయైవ పినాకధృక్‌ I 

జ్యోతిః స్వభాగం భగవాన్గ్థగ్వా (బ్రహ్మోణ్ణ మణ్బలమ్‌ TEXT 

అంతట పినాకపాణి తాండవాన్ని చాలించి, స్వేచ్చగా జ్యోతిఃస్వరూపుడై, (బ్రహ్మాండమండలాన్ని దహిస్తాడు. 

సంస్థితేష్వథ దేవేషు బ్రహ్మవిష్ణుపినాకిషు I 

గుణైరశేషైః పృథివీ విలయం యాతి వారిషు ॥ 14 ॥ 

(బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు శివునిలో చేరిన తర్వాత సంపూర్ణగుణాలతో భూమి జలంలో మునిగి పోతుంది. 


స వారి తత్త్వం సగుణం గ్రసతే హవ్యవాహనః । 
తేజస్తు గుణసంయుక్తం వాయౌ సంయాతి సంక్షయమ్‌ ॥ 15 ॥ 


సంపూర్ణగుణాలతో కూడిన జలతత్తం అగ్నిలో లీనమవుతుంది. తేజస్సు సకలగుణాలతో వాయువులో 


కలుస్తుంది. 


నలబై నాలుగవ అధ్యాయం 815 


ఆకాశే సగుణో వాయుః ప్రలయం యాతి విశ్వభృక్‌ I 
భూతాదౌ చ తథాకాశం లీయతే గుణసంయుతమ్‌ ॥ 16 ॥ 


సగుణమైన వాయువు ఆకాశంలో లీనమవుతుంది. గుణాలతో కూడిన ఆకాశం తామసాహంకారంలో 
లీనమవుతుంది. 

ఇన్టియాణి చ సర్వాని తైజసే యాన్తి సంక్షయమ్‌ | 

వైకారికే దేవగణాః ప్రలయం యాన్ని సత్తమాః! ॥ 17 ॥ 


అన్ని ఇంద్రియాలు రాజసాహంకారంలో కలిసిపోతాయి. దేవగణాలు సాత్వికాహంకారమైన వైకారికంలో 
లీనమవుతాయి. 

వైకారికస్తెజసశ్చ భూతాదిశ్చేతి సత్తమాః । 

త్రివిధోల యమహంకారో మహతి ప్రలయం వ్రజేత్‌ 1 181 

సాధుపుంగవులారా! ఈ విధంగా సాత్త్విక, రాజస, తామసాహంకారాలు మూడూ మహత్తత్త్వంలో 
లీనమవుతాయి. 

మహాన్తమేభిస్సహితం బ్రహ్మాణమతితేజసమ్‌ | 

అవ్యక్తం జగతో యోనిః సంహరేదేకమవ్యయమ్‌ 11 191 

పృథివినుండి అహంకారంవరకున్న సకలతత్వాలకు మూలమైన మహత్తత్తం అమితతేజస్వి అయిన 
(బ్రహ్మరూపం అయిన దానిని ప్రకృతితత్వం ఉపసంహరిస్తుంది. 

ఏవం సంహృత్య భూతాని తత్వాని చ మహేశ్వరః I 

వియోజయతి చాన్యోన్యం ప్రధానం పురుషం పరమ్‌ ॥ 20 ॥ 

ఈ రకంగా భూతాలను, తత్వాలను మహేశ్వరుడు ఉపసంహరించి ప్రధానపురుషులను వేరుచేస్తాడు. 

ప్రధానపుంసోరజయోరేష సంహార ఈరితః । 

మహేశ్వరేచ్చా జనితో న స్వయం విద్యతే అయః॥ 21 11 

ఇదియే ప్రకృతిపురుషుల సంహారం. ఇదికూడ మహేశ్వరుని ఇచ్చతోనే జరుగుతుంది. తనంత తాను 
జరగదు. 


గుణసామ్యం తదవ్యక్తం ప్రకృతిః పరిగీయతే । 
ప్రధానం జగతో యోనిర్మాయా సత్త్వమచేతనమ్‌ ॥ 22 ॥ 


గుణసామ్యావస్థయే ప్రకృతి, అవ్యక్తం అనబడుతుంది. జగత్తుకు మూలకారణం ప్రధానమే. ఇది అచేతనం 
మాయారూపంగా ఉంటుంది. 


816 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
కూటస్థచిన్మయో హ్యాత్మా కేవలః పజ్బవింశకః | 
గీయతే మునిభిః సాక్షీ మహానేకః పితామహః ॥ 238 ॥ 


కూటస్ట్ఫుడు, చిన్మయుడైన ఆత్మ ఇరువదైదవ తత్త్వ్వరూపం. ఈ ఆత్మనే సాక్షి మహాన్‌, పితామహుడు అని 
మునిగణం అంటారు. 


ఏవం సంహారకరణీ శక్తిర్మాహేశ్వరీ ధ్రువా । 
ప్రధానాద్యం విశేషాన్తం దహేత్‌ రుద్ర ఇతి శ్రుతిః ॥॥ 24 ॥ 


ఇట్లా మహేశ్వరుని శాశ్వతశక్తి సంహారాన్ని గావిస్తుంది. ప్రధానంనుండి విశేషంవరకు రుద్రునిచే దహింప 
బడుతుందని (శ్రుతి చెబుతున్నది. 


యోగినామథ సర్వేషాం జ్ఞానవిన్యస్తచేతసామ్‌ । 
ఆత్యన్తికణ్చొవ లయం విదధాతీహ శజ్మరః ॥ 25 ॥ 


జ్ఞానులైన యోగులకు ఆత్యంతికప్రళయాన్ని కూడ శంకరుడే చేస్తాడు. 


ఇత్యేష భగవానుద్రః సంహారం కురుతే వశీ । 
స్థాపికా మోహినీ శక్తిర్నారాయణ ఇతి (శ్రుతిః 1 26 ॥ 


సకలజగత్తును తన వశంలో ఉంచుకున్న రుద్రుడు ఇట్లా జగత్సంహారాన్ని కావిస్తాడు. శ్రుతిననుసరించి 
సకలజగత్తును స్థాపించే శివునియొక్క మోహిని అనే శక్తినే నారాయణు డంటారు. 


హిరణ్యగర్భో భగవాన్‌ జగత్సదసదాత్మకమ్‌ I 

సృజేదశేషం ప్రకృతేస్తన్మయః పజ్బువింశకః n27n 

ఇరువదైదవ తత్వమైన పురుషుని స్వరూపం హిరణ్యగర్భుడు సదసదాత్మకమైన సకలజగత్తును సృష్టి సాడు. 

సర్వజ్ఞాస్సర్వగాశ్శాన్తాః స్వాత్మన్యేవ వ్యవస్థితాః I 

శక్తయో బ్రహ్మవిష్ట్వీశా భుక్తిముక్తిఫలప్రదాః ॥ 28 ॥ 

మహేశ్వరునిలో ఉన్న మూడు శక్తులు సర్వజ్ఞులు, సర్వవ్యాపులు, శాంతులు (బ్రహ్మ, విష్ణు, ఈశ్వర 
నామంతో ఉండేవి భుక్తిని, ముక్తిని ప్రసాదిస్తాయి. 

సర్వేశ్వరాః సర్వవన్నాః శాశ్వతానన్తభోగినః | 

ఏకమేవాక్షరం తత్త్వం పుంప్రధానేశ్వరాత్మకమ్‌ 129 ॥। 


ఈ శక్తులే సర్వేశ్వరరూపాలు అందరి నమస్మారాలందుకొంటాయి. అవి శాశ్వతాలు అనంతభోగాలు 
కలవి. అద్వితీయమైన అక్షరతత్వమే పురుషప్రధాన ఈశ్వరరూపంగా ఉంటుంది. 


నలబై నాలుగవ అధ్యాయం 817 


అన్యాశ్చ శక్తయో దివ్యాః సన్తి తత్ర సహస్రశః | 
ఇజ్యన్తే వివిధైర్యజ్జైః శక్రాదిత్యాదయో9_ మరాః ॥ 30 ॥ 


ఈ అవ్యక్తమైన అక్షరతత్త్వంలో ఇతరశక్తులు వేలాది ఉన్నాయి. పలువిధాలైన యజ్ఞాలతో ఈ ఇంద్రాదిత్యాది 


శక్తులు ఆరాధింపబడుతున్నవి. 


ఏకైకస్య సహస్రాణి దేహానాం వై శతాని చ । 
కథ్యన్తే చైవ మాహాత్యాచ్చక్తిరేకైవ నిర్గుణా ॥ 81॥ 


ఇంద్ర ఆదిత్యాదులుగా ఉన్న ఒక్కొక్క శక్తికి నూర్లు, వేలాది దేహాలుంటాయని చెబుతున్నా ఈ అన్నిటికి 


మూలమైన శక్తి నిర్గుణమైనది ఒకటే. 


తాం తాం శక్తిం సమాధాయ స్వయం దేవో మహేశ్వరః I 
కరోతి దేహాన్‌ వివిధాన్‌ గ్రసతే చైవ లీలయా ॥ 82 ॥ 


మహాదేవుడు స్వయంగా ఆయా శక్తులను స్వీకరించి పలుదేహాలను సృష్టిస్తాడు. అల్లే విలాసంగా సంహరిస్తాడు 


కూడా 

ఇజ్యతే సర్వయజ్డేషు బ్రాహ్మణెర్వేదవాదిభిః | 

సర్వకామప్రదో రుద్రః ఇత్యేషా వైదికీ శ్రుతిః ॥ 38 ॥ 

వేదవాదులైన బ్రాహ్మణులచే అన్నియజ్ఞాలతో సర్వకామప్రదుడైన ఈ రుద్రుడే ఆరాధింపబడుతున్నాడని 
వైదికథుతి. 


సర్వాసామేవ శక్తీనాం బ్రహ్మవిష్ణుమహేశ్వరాః । 
ప్రాధాన్యేన స్మృతా దేవాః శక్తయః పరమాత్మనః ॥ 34 ॥ 


మహేశ్వరశక్తులన్నింటిలో ప్రధానమైన శక్తులు (బ్రహ్మవిష్ణుశివాత్మకాలు. అవి పరమాత్మశక్తులు. 


ఆద్యః పరస్తాదృగవాన్సరమాత్మా సనాతనః | 
గీయతే సర్వశక్యాత్మా శూలపాణిర్మహేశ్వరః 1 35 ॥ 


శూలపాణి అయిన మహేశ్వరుడే ఆద్యుడు, జ్ఞాన, శక్యాది గుణవిళిష్టుడు, అందరికంటే పరుడు పరమాత్మ, 


సనాతనుడు, సర్వశక్యాత్మకుడుగా కీర్తింపబడుతున్నాడు. 


ఏనమేకే వదన్యగ్నిం నారాయణమథాపరే । 
ఇన్టమేకే౭_పరే విశ్వాన్‌ బ్రహ్మాణమపరే జగుః ॥ 86 ॥ 


ఇతల్లో కొందరు అగ్ని అని, మరి కొందరు నారాయణుదనీ, ఇంద్రుదనీ, విశ్వేదేవులు, బ్రహ్మ అనీ అంటారు. 


818 


చారో 


వలెను. 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


బ్రహ్మవిష్ట్వగ్నివరుణాః సర్వే దేవాస్తథర్షయః । 
ఏకస్యైవాథ రుద్రస్య భేదాస్తే పరికీర్తితాః ॥ 87 ॥ 


బ్రహ్మ, విష్ణు, అగ్ని వరుణులు, ఇతరదేవతలు, బుషులు, వీరంతా ఒకేరుద్రుని భేదాలుగా (అంశలుగా) 


కీర్తింపబడుతున్నా! 


యం యం భేదం సమాశ్రిత్య యజన్తి పరమేశ్వరమ్‌ । 
తత్తద్రూపం సమాస్థాయ ప్రదదాతి ఫలం శివః ॥ 88 1 


మహేశ్వరుని ఏ రూపాన్నాశ్రయించి పూజిస్తే శివుడు వారివారికి ఆయా రూపాల్లోనే ఫలాన్నిస్తాడు. 


తస్మాదేకతరం ఖేదం సమా్రిత్యాపి శాశ్వతమ్‌ । 
ఆరాధయన్మహాదేవం యాతి తత్పరమమ్పదమ్‌ ॥ 39 ॥ 


అందువల్ల ఇన్ని భేదాల్లో ఏ ఒక అంశను ఆశ్రయించి పూజించినా ఆ పరమ పదాన్ని పొందవచ్చును. 


కిన్తు దేవం మహాదేవం సర్వశక్తిం సనాతనమ్‌ । 
ఆరాధయేద్వై గిరిశం సగుణం వా౭_థ నిర్గుణమ్‌ ॥ 40 ॥ 


అయినా మహేశ్వరుడు, సర్వశక్తిధరుడు, సనాతనుడైన శివుని సగుణిగా, లేదా నిర్గుణిగా ఆరాధించ 


మయా ప్రోకో హి భవతాం యోగః ప్రాగేవ నిర్గుణః | 
ఆరురుక్షుస్తు సగుణం పూజయేత్పరమేశ్వరమ్‌ 11 41 1 


నిర్గుణయోగాన్ని ముందే వివరించినాను. సగుణోపాసన చేయబూనినవాడు కూడ పరమేశ్వరు నారాధించాలి. 


పినాకినం త్రినయనం జటిలం కృత్తివాససమ్‌ । 
పద్మాసనస్థం రుక్మాభం చిన్తయేద్వైదికీ శ్రుతిః 1 42 ॥ 


పినాకి, ముక్కంటి, జదధారి, చర్మాంబరుడు, స్వర్ణకాంతిగలవాడు, పద్మాసనాసీనునిగా ఉన్న శివుని 


ధ్యానించాలని వైదిక[శ్రుతి చెప్పినది. 


ఏష యోగః సముద్దిష్టః సబీజో మునిసత్తమాః | 

తస్మాత్సర్వాన్సరిత్యజ్య దేవాన్‌ బ్రహ్మపురోగమాన్‌ I 

ఆరాధయేద్విరూపాక్షమాది మధ్యాన్తసంస్థితమ్‌ 1 43 ॥ 

ఇది సభీజ (సగుణ) యోగంగా చెప్పనైనది. అందువల్ల బ్రవ్మాదిదేవతలను వదలి, ఆదిమధ్యాంతాల్లో 


నిలిచి ఉండే విరూపాక్షుని ఆరాధించాలి. 


నలబై నాలుగవ అధ్యాయం 819 
భక్తియోగసమాయుక్తః స్వధర్మనిరతః శుచిః । 
తాదృశం రూపమాస్థాయ సమయాత్యన్తికం శివమ్‌ ॥ 441 
స్వధర్మనిరతుడై భక్తియోగం ఆశ్రయించి, శివుని రూపాన్ని ధరించి, శివుని సన్నిధికి చేరుతాడు. 


ఏష యోగః సముద్దిష్టః స తేజో౭_త్యన్తభావనే । 
యథావిధి ప్రకుర్వాణః ప్రాపష్నయాదైశ్వరమ్పదమ్‌ ॥ 45 ॥ 


ఇది సగుణోపాసనాయోగంగా చెప్పనైనది. ఈ యోగాన్ని యథావిధి ఆచరించిన వ్యక్తి ఈశ్వరుని పదాన్ని 
చేరుతాడు. 


అత్రాప్యశక్షో౭ థ హరం విష్ణుం బ్రహ్మాణమర్చయేత్‌ | 46 ॥ 

ఈ ఈశ్వరతత్వాన్ని గూడ ఆరాధించలేనివారు హరుని, విష్ణువును, బ్రహ్మను అర్చించాలి. 

అథ చేదసమర్థస్స్యాత్తత్రాపి మునిపుజ్జవాః । 

తతో వాయ్యగ్నిశక్రాదీన్సూజయేదృక్తిసంయుతః 147 

మునిపుంగవులారా! వీరిని కూడా ఆరాధించలేని వారు వాయువు, అగ్ని ఇంద్రాదులను భక్తితో ఆరాధించాలి. 


యే చాన్యే భావనే శుద్ధే ప్రాగుక్తే భవతామిహ । 
అథాపి కథితో యోగో నిర్బీజశ్చ సబీజకః 1 48 ॥ 


ముందే మీకు సగుణ, నిర్గుణోపాసనలు వివరించబడ్డాయి. అవి పరిశుద్దాలు, వాటిని నిర్బీజ, సబీజ 
ఉపాసనలని అంటారు. 


జ్ఞానం తదుక్తం నిర్బీజం పూర్వం హి భవతాం మయా । 
విష్ణుం రుద్రం విరిజ్పిబ్బు స భీజం భావయేద్బుధః 149 1 


నిర్బీజయోగం ఇదివరకే మీకు చెప్పినాను. విష్ణు, రుద్ర, బ్రహ్మలపట్ల సబీజోపాసనమే చేయాలి. 


అథవా౭_ గ్వ్యాదికాం దేవాంస్తత్సరః సంయతేగ్టియః | 
పూజయేత్సురుషం విష్ణుం చతుర్మూర్తిధరం హరిమ్‌ ॥ 50॥ 


లేదా అగ్వ్యాదిదేవతలను తత్పరుడై ఇంద్రియని[గ్రహంకల్లి, చతుర్మూర్తిధరుడైన విష్ణువును పూజించాలి. 


అనాది నిధనం దేవం వాసుదేవం సనాతనమ్‌ । 
నారాయణం జగద్యోనిమాకాశం పరమమ్స్పుదమ్‌ ॥ 51 ॥ 


ఇతడు ఆద్యంతాలు లేనివాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, సనాతనుడు, నారాయణుడు, జగత్మారణుడు, 
పరమాకాశం, పరమ పదము. 


820 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
తల్లిబ్ణధారీ నియతం తద్భక్త స్తదుపాశయః । 
ఏష ఏవ విధిర్చ్రాహ్మో భావనే చాన్తికే మనః ॥ 52 ॥ 


విష్ణుచిహ్నాలు ధరించి, విష్ణుభక్తుడై విష్ణువును తప్ప ఇతరుల నాగశ్రయించనివాడై పూజించాలి. 
(బ్రహ్మనారాధించటంలో కూడా ఇదేవిధి ననుసరించాలి. 


ఇత్యేత్మథితం జ్ఞానం భావనాసంశ్రయమ్సరమ్‌ । 
ఇన్దద్యుమ్నాయ మునయే కథితం యన్మయా పురా ॥ 58 ॥ 


ఇట్లు మీకు భావనాశ్రయమైన జ్ఞానాన్ని వివరించినాను. నేను పూర్వం దీన్నే ఇంద్రద్యుమ్నుడనే మునికి 
తెలిపి ఉన్నాను. 


అవ్యక్తాత్మకమేవేదం చేతనాచేతనం జగత్‌ । 
తదీశ్వరః పరం బ్రహ్మ తస్మాదహ్మమయం జగత్‌ ॥ 54 ॥ 


చేతనాచేతనాత్మకమైన ఈ సకలజగత్తు అవ్యక్తం, అక్షరమైన పరమాత్మస్వరూపమే. ఆ ఈశ్వరుడే పరబ్రహ్మ 
అందువల్ల ఈ జగత్తంతా బ్రహ్మమయం అని చెప్పనైనది. 


సూత ఉవాచ:-సూతుడు చెప్పాడు 


ఏతావదుక్తా భగవాన్విరరామ జనార్దనః । 
తుష్టువుర్మునయో విష్ణుం శక్రేణ సహ మాధవమ్‌ ॥ 55 ॥ 


ఇంత మాత్రం చెప్పి భగవాన్‌ జనార్దనుడు విరమించినాడు. వెంటనే ఇంద్రునితోపాటు బుషులు 
శ్రీమన్నారాయణుని స్తోత్రం చేశారు. 


మునయ ఊచు:-మునులు పలికినారు 
నమస్తే కూర్మరూపాయ విష్ణవే పరమాత్మనే । 
నారాయణాయ విశ్వాయ వాసుదేవాయ తే నమః ॥ 56 ॥ 


కూర్మరూపుడవైన నీకు నమస్కారం. పరమాత్మ విష్ణువునకు నమస్మారం. నారాయణుడు, విశ్వుడు, 
వాసుదేవునికి నమస్మారం. 


నమో నమస్తే కృష్ణాయ గోవిన్నాయ నమో నమః । 
మాధవాయ నమస్తుభ్యం నమో యజ్లేశ్వరాయ చ ॥ 57 ॥ 


కృష్ణునికి గోవిందునికి నమస్కారం. మాధవనికి, యజ్జేశ్వరునికి నమస్మారం. 


సహస్రశిరసే తుభ్యం సహస్రాక్షాయ తే నమః । 
నమః సహస్రహస్తాయ సహస్రచరణాయ చ ॥ 58 ॥ 


నలబై నాలుగవ అధ్యాయం 821 


సహగ్రశీర్షునికి, సహస్రాక్ట్షునికి, సహస్రహస్తునికి, సహ(స్రపాదునికి నీకు నమస్మారం. 


ఓం నమో జ్ఞానరూపాయ పరమాత్మస్వరూపిణే | 
ఆనన్లాయ నమస్తుభ్యం మాయాతీతాయ తే నమః ॥ 59 ॥ 


జ్ఞానరూపుడు, పరమాత్మ స్వరూపుడు, ఆనన్దరూపుడు మాయాతీతుడవగు నీకు నమస్మారం. 


నమో గూఢశరీరాయ నిర్గుణాయ నమో9_స్తు తే। 
పురుషాయ పురాణాయ సత్తామాత్రస్వరూపిణే 1 60 


గూఢశరీరుడు నిర్ణుణునికి నమస్మారం. పురాణపురుషుడు సత్తామాత్ర స్వరూపునకు నమస్మారం. 


నమః సాంఖ్యాయ యోగాయ కేవలాయ నమో౭స్తుతే । 
ధర్మజ్ఞానాధిగమ్యాయ నిష్క్మలాయ నమో నమః ॥ 61॥ 


సాంఖ్యం, యోగం, కేవల రూపివైన నీకు నమస్మారం. ధర్మజ్ఞానాలచే పొందదగిన నిష్క్మలునికి నమస్మారం. 
నమో౭_స్తు వ్యోమతత్వాయ మహాయోగేశ్వరాయ చ। 
పరావరాణాం ప్రభవే వేదవేద్యాయ తే నమః ॥ 62 ॥ 
వ్యోమతత్వం, మహాయోగీశ్వరునికి నమస్మారం. పరావరులకు ప్రభువైన వేదవేద్యునికి నీకు నమస్మారం. 


నమో బుద్ధాయ శుద్ధాయ నమో యుకాయ హేతవే । 
నమో నమో నమస్తుభ్యం మాయినే వేధసే నమః ॥ 68 ॥ 


బుద్దుడు, శుద్దుడు, యుక్తుడు, హేతువైన వానికి నమస్మారం. మాయివి బ్రహ్మస్వరూపుడవైన నీకు నమస్మారం. 
నమో౭_స్తు తే వరాహాయ నారసింహాయ తే నమః । 

వామనాయ నమస్తుభ్యం హృషీకేశాయ తే నమః ॥ 64 ॥ 

వరాహునకు, నరసింహునకు నమస్మారం. వామనునకు, హృషీకేశునకు నమస్మారం. 


నమో9 స్తు కాలరుద్రాయ కాలరూపాయ తేనమః। 

స్వర్గాపవర్గదాత్రే చ నమో౭_ప్రతిహతాత్మనే 11 65 ॥ 

కాలరుద్ర, కాలరూపికి నమస్కారం. స్వర్గాపవర్గాలిచ్చే దేవాధిపతికి, కొట్టబడని స్వరూపము కలవానికి 
నమస్మారం. 

నమో యోగాధిగమ్యాయ యోగినే యోగదాయినే । 

దేవానాం పతయే తుభ్యం దేవార్తిశమనాయతే 11 66 ॥ 


నమస్మారం యోగముచే పొంద దగినవానికి, యోగికి యోగదాయికి నమస్మారం, దేవతల పతికి దేవతల 
ఆర్తిని తొలగించువానికి నమస్కారం. 


822 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
భగవంస్వత్రసాదేన సర్వసంసారనాశనమ్‌ । 
అస్మాభిర్విదితం జ్ఞానం యత్‌జ్ఞాత్వాల_ మృతమశ్చుతే 1 671 


జ్ఞానశక్యాది షాడ్గుణ్యరూపా! నీ అనుగ్రహంతో సర్వసంసారనాశకమై మోక్షాన్ని పొందించే జ్ఞానాన్ని 
పొందినాము. 

(శ్రుతాస్తు వివిధా ధర్మా వంశా మన్వన్తరాణి చ | 

సర్గశ్చ ప్రతిసర్గశ్చ బ్రహ్మాజ్జ్బస్యాస్య విస్తరః ॥ 68 ॥ 

అనేక ధర్మాలు, వంశ, మన్వంతర, సర్గ, ప్రతిసర్గలతోపాటు ఈ బ్రహ్మాండ విస్తారాన్ని విన్నాము. 

త్వం హి సర్వజగత్సాక్షీ విశ్వో నారాయణః పరః | 

త్రాతుమర్హస్యనన్తాత్మంస్వమేవ శరణం గతిః ॥ 69 ॥ 


నీవె సర్వ జగత్సాక్షివి. నీవె ప్రపంచం, నారాయణుడు, పరుడు, అనంతస్వరూపివైన నీవే మాకు శరణం 
అందువల్ల మమ్ము కాపాడుము. 


సూత ఉవాచః:-సూతమహర్షి చెప్పాడు 

ఏతద్వః కథితం విప్రా యోగమోక్షప్రదాయకమ్‌ । 

కౌర్మం పురాణమభిలం యజ్ఞగాద గదాధరః ॥ 701 

ఓ విప్రులారా! సాక్షాత్తు గదాధరుడు చెప్పినది, యోగక్షేమాలు ప్రసాదించే కూర్మపురాణాన్ని నేను మీకు 
చెప్పినాను. 

అస్మిన్‌ పురాణే లక్ష్యాస్తు సమృవః కథితః పురా | 

మోహాయాశేషభూతానాం వాసుదేవేన యోజనమ్‌ ॥ 71 ॥ 


ఈ పురాణంలో మొదట లక్ష్మీదేవి ఆవిర్భావం, సకలజగత్తులను మోహింప చేయటానికి లక్ష్మిని వాసుదేవునితో 
కూర్చటం వివరించినాను. 

ప్రజాపతీనాం సర్గస్తు వర్ణధర్మాశ్చ వృత్తయః I 

ధర్మార్థకామమోక్షాణాం యథావల్లక్షణం శుభమ్‌ ॥ 72 ॥ 

ప్రజాపతులసృష్టి, వర్ణధర్మాలు, వృత్తులు, శుభప్రదాలైన ధర్మార్థకామమోక్షాలలక్షణాలు ఉన్నదున్నట్లు 
చెప్పినాను. 

పితామహస్య విష్ణోశ్చ మహేశస్య చ ధీమతః । 

ఏకత్వజ్బు పృథక్ష్వం చ విశేషశ్చోపవర్షితః 1 78 11 


నలబై నాలుగవ అధ్యాయం 823 
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏకత్వము, భిన్నత్వము, విశేషములను కూడా చెప్పినాను. 
భక్తానాం లక్షణం ప్రోక్తం సదాచారశ్చ శోభనః । 
వర్ణాశ్రమాణాం కథితం యథావదిహ లక్షణమ్‌ ॥ 74॥ 


భక్తుల లక్షణములను, శోభనమైన సదాచారలక్షణాలు కూడ చెప్పినాను. శాస్తానుసారం వర్ణాశ్రమలక్షణం 
చెప్పాను. 

ఆదిసర్గస్తతః పశ్చాదణ్డావరణసప్తకమ్‌ | 

హిరణ్యగర్భసర్గశ్చ కీర్తితో మునిపుజ్గవాః ॥ 75 ॥ 

అదేవిధంగా ఆదిసర్గం, సప్తావరణాలతోడి బ్రహ్మాండం తెలుపనైనది. మునులారా! హిరణ్యగర్భసృష్టి చెప్పాను. 

కాలసంఖ్యాప్రకథనం మాహాత్యం చేశ్వరస్య చ। 

బ్రహ్మణః శయనజ్బాప్పు నామ నిర్వచనం తథా ॥ 76 ॥ 

కాలగణనావిధి, ఈశ్వరమాహాత్యం, (బ్రహ్మ జలంలో పరుండటం, భగవానుని నామాలకు నిరుక్తం కూడా 
చెప్పనైనది. 

వరాహవపుషా భూయో భూమేరుద్ధరణం పునః । 

ముఖ్యాదిసర్గకథనం మునిసర్గస్తథా9_ పరః 11 77n 

మళ్ళీ వరాహరూపంలో భూమిని ఉద్దరించటం. ముఖ్యాదిసృష్టి, మునిసృష్టిని చెప్పాను. 

వ్యాఖ్యాతో రుద్రసర్గాశ్చ బుషిసర్గాశ్చ తాపసాః । 

ధర్మస్య చ ప్రజాసర్గాస్తామసాత్పూర్వమేవ తు॥ 78 ॥ 

రుద్ర, బుషి, తాపససర్లాలు, (ప్రజాసర్గ్లాలు బాగా వివరించబడ్డాయి. 

బ్రహ్మవిష్ణువివాదః స్యాదన్తర్దేహప్రవేశనమ్‌ | 

పద్మోద్భవశ్చ దేవస్య మోహస్తస్య చ ధీమతః ॥ 79 ॥ 

(బ్రహ్మ, విష్ణువివాదం, ఒకరు మరొకరి దేహంలో (ప్రవేశించటం, (బ్రహ్మ పద్మంలో జన్మించటం, జ్ఞాని 
అయిన (బ్రహ్మకు మోహం. 

దర్శనం చ మహేశస్య మాహాత్యం విష్ణునేరితమ్‌ | 

దివ్యదృష్టిప్రదానజ్బ బ్రహ్మణః పరమేష్టినః 1 80 1॥ 

మహేశ్వర దర్శనం విష్ణువు చెప్పిన మహేశ్వర మహాత్యం మహేశ్వరుడు (బ్రహ్మకు దివ్యదృష్టి నివ్వటం. 

సంస్తవో దేవదేవస్య (బ్రహ్మణా పరమేష్టినా | 

ప్రసాదో గిరిశస్యాధ వరదానం తధైవ చ ॥ 81॥ 


824 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


పరమేష్టి బ్రహ్మ మహేశ్వరుని స్తుతించటం, శివుడు ప్రసన్నుడై బ్రహ్మకు వరాన్నివ్వటం. 

సంవాదో విష్ణునా సార్ధం శబ్మరస్య మహాత్మనః । 

వరదానం తథా పూర్వమన్తర్థానం పినాకినః ॥ 82 ॥ 

మహాత్ముడైన శంకరునికి విష్ణువుతో సంవాదం, తర్వాత వరప్రదానం, శివుని అంతర్జానం వర్ణించబడినది. 


వధశ్చ కథితో విప్రా మధుకైటభయోః పురా । 
అవతారోత థ దేవస్య బ్రహ్మణో నాభిపజ్మజాత్‌ 1 883 ॥ 


శ్రీమహావిష్ణువువల్ల మధుకైటభవధ, విష్ణునాభికమలంనుండి బ్రహ్మావిర్భావం చెప్పబడ్డాయి. 
ఏకీభావశ్చ దేవస్య విష్ణునా కథితస్తతః । 

విమోహో బ్రహ్మణశ్చాథ సంజ్ఞాలాభో హరేస్తతః 1 రతి ॥ 

విష్ణువులో బ్రహ్మైక్యం, బ్రహ్మ మళ్లీ విష్ణువువల్ల తెలివి పొందుటం వర్ణించబడింది. 


తపశ్చరణమాఖ్యాతం దేవదేవస్య ధీమతః । 
ప్రాదుర్భావో మహేశస్య లలాటాత్మథితస్తతః ॥ 85 ॥ 


(బ్రహ్మతపశ్చరణ, బ్రహ్మలలాటంనుండి మహేశ్వరావిర్భావం వివరింపబడ్డాయి. 


రుద్రాణాం కథితా సృష్టిర్సహ్మణః ప్రతిషేధనమ్‌ । 
భూతిశ్చ దేవదేవస్య వరదానోపదేశకౌ 1 86 ॥ 


రుద్రులసృష్టి, బ్రహ్మ ఆ సృష్టిని నిషేధించటం, దేవాధిదేవుడు శంకరుని ఐశ్వర్యవర్ణనం, (బ్రహ్మకు వరాన్ని 


ఉపదేశాన్నివ్వటం. 


అన్తర్థానజ్బ రుద్రస్య తపశ్చర్యా9_బ్ఞజస్య చ | 
దర్శనం దేవదేవస్య నరనారీశరీరతా ॥ 87 ॥ 
రుద్రుని అంతర్జానం, (బ్రహ్మ తపశ్చర్య, దేవాధిదేవుడైన శంకరుని దర్శనం, అర్ధనారీ రూపం పొందటం. 


దేవ్యా విభాగకథనం దేవదేవాత్సినాకినః । 

దేవా స్తు పశ్చాత్మథితం దక్షపుత్రీత్వమేవ చ॥ 88 ॥ 

శంకరుని నుండి పార్వతి వేరగుట, పార్వతి పూర్వం దక్షప్రత్రిగా ఉన్న ఇతివృత్తం. 
హిమవద్దుహితృత్వం చ దేవ్యా మాహాత్యమేవ చ। 

దర్శనం దివ్యరూపస్య వైశ్వరూపస్య దర్శనమ్‌ ॥ 89 ॥ 

తర్వాత హిమవత్సుత్రిక కావటం, దేవీమాహాత్యం, దివ్యరూపదర్శనం, విశ్వరూప దర్శనం చెప్పడమైనది. 


నలబై నాలుగవ అధ్యాయం 825 
నామ్నాం సహస్రం కథితం పిత్రా హిమవతా స్వయమ్‌ I 
ఉపదేశో మహాదేవ్యా వరదానం తథైవ చ॥ 90॥ 


తండ్రి హిమవంతుడు స్వయంగా దేవీ సహస్రనామాలు తెల్పటం, మహాదేవిచేసిన ఉపదేశం, వరప్రసాదం 
కూడా వివరించబడ్డాయి. 


భృగ్వాదీనాం ప్రజాసర్లో రాజ్ఞాం వంశస్య విస్తరః । 

ప్రాచేతసత్వం దక్షస్య దక్షయజ్ఞవిమర్దనమ్‌ 1 91 ॥ 

భృగ్వాది బుషుల ప్రజాసృష్టి రాజవంశ వర్ణనం, వంశవిసృతి, దక్షప్రజాపతి ప్రచేతస పుత్రుడవటం, 
దక్షయజ్ఞధ్వంసం. 

దధీచస్య చ దక్షస్య వివాదః కథితస్తథా । 

తతశ్చ శాపః కథితో మునీనాం మునిపుజ్జవాః ॥ 92 ॥ 

ఓ మునిపుంగవులారా! దక్ష దధీచివివాదం, మునుల శాపం వర్ణించబడ్డాయి. 


రుద్రాగతిః ప్రనాదశ్చ అన్తర్థానం పినాకినః | 

పితామహస్యోపదేశః కీర్యతే రక్షణాయ తు ॥ 98 ॥ 

తర్వాత రుద్రాగమనం, అనుగ్రహం, శంకరుని అంతర్జానం, దక్షరక్షణార్ధం పితామహోపదేశం. 
దక్షస్య చ ప్రజాసర్గః కశ్యపస్య మహాత్మనః I 

హిరణ్యకశిపోర్నాశః హిరణ్యాక్షవధస్తథా ॥ 94 ॥ 

దక్షప్రజాసృష్టి, కశ్యపప్రజాసృష్టి వర్ణించబడ్డాయి. హిరణ్యకశిపువధ, హిరణ్యాక్షవధ. 

తతశ్చ శాపః కధితో దేవదారువనౌకసామ్‌ । 

నిగ్రహశ్చాన్థకస్యాపి గాణపత్యమనుత్తమమ్‌ ॥ 95 ॥ 


దేవదారు వనవాసుల శాపం, అంధకని(గహం, మహోత్తమమైన అంధక గాణపత్యం. 


ప్రహాదనిగహశ్సాథ బలేః సంయమనం తతః । 
బాణస్య నిగ్రహశ్చాథ ప్రసాదస్తస్య శూలినః ॥ 96 ॥ 


ప్రహ్లాద నిగ్రహం, బలి బంధనం, బాణనిగ్రహం, మళ్ళీ శంకరానుగ్రహం. 


బుషీణాం వంశవిస్తారో రాజ్ఞాం వంశాః ప్రకీర్తితాః I 
వసుదేవాత్‌ తతో విష్ణోరుత్పత్తిః స్వేచ్చయా హరేః ॥ 97 ॥ 


బుషివంశ విస్తారం, రాజవంశ విస్ఫతి, శ్రీహరి తన ఇచ్చతో వసుదేవపుత్రునిగా అవతరించటం 
వర్ణించడమైనది. 


826 


యాత్ర. 


కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
దర్శనజ్వోపమన్యోర్వై తపశ్చరణమేవ చ । 
వరలాభో మహాదేవం దృష్ట్వా సాంబం త్రిలోచనమ్‌ ॥ 98 ॥ 
ఉపమన్యు దర్శనం, తపమునాచరించటం, తర్వాత దేవీసహితుడైన శంకరునిదర్శనం, వరలాభం. 


కైలాసగమనజ్బాథ నివాసస్తత్ర శార్హిణః । 
తతశ్చ కథ్యతే భీతిర్వారవత్యా నివాసీనామ్‌ 1 99 ॥ 


(శ్రీహరి కైలాసానికి రావటం, అచట నివాసం, ద్వారకలోని వారి భయం. 


రక్షణం గరుడేనాథ జిత్వా శత్రూన్మహాబలాన్‌ | 
నారదాగమనం చైవ యాత్రా చైవ గరుత్మతః ॥ 100 ॥ 


గరుడుడు మహాబలులైన శత్రువుల జయించి ద్వారకా వాసుల రక్షించడం, నారదాగమనం, గరుత్మంతుని 


తతశ్చ కృష్ణాగమనం మునీనామాగతిస్తతః । 
నైత్యకం వాసుదేవస్య శివలిజ్లార్చ్సనం యథా ॥ 101 ॥ 


తర్వాత కృష్ణాగమనం, మునుల రాక, వాసుదేవుని నిత్యాచరణలో శివలింగార్చన వర్ణనం. 


మార్మణ్ణేయస్య చ మునేః ప్రశ్నః ప్రోక్తః తతః పరమ్‌ । 
లిజ్ఞార్చననిమిత్తజ్బు లిబ్ల్గస్యాపి సలిజ్లినః ॥ 102 ॥ 
మార్మండేయుడు లింగార్చన విషయంలో శ్రీకృష్ణుని ప్రశ్నించటం, శ్రీకృష్ణవివరణ, శివలింగ స్వరూప 


నిరూపణం వివరించబడ్డాయి. 


యాథాత్యకథ నజ్బాథ లిజ్ఞావిర్భావ ఏవచ। 

బ్రహ్మవిష్ట్వో స్తథా మధ్యే కీర్తితో మునిపుజ్జవాః ॥ 108 ॥ 

ఓ మునిపుంగవులారా! (బ్రహ్మ, విష్ణువులమధ్య జ్యోతిర్లిజ్ఞావిర్భావం, జ్యోతిర్లింగ నిజస్వరూప కథనం. 
మోహస్తయోస్తు కథితో గమనజ్వోర్థ్వతోల_ప్యథ | 

సంస్తవో దేవదేవస్య ప్రసాదః పరమేష్టినః 1 10411 

(బ్రహ్మ, విష్ణువుల మోహం, లింగ పరిమాణం తెలుసుకోవటానికి బ్రహ్మవిష్ణువులు ఊర్ద్వ అధోభాగాలకు 


వెళ్ళటం, శివుని స్తుతించటం, శివుడు వారిని అనుగ్రహించటం వివరింపబడింది. 


అన్తర్లానజ్బ లిజ్ఞస్య సామ్చోత్పత్తిస్తతః పరమ్‌ । 

౨౦ ౧ ౨౨ 

కీర్తితా చానిరుద్దస్య సముతృత్తిర్దిజోత్తమాః ॥ 105 ॥ 

ar) ఠా ar) ఆవ 

బ్రాహ్మణశ్రేష్టులారా! శివలింగాంతర్జానం, సాంబ, అనిరుద్దుల ఉత్పత్తులు చెప్పబడినవి. 


నలబై నాలుగవ అధ్యాయం 827 
కృష్ణస్య గమనే బుద్ధిః బుషీణామాగతి స్తథా | 
అనుశాసితజ్వ కృష్ణేన వరదానం మహాత్మనః 1 106 ॥ 


కృష్ణుడు తనలోకానికి వెళ్ల నిశ్చయించుకోవటం, బుషుల ఆగమనం, భగవాన్‌ కృష్ణుడు బుషులకు 
ఉపదేశ, వరాలు అనుగ్రహించటం. 

గమనజ్బావ కృష్ణస్య పార్థస్యాపి చ దర్శనమ్‌ I 

కృష్ణద్వైపాయనస్యోక్తా యుగధర్మాస్సనాతనాః ॥ 107 ॥ 

కృష్ణుడు తనధామం వెళ్ళటం, అర్జునుడు కృష్ణద్వె పాయనుని దర్శించటం, కృష్ణద్వెపాయనుడు సనాతనయుగ 
ధర్మా లుపదేశించటం. 

అనుగ్రహో9_ థ పార్థస్య వారణాసీగతిస్తతః । 

పారాశర్యస్య చ మునేర్వ్యాసస్యాద్బుతకర్మణః 1 108 ॥ 

అర్జునుని అనుగ్రహించటం, అద్భుత కర్ముడు, పరాశరపుత్రుడైన వ్యాసుడు వారాణసీ నగరానికి వెళ్ళటం 
వివరించబడ్డాయి. 

వారాణస్యాశ్చ మాహాత్యం తీర్థానాం చైవ వర్ణనమ్‌ | 

తీర్థయాత్రా చ వ్యాసస్య దేవ్యాశ్చెవాథ వర్ణనమ్‌ I 

తీర్థయాట్రా చ వ్యాసస్య దేవ్యాశ్చెవ చ దర్శనమ్‌ I 

ఉద్వాసనజ్బ కథితం వరదానం తథైవ చ ॥ 109 ॥ 

వారాణసీమాహాత్యం తీర్ధాలప్రభావం, వ్యాసమహర్షి తీర్థయాత్రా వర్ణన, దేవీదర్శనం, దేవి వ్యాసుని 
కాశినుండి పంపటం, మళ్ళీ అనుగ్రహించటం తెలుపబడ్డాయి. 

ప్రయాగస్య చ మాహాత్యం క్షేత్రాణామథ కీర్తనమ్‌ । 

ఫలజ్బు విపులం విప్రా మార్మణ్ణేయస్య నిర్ణమః | 110 ॥ 

ప్రయాగమాహాత్యం, ఇతర క్షేత్రాల (ప్రభావం, తీర్ణయాత్రా ఫలం, మార్మండేయ నిర్ణమనం. 

భువనానాం స్వరూపజ్బు జ్యోతిషాబ్బు నివేశనమ్‌ । 

కీర్యన్తే చైవ వర్నాణి నదీనాజ్బైవ నిర్ణయః un 11 ॥ 

సకలలోకాల స్వరూపం, గ్రహాలు నక్షత్రాలస్థితి, వరాలు, నదుల నిర్ణయం. 

యు థి a ణ 

పర్వతానాజఇ్బు కథనం స్థానాని చ దివౌకసామ్‌ । 

ద్వీపానాం ప్రవిభాగశ్చ శ్వేతద్వీపోపవర్ణనమ్‌ 1 112 1 

పర్వతాలు, దేవతల సానాల వరన, ద్వీపాల విభాగం, శ్వేతద్వీవర్లనం చేయబడినవి. 

థి ణు ణ 


828 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 
శయనం కేశవస్యాథ మాహాత్యజ్బ మహాత్మనః | 
మన్వన్తరాణాం కథనం విష్ణోర్మాహాత్యమేవ చ॥ 1181 
శీనారాయణుని యోగనిద్ర, (్రీహరిమాహాత్యం, మన్వంతరకథనం, శ్రీవిష్ణుమహిమ. 


వేదశాఖాప్రణయనం వ్యాసానాం కథనం తతః । 
అవేదస్య చ వేదానాం కథనం మునిపుజ్గవాః 1 114 11 


ఓ మునిపుంగవులారా! వేదశాఖారచన, వ్యాస నామ పరిగణనం, వేద బాహ్యసిద్ధాంతాలను చెప్పటం. 


యోగేశ్వరాణాబ్బు కథా శిష్యాణాజ్బాథ కీర్తనమ్‌ । 
గీతాశ్చ వివిధా గువ్యా ఈశ్వరస్యాథ కీర్తితాః 1 115 ॥ 


యోగేశ్వరుల కథనం, శిష్యులకీర్తనం, ఈశ్వరరహస్య గీతాలు చెప్పడమయింది. 


వర్ణాశ్రమాణామాచారః ప్రాయశ్చిత్తవిధిస్తతః । 
కపాలిత్వజ్బు రుద్రస్య భిక్షాచరణమేవ చ ॥ 116 ॥ 


వర్గాశ్రమాచారవిధి, ప్రాయశ్చిత్త విధి, రుద్రుని కపాలిత్వం, భిక్షా చరణం. 
పతివ్రతాయాశ్చా9_9_ఖ్యానం తీర్ణానాజ్బ్చ వినిర్ణయః । 

తథా మజ్జణకస్యాథ నిగ్రహః కీర్యతే ద్విజాః ॥ 117 ॥ 

ఓ ద్విజులారా! పతివ్రతా కథ, తీర్థ నిర్ణయం, మంఖణకని[గ్రహం. 


వధశ్చ కథితో విప్రాః కాలస్య చ సమాసతః । 
దేవదారువనే శమ్మోః ప్రవేశో మాధవస్య చ ॥ 118 ॥ 


కాలుని వధ, దేవదారు వనంలో శివమాధవుల (ప్రవేశం చెప్పబడినవి. 


దర్శనం షట్ములీయానాం దేవదేవస్య ధీమతః । 
వరదానజ్బ దేవస్య నన్దినే తు ప్రకీర్తితమ్‌ 1 119 ॥ 


షట్ములీయులు దేవదేవుడగు శంభుని దర్శించటం, నందికి చేసిన వరదానం చెప్పడమైనది. 


నైమిత్తికస్తు కథితః ప్రతిసర్గస్తతః పరమ్‌ । 
ప్రాకృతః ప్రలయశ్చాథ సబీజో యోగ ఏవ చ ॥ 120 ॥ 


నైమిత్తిక ప్రళయం, ప్రాకృత ప్రళయం, సబీజ, నిర్బీజయోగాలు చెప్పబడ్డాయి. 


ఏవం జ్ఞాత్వా పురాణస్య సంక్షేపం కీర్తయేత యః । 
సర్వపాప వినిర్ముక్తో బ్రహ్మలోకే మహీయతే ॥ 121 ॥ 


నలబై నాలుగవ అధ్యాయం 829 

ఈ విధంగా కూర్మపురాణం సంక్షేపంగా తెలిసికొని, వివరించిన వాడు సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకం 
చేరుతాడు. 

ఏవముక్తా శ్రియం దేవీమాదాయ పురుషోత్తమః । 

సంత్యజ్య కూర్మసంస్థానం స్వస్థానణ్బ్చ జగామ హ ॥ 122 ॥ 

ఇలా పురాణాన్ని తెలిపిన (శ్రీహరి కూర్మరూపాన్ని వదలి, లక్ష్మితో కూడ స్వస్థానం చేరుకున్నాడు. 

దేవాశ్చ సర్వే మునయః స్వాని స్థానాని భేజిరే । 

ప్రణమ్య పురుషం విష్ణుం గృహీత్వా హ్యమృతం ద్విజాః ॥ 128 ॥ 

ఓ ద్విజులారా! సకలదేవతలు, మునులు, తమస్థానాలను చేరుకున్నారు. అమృతాన్ని పొంది, శ్రీ 
మహావిష్ణువుకు నమస్కరించి వెళ్ళినారు. 

ఏతత్పురాణం పరమం భాషితం కూర్మరూపిణా I 

సాక్షాద్దేవాదిదేవేన విష్ణునా విశ్వయోగినా ॥ 124 ॥ 

సకలజగత్మారణుడు, దేవాదిదేవుడు, శ్రీమహావిష్ణువు కూర్మరూపాన్ని ధరించి ఈ పురాణాన్ని వినిపించినాడు. 


యః పఠేత్‌ సతతం మర్త్యో నియమేన సమాహితః । 
సర్వపాపవినిర్ముకో బ్రహ్మలోకే మహీయతే ॥ 125 ॥ 


నియమంతో, సావధానంగా ఈ పురాణాన్ని పఠించినవాడు సర్వపాపవినిర్ముక్తుడై బ్రహ్మలోకంలో నివసిస్తాడు. 

లిఖిత్వా చైవ యో దద్యాద్వైశాఖే మాసి సువ్రతః । 

విప్రాయ వేదవిదుషే తస్య పుణ్యం నిబోధత ॥ 126 ॥ 

వైశాఖమాసంలో వ్రతాన్ని స్వీకరించిన విప్రుడు ఈ పురాణాన్ని వ్రాసి వేదవిదుడైన బ్రాహ్మణునికి దానం 
చేస్తే కలిగే ఫలాన్ని తెలుసుకొమ్ము. 

సర్వపాపవినిర్ముక్తః సర్వైశ్వర్యసమన్వితః । 

భుక్వా చ విపులాన్‌ స్వర్గే భోగాన్దివ్యాన్సుశోభనాన్‌ 1 1271 

సర్వపాపాలు తొలగి, సర్వైశ్వర్యాలు కల్లి, స్వర్గంలో దివ్యాలు, శోభనాలైన విపుల భోగాలను అనుభవిస్తాడు. 

తతస్స్వర్లాత్‌ పరిభ్రష్టో విప్రాణాం జాయతే కులే । 

పూర్వసంస్మారమహాత్యా[దృహ్మవిద్యామవాప్నుయాత్‌ 1 128 ॥ 

స్వర్ణంనుండి భ్రష్టుడై విప్రకులంలో జన్మిస్తాడు. పూర్వసంస్మార ప్రభావంవల్ల బ్రహ్మవిద్యను పొందుతాడు. 

పఠిత్వా౭_ ధ్యాయమేవైకం సర్వపాపైః ప్రముచ్యతే । 

యో౭_ర్థం విచారయేత్సమ్యక్‌ స ప్రాప్నోతి పరం పదమ్‌ ॥ 129 ॥ 


830 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 

ఈ పురాణంలో ఒక అధ్యాయాన్ని చదివినా సమస్తపాపాలు తొలగుతాయి. బాగా అర్దం పరిశీలించిన 
వాడు పరమపదాన్ని పొందుతాడు. 

అధ్యేతవ్యమిదం నిత్యం వి(పైః పర్వణి పర్వణి । 

శ్రోతవ్యజ్బ ద్విజగ్రేష్టా మహాపాతకనాశనమ్‌ ॥ 130 ॥ 

బ్రాహ్మణ ్రేష్ణులారా! ఎల్లపుడు ఈ పురాణాన్ని బ్రాహ్మణులు ప్రతిపర్వదినం పఠించాలి. మహాపాపాన్ని 
నశింపచేసే ఈ పురాణాన్ని తప్పక వినాలి. 

ఏకతస్తు పురాణాని సేతిహాసాని కృత్నుశః | 

ఏకత్ర చేదం పరమమేతదేవాతిరిచ్యతే 1 131॥ 

సర్వపురాణేతిహాసాలొక యెత్తు. ఇదొక్కటి ఒకయెత్తు. అన్నిటికంటె ఈ పురాణమే అతిశయిస్తుంది. 

ధర్మనైపుణ్యకామానాం జ్ఞాననైపుణ్యకామినామ్‌ I 

ఇదం పురాణం ముక్సెకం నాస్వ్యన్యత్సాధనం పరమ్‌ ॥ 182 ॥ 

ధర్మాలలో, జ్ఞానంలో, నిష్టాతత్వం కోరేవారికి ఈ పురాణానికి మరొకటి సాటిలేదు. 

యథావదత్ర భగవాన్దేవో నారాయణో హరిః । 

కథ్యతే హ్‌ యథా విష్ణుర్న తథా౭_న్యేషు సువ్రతాః ॥ 1838 ॥ 

సువ్రతలారా! ఈ పురాణంలో శీనారాయణుడు, భగవానుడు, శ్రీహరి, విష్ణుదేవుడు వర్ణితుడైనట్లు ఇతర 
పురాణాల్లో చెప్పలేదు. 

బ్రాహ్మీ పౌరాణికీ చేయం సంహితా పాపనాశనీ । 

అత్ర తత్పరమం బ్రహ్మ కీర్యతే హి యథార్థతః ॥ 1341 

ఇది పౌరాణికీ బ్రాహ్మీసంహిత. సర్వపాపప్రణాశిని. ఈ పురాణంలో నిజానికి ఆ పరబ్రహ్మ చెప్పబడింది. 

తీర్జానాం పరమం తీర్ధం తపసాజ్బు పరం తపః । 

జ్ఞానానాం పరమం జ్ఞానం వ్రతానాం పరమం వ్రతమ్‌ ॥ 135 ॥ 


ఈ పురాణం తీర్ధాలన్నింటిలో ఉత్తమతీర్ధం. తపస్సుల్లో ఉత్తమతపస్సు, జ్ఞానాల్లో పరమజ్ఞానం, వ్రతాల్లో 
ఉత్తమవ్రతం. 

నా9_ధ్యేతవ్యమిదం శాస్త్రం వృషలస్య చ సన్నిధౌ | 

యో౭_ధీతే స హి మోహాత్మా స యాతి నరకాన్సహూన్‌ | 1861 

ఈ పురాణాన్ని శూద్ర సమీపంలో చదువ కూడదు. అట్లా చదివిన మోహితుడు అనేక నరకాలనుభవిస్తాడు. 


శ్రాద్ధే వా దైవికే కార్యే శ్రవజీయం ద్విజాతిభిః | 
యజ్ఞాన్తే తు విశేషేణ సర్వదోషవిశోధనమ్‌ ॥ 137 ॥ 


నలబై నాలుగవ అధ్యాయం 831 


శ్రాద్ధంలో, దైవకార్యంలోకాని ద్విజులు వినాలి. యజ్ఞసమాప్తిలో ఈ పురాణాన్ని చదివితే సర్వదోషాలు 
తొలగుతాయి. 

ముముక్షూణామిదం శాస్రమధ్యేతవ్యం విశేషతః । 

(శోతవ్యజ్బాథ మన్తవ్యం వేదార్థపరిబృంహణమ్‌ 1 188 ॥ 

మోక్షం కోరేవారు విశేషించి ఈ పురాణాన్ని తప్పక చదవాలి. వేదార్గాన్ని విస్తరింపచేసే ఈ పురాణాన్ని 
వినాలి, మననంచేయాలి. 

జ్ఞాత్వా యథావద్విపేన్హా శ్రావయేదృక్తిసంయుతాన్‌ । 

సర్వపాపవినిర్ముక్తో (బ్రహ్మసాయుజ్యమాప్పుయాత్‌ ॥ 139 ॥ 

బాగా తెలుసుకొని, భక్తికల బ్రాహ్మణులకు వినిపిస్తే సర్వపాపాలు తొలగి, బ్రహ్మసాయుజ్యాన్ని పొందుతాడు. 

యో౭_శ్రద్దధానే పురుషే దద్యాచ్చాధార్శికే తథా । 

స ప్రేత్య గత్వా నిరయాన్‌ శునాం యోనిం వ్రజత్యధః ॥ 140 ॥ 

(శద్దారహితునికి, అధార్మికునికి ఈ పురాణాన్ని వినిపిస్తే మరణానంతరం అనేక నరకాలపాలై మళ్ళీ 
శునకంగా జన్మిస్తాడు. 

నమస్కృత్య హరిం విష్ణుం జగద్యోనిం సనాతనమ్‌ । 

అధ్యేతవ్యమిదం శాస్త్రం కృష్ణద్వైపాయనం తథా ॥ 1411 

జగత్మారణభూతుడు, సనాతనుడు అయిన శ్రీమహావిష్ణువుకు నమస్కరించి, అదే విధంగా కృష్ణద్వై 
పాయనునికి కూడ నమస్మరించి ఈ పురాణశాస్తాధ్యయనం చేయాలి. 

ఇత్యాజ్ఞా దేవదేవస్య విష్ణోరమితతేజసః | 

పారాశర్యస్య విప్రర్నే వ్యాసస్య చ మహాత్మనః ॥ 142 ॥ 

ఇది అమితతేజస్వి, దేవదేవుడు, శ్రీమహావిష్ణువు ఆజ్ఞ, (బ్రహ్మర్షి మహాత్ముడు, పారాశర్యుదైన వేదవ్యాస 
భగవానుని ఆజ్ఞ కూడ. 

శ్రుత్వా నారాయణాద్దివ్యాం నారదో భగవానృషిః । 

గౌతమాయ దదౌ పూర్వం తస్మాచ్చెవ పరాశరః ॥ 143 ॥ 

శ్రీకూర్మ మహాపురాణాన్ని (శ్రీమన్నారాయణునివల్ల భగవాన్‌ నారదుడు విని గౌతమమహర్షికి చెప్పినాడు. 
గౌతమమహర్షి పరాశరమహర్షికి బోధించినాడు. 

పరాశరోత పి భగవాన్‌ గజ్లాద్వారే మునీశ్వరాః । 

మునిభ్యః కథయామాస ధర్మకామార్థమోక్షదమ్‌ 1 144n॥ 

ఓ మునీశ్వరులారా! భగవానుడగు పరాశరుడు గంగాద్వారంలో ధర్మార్గకామమోక్షప్రదమైన ఈ పురాణాన్ని 
మునులకు బోధించినాడు. 


832 కూర్మమహాపురాణం - ఉత్తరార్థం 


(బ్రహ్మణా కథితం పూర్వం సనకాయ చ ధీమతే । 

సనత్ముమారాయ తథా సర్వపాపప్రణాశనమ్‌ ॥ 145 ॥ 

అదే విధంగా పూర్వం బ్రహ్మ సనక - సనత్ముమారులకు, సర్వపాపప్రణాశనమైన ఈ పురాణాన్ని 
బోధించినాడు. 

సనకాద్భగవాన్నాక్షాద్దేవలో యోగవిత్తమః । 

అవాప్తవాన్సజ్బాశిభో దేవలాదిదముత్తమమ్‌ ॥ 146 ॥ 


సనకమహర్షి యోగవిత్తముడు దేవలునికి, దేవలుడు పంచశిఖునికి ఈ ఉత్తమపురాణం బోధించినారు. 

సనత్ముమారాద్భగవాన్మునిః సత్యవతీసుతః | 

లేభే పురాణం పరమం వ్యాసః సర్వార్థసణ్బయమ్‌ 1 147 ॥ 

సనత్ముమారునివల్ల సత్యవతీసుతుడు వ్యాస భగవానుడు సర్వార్థసంచయం, పరమమైన ఈ పురాణాన్ని 
పొందినాడు. 


తస్మాద్వాసాదహం (శ్రుత్వా భవతాం పాపనాశనమ్‌ । 

ఊచివాన్వై భవద్భిశ్చ దాతవ్యం ధార్మికే జనే ॥ 148 ॥ 

ఆ వ్యాస భగవానునివల్ల విన్న నేను పాపనాశకమైన ఈ పురాణాన్ని మీకు వినిపించినాను. దీనిని మీరు 
కూడ ధార్మికునికి అందించాలి. 

తస్మై వ్యాసాయ గురవే సర్వజ్ఞాయ మహర్షయే । 

పారాశర్యాయ శాన్తాయ నమో నారాయణాత్మనే ॥ 149 ॥ 

సర్వజ్ఞుడు, మహర్షి గురువు, పరాశరపుత్రుడు, శాంతుడు, నారాయణస్వరూపుడైన వ్యాస భగవానునికి 
నమస్మారం. 

యస్మాత్సంజాయతే కృత్నుం యత్ర చైవ ప్రలీయతే । 

నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే n 150॥ 

ఈ సకలజగత్తును సృష్టించి, మళ్ళీ తనలోనే లీనం చేసుకొనే దేవాధినాథుడు కూర్మరూపి అయిన 
శ్రీమహావిష్ణువునకు నమస్మారం. 

ఇతి శ్రీకూర్మపురాణే షట్సాహస్యాం సంహితాయాం ఉత్తరార్థే వ్యాసకథన స్థిత్యుద్భవ ప్రలయవ్యాఖ్యానం 
నామ చతుశ్ళ్చత్వారింశో9_ధ్యాయః 1 44 ॥ 

॥ సమాపో9 యం గ్రంథః ॥ 

శ్రీకూర్మ పురాణం షట్‌సాహప్రి సంహితలోని ఉత్తరార్థంలో వ్యాసకథన స్థిత్యుదృవ ప్రలయవ్యాఖ్యానమనే 

నలబై నాల్గవ అధ్యాయం 1 44 ॥ 
| సమాప్తం ॥ 


